హదిసు కిరణాలు 
(రియాజుస్సాలిహీన్‌) 


(మొదటి సంపుటం) 


సంకలనం 
ఇమామ్‌ అబూ జకరియా యహ్‌యా బిన్‌ షరఫ్‌ నవవీ (రహ్మలై) 


ఉరూ అనువాదం, వ్యాఖ్యానం 
హాఫిజ్‌ సలాహుద్దీన్‌ యూసుఫ్‌ 


తెలుగు రూపం 
హాఫిజ్‌ ఎస్‌.ఎమ్‌. రసూల్‌ షర్పీ 


ప్రకాశకులు 
ళు ఇల 
ట్రూత్‌ పబ్లికేషన్స్‌ 
హైదరాబాద్‌ - 59, ఎ.పి. ఇండియా 


https://teluguislam.net 


Hadeesu Kiranaalu (Part -1) 
Riyaz-us-Saaliheen (Telugu) 

Compiled by: 

Imam Abu Zakaria Yahya Bin Sharaf Navavi (RAH) 


Urdu Translation by: 
Hafiz Salahuddin Yousuf 


Telugu Translation by: 
Hafiz S.M. Rasool Shartfi 


Edited by: 
Mohd. Azeez-ur-Rahman 


First Edition ఇ November 2005 
Copies ా 2000 
Price : Rs. 250/- 


Printed at Cosmic Printers 
Chatta Bazar, Hyderabad-2 
Phone: 24564583 


Binding at : Praja Book Binders 
Hanuman Takdi, 
Hyderabad. Ph.24753913 


Published by : Truth Publications 
Near Ujalesha Masjid, 
Sayeedabad, Hyderabad - 59. 
Ph: 24551559, 24557976, 24528950 


https://teluguislam .net 


వాదీను కిరణాలు ౪ Slit, 
కృతజ్ఞతాంజలి! 


'రియాజుస్సాలిహీన్‌' అనేది ఓ విశ్వ విఖ్యాత హదీసు సంకలన గ్రంథం. 
క్రీ.శ. 7వ శతాబ్దంలో ప్రఖ్యాత ఇస్తాం తత్వవేత్త, విద్వాంసులు అబూ జకరియా 
యహ్‌యా బిన్‌ షరఫ్‌ నవవీ (రహ్మలై) గారి చేత సంకలనం చేయబడిన ఈ 
హదీసు గ్రంథం నేటికి కూడా ముస్లిం సమాజంలో గొప్ప ఆదరణకు 
నోచుకుంటోంది. ఈ గ్రంథ ప్రామాణికత మీద, దీని ప్రాముఖ్యత మీద 
యావత్తు ముస్లిం సమాజం ఎకాభిప్రాయాన్ని కలిగి ఉందని చెప్పటంలో ఎమాత్రం 
సందేహం లేదు. ఈ గ్రంథం ఇంత గొప్పగా జనాదరణ పొందటానికి కారణం 
ఇమామ్‌ నవవీ (రహ్మలై) గారు ఇందులో ముత్యాలు, రతనాల వంటి హదీసులను 
పొందుపరిచారు. 


ఇంత గొప్ప గ్రంథాన్ని “హదీసు కిరణాలు” అనే పేరుతో తెలుగులో 
ప్రచురించే సౌభాగ్యం మాకు కలగటం నిజంగా దైవానుగ్రహం. అందుకు మేము 
ఆయనకు ఎంత కృతజ్ఞతలు తెలుపుకున్నా తక్కువే. ఈ పుస్తకంలోని సుగుణాలన్నీ 
అల్లాహ్‌ తరపు నుంచి వచ్చినవి. లోపాలు మా స్వయంకృతాలు. 


అల్లాహ్‌ ఈ సత్కార్యంలో పాలుపంచుకున్న వారందరికీ ఇహపరాల్లోనూ 
గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదించుగాక! (ఆమీన్‌) 


- ముహమ్మద్‌ పైఫ్రద్దీస్‌ 
(పెసిడెంట్స్‌ (టూత్‌ పభ్లికేషన్సు 


https://teluguislam.net 


వాదీను కిరణాలు vi రు కాలూ 


Cal 


ఆశీర్వచనాలు 


ఖౌష అన్నది అభిప్రాయాల వెల్లడికి సాధనం. ఆ సాధనాన్ని విని 
యోగించుకుని ఎ విషయాన్నయినా వెల్లడించవచ్చు, దేన్నయినా ప్రచారం 
చేయవచ్చు, ఏ దుష్ప్రచారమయినా చేయవచ్చు. ప్రకృతి ప్రసాదించిన 
సాధనాలను మానవ శ్రేయానికీ, మానవ సౌఖ్యానికీ, మానవ సాఫల్యానికీ 
వినియోగించిన వ్యక్తి ఎవరయినా సరే మానవుల్లో ఉత్తమ శ్రేణికి చెందిన 
వాడవడంలో ఎటువంటి సందేహమూ లేదు. మిత్రులు, సత్యపథ సహ 
చరులు ఎస్‌. ఎమ్‌. రసూల్‌గారు అటువంటి ఉత్తమ లక్షణాన్ని పుణికిపుచ్చు 
కున్న వ్యక్తి అనడం అతిశయోక్తి కాదు. 


ఎస్‌. ఎమ్‌. రసూల్‌ పిన్న వయసులోనే ధర్మమార్గాన తాం నడవటమే 
కాక, ధర్మ పథ చిహ్నాలను తోటి మానవ సోదరులకు సయితం పరిచయం 
చేయాలన్న తపన గలవారు. ఈ భావన, తపన, ఆవేదన ఎంతయినా 
శ్లాఘనీయం. దైవం వీటిలో మరింత వృద్దిని అనుగ్రహించుగాక! లోగడ 
రసూల్‌ ధార్మిక పుస్తకాలు కొన్నింటిని తెలుగులో అందజేసినా తొలిసారిగా 
ఈయన ‘హదీసు’ వచనాలను ఆంధ్రీకరించేందుకు పూనుకుని చాలా 
మటుకు సఫలీకృతులయ్యారనే నేను చెప్పగలను. దైవం ఈయన కలంలో 
ఇతోధిక శక్తిని ప్రసాదించుగాక! 

“రియాజుస్సాలిహీన్‌' అనే హదీసు సంకలన గ్రంథాన్ని “హదీసు 
కిరణాలు” అనే పేరుతో తెలుగు ప్రజలకు అందజేస్తున్నారు ఎస్‌.ఎమ్‌. 
రసూల్‌. అన్నివిధాలా ప్రోత్సాహానికీ, (ప్రోద్బలానికి అర్హులు. అల్లాహ్‌ 
ఈయనకు, శక్తితోపాటు సద్బుద్దినీ సదా తోడుగా కొనసాగనివ్వాలని 
ప్రార్థిస్తున్నాము. 


హైదరాబాద్‌ - నేస్‌.ఎమ్‌, నులిక్‌ 
23-11-2005 గౌరవ సంపాదకులు, 'దీటురాయి 


https://teluguislam.net 


ల గ. కులీ 
వాదీసు కిరణాలు vil యర 


బిస్మిల్లాహిర్రహ్మాని గ్రహీమ్‌ 


గ్రంథ పరిచయం 


ఇన్సుల్‌ హమ్‌ద లిల్లావ్‌. నహ్‌మదుహూ వ నన్తయీనుపూ 

వ నస్తగ్‌ఫిరుహూ వ నవూజు బిల్లాహి మిన షురూరి అన్‌పునినా 

వమిన్‌ నయ్యిఆతి ఆమాలినా మైంయ్యవాదిపొల్లాహు ఫలా 

ముజిల్లలవా. వమైంయ్యుజ్‌లిల్‌ ఫలా హాదియ లవా. వ 

అవ్‌వాదు అల్లా ఇలావా ఇల్లల్లావా వవాదహూ లా 

షరీకలహూ వ అష్‌హదు అన్న ముహమ్మదన్‌ అబ్బుహూ వ 

రసూలువా. సల్లల్లాహు అలైహి వ నల్లం. అవమ్మాబాద్‌ క 

ఇస్లాం ధర్మం సంపూర్ణ జీవన విధానం. యావత్‌ ప్రపంచ మానవాళి మార్గ 
దర్శకత్వం కోసం పరమప్రభువైన అల్లాహ్‌ తరపు నుంచి అవతరించిన నిజధర్మం. ఈ 
ధర్మాన్ని అర్థం చేసుకోవటంలో, దాని బోధనల గురించి తెలుసుకోవటంలో రెండు 
వస్తువులు ప్రధాన భూమికను పోషిస్తాయి. ఒకటి : దివ్య ఖుర్‌ఆన్‌, రెండు : దైవప్రవక్త 
(సల్లం) గారి సున్నత్‌ అనగా హదీసులు. ఈ రెండింటి మూలం ఒక్కటే. అదే దైవవాణి 
(వహీ). 


“అతను (అంటే ముహమ్మద్‌ - సల్లం) తన మనోవాంఛలను అనుసరించి 
చెప్పటం లేదు. ఇది ఒక వహీ, అతనిపై అవతరింపజేయబడుతుంది.” 
(నజ్మ్‌ నూరా : 3, 4 నూక్తులు). 


వహీ అనేది అల్లాహ్‌ తరపు నుంచి ప్రవక్తలపై అవతరిస్తుంది. ప్రపంచంలో 
మానవాళి మార్గదర్శకత్వం కోసం పంపబడినవారు దైవప్రవక్తలు. వీరి సంఖ్య ఖచ్చితంగా 
అల్లాహ్‌కు మాత్రమే తెలుసు. అయితే ప్రతి జాతిలోనూ ఒక ప్రవక్త పుట్టాడన్నది ఎవరూ 
తిరస్కరించలేని నిజం. 


“మేము ప్రతి జాతిలోనూ ఒక ప్రవక్తను ప్రభవింపజేశాము. అతని ద్వారా 
అందరికీ ఇలా హెచ్చరిక చేశాము : అల్లాహ్‌ను ఆరాధించండి. మిథ్యా 
దైవాల ఆరాధనకు దూరంగా ఉండండి.” (నహ్ల్‌ నూరా : 36) 


ఆ ప్రవక్తల పరంపరలో అందరికంటే చివర్లో ప్రభవించినవారే ముహమ్మద్‌ 
ముస్తఫా సల్లల్లాహు అలైహి వ సల్లం. ఆయన ప్రపంచమంతటి కోసం కారుణ్యమూర్తిగా, 


నాట 


అంతిమ దైవప్రవక్తగా పంపబడ్డారు. 


మ 


https://teluguislam.net 


+e ane శః కలీ జి 
వాదీను కిరణాలు vi Gaia 


“ముహమ్మద్‌! ఇలా ప్రకటించు : మానవులారా! నేను మీ అందరి వైపునకు 

వచ్చిన అల్లాహ్‌ సందేశహరుణ్జి.” (ఆరాఫ్‌ నూరా : 157వ నూక్ణి) 

ఆయన తర్వాత ఇక ప్రళయం వరకూ మరే ప్రవక్తా రాడు. కనుక ఆయన 
ధర్మాన్ని పరిపూర్ణం చేయటం జరిగింది. 


“ఈనాడు నేను మీ ధర్మాన్ని మీ కొరకు పరిపూర్ణం చేశాను. మీపై నా 
అనుగ్రహాన్ని పూర్తిచేశాను. మీ కొరకు ఇస్తామ్‌ను మీ ధర్మంగా అంగీ 
కరించాను.” (మూయిదా నూరా : 3వ నూకి) 


ఈ ధర్మంలో ఎలాంటి హెచ్చుతగ్గులు జరగకుండా ఉండటానికి దీనిని కాపాడే 
బాధ్యత కూడా అల్లాహ్‌ స్వయంగా తీసుకున్నాడు. 


“ఈ జ్ఞాపికను మేము అవతరింపజేశాము. స్వయంగా మేమే దానిని 
రక్షిస్తాము.” (హిజ్‌ సూరా : 9వ సూక్తి) 


దీనిద్వారా బోధపడేదేమిటంటే ఇస్తాం ఒక పరిపూర్ణమైన, సురక్షితమైన జీవన 
సంవిధానం. అది దైవవాణి (వహీయె ఇలాహి) ఆధారంగా రూపొందింది. దివ్య ఖుర్‌ఆన్‌ 
సూక్తులు దైవవాణే. అలాగే దైవప్రవక్త (సల్లం) ఖుర్‌ఆన్‌కు చెప్పిన వివరణలు, ప్రజలకు 
అనుసరించమని చెప్పిన బోధనలు కూడా వహీ ఆధారంగా చెప్పినవే. 


ఇస్లాం ధర్మం ప్రపంచవాసులందరిది. కనుక దీని బోధనల్లో ఒక విధమైన సమ 
తౌల్యం, సమగ్రత కనిపిస్తుంది. బహుశా అందుకేనేమో ప్రపంచంలో నిశితబుద్ధితో 
ఆలోచించేవాడెవడైనా ఈ ధర్మాన్ని సులభంగా అర్థం చేసుకొని ఆచరించగలడు. ఇది 
విశ్వ ప్రభువు నిర్ణయించిన ధర్మం కనుక ఇందులో భౌగోళిక, వంశప్రాతిపదికల పై మానవు 
లను విభజించటం జరగలేదు. పైగా ఈ ధర్మంలో విశ్వాసానికి, సిద్ధాంతానికి, నీతి 
నడవడికలకు అత్యంత ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది. 


“మానవులారా! మేము మిమ్మల్ని ఒకే పురుషుని నుండి, ఒకే స్రీ నుండి 
సృజించాము. తరువాత మీరు ఒకరినొకరు పరిచయం చేసుకునేందుకు 
మిమ్మల్ని జాతులుగానూ, తెగలుగానూ చేశాము. వాస్తవానికి మీలో 
అందరికంటే ఎక్కువ భయభక్తులు కలవాడే అల్లాహ్‌ దృష్టిలో ఎక్కువ 
గౌరవపాత్రుడు. నిశ్చయంగా అల్లాహ్‌ సర్వజ్ఞానం కలవాడు, సకల విష 
యాలూ తెలిసినవాడూను.” (హుజూరాత్‌ : 13) 


https://teluguislam.net 


వాదీను కిరణాలు Ix రజియ రూటు 


ఈ పవిత్ర ధర్మాన్ని ఆచరించటానికి దైవప్రవక్త (సల్లం) ను ఆదర్శమూర్తిగా పరిగ 
ణించటం జరిగింది. ఆయనగారి ఉత్తమ ఆదర్శాన్ని ఎల్లప్పుడూ దృష్టిలో పెట్టుకొని 
మసలుకోవటం, ఆయనగారి నైతికతా నడవడికల అద్దంలో చూసుకొని తమల్ని తాము 
సంస్కరించుకోవటం ముస్లింలకు పరిపాటి అయింది. 


“వాస్తవంగానే అల్లాహ్‌ ప్రవక్తలో మీకు ఒక మంచి ఆదర్శం ఉంది; 

అంతిమ దినంపై ఆశలు పెట్టుకొని అత్యధికంగా అల్హాహ్‌ను స్మరించే 

ప్రతి వ్యక్తికి.” (అవాజాబ్‌ సూరా : 27 

దైవప్రవక్త (సల్లం) గారి రేయింబవళ్ల దినచర్యలు, వ్యక్తిగతమైన సామూహికమైన 
జీవితానికి సంబంధించిన ప్రతి విషయం భద్రపరచబడి ఉంది. ప్రపంచంలోని మరే 
సంస్కర్త లేక నాయకుని లేక నేత యొక్క జీవితమూ ఈ విధంగా భద్రపరచబడిలేదు. 
ఎవరూ తిరస్కరించలేని సత్యమిది. దీనికిగల ముఖ్య కారణమేమిటంటే దైవప్రవక్త 
(సల్లం)ను అనుసరించనిదే ఎవరూ ఇస్తాం పరిధుల్లో ఉండలేరు. ఒక వ్యక్తి ముస్లిం 
అవటానికి అతను దైవప్రవక్త అడుగుజాడల్లో నడవటం చాలా అవసరం. 


“విశ్వాసులారా! మీరు అల్లాహ్‌కు విధేయత చూపండి, ప్రవక్తకు విధేయత 
చూపండి. మీ పనులను వృధా చేసుకోకండి.” (ముహమ్మద్‌ : 33) 


“ప్రవక్తా! నీవు ప్రజలకు ఇలా చెప్పు : మీకు నిజంగానే అల్లాహ్‌ పట్ల 
(ప్రేమ ఉంటే నన్ను అనుసరించండి. అప్పుడు అల్లాహ్‌ మిమ్మల్ని 
(ప్రేమిస్తాడు. మీ పాపాలను మన్నిస్తాడు. ఆయన అమితంగా క్షమించేవాడు, 
అనన్యంగా కరుణించేవాడూను.” (అలి ఇమాన్‌ : 31) 


అనుసరణ కోసం విద్యాజ్ఞానాలు చాలా అవసరం. ఫలానా విషయంలో దైవప్రవక్త 
ఆదేశం ఏమిటీ? ఆయన ఆచరణ ఏమిటి? అన్నది తెలుసుకున్నప్పుడే ఆయన్ని అనుస 
రించటానికి వీలవుతుంది. అంటే దైవప్రవక్త (సల్లం)ను అనుసరించటానికి హదీసు 
విద్య, ముస్లిం అవటానికి, పరలోకంలో ముక్తి పొందటానికి దైవప్రవక్త అనుసరణ చాలా 
ముఖ్యమన్నమాట. కాని మరోవైపు ప్రపంచంలోని ఎ గొప్ప సంస్కర్తకూ ఆ స్థానం లేదు. 
అతని జీవితంలోని ఒక కోణం గౌరవప్రదంగా ఉంటే మిగతా కోణాలన్నీ చీకటిగా 
ఉంటాయి. ఒకరి జీవిత చరిత్రలోని కొంతభాగం గుర్తుంటే మిగతా భాగమంతా 
అనామకంగా ఉంటుంది. ఒకరి జీవితంలోని బయటి జీవితం విజయవంతంగా కనపడినా 
గృహస్తు జీవితం మాత్రం విఫలమై ఉంటుంది. కనుక అటువంటి నాయకులు ఏ 
కారణాల చేతనయితే ఖ్యాతి గడించారో కేవలం ఆ కారణాల వైపు మాత్రమే ప్రజలు 


https://teluguislam.net 


వాదీను కిరణాలు xX RIAD 


తమ దృష్టిని కేంద్రీకరించారు. వాటిని మాత్రమే గుర్తుపెట్టుకున్నారు. మిగతా జీవితం 
మొత్తాన్ని వదలిపెట్టేశారు. కాని దైవప్రవక్త (సల్లం) జీవితం అన్ని విధాలుగా విజయ 
వంతమైనది. అత్యున్నత ఆదర్శప్రాయమైనది. కనుక ఆయన జీవితంలోని ప్రతి కోణం 
సురక్షితంగా ఉంది. అదీగాక ధర్మాన్ని అర్థం చేసుకోవటంలో, దాన్ని ఆచరించటంలో 
కూడా ఆయన సున్నతు (జీవన విధానం) ప్రధాన భూమికను పోషిస్తుంది. అందుచేత 
ఆయన జీవితాన్ని భద్రపరచటానికి అన్నిరకాల ఏర్పాట్లు జరిగాయి. ఆయన జీవితంలో 
జరిగిన చిన్న పెద్ద సంఘటలన్నింటిని, ఆయన ఆజ్ఞల్ని, అనుజ్ఞల్ని మొదలగు వాటి 
నన్నింటిని ఆయన సహచరులు గుర్తుపెట్టుకున్నారు. తమ జీవితాలను కూడా వాటికి 
అనుగుణంగా తీర్చిదిద్దుకున్నారు. అంతేగాకుండా వాటిలో ఎలాంటి హెచ్చుతగ్గులు 
చేయకుండా వాటిని యథాతథంగా తర్వాతి తరాల వారికి అందజేశారు. పైగా దైవప్రవక్త 
(సల్లం)ను అనుసరించాలన్న వారి విపరీతమైన కోరికే వారిని హదీసులను గుర్తు 
పెట్టుకునేందుకు దోహదం చేసింది. అందుకే ఇమామ్‌ అహ్మద్‌ బిన్‌ హంబల్‌ (రహ్మలై) 
ఇలా అన్నారు : హదీసులను గుర్తుపెట్టుకోవటానికి అత్యంత మంచి పద్దతి వాటిని 
అనుసరించటం. ఆచరణ ఎంత ఎక్కువగా ఉంటే విషయాలు కూడా అన్ని ఎక్కువగా 
గుర్తుంటాయి. విషయపరిజ్ఞానం కూడా అంత పరిపక్య్వతనొందుతుంది. 

దైవప్రవక్త సహచరులు కొందరు తమ అవసరాన్నిబట్టి దైవప్రవక్త (సల్లం) గారి 
బోధనల్ని రాసి భద్రపరచుకునేవారు. ఆ కాలంలో అరబ్బు దేశంలో వ్రాతపని అరుదుగా 
ఉండేది. వారు ఎక్కువగా తమ జ్ఞాపక శక్తిమీదే ఆధారపడేవారు. అరబ్బు చరిత్ర గురించి 
తెలిసిన వాడెవడైనా వారి ఈ అలవాటుని ధృవీకరిస్తాడు. అదీగాక దైవప్రవక్త (సల్లం) 
నుంచి హదీసులను నకలు చేసిన ఆయన అనుచరుల సంఖ్య కూడా పరిమితంగా 
లేదు. దైవప్రవక్త (సల్లం) గారి వార్థక్యంలోనైతే వారి సంఖ్య వేలకు దాటిపోయింది. 
వారిలో ఎవరైనా ఎ విషయాల్లోనైనా తప్పు చేస్తే అతన్ని సరిదిద్దటానికి ఎంతోమంది 
సహచరులు ఉండేవారు. ముఖ్యమైన వ్యవహారాల గురించి చర్చలు జరిపి సరైన 
నిర్ణయాలు తీసుకోవటం కోసం సమావేశాలు కూడా జరుగుతుండేవి. ముఖ్యంగా హజ్రత్‌ 
ఉమర్‌ (రజి) గారి ఖిలాఫత్‌ కాలంలోనయితే ఇలాంటి సమావేశాలు ఎన్నో జరిగాయి. 
ఎప్పుడైనా ఎ ముఖ్య వ్యవహారంలోనైనా సీనియర్‌ సహాబీల అవసరం ఏర్పడవచ్చు 
కనుక హజ్రత్‌ ఉమర్‌ (రజి) తాను ఖిలాఫత్‌ బాధ్యతలు చేపట్టిన ప్రారంభకాలంలో 
సీనియర్‌ సహాబీ లెవరూ ప్రభుత్వ అనుమతి లేకుండా, అత్యవసర పరిస్థితుల్లోనే తప్ప 
ఖిలాఫత్‌ ముఖ్య పట్టణాన్ని వదలి బయటికి వెళ్ళరాదని ఉత్తర్వులు జారీ చేశారు. 
తర్వాత ఆ సీనియర్‌ సహాబీల పర్యవేక్షణలో తాబయీన్లతో కూడిన ఒక పెద్ద, అత్యంత 
ప్రతిభావ్యుత్పత్తులు గల ఒక శిష్యగణం తయారయింది. వారంతా చాలా క్రమబద్ధతతో 


https://teluguislam.net 


వాదీను కిరణాలు x1 alii 


హదీసుల సేకరణ, సంకలన కార్యాల కోసం బాగా కృషిచేశారు. ఆ కాలంలో ముఖ్యమైన 
హదీసు గ్రంథాలెన్నో సంకలనం చేయబడ్డాయి. ఉదా : సహీఫయె హుమామ్‌ ఇబ్నె 
మంబహ్‌ (హి.శ. 132). దీనిని ప్రముఖ దైవప్రవక్త సహచరులు హజ్రత్‌ అబూ హురైరా 
(రజి) గారి శిష్యులు సంకలనం చేశారు. అలాగే సహీఫయె సయీద్‌ బిన్‌ అరూబ 
(హి.శ. 156), సహీఫయె రబీ బిన్‌ సబీహ్‌ (హి.శ. 160). తర్వాత ముఅత్తా ఇమామ్‌ 
మాలిక్‌ బిన్‌ అనస్‌ (హి.శ. 179), వీటి తర్వాత సహీహ్‌ బుఖారీ, సహీహ్‌ ముస్లిం, అబూ 
దావూద్‌ మొదలగు ఎన్నో హదీసు గ్రంథాలు క్రోడీకరించబడ్డాయి. ఇక్కడ మచ్చుకు 
ప్రారంభకాలంలో సంకలనం చేయబడిన కొన్ని గ్రంథాల పేర్లు మాత్రమే పేర్కొనబడ్డాయి. 
హదీసు విద్యకు పునాదులుగా భావించబడే ఈ మూలగ్రంథాల్లో ఆ గ్రంథకర్తల నుంచి 
దైవప్రవక్త (సల్లం) వరకు ఆయా హదీసులను అందజేసిన వారందరి పేర్లూ నమోదు 
చేయబడి ఉన్నాయి. ఆ ఆధారాల ప్రాతిపదిక మీదే హదీసు యొక్క ప్రామాణికత, 
అప్రామాణికతల గురించి చర్చించటానికి వీలయింది. తర్వాత ఆ మూల గ్రంథాల 
నుంచే కొన్ని ఉపశీర్షికలతో ఇతర అనేక గ్రంథాలు సంకలనం చేయబడ్డాయి. వాటి 
(గగ్రంథకర్తలు వాటిలో తమ అభిరుచికి, అవసరాలకు అనుగుణంగా హదీసులను పొందు 
పరిచారు. బులూగుల్‌ మరామ్‌, రియాజుస్సాలిహీన్‌, మిష్కాత్‌ మొదలగు గ్రంథాలన్నీ 
ఆ కోవకు చెందినవే. ఈ గ్రంథాల్లో ప్రతి హదీసు చివర్లో, దాని ఆధారాలు, శాస్త్రపరంగా 
దాని ప్రామాణికతలు కూడా పేర్కొనబడ్డాయి. ఇటువంటి గ్రంథాల మూలంగా 
తక్కువ సమయంలో అత్యంత ఎక్కువ జ్ఞానం ఆర్జించటానికి వీలయింది. ధర్మ 
విషయాలు అర్థం చేసుకోవటం సులభమయింది. ఈ గ్రంథాలను సంకలనం చేసినవారు 
హదీసు విద్యలో ఆరితేరినవారు. వేలాది హదీసుల్లో నుంచి వారు వీటిని సేకరించారు. 
కనుక ఒక సామాన్య వ్యక్తి తనకు అవసరమైన విషయాలు హదీసు భాండాగారాల్లో 
వెతుక్కునే బదులు ఈ సంకలన గ్రంథాల ద్వారా గ్రహించటం అత్యంత సులభమై 
పోయింది. వీటిలో కొన్ని గ్రంథాలకు విపరీతమైన ఖ్యాతి లభించింది. అలాంటిదే ఈ 
రియాజుస్సాలిహీన్‌ గ్రంథం. దీని ద్వారా దైవంతో అనుబంధం, పరలోక చింతనా 
మార్గాలు సుగమం అయ్యాయి. సామాన్యులు, ప్రముఖులు, పండితులు, విద్యార్థు 
లందరి నుంచి ఈ గ్రంథానికి గొప్ప ఆదరణ లభించింది. 

రియాజుస్పాలిహీన్‌ ఎవరైనా దైవప్రవక్త (సల్లం) గారి విధానానికి అనుగుణంగా 
జీవితం గడపదలచుకుంటే ఆయనగారి దైనందిన కార్యక్రమాల గురించి తెలుసుకోవటం 
కోసం “రియాజుస్సాలిహీన్‌” ఎలాంటి హదీసుల సంకలనమంటే దానిద్వారా మనిషి 
చాలా వరకు తన అవసరాన్ని తీర్చుకోగలడు. హదీసు విజ్ఞాన జగత్తులో హి.శ. 7వ 
శతాబ్దా నికి చెందిన ప్రముఖ ధర్మపండితులు, హదీసువేత్త ఇమామ్‌ అబూ జకరియ్యా 


https://teluguislam.net 


వాదీను కిరణాలు xii వ్యాయమ డ్యూరు 


యహ్‌యా బిన్‌ షరఫ్‌ నవవీ (హి.శ. 631 - 676) ఈ గ్రంథాన్ని సంకలనం చేశారు. ఆ 
కాలంలోని సుప్రసిద్ధ పండితులు, గొప్ప గొప్ప హదీసువేత్తలు సైతం ఆయన జ్ఞానాన్ని, 
పరిశోధనను, ఆయనగారి ధర్మపరాయణతను వేనోళ్లా పొగిడారు. ఆయన ఖ్యాతి సిరియా 
నుంచి మొదలై మొత్తం ఇస్లామీయ జగత్తులో వ్యాపించింది. ఆయన గ్రంథాలకు 
అన్నిచోట్లా గొప్ప ఆదరణ లభించింది. హదీసు జ్ఞానఖనుల్లో పరివ్యాప్తమై ఉన్న వేలాది 
హదీసుల నుంచి ఆయన ఈ సంకలనాన్ని తయారుచేశారు. ఇందులో మొత్తం 1894 
హదీసులు ఉన్నాయి. అవి విశ్వాసాలు, చిత్తశుద్ధి మొదలుకొని దైవప్రవక్త (సల్లం) గారి 
విధానానికి అనుగుణంగా జీవితం గడపటం వరకు అన్ని విషయాల్లోనూ మనిషికి 
మార్గదర్శకత్వం వహిస్తాయి. దేవుని హక్కులు, దాసుల హక్కులు, ఆచరణల మహత్మ్యం, 
చెడుల పట్ల ఎవగింపు, ఆత్మ నిగ్రహం, ధార్మిక - ప్రాపంచిక కర్తవ్యాల మధ్య సమతౌల్యం 
మొదలగు విషయాలకు సంబంధించిన హదీసులు వివిధ శీర్షికల క్రింద పొందుపరచ 
బడ్డాయి. ఇమామ్‌ నవవీగారు తాను రాసిన ఈ గ్రంథంలో ప్రతి అధ్యాయం క్రింద 
సదరు శీర్షికకు సంబంధించిన దివ్య ఖుర్‌ఆన్‌ సూక్తులు కొన్ని ప్రస్తావించారు. తర్వాత 
దానికే సంబంధించిన మరికొన్ని హదీసులు పేర్కొన్నారు. వీటిలో ఎక్కువ హదీసులు 
సహీహ్‌ బుఖారీ, సహీహ్‌ ముస్లింలోనివే. మిగతావి ఇతర హదీసు గ్రంథాల్లోనివి. ఆ 
హదీసులతో పాటు వాటి ఆధారాలు కూడా ఇవ్వబడ్డాయి. మక్తబా దారుస్సలామ్‌, రియాద్‌, 
సవూదీ అరేబియా వారు హదీసును చదవగానే దాని సారాంశం పూర్తిగా బోధపడాలనీ, 
ప్రజలకు, విద్యార్ధులకు హదీసుల్ని అర్థం చేసుకోవటంలో ఇబ్బందులేమీ కలగకుండా 
ఉండాలని ఈ పుస్తకం మీద మరింత కృషిచేసి ఇందులో ఆచూకీ గ్రంథాల పేర్లు, 
ముఖ్యాంశాలు, వివరణలు జోడించారు. ఈ పనిలో సుప్రసిద్ధ ధర్మపండితులు హాఫిజ్‌ 
సలాహుద్దీన్‌ యూసుఫ్‌ (లాహోర్‌)గారు ఎంతగానో శ్రమించారు. ఆయనగారు దివ్య 
ఖుర్‌ఆన్‌ గ్రంథానికి కూడా “అహ్‌సనుల్‌ కలామ్‌” అన్న పేరుతో వ్యాఖ్యానం రాసి 
వున్నారు. అది ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఖుర్‌ఆన్‌ ప్రింటింగ్‌ (పెస్‌ ద్వారా ప్రచురిత 
మయ్యింది. 

తెలుగులో ఈ గ్రంథాన్ని వెలువరించదలచినప్పుడు వివరణలు, సారాంశాలు 
ప్రామాణికమైనవిగా, సర్వజనామోద యోగ్యంగా ఉండాలని అందులో ఎలాంటి 
లుకలుకలు, ప్రమాణబద్ధంకాని విషయాలు ఉండకూడదని ఆ దారుస్సలామ్‌ ద్వారా 
ప్రచురిత మైన మూలగ్రంథప్రతినే దృష్టిలో పెట్టుకోవటం జరిగింది. 

ఇంత ముఖ్యమైన గ్రంథాన్ని తెలుగులో తర్జుమా చేయించి ప్రచురిస్తున్నందుకు 
మాకు కేవలం ఆనందమే కాదు రెట్టింపు ఆనందం కలుగుతోంది. ఎందుకంటే మా 
విద్యాలయం “జామిఅతుల్‌ ఖుర్‌ఆన్‌” నుంచే పట్టభద్రుడైన ఒక విద్యార్థి ఈ గ్రంథాన్ని 


https://teluguislam.net 


వాదీను కిరణాలు నే రసో శాల 


తెలుగులోకి అనువదించాడు. నిజానికి జామియా నుంచి పట్టభద్రులయ్యే విద్యార్థులు 
షరీఅత్‌ జ్ఞానంతోపాటు ఆధునిక విద్య అనగా ధార్మిక విద్యతోపాటు ప్రాపంచిక 
విద్యల్లోనూ ప్రవేశం కలవారై ఉండాలనీ, ప్రాంతీయ భాషల్లో ధర్మసేవ చేయటానికి 
అర్హత కలవారై ఉండాలన్న ఉద్దేశ్యంతోనే జామిఅతుల్‌ ఖుర్‌ఆన్‌ విద్యాలయం స్థాపించ 
బడింది. నేడు ఉర్జూలో ధర్మసేవ చేస్తున్న ఉలమాలకు కొదువ లేదు. కాని షరీఅత్‌ 
విద్య మీద పట్టును కలిగి ఉండి దాంతోపాటు ప్రాంతీయ భాషల్లో నైపుణ్యం గల 
పండితులు మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారు. అల్లాహ కృషివల్ల ఈ సంస్థ నుంచి 
ఇంతకు ముందు ఇతర పుస్తకాలు కూడా తెలుగు భాషలో వెలువరించబడి తెలుగు 
జనావళి మన్ననలు అందుకున్నాయి. ఈ విద్యాలయ సంస్థాపకులు హాఫిజ్‌ వ ఖారీ 
ముహమ్మద్‌ తఖీయుద్దీన్‌ (అలైహిర్రహ్మా) గారు ఈ విద్యాలయ నిర్మాణం కోసం, దీని 
అభివృద్ధికోసం శాయశక్తులా కృషి చేశారు. అహర్నిశలూ శ్రమించారు. బహుశా ఇది 
ఆయన మరియు ఆయన సహాయకుల చిత్తశుద్ధి ఫలితమేనేమో.... అచిర కాలంలోనే 
ఈ జామియాకు ఎన్ని విజయాలు లభించాయంటే.... అందుకు అల్లాహ్‌కు ఎంత 
కృతజ్ఞతలు తెలుపుకున్నా తక్కువే. దాని స్థాపకులు ఇప్పుడు మన మధ్య లేరు కాని 
దీని పుణ్యంలో మనతోపాటు ఆయనకు కూడా భాగస్వామ్యం ఉంటుందని ఆశిద్దాం. 
ఎందుకంటే దీనికి అంకురార్పణం చేసింది ఆయనే. ఆ అంకురమే నేడు మహావృక్షంలా 
తయారైంది. దాని ఫలాలతో, చల్లని నీడలతో జనం ప్రయోజనం పొందుతున్నారు. 
ఒక భాషలో' ఉన్న పుస్తకాన్ని మరొక భాషలోకి అనువదించటం ఎంతో కష్టంతో 
కూడుకున్న పని. ఈ విషయం విద్యావంతులకు తెలియని విషయం కాదు. ముఖ్యంగా 
అది ఎదైనా ప్రత్యేక శాస్త్రానికి సంబంధించినదయితే....?! హదీసు విషయం అంతకంటే 
ఎక్కువ సున్నితమైనది. సాహిత్య పుస్తకాల్లోలాగా కాకుండా ఇందులో ప్రతి పదానికీ 
ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఇది ధర్మానికి, షరీఅత్‌కు సంబంధించిన వ్యవహారం. 
దీనికోసం చాలా సూక్ష్మదృష్టి, నిజాయితి అవసరం. అప్పుడే అందులోని ఏ విషయం 
కూడా తన వాస్తవపరిధి నుంచి వైదొలగకుండా ఉంటుంది. దీనికోసం షరీఅత్‌ విద్య 
మీద పట్టుని కలిగి ఉండటంతోపాటు భాషా నైపుణ్యం కూడా ఉన్న అనువాదకులు 
అవసరమవుతారు. ఈ సందర్భంగా మా ప్రియ విద్యార్థి మౌల్వీ రసూల్‌..... ఎంతైనా 
అభినందనీయుడు. ఈ అబ్బాయి ఈ మహోన్నత కార్యాన్ని ఎంతో కష్టపడి, నిజాయితితో 
పూర్తిచేశాడు. ప్రముఖ తెలుగు పండితులు, గౌరవనీయ సోదరులగు అజీజుర్రహ్మాన్‌ 
గారి పునఃపరిశీలనతో ఈ అనువాదానికి మరింత బలం చేకూరింది. ఆయన ఇంతకు 
ముందు ఎన్నో పుస్తకాలు, అనేక గ్రంథాలు తెలుగుభాషలోకి విజయవంతంగా అనువాదం 


https://teluguislam.net 


వాదీసు కిరణాలు Xiv RIAD 


చేసివున్నారు, ఆయనగారు ఈ గ్రంథ ముసాయిదా ఆద్యంతం చదివారు. అవసరమైన 
చోట్ల సవరణలు చేశారు, తగిన సలహాలు సూచనలు ఇచ్చారు. జామియా కమిటీ 
అధ్యక్షులు జనాబ్‌ సైఫుద్దీన్‌ గారికి ఈ సందర్భంగా మనం ముఖ్యంగా కృతజ్ఞతలు 
తెలుపుకోవాలి. ఆయనగారు ప్రత్యేకమైన శ్రద్ధాసక్తులతో ఈ ప్రాజెక్టు పనుల్ని పర్యవేక్షిస్తూ 
ఉన్నారు. లేకపోతే ఈ పని ఇంత సులభంగా ముగింపుకి చేరుకోగలిగేది కాదు. చివరగా 
ఈ గ్రంథాన్ని అత్యంత అందంగా, ఆకర్షణీయంగా ప్రచురించటానికి కృషిచేసిన ప్రియ 
తములు మౌల్వీ రజియుద్దీన్‌ మస్‌వూద్‌గారి ప్రయత్నాలు బహుధా ప్రశంసనీయం. 
ఆయనగారు ఈ గ్రంథం యొక్క ఆంతరంగిక సౌందర్యంతోపాటు బాహ్య సాగసుకు, 
ప్రామాణికతకు కూడా ప్రాధాన్యత ఇచ్చారు. నిజం చెప్పాలంటే ధార్మిక పుస్తకాల 
ప్రచురణలో సాధారణంగా ఇలాంటి విషయాలకు చాలా తక్కువ ప్రాధాన్యతనిస్తారు. 
విశ్వప్రభువైన అల్లాహ్‌ మనందరి కృషిని ఆమోదించుగాక! ఈ బృహత్తర కార్యంలో 

ఎ విధంగానైనా సహాయ సహకారాలనందించిన వారందరికి గొప్ప ప్రతిఫలం 
ప్రసాదించుగాక! వారికోసం దీనిని సదఖయె జారియా (శాశ్వత పుణ్యకార్యం)గా 
మలచుగాక! మనందరికి దైవగ్రంథాన్ని, దైవప్రవక్త (సల్లం) సున్నతును అర్థం చేసుకొని 
ఆచరించే, ఇతరులకు ఆ సందేశాన్ని అందజేసే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక! ఈ 
సంకలనం ద్వారా వీలైనంత ఎక్కువమందికి ప్రయోజనం పొందే అదృష్టాన్ని కలిగించుగాక! 


ఆలిహీ వ అస్‌హాబిహీ అజ్‌మయీన్‌. సుబ్‌హానకల్లాహుమ్మ వబిహమ్‌దిక 


అష్‌హదు అల్లా ఇలాహ ఇల్లా అంత అస్తగ్‌ఫిరుక వ అతూబు ఇలైక్‌. 


వ సల్లల్లాహు వ సల్లమ వ బారక అలా నబియ్యినా ముహమ్మదింవ్య 


11, రజబ్‌ లూ 1426 ముహమ్మద్‌ అబ్బుల్‌ పహాది ఉమరీ మదనీ 
క్రీ.శ. 2005 ఆగస్టు, 17. మజ్లిసుల్‌ ఖజాయిల్‌ ఇస్లామీ అధ్యక్షులు, 
గ బ్రిటన్‌ 

—=_000-— 


https://teluguislam.net 


వాదీను కిరణాలు xv రహా కాలా 


గ్రంథకర్త ఇమామ్‌ నవవీ (రహ్మాలై) గారి 
సంక్షిప్త జీవిత విశేషాలు 
- లోఫిజ్‌ సలాతొద్దిన్‌ యూసుఫ్‌ 
జననం - జీవిత లక్ష్యం 


ఇమామ్‌ నవవీ గారి పూర్తి పేరు అబూ జకరియ్యా ముహియుద్దీన్‌ యహ్‌యా 
బిన్‌ షరఫ్‌ నవవీ, బిన్‌ మరీ బిన్‌ హసన్‌ బిన్‌ హుసైన్‌ బిన్‌ ముహమ్మద్‌ బిన్‌ జుమ్‌ఆ 
బిన్‌ హిజామ్‌ - నవవీ అనగా నవాకు చెందినవాడు అని అర్థం. నవా అనేది డెమాస్కస్‌కు 
సమీపంలో హూరాన్‌ నగరంలోని ఒక బస్తీ పేరు. ఆయన ముత్తాత హిజామ్‌ ఇక్కడికి 
వచ్చి స్థిరపడ్డారు. 

ఇమామ్‌ నవవీ ఈ నవా బస్తీలోనే హి. శ. 631వ యేట జన్మించారు. ఈయన 
తండ్రి పుణ్యాత్ముడు, సత్పురుషుడు. తన ప్రియ కుమారునిలో తెలివితేటలను, ప్రతిభా 
వ్యుత్సత్తులను గమనించిన ఆయన ఇమామ్‌ నవవీకి ఉత్తమ శిక్షణను అందించారు. 
'షైఖ్‌ యాసీన్‌ బిన్‌ యూసుఫ్‌ మురాకషి ఇలా అంటున్నారు : నేను ఇమామ్‌ నవవీని 
నవా ఊరిలో చూశాను. అప్పుడు ఆయనకు పదేళ్లు ఉండి ఉంటాయి. తోటి పిల్లలు 
ఆయన్ని తమవెంట ఆడమని ఒత్తిడి చేస్తుంటే ఆయన వారి నుంచి తప్పించుకొని 
పారిపోతున్నారు. పిల్లల ఒత్తిడి మరీ పెరిగిపోవటంతో ఆయన ఎడ్వటం మొదలుపెట్టారు. 
ఆ సమయంలో కూడా దివ్య ఖుర్‌ఆన్‌ సూక్తులు పఠిస్తూ ఉన్నారాయన. ఆయన తెలివి 
తేటలు చూసి నాకు ఆయన మీద ప్రేమ పుట్టింది. నేను ఆయన గురువుగారి దగ్గరికి 
వెళ్ళి, “ఈ అబ్బాయి తన కాలంలో ఓ మహా పండితుడు, గొప్ప దైవారాధకుడు, ఐహిక 
అనాసక్తపరుడు అవుతాడని, ప్రజలకు ఇతని మూలంగా ప్రయోజనం కలుగుతుందని 
నేను ఆశిస్తున్నాను” అని ఆయనతో చెప్పాను. అందుకాయన “నువ్వు జ్యోతిషుడివా?” 
అని అడిగారు. “జ్యోతిషుణ్ణి అయితే కాను గాని నా నోటి ద్వారా ఈ పలుకులు అల్లాహ్‌ 
చెప్పించాడు” అన్నాను నేను. 


ఆ ఉపాధ్యాయుడు ఆ విషయం ఇమామ్‌ నవవీ నాన్నతో చెప్పాడు. ఆ మాట 
వినగానే ఆయన నాన్న తన కుమారుణ్ణి ధర్మసేవ కోసం అంకితం చేద్దామని నిశ్చయించు 
కున్నారు. కొంతకాలంలోనే నవవీగారు ఖుర్‌ఆన్‌ చూసి చదవటం పూర్తి చేసుకున్నారు. 
అప్పుడు ఆయనకు యవ్వన దశ కూడా దగ్గరపడింది. ఆనాడు నవా బస్తీలో ధర్మవిద్యలో 
నైపుణ్యాన్ని బోధించే పాఠశాలలు లేవు. అందుకని ఇమామ్‌ నవవి నాన్న ఆయన్ని 
డెమాస్కస్‌ తీసుకొని వెళ్ళారు. ఆ కాలంలో డెమాస్కస్‌ నగరం నిపుణులకు నిలయం. 


https://teluguislam.net 


హదీసు కిరణాలు xvi ర కాకా 


పండితులకు ఆయువు పట్టు. ఎక్కడెక్కడినుంచో విద్యార్థులు అక్కడికి చేరుకునేవారు. 
వివిధ విద్యలు నేర్పించే పాఠశాలలు అక్కడ మూడువందలకు పైచిలుకు ఉండేవి. 
ఇమామ్‌ గారు అక్కడ రవాహియా అనే ఓ పాఠశాలలో విద్యాభ్యాసం మొదలుపెట్టారు. 
ఇది ఉమవీ యూనివర్సిటీ సంబంధిత పాఠశాల. దీనిని స్థాపించినవాడు ఒక వ్యాపారి. 
అతని పేరు జకియుద్దీన్‌ అబుల్‌ ఖాసిమ్‌ అలియాస్‌ ఇబ్నె రవాహా. అతని మారుపేరుతోనే 
ఆ పాఠశాలను 'మద్‌రసయె రవాహియా' అని పిలిచేవారు. ఆనాటి గొప్ప గొప్ప పండితులు 
ఆ పాఠశాలలో విద్యను బోధించేవారు. ఇమామ్‌ నవవీ (రహ్మలై) స్వయంగా ఇలా 
చెప్పారు : “నేను ఇక్కడ రెండేళ్లు గడిపాను. ఆ కాలంలో నేను ఎన్నడూ విశ్రాంతి కోసం 
నేలమీద మేను వాల్చ్బలేదు. అలాగే అన్నం కూడా “బతికితే చాలు” అన్నట్లుగా పుచ్చు 
కునేవాణ్ణి.” 


అక్కడ చదివిన పుస్తకాలన్నిటినీ ఆయన ఆ కాలంలోనే పరిశోధించి వాటికి 
పాద వ్యాఖ్యానాలు రాస్తూపోయారు. ఆయన శ్రమను, యోగ్యతను, విద్యపట్ట గల 
మక్కువను, అంకితభావాన్ని గమనించిన ఆయన గురువులు సైతం ముక్కున వేలేసు 
కున్నారు. ఆయన్ని అమితంగా ప్రేమించటం మొదలుపెట్టారు. 


అధ్యాపకులు - గురువులు 

డెమాస్కస్‌లో ఉన్నప్పుడు ఇమామ్‌ నవవి (రహ్మలై) ఇరవైకి పైచిలుకు పండితుల 
దగ్గర విద్యాభ్యాసం చేశారు. ఈ గురువులందరూ మహా పండితులు. వివిధ విద్యల్లో 
ఆరితేరినవారు. ఒకరు ఫికహ్‌ శాస్త్రంలో నిపుణుడైతే మరొకరు హదీసు శాస్త్ర పారంగతుడు. 
ఒకరు “ఉసూల్‌' విద్యలో ప్రముఖుడైతే ఇంకొకరు అరబీ విద్యల్లో దిట్ట. 


విద్య పట్ల ఆసక్తి, అంకితభావం 

ఇమామ్‌ నవవీ గారికి విద్యపట్ల గల శ్రద్ధాసక్తుల్ని ఆయనకు దానిమీద గల 
అంకితభావాన్ని చూసి అర్థం చేసుకోవచ్చు. ప్రతిరోజూ ఆయన పన్నెండు పాఠాలు 
చదివేవారు. పాఠం చదివినప్పుడే దాని వివరణ, పాదవ్యాఖ్యానం రాసేపని కూడా 
చేసేవారు. రాత్రిపూట చాలా తక్కువగా నిద్రపోయేవారు. నిద్ర ముంచుకువ స్తే పుస్తకాల 
మీదే కాసేపు కునుకు తీసేవారు. తర్వాత మేల్కొని మళ్లీ విద్యా కార్యకలాపాల్లో నిమగ్ను 
లయ్యేవారు. ఇమామ్‌ జహబీ (రహ్మలై) ఆయన గురించి ఇలా చెబుతున్నారు : రేయిం 
బవళ్లు విద్యాపనుల్లో నిమగ్నమై ఉండే ఆయన గారి ఈ పద్ధతి ప్రజల్లో ఒక సామెతగా 
చెప్పుకోబడేది. ఆయన తన సమయమంతా విద్యార్దనకోసమే అంకితం చేసుకున్నారు. 
కాసేపు తరగతిలో కూర్చొని విద్యాభ్యాసం చేస్తారు. కాసేపు దాన్ని కంఠస్తం చేస్తూ ఉంటారు. 
మరికాసేపు పాఠంలోని కఠిన సందర్భాలను అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తారు. 


https://teluguislam.net 


14 ౩ + 01 22 (0 
వాదీను కిరణాలు ప. ర ర 


ఇంకాసేపు ఇతర పుస్తకాలు చదువుతూ, చదివిన విషయాలు రాసుకుంటూ ఉంటారు. 
ఆఖరికి దారిలో నడిచినప్పుడు కూడా పాఠం గుర్తుచేసుకునేవారు లేదా ఎదయినా పుస్తకం 
చదువుతూ ఉండేవారు. అల్లాహ్‌ ఆయనకు జ్ఞాపకశక్తితో పాటు అవగాహనా సామర్థ్యం 
కూడా మెండుగా ప్రసాదించాడు. ఇది దేవుని మహదనుగ్రహం. అల్లాహ్‌ ప్రసాదించిన 
వరాలను సద్వినియోగం చేసుకునేవారి వృద్ధీవికాసాల విషయంలో ఎలాంటి సందేహం 
అక్కర్లేదు. అలాగే ఇమామ్‌ నవవీ (రహ్మలై) కూడా దేవుడు తనకు అనుగ్రహించిన 
వరాలను బాగా సద్వినియోగం చేసుకొని గొప్ప ఉన్నతిని సాధించారు. 


నిరాడంబరత - ఉత్తమ నడవడిక 

విద్యలో ఎంత ఉన్నతిని సాధించినా ఆయన స్వభావంలో మాత్రం ఎంతో అణకువ 
కనిపించేది. ఆయన ఎల్లప్పుడూ చాలా నిరాడంబరమైన దుస్తులు ధరించేవారు. ఆహారం 
కూడా సామాన్య ఆహారం. పూటగడవటానికన్నట్లు కాస్తంత పుచ్చుకునేవారు. రుచికరమైన 
ఆహారం తినటం, ఆడంబరంతో కూడిన వస్ర్తాలు ధరించటం నిషిద్ధం కాదుగాని విద్యార్థుల 
విద్యా నిమగ్నతకు మాత్రం అవి ఎంతైనా విరుద్ధమే. అందుకే చాలామంది పండితులు, 
శాస్త్రవేత్తలు తమ జీవితాల్లో వీటికి అంతగా ప్రాముఖ్యతనివ్వరు. వీరి దృష్టిలో అసలు 
ప్రాముఖ్యత బోధన అధ్యయనాలు, ధర్మ సందేశ ప్రచార కార్యాలకు, పుస్తక పఠనానికి, 
రచనా వ్యాసంగానికి ఇతర విద్యావిషయిక కార్యాలకు మాత్రమే ఉంటుంది. వీటిలోనే 
వారికి ఆనందం, తృప్తి లభిస్తాయి. ఏమైనప్పటికీ ఇమామ్‌ నవవీ (రహ్మలై) దైవభీతి, 
ధర్మపరాయణత, ఐహిక అనాసక్తతలపరంగానూ చాలా గొప్ప స్థానాన్ని సంపాదించు 
కున్నారు. ఆయన ఉద్దేశ్యాలు చాలా గొప్పవి. కాని కోరికలు మాత్రం చాలా చిన్నవి. 
షేఖ్‌ ముహియుద్దీన్‌ గారు ఇమామ్‌ గారి గురించి ఇలా చెబుతున్నారు : 


“ఆయనలో మూడు గొప్ప స్థానాలుండేవి. వాటిలో ప్రతిఒక్కటీ ఎలాంటి స్థాన 
మంటే ఎవరిలోనయినా అదొక్కటి ఉంటే అతన్ని సందర్శించుకోవటానికి ప్రజలు 
ప్రపంచం నలువైపుల నుంచి తండోపతండాలుగా వస్తారు. మొదటి స్థానం : విద్య 
మరియు దానికి సంబంధించిన బాధ్యతల నిర్వహణ. రెండవ స్థానం : ప్రపంచం పట్ల 
సంపూర్ణ నిరాసక్తత. మూడవ స్థానం : మంచి చేయమని ఆజ్ఞాపిస్తూ చెడు చేస్తున్నవారిని 
ఆపటం. ఇమామ్‌ నవవీలో ఈ మూడు సుగుణాలూ ఉండేవి. ఆయన ఓ మహా 
పండితుడు, ఓ నిరుపమాన ఐహిక అనాసక్తిపరుడు. అలాగే నిర్భయుడైన ఓ ధర్మసందేశ 
ప్రచారకుడు కూడా. 


https://teluguislam.net 


eee “ot డో ra x 
వాదీను కిరణాలు Xvi Galatoab, 


మరణం, విద్యా సేవ 

తవ 19 యేండ్ల ప్రాయంలో ఇమామ్‌ డెమాస్కస్‌కు వచ్చారు. అక్కడ ఎందరో 
అధ్యాపకుల దగ్గర విద్యాభ్యాసం చేశారు. ఆ తర్వాత ఎన్నో విద్యాలయాల్లో బోధనా 
సేవలందించారు. రచనా వ్యాసంగంలో, గ్రంథసంకలనాల్లో చెప్పుకోదగిన కార్యాలు 
నిర్వర్తిం చారు. వాటిలో సహీహ్‌ ముస్లిం వివరణ, తహ్‌జీబుల్‌ అస్మా వల్లుగాత్‌, కితాబుల్‌ 
అజ్‌కార్‌, రియాజుస్సాలిహీన్‌ లాంటి ప్రధాన గ్రంథాలు కూడా ఉన్నాయి. వాటిద్వారా 
లక్షలాది జనం ప్రయోజనం పొందుతున్నారు. వాటిద్వారా విశ్వప్రభువు ఆమోదించే 
సన్మార్గం ఏదో తెలుసుకుంటున్నారు. డెమాస్కస్‌లో 28 యేళ్లు గడిపిన తర్వాత ఇమామ్‌ 
గారు తన జన్మస్థలానికి చేరుకున్నారు. ఆ సంవత్సరమే హి.శ. 676లో కొంతకాలం 
అనారోగ్యంపాలై చివరికి కన్నుమూశారు. కాని విజ్ఞానపరమైన తన సేవల ద్వారా మాత్రం 
ఆయన విజ్ఞాన జగత్తులో చిరస్మరణీయమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. అల్లాహ్‌ 
ఆయన్ని క్షమించి ఆయనమీద దయజూపుగాక! 


https://teluguislam.net 


వాదీను కిరణాలు Xix Cdk, 


గ్రంథకర్త తొలిపలుకులు XXVvill 
1వ అధ్యాయం సకల అంతర్చాహ్యా వాక్కర్మల్లో, సర్వకాల సర్వావస్థల్లో 

సంకల్పశుద్ది అవసరం 1 
2వ అధ్యాయం: పశ్చాత్తాపం (తౌబా) 21 
3వ అధ్యాయం సహనం, ఓర్పు 59 
4వ అధ్యాయం : సత్యం 105 
5వ అధ్యాయం దైవధ్యానం 113 
6వ అధ్యాయం దైవభీతి 131 
7వ అధ్యాయం దృఢనమ్మకం, దైవాన్నే నమ్ముకోవటం 137 
8వ అధ్యాయం నిలకడ, స్థయిర్యం 155 
9వ అధ్యాయం దేవుని గొప్ప సృష్టితాలలో యోచన గురించి... 159 
10వ అధ్యాయం సత్కార్యాల కోసం తొందరపడటం, సత్కార్యాన్ని 

ఎలాంటి సంకోచం లేకుండా, చిత్తశుద్దితో... 161 
11వ అధ్యాయం పోరాట పటిమ 171 
12వ అధ్యాయం చరమ ఘడియల్లో ఎక్కువగా సత్కార్యాలు చేయాలి 191 
13వ అధ్యాయం మంచి పనులకు మార్గాలు అనేకం 199 
14వ అధ్యాయం ఆరాధనలో మధ్యేమార్గం 226 
15వ అధ్యాయం సత్కార్యాలను నిత్యం పాటిస్తూ ఉండాలి 247 
16వ అధ్యాయం ప్రవక్త సంప్రదాయాన్ని, మర్యాదలను కాపాడాలి 251 
17వ అధ్యాయం దైవాజ్ఞను పాలించటం అవసరం... 268 
18వ అధ్యాయం కొత్త పోకడలు, నూతన ఆచారాలు సృష్టించరాదు 272 
19వ అధ్యాయం ఒక మంచి పని లేక చెడు పనిని మొదలుపెట్టినవాడు 276 
20వ అధ్యాయం ప్రజల్ని మంచి లేక చెడు వైపుకు పిలవటం గురించి... 281 
21వ అధ్యాయం మంచికి, దైవభక్తికి సంబంధించిన విషయాల్లో చేదోడు 

వాదోడుగా ఉండటం 287 
22వ అధ్యాయం (శ్రేయోభిలాష 291 
23వ అధ్యాయం మంచిని గురించి ఆదేశించటం, చెడు నుంచి ఆపటం 294 


https://teluguislam.net 


వాదీను కిరణాలు xX ర కాలూ 
24వ అధ్యాయం బుద్ధి చెప్పి గడ్డితినేవారి పర్యవసానం 313 
25వ అధ్యాయం అమానతులు 315 
26వ అధ్యాయం దుర్మార్గ నిషేధం, దౌర్జన్యాలను అడ్డుకోవాలి 332 
27వ అధ్యాయం ముస్లింల మానమర్యాదలను గౌరవించాలి 353 
28వ అధ్యాయం తోటి ముస్లింల లోపాలను కప్పిపుచ్చాలి 370 
29వ అధ్యాయం తోటి ముస్లింల అవసరాలను తీర్చటం 375 
30వ అధ్యాయం సిఫారసు చేయటం 378 
31వ అధ్యాయం ప్రజల మధ్య సయోధ్యకు ప్రయత్నించటం 380 
32వ అధ్యాయం దీన, నిరుపేద ముస్లింల విశిష్టత 388 
33వ అధ్యాయం అనాధలు, బాలికలు, బలహీనుల... పట్ల 

మృదువుగా మెలగాలి 401 
34వ అధ్యాయం స్త్రీల పట్ల సద్వ్య్యవహారం 416 
35వ అధ్యాయం భర్త హక్కులు 427 
36వ అధ్యాయం : అలుబిడ్డలపై ఖర్చుచేయటం 434 
37వ అధ్యాయం ప్రీతికరమైన సంపదను ఖర్చు చేయటం 440 
38వ అధ్యాయం తన ఇంటివారిని, తన అధీనంలో ఉన్నవారిని 

దైవానికి విధేయత చూపమని ఆజ్ఞాపించటం... 443 
39వ అధ్యాయం ఇరుగుపారుగువారి హక్కుల్ని నెరవేర్చాలి 449 
40వ అధ్యాయం తల్లిదండ్రుల యెడల గౌరవం, బంధువుల హక్కులు 456 
41వ అధ్యాయం తల్లిదండ్రులను ఎదిరించటం, 

బంధుత్వాలను త్రించటం నిషిద్ధం 485 
42వ అధ్యాయం తల్లిదండ్రుల మిత్రుల పట్ల, ఇల్లాలి స్నేహితురాళ్ల 

పట్ల మర్యాదగా... 491 
43వ అధ్యాయం దైవప్రవక్త (స) పరివారాన్నీ, వారి బెన్నత్యాన్నీ గౌరవించాలి 498 
44వ అధ్యాయం పండితులను, పెద్దలను, పలుకుబడిగల 

వారిని గౌరవించాలి 504 
45వ అధ్యాయం : మహాత్ముల దగ్గరికి వెళ్ళాలి... 518 
46వ అధ్యాయం దైవం కోసం (ప్రేమించమని ప్రోత్సహించటం, తోటి మనిషిని 

(పేమిస్తే అతని ముందు తన (ప్రేమను ప్రకటించటం.. 538 
47వ అధ్యాయం దైవానికి ఇష్టమైన దాసుని లక్షణాల గురించి... 548 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


48వ అధ్యాయం 
49వ అధ్యాయం 
50వ అధ్యాయం 
51వ అధ్యాయం 
52వ అధ్యాయం 


53వ అధ్యాయం 
54వ అధ్యాయం 


55వ అధ్యాయం 
56వ అధ్యాయం 


57వ అధ్యాయం 
58వ అధ్యాయం 
59వ అధ్యాయం 
60వ అధ్యాయం 


61వ అధ్యాయం 
62వ అధ్యాయం 
63వ అధ్యాయం 


64వ అధ్యాయం 
65వ అధ్యాయం 


66వ అధ్యాయం 


xxi em! Hl, 


సజ్ఞనుల్ని, బలహీనుల్ని, అభాగ్యుల్ని 

హింసించటం మహాపాపం 

ప్రజలతో వారి బాహ్యాచరణల్ని బట్టి వ్యవహరించాలి 
దైవభీతి 

దైవకారుణ్యం పట్ల ఆశాభావం 

ఆశాభావ విశిష్టత 

దైవం పట్ల భీతి, ఆశ రెండూ ఉండాలి 

దైవభీతితో కంటతడి పెట్టటం... దైవాన్ని కలుసుకోవాలని 
వేగిరపడటం 

ఐహిక అనాసక్తత... నిరుపేద జీవితాన్ని గడపటం 
పస్తులతో, ఆర్థిక ఇబ్బందులతో జీవితం గడపటం, 
మామూలు సౌకర్యాలతోనే తృప్తిగా బ్రతకటం 
ఆత్మతృప్తితో బ్రతకటం, ఇతరుల ముందు చేయి 
చాపకుండా ఉండటం 

అర్థింపు, అత్యాశలు లేకుండా లభించే ధనాన్ని 
స్వీకరించవచ్చు 

చెమటోడ్చి డబ్బు సంపాదించి, తన స్వయాన్ని 
పోషించుకోవటంతోపాటు ఇతరులకు కూడా సహాయం... 


దాతృత్వం, బెదార్యం, దైవప్రసన్నతా దృష్టితో మంచిపనుల 


కోసం ధనం ఖర్చుపెట్టటం 

పిసినారితనానికి, పేరాశకు దూరంగా ఉండాలి 
త్యాగం, సానుభూతి 

పారలౌకిక విషయాల్లో ఒకర్నొకరు మించిపోవటానికి 
ప్రయత్నించటం 

కృతజ్ఞుడైన ధనవంతుడు 

మరణాన్ని గుర్తుచేసుకుంటూ ఉండటం, 

కోరికల్ని అదుపులో ఉంచుకోవటం 

పురుషులు సమాధుల్ని సందర్శించటం గురించి 


https://teluguislam.net 


555 
557 
566 
585 
628 
632 


636 
646 


676 


714 


728 


730 


733 
749 
751 


758 
760 


764 
773 


హాదీను కిరణాలు 


67వ అధ్యాయం 


68వ అధ్యాయం 
69వ అధ్యాయం 


70వ అధ్యాయం 
71వ అధ్యాయం 
72వ అధ్యాయం 
73వ అధ్యాయం 
74వ అధ్యాయం 
75వ అధ్యాయం 
76వ అధ్యాయం 
77వ అధ్యాయం 


78వ అధ్యాయం 
79వ అధ్యాయం 
80వ అధ్యాయం 


81వ అధ్యాయం 


82వ అధ్యాయం 


83వ అధ్యాయం 


84వ అధ్యాయం 
85వ అధ్యాయం 
86వ అధ్యాయం 
87వ అధ్యాయం 


XXii 


ఆపదలు వచ్చినప్పుడు చావుని కోరుకోరాదు, 
ధర్మంలో ఉపద్రవాలు తలెత్తినప్పుడు మాత్రం..... 
సందేహాస్పద విషయాల జోలికి పోరాదు 

కల్లోలం, ఉపద్రవాలు చెలరేగినప్పుడు ఎకాంతాన్ని 
ఆశ్రయించటం 

సహజీవన శ్రేష్టత 

తోటి విశ్వాసుల పట్ల నమ్రతతో...వ్యవహరించాలి 
గర్వాహంకారాలను ప్రదర్శించటం నిషిద్ధం 

ఉత్తమ నడవడిక 

సౌమ్యం, విజ్ఞత, మృదుత్వం 

మన్నింపుల వైఖరి, మూర్భుల పట్ట ఉపేక్షాభావం 
కష్టాలు ఎదురైనప్పుడు సహనం వహించటం 
షరీఅత్‌ ఆదేశాల పట్ల అపచారం జరిగితే ఆగ్రహం 
వ్యక్తం చేయాలి 


పాలకులు ప్రజల పట్ల మృదువుగా వ్యవహరించాలి... 


న్యాయశీలుడైన పరిపాలకుడు 

ధర్మసమ్మతమైన విషయాల్లో పాలకులకు 
విధేయత చూపటం విధి, అధర్మ విషయాల్లో వారికి 
విధేయత చూపటం నిషిద్ధం 

పదవుల్ని కాంక్షించకూడదు, తన అవసరం 
లేదనుకున్నప్పుడు... 


రాజులు, న్యాయమూర్తులు... తమ కొలువులో 
సదాచార సంపన్నులైనవారినే ఉద్యోగులుగా 
నియమించుకోవాలి.... 


పాలనాధికారాలను... అడిగేవారికి... ఇవ్వకూడదు 


1. సంస్కార ప్రకరణం 
వీడ, దాని మహత్యం... 
రహస్యాలను దాచటం 
వాగ్దాన పాలన 
మంచి అలవాట్లను కొనసాగించాలి 


https://teluguislam.net 


oli, 
fd 


ఆగ్‌ Cad 


845 


856 


864 
867 
874 
878 


వాదీను కిరణాలు 


88వ అధ్యాయం 
89వ అధ్యాయం 
90వ అధ్యాయం 
91వ అధ్యాయం 
92వ అధ్యాయం 
93వ అధ్యాయం 


94వ అధ్యాయం 
95వ అధ్యాయం 
96వ అధ్యాయం 


97వ అధ్యాయం 


98వ అధ్యాయం 


99వ అధ్యాయం 


100వ అధ్యాయం : 


101వ అధ్యాయం 


102వ అధ్యాయం : 
103వ అధ్యాయం | 


104వ అధ్యాయం : 
105వ అధ్యాయం g 


106వ అధ్యాయం : 


XXiii GaN, 


అ” 


ఇతరుల్ని కలుసుకునేటప్పుడు వారితో నవ్వుతూ మాట్లాడాలి 
ఎదుటి వ్యక్తికి అర్ధమయ్యేవిధంగా మాట్లాడాలి 
తోటివారి మాటల్ని రహస్యం కాకపోతే వినవచ్చు... 
హితబోధలోనూ మధ్యేమార్గాన్ని అవలంబించాలి 
ప్రశాంతత, హుందాతనం 

నమాజుకు గాని... ఇత్యాది ఆరాధనలకోసం గాని 
వెళ్ళినప్పుడు ప్రశాంతంగా వెళ్ళాలి 

అతిథులకు మర్యాద చేయటం 


శుభవార్తలు అందజేయటం, శుభాకాంక్షలు తెలుపటం... 


బంధుమిత్రుల్ని సాగనంపినప్పుడు హితవు చెప్పిమరీ 
సాగనంపాలి 

ఇస్తిఖారా మరియు పరస్పరం సంప్రతింపులు 
జరుపుకోవటం గురించి 

పండుగ నమాజులకు.... మరే ఆరాధనకయినా 
వెళ్ళినప్పుడు దారులు మార్చి నడిస్తే పుణ్యంతోపాటు 
ఎక్కువ ప్రదేశాల్లో దైవారాధన చేసినట్లవుతుంది 

ప్రతి మంచిపనినీ కుడివైపునుంచి ఆరంభించటం 
అభిలషణీయం 


2. భోజన నియమాలు 
భోజనానికి ముందు బిస్మిల్లాహ్‌ పఠించాలి, చివర్లో 
అల్‌హమ్ము లిల్లాహ్‌ అనాలి 
అన్నంలో లోపం ఎత్తిచూపకూడదు, బాగుంటే పొగడాలి 


ఉపవాసి ముందు అన్నం సమర్పించబడితే 
అతను ఏం చేయాలి? 


అతిథి తనతోపాటు మరెవరినయినా విందుకు 
తీసుకెళ్ళదలచినప్పుడు 


కంచంలో తమకు దగ్గరున్న పదార్థాలు తీసుకొని తినాలి.... 


బంతి భోజనంలో తోటివారి అనుమతి లేకుండా 


తినుబండారాలు ఒకేసారి రెండేసి చొప్పున తినకూడదు 
ఎంత తిన్నా కడుపునిండకపోతే ఎం చేయాలి? 


https://teluguislam.net 


880 
882 
883 


917 


919 


924 
931 


933 


934 
935 


936 
937 


వాదీను కిరణాలు ర ర కాలా 
107వ అధ్యాయం : పళ్లెంలో ఒక ప్రక్క నుండి తినాలి 938 
108వ అధ్యాయం : ఒత్తిగిలి తినటం అవాంఛనీయం 940 
109వ అధ్యాయం : మూడువైళ్లతో తినటం, అన్నం తిన్న తర్వాత 

వ్రేళ్ళను నాక్కోవటం... 942 
110వ అధ్యాయం అన్నం తక్కువగా ఉండి తినేవాళ్లు ఎక్కువమంది 

ఉంటే ఎం చేయాలి? 947 
111వ అధ్యాయం పానీయం సేవించే పద్ధతి 948 
112వ అధ్యాయం కూజాల మూతికి నోరు తగిలించి నీళ్లు త్రాగటం 

అవాంఛనీయం. అయితే.... 952 
113వ అధ్యాయం పానీయాల్లో ఊదటం అవాంఛనీయం 954 
114వ అధ్యాయం : పానీయం కూర్చొని త్రాగటం ఉత్తమం 956 
115వ అధ్యాయం పానీయ పంపిణీదారుడు అందరికన్నా చివర్లో తాగాలి 959 
116వ అధ్యాయం : వెండి బంగారు పాత్రలు మినహా పరిశుభ్రమైన 

ఇతర పాత్రలన్నిటిలో పానీయాన్ని సేవించవచ్చు.... 960 

3. వస్రధారణ ప్రకరణం 

117వ అధ్యాయం తెల్లదుస్తులు ధరించటం అభిలషణీయం. 

ఎరుపు, ఆకుపచ్చ... 964 
118వ అధ్యాయం : చొక్కా ధరించటం అభిలషణీయం 972 
119వ అధ్యాయం చొక్కా, చొక్కాచేతులు, లుంగీ, తలపాగా 

కొనలు ఎంత పొడవు ఉండవచ్చనే విషయం 973 
120వ అధ్యాయం : అణకువకొద్దీ ఖరీదైన దుస్తుల్ని ధరించకుండా ఉండటం 986 
121వ అధ్యాయం వస్త్రధారణలో మధ్యేమార్గాన్ని అవలంబించటం... 987 
122వ అధ్యాయం : పట్టువస్త్రాలు ధరించటం పురుషులకు నిషిద్ధం... 988 
123వ అధ్యాయం : గజ్జి, దురద ఉన్నవారు పట్టుబట్టలు ధరించవచ్చు 991 
124వ అధ్యాయం : చిరుత తోలుమీద కూర్చోరాదు...దాన్ని వాహనం 

మీద ఆసనంగా ఉపయోగించరాదు 992 
125వ అధ్యాయం : కొత్తబట్టలు, కొత్తచెప్పులు మొదలగునవి 

తొడుక్కున్నప్పుడు ఏమని పలకాలి? 994 
126వ అధ్యాయం : దుస్తులు ధరించేటప్పుడు కుడివైపునుండి ఆరంభించాలి 995 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


127వ అధ్యాయం : 
128వ అధ్యాయం 3 


129వ అధ్యాయం : 
130వ అధ్యాయం 3 


131వ అధ్యాయం 


132వ అధ్యాయం : 
133వ అధ్యాయం : 
134వ అధ్యాయం : 


135వ అధ్యాయం 
136వ అధ్యాయం : 
137వ అధ్యాయం - 


138వ అధ్యాయం : 
139వ అధ్యాయం క 


140వ అధ్యాయం : 
141వ అధ్యాయం : 


142వ అధ్యాయం శ 
143వ అధ్యాయం : 


144వ అధ్యాయం : 


XXV 


నాల్గవ ప్రకరణం 


నిద్రపోయేటప్పుడు చేయవలసిన ప్రార్థనలు 


వెల్లకిలా పడుకోవటం, ఒక కాలిమీద 
మరొక కాలుపెట్టుకొని పడుకోవటం 


సమావేశ నియమాలు 
స్వప్నాలు, వాటికి సంబంధించిన విషయాలు 


5. సలాం ప్రకరణం 
సలాం విశిష్టత, సలాంను సర్వసామాన్యం చేయాలి 
సలాం చేసే పద్ధతి 
సలాం నియమాలు 
మాటిమాటికీ సలాం చేసుకుంటూ ఉండటం 
అభిలషణీయం... 
ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు సలాం చేసి ప్రవేశించాలి 
పిల్లలకు సలాం చేయటం 
పురుషుడు స్రీలకు, స్రీలు పురుషులకు 
సలాం చేయటం గురించి 


దైవ తిరస్కారులకు ముందుగా సలాం చేయటం నిషిద్ధం 


సమావేశం నుంచి లేదా తనతోపాటు కూర్చొని 
ఉన్నవారి దగ్గర్నుంచి లేచి వెళ్ళేటప్పుడు వారికి 
సలాం చేసి వెళ్ళాలి 

అనుమతి కోరటం - దాని పద్ధతి 


అనుమతి కోరినప్పుడు ఎవరని అడిగితే నేను” 
అని అనరాదు... 


తుమ్ముకు సంబంధించిన ఆదేశాలు 
పరస్పరం కలుసుకున్నప్పుడు 


1018 
1023 
1027 


1029 
1031 
1032 


1033 
1035 


1037 


1038 


1041 
1044 


కరచాలనం చేసుకోవటం.... నగుమోముతో పలకరించటం, 


మంచి వ్యక్తుల చేతుల్ని ముద్దాడటం 


6. రోగుల పరామర్శ ప్రకరణం 


వ్యాధిగ్రస్తుణ్ణి పరామర్శించటం, శవం వెంట వెళ్ళటం..... 


1048 


1054 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


145వ అధ్యాయం : 
146వ అధ్యాయం | 


147వ అధ్యాయం : 
148వ అధ్యాయం : 
149వ అధ్యాయం క 


150వ అధ్యాయం : 


151వ అధ్యాయం 


152వ అధ్యాయం ఆ 
153వ అధ్యాయం + 


154వ అధ్యాయం స్ట 
155వ అధ్యాయం _ 


156వ అధ్యాయం : 


157వ అధ్యాయం : 
158వ అధ్యాయం | 
159వ అధ్యాయం 3 


160వ అధ్యాయం ప 
161వ అధ్యాయం 3 


162వ అధ్యాయం న 


163వ అధ్యాయం 


xxvi ధ్ర రో ial, 


వ్యాధిగ్రప్తుని కోసం ఏమని ప్రార్థించాలి? 1059 
రోగి బాపతువారిని రోగి యోగక్షేమాలు అడుగుతూ 

ఉండటం అభిలషణీయం 1066 
జీవితం మీద ఆశలు వదులుకున్నవాడు 

ఏమని ప్రార్థించాలి? ' 1067 
రోగి పట్ల ఉత్తమంగా వ్యవహరించాలని 

రోగి ఇంటివారికి హితవు చెప్పాలి... 1069 


దైవం పట్ల అప్రసన్నతా భావంతో కాకుండా... రోగి 

తనకు బాధగా, జ్వరంగా ఉందని చెప్పటంలో తప్పులేదు 1071 
మరణం సమీపించిన వారిని కలిమా పఠించమని 

ప్రోత్సహించాలి 1073 
మృతుని కనురెప్పలు మూసినాక ఎమని ప్రార్థించాలి? 1075 
మృతుని దగ్గర కూర్చొని ఉన్నవారు, మృతుని కుటుంబీకులు 


ఎమని ప్రార్థించాలి? 1077 
ఏడ్పులు, పెడబొబ్బలు లేకుండా మృతుని గురించి 

విలపించటం ధర్మసమ్మతమే 1081 
మరణించినవారి గురించి చెడుగా చెప్పుకోరాదు 1084 
జనాజా నమాజ్‌ చేయటం... జనాజా వెంట నడవటం ... 

జనాజా వెంట స్ర్తీలు వెళ్ళటం... 1085 


జనాజా నమాజ్‌లో ఎక్కువమంది పాల్గొనటం, 
మూడు లేదా అంతకంటే ఎక్కువ పంక్తులుగా నించోవటం 1088 


జనాజా నమాజ్‌లో పఠించబడే దుఆల వివరణ 1090 
జనాజాను త్వరగా శ్మశానికి తీసుకువెళ్ళాలి 1096 
మృతుని అప్పు తీర్చటంలో, అంత్యక్రియల్లో 

తొందర చేయాలి 1098 
శ్మశానంలో హితబోధ చేయవచ్చు ' 1100 
మృతుణ్లీ ఖననం చేసిన తర్వాత అతని శ్రేయస్సు 

కొరకు ప్రార్థించటం.... 1102 
మృతుని తరపు నుండి దానధర్మాలు చేయటం, 

అతని శ్రేయస్సు కోసం ప్రార్థించటం 1104 


మృతుని మంచితనాన్ని కొనియాడవచ్చు 1107 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


164వ అధ్యాయం : 


165వ అధ్యాయం : 


166వ అధ్యాయం : 
167వ అధ్యాయం + 
168వ అధ్యాయం : 


169వ అధ్యాయం : 
170వ అధ్యాయం : 


171వ అధ్యాయం 


172వ అధ్యాయం ్ట 
173వ అధ్యాయం = 


174వ అధ్యాయం : 
175వ అధ్యాయం : 
176వ అధ్యాయం : 


177వ అధ్యాయం : 


178వ అధ్యాయం 


179వ అధ్యాయం 3 


XXVvii 


సంతాన వియోగం పట్ల సహనం వహించేవారికి 
లభించే పుణ్యం 
దుర్మార్గుల సమాధుల, అవశేషాల మీదుగా 
వెళ్ళినప్పుడు భయపడుతూ, విలపిస్తూ వెళ్ళాలి... 
7. ప్రయాణ ప్రకరణం 
గురువారం రోజు ఉదయం ప్రయాణం మొదలు 
పెట్టటం అభిలషణీయం 
ప్రయాణానికి కలిసి బయలుదేరటం, ప్రయాణంలో 
తమలో ఒకణ్ణి నాయకునిగా ఎన్నుకోవటం 
ప్రయాణానికి సంబంధించిన ఇతర ఆదేశాలు 
తోటిప్రయాణీకులకు సహాయం చేయటం 
వాహనమెక్కి ప్రయాణానికి బయలుదేరినప్పుడు 
పఠించవలసిన దుఆలు 
ప్రయాణంలో మెరక ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు 
“అల్లాహు అక్బర్‌” అని అనాలి. పల్లపు ప్రాంతాలలో 
దిగుతున్నప్పుడు “సుబ్‌హానల్లాహ్‌” అని అనాలి 
ప్రయాణావస్థలో దుఆ చేయటం మంచిది 
ప్రయాణంలో ఎవరైనా కీడు తలపెడతారేమోనన్న 
భయముంటే ఈ దుఆ చేసుకోవాలి 
ప్రయాణంలో దిగినచోట ఈ వాక్యాలు పఠించాలి 
బాటసారి పని ముగిసిన వెంటనే ఇంటిముఖం పట్టాలి 
ప్రయాణం నుండి పగటిపూట ఇంటికి తిరిగిరావటం 
అభిలషణీయం. రాత్రివేళ తిరిగి రావటం అవాంఛనీయం 
ప్రయాణం నుంచి తిరిగొచ్చి తమ నగరాన్ని చూడగానే 
ఏమని ప్రార్థించాలి? 
ప్రయాణం నుంచి తిరిగొచ్చేవారు ముందుగా తమ 
ఇంటికి దగ్గర్లో ఉన్న మస్టిద్‌కు వెళ్ళి రెండు రకాతుల 
నమాజ్‌ చేసుకోవటం అభిలషణీయం 
స్రీలు ఒంటరిగా ప్రయాణించటం నిషిద్ధం 


https://teluguislam.net 


1146 
1147 


వాదీను కిరణాలు 


XXxviii 


x | | న వ్‌ 


Yd ad సయం 
అనంత కరుణామయుడు, అపార కృపాళీలుడైన అల్లాహ్‌ పేరుతో ప్రారంభిస్తున్నాను. 
గ్రంథకర్త (ఇమామ్‌ నవవీ - రహ్మ.లై) 


వొలిసలుకులు 


పాగడ్తలన్నీ సర్వ శక్తిమంతుడు, ఒక్కడైన 
అల్లాహ్‌కు మాత్రమే శోభిస్తాయి. ఆయన 
సర్వాధికుడు, అమితంగా మన్నించేవాడు, 
రాత్రిని పగటిలోనికి, పగలును రాత్రిలోకి 
ప్రవేశింపజేసేవాడు (దీనివల్ల వేనవిలో 
రాత్రులు చిన్నవిగానూ, పగళ్లు దీర్ధమైనవి 
గానూ మరియు శీతాకాలంలో రాత్రులు 
దీర్ధమైనవిగానూ, పగళ్ళు చిన్నవిగానూ 
అయిపోతుంటాయి లేదా ఆయన రాత్రిని 
పగటి పైకి కమ్మివేసేవాడు, అంటే పగటి 
కాలం పూర్తవగానే రాత్రి వచ్చేస్తుంది. 
అలాగే, రాత్రి నిష్కమించగానే పగలు 
మొదలవుతుంది) రేయింబవళ్ళ ఈ రాక 
పోకలు అల్లాహ్‌ పనితనమే. మనోనేత్రం 
కలవారికి, విజ్ఞతాదృష్టి కలవారికి ఇందులో 
హితబోధ వుంది. బుద్ధిజీవులు, ఆలోచనా 
పరుల కొరకు ఇందులో గుణపాఠం 
ఉంది. సృష్టిలో తన ధర్మం కోనం 
ఎన్నుకున్న వారికి ఆయన (ఇహలోక 
వాస్తవికతను గురించి) కనువిప్పు కలిగిం 
చాడు. ఈ ప్రపంచంలో వారికి దైవభీతి, 


కనీ 4 ఎఖ! యా! 3 టు క. 
ఫ్య ఓ 90 sé Ja 95% 6 ఎడు! 
తాః పస ఓ సీం, లాపీ! య 
వ ప్రై hil రే! . al క్‌ న. 
Wis 
4 sy 15]; wa pet అ య 
చు 4 55 ప య్‌! ఇ 
4 తపడు ఎవడు 6 న్‌ క్‌; 
«531 515 ¢ రాట (ara గి 
Js pw Cs మప, 
ట్‌ 


4 (మ! ela జో ey 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


ధర్మపరాయణతలు అనుగ్రహించాడు. 
ఇటువంటి వారు నిత్యం ఆయన 
ధ్యానంలో, ఆయన చింతనలో నిమగ్నులై 
వుంటారు. విశ్వంలో వ్యాపించివున్న దేవుని 
నిదర్శనాల నుండి గుణపాఠాన్ని గ్రహిస్తూ, 
అనునిత్యం తమ ప్రభువును స్మరిస్తూ 
ఉంటారు. ఆయనే వారికి ఆజ్ఞల్ని పాలించే 
సద్బుద్దిని ప్రసాదిస్తాడు. పరలోక శాశ్వత 
నిలయం కోసం ముందస్తు ఏర్పాట్లు 
చేసుకునేందుకు, తమ ప్రభువు తమ పట్ల 
అప్రసన్నుడయ్యే చేష్టల నుంచీ, తమని 
నరకానికి గొనిపోయే పాపకార్యాల నుండి 
బయటపడే భాగ్యాన్ని ప్రసాదిస్తాడు. వారిపై 
ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చిపడినా, 
కాలం ఎ మలుపు తిరిగినా, పరిస్థితుల 
స్వరూపంలో ఎలాంటి మార్పులు 
పొడసూపినా సరే వారు (దైవానికి విధేయత 
చూసే, చెడులకు దూరంగా ఉండే) తమ 
నడవడికపై స్థిరంగా ఉంటారు. 

నేను అల్లాహ్‌ను స్తుతిస్తున్నాను. అత్యున్నత 
మైన, అతి పవిత్రమైన ఆయన కీర్తినీ, 
సర్వాంగవర్తీయ, సుప్రయోజనకర 
ఘనతను కొనియాడుతున్నాను. అల్లాహ్‌ 
తప్ప వేరొక ఆరాధ్యుడు లేడని, ఆయన 
సద్వర్తనుడనీ, అత్యంత ఉదాత్తుడనీ, క్షమా 
శీలి అనీ, కనికరించేవాడనీ నేను సాక్ష్య 
మిస్తున్నాను. ముహమ్మద్‌ (సల్లల్లాహు 
అలైహి వ సల్లం) ఆయన దాసుడిని, 
సందేశహరుడని, ఆయనకు ప్రియుడు 
మరియు సఖుడని, సన్మార్గం వైపుకు 
దర్శకత్వం వహించేవారని, పటిష్టమైన 
ధర్మం వైపునకు ఆహ్వానించేవారని కూడా 


XXiX 


dash; ssh; us ప్రో ము 
: ee 

4 స! ya] GR] YY dl Ge 
AON NEE er ER Oe 
J శల! Mss; 5; 
హ్హా ఆ! er a గామ ize 
Jes « de ap re = 
పాం 6 గక లం: Fa) si 
oontall 


UP: Jw dw: Ul 
Sra ht తే pres 
4 వంట లీ 4 దత్తు 

రన ling [0౪ col : Shi] 
సు &మ «dal ils FL చే 
ప్ర రంకు సే సప్తమ ద్వ ఏమ 


తోడ 


Ee 
sw 515 Gy «55 Gi ఏ Maa 
లః ౪ లో య్‌ 3} యమ) 
(ఏవ by VY phat బ్రమ హా 
వరు! స Gur: i LAS ఏత ఏట 
pe ware ల్లావీ! eel; 


https://teluguislam.net 


dn? 12 
బూదీను కిరణాలు x alah, 


నేను సాక్ష్యం పలుకుతున్నాను. ఆయనపై 
మరియు ప్రవక్తలందరిపై, వారి అనుచరు 
లపై, సకల సద్వర్తనులపై దైవ కారుణ్యం 
మరియు శాంతి వర్షించుగాక! 


దైవప్రశస్తి, ప్రవక్త ప్రశంసల అనంతరం : 
అల్లాహ్‌ సెలవిచ్చాడు : “నేను జిన్నాతు 
లను, మానవులను కేవలం వారు నన్ను 
ఆరాధించాలని మాత్రమే పుట్టించాను. 
నేను వారినుండి ఎలాంటి ఉపాధినీ 
ఆశించను; వారు నాకు అన్నం పెట్టాలని 
కోరను; దీనిద్వారా వెల్లడయేదేమంటే 
మానవులు, జిన్నాతులు దైవదాస్యం కోసం 
మాత్రమే పుట్టించబడ్డారు. కాబట్టి వారు 
తప్పనిసరిగా తమ పుట్టుక పరమార్ధం వైపు 
దృష్టి సారించాలి. లౌకిక అనాసక్తత, దైవ 
భక్తి భావాలను అలవరచుకోవాలి. 
ప్రాపంచిక భోగలాలసకు దూరంగా 
ఉండాలి. ఎందుకంటే ఇహలోకం ఎదో 
ఒకనాడు నశించి పోయేదే. ఇది శాశ్వత 
నిలయం కాదు. ఇదొక తాత్కాలిక 
వాహనమేగాని సుఖ సంతోషాల నికేతనం 
కాదు. ఇది అంత మయ్యే తటాకమే గాని 
శాశ్విత నివాసం కాదు. కాబట్టి ప్రపంచ 
వాసుల్లో ఎక్కువగా దాస్యం చేసేవారే 
అందరికన్నా విజ్ఞులు. ప్రాపంచిక సుఖ 
భోగాల కోసం పరుగులు తీయకుండా 
ఉండేవారే అందరిలోకెల్లా బుద్ధిజీవులు. 
అల్లాహ్‌ సెలవిస్తున్నాడు : “ఈ ప్రాపంచిక 
జీవితాన్ని ఇలా పోల్చవచ్చు. వేము 
ఆకాశం నుండి నీటిని కురిపించగా 
మనుషులూ పశువులూ అందరూ తినే భూ 
ఉత్పత్తులు బాగా దట్టంగా తయార 
య్యాయి. ఆపై భూమి మంచి స్థితిలో 


| sls dl Jb 

పగడం డదు. 
$t డ్డ లగ చీడ యో AU a ర 1 స 
OT] 
ఉహ దత భయప దక 
i REI AUT we 
నీయర్యవర్యయ గర IAS 
4 తోయ తహ య్‌ ఈక 
తోచటం టోల్‌ వ లజ] 4 పూక 
తజ పి ఖీ వ | 
క్‌ pal ప్రమ! ఎప్పు a పన లీ! 114 

తు పసల 

ర త లో లీ క 


డే తు ధీ! మ్‌ 


le యయ Gs ప 
(యము క్రావ తమపై ఖై! 


https://teluguislam .net 


వాదీను కిరణాలు 


ల! 


రో శంఖ నలి 107 
ర vate 


ఉన్నప్పుడు పాలాలు బాగా పండి 
శోభిల్లుతూ ఉన్నప్పుడు వాటి యజ 
మానులు “ఇక మేము వీటివల్ల లాభం 
పొందగలము” అని అనుకుంటున్న 
సమయంలో, అకస్మాత్తుగా రాత్రి వేళనో, 
పగటి పూటనో మా ఆజ్ఞ వచ్చేసింది. 
అప్పుడు మేము అసలు అక్కడ నిన్న ఎమీ 
లేనట్లు దానిని సర్వనాశనం చేశాము. ఇలా 
మేము మా సూచనలను స్పష్టంగా 
వివరిస్తాము.” (యూనుస్‌ - 24). దివ్య 
ఖుర్‌ఆన్‌లో ఈ భావాన్నిచ్చే వాక్యాలు 
అనేకం ఉన్నాయి. ఒకానొక కవి చాలా 
బాగా చమత్కరించాడు: 

“బుద్ధిమంతులైన అల్లాహ్‌ దాసులు ఇహ 
లోకానికి విడాకులిచ్చేశారు. ప్రాపంచిక 
పరీక్షలంటే వారు భయంతో కంపిస్తారు.” 


“వారు ప్రపంచాన్ని బాగా పరికించారు. ఈ 
ప్రపంచం బతికున్న ఎ మనిషికీ గమ్యం 
కాజాలదు అన్న వాస్తవాన్ని గ్రహించిన 
పిదప ..... 


వారు ప్రపంచాన్ని (నౌక లేనిదే దాటటానికి 
వీలులేని) ఓ లోతైన సముద్రంగా ఖరారు 
చేశారు. దానికోసం తమ సత్కర్మలనే 
నౌకలుగా చేసుకున్నారు.” 

పైన నేను పేర్కొన్నట్లు, ఇహలోక వాస్తవి 
కత ఇదే అయినప్పుడు, ఇంతకు ముందు 
నేను అన్నట్లు మన పరిస్థితి, మనందరి 
పుట్టుక పరమార్థం ఇదే అయినప్పుడు 
బాధ్యతగల ప్రతి వ్యక్తీ తప్పనిసరిగా 
సద్వర్తనుల నడవడికనే ఎంచుకోవాలి. 
బుద్ధిజీవులు,  బుధజనుల బాటలోనే 


+ కంల 4 4 Sra 

[యాల Fd rn re 

జీ తోట 9 తా కీ తో త్‌ 

38 : లలి 

We, ies ఆ (le os (ఏ1 
se Gi ECE 
లకి లా we తస కరన 

[43 4 లో ణే ళ్‌ గ తా 
లాటే! ల! తయా తపడు Us| 
వ్రు దోటి ధు Ns 
J gb తుల మం అట్‌ ద 


శో తగా శ సం f ల గో 
ప్రా Sls Us els | ou, యే 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


నడవాలి. నేను సూచించిన దానికోసం 
సన్నాహాలు చేసుకోవాలి. నేను అప్రమత్తం 
చేసిన వాటి గురించి ఆలోచిస్తూ ఉండాలి. 
దీనికోసం అన్నింటికన్నా సవ్యమైనది, 
గమ్యం వైపుకు అత్యుత్తమ రీతిలో 
ముందుకు నడిపే రహదారి - మన ప్రవక్త 
(సఅసం) ద్వారా పటిష్టమైన ఆధారాలతో 
రుజువైన హదీసులను ఎంచుకోవడం. 
ముందు, వెనకటి తరాల వారందరికీ 
ఆయన నాయకులు. గతించినవారు, 
భవిష్యత్తులో రాబోయే వారందరిలోకెల్లా 


అత్యంత గౌరవనీయులు, ఆదరణే 
యులు. ఆయనపై, ఇంకా ఇతర ప్రవక్త 
లందరిపై దేవుని కరుణాకటాక్షాలు 


కురియుగాక! అల్లాహ్‌ ఆదేశించాడు : 
“మంచికి, దైవభక్తికి సంబంధించిన విష 
యాలలో మీరు పరస్పరం సహకరిం 
చుకోండి.” (అల్‌ మాయిద - 2) దైవప్రవక్త 
సల్లల్లాహు అలైహి వ సల్లం ద్వారా దృఢ 
మైన ఆధారంతో రుజువైన విషయం: 
ఆయన ఇలా బోధించారు - “ఒక దాసుడు 
తన సోదరునికి తోడ్పడుతున్నంత కాలం 
అల్లాహ్‌ అతనికి తోడ్పడుతూనే ఉంటాడు 
(245వ హదీసు). ఆయన ఇంకా ఇలా 
అన్నారు : 

ఎవడైతే ఒక మంచిపని వైపుకు జనులను 
ఆహ్వానించాడో అతనికి ఆ పనిని అవలం 
బించిన వారందరికీ లభించే పుణ్య ఫలం 
లభిస్తుంది. అయితే దానివల్ల వారి 
పుణ్యంలోనూ ఎటువంటి కోత విధిం 
చటం జరగదు. (174వ హదీసు, 20వ 
అధ్యాయం). ఇంకా ఆయన హజ్రత్‌ అలీ 
(రజి)ని ఉద్దేశించి ఇలా ఉపదేశించారు : 


XXxli 


Cry 17 
శ 
eel Cake 


యుడు పం దై డు SiS: తయన! 
వ! (1 (హా ary 
dk 4 ss Mes. ప్రవాస 
JW క పీ! Jal 
LY: awl HE! (యు 
తత టే కతు రద ప్ర ద్రం య 
తం. 
WU ps es పః: JG; esl 
JIGS is; Jd; des sf 
Grats era 
జ్‌ లుల ప్ర త్రో vas YY 
వే త 3 es hl 53 ర్త క 
9 UJ ss Tat వ hdl gu 


sels 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


“అల్లాహ్‌ సాక్షిగా చెబుతున్నాను. నీ 
మూలంగా అల్లాహ్‌ ఏ ఒక్క వ్యక్తికైనా 
సన్మార్గాన్ని ప్రసాదిస్తే, అది నీ పాలిట 
ఎరుపు ఒంటెల కన్నా ఎంతో మేలైనది.” 
(175వ హదీసు, 20వ అధ్యాయం) 


ఈ హదీసులను దృష్టిలో పెట్టుకొనే నేను 
క్లుప్తంగా ప్రామాణిక హదీసులను క్రోడీక 
రించాలనుకున్నాను. అందులో పాఠకునికి 
పరలోకంలో సామాగ్రిగా ఉపయోగపడే 
హదీసులు ఉండాలని, తద్వారా అతనికి 
అంతర్భాహ్య సంస్కారాలు అలవడాలనీ, 
ఇంకా అవి సదాచరణవైపు (ప్రోత్సాహ 
కరంగా, దురాచరణ పట్ల హెచ్చరికగా 
ఉండాలని ఆశించాను. ఈ హదీసుల 
ద్వారా ప్రాపంచిక వ్యామోహం తగ్గటంతో 
పాటు ఆత్మ తృప్తికి సామాగ్రి సమకూరా 
లన్నది నా ఆశయం. ఈ హదీసులు 
నడవడికను తీర్చిదిద్దడంతో పాటు 
అంతరంగాలను కూడా శుద్ధి చేయాలనీ, 
మానసిక రుగ్మతలకు చికిత్స కావాలనీ 
కోరుకుంటున్నాను. మానవ అవయవాల 
సంరక్షణతో పాటు వాటి వక్రతలను కూడా 
సరిచేయగలగాలనీ, ఇవేగాకుండా దేవుణ్ణి 
కనుగొన్న వారి ఉద్దేశాలన్నీ కూడా ఈ 


హదీసుల ద్వారా నెరవేరాలని నేను కాంక్షి 


స్తున్నాను. 


ఇందులో నేను కేవలం ప్రముఖ ప్రామా 
ణీకమైన గ్రంథాలకు సంబంధించిన 
దృఢమైన, స్పష్టమైన హదీసులను మాత్రమే 
(ప్రస్తావించాలని, ప్రియ గ్రంథమైన 
ఖుర్‌ఆన్‌లోని గౌరవప్రదమైన వాక్యాలతో 


అధ్యాయములను ఆరంభించాలని, 


XXXxiil 


GENE, 


he aie et dl eh 

le రయి all EL! 
4 ప్రల! ol! ola wb ee 
le హట్‌ సధ! యస a 


| es FU రాజక; రూక] 


అర్‌, TONE ప వ ప్రత్తుడు! 
sibs 4 GI igs (4 లాటీ! 
ఫ్‌ లో సం ఈ Ure యావే! 
Lots ప్రా అ ప 6 Url 

an 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


ఎదైనా పదానికి సరైన ఉచ్చారణ 
కావాలన్నా లేక దాని నిగూఢ భావాన్ని 
విపులీకరించవలసి వచ్చినా అక్కడ 
విలువైన సూచనలతో విషయాన్ని అలంక 
రించాలని నేను నిర్ణయించుకున్నాను. 
ఇంకా ఎ హదీసు చివరలోనైనా నేను 
“ముత్తఫఖున్‌ అలైహి” అనంటే ఆ 
హదీసు బుఖారీ మరియు ముస్లింలు 
ఉభయులూ ఉల్లేఖించారని అర్థం 
చేసుకోవాలి. 


ఈ గ్రంథమే గనక పూర్తయితే - శ్రద్ధగా 
అధ్యయనం చేసేవారికి అది సత్కార్యాల 
వైపు నడిపించగలదని, అనేక చెడులు, 
వినాశకర పాపాల నుంచి రక్షించగలదని 
ఆశిస్తున్నాను. ఈ గ్రంథం సహాయంతో ఏ 
కొంతైనా లబ్టిపొందిన సోదరుణ్ణి - నా 
కోసం, నా తల్లిదండ్రుల కోసం, నా గురు 
వుల కోసం, మిత్రులు, మరియు ముస్లిము 
లందరి కోసం దుఆ చేయవలసిందిగా 
అభ్యర్థిస్తున్నాను. మహోన్నతుడైన అల్లాహ్‌ 
పైనే నాకు నమ్మకముంది. నా సమస్త 
కార్యాలు, ఆయనకే అప్పజెబుతున్నాను, 
ఆయన పైనే నాకు విశ్వాసం. నాకు అల్లాహ్‌ 
చాలు. ఆయనే అత్యుత్తమ కార్య 
సాధకుడు, పాపాల బారి నుండి రక్షించ 
బడాలన్నా మంచి పనులు చేయాలన్నా 
ఆయన తోడ్పాటు లేకుండా సాధ్యం కాదు. 
ఆయన సర్యాధికుడు, వివేకవంతుడూను. 


XXXIV 


i 
bia 
ఆ 


bc ts I ly Ss psi 
య! టా! GLa ELI ప్రా 
ర్స sels టన! న్‌ రగ 
మ్‌ రుడు ctl ; gy ర్‌! ప 
రయ యా gp త మం ట్రం 
చత స్వే న ర. 


ly ts Cities 
phe ge! 

ఈ తీ చడ “er af 

oh Ca] as wo wl 


i> is 


eel Fr ఆయ « Gis 


ze 
గ . 


జ! al ules ఓ రాదా! babi 
త్రం! ఆజ్‌ ఎ; త్రయ! 
ప. 


https://teluguislam.net 


వ్యాయమ దూరం 


వాదీను కిరణాలు 


అనంత కరుణామయుడు, అపార కృపాళశీలుడైన అల్లాహ్‌ పేరుతో ప్రారంభిస్తున్నాను. 


wu _క 4, 

ర pp నమ! Jal yo పార్ల =! 
ఊటలు పాట్లు! Jt Jit లోయలో! 
సకల అంతర్భాహ్య వాక్కర్తల్లో, 
సర్వకాల సర్వావస్థల్లో సంకల్పశుద్ధి అవసరం 


అల్లాహ్‌ సెలవిచ్చాడు: “వారు అల్లాహ్‌కు దాస్యం 
చేయాలని, పూర్తి ఎకాగ్రతతో తమ ధర్మాన్ని 
ఆయన కొరకే ప్రత్యేకించుకోవాలని, నమాజ్‌ను 
స్థాపించాలని, జకాత్‌ ఇస్తూ ఉండాలని మాత్రమే 
ఆదేశించడం జరిగింది. ఇదే ఎంతో సరియైన 


ధర్మం.” (అల్‌ బయ్యినహ్‌ : 5) 


మరోచోట అల్లాహ్‌ సెలఎచ్చాడు : “వాటి 
మాంసమూ అల్లాహ్‌ను చేరదు, వాటి రక్తమూ 


చేరదు. కాని మీ భయభక్తులు ఆయనకు 
చేరుతాయి.” (అల్‌ హజ్జ్‌ - 37) 


ఇంకొకచోట ఆయన ఇలా ఆదేశించాడు : 
“ప్రవకా! ప్రజలను ఇలా హెచ్చరించు : “మీరు 
దాచినా లేక బహిర్గతం చేసినా - మీ మనసుల్లో 
ఉన్నదంతా అల్లాహ్‌కు తెలుసు.” 

(ఆలి ఇమాన్‌ - 29) 
1. విశ్వాసుల నాయకులు హజ్రత్‌ అబూ 
హఫ్స్‌ ఉమర్‌ బిన్‌ ఖత్తాబ్‌ (రజి) కథనం 
ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి 
వ సల్లం) ఇలా ఉపదేశించారు: ఆచర 
ణలు సంకల్పాలపై ఆధారపడి 
ఉంటాయి. ప్రతి ఒక్కరికీ అతని 


huh Gh ద 4 0 
tt (ప్రయ యో వదత ణు 
CO 57 జ తం bs 


49? లప 065 10:2] 
శస హో డ్డ తూ మవ ఆన 
3 3} సంస గో వ iz] 
క సక శప 

RAL ‘dls 


gals gl పంపి! ల! పోరా! 

తహ ge లాయే oa AE 5 
gb రాసీ ke ఆరు రాత! 
ఆత ఆధ ఆల్తాన ఆ థో లాల 


https://teluguislam .net 


ర కాగా 


వాదీను కిరణాలు ర్‌ 


మనసులోని ఉద్దేశానికి అనుగుణంగా 
ప్రతిఫలం దొరుకుతుంది. అల్లాహ 
మరియు ఆయన ప్రవక్త కోసం వలస 
పోయిన వ్యక్తి ప్రస్థానం - నిజంగానే 
అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్త కోసం 
చేసిన ప్రస్థానంగా పరిగణించబడు 
తుంది. ఎవడైతే ప్రాపంచిక ప్రయోజనం 
పొందాలనే ఉద్దేశంతో లేక ఏ స్రీనయినా 
వివాహమాడాలనే సంకల్పంతో వలస 
పోతాడో అతడు - తాను కోరుకున్న వాటి 
కోసం వలసపోయినట్లుగా భావించటం 
జరుగుతుంది.” 


ఈ హదీసు ప్రామాణికతపై ఏకాభి 
ప్రాయం ఉంది. హదీసు వేత్తల్లో 
అగ్రగణ్యులైన ఉభయులూ - అనగా 
అబూ అబ్దుల్లాహ్‌ ముహమ్మద్‌ బిన్‌ 
ఇస్మాయీల్‌ బుఖారీ మరియు అబుల్‌ 
హుసైన్‌ ముస్లిం బిన్‌ హజ్ఞాజ్‌లు - 
హదీసు సంకలన గ్రంథాలన్నిటిలోకెల్తా 
ప్రామాణికమైన తమ తమ గ్రంథాల్లో 
ఈ హదీసును పొందుపరచారు. 


(సహీహ్‌ బుఖారీలోని దైవవాణ్‌ ఆరంభ ప్రకరణం, 


(కరణం, 


ముఖ్యాంశాలు 


రేక vais Al తాం cl! రడ! 
వు : రస శక్త త రయం రడి 

bea [| ల్‌ ఆయం క. 

డ్రా ర 9525 al 

Gos ila sl Gea య “భన పళ 

Je GE | SUL ప 

ఎ! ఆ ప్రపరుమపి! GU} 1135 ల 

gi pail oo Feel ప్ర వ 


3 తరి! ప్రమ! చర లై భాస! 
యి రా న! హి యి వి! 
తో bes Wl yes శ్ర! gs 
ఎప! ట్రా! Ua లాయే! ప 


జ్‌ 


Gr hp 


CET 


సహీహ్‌ మున్లింలోని పదవుల 


మరికొన్ని ఉల్లేఖనాలలో ఈ హదీసు నేపథ్యం క్రింది విధంగా వివరించబడింది - 


ఒక వ్యక్తి ఉమ్మె ఖైస్‌ అనే స్త్రీకి వివాహ సందేశం పంపాడు. ఆమె ఆ సందేశాన్ని అంగీకరించడానికి 
అతను మదీనాకు వలస వెళ్ళాలన్న షరతు పెట్టింది. ఆ షరతు మూలంగానే ఆ వ్యక్తి మదీనాకు 
వలస వెళ్ళాడు. అక్కడ వారిద్దరికీ వివాహం జరిగింది. అప్పటినుంచీ ఆ వ్యక్తి దైవప్రవక్త 
సహచరుల మధ్య “ఉమ్మె ఖైస్‌ ప్రస్థానకుడు” గానే పేరుమోశాడు. 


ఈ హదీసు ఆధారంగా పండితులు ఆచరణల్లో సంకల్పం ముఖ్యమనీ, సంకల్పానికి 


https://teluguislam.net 


హదీను కిరణాలు 3 రో కాళ 


అనుగుణంగానే ప్రతిఫలం లభిస్తుందన్న విషయంపై ఏకీభవిస్తున్నారు. సంకల్పం చేసుకునే 
చోటు మనస్సు. కనుక మనసులో సంకల్పించుకోవడం అవసరం. అంతేగాని దానిని నోటితో 
పలకాల్సిన అవసరం లేదు. పైగా అదొక అనాచారం. దీనికి శాస్త్రంలో రుజువు లభించదు. 
భారత ఉపఖండంలో సాధారణంగా నమాజు చేసే సేటప్పుడు సంకల్పాన్ని నోటితో పలికే ఆచా 
రాన్ని ఇందుకు ఉదాహరణగా పేర్కొనవచ్చు. ఈ హదీసు ద్వారా బోధపడే మరో విషయం 
ఏమిటంటే ప్రతి పనిని సంకల్ప శుద్ధితో నెరవేర్చాలి. అంటే ఏ పని చేసినా దేవుని ప్రసన్నతను 
దృష్టిలో పెట్టుకొని చేయాలి. ఎందుకంటే దురుద్దేశంతో కలుషితమయ్యే ఎ పనీ అల్లాహ్‌ 
సమక్షంలో స్వీకృతిని పొందజాలదు. 

2. విశ్వాసుల మాతృమూర్తి ఉమ్మె అబ్బు 
ల్లాహ్‌ హ(జత్‌ ఆయిషా (రజి.అన్‌హా) రత EG Gea గ్రా ls 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్హాహు ars 
అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు: సక పయ! యా op 34025 
సైనిక పటాలం ఒకటి కాబాపైకి దండెత్తే నస ఈ అటే ల! ( లో జయము ss 
ఉద్దేశ్యంతో బయలుదేరుతుంది. ఆ a! dso స అ కట్‌ 
సైనిక పటాలం భూమండలంలోని ఒక న RYE rg వం as 
ప్రదేశానికి చేరుకోగానే అక్కడి వారంతా క నాం. 
భూమిలోనికి కూరుకుపోతారు.” యు 5 టా రావే. ర జం 


st; Tals 
హజ్రత్‌ ఆయిషా (రజి) అంటున్నారు - ఆ రకమ మ 


ఆ మాట విని నేను “ఓ దైవప్రవక్తా! శుక య. సతో 
వారంతా భూమిలో ఎందుకు కూర్చి 
వేయబడతారు? వారిలో బజారున 
పోయేవారు,  వేరితరులు కూడా 
ఉంటారు కదా!” అని అడిగాను. (అంటే 
సైనికాధికారులతో పాటు సామాన్య సిపా 
యిలు లేదా బజారులో తిరిగే 
మామూలు మనుషులు కూడా ఉంటా 
రని అర్థం.) దానికి ఆయన “మొదటి 
నుంచి చివరిదాకా వారందరూ నేలలోకి 
కూర్చివేయబడతారు. అయితే ఆ 
తరువాత వారంతా కూడా తమ తమ 
ఉద్దేశాల ఆధారంగా లేపబడతారు. 
(అంటే ప్రళయం సంభవించాక వారితో 


3 ణ్‌ 
Ml we పే రట! ట్ర bey 


https://teluguislam.net 


హాదీను కిరణాలు 


వారి సంకల్పాలనుబట్టి వ్యవహరిం 
చడం జరుగుతుంది.) అని చెప్పారు. 
(బుఖారీ - ముస్లిం, వాక్యాలు మాత్రం 
బుఖారీవి). 


(సహీహ్‌ బుఖారీలోని వాణిజ్య ప్రకరణం. 


(పకరణం) 


ముఖ్యాంశాలు 


GAN, 


నహీహ్‌ ముస్తింలోని ఉవద్రవాల 


మనిషి ఉద్దేశ్యం, సంకల్పాన్ని బట్టి అతనిపట్ల మంచిగానో లేదా చెడుగానో 
వ్యవహరించడం జరుగుతుందని పై హదీసు ద్వారా బోధపడుతోంది. అంతేకాదు అన్యాయం, 
అక్రమాలకు ఒడిగట్టే దుండగుల సహచర్యంలో, వారి సాన్నిహిత్యంలో ఉండటం ఎంత అపాయ 
కరమో కూడా ఈ హదీసు ద్వారా తెలుస్తోంది. అయితే అసలు ఈ సైనిక పటాలం ఏది? అది 
ఎప్పుడు దండెత్తబోతుందన్న విషయం కేవలం అల్లాహ్‌కు మాత్రమే తెలుసు. ఈ భవిష్యవాణి 


అగోచర విషయాలకు సంబంధించినది. ఇది దైవప్రవక్త గారి ఒకానొక మహిమ. 


ఇటువంటి 


భవిష్యవాణులు దేవుని వహీ ద్వారా తెలుపబడినవై ఉంటాయి. కనుక వీటి ఉనికిపై, 
సత్యసంధత పై విశ్వాసం కలిగి ఉండటం అవసరం. 


3. హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా) కథనం 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రబో 
ధించారు : మక్కా విజయం తరువాత 
హిజ్రత్‌ (వలస వెళ్ళవలసిన అవసరం) 
లేదు. అయితే దైవమార్గంలో పోరాటం 
మరియు సంకల్పం మాత్రం కొన 
సాగుతూ ఉంటాయి. దైవమార్గంలో 
పోరాడటం కోసం మిమ్మల్ని పిలవడం 
జరిగితే, మీరు (తక్షణమే) బయలు 
దేరండి. (బుఖారీ, ముస్లిం, 


దీని భావం ఎమిటంటే, (హిజ్రీ శకం 8వ 
ఎట) మక్కా నగరం దారుల్‌ ఇస్తాం 
(ఇస్తామీయ రాజ్యం) అయిపోయింది. 
కనుక మక్కా విజయం తరువాత ఇక 
మక్కా నుండి వలసవెళ్ళాల్సిన అవసరం 
మిగిలి ఉండలేదు. 


Gs hl ges ముడు పు 7 
రు! By గ వంటా స “ఆ! 
ప్రజ ప ols; le భి, WEE 

OLS oslo GY i 


(సహీహ్‌ బుఖారీలోని పోరాట ప్రకరణం. నహీవా ముస్తింలోని పదవుల ప్రకరణం.) 


https://teluguislam.net 


లం + రజ కలీ 10 
వాదీసు కిరణాలు వ్‌ osha, 


ముఖ్యాంశాలు 

ఏదయినా దేశం లేక ప్రాంతం “సంక్షేమ రాజ్యం”గా ఏర్పడిన తరువాత ఇక ప్రజలు 
అక్కడి నుండి ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళవలసిన అవసరం లేదు. అయితే దైవ తిరస్కారుల 
రాజ్యంలో సత్య ధర్మాన్ని ఆచరించడం, దానిపై నిలకడగా ఉండటం కష్టంగా పరిణమించి 
నపుడు, ఆ ప్రదేశాల నుండి వలస వెళ్ళడం మాత్రం అవసరం. ఒక ఇస్లామీయ రాజ్యం నుండి 
మరొక ఇస్లామీయ రాజ్యానికి ప్రస్థానం చేయవలసిన అవసరం లేనప్పుడు, ధనరాసులు విరివిగా 
ఉన్నాయనో లేక నాగరిక సౌకర్యాలు పుష్కలంగా లభ్యమవుతున్నాయనో ఒక ఇస్లామీయ 
రాజ్యం నుండి దైవ తిరస్కార రాజ్యానికి వలసవెళ్ళి అక్కడ స్థిరపడిపోవడానికి ఇస్లామీయ 
చట్టం సుతరామూ సమ్మతించదన్న విషయం కూడా ఈ హదీసు ద్వారా బోధపడుతుంది. 
దురదృష్టవశాత్తూ ఇందులో నేటి ముస్లింలు కూడా చిక్కుకొని వున్నారు. ముఖ్యంగా వారి 
పెట్టుబడుల తరలింపు, ముస్లిం తత్వవేత్తల వలసలు ఆందోళనకరంగా పరిణమించాయి. 
వీటివల్ల దైవ తిరస్కార రాజ్యాల ఆర్థిక వ్యవస్థలకు ఊతం లభిస్తోంది. వారి లజ్ఞావిహీన 
నాగరికత అభివృద్ది చెందుతోంది. గమనార్హమైన ఇంకొక విషయం ఏమిటంటే ప్రతి ముస్లిం. 
తన మనసులో దైవమార్గంలో పోరాడాలనే పిపాస, కుతూహలం కలిగి ఉండాలి. దైవమార్గంలో 
పోరాడటానికి ఏ సందర్భంలో పిలుపు వచ్చినా వెంటనే హాజరు పలికేందుకు అనువుగా వీలైన 
మేరకు దానికోసం సన్నాహాలు చేసుకొని ఉండాలి. 


4. హజ్రత్‌ అబూ అబ్బుల్లాహ్‌ జాబిర్‌ బిన్‌ ox dl ke క్‌ 1 ర -é 
అబ్బుల్హాహ్‌ అన్సారీ (రజి) కథనం : త ie 

మేము ఒకానొక యుద్ధంలో దైవప్రవక్త య స చ్‌ ప్‌ య pe 
(సల్లం) వెంట ఉన్నాము. అప్పుడు పూలో జే ర! ౮ 
ఆయన ఈ విధంగా ప్రవచించారు : య్‌ Deer నూ CY షప 
“మదీనాలో కొంతమంది (యుద్దానికి) oe యయా lS స్త 13 
రాలేకపోయారు. అయితే మీరు 11 ట్‌ స్త 315) 33 
ప్రయాణించిన ప్రతిచోటా, మీరు నడి (| | 
చిన ప్రతి లోయలోనూ వారు మీతోపాటే 

ఉన్నారు. అనారోగ్యం వారిని ఆపి 

ఉంచింది.” 


వేరొక ఉల్లేఖనంలో “పుణ్యంలో మీతో 


పాటు వారు కూడా భాగస్వాము 
లయ్యార ని ఉంది. (ముస్తిం) 


“EE 


* 


+ 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


బుఖారీ ఉల్లేఖనంలో హజత్‌ అనస్‌ 
(రజి) ఇలా ఉటంకిస్తున్నారు : మేము 
తబూక్‌ యుద్ధానంతరం దైవప్రవక్త 
(సల్లం) వెంట తిరిగి వచ్చాము. అప్పుడు 
ఆయన ఇలా అన్నారు : కొందరు మన 
వెనక మదీనాలోనే ఆగిపోయి ఉన్నారు. 
అయితే మనం నడిచిన ప్రతి కనుము, 
ప్రతి లోయలోనూ వారు మనతోపాటే 
ఉన్నారు. తగిన కారణం వల్ల వారు 
రాలేకపోయారు.” 


(సహీహ్‌ బుఖారీలోని దైవమార్గంలో పోరాట (ప్రకరణం. సహీహ్‌ 


నాయకత్వ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


మనసులో దైవమార్గంలో యుద్ధం చేయాలనే ఆకాంక్ష, 


Ga, 


CN జాం లా! రక తడ! 1353 [ree 
ఈ మీన్‌ ప్రక రారు dG Us 
స్పష్ట ము ల రి 06 ప సప 
రూ 1 న J bls Y3 ర UE 

TA puree 


సంకల్పం ఉంటే చాలు, 


ఏదయినా ధర్మబద్ధమైన అనివార్య కారణంచేత యుద్ధంలో పాల్గొానకపోయినా అల్లాహ్‌ 
అటువంటి వ్యక్తికి ఇంటిలోనే దైవమార్గంలో పోరాటం సలిపినంత ప్రతిఫలం, పుణ్యం 


ప్రసాదిస్తాడని పై 
5. హజ్రత్‌ అబూ యజీద్‌ మాన్‌ బిన్‌ 
యజీద్‌ బిన్‌ అఖ్‌నస్‌ (రజి) (ఈయన, 
ఈయన తండ్రీతాతలు ముగ్గురూ 
దైవప్రవక్త అనుచరులే) కథనం: మా 
నాన్న యజీద్‌ ఒకసారి దానధర్మాల 
నిమిత్తం కొన్ని దీనార్లు బయటికి తీసి 
వాటిని మస్టిద్‌లో ఒక వ్యక్తి దగ్గర 
(అవసరమున్న వానికి ఇవ్వమని) ఉంచి 
వెళ్ళిపోయారు. అదే సమయంలో నేను 
అక్కడికి వచ్చాను. (అవసరం నిమిత్తం) 
నేను ఆ వ్యక్తి నుండి దీనార్లు పుచ్చుకొని 
ఇంటికి తీసుకువచ్చాను. వాటిని చూసి 
మా నాన్నగారు “అల్లాహ్‌ సాక్షి! నేను ఇవి 


హదీసు ద్వారా బోధపడుతోంది. 


ల యస రయ మస gl తపం 
షే ప్ర pes ‘hl డ్రం 
మ్స ఆ ప :9G (తృస్టీడూ ౩ 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 7 EIA దయ్యం 


నీకివ్వాలనుకోలేదు' అంటూ నాతో ప్రి 425 4 తష Aas 1s ల! 
వాదనకు దిగారు. నేను ఆయన్ని జ్య Gist ఢ డమ Ai తే J 
దైవ నర (సల్లం) దగ్గరికి ంసుకువల. Eg esl tl 
ఆయనకు మా నాన్న వాదన గురించి “చో” 

వివరించాను. దానికి ఆయన: “ఓ _ కరీ: 9% జతల 0! 
యజీద్‌! నీకు నీ సంకల్పానికి అను. ఏ ౪ isl 6 తప్‌ త్తు! 
గుణంగా పుణ్యం లభిస్తుంది. ఓ మాన్‌! తహ! 
అలాగే నువ్వు తీసుకున్న దీనార్లు కూడా 

నీకొరకు ధర్మ సమ్మతమే అవుతాయి” 

అని తీర్పు చెప్పారు. (బుఖారీ) 


(సహీహ్‌ బుఖారీలోని జకాత్‌ ప్రకరణంలో అనుకోకుండా కన్నకొడుకుకే దానం 
చేసిన వాని అధ్యాయంలో ఈ హదీను పేర్కొనబడింది.) 


ముఖ్యాంశాలు 
తాము చేసిన దానధర్మాలు అనుకోకుండా అవసరాల్లో వున్న తమ కొడుకుల చేతికే 
అందివస్తే వాటిని వాపసు తీసుకోవాల్సిన అవసరం లేదని ఈ హదీసు ద్యారా రూఢీ అవుతోంది. 
ఎందుకంటే తండ్రి మాత్రం అవసరాల్లో వున్న వ్యక్తికి ధర్మం చేయాలని అనుకున్నాడు కాబట్టి 
అతనికి తన ఉద్దేశానికనుగుణంగా చేసిన దానానికి పుణ్యం లభించి తీరుతుంది. అయితే 
కొందరు పండితుల అభిప్రాయం ప్రకారం ఇది నఫిల్‌ సదఖాలకు (స్వచ్చంద దానధర్మాలకు) 
మాత్రమే వర్తిస్తుంది. ఎందుకంటే విధిగా ఇవ్వవలసిన దానాలను (జకాత్‌ లాంటివి) ఖర్చుల 
నిమిత్తం తమపై హక్కుగల వారికి ఇవ్వకూడదు. మరో విషయం ఎమిటంటే తమ తరపున 
దానం చేయమని వేరొకరికి పని అప్పజెప్పడం ధర్మ సమ్మతమే. ఇక ఈ హదీసు ద్వారా 
బోధపడే మూడో విషయం ఎమిటంటే, ధార్మిక విషయాల్లో పరస్పరం వాదప్రతివాదాలు 
చేసుకోవడం, చర్చించుకోవడం అసభ్యత ఎమీ కాదు. అలాగే ధర్మ సందేహాన్ని నివృత్తి చేసుకునే 
ఉద్దేశ్యంతో కన్న తండ్రిని సమీప న్యాయనిర్ణేత లేక ధర్మవేత్త వద్దకు తీసుకుపోవటం కూడా 
తండ్రిపట్ల అవిధేయత అనిపించుకోదు. 
(ఫత్‌హుల్‌ బారీలో ఇది ఈ అధ్యాయంలోనే గాక, “భార్య మరియు తన పోషణలో 
వున్న అనాధలకు జకాల్‌ ఇచ్చే అధ్యాయం "లోనూ ఉంది.) 
6. ఇహలోకంలోనే స్వర్గ సుఖాల శుభ అ వ os CR ట్రం జ 
వార్త పొందిన పదిమందిలో ఒకరైన గ 


అబూ ఇస్‌హాఖ్‌ సాద్‌ బిన్‌ అబూ వఖ్ఞాస్‌ స 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


(రజి) కథనం : దైవప్రవక్త (సల్లం) తాను 
అంతిమ హజ్‌ యాత్ర చేసిన యేట 
వ్యాధిగ్రస్తుణ్ణయుఉన్న నన్ను పరామర్శించే 
నిమిత్తం నా వద్దకు వచ్చారు. అప్పుడు 
నేను విపరీతమైన నొప్పితో బాధపడు 
తున్నాను. నేను ఆయన్ని “దైవప్రవక్తా! 
నా నొప్పి ఎంత తీవ్రంగా తయా 
రయిందో తమరు చూస్తూనే ఉన్నారు. 
నేనా డబ్బు కలవాణ్ణి. నాకు ఒక్కగానొక్క 
కూతురు తప్ప ఇతర వారసులెవరూ 
లేరు. నేను నా ధనంలోని మూడింట 
రెండొంతులను ఎవరికైనా దానం 
చేయవచ్చా?” అని అడిగాను. దానికి 
ఆయన “కూడదు” అన్నారు. తిరిగి నేను 
“సగం ధనం దానం చేయనా” అని అడి 
గాను. దానికి కూడా ఆయన “కూడదు” 
అనే అన్నారు. మళ్ళీ నేను “మూడింట 
ఒక వంతైనా దానం చేయలేనా దైవ 
ప్రవక్తా? అని విన్నవించుకోగా 
అందుకు ఆయన “మూడింట ఒక 
వంతు అయితే చేయ గలవు. కాని అది 
కూడా ఎక్కువే (లేక) పెద్దదే అవుతుంది 
(అని అన్నారు). ఎందుకంటే నువ్వు 
నీ వారసులను పరుల ముందు చేయి 
చాపుతూ తిరిగే దరిద్రులుగా వదలి 
వెళ్ళడంకన్నా స్థితిమంతులుగా వదలి 
వెళ్ళడమే ఎంతో శ్రేయస్కరం. (గుర్తుం 
చుకో!) నువ్వు దైవప్రసన్నత కోసం ఎది 
ఖర్చు పెట్టినా దానికి నువ్వు ప్రతిఫలం 
పొందుతావు. ఆఖరికి నువ్వు నీ భార్య 
నోట్లో వేసే ముద్దకు కూడా ప్రతిఫలం 


తో 


తహ త ద్ర డ్రి! ద్ర! 


ధ్ర! ఆ ర్ఞాస ఆటకి ధర రహ 
del 


hl బర మా నటీ ఏ Oe ప్రమ! 


వస్త ప్త వ! లమ ge 6 ఆటు 
తామ టు రం రవ! iis GG 
wg AH Jia Ist Tar 
hg 95 ye 505 st 3 
గయ AG SLU pe a 
Cal JG eis మక ౧:08 
ఇత రేడి క్ట దనం డక 1:04 
bjs il wet GUE 
నల ఫర తు ఏ! Gs; 3% ధీ! 
సహ కట్‌ స ఉష రది రుత పం 
యయ ద్య! సతు ర్య ఆ 
తప్‌ :06 isl ఆం యడ 
»:dG ? సము! షష Ul AI 


https://teluguislam.net 


వాదీసు కిరణాలు 


పొందుతావు అని ఉపదేశించారు. 
అప్పుడు నేను “ఓ దైవప్రవక్తా! నేను నా 
సహచరుల వెనుక ఉండిపోతానా? 
(అంటే నా సహచరులు ముందుగానే 
చనిపోయి నేను ఈ లోకంలో ఒక్కడినే 
. ఉండిపోతానా?)” అని సందేహపడగా 
దానికి ఆయన (అయితేనేమి? మంచి 
దేగా) ఎందుకంటే నీ సహచరుల అనం 
తరం నువ్వు బ్రతికివుంటే దైవప్రసన్నత 
కోసం నువ్వు చేసుకునే ప్రతి ఆచరణతో 
నీ స్థాయి, అంతస్థులు పెరుగుతాయి. 
బహుశా నీకు ఇంకా జీవితం గడిపే 
అవకాశం లభిస్తుందేమో! అప్పుడు కొంత 
మంది (విశ్వాసులకు) నీవల్ల మేలు 
కలగవచ్చు, ఇంకొంతమంది (దైవ 
తిరస్కారులకు) నీ వల్ల కీడు కలగవచ్చు. 
ఓ అల్లాహి! నా సహచరుల హిజత్‌ని 
(ప్రస్థానాన్ని) పరిపూర్ణం గావించు. వారిని 
పరాజయం పాలుచేయకు” అని 
వేడుకున్నారు. కాని “సాద్‌ బిన్‌ ఖౌలా” 
దయార్హులు. ఎందుకంటే ఆయన 
మక్కాలో ఉండగానే కన్నుమూశారు. 
అందుకని ఆయన కనికరించబడాలని 
దైవప్రవక్త (సల్లం) దుఆ చేసేవారు 
(బుఖారీ - ముస్లిం, 


A Tee కులీ x 
Galt, 


జ జ మ వ యా ప్ర య! 
యు (ము 2552 అమ! స్య 
త్వ త్తే పల Ye డే 
మ gee ai pel ర్త 

లాటీ! రు peu os 553 
త జక త రెడ లే టయ టట గ్ర యు 


Se sr 


ale Ga. ము 


(సహీహ్‌ బుఖారీలోని అంత్యక్రియల ప్రకరణం. సహీహ్‌ ముస్థింలోని వీలునామాల 


(వపకరణం). 
వివరణ 


ప్రవక్త ప్రియ సహచరులు తమకెంతో ఇష్టమయిన మక్కా నగరాన్ని కేవలం అల్లాహ్‌ 


https://teluguislam.net 


హదీసు కిరణాలు 10 Gadi: 


ప్రసన్నత కోసం వదలి మదీనాకు వలసవెళ్ళారు. అంతేకాదు, తాము దైవం కోసం వదలిపెట్టిన 
నగరంలో తిరిగి స్థిరపడటాన్ని కూడా వారు సుతరామూ ఇష్టపడేవారు కాదు. అందుకే హజ్రత్‌ 
సాద్‌ (రజి) తనకు మక్కాలోనే ఎక్కడ మృత్యువు సంభవిస్తుందోనని భయపడేవారు. అందుకే 
దైవప్రవక్త (సల్లం) ఆయన హిజ్రత్‌ పూర్తి కావాలని ప్రార్థన చేశారు. హజ్రత్‌ సాద్‌ (రజి) గారి 
దైన్యస్థితికి ఆయన చాలా దుఃఖించారు. ఎందుకంటే సాద్‌ (రజి) మక్కాలో ఉండగానే 
మరణించారు. ఆ విధంగా ఆయన దైవమార్గంలో ప్రస్థానానికి (హిజ్రత్‌కు) లభించవలసిన 
పూర్తి ప్రతిఫలాన్ని పొందలేకపోయారు. 


ముఖ్యాంశాలు 

1 మరణం ఆసన్నమయిన తరువాత మనిషి తన ధనంలో మూడింట ఒక వంతుకంటే 
ఎక్కువ ధనాన్ని దానం చేయడంగాని లేక వీలు రాయించడం గాని చేయలేడన్న 
దానికి ఈ హదీసు నిదర్శనం. 

2. మనిషి సంకల్పం సవ్యంగా వుంటే అతను, తాను భార్యా పిల్లలపై చేసే ఖర్చుకు 
కూడా పుణ్యఫలం పొందుతాడు. 

క చికిత్స చేయించుకోవటం కోసం లేక పుణ్మాత్ముల చేత ప్రార్థన చేయించుకునే మంచి 
ఉద్దేశ్యంతో మనిషి తన అనారోగ్యాన్ని, బాధను ఇతరుల ముందు వెల్లడించటంలో 
తప్పులేదు. ఇది అల్లాహ్‌ మీద ఫిర్యాదు చేసినట్లు కాదు. 

4. దైవమార్గంలో ఖర్చుచేసేటప్పుడు, దానధర్మాలు చేసేటప్పుడు తమ సన్నిహిత 
బంధువులకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి. 

7. హజ్రత్‌ అబూ హురైరా అబ్బుర్రహ్మాన య Spa gan జా! ప్రయ - Vv 

బిన్‌ సఖర్‌ (రజి) ఉల్లేఖనం ! ప్రకారం రత జట - 

దైవప్రవక్త (సల్లం) ఇలా ఉపదేశించారు: G95 pre gi es) 

అల్లాహ్‌ మీ శరీరాలను, మీ ముఖా ఆ! pa yal రీ కేక, al ల; 

లను చూడడు. ఆయన మీ అంతరం. “షు రహీ గ ౮! y3 na 


గాలను, ఆచరణలను మాత్రమే ph 135 PEE 3 శ " ol! 
చూస్తాడు. (ముస్తిం) 
(నహీవా ముస్తీంలోని నత్కార్యాల ప్రకరణం.) 


ముఖ్యాంశాలు 


పై హదీసు ద్వారా కూడా చిత్తశుద్ధి, సవ్యమైన సంకల్పాల ప్రాముఖ్యత వెల్లడవుతోంది. 
కనుక ప్రతి సదాచరణలోనూ వీటిని దృష్టిలో పెట్టుకోవటం చాలా అవసరం. 


శ 


https://teluguislam.net 


CBS ty 
వాదీను కిరణాలు 11 ర్‌ కాలూ 


ఆచరణల్ని పాడుచేసే విషయాల నుండి అంతరంగాన్ని కాపాడుకోవాలి. ఉదాహరణకు 
ప్రదర్శనాబుద్ధి, పరులకు చూపించి సత్కర్మలు చేయాలనే కోరిక, ప్రాపంచిక వ్యామోహం - 
ఇత్యాది నీచమైన స్వార్థపూరిత భావాల నుంచి మనసును రక్షించుకోవాలి. హృదయాల స్థితి 
అల్లాహ్‌కు మాత్రమే తెలుసు. కనుక ఆచరణల నిజ స్వరూపం ఏమిటో ప్రళయదినానే 
తెలిసి వస్తుంది. అప్పుడు దేవుని దర్బారులో వాటికి మంచి లేదా చెడు ప్రతిఫలం లభిస్తుంది. 
ప్రపంచంలో మాత్రం వ్యవహారం మనిషి బాహ్య ఆచరణల ఆధారంగానే జరుగుతుంది. 
అతని అంతరంగ స్థితిని అల్లాహ్‌కు వదలి పెట్టడం జరుగుతుంది. 


గమనిక 


“రియాజుస్సాలిహీన్‌” కు చెందిన కొన్ని ప్రతుల్లో ఈ హదీసులోని 'వ ఆమాలికుమ్‌' 
(మీ కర్మలను) అనే పదాన్ని మినహాయించి నకలు చేయడం జరిగింది. ఇది సరికాదు. సహీహ్‌ 
ముస్లింలో “ఖులూబికుమ్‌” (అంతరంగాలు) అనే పదంతోపాటు “వ ఆమాలికుమ్‌” (మీ 
కర్మలు) అని కూడా ఉంది. ఆ అదనపు పదాన్ని ప్రస్తావించడం అవశ్యం. ఎందుకంటే అది 
లేకపోతే ప్రజలు ఈ హదీసును అర్థం చేసుకోవడంలో పారబడవచ్చు. ఎవరికయినా గడ్డం 
పెంచడం తప్పనిసరి అనీ, దైవ తిరస్కారుల విధానాలను అనుకరించడం తగదని ఉపదేశిస్తే 
లేక పరదా పద్ధతి ప్రాముఖ్యత గురించి చెబితే, ఇతర ధార్మిక నియమాలను గురించి బోధిస్తే 
వారు వాటిని లక్ష్యపెట్టటం లేదు. “అసలు మనసులో భయం, భక్తి ఉంటే చాలండీ” 
అంటున్నారు. (అంటే నియమాలను పాటించాల్సిన అవసరం లేదని వారి భావం) పైపెచ్చు 
“అల్లాహ్‌ మీ అంతరంగాలను మాత్రమే చూస్తాడు” అన్న ఈ హదీసు వాక్యాన్ని నిదర్శనంగా 
చూపించి వాదిస్తున్నారు. నిజానికి దానితోపాటు “మరియు మీ కర్మల్ని చూస్తాడు” అన్న 
వాక్యం కూడా ఉంది. దీంతో ఆచరణ ప్రయోజనం, పైగా దైవప్రవక్త విధానానికి అనుగుణమైన 
ఆచరణ ప్రాముఖ్యత వెల్లడౌతుంది. వాస్తవానికి ఎక కాలంలో అంతరంగంతో పాటు 
బాహ్యాచరణల సంస్కరణ తప్పనిసరిగా జరగాలి. ఎందుకంటే రెండూ పరస్పరం విడదీయ 
రానివి. మనసు సవ్యంగా ఉంటే ఆచరణ కూడా సవ్యంగా ఉంటుంది. అలాగే ఆచరణ 
సవ్యంగా ఉంటే అంతరంగమూ బాగుంటుంది. ఆచరణల సంస్కరణ లేకుండా అంతరంగా 
లను చక్కదిద్దడం, అంతరంగాల దిద్దుబాటు లేనిదే ఆచరణల్ని సంస్కరించడం సంభవం 
కాదు. ఈ విషయాన్నే వేరొక హదీసులో ఈ విధంగా వివరించడం జరిగింది: “మానవ శరీరంలో 
ఒక మాంసపు ముద్ద ఉంది. అది గనక సవ్యంగా ఉంటే మొత్తం శరీరం సవ్యంగా ఉంటుంది. 
ఒకవేళ అదే చెడిపోతే శరీరమంతా చెడిపోతుంది, ఆ మాంసపు ముద్దే హృదయం,” (588 వ 
హదీసు చూడండి). వేరితర హదీసుల ద్వారా కూడా ఆచరణల ప్రాముఖ్యత తెలియవస్తోంది. 
దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ ఇలా సెలవిస్తున్నాడు - “ప్రతి ఒక్కరికీ ఆచరణలకు అనుగుణంగానే 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 12 Gate, 


అంతస్థులు ( ప్రాప్తిస్తాయి.” మరోవిధంగా చెప్పాలంటే ఆచరణల ఆధారంగానే స్వర్గవాసుల 
శ్రేణుల్లో హెచ్చుతగ్గులుంటాయి. వేరొకచోట అల్లాహ్‌ ఇలా అంటున్నాడు - “మీరు మీ కర్మల 
ఆధారంగా స్వర్గంలోకి ప్రవేశించండి.” మరి కర్మకు ఇంతటి ప్రాముఖ్యముండగా అల్లాహి 
శరీరాలు, ముఖాల మాదిరిగానే 'కర్మల్ని కూడా పట్టించుకోడు అని అనటం ఎంతవరకు 
సమంజసం? వాస్తవానికి ఈమాన్‌ (విశ్వాసం) తరువాత స్వర్గ ప్రవేశానికి అర్హత కల్పించేది ఈ 
ఆచరణయే కదా!? (రియాజుస్తాలిహీన్‌” పై అల్‌ బానీ గారి నూచనల నంగ్రహణం) 


8. హజ్రత్‌ అబూ మూసా అబ్బుల్హాహ్‌ 
బిన్‌ ఖైస్‌ అష్‌అరీ (రజి) కథనం : ఒకసారి 
దైవప్రవక్త (సల్లం) ను “ఒకడు తన శూర 
త్వాన్ని ప్రకటించుకోవడానికి, మరొకడు లే డ్‌ డీ టం "డీ మయ pe 
తన వంశ ప్రతిష్టను చాటుకోవడానికి, గ్య, on నం అగా 
ఇంకొకడు పరుల మెప్పు పొందడానికి “,-. జ్‌ 
పోరాడుతున్నారు. అయితే ఈ లేకా శో 5 ఆక! ష్‌ మస్‌ 
ముగ్గురిలో ఎవరు దైవ మార్గంలో య. 
పోరాడుతున్నట్లు?” అని ప్రశ్నించడం 
జరిగింది. అందుకాయన “దైవవాక్కు 
(దైవధర్మం) ఉన్నతి కోసం పోరాడిన 
వాడు అల్లాహ్‌ మార్గంలో పోరాడినట్లు 
పరిగణించడం జరుగుతుంది” అని 
సమాధానమిచ్చారు. 

(బుఖారీ - ముస్థీం) 


రానే! మూ సి జ 63 _ 
Je క వం. హ్‌ ళన 
గడు గాఢ లర! ర 4 క 


(సహీహ్‌ బుఖారీలోని విద్యా ప్రకరణం. సహీహ్‌ ముస్తింలోని నాయకత్వ ప్రకరణం) 
ముఖ్యాంశాలు 


దేవుని సన్నిధిలో ఆచరణల్ని సత్సంకల్పాల ఆధారంగా పరికించడం జరుగుతుంది. 
కనుక ఆయన సన్నిధిలో దైవధర్మ జెన్నత్యంకోసం పోరాడినవాడే వాస్తవానికి యోధుడనిపించు 
కోవటానికి అర్హుడు. అయితే ఇది అంతరంగంతో ముడిపడిన విషయం. మనుషులు దీనిని 
పసికట్టలేరు. కనుక ధర్మయుద్ధ రంగంలో హతుడైన ప్రతి ముస్లింనూ షహీద్‌ (అమర 
గతుడు)గానే వ్యవహరించడం జరుగుతుంది. గుండెల్లోని గుట్టును ఎరిగినవాడు అల్లాహ్‌యే 
గనక అతని సంకల్ప వ్యవహారం ఆయనకే వదలివేయడం జరిగింది. 
https://teluguislam.net 


Cty 17 
వాదీను కిరణాలు 13 ysbalcawe 


9. హజ్రత్‌ అబూబక్రహ్‌ ను ఫైబిన్‌ హారిస్‌ 
సఖఫీ (రజి) కథనం ప్రకారం దైవప్రవక్త 
(సల్లం) : “ఇద్దరు ముస్లింలు తమ తమ 
ఖడ్లాలతో పరస్పరం దాడికి దిగితే, ఖ్‌ 
సక 1. ఇద్దరూ నరకా ,. మా bie స ( వ. ర్‌ 
నికి వెళతారు” అని చెప్పారు. నేను “*.. ల 
“దైవప్రవక్తా! హంతకుని మాట సరేగాని Se 5 J de tas 56 
హతుడేం పాపం చేశాడని నరకానికి వెళ 
తాడు?” అని సందేహపడ్డాను. అందు 
కాయన “అతనూ తన ప్రత్యర్థిని చంపా 
లన్న కసితోనే ఉన్నాడు కదా!” అని 
బదులిచ్చారు. (బుఖారీ - ముస్థిం, 


dé జ త ws [| ట్ర 53 డమ 
(ET ఉట తట! ఆవు గ్ర 


(సహీహ్‌ బుఖారీలోని ఉపద్రవాల ప్రకరణం. సహీహ్‌ ముస్తింలోని ఉపద్రవాల 
(వకరణం,. 


ముఖ్యాంశాలు 

మనిషి ఎదైనా దుష్కర్మ చేయాలని దృఢంగా నిశ్చయించుకొని దానికి కావలసిన వస్తు 
సామగ్రినంతటినీ సమకూర్చుకుంటే చాలు, ఏదయినా కారణంచేత అతడు ఆ నిర్ణయంలో 
సఫలీకృతుడు కాకపోయినప్పటికీ దైవశిక్షకు గురవుతాడని ఈ హదీసు ద్వారా తెలుస్తోంది. 
అంటే తలంపు వేరు. దుప్పేరణ వేరు. ఇవి రెండూ ఒకటి కావని భావం. చెడు తలంపులు 
మన్నించదగినవేగాని చెడు (ప్రేరణలు మాత్రం క్షమార్హం కావు. అయితే ఈ హదీసులో ప్రస్తావించ 
బడిన హెచ్చరిక కేవలం ఐహిక అహంభావం, మూఢత్వంతో కొట్లాడుకునే ముస్లింలకు మాత్రమే 
వర్తిస్తుంది. ధార్మిక విషయాలకు ఇది వర్తించదు. ఎందుకంటే ధార్మిక విషయమై కొట్లాడు 
కున్నప్పుడు వారిలోని ప్రతి ఒక్కరికీ తాను సత్యం పై ఉన్నానన్న దృఢ నమ్మకముండవచ్చు. 
అలాంటి పరిస్థితిలో వారు దేవుని దృష్టిలో క్షమార్హులవుతారు. 


10. దైవప్రవక్త (సల్లం) ప్రవచించారని 
హజ్రత్‌ అబూ హురైరా (రజి) తెలిపారు: 
మనిషి సామూహికంగా చేసే నమాజు 
అతను తన ఇంట్లో లేక బజారులో చేసే 
నమాజుకన్నా ఇరవై రెట్లకు పైగా 


య త esis gf ట్రం \« 
వ్రజ పడా క్ల త రియ 06 :0క 


https ://teluguislam.net 


వాదీను కిరణాలు 


ఘనమైనది. ఎందుకంటే ఒక వ్యక్తి 
చక్కగా వుజూ చేసుకుంటాడు, తరువాత 
నమాజు కోసం మప్టిద్‌కు వస్తాడు. 
నమాజు మాత్రమే అతణ్లీ మస్టిద్‌కు 
తీసుకువస్తే - అలాంటి వ్యక్తి మస్టిద్‌ 
చేరుకునేంత వరకూ అతను వేసే ఒక్కో 
అడుగుకు బదులుగా అతని ఒక్కో 
అంతస్థు పెరుగుతూ ఉంటుంది. అతని 
వల్ల జరిగిన ఒక్కో పాపం తొలగించ 
బడుతూ ఉంటుంది. ఆ తరువాత 
మసిదిలో ప్రవేశించిన పిదప నమాజు 
అతన్ని ఆపివుంచినంతసేపూ అతను 
నమాజు చేస్తున్నట్టుగానే పరిగణించ 
బడతాడు. మీలో ఎవడైనా నమాజు 
చేసిన స్థానంలో కూర్చొని ఉన్నంత 
వరకూ దైవదూతలు అతనిపై అల్లాహ్‌ 
కారుణ్యం కురవాలని వేడుకుంటూనే 
ఉంటారు. ఆ వ్యక్తి పరులకు హాని 
కలిగించనంతవరకు, అతని వుజూ 
భంగం కానంతవరకు దైవదూతలు “ఓ 
అల్లాహి! ఈ వ్యక్తిని కరుణించు. ఓ 
అల్లాహ్‌! ఇతన్ని మన్నించు. ఓ అల్లాహ్‌! 
ఇతన్ని కనిపెట్టుకుని ఉండు” అని 
విన్నవించుకుంటూ ఉంటారు (బుఖారీ 
- ముస్లిం). హదీసు వాక్యాలు మాత్రం 
ముస్టింలోనివి. హదీసులో వచ్చిన పదం 
“యన్‌హజుహూ' అంటే అతన్ని బయ 
టికి తీసుకు వస్తుంది లేక అతన్ని లేపు 
తుందని అర్థం, 


GaN, 


SE GI య ష్య sy 


= తతో 


ర్‌! 5; es రడి (oes స. 


య పర టప సయ! 
పడన య! న 3 త్త న పూని! 
Gd us yy ie Li శు 
Fh ss es Gs 5 a (ప్రవ 
ల్లో ఫర మాలను! J 55 (మ! 
మ్య ఖో A శత పడు 
ASE pat be వృష హు 
నుం వడ , ల్‌ J gl sol 
న చ్‌ “J sil at హా! 
రజి టు మున అడ రు బట 
వ్‌ బప pe LI as «le 
Gl GIS టం 2 gee 5 వండి 


తీ శం లో వీ 


త్తు జా 


(సహీహ్‌ బుఖారీలోని నమాజు ప్రకరణం. నహీహ్‌ ముస్తింలోని నమాజు ప్రకరణం) 


https://teluguislam.net 


అన్నిట 


వాదీను కిరణాలు 15 GENE, 


ముఖ్యాంశాలు 

అంగళ్ళలో, ఇండ్లల్లో ఒంటరిగా నమాజు చేసుకోవచ్చు గాని దానికంటే సామూహికంగా 
చేసే నమాజు - ఇతర ఉల్తేఖనాల్లో (ప్రస్తావించబడినట్లు - ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు 
రెట్లు శుభప్రదమైనది, శ్రేష్టమైనదనీ ఈ హదీసు ద్వారా విదితమవుతోంది. నమాజ్‌ ఇతర 
సత్కార్యాల కన్నా ఎంతో గొప్పదనీ, దైవదూతలు నమాజు చేసే వ్యక్తికి శుభశ్రేయాలు ప్రాప్తించా 
లని వేడుకుంటారని కూడా ఈ హదీసు ద్వారా తెలుస్తోంది. 
11. దైవప్రవక్త (సల్లం) తన ప్రభువు ద్వారా ధో Al Ls లామ్‌! జ పు - 
ఉల్లేభించిన విషయాన్ని హజ్రత్‌ అబుల్‌ eh య్‌ యవి! i ల రక 
అబ్బాస్‌ అబ్బుల్లాహ్‌ బిన్‌ అబ్బాస్‌ బిన్‌ 
అబ్బుల్‌ ముత్తలిబ్‌ (రజి) ఈ విధంగా “ములో ఈక ఆక శక తలు ప 
ఉటంకించారు : అల్లాహ్‌ సత్కార్యా క! వ al లీ ౮6 తోయ 55 బధ 
లను, దుష్కార్యాలను రాసి, పిదప హు i a య సప Gey య అకు 
వాటిని గురించి వివరించాడు; ఎవడైనా ' ల Spa (క ga ను 
ఎదైనా మంచి పని చేయాలని సంకల్పిం Gs bm య న ర్‌ UE వ 


చుకొని, (ఎదయినా కారణంచేత) Je సట హి plas 325 న్‌! 
దానిని అమలుపరచలేక పోయినప్పటికీ 


అల్లాహ్‌ తన వద్ద అతను ఒక సత్కార్యం Ga "జ న! త్ర అకక ద 
పూర్తి చేసినట్లు రాసుకుంటాడు. మరి ఆఫ 9 మృత యు స్తత డక 
ఆ వ్యక్తి ఆ మంచి పని చేయాలని ఎ క డయాస్‌ హ్హ హు య GL 
ఉద్దేశించుకొన్న పిదప దాన్ని నెరవేరిస్తే 
దానికి అల్లాహ్‌ పది నుండి ఏడు 
వందల రెట్లు - ఇంకా దానికంటే ఎన్నో 
రెట్లు అధికంగానే సత్కర్మలు చేసినట్లు 
అతని ఖాతాలో రాస్తాడు. (దీనికి 
భిన్నంగా) ఎవడైనా ఒక  చెడుపని 
చేయాలనుకుని ఏదయినా కారణంచేత 
చేయకుండా ఉంటే అప్పటికీ అల్లాహ్‌ 
తన వద్ద, ఆ వ్యక్తి పూర్తిగా ఒక మంచి 
పని చేసినట్లు రాసుకుంటాడు. అయితే 
అతను ఆ చెడ్డపని చేయాలని సంకల్పిం 
చుకున్న పిదప దాన్ని చేసేస్తే మాత్రం 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


ఒక్క చెడ్డపని చేశాడని పొందుపరు 
స్తాడు. 


(బుఖారీ - ముస్థిం, 


“7 Sie త్రం 
లో ర ల 


(సహీహ్‌ బుఖారీలోని కారుణ్య ప్రకరణం. సహీహ్‌ ముస్తింలోని విశ్వాసాల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


మ. (సల్లల్లాహు అలైహి వ సల్లం) అల్లాహ్‌ ద్వారా ఉల్లేఖించిన పలుకులు 


“హదీసె 


ద్‌సీీ అనబడతాయి. ఈ హదీసులో అల్లాహ్‌ ఇహపరాలలో తన దాసులపై కురిపించే 


అనంత a, విస్తృతమైన ఆయన ఉదాత్త గుణాలు హ్‌ 


12. దైవప్రవక్త (సల్లం) ప్రవచించగా 
తాను విన్నానని హజ్రత్‌ అబూ 
అబ్బుర్రహ్మాన్‌ అబ్దుల్లాహ్‌ బిన్‌ ఉమర్‌ 
బిన్‌ ఖత్తాబ్‌ (రజి) తెలియజేశారు: “మీ 
పూర్వీకుల్లోని ముగ్గురు వ్యక్తులు కలిసి 
ప్రయాణానికి బయలుదేరారు. దారిలో 
రాత్రయింది. ఆ ముగ్గురూ ఒక గుహలో 
శరణుతీసుకుందామని అందులోకి 
వెళ్ళారు. అంతలోనే పర్వతం పైనుంచి 
ఒక పెద్ద బండరాయి దొర్లిపడింది. 
దాంతో గుహ ముఖద్వారం మూసుకు 
పోయింది. దాంతో వారు ఆ ఆపద 
నుంచి బయటపడే మార్గం గురించి 
మాట్లాడుకున్నారు. ఆఖరికి తాము 
అంతకు మునుపు చేసుకున్న సత్కా 
ర్యాల ఆధారంగా అల్లాహ్‌ను వేడుకో 
వడం తప్ప ఆ విపత్తు నుండి బయట 
పడేందుకు వేరేమార్గం లేదన్న నిర్ణయా 
నికి వచ్చారు. వారిలోని ఒకడు ఇలా 
వేడుకున్నాడు : “దేవా! నాకు మరీ 
ముసలివారైన తల్లిదండ్రులుండేవారు. 
సాయంత్రం పూట అందరికంటే 
ముందు నేను నా తల్లిదండ్రులకే పాలు 


స మ yi Fe og sl ke 
aor 


es ala 


37 ఖ్‌ # nm Ba Ba a mY 


REY 5G oi తా mT 
నము త pals సేం వర్‌ 
sia రః స ప [గయ 631! 
దా 4! ea త! శే పడు! 
gl: సు ప్రత నవ్వి! 
ప్ర! చా త్త! ప్రయ రే 
hg ss Nuys; wl wk 
me 

పర యమా ss య దమన 
కా ప్రై! ols యు! di డు 
gh gle రవం - అ ue 1 5! 
peor] న en సము! 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


త్రాగించేవాడిని. వారికంటే ముందు నా 
భార్యాబిడ్డలకు గానీ, నా నౌకర్లకు గాని 
త్రాపించేవాణ్ణి కాను. ఒకరోజు నేను 
(పశువులకు) చెట్లమేత కోసం చాలా 
దూరం వెళ్ళిపోయాను. నేను ఇంటికి 
తిరిగి వచ్చేసరికి నా తల్లిదండ్రులిద్దరూ 
నిద్రపోయారు. నేను ఆ పూట పాలు 
పితికి తీసుకు వచ్చాను. అప్పటికే వారు 
గాఢ నిద్రలో ఉండడం గమనించాను. 
వారిని మేల్కొలపడానికి నాకు 
మనసొప్పలేదు. వారికంటే ముందు నా 
భార్యాబిడ్డలకు, నౌకర్లకు పాలు త్రాగిం 
చడం కూడా నాకిష్టం లేదు. అందుకని 
నా పిల్లలు నా కాళ్ళ మీద పడి విలవిల్లా 
డినా కూడా (నేను వారికి త్రాపకుండా) 
పాలపాత్ర చేతిలో పట్టుకొని తెల్లవారే 
దాకా వాళ్ళ దగ్గరే నిలబడి, ఎ సమయం 
లోనైనా వారు మేల్కొంటారేమోనని 
ఎదురు చూడసాగాను. తెల్లవారిన 
తరువాత గాని వారు లేవలేదు. నిద్ర 
మేల్కొని రాత్రి వారికోసం ఉంచబడిన 
పాలు తాగారు. ఓ అల్లాహ్‌! కేవలం నీ 
ప్రసన్నత కోసమే నేనీ పని చేసివుంటే 
మము చిక్కుకున్న ఈ గుహ ముఖ 
ద్వారం నుండి బండ రాయిని తొలగించి 
మమ్మల్ని రక్షించు.” 

అతని వేడుకోలు ఫలితంగా ఆ బండ 
రాయి కొద్దిగా జరిగింది. అయితే 


(అప్పటికీ) ఆ సందుగుండా వారు 
బయటికి రాలేకపోయారు. 


Gai, 


అరసం త భ్రవ యు ము య 
rer 6 ఫం]! ein ప్రా 
ననే! లేం x బ్రాల! ర్చ న 
న షష టక న్‌! 
ళా! క్‌: సప ట్ర - రో ంావీ! 
యా థం వీ! రట్టు! Et 
హస డి ౬వ ఆ వతం డన 
సట; 3 ర హ్‌ యయ రో! 
జ ప ఆన 
జోలా వ Es Ls 
శ! వదక Gls, 5 దయ Ub: వ్రు 
త్రం తమన! | సయ! తప స్వయ! 
తము! దక 5 J si ps 
మీ తడ ఉహ ర! ట్‌! యా! ట్ల! 


https://teluguislam.net 


హదీను కిరణాలు 


తరువాత రెండో వ్యక్తి అభ్యర్థించుకో 
సాగాడు: “ఓ దేవా! నా బాబాయి 
కూతురు ఒకామె ఉండేది. నేనామెను 
అమితంగా ఇష్టపడేవాణి. (వేరొక ఉల్లేఖ 
నంలో ఇలా ఉంది): మగవారు ఆడ 
వారిని అమితంగా డైమించినంతగా 
నేను ఆమెను (ప్రేమించే వాడిని. ఒకసారి 
నేను ఆమె పొందుకోసం పరితపించాను. 
కాని అందుకామె ఒప్పుకోలేదు. ఆఖరికి 
దుర్భిక్షం ఆమెను గత్యంతరం లేకనా 
వద్దకు వచ్చేలా చేసింది. అప్పుడు ఆమె 
నాతో ఏకాంతంలో గడిపే షరతుపై 
నేనామెకు నూట ఇరవై దీనార్లు ఇచ్చాను 
(గత్యంతరం లేక ఆమె అవి తీసు 
కుంది). నా కోరిక తీర్చేందుకు సిద్ధ 
మయ్యింది. నేనామెను ఆక్రమించు 
కున్నప్పుడు, (వేరొక ఉల్లేఖనం ప్రకారం) 
నేను ఆమె రెండు తొడల మధ్య కూర్చు 
న్నప్పుడు ఆమె నాతో; “అల్లాహ్‌కు 
భయపడు! అక్రమంగా కన్నె పారను 
చీల్చకు” అని అంది. ఆ మాటలు విన్న 
తడవుగా నేను ఆమె దగ్గర్నుండి లేచి 
పోయాను. నిజానికి ఆమె నాకు ప్రజల్లో 
అత్యంత ప్రియతమమైనది. నేను ఆమె 
కిచ్చిన బంగారు దీనార్లను కూడా 
వదులుకున్నాను. ఓ దేవా! నేను కేవలం 
నీ ప్రసన్నత కోసమే ఇలా చేసి ఉన్నట్ల 
యితే మాపై వచ్చిపడిన ఈ విపత్తు 
నుండి మమ్మల్ని రక్షించు.” 


రెండో వ్యక్తి వేడుకోలు తరువాత ఆ 


18 


CII, 


hid ఆయ gu తయ షట 
నా... ల MET పడు! CE 
నటు! ఊట్రంపీ! 065. ఆఅ 
pe య ceil హవ! రాడా. 
న త్తమ బ్య! వం హా రర 

సో వాటు వక గప 
న. Jb 
Jee వధో ప్రీ ఆ ఆ లీ డట 
తమరి 04 తం యం వం 
CEE తుప్‌ ! ఆతు ౫ 
పు త బు పటిక ఈ కరగ 
వు పప! తము దమయ రహ ర! ను! 
పచమ! అవసర టు పన అద్‌ ద్రం 


Te కా 


dle Ge ్కడిప Foes 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


బండరాయి ఇంకొంచెం తొలగింది. 
అయినా గాని వారు బయటపడేందుకు 
మార్గం సుగమం కాలేదు. 


ఆ తరువాత మూడో వ్యక్తి వేడుకోవడం 
ప్రారంభించాడు: “ప్రభూ! నేను కొంత 
మంది పని మనుషులను జీతానికుంచు 
కున్నాను. నేను వారందరికీ జీతాలిచ్చే 
శాను. కాని వారిలో ఒకడు మాత్రం తన 
జీతం పుచ్చుకోకుండానే వెళ్ళిపోయాడు. 
నేను అతని జీతాన్ని వ్యాపారంలో పెట్టు 
బడిగా పెట్టాను. దాంతో చాలా ధనం 
పోగయ్యింది. కొంత కాలానికి ఆ వ్యక్తి 
వచ్చి, “ఓ దైవ దాసుడా! నాకు నా జీతం 
ఇవ్వు” అనడిగాడు. దానికి నేను, 
“నువ్వు చూస్తున్నటువంటి ఈ 
ఒంటెలు, ఆవులు, మేకలు, బానిసలు 
- అన్నీ నీ జీతం ఫలాలే (వాటిని నువ్వు 
తీసేసుకో)” అన్నాను. అందుకతను “ఓ 
దైవదాసుడా! నాతో పరాచికాలు వద్దు” 
అంటూ చిన్నబోయాడు. నేను “ఇది 
పరాచికం కాదు (నిజం చెబుతున్నాను)” 
అన్నాను. అప్పుడు అతను (నా కోసం) 


19 


ఏమీ వదల కుండా ఆ సంపదనంతా. 


తరలించుకొని వెళ్ళిపోయాడు. ఓ 
అల్లాహ్‌! నేను ఈ పని కేవలం నీ ప్రసన్న 
తను దృష్టిలో పెట్టుకొనే చేసినట్లయితే 
మేము చిక్కుకున్నటువంటి ఈ ఆపద 
నుంచి మమ్మల్ని కాపాడు.” 


దాంతో ఆ బండరాయి పూర్తిగా తొలగి 


https://teluguislam .net 


వాదీను కిరణాలు 20 ర కారా 


పోయి గుహద్వారం తెరుచుకో వటంతో 
వారు ముగ్గురూ బయటపడ్డారు. 
(బుఖారీ - మున్లిం, 


(సహీహ్‌ బుఖారీలోని ప్రవక్తల ప్రకరణం. నహీహ్‌ ముస్తింలోని కారుణ్య ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

1. సత్కార్యాల ఆధారంగా అల్లాహ్‌ను వేడుకోవడం ధర్మసమ్మతమేననీ, అలాగాకుండా 
వ్యక్తులను అడ్డం పెట్టుకొని వేడుకోవడం తగదని, పైగా ధర్మంలో ఓ కొత్త పోకడ 
(బిద్‌అత్‌) అని పై హదీసు ద్వారా తెలుస్తోంది. ధర్మావలంబనలో ప్రజలు ఇలాంటి 
కొత్త పుంతలు తొక్కరాదు. ఎందుకంటే అసలు షరీయత్‌లో దీనికి ఎలాంటి ఆధారమూ 
లేదు. రెండో విషయం ఏమిటంటే ఈ విధానం దైవప్రవక్త మరియు ఆయన అనుచరుల 
కాలం నాటి విధానానికి భిన్నమైనది. 


సః ఆలుబిడ్డల ఆలనాపాలన కన్నా తల్లిదండ్రుల సేవకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి. 
3. దైవభీతితో చెడు నడత నుంచి ఆగిపోవటం గొప్ప సదాచరణ. 


4. కార్మికుల పట్ల ఉత్తమంగా వ్యవహరించాలి. వారిలో ఎవరి హక్కైనా మిగిలిపోయి 
ఉన్నట్లయితే దానిని ఉత్తమ రీతిలో నెరవేర్చాలి. 

5. చిత్తశుద్ధితో, భక్తీప్రపత్తులతో, దీనాతిదీనంగా చేసే వేడుకోలు తప్పకుండా స్వీకృతిని 
పొందుతుంది. 

6. అల్లాహ్‌ అప్పుడప్పుడూ తన దాసులకు అసాధారణ రీతిలో కూడా సహాయం చేస్తూ 
ఉంటాడు. దీనినే “కరామత్‌” అంటారు. ప్రవక్తల నిదర్శనాల లాగానే అల్లాహ్‌కు 
ప్రియులైన దాసుల (వలీల) మహిమలు కూడా వాస్తవమే. అయితే ఏ అద్భుతాలయినా 
మహిమలయినా అల్లాహ్‌ ఇష్టానుసారమే ఉనికిలోకి వస్తాయి. అంతేగాని ప్రవక్తలు, 
సజ్జనులు ఎప్పుడంటే అప్పుడు అద్భుతాలను, మహిమలను సృష్టించలేరు. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


RIA MAD 
hd fad 


శ 


PTC Te 


పశ్చాత్తాపం (తోబా) 


విద్వాంసుల స్పష్టీకరణ : జరిగిపోయిన ప్రతి 
పాపానికి తప్పనిసరిగా పశ్చాత్తాపం చెందాలి. 
దానుని పాపం అల్లాహ్‌కు మరియు ఆ 
దాసునికే పరిమితమై సాటి మానవుల హక్కుకి 
దానితో ఎలాంటి సంబంధం లేనట్లయితే 
అలాంటి వ్యక్తి పశ్చాత్తాపం అంగీకరించబడ 
టానికి మూడు షరతులు ఉన్నాయి. 


ఒకటి : పశ్చాత్తాపం చెందుతున్న పాపానికి 
తను పూర్తిగా స్వస్తి పలకాలి. 

రెండు : జరిగిపోయిన పాపానికి సిగ్గుతో 
రుమిలిపోవాలి. 

మూడు : భవిష్యత్తులో ఇంకెప్పుడూ అలా 
చేయనని గట్టిగా నిశ్చయించుకోవాలి. 

ఈ మూడు నియమాల్లో ఏ ఒక్కటి లోపిం 
చినా అతని పశ్చాత్తాపం సరైనది కాదు. 
ఒకవేళ జరిగిన పాపం తోటి మానవుల హక్కు 
లకు సంబంధించినదైతే పశ్చాత్తాపం దైవ 
సన్నిధిలో అంగీకరించబడటానికి నాలుగు 
నిబంధనలున్నాయి. పై మూడు నిబంధన 
లతో పాటు నాల్గవ నిబంధన ఎమిటంటే, 
అతను తోటి మానవుని హక్కుని అతనికి తిరిగి 
ఇచ్చివేయాలి. పరులనుండి ధనం లేక 
మరేదైనా వస్తువు అధర్మంగా తీసుకొనివుంటే 
దాన్ని వాపసుచేయాలి. తోటి వ్యక్తులపై 
నీలాపనిందలు ఇత్యాదివి మోపి వున్నట్లయికే 
వారి శిక్షను తాను అనుభవించాలి లేదా 
క్షమాభిక్ష కోరి వారిని సంతోషపరచాలి. తోటి 


ల్‌ సూ; షస! : 


నీ 


Glad! Jb 
ర ము య! సక కంప! యే df 055 
us శ్ర రష ధవ ఆద 
‘bys 


న్‌ నీ 27 


మప! ల ఆవల! : (పమ! 
Gls Jeg dl: yd 
(వప dl; స్‌ ర ద్రువ 
“చక ర నే పేంటీ 1వ యు రక a 
థ్‌ యయ కయ! తళ త్వ 
= ర పంటీ సు! ధయ 
ss సడ టళ త Gels 5 ప్రి వ 
43303 Gk ORT ప్ర (టీ! ఖో 
క యర ర్ట పిత యం జ్యుయ 
డ్రైగా ఈ క ౮| త్య గప మము 
rap Gay హ్‌ చుక తక యామి! 
యనే! ము i na] Jil | CR 
సట మే gd! se qs 
ole UI GU, మ్‌ GUS 


sera] 


https://teluguislam .net 


హాదీను కిరణాలు 


మనిషి వీపు వెనక చాడీలు చెప్పివుంటే అతణ్జి 
నిర్దోషిగా నిలబెట్టాలి. అయితే పాపాలన్నిటిపై 
పశ్చాత్తాపం చెందటం మాత్రం తప్పనిసరి. 
ఎవో కొన్ని పాపాలపై మాత్రమే పశ్చాత్తాపపడితే 
అహై సున్నత్‌ వారి దృష్టిలో ఆయా విషయాల్లో 
అతని పశ్చాత్తాపం సరైనదే గాని ఇతర పాపాలు 
మాత్రం ఇంకా అతనిపై మిగిలే వుంటాయి. 
పాపాలపై పశ్చాత్తాపం అవసరమన్న విషయమై 
ఖుర్‌ఆన్‌ హదీసుల్లో అనేక ఆధారాలున్నాయి. 
వాటిపై ముస్లిం సమాజ ఏకాభిప్రాయమూ 
ఉంది. 
అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు : “ఓ విశ్వాసులారా! 
మీరంతా కలసి (పశ్చాత్తాప భావంతో) అల్లాహ్‌ 
వైపుకు మరలండి. దీనివల్ల మీకు సాఫల్యం 
కలగవచ్చు.” (నూర్‌ - 31 
మరోచోట అల్లాహ్‌ ఉపదేశిస్తున్నాడు : “మీరు 
క్షమాభిక్ష కోసం మీ ప్రభువును వేడుకోండి. 
ఆయన వైవృకే మరలండి (పాపాలపై 
పశ్చాత్తాపపడండి,).” (హూద్‌ - 3) 
ఇంకొకచోట ఇలా అంటున్నాడు : “విశ్వసిం 
చిన ఓ ప్రజలారా! చిత్తశుద్ధితో కూడిన పశ్చా 
తాపంతో అల్లాహ్‌ వైపుకు మరలండి.” 
(తహీమ్‌ - 8) 
13. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ 
సల్లం) చెబుతుండగా తాను విన్నానని 
హజ్రత్‌ అబూ హురైరా (రజి) తెలిపారు: 
'దైవసాక్షి! నేను రోజుకు డెభ్బ్ఫెకన్నా 
ఎక్కువసార్లు మన్నింపు కోసం వేడు 
కుంటూ, పాపాలపై పశ్చాత్తాపపడుతూ 
ఉంటాను.” (బుఖారీ) 


Galak, 
న. 

శ Cr తం 1 1 ర కో 
వ. డ్‌ న్‌ గ న 
0G; కక :3,a] శు (సు ఫస వా 
తయ టంలో రం ద 

LA: ఆన!) శద Ae Tay 


3 wed 


న. 
టక :ర్వేన్ల్‌ పో | త ‘dG 
క ఉన ల్లో 


థ్హుఆాఫి! ప్ప కడ ప్రయ ప్ర 


(సహీహ్‌ బుఖారీలోని ప్రార్థనల ప్రకరణం.) 


https://teluguislam.net 


లోల ఈ say 
వాదీను కిరణాలు 23 రా కాలు 


ముఖ్యాంశాలు 

1. ఈ హదీసులో నిత్యం పాపాలపై పశ్చాత్తాపం చెందుతూ మన్నింపు కోసం వేడుకుంటూ 
ఉండాలని పురికొల్పడం జరిగింది. దైవప్రవక్త (సల్లం) అత్యంత పునీతులు. అల్లాహ్‌ ఆయన 
వెనుకటి పాపాలను, జరగబోయే పాపాలను అన్నింటినీ మన్నించాడు. అసలు ఆయన చేత 
దొర్లిన పొరపాట్లను పాపాలు అనడం కూడా సబబు కాదు. అయితే సాధారణ వ్యక్తులకు 
సమ్మతమైనవిగా భావించబడే కొన్ని పనులు మహనీయులకు శోభాయమానం కావు. ఆయన 
గారు తీసుకున్న కొన్ని నిర్ణయాలలో మానవ సహజమైన దౌర్బల్యం వల్ల ఎదో ఒక దశలో 
స్వల్పమయిన పారపాట్టు జరగవచ్చు. అలాంటి దైవప్రవక్తే రోజుకు డెబ్ఫైకన్నా ఎక్కువసార్లు 
పాపాల మన్నింపు కోసం వేడుకుంటుండగా పీకలదాకా పాపాల్లో మునిగివున్న మనం ఎలా 
ఉపెకించబడతాం! 

2. నిరంతరం వీలైనంత ఎక్కువగా పాపాలపై పశ్చాత్తాపపడుతూ ఉండాలి. దీనివల్ల 
మనకు తెలియకుండానే మనవల్ల దొర్లిపోయే తప్పిదాలు మన్నించబడతాయి. రాబోయే 
హదీసులో కూడా పశ్చాత్తాప భావన గురించే నొక్కి వక్కాణించబడింది. 


14. హజ్రత్‌ అగర్ర్‌ బిన్‌ యసార్‌ ముజనీ ఢ్వ్రఏ! ౮ స ఏటే! ధో - 
(రజి) కథనం ప్రకారం దైవప్రవక్త 
సల్లల్లాహు అలైహి వ సల్లం ఇలా 
ప్రబోధించారు : “ప్రజలారా! పాపాలపై 
పశ్చాత్తాపభావంతో అల్లాహ్‌ వైపుకు 
మరలండి. మన్నింపు కోసం ఆయన్ను 
వేడుకోండి. నేను దైవసన్నిధిలో రోజుకు 
వందసార్లు పశ్చాత్తాప భావంతో కుంగి 
పోతూ ఉంటాను.” (ముస్లిం, 


“మీక శ! క్‌ లేళ :06 a అం 
పయిట త ల సి ఉట! జీ 
య పులా సం! త Ls Gy 


(సహీహ్‌ ముస్తింలోని ధ్యాన ప్రకరణం). 


15. దైవప్రవక్త సేవకులు, హజ్రత్‌ అబూ 
హమ్హ అనస్‌ బిన్‌ మాలిక్‌ అన్సారీ (రజి) 
కథనం ప్రకారం ఆయన (స) ఇలా 
ప్రబోధించారు : “తన దాసుడు పాపా 
లపై పశ్చాత్తాప పడినందుకు అల్లాహ్‌, 
ఎడారి ప్రదేశంలో ఒంటెను పోగొట్టుకొని 


GWU టా pl కహా య ప్రపం \ 
‘al తాం (హక ఎ! Js pe se 
లో! బు se dl రము 06 రత 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


తిరిగి పొందిన వ్యక్తి కన్నా ఎక్కువగా 
సంతోషిసాడు (బుఖారీ - ముస్త్థిం) 


ముస్లింలోని వేరొక ఉల్లేఖనంలో ఇలా 
ఉంది : ఒక వ్యక్తి ఎడారి ప్రాంతంలో 
తన ఒంటెపై ప్రయాణిన్తున్నాడం. 
దానిపైనే అతని ఆహారసామగ్రి, నీరు 
ఉన్నాయి. (మార్గమధ్యంలో) ఆ ఒంటె 
తప్పిపోయింది. అతను ఇక ఆ ఒంటె 
దొరకదని భావించాడు. (వెతికి వేసారి) 
నిరాశతో తిరిగి వచ్చి ఓ చెట్టు నీడలో 
మేనువాల్నాడు. ఇంతలో ఆ ఒంటె వచ్చి 
అతని ముందు నిలబడింది. వెంటనే 
అతను దాని ముకుతాడు పట్టుకొని 
ఆనందంతో ఉబ్బి తబ్బిబ్చైపోయి “ఓ 
అల్లాహ్‌! నీవే నా దాసుడివి, నేను నీ 
ప్రభువును” అన్నాడు. సంతోషం పట్టలేక 
ఆ వ్యక్తి మాటలు అలా తడబడ్డాయను 
కుంటే నిశ్చయంగా అల్లాహ్‌ తన దాసుని 
పశ్చాత్తాపంపై అంతకన్నా ఎక్కువగానే 
సంతోషిస్తాడు. 


ల్లు Je hie SS ప్రై బడ వృష 
ale GE (ఫం లీ ఆ i: కం 
పప్ప (a క్ష + 4? సాపు ఫ13, 3 
Se తత Sl oe Sl oh Ge as 
Gls; * ప ఉం nT yes యాస్‌ 
ప్త వసే ( గ. జ dL 
ee wg 
sh de Sw SE 
ఈ 24 : రజ మడ పు త టే ఉట 

ds gh bs ds gas 


(సహీహ్‌ బుఖారీలోని ప్రార్థనల ప్రకరణం. నహీహ్‌ ముస్తింలోని పశ్చాత్తాప ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


1 పై హదీసులో కూడా పశ్చాత్తాపం ్రోత్సహించబడింది, దాని ప్రాముఖ్యత గురించి 


నొక్కి వక్కాణించటం జరిగింది. 


దాసుల పశ్చాత్తాప భావం చూసి అల్లాహ్‌ అమితంగా సంతోషిస్తాడు. 
అసంకల్పితంగా దొర్లిపోయే పారబాట్లను తప్పుపట్టడం జరగదు. 
మాటల్లో చేవ తీసుకురావటం కోసం విషయాన్ని ప్రమాణం.చేసి మరీ చెప్పటం 


ధర సమ్మతమే. 


ర్‌. విషయాన్ని బోధపరిచేందుకు ఉదాహరణలు కూడా ఇవ్వవచ్చు. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


16. హజ్రత్‌ అబూ మూసా అబ్దుల్లాహ్‌ 
బిన్‌ ఖైస్‌ అష్‌అరీ (రజి) కథనం ప్రకారం 
దైవప్రవక్త (సల్లం) ఇలా ఉద్బోధించారు: 
“పగటిపూట పాపం చేసినవాడు రాత్రికి 
పశ్చాత్తాపం చెందాలని అల్లాహ్‌ రాత్రివేళ 
తన చేయిని చాపుతాడు. అలాగే రాత్రి 
వేళ పాపం చేసినవాడు పగలు పశ్చా 


రాసే! మ ఆ th త్ర ఎ 11 
Bl a Gs GE 5 
యం pee We JU al ఈ 
UL an Miss Ge “ఆ దు చీ 
ర ర yh “యూ చి 
వు ఉహు 


తాపం చెందుతాడని అల్లాహ్‌ పగటిపూట 
తన చేయిని చాచి ఉంచుతాడు. (ఈ 
పరంపర) సూర్యుడు పడమటి దిక్కు 
నుండి ఉదయించేం తవరకూ (అంటే 
ప్రళయం వచ్చేంత వరకు) కొనసాగు 
తూనే ఉంటుంది.” (ముస్తిం) 
(నహీవ్‌ మున్లింలోని పళ్ళాత్తాప ప్రకరణం). 
ముఖ్యాంశాలు 
పై హదీసులో అల్లాహ్‌కు చేయి కూడా ఉంటుందనే గుణం గురించి వివరించడమైనది. 
అయితే ఆ చెయ్యి ఎలా ఉంటుంది? దాన్ని ఆయన ఎలా చాపుతాడు? అనే విషయం 
వాస్తవిక స్వరూప స్వభావాల గురించి మనకు తెలియదు. దాన్ని మనం వివరించనూలేము. 
అయితే దాని వాస్తవిక స్వరూప స్వభావాలు తెలియకపోయినప్పటికీ ఊహాగానాలు, 
ఉపమానాలు ఇవ్వకుండా దానిపై విశ్వాసముంచటం అవసరం. ఈ హదీసు ద్వారా బోధపడే 
మరొక విషయం ఎమిటంటే, రేయింబవళ్ళలో ఎప్పుడైనా ఎదైనా తప్పిదం జరిగిపోతే ఎమాత్రం 
జాప్యం చేయకుండా మనిషి వెంటనే పశ్చాత్తాప భావంతో కుమిలిపోతూ దైవసన్నిధిలో 
మోకరిల్తాలి. 


17. హజ్రత్‌ అబూ హురైరా (రజి) కథనం 1కి; - ore హి ఆ ప్రి ఎ 

ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రబో -. . ల WE 
ధించారు : “సూర్యుడు పడమటి దిక్కు న 0325 06:05 
నుంచి ఉదయించక మునుపే తన య a2 గట ప్రా oa dl 
పాపాలపై పశ్చాత్తాపం చెందే వాని పశ్చా గః 135 
తాపాన్ని అల్లాహా సమ్మతించి అమోది 

స్తాడు.” (ముస్తిం) 

(నహీవొ మున్లింలోని ధ్యానం, ప్రార్థనల ప్రకరణం) 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 26 ర కాలూ 


ముఖ్యాంశాలు 

నిఘంటువు ప్రకారం “తౌబా” అంటే మరలటం అని అర్థం. మనిషి పాపం చేసినప్పుడు 
అల్లాహ్‌కు దూరమవుతాడు. తిరిగి “తౌబా” చేసుకున్నప్పుడు (పశ్చాత్తాప పడినప్పుడు), ఆయన 
వైపుకి మరలి ఆయన సాన్నిహిత్యం, ఆయన క్షమాభిక్ష కోసం పరితపిస్తాడు. ఈ మార్పును, ఈ 
మరలింపునే “తౌబా” (పశ్చాత్తాపం) అంటారు. అల్లాహ్‌ అతని వైపు దృష్టి సారిస్తాడంటే అతని 
పశ్చాత్తాపాన్ని ఆమోదిస్తాడని భావం. 


18. దైవప్రవక్త (సల్లం) ప్రబోధించారని ప్రాహ! పన లా! | ప్రా - 

హజ్రత్‌ అబూ అబ్బుర్రహ్మాన్‌ అబ్బుల్లాహ్‌ స్త es] cles రో కొ రో తు! యా 
బిన్‌ ఉమర్‌ బిన్‌ ఖత్తాబ్‌ తెలియజేశారు: = ఊఉ! ర :JG గాక రబీ! రా 

“జీవితంలోని అంతిమ ఘడియలు రకస పె! Cs ప్‌ rae ర 
దాపురించక ముందువరకూ అల్లాహ్‌ 
తన దాసుని పశ్చాత్తాపాన్ని అంగీకరిస్తూనే 
ఉంటాడు.” ఈ హదీసును తిర్మిజీ 
ఉల్లేఖించి హసన్‌గా ఖరారు చేశారు. 


న పేమ టి one లేళ్ళ ఠా న! రకం 


(నుననె తిర్మిజీలోని ప్రార్థనల ప్రకరణంలో చరమ భుడియలకంటే ముందు 
వళ్చాత్తావం ఆమోదించబడుతుందన్స అధ్యాయంలో ఈ వాదీను వ్రస్తావించ 
బడింది.) 


ముఖ్యాంశాలు 


పై హదీసులో “గర్‌గరా” అనే పదం వాడబడింది. ఇది ఆత్మ శరీరాన్ని వదలి కంఠానికి 
చేరుకునేదానికి ధ్వన్యానుకరణం. అంటే జీవితపు చివరి శ్వాసలన్నమాట. 

ఈ హదీసును 'హసన్‌'గా ఖరారు చేయడం జరిగిందంటే ఈ హదీసు పరంపరలో 
వైవిధ్యాలకు, లొసుగులకు తావులేదు గాని దీని ఉల్లేఖకులు సహీహ్‌ హదీసుల ఉల్లేఖకుల 
కంటే తక్కువ స్థాయికి చెందినవారని అర్థం. హదీసువేత్తల దృష్టిలో సహీహ్‌ హదీసుల మాదిరిగా 
“హసన్‌” కోవకు చెందిన హదీసులు కూడా ఆచరించదగినవే. 


19. హజ్రత్‌ జిర్ర్‌ బిన్‌ హుబైష్‌ కథనం: IG అయా తర్‌ తతర 14 
నేను మేజోళ్ళపై మసా (తడి చేత్తో 13+ 


మ! ళం Jie 3 స. వ 


https://teluguislam .net 


హదీను కిరణాలు 


సఫ్‌వాన్‌ బిన్‌ అస్సాల్‌ వద్దకు వెళ్ళాను. 
ఆయన నన్ను “జిర్ర్‌! ఏమిటి ఇలా 
వచ్చావ్‌?” అనడిగారు. అందుకు నేను 
“జ్ఞానసముపార్దన కోసం మీ దగ్గరి 
కొచ్చాను” అని జవాబిచ్చాను. అది విని 
ఆయన “జ్ఞానం ఆర్జించే వ్యక్తి కుతూ 
హలం చూసి దైవదూతలు అతని పట్ల 
ప్రసన్నులై తమ బాహువుల్ని పరుస్తారు” 
అని చెప్పారు. నేను ఆయనతో “మల 
మూత్ర విసర్జన అనంతరం మేజోళ్ళపై 
మసా చేసే విషయంలో నాకు సందేహ 
ముంది. తమరు దైవప్రవక్త సహచరులు 
కదా! అందుకని దైవప్రవక్త ఈ విషయం 
గురించి. బోధిస్తుండగా మీరేమైనా 
విన్నారేమో అడుగుదామని వచ్చాను” 
అని విన్నవించుకున్నాను. దానికి 
ఆయన “అవును (విన్నాను). మేము 
ప్రయాణంలో ఉన్నప్పుడు - మూడు 
పగళ్ళు, మూడు రాత్రుల వరకు లైంగిక 
అశుద్ధావస్థ ఎదురైతే తప్ప మలమూత్ర 
విసర్ణనలకే మేజోళ్ళు తీయవలసిన 
అవసరం లేదని దైవప్రవక్త (సల్లం) 
మమ్మల్ని ఆజ్ఞాపించేవారు” అని వివరిం 
చారు. ఆ తరువాత నేను “మరి తన 
మీద అభిమానం కలిగి ఉండటం 
గురించి ఆయన ఏమైనా ప్రబోధిస్తుం 
డగా మీరు విన్నారా?” అనడిగాను. 
దానికి కూడా ఆయన “అవును, ఒకానొక 
ప్రయాణంలో మేము దైవప్రవక్త (సల్లం) 


EE ఉహ తరచు le UG 
తాయ (మన! ల్‌ పదు! రీ 04 
ఎడ తజ SAE తమ ద ట్పు గదీ! 
వసస ఇం ట్రయి! శ్ర భత 
ప డా Jl LU 
maa all Em కధ 
వళ pe లేళ గః TE తో 5%; 
ర్‌! ge న జిప్‌ సట 2G 
Bd; (క హఠ పడు భ్‌ 
(53 ర్త యయ ప్ర ప్రయ UU 
SO ట్య యయ ప్రవ రిప్‌ 
స్త 4! ర ఆ క os లక్‌ Me 
shin iii bos GS ye ట్రీ 
బయ్‌ ముర డ్రా (Renn 
RU isso te ls Hdl Jy 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


వెంట ఆయన దగ్గరే ఉన్నాము. అప్పుడు 
పల్లెటూరి బైతు ఒకడు 'ఓ ముహమ్మద్‌! 


అని బిగ్గరగా అరిచాడు. దైవప్రవక్త 


(సల్లం) అంతే స్వరంతో “నేను ఇక్కడ 
వున్నాను” అని బదులు పలికారు. నేను 
ఆ పల్లెటూరి వ్యక్తికి, “నీ ధోరణి కడు 
శోచనీయం. కాస్త గొంతు తగ్గించి 


మాట్లాడు. నువ్వు ఇప్పుడు దైవప్రవక్త 


సన్నిధిలో ఉన్నావు. ఆయన సమక్షంలో 
నువ్విలా బిగ్గరగా మాట్లాడటం నిషిద్ధం” 
అని హితవు పలికాను. కాని అతను 
“దైవసాక్షి! (నా కంఠమే అంత) నేను 
నెమ్మదిగా మాట్లాడలేను” అన్నాడు. 
తర్వాత అతను దైవప్రవక్తతో “మనిషి 
కొందరిని కలవకుండానే వారిని 
అభిమానిస్తాడు. (అలాంటి వ్యక్తి గురించి 
మీ అభిప్రాయమేమిటి?)”” అని 
అడిగాడు. అందుకాయన “మనిషి 
ప్రళయ దినాన తాను అభిమానించిన 
వారితోపాటే ఉంటాడు” అని చెప్పారు. 
తరువాత ఆయన మాతో మాట్లాడుతూ 
పడమటి దిక్కున ఉన్న ఓ ద్వారాన్ని 
గురించి ప్రస్తావించారు. దాని వెడల్పు 
నలభై లేక డెబ్బై సంవత్సరాల వ్యవధికి 
సమానంగా ఉంటుంది లేక ఆయన 
“దాని వెడల్పులో ఒక రౌతు నలభై లేక 
డెబ్బై సంవత్సరాలు ప్రయాణించగలడు 
అన్నారు. ఈ హదీసు పరంపరలోని ఒకా 
నొక ఉల్లోఖకులు హజ్రత్‌ సుఫియాన్‌ 


రూ కాలా 


త్రూ ప్రా all తప్‌ బు రిప్‌ 
His ప్రత Eg య్యే కం! మాయే 
ట్రం! కా Aly 06 
Jb టాడు pain ere 
సరల ఆ toi కనీ 
హ్‌ వయా య్య ౮5 దు జర! 
ర్త! ys pa) so స రూ 
J Ae పయ J క. tor తో 
యై య! Jar ali ష్‌! తీయి 
GIG అయ! GE ప్రశ ఆఆ 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 29 eID 


ఇలా అంటున్నారు:- “ఈ ద్వారం (ప! బ్‌ సతత వదు అప 
సిరియా వైపు ఉంది. అల్లాహ్‌ భూమ్యా ఆ రకు బతు త్రము! తు కడి 
కాశాలను పుట్టించిన నాడే దీనిని 
తయారు చేశాడు. అప్పటినుంచి అది 
“పశ్చాత్తాపం” కోసం తెరుచుకొని ఉంది. 
సూర్యుడు దాని (అంటే పడమటి) దిశ 
నుండి ఉదయించేవరకూ అది మూసు 
కోదు.” (దీనిని తిర్మిజీ తదితరులు 
ఉల్లేఖించి సహీహ్‌ మరియు హసన్‌గా 
ఖరారు చేశారు.) 


అవున ఎ 


(సుననె తిర్మిజీలోని ప్రార్థనల ప్రకరణం. నుననె నసాయిలోని జుబీళుభ్రతల 
(ప్రకరణం. ఇంకా నుననె ఇబ్సె మాజూలోని జుచీ శుభ్రతల ప్రకరణం). 


ముఖ్యాంశాలు 

1. వుజూలో మేజోళ్ళపై మసా చేయటం (తడి చేత్తో తుడవటం) ధర్మసమ్మతమేనని పై 
హదీసు ద్వారా రూఢీ అవుతోంది. ఈ వెసులుబాటు ప్రయాణీకునికి మూడు పగళ్ళు, మూడు 
రాత్రుల వరకూ ఉంటుంది. స్థానికునికైతే ఒక పగలూ ఒక రేయి వరకూ ఉంటుంది. మేజోళ్ళపై 
మసా చేయటం ధర్మసమ్మతం కావటానికి అవి పరిశుభ్రంగా ఉండి, సంపూర్ణ శుద్ది జరిగిన 
తరువాత (అంటే మొదటిసారి వుజూ చేసుకొన్న పిదప) తొడగబడి ఉండాలి. అంతేగాకుండా 
అవి కాలి చీలమండలను సైతం కప్పివుంచాలి. చిన్న తరహా అశుద్ధత (హదసె అస్గర్‌ - అంటే 
వుజూ భంగపాటు)కు గురైనప్పుడు కాళ్ళు కడుక్కోకుండా, మేజోళ్లపై మసా చేసి వుజూ చేసుకుంటే 
సరిపోతుంది. నిద్రపోవడం వల్ల, మలమూత్ర విసర్జన లేక అపానవాయువు వెలువడటం వల్ల 
వుజూ భంగమయిపోతుంది. అయితే పెద్ద అశుద్ధత (హదసె అక్బర్‌ అంటే - లైంగిక అశుద్ధత, 
బహిష్టు, పురిటి రక్తస్రావం)కు లోనైనప్పుడు మాత్రం తప్పనిసరిగా మేజోళ్లు తీసి “గుసుల్‌” 
(తలంటుస్నానం) చేయాలి. అంటే కాలవ్యవధి పూర్తయిన తరువాత మేజోళ్లపై మసా చేయడం 
ధర్మసమ్మతం కానట్లే హదసె అక్బర్‌ వల్ల కూడా మేజోళ్లపై మసా చేయడం సమ్మతం కాదు. 
అదేవిధంగా వుజూ భంగమైన స్థితిలో మేజోళ్ళను తీసివేస్తే ఇక వాటిపై మసా పనికిరాదు. 
అయితే వుజూతో వున్నప్పుడు వెసులుబాటు కాలం పూర్తయినా లేక మేజోళ్లను తీసివెసినా 
సరే; పూర్తిగా వుజూ చేసుకునే బదులు కేవలం కాళ్ల వరకు కడుక్కుంటే సరిపోతుంది. 

(ఫిక్‌హుస్సున్నహ్‌) 


https://teluguislam.net 


ర కాగా 


. ఎజూతో ఉన్నప్పుడు మేజోళ్లను తొలగించినా ఫరవా లేదు. రేటుకు కాళ్ళు 
చనన ఉన్నాయి. తిరిగి వాటిని తొడుక్కొని నిస్సంకోచంగా మసా చేసుకోవచ్చు.' 


3. మనిషి సజ్జనులను అభిమానించాలి. అలా చేస్తే 


ప్రళయదినాన అతను సజ్జన 


సమూహంలోని వ్యక్తిగా పరిగణించబడతాడు. ఆలోచించి చూస్తే ఈ హదీసు ద్వారా ఇంకా 


ఎన్నో విషయాలు బోధపడతాయి. 


_ 20. హజత్‌ అబూ సయీద్‌ సాద్‌ బిన్‌ 
మాలిక్‌ బిన్‌ సినాన్‌ ఖుద్రీ (రజి) కథనం 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రబో 
ధించారు : పూర్వీకుల్లో ఒక వ్యక్తి ఉండే 
వాడు. అతను తొంభై తొమ్మిది హత్యలు 
చేశాడు. ఆతరువాత (తన పాపాల 
నిషృతికి మార్గం తెలుసుకోవటం 
కోసం) ఈ భూలోకంలో అందరికంటే 
గొప్ప జ్ఞాని ఎవరని జనాన్ని అడుగుతూ 
పోయాడు. చివరికి అతనికి ఒక సాధువు 
గురించి తెలిసింది. ఆ సాధువు వద్దకు 
వెళ్ళి అతను “నేను తొంభైతొమ్మిది 
హత్యలు చేశాను. నా పాపానికి ప్రాయ 
శ్చిత్తం ఉందా?” అని అడిగాడు. దానికి 
ఆ సాధువు “లేద”న్నాడు. (అతనికి కోపం 
వచ్చి) ఆ సాధువుని కూడా హత 
మార్చాడు. దాంతో వందమంది పూర్త 
య్యారు. తరువాత అతను “అందరి 
కంటే అధికంగా తెలిసిన పండితుడెవరో 
నాకు చెప్పండి” అని మళ్ళీ జనాన్ని అడు 
గుతూ తిరగసాగాడు. ఒక పండితుని 
గురించి తెలుసుకొని అతని దగ్గరికి 
వెళ్ళి “నేను వందమందిని హత్య 


ot యయ Ae ఆలీ ప్రాహ _ ya 

Sco త yo త్రూ! gE yi ele 
క తతస్తు $6 06 కకత! క్ర 
dU Ll oss ము పక hs 
cals se 9% | Jl ల! 
జ త కింత 1G 
ఎప ౧ రట $క్ల్వ రష ఏ 
yet pl lel oe WU ARE IDE 
స (హం 0వ రడ స్థ ఆక రక 
ర. న ర్వాత గతి రాష్‌ 
ల ఆ|| యజ! (సప! ప OF 
lm PTR 6 4 ర్‌ clASs 15 
dss J! E533 La తి! Keb 
Cm I} Js Gt 52 esl Gh 


© parr గ లా ల ళ్‌ 


తట అప! పట్టు మా! స్వ 
Sl బవ సట ట్ల; పట్లు మము! పడ 
లేలే లాయి! హం డక JG al 
srg hs Se te 


1. (మసహ్‌ అలల్‌ జౌరబైన్‌ లిల్‌ ఖాసిమి చివర్లో అల్‌బానిగారి శీర్షిక చూడండి.) 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


చేశాను. ఇప్పుడు నా పాపానికి ప్రాయ 
శ్చిత్తం ఉంటుందా?” అని అడిగాడు. 
దానికి ఆ పండితుడు “ఉంద'ని చెప్పి, 
ఇతనికీ - ఇతని పశ్చాత్తాపానికి మధ్య 
అడ్డురాగలవాడెవడు? అంటూ “నువ్వు 
ఫలానా చోటికి వెళ్ళు. అక్కడ కొంత 
మంది అల్లాహను ఆరాధించడంలో 
నిమగ్నులై ఉన్నారు. నీవు కూడా వారితో 
కలిసి అల్లాహ్‌ను ఆరాధించు. (అల్లాహ్‌ 
నీ పశ్చాత్తాపాన్ని అంగీకరిస్తాడు) ఇంకె 
ప్పుడూ నీ ఊరికి తిరిగి రాకు. అది 
పాపిష్టి నేల” అని చెప్పి పంపించాడు. 
ఆ వ్యక్తి బయలుదేరాడు. సగం దూరం 
వెళ్ళేసరికి అతనికి చావు వచ్చింది. 
(అతని ఆత్మను తీసుకెళ్ళడానికి) 
కారుణ్య దూతలు, శిక్షించే దూతలు 
ఇరువురూ వచ్చారు. వారి మధ్య గొడవ 
జరిగింది. “ఈ వ్యక్తి పశ్చాత్తాపభావంతో 
పాపాలనుండి మరలిపోయి పూర్తి 
ఎకాగ్రతతో అల్లాహ్‌ వైపుకు రాసాగాడ”ని 
కారుణ్య దూతలు వాదించగా, “ఇతను 
జీవితంలో ఒక్క మంచిపనైనా చేయ 
లేదంటూ శిక్షించే దూతలు మొండి 
పట్టుపట్టారు. అంతలోనే ఒక దైవదూత 
మనిషి రూపంలో అక్కడికి వచ్చాడు. 
ఇరుపక్షాల దూతలు ఆ వ్యక్తి మధ్యవర్తి 
త్వాన్ని అంగీకరించారు, అప్పుడతను 
“ఈ రెండు ఊళ్ల మధ్యనున్న దూరాన్ని 
కొలవండి. (అతను బయలుదేరిన 


ర కాలా 


రప _ US శ్ర! _ సస! స్తే! 
ర్ట వ్ర! లోకో లహ! వప సడ స 


తో! లోవ పష దడ ద పో 
పయ మయ 4313! gal vey! 
yb Hl) yb ole Ge 4s 
lal! ప! లో! పయః దా! 

జో Gul 3 లో రు లమ క్‌, 


https://teluguislam .net 


Pe TCM NV 


పడ 1౮౫ గ్గ 


వాదీను కిరణాలు రు 


స్థలానికి) ఏ ఊరు దగ్గరగా ఉందో 
తదనుగుణంగానే అతనితో వ్యవహరిం 
చడం జరుగుతుంది” అని తీర్పు 
చెప్పాడు. కొలిచి చూస్తే ఆ వ్యక్తి (పాప 
నిష్కృతి కోసం) పోదలచుకున్న ఊరే 
దగ్గరగా అనిపించింది వారికి. దాంతో 
కారుణ్యదూతలు అతణ్ణి తమ అధీనం 
లోకి తీసుకున్నారు. (బుఖారీ - ముస్థిం, 


సహీహ్‌లోని వేరొక ఉల్లేఖనంలో ఇలా 
ఉంది: కొలిచిన తర్వాత చూస్తే ఆ వ్యక్తి 
(భౌతికకాయం) సజ్జనుల ప్రాంతానికి 
ఒక జానెడు దగ్గరగా ఉన్నట్లు తేల 
డంతో అతన్ని కూడా ఆ ప్రాంతంలోని 
మంచి మనుషుల్లో చేర్చడం జరిగింది. 


సహీహ్‌లోనే ఇంకొక ఉల్పేఖనంలోని 
వాక్యాలు ఈ విధంగా ఉన్నాయి : 
అల్లాహ్‌ (అతను బయలుదేరిన) ఊరిని 
అతనికి దూరంగా జరగమని ఆదేశిం 
చాడు. అలాగే (అతను వెళ్ళదలచుకున్న) 
ఊరిని అతనికి దగ్గరగా జరగమని 
ఆదేశించాడు. ఆ తరువాత (ఆ వ్యక్తి 
మృతదేహం నుంచి) ఆ రెండు ఊర్ల 
మధ్య ఎంత దూరం ఉందో కొలిచి 
చూడమని ఆజ్ఞాపించాడు. అల్టాహ్‌ 
ఆదేశానుసారం కొలిచి చూస్తే, అతని 
(భౌతికకాయం) సజ్జనుల ప్రాంతానికి 
ఒక జానెడు దగ్గరగా ఉండటం వారు 
గమనించారు. అందువల్ల అతన్ని 
మన్నించడం జరిగింది. 


gw al Pan డ్రాలో! తోవ 
ల తేల్‌ gi dl sia Jy}! 
య Sts 6 ట్లు bis లేళ 
ఈ : "శు క్ర WIA pt G3 1 

Masia, 


https://teluguislam.net 


CT bd 
వాదీను కిరణాలు 33 yetalloatys 


వేరొక ఉల్లెఖనంలో అతను తన రొమ్ము 
ఆధారంగా (అల్లాహ్‌ మహిమతో) 
బయలుదేరిన ప్రాంతానికి దూరం జరిగి 
రెండవ వైపుకు (కాస్తంత) దగ్గరయ్యాడని 
ఉంది. 


(సహీహ్‌ బుఖారీలోని ప్రవక్తల ప్రకరణం. సహీహ్‌ ముస్థింలోని పళశ్చాత్తావ ప్రకరణం). 


ముఖ్యాంశాలు 

1. చిత్త శుద్ధితో పశ్చాత్తాపపడాలేగాని అల్లాహ్‌ ప్రతి కక పశ్చాత్తాపాన్నీ ఆమోదిస్తాడనీ, 
పరమ దుర్మార్గుల కోసం కూడా పశ్చాత్తాప ద్వారం తెరిచే వుంటుందని పై హదీసు 
ద్వారా బోధపడుతోంది. (తౌబా కొరకు అనివార్యమైన నిబంధనలను ఇంతకు ముందే 
ప్రస్తావించడం జరిగింది.) 


2. పండితులు ఎదయినా ధర్మ సందేహానికి సమాధానం ఇస్తున్నప్పుడు, అడిగేవాని 
మనస్తత్వాన్ని, అతని ఇక్కట్లను దృష్టిలో పెట్టుకొని సమాధానం ఇవ్వాలి. అటు 
దైవాజ్ఞలకూ విరుద్ధంగా పోకుండా, ఇటు పృచ్చకుని మనోమయ భావాలకు కూడా 
గాయం కలగకుండా ఎంతో ఓర్పుతో, నేర్పుతో సమాధానం ఇవ్వాలి. పృచ్చకుడు 
దైవకారుణ్యం పట్ల నిరాశచెంది పాపకార్యాల్లో మరింత నిర్భయుడైపోకుండా 
జాగ్రత్తపడాలి. 


3. సజ్జనుల సహచర్యంలో ఉండటం శ్రేయస్కరం. మూర్చుల సాంగత్యం ఎన్నటికైనా 
ప్రమాదకరమే. 

4. అవసరమైనప్పుడు దైవదూతలు అల్లాహ్‌ ఆదేశానుసారం మానవ రూపంలో కూడా 
వస్తుంటారు. 

21. హజ్రత్‌ అబ్దుల్లాహ్‌ (రజి) కాబ్‌ బిన్‌ 

మాలిక్‌ కుమారుల్లో ఒకరు. తన తండ్రి ప్ర యూ వే! ఆ రస్‌ పక్‌ 7 త్తు 

అంధులైపోయినప్పుడు ఆయనకుతనే _. బ్ర గ 

దారి చూపించేవారు. కాబ్‌ బిన్‌ మాలిక్‌ “* రజుద లేక్‌ జ్ఞా ప్రహ్లై త్త 

(రజి) తబూక్‌ యుద్ధ సందర్భంగా దైవ రహా శర్మ మరమ్షే యూ త! స్పై శ 

ప్రవక్త (సల్లం) వెంట యుద్దానికి వెళ్ళ. - లేవ్‌ 3 ల ప్త తరం యా 

కుండా వెనక ఉండిపోయిన సంఘట 

నను గురించి స్వయంగా తనే వివరిస్తుం 


త్రో హార్‌ రాశీ! య ప్ర 1 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


డగా తాను విన్నానని హజ్రత్‌ అబ్దుల్లా 
(రజి) తెలియజేశారు - 


హజత్‌ కాబ్‌ బిన్‌ మాలిక్‌ (రజి) ఇలా 
తెలిపారు : నేను ఒక్క తబూక్‌ 
యుద్ధంలో తప్ప మరే యుద్ధంలోనూ 
దైవప్రవక్త (సల్లం)ను వదలి వెనకుండి 
పోలేదు. బద్ర్‌ యుద్ధంలో కూడా నేను 
(యుద్ధంలో పాల్గొనకుండా) వెనకుండి 
పోయాను. అయితే బద్ర్‌ యుద్ధంలో 
పాల్గొననందుకు ఎవరిపైనా ఆగ్రహం 
వ్యక్తం కాలేదు. ఎందుకంటే ఈ యుద్దా 
నికి ముందు దైవప్రవక్త (సల్లం) 
మరియు ముస్లింలు ఖురైష్‌ తెగకు 
చెందిన వర్తక బిడారాలను అడ్డుకోవడా 
నికి బయలుదేరారు. (అంటే మొదట్లో 
ఆయనకు యుద్ధంచేసే ఉద్దేశం లేదు) 
కాని అల్లాహ ఎలాంటి కాలనిర్ణయం 
లేకుండా హఠాత్తుగా శత్రువర్గాన్ని 
ముస్టింల ముందుకు తెచ్చి నిలబెట్టాడు. 
మేము ఇస్తాం స్వీకరిస్తామని ప్రమాణం 
చేసిన ఉఖబా ప్రమాణం సందర్భంలో 
కూడా నేను దైవప్రవక్త (సల్లం) సన్నిధికి 
హాజరయ్యాను. ప్రజల్లో ఉఖబా 
ప్రమాణం కన్నాబద్ర్‌ యుద్ధ సంఘటనే 
ఎక్కువ చర్చనీయాంశంగా మారిన 
ప్పటికీ నాకు మాత్రం బద్ర్‌ యుద్ధం 
కన్నా ఉఖబా ప్రమాణంలో హాజరుకావ 
డమే ప్రియమైనదిగా తోచేది. 


Salil, 


శక తరం యట న; IONE 
“వస్‌ బడ్‌ GMB UE ps ఆ 
J; టు ప ps ls 
రజో! A LSE 
పో త్రో రృ సక ఎ! లజ 
యశ ఆట ప య్‌ యో 
ఆ అట ము; Ge gh ఆ ఆయ 
se 5 మము ప్ల లద 
FT ఆ pe! 
ఏక . OUT కో దే లి 

bbb న 
సయ మదక కం 
మ క్త 33 95 63 8 
GE దు 6 రో మ! త్తు థో 
మర ఇ ద ఆక ప షప 5) 
ము TE) ల సహ అ sl 
4 టం శ ఆ య YU పా 
క ఉప త్వ 
శయ aw సేటు Fit, (2 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


నేను తబూక్‌ యుద్ధంలో పాల్గొనకపోవ 
డానికి కారణమయిన వృత్తాంతం 
అసలు ఇది : తబూక్‌ యుద్ధంలో 
పాల్గొనకుండా వెనకుండిపోయిన 
రోజుల్లో నేను మునుపెన్నడూ లేనంతగా 
ఆరోగ్యవంతునిగా ఉన్నాను. సిరిసంప 
దలతో తులతూగుతూ ఉన్నాను. దైవం 
సాక్షి! అంతకు ముందెన్నడూ నా దగ్గర 
రెండు వాహనాలు ఉండేవి కావు. కాని 
ఆ యుద్ధ సమయంలో నా దగ్గర రెండు 
వాహనాలు ఉన్నాయి. సాధారణంగా 
దైవప్రవక్త (సల్లం) ఎ యుద్దానికైనా 
వెళ్ళాలనుకుంటే వెళ్ళబోయే ప్రాంతాన్ని 
గురించి (తౌరియా) చూచాయగా 
మాత్రమే వివరించేవారు. (అంటే 
ఆయన ఏ దారిగుండా వెళుతున్నారో 
తెలపకుండా ఇతర దారులను ప్రస్తావిం 
చేవారు. దాంతో శత్రువులు సందిగ్ధంలో 
పడిపోయేవారు. ఆఖరికి తబూక్‌ 
యుద్ధం సమీపించింది. దైవప్రవక్త 
(సల్లం) తీవ్రమైన ఎండాకాలంలో ఈ 
యుద్ధం చేశారు. సుదీర్ధ ప్రయాణం, 
చుక్క నీరు దొరకని ఎడారి ప్రాంతం 
గుండా ప్రయాణం చేయాలి. శత్రువులు 
కూడా చాలా ఎక్కువ సంఖ్యలో 
ఉన్నారు. యుద్ద సన్నాహాలు పూర్తి 
చేసుకోవడానికి వీలుగా ఉంటుందని 
భావించి, దైవప్రవక్త ముస్లింలకు తాము 
చేయబోయే యుద్ధతంత్రాన్ని గురించి 


GAIN, 


పయి ౮ Aas మ ప్రయ 
సం. 55 Fa Fee నమా! 
యై ర; ibs gull సా 
BEE తద చమట స్‌ క త! లాం 
రపు స్ట లెత Sly! యు కా 
వర ప్ర Wess తో పీ రము 
bi ప్రాసి! ము కక్ష త ర్చ 153 
aol Gy ఈ పాటిం ఏడవ! తు 


https://teluguislam.net 


హదీసు కిరణాలు 36 ర కాలూ 


పూర్తిగా విడమరచి చెప్పారు. ప్రయాణ 1 ప్పపుపు వత రం సయ 


దిశను కూడా సూచించారు. క్రాస్‌ తు సమ! (వి మము 


దైవప్రవక్త (సల్లం) వెంట ముస్లింలు ర పాన్‌ తో క wes ల్లో! ay 
బాలా పెద్ద సంఖ్యలోనే వున్నారు. (ire న న. 13} అ ys ne 
Dy OY టీల సమ 
పుస్తకంలో (అంటే రిజిష్టరులో) నమోదు 
చేయడానికి వీలులేకుండా ఉంది. 
అందుచేత యుద్దానికి పోకుండా 9 క గ్య 
ఎగవేయాలనుకున్నవాడు తనను పు టం! తు తూ దష 
గురించి అల్లాహ్‌ వహీ ద్వారా ప్రవక్తకు 

తెలియపరిస్తే తప్ప మరెవరూ తెలుసు 

కోలేరని భావించేవాడు. దైవప్రవక్త 

(సల్లం) ఈ యుద్ధ నిర్ణయం తీసుకునే 

టప్పటికి (తోటలలో) కాయలు పండి 

కోతకొచ్చాయి. చెట్ల నీడలు చల్లగా 

తయారయ్యాయి. నా మనసు కూడా 

ఆ (పండ్లు, నీడల) వైపే మొగ్గు 

చూపింది. అయితే దైవప్రవక్త (సల్లం) 

మరియు ముస్లింలు యుద్ధ సన్నాహాలు 

పూర్తిచేసుకున్నారు. నేను కూడా. 

ఆయనతో పాటు యుధద్ధసన్నాహాలు 

చేసుకుందామని ఉదయం బయలు 

దేరేవాణ్లీ. కాని ఎలాంటి నిర్ణయం 

తీసుకోకుండానే వెనుతిరిగి వెళ్ళిపోయే 

వాడిని. నా దగ్గర అన్ని వసతులూ 

ఉన్నాయి. కనుక సన్నాహాలు పూర్తి 

చేసుకోవడానికి నాకెంతో సమయం 

పట్టదని భావించేవాణ్ణి. నేను అదే స్థితిలో 

ఉండగా ప్రజలు మాత్రం యుద్ధ 


త యౌ లో అ 
సయ ma ప్రి యో! స. య 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


సన్నాహాలు చేసుకోవడంలో నిమగ్నులై 
ఉన్నారు. ఒక రోజు ఉదయం దైవప్రవక్త 
(సల్లం) ఆయన వెంట ముస్లింలు 
కూడా యుద్దానికి బయలుదేరారు. 
అప్పటికీ నేను యుద్ధసన్నాహాల విష 
యమై ఎలాంటి నిర్ణయమూ తీసుకో 
లేకపోయాను. సన్నాహాలు చేసు 
కుందామని ఉదయం బయలుదేరాను. 
కాని సాయంత్రం తిరిగి వెళ్ళిపోయాను. 
ఎటూ తేల్చుకోలేకపోయాను. తరువాత 
కూడా నా పరిస్థితి అలాగే ఉండి 
పోయింది. అదే సమయంలో అటు 
ముస్లిం యోధులు సమధికోత్సాహంతో 
ముందుకు సాగిపోతున్నారు. యుద్ధ 
తంత్రం కూడా చాలా పకడ్బందీగా 
సాగింది. నేను అప్పుడు కూడా బయలు 
దేరి వారిని కలుసుకుందామని భావిం 
చాను. కనీసం అప్పుడైనా బయలుదేరి 
వుంటే బాగుండు. కాని నాకా అదృష్టం 
లేకపోయింది. 


దైవప్రవక్త (సల్లం) 
తరువాత బయట తిరిగి చూస్తే 
(మదీనాలో) ఛీత్కరించబడిన: కపట 
విశ్వాసులు, అల్లాహ్‌ కారణగ్రస్తులుగా 
ఖరారు చేసిన బలహీనులు తప్ప 
నాలాంటి స్థితిమంతులెవరూ నాకు 
కనిపించలేదు. దాంతో నాకు దుఃఖం 
ముంచుకొచ్చేది. అటు దైవప్రవక్త 
(సల్లం) కూడా తబూక్‌ చేరుకునే వరకూ 


వెళ్ళిపోయిన 


SSE ug 
oboe ల్‌ Cd 


wt bibs ఏ! ఆ త తో యయ 
ఢ సహ గ్ర! రే 
గా oe) యింట బిజీ 
het 
erp Pt LE 
శో నయ Loi ర yy 3 
ie Jw al jie ప్రమీ 925 ం! త! 
యజ ఉత్పల బయ యు! 
(నే! ఆ De పై ౦ఉ వ్వ ము 
రడ de GES Ww బ్ర 
షా పీ! లం ర కా 
రయ మ టం ట్య ఏవ 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


నన్ను గుర్తుచేయలేదు. తబూక్‌ చేరు 
కున్న తరువాత సహచరుల మధ్య 
కూర్చొని ఉన్నప్పుడు నన్ను గుర్తుచేసు 
కొని “కాబ్‌ బిన్‌ మాలిక్‌ ఎడి? (అతను 
యుద్దానికి రాలేదా)?” అనడిగారు. 
వెంటనే బనూ సల్మా తెగకు చెందిన ఒక 
వ్యక్తి లేచి, “అతణ్జీ అతని రెండు 
దుప్పట్లు మరియు తన రెండు బాహు 
వుల్ని చూసుకొని మురిసిపోవడాలు 
రాకుండా చేశాయి. (అంటే అతని 
సిరిసంపదలు మరియు దేహదారుఢ్యం 
అతలణ్భి ఆపివుంచాయని అర్థం). ఈ 
మాట విని హజ్రత్‌ ముఆజ్‌ బిన్‌ జబల్‌ 
(రజి) అతని మాటను ఖండిస్తూ 
“నువ్వు పారబడుతున్నావు. దైవం సాక్షిగా 
చెబుతున్నాను. దైవప్రవక్తా! మేము కాబ్‌ 
బిన్‌ మాలికలో మంచితనం తప్ప 
మరేమీ చూడలేదు” అని అన్నారు. ఈ 
మాటలు విని దైవప్రవక్త (సల్లం) మౌనం 
వహించారు. 


అంతలోనే ఆయన తెల్లని దుస్తులు 
ధరించిన ఓ మనిషి ఎడారిగుండా తమ 
వైపు వస్తున్నట్లు గమనించారు. 
(దగ్గరికొచ్చిన తర్వాత) అతనితో “నువ్వు 
అబూ ఖైసమావు కదూ!” అన్నారు. 
నిజంగానే ఆయన అబూ ఖైనమా 
అన్నారీయేనని తేలింది. (ఈయన ఎవరో 
కాదు) ఒకసారి ఈయన ఒక “సా” ఖర్జూర 
పండ్లు దానం చేసినందుకు (కొద్దిపాటి 


మయ! ర్య 


రా: యా తట్టలు ధయ త్రా పయ 
hb lt IG తం le 
ఆడు జజ శరం దమ గ! 
ఆమ Cag తయ ఆ a ob 
గ్ర Ee హక క 0G 5వ 
ay 3 ge | ణో 5p ME 
నా pc] జ క... fy 
ర్‌! ఆ Ub ss : తృహద 
వీపు ఈళ 5 య్‌ స్త త ర్చ 
ర! గ మ న్‌ా యూ 
Mab యుప ప్రైజ్‌ J 
os gs gs రిప్‌ Ul ol gash; 
క క 40 ర Js డు ‘gh 
Cis యా pots రే UG వ 
ప lal open జ జ Re 
ob #4, తా) ie 
G5 జామియా 0 Is} తరు 
క మ మీ లం సేయ ఇ 
అప SE SE యవ 4 
కా OU bea Is, 00 Sly; 


తలం 


న య ane nd (శు రతీ 
పప్పా నాం న. ssl 533 


_ https://teluguislam.net 


వాదీను కిరణాలు 


ఖర్జూరాలు దానం చేశారని) కపటులు 
ఈయన్ని గేలిచేశారు. 


హజ్రత్‌ కాబ్‌ (రజి) అంటున్నారు : 
దైవప్రవక్త (సల్లం) తబూక్‌ నుండి తిరుగు 
ప్రయాణమయ్యారని తెలుసుకున్న 
ప్పుడు నన్ను తీవ్ర దుఃఖం అలుము 
కుంది. కుంటిసాకులు చెబుదామని 
ప్రయత్నించసాగాను. దైవప్రవక్త (సల్లం) 
ఆగ్రహం నుండి తప్పించుకునే మార్గమే 
దని మనసులో అన్వేషణ మొదల 
యింది. ఈ విషయమై నా కుటుంబం 
లోని బుద్ధిమంతుల్నందరినీ సంప్రదించ 
సాగాను. దైవప్రవక్త (సల్లం) ఇంకొంచెం 
సేపట్లో రానున్నారని తెలుసుకున్న 
తరువాత నా మనసులోని కల్లబొల్లి 
ఆలోచనలన్నీ పటాపంచలైపోయాయి. 
అబద్దాలు చెప్పి తప్పించుకోలేనని 
నాకర్థమయి పోయింది. ఎమయినాసరే 
ఉన్నదు న్నట్లు నిజం చెప్పాలని గట్టిగా 
నిర్ణయించుకున్నాను. 


దైవప్రవక్త (సల్లం) తెల్లవారుజామున 
(మదీనాకు) తిరిగి వచ్చేశారు. ప్రయాణం 
నుండి తిరిగొచ్చిన తరువాత ముందుగా 
మస్టిద్‌కు వెళ్ళి రెండు రకాతుల నమాజు 
చేయటం ఆయన అలవాటు. ఆ 


తరువాత ఆయన ప్రజలను కలుసుకుం 


టారు. ఆనవాయితీ ప్రకారం ఆయన 
ఈసారి కూడా ప్రయాణం నుండి 


et 


రై cle మ్‌ లో! డ్‌ Jw 
శవ బో ము క. 44 
Ald వదక 106 IIb EN 
Wo dys te Ek J a Jl 
యయ ప్రై pel JE ch 


Mss rede ad ee (ఉస 
Jb andl megs es cal LU 


శి వ ఖీ ఉగ్‌ లి 
MIG GES, Nae Cel WW టయ 


ళ్‌ 
జ గ లో తో 


చల్తే [013 ప్రమద మ్‌ ఉం 


Cal 
” 


A Sle Cas GE bp ls 
జో లొ లో ల 


https://teluguislam.net 


40 రధియుడాక 


వాదీను కిరణాలు 


తిరిగొచ్చిన తరువాత అలాగే చేశారు. 
(యుద్దానికి వెళ్లకుండా ఉండిపోయిన) 
కపటులు ఆయన దగ్గరికి వచ్చి 
కుంటిసాకులు చెప్పడం, ఒట్టువేయడం 
చేస్తున్నారు. ఈ విధంగా అబద్ధపు 
సాకులు చెప్పినవారు ఎనభైమందికి 
పైగానే ఉన్నారు. వారు చెప్పిన సాకుల్ని 
దైవప్రవక్త (సల్లం) అంగీకరించారు. 
వారిచేత ప్రమాణాలు చేయించుకొని 
వారి మన్నింపు కోసం వేడుకున్నారు. వారి 
అంతరంగాల స్థితిని అల్లాహికు వదలి 
వేశారు. 


నేను కూడా దైవప్రవక్త (సల్లం) సన్నిధికి 
హాజరయ్యాను. నేనాయనకు సలాం 
చేయగానే ఆయన చిరునవ్వు చిందిం 
చారు. ఆ నవ్వులో కించిత్‌ అయిష్టత 
తొంగిచూసింది. ఆయన దగ్గరికి రమ్మ 
న్నారు. నేను ఇంకాస్త ముందుకు వెళ్ళి 
ఆయనకెదురుగా కూర్చున్నాను. ఆయన 
నన్ను “చెప్పు నువ్వు యుద్దానికి 
ఎందుకు రాలేదు? వాహనం కొనుక్కో 
లేదా?” అనడిగారు. దానికి నేను ఇలా 
జవాబు చెప్పాను: “ఓ దైవప్రవక్తా! నేను 
దైవం సాక్షిగా చెబుతున్నాను. మీ 
బదులు నేను ఇంకెవరి ముందైనా 
కూర్చొని ఉంటే నిస్సంకోచంగా ఎదో ఒక 
సాకు చెప్పి అతని ఆగ్రహం నుండి 
తప్పించుకునేవాణ్జి. నాకు వాక్చాతుర్యం 
బాగానే ఉంది. కాని దేవుని తోడు! ఈ 


తో న్‌ శి iis WE 
త yds లో ఆత 9౮ UG aly ‘Jers 


hl gas = తయ ప (1 61 
పషడ సప తాల 0 యై తప్త 
SE dl iy ఆవ్‌ yt 


https://teluguislam.net 


వాదీసు కిరణాలు 


రోజు నేను మీ ముందు అబద్ధం చెప్పి 
మీ ఆగ్రహం నుంచి తప్పించుకున్నా 
త్వరలోనే అల్లాహ్‌ మీకు వాస్తవం 
తెలియజేస్తాడు. అప్పుడైనా మీరు నా 
మీద కోప్పడతారు. దానికి బదులు నేను 
నిజం చెబితే (ప్రస్తుతానికి) మీరు నన్ను 
కోపగించుకున్నప్పటికీ దీని ద్వారానే 
అల్లాహ్‌ నాకు మేలు చేస్తాడని ఆశిస్తు 
న్నాను. దైవం సాక్షిగా నిజం చెబుతు 
న్నాను - నాకెలాంటి ఆటంకాలూ లేవు. 
పైగా నేను (యుద్దానికి పోకుండా వెనక 
ఉండిపోయిన రోజుల్లో) ఆరోగ్యపరంగా, 
సిరిసంపదలపరంగా ఇదివరకెన్నడూ 
లేనంత దృఢంగా, సుఖంగా ఉన్నాను.” 
నా సంజాయిషీ విని దైవప్రవక్త (సల్లం) 
“ఇతను నిజం చెబుతున్నాడు” అన్నారు. 
తరువాత నావైపు తిరిగి “సరే వెళ్ళు. నీ 
విషయంలో అల్లాహ్‌ ఎదో ఒక నిర్ణయం 
అవతరింపజేసేంతవరకూ వేచి ఉండు” 
అని అన్నారు. (నేను అక్కడినుండి లేచి 
వెళ్తుండగా) బనూ సల్మా తెగకు చెందిన 
వారు కొందరు నా వెనకాలే వచ్చి, “దైవం 
సాక్షిగా చెబుతున్నాము. నువ్వు ఇంత 
వరకూ ఏ పాపమూ చేసినట్లు మేము 
చూడలేదు. యుద్దానికి వెళ్ళకుండా 
ఉండిపోయిన ఇతర మనుషులాగే 
నువ్వు కూడా ఎదో ఒక సాకు చెప్పక 
పోయావా! నువ్వు చేసిన ఈ తప్పుకి 
దైవప్రవక్త (సల్లం) చేసే మన్నింపు ప్రార్థన 


41 ర కాగా 


. ల ల్‌ త్‌ 


తత వ్యా యు య ౪ తపక 
డ్య హత రుం లో చాయ! స్రీ 
తు తత మ ప్రమషపి! చ! jel 
లేళ తు క తరుం Sse తడ 
త్‌! త్వ యస్‌ SEL Me My 
(యాస్‌ క రస క 4 J ౮! రా 
క ప్ర ge Hh gd టై | భర 
de 36 ¢ త్రాడు ఉహ పన్‌ ప ఫం 
al Jat J Ug hss cle 


లోక టై దడే :04 
డీ! మ వు! ప్రై 905 (త్స! శ్రర! 


ge gale gi స. ల 
టరు ఆ F ee: 


Ld Cal 


రం 


త్‌ో © 


రేం కు తీ! meat లేళ 


36“ 


Ef 
టి! ఇట్‌ ఇ ఇ ద 5 G0 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 42 ర కూ 


య కదా!” అని సలహా Je జ్‌ స బే య. హై య 
0 స్ట 
“దైవం సాక్షి! నను నిజం చెప్పినందుకు ui; me యుగ ణో pee Gb 


వారు నన్ను ఎంతగానో నిందించడం, 4 స మ (1! రు ఉర యో. 
మందలించడం చేశారు. వారి నిందలు 


భరించలేక నేనొక సందర్భంలో - మళ్ళీ క. అః సయ! 6 Gr 
దైవప్రవక్త (సల్లం) సన్నిధికి వెళ్ళి ఇంతకు తవ ఎక తని! త ls 
ముందు నేను ఒప్పుకున్నది అబద్ధమని 
చెప్పి, ఏదైనా సాకు చూపెడదామని 
కూడా - మనసులో అనుకున్నాను. 
తరువాత నేను వారితో “ఇలాంటి 
పరిస్థితి నాతోపాటు ఇంకెవరికైనా 
ఎదురయిందా” అని అడిగాను. దానికి 
వారు “అవును. ఇంకా ఇద్దరున్నారు. 
వారికీ ఇలాంటి సమస్యే ఎదురయింది. 
వారూ నీ లాగే నిజం చెప్పారు. దైవప్రవక్త 
(సల్లం) నుంచి నీకు లభించిన సమాధా 
నమే వాళ్ళకీ లభించింది” అని అన్నారు. 
“ఎవరు వారు?” అని అడిగాను. 
“ఒకతను మురారా బిన్‌ రబీ అటి. 
రెండవతను హిలాల్‌ బిన్‌ ఉమయ్యా 
వాఖిఫీ.” వారు ఈ రెండు పేర్లూ నా 
ముందు ప్రస్తావించారు. వీరిద్దరూ చాలా 
మంచివాళ్ళే. బద్ర్‌ యుద్ధంలో కూడా 
పాల్గొన్నారు. ఈ వ్యవహారంలో వారూ 
నాతో పాటు వున్నారు (ఇది నాకు కొంత 
ఊరటను కలిగించింది). ఈ ఇద్దరి పేర్లు 
విన్న తరువాత నేను నా తొలి అభిప్రా 
యంపైనే స్థిరంగా ఉండిపోయాను. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


(ప్రజల నిందలు, మందలింపుల వల్ల 
నాలో ఏర్పడిన సందిగ్గావస్థ దూరమయి 
పోయింది) నేను (వాళ్ళ చెరనుండి 
విడిపించుకొని) ముందుకు సాగాను. 


యుద్దానికి వెళ్ళకుండా వెనుకుండి 
పోయిన మా ముగ్గురితో ఎవరూ 
మాట్లాడకూడదని దైవప్రవక్త (సల్లం) 
ప్రజలను ఆదేశించారు. (ఆ ఆజ్ఞ 
తరువాత) జనం మాకు దూరంగా 
మసలుకోసాగారు (లేక) మా ముగ్గురి 
విషయంలో వారు చాలా మారిపో 
యారు (అని కాబ్‌ అన్నారు). ప్రజల 
ప్రవర్తన వల్ల నాకు - మనసులో - ఈ 
లోకమే విచిత్రంగా కనిపించింది. “నేను 
(నా స్వంత ప్రదేశంలో గాకుండా) 
మరేదైనా కొత్త ప్రదేశంలో ఉన్నానా?!” 
అనిపించింది నాకు. యాభైరాత్రులు 
మేము ఇలాగే గడిపాము. 

నా సహచరులిద్దరూ (ఈ పరిస్థితిని) 
భరించలేక బయటికి రాకుండా ఇంట్లోనే 
కూర్చొని కన్నీరు మున్నీరుగా విలపించ 
సాగారు. కాని నేను యువకుడ్ని. వారిద్దరి 
కన్నా బాగా సత్తువ కలవాడిని. కనుక 
నేను బయటికి వచ్చి తోటి ముస్లింలతో 
పాటు నమాజులకు హాజరయ్యే వాణ్ణి. 
బజారుల్లో తిరిగేవాడిని. కాని ఎవరూ 
నాతో మాట్లాడేవారు కాదు, నేను 
దైవప్రవక్త (సల్లం) దగ్గరికి కూడా 
వెళ్ళేవాడిని. నమాజు ముగిసిన తరువాత 


Gait, 


తయ యయ బు క్త తప్పంటే 
లానే ఖీ ర యి! మ్య్‌ ls 
స గలు మమ మా 
(ప నీ! జడే 1 ప డ్య య్‌! 
త స్వ AE pe seed 
య్‌ ౮6 1311 యా టన్‌ వానో ప 
ps ae క ప ill! పహ సః se Sle 
గ్‌ స్‌ Ee శ! (etd Jie త్రయము 
భు యమ 0 ఇద టక ఇద 
Se క 56 సరో 


1° oo 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


ఆయన సమావేశమై ఉన్నప్పుడు 
నేనాయనకు సలాం చేసేవాడిని. నా 
సలాంకు జవాబుగా దైవప్రవక్త గారి 
శుభప్రదమైన _ అధరాల్లో కదలిక 
కన్పిస్తుందేమోనని కుతూహలంతో 
ఎదురుచూసేవాడిని లేదా ఆయనకు 
దగ్గరగా నిలబడి నమాజు చేస్తూ క్రీగంటి 
చూపులతో ఆయన వైపు చూస్తూండే 
వాడిని ఆ సమయంలో నేను 
ఏకాగ్రతతో నమాజు చేస్తున్నప్పుడు 
ఆయన నావంక చూడడం, తిరిగి నేను 
ఆయన వైపు దృష్టి సారించగానే ఆయన 
తన చూపుల్ని మరల్చుకోవడం 
గమనించాను. 


ఆఖరికి (మా పట్ట) ముస్లింల కఠిన 
వైఖరి, ఉదాసీనతలు సుదీర్భమై 
పోవడంతో (భరించలేక) ఒకరోజు నేను 
అబూ ఖతాదా (రజి) తోట ప్రహరీగోడ 
దూకి లోపలికి వెళ్ళాను. అబూ ఖతాదా 
(రజి) నా పినతండ్రి కుమారుడు; ప్రజల్లో 
నాకు అత్యంత ప్రియతముడు కూడాను; 
నేనాయనకు సలాం చేశాను. దైవం 
సాక్షిగా చెబుతున్నాను. ఆయన నా 
సలాంకు బదులు చెప్పలేదు. నేనాయన్ని 
“అబూ ఖతాదా! నేను దేవునిపై 
ప్రమాణం చేసి అడుగుతున్నాను. చెప్పు, 
నేను దైవం మరియు దైవప్రవక్త (సల్లం) 
_ పట్ల అభిమానం కల్లి వున్నానన్న సంగతి 
_ నీకు తెలియదా?” అనడిగాను. ఆయన 


GAIN, 


“రర త్య Tora క్త ప్పుడు 
స రయ UO EON EON 
he ie 8 seta, soe 
ద్ర దడ్డు అంటు 66 13255 

క” 


తల! జయ aml అఘము లీ 
a పప్ప కీలు 13] వం 
ర. లెస్స బంపర త్వు టిం స ప్రమ 
GE ప్రయ tle ys be dh 
CREED 
కకక దర డక య య పై 
See త్‌ యత పు ul: యై 
9158 14 CRO Fer Us 
దక ఈక ఉ కనక మ 
a os al బట ఉగ 


ఏ] యా మా నీవీ! 4 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


నా ప్రశ్నకు జవాబు చెప్పకుండా మౌనం 
వహించారు. నేనాయన్ని మళ్ళీ అదే ప్రశ్న 
ఒట్టేసి మరీ అడిగాను. అప్పటికీ ఆయన 
మౌనం వీడలేదు. మూడోసారి అదే ప్రశ్న 
ప్రమాణం చేసి అడిగాను. అప్పుడు 
ఆయన “దేవునికి, ఆయన ప్రవక్తకే బాగా 
తెలుసు” అని (మాట్లాడటం యిష్టం 
లేనట్టు) జవాబు చెప్పారు. ఆ మాట 
విని నా కళ్ళల్లో నీళ్లు ఉబికి వచ్చాయి. 
చేసేది లేక నేను. తిరిగి గోడదూకి 
బయటికి వచ్చేశాను. 


ఓ రోజు నేను మదీనాలో ఓ వీధిగుండా 
వెళ్తుంటే సిరియా నుండి ధాన్యం అమ్ము 
కోవడానికొచ్చిన రైతుల్లోని ఒకతను 
“కాబ్‌ బిన్‌ మాలిక్‌ ఎవరో నాక్కాస్త 
చూ పెట్టగలరా!” అని జనాన్ని అడగడం 
నేను చూళాను. జనం నావైపు చూపిం 
చారు. అతను నా దగ్గరికి వచ్చి గస్సాన్‌ 
రాజు పంపిన ఉత్తరమొకటి నా చేతి 
కందించాడు. నేను చదవటం రాయటం 
తెలిసిన వ్యక్తిని. కనుక ఆ ఉత్తరం తీసి 
చదివాను. అందులో ఈ విధంగా రాసి 
ఉంది - 


ముఖ్యముగా వ్రాయునదేమనగా - మీ 
సహచరుడు (ప్రవక్త) మిమ్మల్ని చాలా 
వేధించినట్లు మాకు నమాచారమం 
డింది. మీరిలా పరాభవం పాలయ్యే 
చోటులో ఉండి, నాశనమైపోవడానికి 
దేవుడు మిమ్మల్ని పుట్టించలేదు. మేము 


eh లీ 1s 
GANG 


మూ రూటే! సా రు! ఈ యడ 
జ 4 4195050 131 ట్రావ! 
స్‌ ముల! ఫి "డర్‌ కక శ! రము లీ! క 
క se gh gall దడ alg 
Js ఉహ్‌ ఈ ys ల్‌ Y :06 
ల యేరు డూ ఆ! 
ఆ సాయ శాట్‌ ఆ తట లాల! 
షా! రు టీ! lia శీ, Cee 
గ చీడ కా క ప! oda 
ఆం ఈ ల sda లీ పర్ప్యైల 
త యి! ఈ పద్‌ ఏత పడ ర్వ 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. మీరు మా 
వద్దకు రండి, మేము మిమ్మల్ని తగు 
రీతిలో సత్కరిస్తాం.” 


ఆ ఉత్తరం చదివిన తరువాత నేను “ఇదీ 
ఓ పరీక్షే అన్నాను. వెంటనే దాన్ని 
పాయ్యిలో పెట్టి తగులపెట్టేశాను. 
యాభైరోజుల్లో నలభై రోజులు గడిచిన 
తరువాత కూడా (మా విషయంలో) 
దైవవాణి అవతరించలేదు. అంతలోనే 
దైవప్రవక్త (సల్లం) దగ్గర్నుంచి ఒక 
వార్తాహరుడు నా వద్దకు రావడాన్ని నేను 
గమనించాను. అతను నా దగ్గరికి వచ్చి 
“నీవు నీ భార్యకు దూరంగా ఉండాలని 
దైవప్రవక్త (సల్లం) ఆదేశించారు” 
అన్నాడు. “ఏమిటీ, నానామెకు 
విడాకులివ్వాలా?” అని అతన్నడిగాను. 
“విడాకులివ్వనసరం లేదు. నువ్వు 
ఆమెకు దూరంగా ఉండు. ఆమె దగ్గరికి 
పోమాకు” అని _చెప్పాడతను. నా 
సహచరులిద్దరికీ దైవప్రవక్త (సల్లం) 
ఇలాంటి ఆజ్జే జారీ చేశారు. నేనునా 
ఆవిడతో, “నువ్వు నీ పుట్టింటికి వెళ్ళు, 
నా విషయంలో అల్లాహ్‌ ఎదైనా తీర్పు 
అవతరింపజేసేంత వరకూ అక్కడే 
ఉండు” అని అన్నాను. 


అయితే (నా సహచరులిద్దరిలో) హిలాల్‌ 
బిన్‌ ఉమయ్యా (రజి) భార్య మాత్రం 
దైవప్రవక్త (సల్లం) వద్దకు వెళ్ళి 
“దైవప్రవక్తా! హిలాల్‌ బిన్‌ ఉమయ్యా 


ర కాలూ 


gba: డడ పీక NES, 


WSs WG Mls ot SSE ప్రూ 
yg 04 ih es DISSE es పా 55 
Giddy cll J gl ay 

Sh tl oi Joa aly య eye %| 
Li తయ) తప్‌ సూ 
dis bE ఆః ఈ (మోక ఉం 
Us యు! సం 
Ms Jy 3s యు ఉష 1త్త 


wm 


ప్రత పల్‌ పనా హా పై ర్వ యి 


ws 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


పండు ముసలివాడయ్యారు. ఆయనకు 
సేవకులు కూడా ఎవరూ లేరు. నేనా 
యనకు సేవచేస్తే మీరు అప్రసన్నులు 
కారుకదా!?” అని విన్నవించుకుంది. 
దానికి దైవప్రవక్త (సల్లం) “అది కాదు. 
అతను నీతో కలవకూడదని (సంభోగించ 
కూడదని) మాత్రమే చెబుతున్నాను” 
అన్నారు. ఆ మాటకు ఆయన భార్య 
“దైవసాక్షి! కదలడానిక్కూడా ఆయనలో 
సత్తువ లేదు. అంతేకాదు, దైవసాక్షిగా 
చెబుతున్నాను. ఈ సంఘటన జరిగి 
నప్పట్నుంచీ ఆయన సమయమంతా 
ఎడుపు పెడబొబ్బల్లోనే గడచిపోతోంది” 
అని అంది. 


ఈ విషయం తెలుసుకొని మా ఇంటి 
వారలు కొందరు “దైవప్రవక్త (సల్లం) 
హిలాల్‌కు ఆయన భార్య సేవ చేయ 
డానికి అనుమతినిచ్చారు కదా! అలాగే 
నువ్వు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి నీ 
భార్య విషయంలో అనుమతి తీసు 
కుంటే బాగుంటుంది” అని సలహా 
ఇచ్చారు. కాని (అందుకు నా మనసంగీక 
రించక) “దైవసాక్షి! ఎట్టి పరిస్థితిల్లోనూ 
నేను దైవప్రవక్త (సల్లం)ను అనుమతి 
కోరను. నేను యువకుడి. (హిలాల్‌ 
మాదిరిగా ముసలివాణ్ణి కాను) 
అనుమతి అడిగితే ఆయనేం 
సమాధానం చెబుతారో ఎమో!” అని 


అన్నాను. 


ర కాలా 


రహా పైసలే! పయ తమ (4 

bE es yh de మే ప్ర 
"స ఏక్‌ టే! రయ! ye se గడ 
Els; టైప్‌ రం GL hE 
aye ERs Es ద్య తే! ge 
sll dk ele gle pl డ్రా 
ద్రం ytd WG Gest: Gye 
రగ టా pT HE దు dal 
J=3 Se al స్తు ఎంటి! హక ఎ లం 
Js lh De LS te GG 
UF క ర Oy Gm Lo 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


అలాగే మరో పది రాత్రులు గడిచి 
పోయాయి. మాతో మాట్లాడవద్దని 
దైవప్రవక్త (సల్లం) ప్రజల్ని ఆదేశించి 
పూర్తిగా యాబ్దారాతులు గడిచి 
పోయాయి. యాభయవ రోజు ఉదయం 
నేను నా ఇండ్లలోని ఒకానొక ఇంటి 
సైకప్పుపైనే నమాజు చేసుకొని కూర్చు 
న్నాను. అప్పుడు నా పరిస్థితి అల్లాహి 
(దివ్యఖుర్‌ఆన్‌లో) ప్రస్తావించినట్లు, నా 
హృదయం నిర్వేదంతో నిండిపోయి 
ఉంది. భూమి అంత విశాలంగా ఉన్న 
ప్పటికీ అది నా పాలిట కుంచించుకు 
పోయినట్లుగా తయారయ్యింది. 
అంతలో సలా కొండపై ఎక్కి ఎవరో 
బిగ్గరగా అరుస్తున్నట్లు నాకు వినిపిం 
చింది. “ఓ కాబ్‌ బిన్‌ మాలిక్‌! ఇక సంతో 
షించు” అన్న కేకలు వినిపించాయి. 
నేను వెంటనే (సంతోషం పట్టలేక 
అప్రయత్నంగానే) సాష్టాంగపడ్డాను. 
అల్హాహ్‌ తరఫునుండి (గడ్డురోజులు 
తొలగిపోయి) విశాలత (మన్నింపు) 
అవతరించిందని అర్థం చేసుకున్నాను, 


దైవప్రవక్త (సల్లం) ఫజ్ర్‌ నమాజు చేసిన 
తరువాత అల్లాహ్‌ మా (ముగ్గురి) 
పశ్చాత్తాపాన్ని అంగీకరించాడని ప్రజల 
సమక్షంలో ప్రకటించారు. ఈ ప్రకటన 
వినగానే ప్రజలు మాకు శుభాకాంక్షలు 
తెలియజేయడానికి రావడం .మొదలె 
ట్టారు. నా సహచరులిద్దరి వద్దకు కూడా 


Gib, 


Je Gs ణన AME లో be ఆ] 
A ie tl sal 563 హా! 


జ్‌ 


౮ కలత తి 


లో త. న. 
వ్‌ య Case మ! 6 వస 
5s గస న ue 3G 
wa Mra 
న యు 
మప తో న్‌ వం ట్ల 
ls Im! తతత (తం ఉహ 
నే క్ట ళ్‌ య ఖీ “ee |” 
Ch gO ds Je #4 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


శుభవార్తను అందజేసేవారు వెళ్ళారు. 
ఒకతను గుర్రాన్ని పరుగెత్తిస్తూ నా వైపు 
రాసాగాడు. అస్లం తెగకు చెందిన మరొక 
వ్యక్తి నా వైపు వస్తూ తొందరతొందరగా 
కొండెక్కాడు. అతని కంఠస్వరం గుర్రం 
పరుగుకన్నా వేగంగా ఉంది. ఆ వ్యక్తి 
నా దగ్గరికి వచ్చి (అందరి కన్నా ముందు) 
నాకు శుభవార్త వినిపించాడు. శుభవార్త 
పలుకులు విన్నంతనే నేను (బహు 
మతిగా) నా ఒంటిమీది బట్టలు తీసి 
అతనికి తొడిగించాను. దైవసాక్షి! ఆ రోజు 
నా దగ్గర ఆ బట్టలు తప్ప మరే ఆస్తీ 
లేదు. అందువల్ల నేను మరో జత 
బట్టలు (ఇతరుల నుండి) వాడుక 
నిమిత్తం తీసుకొని తొడుక్కున్నాను. ఆ 
తరువాత నేను దైవప్రవక్తను కలవాలని 
(దారిలో) జనం 
తండోపతండాలుగా వచ్చి పశ్చాత్తాప 
స్వీకరణ "పై నాకు శుభాకాంక్షలు తెలియ 
జేయసాగారు. “శుభం నీకు. అల్లాహ్‌ 
నీ పశ్చాత్తాపాన్ని అంగీకరిం చాడు” అని 
చెబుతూ పోయారు. 


నేను మస్టిదె నబవీలోకి ప్రవేశించాను. 
అక్కడ దైవప్రవక్త (సల్లం) ప్రజల మధ్య 
ఆసీనులై ఉన్నారు. నన్ను చూడగానే 
తల్హా బిన్‌ ఉబైదుల్హాహ్‌ (రజి) ఒక్క 
సారిగా నామీదకు గెంతి కరచాలనం 
చేస్తూ నాకు శుభాకాంక్షలు తెలియ 
జేశారు. దైవసాక్షి! ముహాజిర్లలో తల్లా 


బయలుదేరాను. 


ర కాగా 


కా శ స్సు Al ae till 
Js bt a1; Es Gl Es 
దస తీయ టక ప! ప్రాం 
తత యా 
తస ఏ 05 కక్ష తల్పం తము 
fos be pall oe 43 
ప్రా! రట య మమ ఈ యము 
వలే Cal ie ie gl తరుం ౪ వేము 
పయ రియ సం తే! te ప్రాం FY 
యా 43 ఏమ! 32 ౧| ప్త తీర్పు 
య ఉప ప్ర బవ ము; $6 


https ://teluguislam.net 


వాదీను కిరణాలు 


(రజి) తప్ప ఇంకెవరూ ఆ విధంగా లేచి 
నిలబడలేదు. తల్హా (రజి) గారి ఈ 
ప్రవర్తనను కాబ్‌ ఎన్నటికీ మరచిపోలేడు. 


హజ్రత్‌ కాబ్‌ (రజి) ఇంకా ఇలా అంటు 
న్నారు : నేను దైవప్రవక్త (సల్లం) దగ్గరికి 
వెళ్ళి సలాం చేశాను. శుభప్రదమైన 
ఆయన ముఖారవిందం ఆనందంతో 
వెలిగిపోతోంది. “ఈ రోజు నీకు శుభ 
ప్రదం అవుగాక! నీ తల్లి నీకు జన్మనిచ్చి 
నప్పటి నుండి, నీ జీవితంలో, ఈ రోజు 
నీకోసం ఎంతో శ్రేష్టమైన రోజు” అని 
అన్నారాయన నంతోషం వెలిబు 
చ్చుతూ. అందుకు నేను “దైవప్రవక్తా! 


ఈ శుభవార్త మీ తరపునుండా లేక దేవుని 
తరఫునుండా?” అనడిగాను. ఆ 
మాటకు ఆయన “లేదు, లేదు. ఈ 


శుభవార్త అల్లాహ్‌ తరపునుండి వచ్చిందే” 


అని అన్నారు. దైవప్రవక్త (సల్లం, 
సంతోషంగా వున్నప్పుడు ఆయన 


ముఖారవిందం చంద్రబింబంలా ప్రకాశ 
మంతమైపోతుంది. దాన్నిబట్టి మేము 
ఆయన చాలా సంతోషంగా ఉన్నారని 
పసిగట్టేవాళ్ళము. 

నేను ఆయన ముందు కూర్చొని 
“దైవప్రవక్షా! నా పశ్చాత్తాపం అంగీకరిం 
చబడినందుకు కృతజ్ఞతగా నేను నా 
ధనాన్నంతటినీ అల్లాహ్‌ మరియు 
ఆయన ప్రవక్త మార్గంలో దానం చేయా 
లనుకుంటున్నాను” అని అన్నాను. అది 


GAA, 
హి వమ! ls రా రీ Aldo tb 
JG త్రం ల ఏ ల Sie QU 
మాడ పస్తు తట మ! జక వర్త 
eto wr తప్‌ ర 
ఉర dU Oy 3 GG 
సి రు త్రయం క, వ ఆదు 
(డస ఆ bie y| eis y ర! యో 


https://teluguislam.net 


హాదీను కిరణాలు 


విని ఆయన “అంతా వద్దు, కొంత ధనం 
నీ దగ్గర ఉంచుకో. అది నీకే శ్రేయ 
స్కరం' అని అన్నారు. “సరే! ఖైబర్‌లో 
నాకు దక్కిన వాటాను నేను నా కోసం 
వుంచుకుంటున్నాను” అన్నాను. ఇంకా 
ఇలా కూడా అన్నాను: దైవప్రవక్తా! నిజం 


చెప్పినందుకు దేవుడు నాకు విముక్తి 


నొసగాడు. కనుక నేను, నా పశ్చాత్తా 
పంలో భాగంగా ఇకముందు జీవితకాల 
మంతా నిజమే చెబుతానని ప్రమాణం 
చేస్తున్నాను. 


దైవసాక్షి! దైవప్రవక్త (సల్లం) ముందు 
నేను ఈ వాగ్దానం చేసినప్పటినుండి నేటి 
వరకు కేవలం నిజం చెప్పిన కారణంగా 
దేవుడు నన్ను కటాక్షించినంతగా మరే 
ముస్థింనీ కటాక్షించినట్లు నేను 
చూడలేదు. దైవసాక్షి! దైవప్రవక్త (సల్లం) 
ముందు వాగ్గానం చేసిన రోజు నుంచి 
నేటి వరకు నేను ఎప్పుడూ అబద్ధమాడ 
లేదు. ఇకముందు కూడా (బతికి 
వున్నంతకాలం అసత్యాలు పలకకుండా 


దేవుడు నన్ను రక్షిస్తూ ఉంటాడని 
ఆశిస్తున్నాను.” 
హజ్రత్‌ కాబ్‌ (రజి) ఇంకా ఇలా అన్నారు: 


మా గురించి (దివ్య ఖుర్‌ఆన్‌లో) అవత 
రించిన వాక్యాలు ఇవే: 

“అల్లాహ్‌ తన ప్రవక్తనూ, బహుకష్ట 
కాలంలో ప్రవక్తకు తోడ్పడిన ముహా 


GAN, 


| పబ స a los] our G dl; స 
కయ! రయం టీ yw తే! 

ఆనీ డు ప్రమ! శక్త వ్రు యు 
య మీ ఘు దహం శ్ర ఎ 
లి ఆయే ఆరం! క్ర SRY 
పత మా అఆ త బయత dl 
SA tl? టం a 06:0 
దీ MENG Srp త్ర! 

సస బ్రా శయ! యడ 


ha gi 


తే! 2 PU యు చ 2a 0 విట 
fo చలో 


శర గడ తడ షత 


పహ క్‌ ప మర అ 
COUN ia) AORN 


https://teluguislam.net 


వాదీసు కిరణాలు 


జిర్షనూ, అన్నారులనూ క్షమించాడు. 
వారిలో కొందరి హృదయాలు వక్రత్వం 
వైపుకు మొగ్గినప్పటికీ (వారు ఆ 
వక్రత్వాన్ని అనుసరించకుండా ప్రవక్తకు 
తోడ్పడినందువల్ల) అల్తావ్‌ వారిని 
క్షమించాడు. నిస్సందేహంగా ఆయన 
వారిపట్ల వాత్సల్యంతో, కనికరంతో 
వ్యవహరించాడు. ఇంకా వ్యవహారం 
వాయిదా వేయబడిన ఆ ముగ్గురిని 
కూడా క్షమించాడు. ఇంత పెద్ద వైశాల్యం 
కలిగివుండి కూడా, భూమి వారికి ఇరుకై 
పోయింది. వారి ప్రాణాలు కూడా వారికి 
భారమై పోయాయి. అల్లావా నుండి 
తమను కాపాడుకోవటానికి స్వయంగా 
అల్లాహ కారుణ్యం తప్ప వేరే ఆశ్రయం 
ఎదీ లేదని వారు తెలుసు కున్నారు. 
అప్పుడు అల్లాహ్‌ కనికరంతో వారి వైపుకు 
మరలాడు, వారు ఆయన వైపుకు మరలి 
వచ్చేటందుకు. నిశ్చయంగా ఆయన 
చాలా క్రమించే వాడూ, కరుణించే 
వాడూను. కనుక విశ్వాసులారా! 
అల్లాహకు భయపడండి. నత్యవం 
తులకు తోడ్పడండి.” 


(అత్‌ తౌబా : 117 - 119) 


హజ్రత్‌ కాబ్‌ (రజి) అంటున్నారు: దైవ 
సాక్షిగా చెబుతున్నాను - ఇస్తాం స్వీకరణ 
భాగ్యం ప్రాప్తించిన తరువాత అల్లాహ్‌ 
నాకు అనేక వరాలు అనుగ్ర హించాడు. 


GANG, 


మూ ఆ ఫం ఊసు! తప్పు శ్‌ ల 
యీ (గం! (A dl gilda 5 oe He 
త క లం pte రం తాన్‌ 


హే! తము US UG ఎప 51 3 
త sae ఎ! 5] 1305 
త! Jw re du Gs త ర! 
పయన మూలే మ? yw 
he bagels కస ననీ! 
= ఉ 4 hs టా es 23 


సజ TOT FORTY ERI 


ISS EE eb 


(41 440 EP eRe 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


నా దృష్టిలో వాటిలోకెల్లా గొప్పవరం 
ఆయన నాకు దైవప్రవక్త (స) ముందు 
నిజం చెపే బృ సద్బుద్దిని ప్రసాదించడం 
మరియు అబధ్ధం చెప్పకుండా 
రక్షించడం. ఒకవేళ నేను కూడా అసత్యం 


పలికివుంటే అబద్ధమాడినవారు 
నాశనమైపోయినట్లు నేను కూడా 
సర్వనాశనమై పోయి ఉండేవాడిని. 


ఎందుకంటే అల్లాహ్‌ తన వాణిని అవత 
రింపజేసినప్పుడు అందులో అబద్దాలు 
పలికిన వారిని తూలనాడిన విధంగా 
మరెవరినీ తూలనాడలేదు. అటువంటి 
(దౌర్భాగ్యుల గురించి) అల్లాహ్‌ ఇలా 
సెలవిచ్చాడు : 
“నువ్వు (యుద్ధం నుండి) మరలివచ్చిన 
తరువాత నువ్వు వారిని ఉపేక్షించాలని 
వారు నీ ముందు ప్రమాణాలు చేస్తారు, 
కనుక నీవు వారిని తప్పకుండా ఉపే 
క్షించు. ఎందుకంటే, వారొక మాలిన్యం 
వంటివారు. వారి అసలు స్థానం నరకం. 
అది వారి సంపాదనకు ప్రతిఫలంగా 
వారికి లభిస్తుంది. నువ్వు వారికి ప్రస 
న్నుడవు కావాలని వారు నీ సమక్షంలో 
ప్రమాణాలు చేస్తారు. వాస్తవానికి, ఒకవేళ 
నువ్వు వారిపట్ల ప్రసన్నత చూపినా 
అల్లాహ్‌ మటుకు అలాంటి విద్రోహుల 
పట్ట ఎన్నటికీ ప్రసన్నుడు కాడు.” 
(అత్‌ తౌబా : 95, 96) 


రా గాల 
హవ! Dl మయ ప నర్తన us 


వ | తా Fro 
Calas ఉ ర్చ ఈ అటే యురి 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


హజ్రత్‌ కాబ్‌ (రజి) అంటున్నారు : దైవ 
ప్రవక్త (సల్లం) మా ముగ్గురి వ్యవహారాన్ని 
తాత్కాలికంగా నిలిపివేసి, అబద్ధపు 
ప్రమాణాలతో సాకులు చెప్పిన వారి 
వ్యవహారాన్ని _తెమల్ఫారు. వారిచేత 
ప్రమాణాలు చేయించుకొని, వారి 
పాపాల మన్నింపు కోసం దైవాన్ని వేడు 
కున్నారు. మా సమస్యను మాత్రం 
వాయిదావేశారు. ఆఖరికి అల్లాహ్‌ ఈ 
వాక్యాల ద్వారా తీర్పును అవతరింప 
జేశాడు. అల్లాహ్‌ సెలవిచ్చాడు - “ఇంకా 
వ్యవహారం వాయిదా వేయబడిన ఆ 
ముగ్గురిని కూడా అల్లాహ్‌ క్షమించాడు. 
ఈ దైవసూక్తిలో 'ఖుల్లిపూ' అనే పదానికి 
అర్థం, నరము యుద్దానికి బయలు 
దేరకుండా వెనకుండిపోయేలా చేయ 
బడ్డామని కాదు. మా విషయాన్ని తాత్కా 
లికంగా వదిలెయ్యడం జరిగిందని, 
ఒట్లువేసి సాకులు చెప్పిన వారి కార 
ణాలు అంగీకరించబడి, మా వ్యవహారం 
మాత్రం వాయిదా వేయబడిందని అర్థం. 

(బుఖారీ - ముస్తీం) 


వేరొక ఉల్తెఖనంలో ఇలా ఉంది : 
దైవప్రవక్త (సల్లం) తబూక్‌ యుద్ధం 
కోసం గురువారం రోజు బయలుదేరారు. 
ఆయన గురువారం నాడు ప్రయాణం 
చేయడాన్ని యిష్టపడేవారు. ఇంకొక 


Salen, 
Fey 


a1 Je Uh 4b Jw Ml Gm 

రాము WE EI ప్రా gw 
RNC TA TR! Gad! 
os Cal esp LO Ls ప Uf, 
తడు ము సో వ! shel, Jas 
శో ee క GE లో 2 ps le 
రీ డక తత్త అజా! స్‌ లేస్‌ పో 
తత్వ ily, థో ప | ప్‌ ల్‌ 
యమ! ఆ Dw ర. 
ర 2 యయ ప్ర! bu 


https://teluguislam.net 


వాదీను కిరణాలు క్‌ GAN, 


ఉల్లేఖనంలో “ఆయన చాష్తి నమాజు 

వేళ ప్రయాణం నుండి తిరిగొచ్చేవారు, 

ఆ తరువాత ముందుగా మస్టిద్‌లో 

ప్రవేశించి రెండు రకాతుల నమాజు 

ముగించుకొని అక్కడే కొంచెం సేపు 

కూర్చొనేవారు” అని ఉంది. 
(నహీవా బుఖారీలోని యుద్ధాల ప్రకరణం. నవహీవా మున్లింలోని వశ్ళాత్తావ 
(పకరణం). 


'పై హదీసులో గ్రహించదగిన గుణపాఠాలు, హితబోధాంశాలు అనేకం ఉన్నాయి. వాటిలో 
కొన్ని ఇవి: 

1 ముస్లిం అయిన వ్యక్తి సర్వకాల సర్వావస్థల్లోనూ సత్యమే పలకాలి - దానివల్ల 
తాత్కాలికంగా ఇక్కట్లపాలైనా సరే! ఎందుకంటే అంతిమంగా సత్యంలోనే దైవప్రసన్నత 
దాగి ఉంటుంది. 

2. కాపట్య ధోరణిని విడనాడాలి. విధ్వంసం, వినాశకాలే ఎన్నటికైనా దాని పర్యవసానం. 

3. _ మిక్కిలి కఠినమైన, సంకట పరిస్థితుల్లో కూడా అకుంఠిత దీక్షతో దైవమార్గంలో చేయబడే 
యుద్ధంలో పాల్గొనాలి. 

4. ఇతరులు గుణపాఠం నేర్చుకోవాలన్న ఉద్దేశ్యంతో శ్రేయోభిలాషులైన ముస్లింలను 
కూడా తప్పుచేస్తే సామాజిక బహిష్కరణ గావించవచ్చు. దీనివల్ల సమాజంలో అవిధేయత, 
అవలక్షణాల వెన్ను విరిగిపోతుంది. 

5. ధర్మపథంలో ఎదురయ్యే కష్టాలను సహనస్థయిర్యాలతో ఎదుర్కోవాలి. 

6. ఉన్న ధనాన్నంతా దానధర్మాల్లో ఖర్చు చేయడం అభిలషణీయం కాదు. సొంత అవసరాల 
కోసం కొంత ధనం ఉంచుకోవడం కూడా అవసరమే. 


7. సంతోష సందర్భాల్లో శుభాకాంక్షలు తెలియజేయడం, అలాగే శుభాకాంక్షలు 
తెలియజేసినవారికి కానుకలు, బహుమానాలతో సత్కరించడం కూడా తప్పు కాదు. 


8. పాపాల మన్నింపుకై వేడుకునే భాగ్యం కూడా ఒక దైవానుగ్రహమే. అందుకు 
తప్పనిసరిగా దైవానికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. 
9. చేసిన వాగ్దానాలను పాలించాలి. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


22. హజ్రత్‌ అబూ నుజైద్‌ ఇమ్రాన్‌ 
బిన్‌ హుసైన్‌ ఖుజాయి (రజి) కథనం : 
జుహైనా తెగకు చెందిన ఒక స్త్రీ దైవ 
ప్రవక్త (సల్లం) సన్నిధికి వచ్చింది. ఆ 
సమయంలో ఆమె (ఏదో బలహీన 
క్షణంలో) కాలు జారిన పాపానికి గర్భం 
దాల్చి ఉంది. ఆమె దైవప్రవక్త (సల్లం)తో 
“ఓ దైవప్రవక్తా! నేను శిక్షార్హమైన 
తప్పుచేశాను. కనుక నాకు ఆ శిక్ష విధిం 
చండి” అని విన్నవించుకుంది. దైవప్రవక్త 
(సల్లం) ఆమె సంరక్షకుణ్ణి (వారసుడు 
లేక సన్నిహిత బంధువుని) పిలిపించి, 
“ఈమె పట్ల మంచిగా మెలగు. ప్రసవా 
నంతరం ఈమెను నా వద్దకు తీసుకురా” 
అని ఆదేశించారు. (ప్రవక్త ఆదేశాను 
సారం) ఆ వ్యక్తి అలాగే చేశాడు, (ఆమె 
ప్రసవించిన తరువాత) దైవప్రవక్త 
(సల్లం) ఆమెను ఆమె బట్టలతోనే గట్టిగా 
బంధించమని ఆజ్ఞాపించారు. ఆ 
తరువాత ఆయన  ఆజ్ఞానుసారమే 
ఆమెమీద రాళ్లు రువ్వి (ఆమెను 
హతమార్చడం జరిగింది.) అనంతరం 
దైవప్రవక్త (నల్లం) ఆవిడ జనాజా 
నమాజు చేయించారు. దీనిపై హజ్రత్‌ 
ఉమర్‌ (రజి) అభ్యంతరం వ్యక్తం చేస్తూ 
“దైవప్రవక్తా! మీరు ఈ జారిణికి జనాజా 
నమాజు చేయిస్తారా?” అన్నారు. దానికి 
జవాబుగా దైవప్రవక్త (సల్లం) (ఉమర్‌! 
నీకు తెలియదు) ఈమె పడిన 


56 భ్యయ' రోగ 


త్హృవీ! సుం చమ లీ తపం 
రాయ! ర తగ = అగా కైపు 
ie శ! Nee వ! టు గ్ర! 
హై ఆహ బై శ తరు త! ప్ర హ్నం 
(మాల్వా! తరం € వదుీడు 62) 
Ow 4; ప్త డై అమ get 
Ji ys ఈ; ౪ 46] రూ! 
CGE Gl ois aha yl 
Ge Je; సి తహ WHE 
a dot Gls hs: హ్‌ రజ 
తపక దుర మీ 06 13కు 
న! | ట్రం ప్రా ప్రవ తపో 
ల! ప్ర Jah OAs Be 
hy Hts ed Ue SU 
లలా 


https://teluguislam .net 


పశ్చాత్తాపాన్ని మదీనాలోని డెబ్బై మందికి 

పంచినా అది వారి (పాపాల మన్నింపు)కి 
సరిపోతుంది. దైవప్రసన్నత కోసం ఈమె 
తన ప్రాణాన్ని సైతం (లెక్క చేయ 
కుండా) త్యాగం చేసిందంటే ఇంతకన్నా 
భఫంనకార్యం ఇంకేముంటుంది?” 
అన్నారు. (ముస్లిం, 


(నహీవ్‌ మున్లింలోని శిక్షల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


CEA TTS AU 
రో కాలూ 


తో 


పై హదీసు ద్వారా రాళ్లు రువ్వి శిక్షించడం ధర్మబద్ధమేనన్న విషయానికి రుజువు 
లభిస్తుంది. రెండోది : చిత్తశుద్ధితో చెందే పశ్చాత్తాపం ఎంతో శ్రేష్టమైనదని తెలుస్తోంది. ఇక 
మూడో విషయం ఏమిటంటే, ఈ హదీసు ద్వారా ప్రవక్త సహచరులు, సహచరిణులకు 
దేవునిపట్ల గల భక్తిభావం, పరలోక భీతి, పరలోక శిక్షకు బదులు ఇహలోక శిక్షను కోరుకోవడం 
మొదలగు విషయాలు తెలుస్తాయి. ఈ హదీసు ద్వారా రూఢీ అయ్యే నాల్లో విషయం ఏమిటంటే, 
“గునాహె కబీరా” (ఘోరపాపాని)కి ఒడిగట్టిన వ్యక్తి జనాజా నమాజు కూడా చేయవచ్చు. 
అయితే ఆ వ్యక్తి ఆ పాపాన్ని ధర్మసమ్మతంగా భావించి చేసి ఉండకూడదు. ఎందుకంటే ఈ 
వైఖరి “కుఫ్ర్‌'ను (దైవధిక్కారాన్ని) సూచిస్తుంది. ఐదో విషయం ఏమిటంటే, గర్భం దాల్చివున్న 
ప్రీ ప్రసవించి శిశువు పాలు విడిచిపెట్టనంతవరకూ ఆమెకు శిలాశిక్ష విధించరాదు. 


23. హజ్రత్‌ ఇబ్నె అబ్బాస్‌ (రజి) కథనం 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా 
ఉపదేశించారు : మనిషి దగ్గర ఓ 
లోయనిండా బంగారమున్నప్పటికీ 
అతను (దాంతో తృప్తి చెందకుండా) 
రెండో దానికోసం అర్రులు చాస్తాడు. 
(చివరికి) మన్ను మాత్రమే అతని నోటిని 
నింపగలదు. తన పాపాల నుండి 
మరలిపోయేవాని (పశ్చాత్తాపం చెందే 
వాని) వైపుకు అల్లాహ్‌ కూడా 


Me ye tl రాం = YY 
SEE ‘JG శ్ర dl ds Slugs 
a ర్స్‌ లి! హ్ష్‌! త్త ల bls గ! 
ప? చయ dries 55 cobsly 
le గ్ర fies తక ప్ర Sle al 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 58 GAIN, 


మరలుతాడు. (అంటే అతని పశ్చాత్తా 
పాన్ని అంగీకరిస్తాడు.) 
(బుఖారీ - ముస్తిం) 


(సహీహ్‌ బుఖారీలోని కారుణ్య ప్రకరణం. నహీహ్‌ ముస్లింలోని జకాత్‌ ప్రకరణం). 


ముఖ్యాంశాలు 
పై హదీసులో మనిషి పేరాశ, ధనం పట్ల అతనికుండే విపరీతమైన వ్యామోహం గురించి 
తెలుపబడింది. సంపూర్ణ విశ్వాసం కలిగివున్నవారు మాత్రమే వాటికి దూరంగా ఉండగలరు. 


24. హజ్రత్‌ అబూ హురైరా (రజి) కథనం 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా 
ప్రబోధించారు: అల్లాహ్‌ ఇద్దరు వ్యక్తుల్ని TO న నం 
చూసి నవ్వుతాడు. వారిరువురిలో గ స్‌ య్‌ ద్రాం లో ట్రం రాం 
మరొకడ్ని చంపివుంటాడు. అయితే. లీక లో ర లడ ంహమ ప్రవ 
(పరలోకంలో) వారిరువురూ స్వర్గంలోకి భాయ లనే! (4! వ స Ja 
ప్రవేశిస్తారు. మొదటి వ్యక్తి దైవమార్గంలో ఎం ప్రమా యు 
పోరాడుతూ (అవిశ్వాసి అయిన రెండో 
వ్యక్తి చేత) చంపబడ్డాడు. ఆ తరువాత 
అల్లాహ్‌ ఆ అవిశ్వాసికి కూడా పశ్చాత్తాప 
భాగ్యాన్ని ప్రసాదిస్తే దాంతో అతను 
ముస్లింగా మారి. దైవమార్గంలో 
పోరాడుతూ అమరగతినొందాడు. 

(బుఖారీ - ముస్లిం) 

(సహీవా బుఖారీలోని జిహోద్‌ ప్రకరణం). 


య మీ! తు పున ల! రా. 
షయ లయ జక 4 రయి త! 


ముఖ్యాంశాలు 

పశ్చాత్తాపంతో మహాపరాధాలు, ఘోరాతిఘోర పాపాలు కూడా మన్నించబడతాయని, 
ఇస్తాం స్వీకరించడం వల్ల మునుపు జరిగిన తప్పులన్నీ తుడిచిపెట్టుకుపోతాయని ఈ హదీసు 
ద్వారా వెల్లడౌతోంది. అల్లాహ నవ్వుతాడనేది కూడా ఆయన యొక్క ఒకానొక గుణవిశేషమే. 
దాని నిజస్వరూపం ఎలాగుంటుందో మనకు తెలీదు, తెలుసుకోలేము కూడా. అయినప్పటికీ 
దాన్ని ప్రతి ముస్లిం విధిగా విశ్వసించాల్సిందే. 


 అకాజజాణ వనక లెసొటపు (కు గ్రకననయాలాలాలాలాలా. 


గ03://691020131200.061 


వాదీను కిరణాలు 


రో కార 
po కో 


Pd 


యి! Wb? 


సహసం, ఓర్పు 


అల్లాహ్‌ సెలవిచ్చాడు : “విశ్వానులారా! 
సహనంతో వ్యవహరించండి. అసత్యవాదుల 
ముందు పరాక్రమం చూపండి.” 


(ఆలి ఇమాన్‌ : 200) 


మరోచోట అల్లాహ్‌ సెలవిచ్చాడు : “మేము 
మిమ్మల్ని తప్పకుండా భయప్రమాదాలకు, 
ఆకలి బాధకు, ధన, ప్రాణ, ఆదాయాల నష్టానికి 
గురిచేసి పరీక్షిస్తాము. ఈ పరిస్థితులలో మనః 
స్థయిర్యంతో ఉండేవారు, కష్టకాలం దాపురించి 
నప్పుడు, “మేమంతా అల్లాహ్‌కే చెందినవారము. 
అల్లాహ్‌ వైపునకే మరలిపోవలసిన వారము” 
అని అనేవారికి శుభవార్తలు తెలుపు.” 

(అల్‌ బఖర : 155) 
ఇంకొకచోట అల్లాహ్‌ అంటున్నాడు : ఓర్పు 
వహించేవారికి లెక్కలేనంత (వతివలం 
ఇవ్వబడుతుంది.” (అజ్‌ జుమర్‌ - 10) 


వేరొకచోట అల్లాహ్‌ ఇలా అంటున్నాడు : 
“అయితే ఎవరైనా సహనంతో వ్యవహరిస్తే, 
క్షమించివేస్తే, అది పెద్ద సాహసంతో, దృఢ 
సంకల్పంతో కూడుకున్న పని.” 

(అష్‌ షూరా - 43) 
ఇంకొకచోట ప్రభువు ఆదేశించాడు : 
“విశ్వాసులారా! సహనం ద్వారా, నమాజు ద్యారా 
సహాయం అర్థించండి. సహనం కలవారికి 
అల్లాహ్‌ తోడుగా ఉంటాడు.” 

(అల్‌ బఖర : 153) 


a3 


ల) క es aah We 
BEI ¥ yw yt idle 
ర ఈ లయ అప్‌ ఆక ౩ కో 
Ax యలు 46100 :5 251] 
die ie] శు స్త పప వున 


Ep 


అతో ప్రో (ఎలయ 
లత LEY: 4 జో! నన 
CAG Dh [మరోటి లయ 
పతీ లేళ Dor 30] శస్త్రం 
రడ పటపట క ద్ర స 
త్రో SUI YY జాం] శమ 

త్మ సిక నయ పద్ద ర్న 


https://teluguislam .net 


వాదీను కిరణాలు 


మరోచోట దేవుడు అంటున్నాడు : “మేము 
మిమ్మల్ని తప్పకుండా పరీక్షిస్తాము. తద్వారా 
మీ స్థితిని నిర్ణయిస్తాము. మీలో అల్లాహ్‌ 
మార్గంలో గట్టిగా కృషిచేసేవారు ఎవరో, 
స్థిరచిత్తులు ఎవరో చూస్తాము.” 

(ముహమ్మద్‌ :3 


సహనం వహించమని ఆజ్ఞాపించే, దాని 
ఘనతను వివరించే భావాన్ని కలిగిన సుప్రసిద్ధ 
మైన సూక్తులు ఇంకా అనేకం వున్నాయి. 


25. అబూ మాలిక్‌ హారిస్‌ బిన్‌ ఆసిం 
అష్‌అరీ (రజి) కథనం ప్రకారం దైవప్రవక్త 
(సల్లం) ఇలా ప్రబోధించారు : “శుచీ 
శుభతలు సగం విశ్వాసం. అల్‌ హమ్దు 
లిల్లాహ్‌ (ప్రశంసలన్నీ అల్లాహ్‌ కొరకే) 
అనే పలుకు త్రాసును నింపివేస్తుంది. 
ఇంకా సుబ్‌హానల్లాహ్‌ (అల్లాహ్‌ 
పవిత్రుడు) మరియు అల్‌ హమ 
లిల్లాహ్‌ అనే పలుకులు భూమ్యాకాశాల 
మధ్య ఖాళీని (పుణ్యంతో) నింపుతాయి. 
నమాజు వెలుగు వంటిది. (తద్వారా 
అతనికి ప్రపంచంలో సన్మార్గ దర్శకత్వం 
లభిస్తుంది. పరలోకంలో 'పుల్‌సిరాత్‌ొను 
దాటుతున్నప్పుడు కూడా ఈ వెలుగు 
విశ్వాసికి తోడ్పడుతుంది.) దానం (విశ్వా 
సానికి) నిదర్శనం వంటిది. సహనం 
తేజస్సు వంటిది. ఖుర్‌ఆన్‌ (పై అమలు 
చేస్తే అది) నీ కొరకు ఆధారంగా 
నిలుస్తుంది. లేకపోతే అదే నీ పాలిట 
ప్రతివాదనగా పరిణమిస్తుంది. మనుషు 
లంతా ప్రతి రోజూ ఉదయం బయలు 


ఆప్త 


coy she 3 5 aly గా 


al ల 


al రట Ol! ee 4 త? 


రాజ ర - Ceara ఎప్‌ త ఓవ; 
ర్చ పయి ye ప! 
త్‌ో Gs Jal j day ఫ్‌ ప 3; 
కనన ల్లోవీ! ల్‌ తము శ Wu 

sly Gay J is స్‌ పర 


యా 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 61 


దేరి తమ స్యయాన్ని విక్రయిస్తూ 
ఉంటారు. కొందరు తమ ఆత్మల్ని 
(ధైవశిక్షనుండి) కాపాడుకుంటే, 
మరికొందరు వాటిని నాశనం చేసు 
కుంటూ ఉంటారు. (ముస్తిం) 


(సహీహ్‌ మున్లీంలోని శుచీళుభ్రతల ప్రకరణం). 


ముఖ్యాంశాలు 


1. పారిశుద్ధ్యం చాలా ముఖ్యమైనది. అన్నిరకాల పరిశుభ్రతలూ ఇందులోకి వస్తాయి. 
విశ్వాసం అంటే దాని వాస్తవికత. కొందరి దృష్టిలో ఇక్కడ విశ్వాసం అంటే నమాజు 
అని అర్థం. నమాజు కోసం పారిశుద్ధ్యం అవసరం కాబట్టి పారిశుద్ధ్యాన్ని సగం నమాజుగా 
అభివర్ణించటం జరిగిందని వారి అభిప్రాయం. 


2. ఈ హదీసు ద్వారా దైవధ్యానం (జిక్ర్‌) ఘనత వెల్లడౌతోంది. 


3. ఈ హదీసులో ఎక్కువగా నమాజులు చేస్తుండమని పురికొల్పడం జరిగింది. ఎందుకంటే 
నమాజు వెలుగుతో ముస్లింకు అడుగడుగునా మార్గదర్శకత్వం లభిస్తూ ఉంటుంది. 
సిగ్గుమాలిన పనులు, నీతి బాహ్యతల నుండి అది మనిషిని రక్షిస్తుంది. 


4. దానధర్మాలు (సదఖాలు) విశ్వాసి సత్యసంధతకు, అతని సంకల్పశుద్ధికి, శ్రయోభి 
లాషలకు నిదర్శనాలు. 


5. సహనం మహాత్మ్యం ఈ హదీసు ద్వారా బోధపడుతోంది. విశ్వాసి చేతిలో అదొక 
అస్త్రం వంటిది. దానివల్ల అతనికి స్థయిర్యం లభిస్తుంది. 


6. _ దివ్య ఖుర్‌ఆను మనిషి విముక్తికి సాధనమూ కావచ్చు లేదా (దానిపై ఆచరించడం 
వదిలేస్తే) అది అతని నాశనానికి కారణభూతమూ కావచ్చు. దాని అవలంబనలో ముక్తి 
ఉంది. వైముఖ్యం కనబరిస్తే మూడుతుంది. 


గ మానవుడు తన ఆత్మను ఊరికే వదిలేయకూడదు. దాన్ని ఆచరణలో పెట్టాలి. 
నదాచరణలోనే ఉంచాలి. లేకపోతే అది దురాగతాలకు ఒడిగట్టి వినాశాన్ని 
కొనితెచ్చుకుంటుంది. 


8. మానవుడు తన తాత్కాలిక జీవితాన్ని దైవ విధేయతలో వెచ్చించాలి. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


ర కరా 


26. హజ్రత్‌ అబూ సయీద్‌ సాద్‌ బిన్‌ రమా మాన రకా 


సినాన్‌ ఖుద్రీ (రజి) కథనం : కొంత 
మంది అన్సారులు దైవప్రవక్త (సల్లం)ను 
యాచించారు. దైవప్రవక్త (స) వారడి 
గింది ఇచ్చారు. వాళ్ళు మళ్ళీ యాచిం 
చారు. అప్పుడు కూడా ఆయన వారికి 
(ఎంతోకొంత) ఇచ్చారు. ఆఖరికి 
దైవప్రవక్త (సల్లం) దగ్గర ఉన్నదంతా 
అయిపోయింది. తన చేతిలో ఉన్న 
దంతా అయిపోయిన తరువాత ఆయన 
వారితో ఇలా అన్నారు: “నా వద్దకు ఎ 
కొంత ధనమొచ్చినా నేను దాన్ని నిల్వ 
చేసి ఉంచుకోను. ఎవడైతే యాచించ 
కుండా ఉండటానికి ప్రయత్నిస్తాడో 
అల్లాహ్‌ అతన్ని కాపాడుతాడు. నిరపేక్షా 
భావం అలవరచుకోవాలనుకున్న వ్యక్తిని 
అల్లాహ్‌ నిరపేక్షాపరునిగా చేస్తాడు. 

హనం కోరే వ్యక్తికి అల్లాహ సహనం 
a సద్బుద్ధిని ప్రసాదిస్తాడు. 
మనిషికి ఇవ్వబడిన కానుకల్లో ఓర్పును 
మించిన మేలైన, విశాలమైన కానుక 
మరొకటి లేదు. (బుఖారీ - ముస్తిం) 


(సహీహ్‌ బుఖారీలోని జకాత్‌ ప్రకరణం. 


ముఖ్యాంశాలు 


ట్రా one ధ్ర లోల - ఛా 

వలు al అలో డమ! ge yi UU 
పప! ఏ) 1 Jha iy LE లో 
చప సహ సవమ ee Als 
రతి ర్‌ రబీ ఈ లే ఏడ Ge 6 


lb egies ము 


(మ 

a Val స్త క 

hes క టం 
ఆటు యహ 


QQ ww శో ¢ 


లో టీ! 4 చ 


CE గ! 


Chas పడ 


నహీహ్‌ మున్లింలోని జకాత్‌ ప్రకరణం). 


ఈ హదీసులో దైవప్రవక్త (సల్లం)గారి దాతృత్వం, ఉదాత్త గుణం, హృదయ విశాలత 
మరియు ఉన్నత నైతికపు విలువలను గురించి ప్రస్తావించడం జరిగింది. అంతేగాకుండా 
సహనం, తృప్తి, నిరపేక్షాభావం మొదలగు సుగుణాలను అలవరచుకొని పరుల ముందు 
చేయి చాపకుండా ఆత్మ గౌరవంతో బతకాలని కూడా ఈ హదీసులో చెప్పబడింది. 


https://teluguislam.net 


హదీను కిరణాలు 63 Gail, 


27. హజ్రత్‌ అబూ యహ్‌యా సుహైబ్‌ 
బిన్‌ సినాన్‌ (రజి) కథనం ప్రకారం 
దైవప్రవక్త (సల్లం) ఇలా ఉపదేశించారు: 
విశ్వాసి వ్యవహారం చాలా విచిత్రంగా 
ఉంటుంది. అతను చేసే ప్రతి పనిలో 
అతని కొరకు మేలు ఉంటుంది. విశ్వా 
సికి తప్ప మరెవరికీ ఈ భాగ్యం ప్రాప్తిం 
చలేదు. అతనికి ఆనంద ఘడియలు ee 
ఎదురైతే అందుకు అతను దైవానికి 
కృతజ్ఞతలు తెలుపుకుంటాడు. ఈ కృత 
జ్ఞత వల్ల అతనికే మేలు కలుగుతుంది. 
(అంటే దానిపై పుణ్యం లభిస్తుంది). 
ఒకవేళ అతనికి కష్టాలు ఎదురైతే అతను 
సహనం వహిస్తాడు. ఈ సహనం కూడా 
అతనికి మేలే కలుగజేస్తుంది. (ముస్లిం) 


రా రాం యత టీ పప TY 

Yd cl 
Sy! pS Ces స్తవ ర్చ 
వ ముందు తభ ప జ ఫి “al 
es 6 cl 6! : రాక 
(ఎస్‌ రయ wets వట! dy a 


(సహీహ్‌ ముస్థింలోని ఐహిక అనాసక్తత ప్రకరణం). 


ముఖ్యాంశాలు 

పై హదీసులో చెప్పబడినట్లు విశ్వాసి వ్యవహారం కష్టసుఖాల్లో, కలిమి లేముల్లో - 
అన్నివేళలా మేలుతో కూడుకొని ఉంటుంది. అంటే కలిమిలో అల్లాహ్‌ను విస్మరించడం, ఆయన 
అనుగ్రహాలపై కృతజ్ఞత పాటించడానికి బదులు అవిధేయతకు పాల్పడటం, అదేవిధంగా కష్టాలు, 
ఆపదల సమయాల్లో సహనానికి బదులు ఆందోళనకు గురికావడం, దేవుని విధిరాతను తూల 
నాడటం, నిందించడం లాంటి చేష్టలు ఒక విశ్వాసికి ఎంతమాత్రం శోభించవని దీని భావం. 


28. హజ్రత్‌ అనస్‌ (రజి) కథనం : dé co Al న్‌ ల క. 
దైవప్రవక్త (సల్లం) వ్యాధి తీవ్రరూపం దవే! ఏడ డూ జ శీల! పడ 
దాల్చి, ఆరోగ్యం ఆందోళనకరంగా మారి _ a; ie A ధ్‌ జు డడ 
నప్పుడు, (ఆయన కుమార్తె) హజ్రత్‌ 

ఫాతిమా (రజి.అన్‌హా) “అయ్యో! నా 


https://teluguislam .net 


వాదీను కిరణాలు 


తండ్రి బాధను చూడండి” అంటూ 
వాపోయింది. అది విని దైవప్రవక్త (స) 
“ఈ రోజు తరువాత నీ తండ్రి ఇంకె 
న్నడూ బాధకు గురికాడమ్మా!” అన్నారు. 


Gali, 


Whey ఛో 


ధక త్వ] ఆ రహీ రడ ట్లో 
wel 6 తడ య్య ఇప! 
4136 లారి! esa 1U ls 
ఆక సక యు ఉయ్‌ కా eG 


ఆయన మరణించిన తరువాత ఆమె 
“అయ్యో నా తండ్రి! ప్రభువు పిలవగానే 
హాజరయ్యానంటూ వెళ్ళిపోయారు. 
అయ్యో నా తండ్రి, (ఇకపై కనిపించరు). 
ఫిరదౌసు ఉద్యానవనం (స్వర్గం) 
ఆయన నివాస స్థలం అయిపోయింది. 
అయో నాన్నా! మేము జిబ్రయీల్‌ 
దూతకు మీ మరణవార్త గురించి 
తెలియజేస్తాము” అంటూ బాధపడ్డారు. 
ఆయన ఖననం చేయబడిన తరువాత 
హజ్రత్‌ ఫాతిమా (ప్రవక్త సహచరుల 
నుద్దేశించి) “దైవప్రవక్త (సమాధి)పై 
మన్ను పోయడానికి మీకు మనసెలా 
వొప్పింది అంటూ ఆవేదన వ్యక్తం 
చేశారు. (బుఖారీ) 


త మప! hl Ue &| శాం యాత 
ly CH dl) బం సమో 
ప్ర sob! 


(సహీహ్‌ బుఖారీలోని యుద్ధాల ప్రకరణం). 


ముఖ్యాంశాలు 

మృత్యువు ఆసన్నమయిన సమయంలో కలిగే బాధను, ఆందోళనను వ్యక్తం చేయవచ్చని 
ఈ హదీసు ద్వారా బోధపడుతోంది. అదేవిధంగా ఎవరైనా చనిపోయినప్పుడు సహజమైన రీతిలో 
దుఃఖాన్ని, ఖేదాన్ని వెల్లడించడంలోనూ తప్పులేదు. అయితే అతిగా రోదించడం, ఎడ్చులు, 
పెడబొబ్బలు పెట్టడం, జుత్తు పీక్కోవడం, బట్టలు చించుకోవడం లాంటి అవాంఛనీయమైన 
పనులు మాత్రం చేయరాదు. మృతుని గుణప్రశస్తుల్ని గురించి చెప్పడం ధర్మసమ్మతమే. 
హజ్రత్‌ ఫాతిమా (రజి) చివరగా పలికిన పలుకులు కూడా ఒక రకంగా ఆవేదనాభరిత వాక్యాలే. 


https://teluguislam.net 


రూ కాలా 


హదీను కిరణాలు ౨ ్‌ 


దైవప్రవక్త (సల్లం) ఖననం చేయబడటంలో అభ్యంతరమేముంది? ఎందుకంటే అది షరీఅత్‌ 
ఇచ్చే ఆజ్ఞ. దాన్నుంచి ఎవరికీ (ఆఖరికి దైవప్రవక్తకు కూడా) మినహాయింపు ఉండదు. 


29. దైవప్రవక్త (సల్లం) చేత విముక్తి 
నొసగబడిన బానిస, ఆయనకు 
ప్రియతములు, ఇంకా ఆయన గారి 
ప్రియశిష్యుని కుమారుడైనటువంటి 
హజ్రత్‌ అబూ జైద్‌ ఉసామా బిన్‌ జైద్‌ 
బిన్‌ హారిసా (రజి) కథనం : దైవప్రవక్త 
(సల్లం) కుమార్తె ఒకరు “నా కుమారునికి 
అంతిమ ఘడియ ఆసన్నమయింది. 
మీరు వెంటనే మా దగ్గరికి వచ్చేయండి” 
అంటూ తన తండ్రికి కబురుచేశారు. 
దైవప్రవక్త (సల్లం) దానికి 
సమాధానంగా సలాం చెబుతూ 
“అల్లాహ్‌ వెనక్కి తీసుకున్నది ఆయనదే, 
తాను ఇచ్చినది కూడా ఆయన సొంతమే. 
ఆయన ప్రతి వస్తువుకూ ఒక గడువుని 
నిర్ణయించాడు. అందువల్ల సహనం 
వహించి పుణ్యాన్ని ఆశించమని ఆమెతో 
చెప్పు అని వచ్చిన వ్యక్తిని తిప్పి 
పంపారు దైవప్రవక్త. ఆమె రెండవసారి 
కూడా ప్రమాణం చేసి మీరు తప్పకుండా 
రావాలని కబురు చేసింది. 


అయితే 


అప్పుడు దైవప్రవక్త (సల్లం) బయలు 
దేరారు. ఆయన వెంట సాద్‌ బిన్‌ 
ఉబాదా (రజి), ముఆజ్‌ బిన్‌ జబల్‌ 
(రజి), ఉబె బిన్‌ కాబ్‌, తదితర సహ 
చరులు కూడా వున్నారు. పిల్లవాడ్ని 


3, గ యూ అ కీ 
al క క ola) 


3 


య్‌ రహ iy మ్‌ లీ తం 14 

లో! ౮ జక లం ఏ5 పడ 
క. టూ dl ss) a 
Gigs wey ర కరం! 
a op లజ; (le డస Js 
ole 2 1s; యి! 6 J5 alt 
అ య , ఘు ot JE 
సప. (వ me ల్‌; వ! Eki 
J ae ey isle ప్రమద య 
రేటు; Sony వన త్త bes 


a lia క 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


ఆయన వద్దకు తీసుకువచ్చి ఆయన 
ఒడిలో పెట్టడం జరిగింది. ఆ 
అబ్బాయి కొన ఊపిరితో కొట్టుమిట్టాడు 
తున్నాడు. ఆ పరిస్థితిని చూసి దైవ 
ప్రవక్త (సల్లం) కళ్ళవెంబడి అశ్రుధారలు 
ప్రవహించాయి. అప్పుడు హజ్రత్‌ సాద్‌ 
(రజి) “దైవప్రవక్తా! ఇదేమిటీ (మీరు 
కూడా దుఃఖిస్తున్నారు?)” అని 
అడిగారు. అందుకు దైవప్రవక్త (సల్లం) 
“ఇది దేవుడు తన దాసుల హృదయాల్లో 
ఉంచిన వాత్సల్యం” అని సమాధాన 
మిచ్చారు. 
వేరొక ఉల్లేఖనంలో “అల్లాహ్‌ తాను 
కోరిన దాసుల హృదయాల్లో (ఈ 
కారుణ్యాన్ని ఉంచాడు). తన దాసుల్లో 
జాలిగుండెలుగల వారిపైనే అల్లాహ్‌ 
జాలిచూపుతాడు” అని ఉంది. 
(బుఖారీ - ముస్హిం) 


హదీసులోని “తఖాఖవు” అనే పదానికి 
వణకడం,  కొట్టుమిట్టాడటం అనే 
అర్థాలు ఉన్నాయి. 


RIAD 


Ph ps we ol gp IG 


న న or (లంక ల wa. ల్‌ 
పతర wh le ట్రా య ప్ర త్వా 


ఇ =. 3 
శ్‌ 


శి వ జి 02) 
rep wy pus 1 డు 


(సహీవా బుఖారీలోని జనాయెజ్‌ ప్రకరణం). 


ముఖ్యాంశాలు 


1. మనిషి మరణశయ్యపై ఉన్నప్పుడు అతని బంధువులంతా హాజరుకావాలన్న నియమం 
ఏమీ లేదు. అయితే జనాజా (అంత్య క్రియల) నమాజులో అందరూ హాజరు కావడం 


అభిలషణీయం. 


2. మృత్యువుతో పోరాడుతున్న వ్యక్తి దగ్గర పుణ్యపురుషులు కూర్చుంటే, వారి దుఆ 
చలువతో ఆ వ్యక్తి గడ్డు పరిస్థితి త్వరగా గడిచిపోతుందని కుటుంబ సభ్యులు 


భావించడంలో తప్పులేదు. 


https://teluguislam.net 


హదీను కిరణాలు 


3. విశ్వాసమున్న వ్యక్తికోసం ప్రమాణం చేయడం, ఆ వ్యక్తి ఆ ప్రమాణాన్ని నెరవేర్చడం 
భావ్యమే. దీనివల్ల పరస్పర విశ్వాసం, (ప్రేమానురాగాలు పెంపొందుతాయి. 


4. మృతునిపై సహ 


జమైన రీతిలో దుఃఖించడం, మృతుని బంధువులకు ఈ విషాద 


సంఘటనపై సహనం వహించమని, అల్లాహ్‌ నుండి పుణ్యాన్ని ఆశించమని బోధించడం 


ధర్మసమ్మతమే. 


5. డ్రేమానురాగాలు దైవానుగ్రహాన్ని, దైవ కారుణ్యాన్ని బడయటానికి ఉపకరించే 
సాధనాలు. వీటి లేమి మనిషి దౌర్భాగ్యానికి ఆనవాలు. 


30. హజ్రత్‌ సుహైబ్‌ (రజి) కథనం : 
దైవప్రవక్త (సల్లం) ప్రబోధనం - “పూర్వం 
ఒక రాజు ఉండేవాడు. అతని దగ్గర ఒక 
మాంత్రికుడు ఉండేవాడు. ఆ మాంత్రి 
కుడు బాగా ముసలివాడై పోయిన 
తరువాత (ఒకనాడు) రాజుతో “నేనిక 
ముసలివాణ్ణయిపోయాను. నాకు ఒక 
బాలుణ్ణి అప్పగిస్తే నేనతనికి మాంత్రిక 
విద్యలన్నీ నేర్పిస్తాను” అన్నాడు. దానికి 
రాజు సరేనని ఒక బాలుణ్ణి అతని వద్దకు 
పంపాడు. మాంత్రికుడు ఆ బాలునికి 
మాంత్రికవిద్యను నేర్చేవాడు. అయితే ఆ 
బాలుడు మాంత్రికుని వద్దకు వెళ్ళే 
దారిలో ఒక మతగురువు నివాసం 
ఉండేది. ఆ బాలుడు మాంత్రికుని 
వద్దకు వెళ్ళినప్పుడల్లా (దారిలో కొంత 
సేపు) మత గురువు దగ్గర కూడా 
కూర్చొనేవాడు. ఆ విధంగా అతను ఆ 
గురువు మాటలకు ప్రభావితుడ 
య్యాడు. దాంతో అతను మాంత్రికుని 
వద్దకు వెళ్ళినప్పుడల్లా దారిలో మత 


రగ యూ మీ లతా రాగం ప్రాం ం fe 

రర ప్రమ తడ పర నల జక త రట 
JG 35 Ub ll పీ తత్వ గో 
Leg) తపక దున య wl real 
“ప 16 చ| దహ కది is 
చ ఈ en 
లా! (| ఫర క. 
౮ bp టు మయ్య అతి! 2 లా 
cal ఆ|| యయా య్యా పో 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 68 


గురువు దగ్గర కూడా కూర్చోవడం ప్రారం 
భించాడు. (రావడంలో ఆలస్యమవు 
తున్నందుకు) మాంత్రికుడు బాలుణ్ణి 
కొట్టేవాడు. అతను ఈ విషయం 
మతగురువుకి తెలియజేశాడు. అది విని 
ఆయన, “మాంత్రికుడు నిన్ను కొడతా 
డని భయం వేస్తే ఇంట్లో (పనుంటే) 
ఆగమన్నారని చెప్పు. అలాగే ఆలస్య 
మెందుకయిందని ఇంట్లో నిలదీస్తే 
మాంత్రికుడు ఆగమన్నాడని చెప్పు” అని 
అన్నాడు. 

అలాగే రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు 
ఆ బాలుడు తను వెళ్ళే దారిలో ఒక పెద్ద 
మృగాన్ని చూశాడు. అది మనుషుల రాక 
పోకలకు అడ్డంకిగా నిల్చుంది. అప్పుడా 
బాలుడు ఈ రోజు మాంత్రికుడు గొప్ప 
వాడో లేక మతగురువు గొప్పవాడో 
తేలిపోవాలని మనసులో అనుకున్నాడు. 
అతను చేతిలో ఒక రాయి తీసుకొని “ఓ 
అల్లాహ్‌! మతగురువు చేస్తున్న పని నీ 
దృష్టిలో మాంత్రికుని పనికన్నా ప్రీతికర 
మైనదైతే (ఈ రాయితో) మృగాన్ని 
చంపెయ్యి. మనుషులు తమ దారిన 
తాము వెళ్ళిపోతారు” అని వేడుకొని 
రాయిని మృగంపైకి విసిరేశాడు. ఆ 
దెబ్బకు మృగం చచ్చిపోయింది. దాంతో 
ప్రజలు (నిర్భయంగా) ఆ దారిగుండా 
రాకపోకలు సాగించారు. ఆ తరువాత 


Gla, 

PO ef” 3 తో లో ల 2 
goo క య ls} లప 
gs వంత మవ! లయ స్వ త్రో! 


కర pus Con 
rail Cals 1 Mit (2 J మ స 
wl పత థీ] న! రడ డ్‌ గ 
fb లాయ! yl ప్ర తప్ప! fal cals! 
WG; టీ! క టై స్తు ఏయే 
aa త్రో Ul ois UES 
SU TG Et 
స్క ప ప్రమ రః Ju! ప! 
ర తప! ప్రత యు A ౮16 


ls 


పైన్‌! సీ 2 Fu re శ = 
ys pl అయ tle YW 


https://teluguislam.net 


CANE, 


వాదీను కిరణాలు 


అతను మతగురువు దగ్గరికి వెళ్ళి 
జరిగినదంతా వివరించాడు. అది విని 
మతగురువు “నాయనా! ఈ రోజు నీవు 
నాకంటే గొప్పవాడివి అయ్యావు. 
(దైవభక్తి, విద్యాపరంగా) నువ్వు ఏ 
స్థాయికి చేరుకున్నావో నాకర్థమయ్యింది. 
త్వరలోనే నీకు పరీక్షలు ఎదురౌతాయి. 
(అయితే ఒక విషయం మాత్రం గుర్తుం 
చుకో) ఆ పరీక్షా సమయం ఆసన్న 
మయినప్పుడు నా గురించి ఎవరికీ 
చెప్పకు సుమా!” అని హితవు పలికాడు. 
ఈ బాలుడు పుట్టు గుడ్డివారిని కుష్టు 
రోగులను కూడా (దైవ సహాయంతో) 
నయం చేసేవాడు. అన్ని రకాల రోగా 
లకూ చికిత్సలు చేసేవాడు. రాజ 
దర్పారులోని ఒకతనికి కంటిచూపు 
పోయింది. అతను ఈ బాలుణ్ణి గురించి 
విని ఎన్నో కానుకలు వెంటబెట్టుకొని 
వచ్చి ఆ బాలునితో “నువ్వు గనక నాకు 
నయం చేస్తే నేను తీసుకువచ్చిన ఈ 
కానుకలన్నీ నీకే అన్నాడు. దానికి ఆ 
అబ్బాయి “నేనెవరికీ నయం చేయలేను. 
నయం చేసేది కేవలం అల్లాహ్‌ 
మాత్రమే. నువ్వు కూడా అల్లాహ్‌ను 
విశ్వసిస్తే, నేను నీ కోసం దుఆ చేస్తాను 
(నీ వ్యాధి నయమయిపోతుంది)” అని 
చెప్పాడు. ఆ బాలుని మాటలు విని ఆ 
వ్యక్తి అల్లాహ్‌ను విశ్వసించాడు. అల్లాహ్‌ 
అతనికి నయం చేశాడు. 


FL ప్రల ఆపే! ILS es 
తతత lw ప్రవ బయ నీ 
షం :0ఉ పద (స్మ గగ (గర్‌ 
Jl డ్‌ టమ టప at 
gwd as Uf dal gly 
JUS ఉ|| ద్వంద dy ౬౫ df 
SO JG A US JG ఉప 
dw le తత యి మ మవ! 
లత "యు తు వ్‌ is AT) జ 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


ఆ తరువాత అతను రాజు దగ్గరికి వెళ్ళి 
మునుపటిలాగే అతని ముందు కూర్చు 
న్నాడు. రాజు అతన్ని చూసి “నీకు తిరిగి 
దృష్టి ఎలా వచ్చింది?” అనడిగాడు. 
దానికతను “నా ప్రభువు నాకు తిరిగి 
దృష్టిని ప్రసాదించాడు” అని సమాధాన 
మిచ్చాడు. అందుకు రాజు “ఎమిటి? 
నేనుగాక నీకు వేరే ప్రభువు ఉన్నాడా?” 
అని ప్రశ్నించాడు. “నాకూ నీకూ ప్రభువు 
అల్లాహ్‌ (మాత్రమే) అని ఆ వ్యక్తి 
జవాబిచ్చాడు. 


దాంతో రాజు (కోపోద్రిక్తుడై) అతన్ని 
బంధించి శిక్షించసాగాడు. ఆఖరికి 
అతను ఆ బాలుని గురించి రాజుకి 
చెప్పేశాడు. బాలుణ్లీ రాజు దర్భారుకి 
తీసుకురావడం జరిగింది. “నువ్వు 
పుట్టుకతో అంధులైనవారిని, కుష్టు 
రోగుల్ని కూడా నయం చేస్తున్నావట. 
ఇంకా పెద్ద పెద్ద పనులు చేస్తున్నావట. 
ఇంద్రజాలంలో అంతటి నైపుణ్యం 
వచ్చిందా నీకు!” అని రాజు ఆ బాలుణ్ణి 
ప్రశ్నించాడు. దానికా బాలుడు “నేను 
ఎవరికీ నయం చేయలేను. నయం చేసే 
వాడు అల్లాహ్‌ మాత్రమే” అని సమా 
ధానమిచ్చాడు. బాలుని సమాధానం విని 
రాజు అతన్ని కూడా బంధించి యాతన 
పెట్టసాగాడు. చివరికి ఆ బాలుడు 
మతగురువు గురించి చెప్పేశాడు. 


GANG, 


ws 206 It gy Es 06 ల 
ర్‌ JS మ్య జత 
రం బయం? లో య! ఎ 
వేషం త్రం బ్రమ gE ప షక నతన! 
క క యనే! US! pe 
il wi] ha gly gy ‘Jw 
క న I ఆ 
VO BE Call Tins కల! ke 
Jil యము సే i ర డ్రా! 
శ్వ els త్తే శ్లో geal డో 
య! ole పాటే తడు శ్ర; 5 
ఆఫ ub తదు ట్‌ ఆ! : Js 
శై ఎప Als Dye తో యు! 
"J J న. సలా టే య స 
ప్ర ఆ య సే యు ప్ర శ్రా! 
క్‌ J Jie asl Ih el 


య్‌ 11 J 4 aot 13 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


మతగురువుని కూడా (రాజు దర్పారులో) 
నిలబెట్టడం జరిగింది. తన ధర్మం 
నుండి మరలిపామ్మని ఆయనకు 
చెప్పబడింది. కాని ఆయన అందుకు 
నిరాకరించాడు. 


రాజు ఒక రంపాన్ని తెప్పించాడు. దాన్ని 
గురువు నడినెత్తిన ఉంచి ఆయన 
శిరస్సును కోయటం జరిగింది. దాంతో 
ఆయన తలకాయ రెండు ముక్కలై 
పోయింది. ఆ తరువాత రాజ దర్పారు 
లోని వ్యక్తిని తీసుకువచ్చారు. అతన్ని 
కూడా తన ధర్మం నుండి మరలి 
పొమ్మని ఆదేశించడం జరిగింది. ఆ 
వ్యక్తి కూడా నిరాకరించాడు. అతని తల 
పాపటిలో రంపం పెట్టి కోయడంతో 
అతని తల కూడా రెండు ముక్కలైంది. 
ఆ తరువాత బాలుణ్ణి పట్టుకొని తీసుకు 
వచ్చారు. తన ధర్మం నుండి తిరిగిపో 
వాలని అతన్ని కూడా ఆదేశించడం 
జరిగింది. కాని ఆ బాలుడు కూడా 
సేమిరా అన్నాడు. 


రాజు ఆ పసివాణ్ణి తన ప్రధాన భటులకు 
అప్పగించి “ఇతణ్బి ఫలానా పర్వత 
శిఖరం పైకి తీసుకెళ్ళండి. ఇతను తన 
ధర్మం విడిచిపెడితే సరి; లేకపోతే 
అక్కణ్బుంచి క్రిందికి తోసెయ్యండి” 
అని ఆజ్ఞాపించాడు. వాళ్ళు ఆ పిల్లవాడి 
తీసుకొని కొండపైకెక్కారు. అక్కడ ఆ 


Galak, 


3 అటి? 


ran ys మ్ల రక త్రుతి జ్ర 
నే dw Falls tiga ౫ (య 
తమి! ల్ల రహ రట డు అట్‌! 
రు యని! J}! క్ష ఆస "ట్వ ays 
‘Jw (మడ రతీ 6 తుని! టీ 
లో లే J PAT క il సజయ 
ధో Les ఖమ! :రయ త్రయం! 
రా రక లవ్వు! 4 డస 553 
eh Ja అసమ aa 


As గా కడు స! 


స్తు! గ SRE os 


J dw ప J esi FE 
04 REE గత ఆ వమన! 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


బాలుడు, “దేవా! ఎలాగైనాసరే (నీయిష్ట 
ప్రకారం) వీళ్లకు వ్యతిరేకంగా నీవు నాకు 
అండగా ఉండు” అని వేడుకున్నాడు. 
దాంతో ఆ కొండ కంపించసాగింది. 
ఆ ప్రకంపనకు వాళ్ళందరూ క్రిందపడి 
పోయారు. ఆ పిల్లవాడు తిరిగి రాజు 
దగ్గరికి వచ్చాడు. రాజు అతణ్ణి చూసి 
(ఆశ్చర్యపోతూ) “నీ వెంటవెళ్ళిన వారు 
ఎమైపోయారు? (వాళ్లు నిన్ను క్రిందికి 
తోసెయ్యలేదా?)” అని అడిగాడు. 
దానికి ఆ బాలుడు “వారికి ప్రతిగా 
అల్లాహ్‌ నాకు తోడ్ప డ్డాడ”ని సమాధాన 
మిచ్చాడు. 

రాజు (కోపం చల్లారలేదు. ఆ పిల్లవాడ్ని 
ఇంకొంతమందికి అప్పజెప్పి “ఇతళణ్ణి 
పడవ ఎక్కించుకొని సముద్రంలోకి తీసు 
కెళ్ళండి. వీడు తన ధర్మం నుండి మరలి 
పోతే సరి; లేకపోతే నడి సముద్రంలోకి 
విసరివేయండి” అని ఆజ్ఞాపించాడు. 
(రాజు ఆజ్ఞానుసారం) భటులు ఆ పిల్ల 
వాడిని తీసుకెళ్ళారు. అతను పడవలో 
కూర్చొని “దేవా! ఎలాగైనాసరే వీళ్లకు 
వ్యతిరేకంగా నీవు నాకు రక్షణ కల్పించు” 
అని వేడుకున్నాడు. దాంతో పడవ తల 
క్రిందులయింది. తోడవచ్చిన వారంతా 
మునిగిపోయారు. 


తిరిగి ఆ పిల్లవాడు రాజు దగ్గరికి చేరు 
కున్నాడు. రాజు అతణ్జీ చూసి “ వాళ్ళు 


Geils 


తే సత్తమ తట అ 


లేక సే DAG య యాయ 
ku ses Fry స య్ర్‌ ol) 
పంపులు దద్తల్తా 
జాం! ( ౫గురు తాలు Fe 
(వ! బ్రహ య య రయ | తక 


https://teluguislam.net 


౧... 


ఎమెపోయారు?” అని అడిగాడు. దానికి 
ఆ పిల్లవాడు “వారికి ప్రతిగా అల్లాహ్‌ 
సహాయపడ్డాడు” అని జవాబి 
చాడు. ఇంకా ఆ బాలుడు ఇలా 
అన్నాడు: “నేను చెప్పే పద్ధతి అనుస 
రించనంతవరకు నువ్వు నన్ను చంప 
లేవు.” ఆ పద్ధతి ఎమిటని రాజు అడి 
గాడు. అప్పుడు పిల్లవాడు చెప్పాడు : 
“ప్రజలందరినీ ఒక ఖాళీ ప్రదేశంలో 
హాజరుపరచు. నన్ను ఉరికంబం 
ఎక్కించి నా అంబులపాది నుండి ఒక 
బాణం తీసుకో. ఆ తరువాత బాణాన్ని 
వింటి తంతువుపై వుంచి ఈ మాటలు 
(ఈ పిల్లవాని ప్రభువైన అల్లాహ్‌ నామ 
ముతో అని) చెప్పి బాణాన్ని నాపైకి 
ప్రయోగించు. అలా చేస్తే నువ్వు నన్ను 
చంపడంలో సఫలీకృతుడవుతావు.” 


రాజు (పిల్లవాడు చెప్పినట్లే) ప్రజలం 
దరినీ ఒక పెద్ద స్థలంలో సమీకరిం 
చాడు. ఉరితీయడం కోసం పిల్లవాడిని 
ఉరి కొయ్యల మీదకు ఎక్కించాడు. 
అతని అంబులపాది నుండి ఒక బాణం 
తీసి, దాన్ని వింటి తంతువుపై ఉంచి 
“బిస్మిల్లాహి రబ్బిల్‌ గులామి (ఈ పిల్ల 
వాని ప్రభువైన అల్లాహ్‌ నామముతో)” 
అంటూ బాణాన్ని వదలి పెట్టాడు. బాణం 
వచ్చి ఆ పిల్లవాని కణతకు తగిలింది. 
ఆ పిల్లవాడు కణతను పట్టుకొని నేలకొరి 
గాడు. 


రు కాలా 


ళ్‌ ఢీ 


సందూ య య్యా lel} రహో ఆ్రో 
తగ పే యచట 5 4 
ధర తు rere par 
ae తో సిటు! Gis a] 
రవ cl raw ఢీ ae ఆ 

ల A యూ మ్‌! యట! 
a5 ఏ 3 ase అ ; ఏ 3 
sb gt OE వయ త్మ 05 
స్‌ ATE తయ! IU మవ 


ము ప్రి దాస బే ప్రో లేళ పీ! 14 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


జరిగినది చూసిన ప్రజలంతా “మేము 
ఈ బాలుని ప్రభువును విశ్వసించాము” 
అని నినదించసాగారు. కొంతమంది 
రాజువద్దకు వెళ్ళి “ప్రభూ! ఇన్నాళ్ళు 
తమరు జరగకూడదని భీతిల్టినదే 
జరిగిపోయింది. మీరు భయపడిన 
విపత్తు వచ్చిపడింది. ప్రజలంతా 
అల్లాహ్‌ను విశ్వసిస్తున్నారు” అని 
రాజుకు వార్తనందజేశారు. అది విని 
రాజు వెంటనే తోవల ప్రక్కల్లో కంద 
కాలు త్రవ్వమని ఆదేశించాడు. రాజు 
ఆదేశానుసారం కందకాలు త్రవ్య 
బడ్డాయి. వాటిలో మంటలు రగిలిం 
చారు. తాము విశ్వసించిన ధర్మాన్ని 
వదలని ప్రజలను అందులోకి విసరి 
వేయమని లేదా ఆ మంటల్లోకి 
దూకెయ్యమని వారితో చెప్పండని రాజు 
(తన భటులను) ఆజ్ఞాపించాడు. వారు 
(రాజాజ్ఞను శిరసావహించి) అలాగే 
చేశారు. (ఈ దారుణమారణ హోమం 
జరుగుతుండగా) ఒక స్రీ తన చేతుల్లో 
ఓ పసివాడిని మోసుకొని అక్కడికి 
వచ్చింది. అయితే మంటల్లో దూక 
టానికి తటపటాయిస్తుండగా ఆమె 
చేతు ల్లోని పసికందు “అమ్మా! సహనం 
వహించు. నిస్సందేహంగా నువ్వు 
సత్యంపై ఉన్నావు” అంటూ మంటల్లో 
దూకేయమని తల్లిని పురికొల్పాడు. 
(ముస్లిం) 


wt Wh Fg వో" 
ఫలి! ర్య 


క ఫీ! టం జ పహ 
(ఆ! ప్రా య పే! ల ఆ 
సిన! ఫు ౮క Gs ct dl దమయ 
ly) మ! lp ధ్ర! ఫట ( 
G3 del Os! ప్రి vam 
ges Lal Ji 
ర ఈ: రవయే! 1 సట ధయ 
HU Bt: ద దుర; 
టీక క. TERA TY 
Cush; య! 1 గ యస్‌ డు! 
సస ce, డి? gl 


సాం 


Mr a) 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


సదరు హదీసులో వచ్చిన పదం “జర్వ 
తుల్‌ జబల్‌ అంటే పర్వతాగ్రం 
(శిఖరం). దీని 'జ'ిను ఇకారం మరియు 
ఉకారం రెండు విధాలా చదువవచ్చును. 
“ఖుర్‌ఖూరలర్‌ (రెండు 'ఖి లకూ ఉకా 
రమే) అంటే ఇది పడవల్లోని ఒక రకము. 
“సయీద్‌ అనే పదం ఖాళీ ప్రదేశం అన్న 
అర్థంలో ఉంది. “ఉఖ్‌దూద్‌' అంటే 
భూమిపై ఉండే గుంటలు, కందకాలు. 
చిన్న కాలువ అని అనవచ్చు. “ఉజ్‌రిమ' 
అంటే “రాజేయబడింది” “ఇన్‌కఫఅత్‌' 
అంటే “తలక్రిందులైంది” ఇంకా 'తఖా 
అసత్‌ అంటే “తటపటాయించింది” 
లేక “పిరికితనం చూపింది” అనే అర్థాలు 
వస్తాయి. 


(నహీవా ముస్తీంలోని ఐహిక అనాసక్తత, కారుణ్య ప్రకరణం). 


ముఖ్యాంశాలు 


Ga, 


1. పై హదీసు ద్వారా కలిగే అతి ముఖ్యమైన గుణపాఠం ఎమిటంటే ధర్మావలంబనలో 


ఎదురయ్యే కష్టాలు, కడగండ్డను సహన స్థయిర్యాలతో ఎదుర్కోవాలి. అవసరమైతే 
ధర్మం కోసం ప్రాణాలర్పించడానికి కూడా వెనుకొడరాదు. 


దేవుని ప్రియదాసుల (వలీల) మహిమలు వాస్తవమే. దేవుడు తన వివేచనతో తన 
యిష్టప్రకారం వాటి అవసరాన్ని గుర్తిస్తే తన దాసుల ద్వారా వాటిని ఉనికిలోకి తెస్తాడు. 


ఈ హదీసు ద్వారా ఖుర్‌ఆన్‌ యొక్క సత్యబోధనా ప్రశస్తి ఇనుమడిస్తోంది. రేయింబవళ్ళ 
తెరల మరుగునపడి కాలం చేత విస్మరించబడిన అతి ముఖ్యమైన చారిత్రక ఘట్టాలను 
కళ్లకు కట్టినట్లు వివరించే దైవగ్రంథ హితబోధనామృతానికి ఇది అద్దం పడుతోంది. 


హదీసు లేకుండా ఖురాన్‌ను వ్యాఖ్యానించడం, విశదీకరించడం సాధ్యం కాదు. 
హదీసులో కందకం వాళ్ళ గాధ వివరించబడనట్లయితే దివ్య ఖురాన్‌లో చెప్పబడిన 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


ర గ 


“అస్‌హాబుల్‌ ఉఖ్‌దూద్‌' (కందకాలవాళ్ళ) వృత్తాంత వాస్తవికత ఏమిటో మనకు అర్థం 
అయ్యేది కాదు. ఖురాన్‌ సూక్తుల్లోని ఈ సూక్ష్మతను, సమగ్రతను హదీసు విశదపరచింది. 


5, ఇటువంటి గాధలు సత్య సందేశ ప్రదాతలకు ప. టు! అందజేస్తాయి. 


31. హజ్రత్‌ అనస్‌ బిన్‌ మాలిక్‌ (రజి) 
కథనం : ఒక ప్రీ సమాధి దగ్గర కూర్చొని 
ఎడుస్తుండగా దైవప్రవక్త (నల్లం) 
అటుగా రావటం జరిగింది. ఆమెను 
చూసి ఆయన “దైవానికి భయపడుతూ 
సహనం వహించు తల్లీ!” అని ఆమెను 
ఓదార్పారు. అందుకు ఆ స్త్రీ (ముఖం 
చిట్లించుకొని) “మీకెందుకు? మీరు 
ఇక్కణ్ణుంచి వెళ్ళిపోండి. నాపై వచ్చిపడిన 
ఆపద మీకైతే కలగలేదుగా!” అని 
అన్నది. వాస్తవానికి ఆమె తనతో 
మాట్లాడిన వ్యక్తి ఎవరో గుర్తుపట్టలేదు. 


తరువాత, ఆమెను ఓదార్చినది దైవప్రవక్త 
అని ఆ స్త్రీకి కొంతమంది తెలియజేశారు. 
అది తెలుసుకొని ఆమె (పరుగెత్తు 
కుంటూ) దైవప్రవక్త వాకిలి దగ్గరికి 
వచ్చింది. అక్కడ ఆమెకు ఒక్క ద్వార 
పాలకుడయినా కానరాలేదు. ఆ మహిళ 
(దైవప్రవక్త (సల్హం)ను కలుసుకొని) 
“(క్షమించండి) నాతో మాట్లాడింది 
మీరని తెలుసుకోలేకపోయాను” అని 
విన్నవించుకుంది. కాని దైవప్రవక్త 
(సల్లం) (అదేమీ పట్టనట్లుగా) “ఆపద 
వచ్చిపడినప్పుడు వహించే సహనమే 
అసలు సహనం' అని అన్నారు. 
(బుఖారీ - ముస్లిం, 


న 
నం. చుడ Agel; ప! yl) 


జే He. ట్‌ ళా 
అజ్‌ నే య్య 


న. గ్‌ ద పి 
ol బక హు కసే 
all ఆ రట త్మ! న్‌ తీట 
ణో" le టా J! మడ! 12 


ie le ‘plea పు 


https://teluguislam.net 


ee 


వాదీను కిరణాలు 77 రర కాల 


ముస్లింలోని వేరొక ఉల్లేఖనంలో “ఆమె 
తన కుమారుని సమాధిపై రోదిస్తూ 
కూర్చుంది” అని ఉంది. 


(నహీవా బుఖారీలోని జనాయెజ్‌ ప్రకరణం. నహీవా మున్లింలోని జనాయెజ్‌ 
(వకరణం). 


ముఖ్యాంశాలు 

పై హదీసు అసలు ఉద్దేశ్యం ఏమిటో స్పష్టంగా తెలుస్తూనే ఉంది. అయితే ఇక్కడ 
చెప్పుకోదగిన మరో ముఖ్య విషయం ఎమిటంటే ఇందులో దైవప్రవక్త (సల్లం) గారి ఉన్నత 
నైతిక గుణాలు కూడా పొందుపరచబడ్డాయి. సదరు మహిళ దైవప్రవక్త (సల్లం)తో ఆయన 
స్థాయికి తగని రీతిలో సంభాషణ జరిపింది. అయినప్పటికీ ఆయన ఆ మహిళపై కినుక 
వహించలేదు. ఆమెను నువ్వు చాలా కరకుగా మాట్లాడావని కూడా అనలేదు. పైగా ఆమె 
రెండోసారి తన సన్నిధికి వచ్చినప్పుడు హితబోధ వచనాలతో సాగనంపారు. సత్యసందేశ 
ప్రదాతలకు ఇందులో గొప్ప గుణపాఠం ఉంది. నేటి విద్వాంసులు (ఉలమా), సత్యసందేశ 


ప్రచారకులు కూడా అలాంటి ఉత్తమ నడవడికను అలవరచుకుంటే ఎంత బాగుంటుంది! 


32. దైవప్రవక్త (సల్లం) ప్రబోధించారని 
వాజత్‌ అబూ వాురైరా (రజి) 
తెలియజేశారు : అల్లాహ్‌ అంటున్నాడు: 
విశ్వాసి అయిన నా దాసుని నుంచి 
తనకు అత్యంత ప్రియమైన వస్తువుని 
నేను వెనక్కి తీసుకున్నా అతను దానిపై ge 1 
(సహనం వహించి) పుణ్యాన్ని ఆశిస్తాడు 
- అలాంటివానికోసం నా దగ్గర స్వర్గం 
తప్ప మరే ప్రతిఫలమూ లేదు. (బుఖారీ) 


మూ తీ! హృది స్ట ఏ7! 

వ! లజ :౮6 పో శ! లాం! 
చయ (ప్‌ స్యా టిమ! క్‌ 

న” సయ! 1 హేయ! Jl es Ca 


(నహీవా బుఖారీలోని (పేమైక వచనాల ప్రకరణం). 


ముఖ్యాంశాలు 
సాధారణంగా ఆలుబిడ్డలు, తల్గిదం[డ్రులు మొదలగువారు మనిషికి అత్యంత 


ప్రియమైనవారై ఉంటారు. అలాంటి వారు మరణిస్తే అది దైవకృతమని భావించి సహనం 
వహించడం సంపూర్ణ విశ్వాసానికి నిదర్శనం. దీనికి భిన్నంగా అసహనం, అతిగా ఏడ్చి 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


ర కార 


పెడబొబ్బలు పెట్టడం అనాలోచితంగా మాట్లాడటం లాంటి చేష్టలు విశ్వాస బలహీనతకు 
ఆనవాళ్లు. మొదటి విధానానికి ప్రతిఫలం స్వర్గం కాగా; రెండో విధానం దైవాగ్రహానికి 


కారణభూతమవుతుంది. 


33. హజత్‌ ఆయిషా (రజి.అన్‌హా) 
దైవప్రవక్త (నల్హం)ను స్టేగువ్యాదధి 
గురించి అడిగారు. దానికి ఆయన 
ఆమెకు ఈ విధంగా తెలియజేశారు - 
“ఒకప్పుడు ఇదో శిక్షగా ఉండేది. అల్లాహ్‌ 
తాను కోరినవారిని దానికి గురిచేసే 
వాడు. కాని ఇప్పుడు అల్టాహ్‌ దాన్ని 
విశ్వాసులపాలిట కారుణ్య ప్రదమైనదిగా 
మార్చివేశాడు. అందుచేత ఇక ఏ 


టూ dl poy ల bes rr 
yl! 05 క్త 41 3 elu (| 
gw AE సయ తత టీ! Wt 
ళో le అము lS ప్రా ls 
ఎడ త తత ర రమే స్య) 
Ga ese Tye బో ల తయ 
Jed 56 Yd al య Ira న 
gel 0 Te) pl 


దాసుడైనా ఈ ప్లేగు వ్యాధికి గురైనప్పటికీ 
సహనంతో పరలోక పుణ్య ఫలాపేక్షతో 
తనకు వ్యాధిసోకిన నగరంలోనే 
ఉంటూ, దైవం తన కోసం రాసిపెట్టినదే 
జరుగుతుందన్న గట్టి నమ్మకాన్ని 
కల్గివుంటే అలాంటి వ్యక్తికి దైెవమార్గంలో 
అమరగతినొందిన వ్యక్తికి లభించినంత 
పుణ్యం ప్రాప్తిస్తుంది.” (బుఖారీ) 
(సహీహ్‌ బుఖారీలోని వైద్య ప్రకరణం). 


ముఖ్యాంశాలు 

ప్లేగు లాంటి ప్రాణాంతక అంటువ్యాధులు సోకినప్పుడు దేవుని విధివ్రాతపై విశ్వాసంతో 
వ్యాధికి గురైన నగరంలోనే ఉంటూ, అలాంటి విపత్కాలంలో కూడా కంగారు పడిపోకుండా, 
ఆందోళన చెందకుండా నిలకడను ప్రదర్శించిన ఒక విశ్వాసి దైవమార్గంలో అమరగతినొందిన 
వ్యక్తి స్థాయికి చేరుకుంటాడనడంలో సందేహం లేదు. అదేవిధంగా నీటిలో మునిగి 
చనిపోయేవాడు, ప్రసవావస్థలో మరణించే స్రీలు మొదలైనవారికి కూడా ఇలాంటి పుణ్యమే 
లభిస్తుంది. ఇకపోతే ప్లేగువ్యాధి సోకినవారు తమ నగరాల్లోనే ఉండాలన్న ఆదేశంలోని మర్మం 
ఎమిటంటే దీనివల్ల ఆ అంటువ్యాధి ఇతర నగరాలకు, ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 79 రం కాగా 


ఉంటుంది. అంతేకాదు; అంటువ్యాధి వ్యాపించిన నగర దరిదాపులకు కూడా వెళ్ళరాదని 
ఇతర ప్రాంతాలవారినీ ఆదేశించడం జరిగింది. దీనిద్వారా అర్ధమయ్యే దేమిటంటే, ప్రాణరక్షణ, 
ఆరోగ్య భద్రతల నిమిత్తం చికిత్సా విధానాలను అవలంబించడం, మందులు తదితర జు షధాలను 
వాడటం విధివ్రాతపై విశ్వాసానికి విరుద్ధం కాదు. వ్యాధికి గురైనప్పుడు చూపే సహనం దైవ 
నిర్ణయాల పట్ల దాసుల అంగీకారానికి, వారి విశ్వాస పరిపూర్ణతకు అద్దం పడుతుంది. 


34. హజ్రత్‌ అనస్‌ (రజి) కథనం ప్రకారం 
దైవప్రవక్త(సల్లం) ఇలా తెలియజేశారు (4 2 న్‌ hb ie 
- అల్లాహ్‌ అంటున్నాడు : “నేను నా “er wees Wa 
దాసుని ప్రియమైన రెండు వస్తువులను = ౪ | 0] db rs je 
(రెండు కళ్ళను) తీసేసుకొని పరీక్షించి = ఈద వ! ఉట్ల ముర సమా 
నప్పుడు అతను గనక సహనం వహిస్తే eli 
వాటికి బదులుగా నేనతనికి స్వర్గాన్ని 

ప్రసాదిస్తాను.” (బుఖారీ) 


Jb టూ తీ! psy yA ప్రపం ₹£ 


(సహీహ్‌ బుఖారీలోని వ్యాధిగ్రస్తుల ప్రకరణం). 


ముఖ్యాంశాలు 

ఈ ప్రపంచంలో అంధత్వాన్ని మించిన దౌర్భాగ్యం మరొకటి లేదు. అయితే అంతపెద్ద 
అభాగ్యానికి ఓర్చుకున్నందుకు. అల్లాహ్‌ తగిన ప్రతిఫలమే ఇస్తాడన్న విషయాన్ని మాత్రం 
మరువకూడదు. అంధత్వంపై సహనం వహించడమంటే మాటలు కాదు. అంధులు 
విశ్వాసభాగ్యాన్ని కల్గివుండాలేగాని అల్లాహ్‌ అలాంటివారికి గొప్ప ప్రతిఫలం ప్రసాదించడాన్ని 
తన బాధ్యతగా తీసుకుంటాడు. 
35. హజ్రత్‌ అతా బిన్‌ అబూ రబాహ్‌ 6 రఫ్‌ లే re వం ౪0 
(రహ్మలై) కథనం : ఒకసారి హజ్రత్‌ ఇబ్నె yi శే టై క య 10 
అబ్బాస్‌ (రజి) గారు “నేను నీకు "ఫట త్త. ల్‌ య గ్ల 
(ఇహలోకంలోనే) స్వర్గ ప్రవేశానికి అర్హత “లాగ! pl పంల! తు! 
పొందిన స్త్రీని చూపెట్టనా?” అని నాతో. జీర్ణ! Sl sl టు i 
అన్నారు. దానికి నేను “తప్పకుండా ఈ! శస ర! ల! దడ 
చూపెట్టండి అన్నాను. అప్పుడాయన 
నాకీ విషయం తెలియజేశారు : ఈ 
నల్లటి మహిళ (ఒకసారి) దైవప్రవక్త 


https://teluguislam .net 


వాదీసు కిరణాలు 


(సల్లం) సన్నిధికి వచ్చి, “నాకు మూర్భ 
పోయే రోగముంది. దానివల్ల (ఆ 
సమయంలో) నా ఒంటిపైన ఆచ్చాదనం 
తొలగిపోతోంది. (ఈ వ్యాధి నయం కావా 
లని) తమరు నా కోసం దుఆ చేయండి” 
అని విన్నవించుకుంది. అది విని 
ఆయన “నువ్వు గనక ఈ బాధపై 
సహనం వహిస్తే నీకు స్వర్గం లభిస్తుంది 
లేదా నువ్వు కోరితే, అల్లాహ్‌ నీకు ఈ 
వ్యాధి నుండి ఉపశమనం కలిగించాలని 
నేను నీ కోసం దుఆ చేస్తాను” అన్నారు. 
అందుకామె “సరే అలాగయితే (బాధ 
కలిగినా ఫరవాలేదు) ఓర్పు వహిస్తాను. 
అయితే (మూర్చపోయే సమయంలో) 
నా ఒంటి ఆచ్చాదనం తొలగిపోతోంది. 
(నేనా సందర్భంలో) నగ్నం కాకుండా 
ఉండాలని మాత్రం మీరు దైవాన్ని 
ప్రార్థించండి” అని అన్నది. ఆమె కోరిక 
మేరకు దైవప్రవక్త (సల్లం) ఆవిడ కోసం 
దుఆ చేశారు. (బుఖారీ - ముస్థిం) 


GaN, 


yee ges తి 206 J Ju Al tsb 
gw Ml bes cis bp; యమ! త్తు 
ళ్‌! JG ఎఎ! టట eG ల! 
య్‌ దీప 312 బయ 

న UJ 


(సహీహ్‌ బుఖారీలోని వ్యాధిగ్రస్తుల ప్రకరణం). 


ముఖ్యాంశాలు 


మనిషికి, తాను నిలకడగా బాధల్ని భరించగలనన్న ధీమా ఉన్నప్పుడు వెసులుబాటుకు 
బదులు ఎలాగైనా సరే పరీక్షలకు తట్టుకుని నిలబడాలనుకోవటమే ఉత్తమం. దీనిపై అతనికి 
అపారమైన పుణ్యం, ప్రతిఫలాలు లభిస్తాయి. అదేవిధంగా అనారోగ్యానికి లోనైనప్పుడు 
వైద్యపరమైన చికిత్సలు పొందుతూనే ఆ రోగం నుంచి ఉపశమనం కోసం దైవాన్ని కూడా 
ప్రార్థిస్తూ ఉండాలి. ఈ రెండింటిలో దేనినీ వదలకూడదు. ఇవి రెండూ తమ తమ వంతు 


ప్రయోజనాన్ని మనిషికి చేకూరుస్తాయి. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 81 Galak, 


36. హజ్రత్‌ అబూ అబ్బుర్రహ్మోన్‌ ర్‌! de పజ “03-71 
అబ్బుల్లాహ్‌ బిన్‌ మస్‌ఊద్‌ (రజి) కథనం: :)6 4 శ! ధ్‌ en ల తయో 
ఇప్పటికీ నాకు - దైవప్రవక్త (సల్లం) ఇ; ఈ. a he fe 
en ఎవరో ఒకరి సంఘట Whats Jr lel ఆర 
నను గురించి వివరిస్తుంటే నేనాయన్ని ‘pie _— టం Pr లో 
ప్రత్యక్షంగా చూస్తున్నానేమోననిపిస్తోంది. ర 1 9 య ష్‌ C5 452 
(ఈ విషయంపై నాకు అంత నమ్మక | అ జ! సయం :ర్వేక్‌ ఉట 
ముంది) ఆ ప్రవక్తను ఆయన జాతి wale sie OY 
ప్రజలు రక్తసిక్తమయే్యేలా కొట్టారు. 

అప్పుడు ఆ ప్రవక్త “ఓ దేవా! నా జాతి 

వారు అమాయకులు. వారికేమీ తెలీదు, 

నువ్వు వారిని క్షమించు అని ముఖం 

నుంచి కారుతున్న రక్తాన్ని తుడుచు 

కుంటూ దైవాన్ని వేడుకోసాగాడు. 


(బుఖారీ - ముస్తీం) 
(సహీవా బుఖారీలోని ప్రవక్తల ప్రకరణం. ఇంకా సహీహ్‌ ముస్తింలోని జివోద్‌ 
ప్రకరణం,. 
ముఖ్యాంశాలు 


పై హదీసులో చెప్పబడిన ప్రవక్త, హజ్రత్‌ నూహ్‌ (అలైహి) అయివుండవచ్చని కొంతమంది 
పండితులు భావించగా, కాదు ఆయన అంతిమ దైవప్రవక్త ముహమ్మద్‌ సల్లమేనని 
మరికొంతమంది తలపోశారు. ఏదిఏమైనా ఈ హదీసులో ఒక దైవప్రవక్తలో ఉండే ఉన్నత 
నైతికత, ఉదాత్తగుణం విశదీకరించబడింది. ధర్మసందేశ ప్రచారకులకు ఇందులో గొప్ప 
గుణపాఠం ఉంది. ధర్మసందేశ ప్రచార మార్గంలో ఎదురయ్యే కష్టనష్టాలకు ఓర్చుకోవాలని ఈ 
హదీసు మనకు ప్రబోధిస్తోంది. ధర్మసందేశం అందజేస్తున్నప్పుడు ప్రజలు కరకుగా మాట్లాడినా, 
దురుసుగా ప్రవర్తించినా చిర్రుబుర్రులాడకుండా, నుదురు చిట్లించకుండా మన్నింపుల వైఖరిని 
అవలంబించాలి. అంతేకాదు, క్షమాపణ కోసం సన్మార్గ భాగ్య ప్రాప్తికోసం అల్లాహ్‌ను వేడుకుంటూ 


ఉండాలి. ఇంకా మూర్చుల పట్ల మూర్ధంగా వ్యవహరించే బదులు మంచితనంతో వారిని 


చేరదీయాలి. ఈ తరహా ఉన్నత నైతికత, నడవడిక ఒక ధర్మ సందేశ ప్రచారకునికి (దాయీకి) 
ఎంతైనా అవసరం అని ఈ హదీసు పరోక్షంగా సూచిస్తోంది. 


https://teluguislam.net 


హదీను కిరణాలు 82 రామయ్యకు 


37. హజత్‌ అబూ సయీద్‌ మరియు 


ఫలి లీ లీనా లో బ్ర -_TY 
హజ్రత్‌ అబూ హురైరా (రజి)ల కథనం 


0 జక రీ! ప్రల టా ఈ తాం 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా య్‌ య న్‌ స రత ఈడ 
ఉపదేశించారు : “ముస్లింకు అలసట k= AE Sl Ys ois ys 22; 
కలిగినా, రోగమొచ్చినా, మనోవ్యధ, న 7 a న i 
దుఃఖం, బాధ కలిగినా - చివరికి & be wa 7s 3 te హమ! 
అతనికి ముల్లు గుచ్చుకున్నాసరే అల్లాహ్‌ yd Tesi ale ses 
దాని మూలంగా అతని పాపాలను 
క్షమిస్తాడు.” (బుఖారీ - ముస్తిం) 
హదీసులో వచ్చిన పదం 'వసబ్‌' అంటే 
రోగం అని అర్థం. 
(సహీహ్‌ బుఖారీలోని వ్యాధిగ్రస్తుల ప్రకరణం. నహీహ్‌ ముస్తింలోని నత్కార్యాల 
(వకరణం,. 


ముఖ్యాంశాలు 

ఈ హదీసులో విశ్వాసి పట్ల అల్లాహ్‌ కనబరిచే ప్రత్యేక దయాదాక్షిణ్యాల వైఖరి 
వివరించబడింది. ప్రాపంచిక జీవితంలో ఎదురయ్యే కష్టాలు, కడగండ్లు ఆపదలన్నింటినీ అల్లాహ్‌ 
విశ్వాసుల కోసం పాపాల పరిహారంగా మార్చివేస్తాడు. అయితే విశ్వాసి వాటిపై సహనం 
వహించినప్పుడే అది సాధ్యమవుతుంది. దీనికి భిన్నంగా ఆపదలు వచ్చినప్పుడు ఆందోళన 
పడిపోవడం, విధివ్రాతను నిందించడం లాంటి చేష్టలకు దిగితే అతను ఒకవైపు పుణ్యఫలాన్ని 
కోల్పోవడమేగాకుండా మరోవైపు మరిన్ని పాపాల భారాన్ని మోయవలసి వస్తుంది. 


38. హజ్రత్‌ ఇబ్నె మస్‌ ఊది (రజి) 
కథనం : నేనొకసారి దైవప్రవక్త (సల్లం) 
వద్దకు వెళ్ళాను. అప్పుడు ఆయన 
జ్వరంతో బాధపడుతున్నారు. 
నేనాయనతో “దైవప్రవకా! మీకు చాలా 
తీవ్రమైన జ్వరం ఉన్నట్టుంది” అన్నాను. 
దానికి ఆయన “అవును. మీలోని ఇద్దరు 
మనుషులకు వచ్చే జ్వరం నాకొక్కనికే 


A gy 3 yl ye TA 
లోల (a గ శీ శ 

పతిం వక Gl యి cls iG టూ 
i 2 4 Aso Rar he 
dey db} dl JG icles ey 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


వస్తుంది” అని చెప్పారు. “మరయితే 
మీకు పుణ్యం కూడా రెండింతలు 
లభిస్తుంది” అన్నాను. అందుకు ఆయన 
“అవును. నీవన్నది నిజమే. ఏ ముస్లిం 
కయినాసరే, అతనికేదయినా బాధ 
కలిగినా, ముల్లు గుచ్చుకున్నా లేక అంత 


83 Slice. 


US Gel ల! Jab ‘JG Tuas (Ce 
టల్‌! ము దమ! అమ త్రయ తపు 

రాట GUIS ముం గవ i ఆఆ కన! 
YG; ఓ క్యు sh eg le 


AM pov 


యజ ల 


కన్నా పెద్ద ఆపద ఎదైనా వచ్చిపడినా ఆ స 4 త మప! 
అల్లాహ్‌ దాన్ని అతని పాలిట పాపపరి .- ,. ౪ 
గా “J గా! మప ము |» 
హారంగా చేస్తాడు. దానివల్ల అతని 5 
న టి! 


పాపాలు చెట్ల ఆకుల మాదిరిగా రాలి 
పోతాయి” అని చెప్పారు. 

(బుఖారీ -“ముస్తిం) 
హదీసులో ప్రస్తావనకు వచ్చిన పదం 
“అల్‌ - వాకు అంటే “జ్వరం వల్ల 
జీర్ణాశయంలో, ప్రేగుల్లో కలిగే బాధ” 
అని అర్థం. మరికొంతమంది అభిప్రా 
యంలో సామాన్య జ్వరాన్నే 'అల్‌-వాకు' 


అంటారు. 
(నహీవా బుఖారీలోని వ్యాధిగ్రస్తుల ప్రకరణం. నహీహ్‌ ముస్తింలోని నత్కార్యాల 
ప్రకరణం). 

ముఖ్యాంశాలు 


దైవప్రవక్తలకు సామాన్య మానవులకంటే ఎక్కువగా కష్టాలు ఎదురౌతాయని, అందుకు 
వారికి లభించే పుణ్యం కూడా రెట్టింపు అయి ఉంటుందని ఈ హదీసు ద్వారా బోధపడుతోంది. 
ఒక విశ్వాసికి ఎక్కువగా కష్టాలు ఎదురౌతున్నాయంటే అది అతని పరిపూర్ణ విశ్వాసానికి 
తార్కాణమేగాని అతనిపట్ల దైవాగ్రహానికి నిదర్శనం కాదని గ్రహించాలి. 


న త్‌ rr 
39. హజ్రత్‌ అబూ హురైరా (రజి) కథనం 4 తే! దు పత లల్లీ ప్రద. 4 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా ఎవ ఎగ ఏ2 క్ట ఉ| రై ౮6 06 
ఉపదేశించారు: అల్లాహ్‌ తాను మేలు 


https://teluguislam.net 


హదీను కిరణాలు 84 శయ శాల 


అ 


చేయాలనుకున్న వ్యక్తిని కష్టాలకు *తంానే! ఏ ట్య దత్తో ఏ 
గురిచేస్తాడు. (బుఖారీ) ప్ప ఎయు! రై: వం a) | is గా 
“యుసిబ్‌ అన్న పదంలో “స అక్షరాన్ని 
ఇకారంతోను, అకారంతోనూ (యుసబ్‌) 
రెండు విధాలుగా చదవడం సరైనదే. 
ఎలా చదివినా అర్థం మారదు. 
(సహీవా బుఖారీలోని వ్యాధిగ్రస్తుల ప్రకరణంలో వ్యాధి పాపపరిహారం” అన్న 
అధ్యాయంలో ఈ వాదీను పేర్కొనబడింది.) 


ముఖ్యాంశాలు 

ప్రాపంచిక కష్టాలు, కడగండ్లు, బాధలు, విపత్తులు, రోగాలు, షేదరికం, ధనప్రాణ 
నష్టాలన్నింటిలోనూ విశ్వాసికి మేలే ఉంది. ఎందుకంటే ప్రపంచంలో కష్టాలు ఎదురైనప్పుడు 
అతను దైవం వైపుకు మరలుతాడు. తన అశక్తతను, నిస్సహాయస్థితినీ వ్యక్తపరుస్తూ దీనాతిదీనంగా 
దైవాన్ని వేడుకుంటాడు. దాంతో అతని పాపాలు మన్నించబడతాయి. కనుక పరలోకం దృష్ట్యా 
కూడా విశ్వాసికి ఇందులో ఎంతో మేలు ఉంది. 


జ టం (రజి) wa ii we టీ! తోం ల! ల = fe 

0 ఇn౧లం౦) ఇలా యి బాలు; క he = 
es gen య] మ్మ ప ల న వ 
చావుని కోరుకోరాదు. తప్పనిసరి వ KY 6 dp Adel జీ వ్‌ 
పరిస్థితుల్లోనైతే ఈ విధంగా వేడుకోవాలి: 1.3 రమ! 6 6 ఆ సు యు 

“దేవా! జీవితం నా కొరకు మేలుతో న jie cb 15} జ 
కూడుకొని ఉన్నంతవరకూ నన్ను ale sis 

సజీవంగా ఉంచు. మరణమే నా కొరకు 

శ్రేయస్కరమైనప్పుడు నాకు మరణాన్ని 

ప్రసాదించు.” (బుఖారీ - ముస్లిం) 


(సహీహ్‌ బుఖారీలోని ప్రవక్తల ప్రకరణం. నహీవా ముస్తింలోని జిహాద్‌ ప్రకరణం). 


ముఖ్యాంశాలు 
మనిషికి భవిష్యత్తు గురించిన జ్ఞానం లేదు. రానున్న కాలం తన కొరకు 
శ్రేయస్కరమైనదా కాదా అనే విషయం తనకు తెలీదు కాబట్టి జీవితంలో ఎదురైన కష్టాలకు, 


https://teluguislam.net 


Galant, 


బాధలకు కళవళపడిపోయి చావుని కోరుకోరాదు. ఇది చీకట్లో కూర్చొని బాణం విసిరే చందాన 
ఉంటుంది. ఎందుకంటే మిగిలిన జీవితం అతని కొరకు ప్రాపంచికంగా, పారలౌకికంగా కూడా 
ఎంతో మేలైనది కావచ్చు. అందుకే మృత్యువును కోరుకోవడాన్ని వారించటం జరిగింది. అయితే 
దైవమార్గంలో అమరగతి నొందాలని, పుణ్యక్షేత్రాలలో మరణం సంభవించాలని కోరుకోవడంలో 
తప్పులేదు. ఎందుకంటే అవి పై హదీసులోని 'వారింపు' పరిధిలోకి రావు. ఒకవేళ మరణాన్ని 
కోరుకోవడం తప్పదనుకుంటే మాత్రం హదీసులో ప్రస్తావించబడిన వాక్యాలతో దైవాన్ని 


వాదీను కిరణాలు 85 


ప్రార్థించాలి. 


41. హజ్రత్‌ అబూ అబ్దుల్లాహ ఖబ్బాబ్‌ 
బిన్‌ అరత్‌ (రజి) కథనం : దైవప్రవక్త 
(సల్లం) ఒకసారి కాబాగృహం నీడలో ఒక 
దుప్పటిని దిండుగా చేసుకొని ఆసీనులై 
ఉండగా మేము ఆయనకు ఈ విధంగా 
ఫిర్యాదు చేసుకున్నాము : “(ఓ దైవ 
ప్రవక్తా!) మీరు మా కోసం దైవసహా 
యాన్ని ఎందుకు అర్థించటం లేదు? 
మాకోసం దుఆ ఎందుకు చేయడం 
లేదు?” అది విని ఆయన “మీకు 
పూర్వమయితే (విశ్వసించిన) ఒక వ్యక్తిని 
పట్టుకొచ్చి, భూమిలో అతనికోసం 
తవ్విన గుంతలో అతణ్ణి నిలబెట్టేవారు. 
ఆ తరువాత రంపంతో అతణ్జి రెండు 
ముక్కలుగా కోసేవారు. ఇనుప దువ్వెన 
లతో అతని శరీరాన్ని మాంసం, 
ఎముకలు బయటపడేదాకా రక్కేవారు. 
అయినాసరే ఈ కఠిన పరీక్షలన్నీ అతణ్ణి 
తన ధర్మం నుండి మళ్ళించగలిగేవి 
కావు. (అందుచేత మీరు ఆందోళన 
పడవలసిన అవసరం లేదు.) ధైవసాక్షి! 
దేవుడు ఈ పనిని (ధర్మాన్ని పూర్తిచేసి 
తీరతాడు. అప్పుడు ఒక బాటసారి 


గక ఫ్ర పేక క షి క తల్పం 
WO as 1: వ్‌ 

ఏక మ ప రర మ :ఏడ 1వ 
Us J లో! ఆప ర్‌ 
ls ఆట ర Jey ఆట స 
రుం! bit Ly; యు ప్‌ 
క 6 స్ప sd ర్వీ 6 
టాం wd రము ఉం (యు 
sas ol! య Le అ! 
ఆట రయ్‌ al నయా 
ఇల తం! లం స్ప AY 


ర వప క Oey civ స uly 


సు స్ర్తి | 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 86 ర కారు 


(ఒంటరిగా) 'సన్‌ఆ' నుండి హజర్‌మోత్‌ 
నగరం వరకూ నిశ్చింతగా ప్రయాణించ 
గలడు. దారిలో అతనికి అల్హాహ్‌ 
భయం, ఇంకా తోడేలు వచ్చి తన 
మేకల్ని తినేస్తుందేమోనన్న భయం తప్ప 
మరే భయమూ ఉండదు. కాని మీరు 
తొందరపడుతున్నారు ' అంటూ తన 
సహచరులకు ధైర్యం చెప్పారు. 
(బుఖారీ) 


చెరొక ఉల్తెఖనంలో ఈ వాక్యాలు అద 
నంగా ఉన్నాయి: ఆ సమయంలో 
ఆయన దుప్పటిని దిండుగా చేసుకొని 
సేదతీర్చుకుంటుండగా మేము 
బహుదైవారాధకుల ఆగడాలకు గురై 
ఉన్నాము. 

(సహీహ్‌ బుఖారీలోని - దైవదౌత్య బిహాల ప్రకరణం). 
ముఖ్యాంశాలు 

1. ధర్మమార్గంలో కష్టాలు ఎదురవడమనేది ఏ ఒక్క కాలానికో, న్‌ ఒక్క వర్గానికో 
పరిమితం కాలేదు. అన్ని కాలాల్లోనూ, అన్ని ప్రాంతాల్లోనూ సత్యధర్మాన్ని అవలంబించినవారికి 
దుర్మార్గుల నుండి చేదు అనుభవాలే ఎదురయ్యాయి. వారిపై కష్టాల కొండలు 
విరుచుకుపడ్డాయి. అయినాసరే వారు ఏమాత్రం తొణకలేదు. ఎన్ని ఆపదలు వచ్చినా, ఎటువంటి 
చిత్రహింసలకు గురైనా తాము నమ్మిన ధర్మంపై కదలని కొండలా స్థిరంగా నిలబడ్డారు. 
కష్టాల కొలిమిలో ఎంత కాలితే అంతే కుందనంలా మెరిసిపోయారు. కాబట్టి ధర్మపథంలో 
పరీక్షలు ఎదురైనప్పుడు కళవళ పడిపోవడం, ఆందోళన చెందడం ఒక విశ్వాసికి ఎంతమాత్రం 
శోభించదు. 

2. ప్రపంచంలో ఇస్లాం విజయం సాధిస్తుంది. లోకంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయనే 
శుభవార్తలు దైవప్రవక్త (సల్లం) మరియు ఆయన సహచరుల కాలంలోనే నిజమయ్యాయి. 
ప్రజలు తమ కళ్లారా వాటిని వీక్షించారు. నేటికీ (పాక్షికంగా నయినాసరే) ఇస్లామీయ చట్టాలు 
అమల్లో ఉన్న దేశాల్లో, ప్రాంతాల్లో శాంతి పరిఢవిల్లుతోందన్న వాస్తవాన్ని ఎవరూ కాదనలేరు. 


https://teluguislam.net 


హాదీను కిరణాలు 


42. హజ్రత్‌ ఇబ్నె మస్‌ ఊద్‌ (రజి) 
కథనం : హునైన్‌ యుద్ద దినాన 
దైవప్రవక్త (సల్లం) యుద్ధప్రాప్తిని పంపిణీ 
చేసినప్పుడు కొంతమందికి (ఇస్లాంలో 
వారి హృదయాలు కుదుటపడాలన్న 
ఉద్దేశ్యంతో) ప్రాధాన్యతనిచ్చారు. అఖ్‌రా 
బిన్‌ హాబిస్‌కు ఆయన నూరు ఒంటెలు 
ఇచ్చారు. ఉయెనా బిన్‌ హిస్న్‌కు కూడా 
అన్ని ఒంటెలే ఇచ్చారు. అరబ్బు 
ప్రముఖులయిన కొందరికి ఆయన 
కానుకలు ఇచ్చారు. ఈ యుద్ధసంప్రాప్తి 
పంపిణీలో కూడా ఆ రోజు వారికి 
ప్రాధాన్యత ఇచ్చారు. 


ఒక వ్యక్తి (ఇది చూసి) “దైవసాక్షి! ఈ 
పంపకంలో న్యాయం జరగలేదు. 
పంపిణీలో దైవప్రసన్నతా ధ్యేయాన్ని 
దృష్టిలో ఉంచుకోలేదు” అని అన్నాడు. 
ఇది విని నేను “దైవసాక్షి! తప్పకుండా 
నేనీవిషయం దైవప్రవక్తకు తెలియ 
చేస్తాను” అని అన్నాను. నేను దైవప్రవక్త 
(సల్లం) దగ్గరికి వెళ్ళి జరిగిందంతా 
వివరించాను. ఈ విషయం విన్న వెంటనే 
ఆయన వదనంలో మార్పు వచ్చింది. 
ముఖం ఎర్రబారింది. తరువాత ఆయన 
“దేవుడు మరియు ఆయన ప్రవక్తే 
న్యాయం చేయకపోతే ఇంకెవడు 
న్యాయం చేస్తాడు?” అంటూ అవేదన 
వెలిబుచ్చారు. ఆయన ఇంకా ఇలా 
అన్నారు : ప్రవక్త మూసాపై అల్లాహి 


కకక 


ప కు ప్పని తీ తోం - ల 

రావా సిల్‌ ఫట వీ iG మూ 
det మమలే! ఖో 6 జ ఉత్ప 
ఎస్‌ లల్లో! హు Su gis ప్రై tN! 


త? త్వ Jb yar హమ 
ఖో dss బ్‌ యీ ఆడ! ప్ర 
ము యర్‌! aly యు లవ్‌ మునే! 
dl గూ hit; ‘Us dae GU 
"డో కక 4 NO ఎ; డక 
ఏత ఆ జట్టు పయ ౮6 య కర 
బర లన పడు ల టే ర 
CT బా: se తట్టు! తు! లేమ 


Uw 11 హై పగ ర 3 మడి 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 88 రన కాలూ 


దయదలచుగాక! ఆయన (తన జాతి us Bs ఎ! ద్‌ Yi YY: 
ప్రజలచేత) ఇంతకన్నా ఎక్కువగానే వ ౮5 : సక les 
బాధించబడ్డారు. అయినప్పటికీ ఆయన “ af లతల 

సహనం వహించారు.” శ రకల మ 


ఆ తరువాత ఇంకెప్పుడూ నేను ఆయ 
నకు ఎ విషయమూ తెలియపరచరాదని 
మనసులో నిశ్చయించుకున్నాను. 
(బుఖారీ - ముస్లిం) 
(సహీహ్‌ బుఖారీలోని “యుద్ధప్రాప్తిలో ఐదోవంతు ఫర్జ్‌” అన్హ ప్రకరణం. నహీవా 
మున్లింలో జకాత్‌ ప్రకరణం). 


ముఖ్యాంశాలు 

సమకాలీన పరిస్థితులు, అవసరాల దృష్ట్యా కొత్తగా ఇస్లాం స్వీకరించినవారికి, సమాజంలో 
పేరు ప్రతిష్టలు, పదవీప్రాబల్యాలు కల్గి నూతనంగా ఇస్లాంలో చేరినవారికి ధర్మపరివర్తన 
అనంతరం వారి హృదయాలు కుదుటపడాలన్న సదుద్దేశ్యంతో వారికి ఇతర ముస్లింలకన్నా 
కొంచెం ఎక్కువ మోతాదులో సొమ్మును ప్రదానం చేసే విచక్షణాధికారం ఒక ఖలీఫా లేక 
ముస్లింల చక్రవర్తికి ఉంటుంది. ఇకపోతే పై హదీసులో దైవప్రవక్త (సల్లం) గారి పంపకంపై 
అభ్యంతరం లేవనెత్తిన వ్యక్తి ఒకానొక కపట విశ్వాసి అని ఇతర ఉల్లేఖనాల ద్వారా తెలుస్తోంది. 
నిజమైన విశ్వాసులు ఎన్నడూ దైవప్రవక్త అన్యాయం చేశారని నిందించిన పాపాన పోలేదు. 
ఇంకొక విషయం ఎమిటంటే, సామాన్య మానవుల్లాగే దైవప్రవక్త (సల్లం) కూడా ఇతరుల 
మాటలకు ప్రభావితులై అప్రసన్నులవడమో లేక సంతోషం వెలిబుచ్చటమో చేసేవారని ఈ 
హదీసు ద్వారా బోధపడుతోంది. ఎందుకంటే ఆయన కూడా మనలాంటి ఒక మానవుడే. 
మానవాతీత వ్యక్తి కారు. పరిస్థితుల ప్రభావం మనోమస్తిష్కాలపై పడటం మానవ సహజం 
అని మరువరాదు. 
43. హజ్రత్‌ అనస్‌ (రజి) కథనం ప్రకారం  :ల౮౪౮ శ! తోం లో! లం లొ 
దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రబోధించారు: oon] “il S131 113 నమో టీ! J yu 
అల్లాహ్‌ తన దాసునికి మేలు చేయాలని shia is య, 
సంకల్పించుకుంటే (అతని పాపాలకు క EI Js Ts 
పర్యవసానంగా) ఇహలోకంలోనే_ ఫీ Eke తు! haa 
తొందరగా అతణ్జి శిక్షిస్తాడు. (అంటే 5! సక ర్రీవీ! Jb; el స 4 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


కష్టాలు, పరీక్షలకు గురిచేసి అతని 
పాపాలు సమసిపోయేలా చేస్తాడు.) 
ఒకవేళ అల్లాహ్‌ తన దాసునికి కీడు 
తలపెట్టదలిస్తే అతని పాపాల పర్యవ 
సానాన్ని (ఇహలోకంలో ఇవ్వకుండా) 
నిలిపి ఉంచుతాడు. చివరికి ప్రళయ 
దినాన అతణ్ణి పూర్తిగా శిక్షిస్తాడు.” ఇంకా 
ఆయన ఇలా అన్నారు : 
(పుణ్యం)లో శ్రేష్టత పరీక్ష తీవ్రతను బట్టి 
ఉంటుంది. (అంటే వరీక్ష ఎంత 
కఠినంగా ఉంటే దానికి లభించే పుణ్యం 
కూడా అంతగొప్పగా ఉంటుంది.) 
అల్లాహ్‌ ఎ జాతివారినయినా ఎక్కువగా 
అభిమానించినప్పుడు వారిని కష్టాలకు 
లోనుచేస్తాడు. అయితే వారిలో ఎవడైతే 
సహనం ప్రదర్శిస్తాడో అతనికి దైవప్రస 
న్నత లభిస్తుంది. మరెవడైతే (ఆ కష్టాలకు 
కళవళ పడిపోయి) దైవంపట్ల ఆగ్రహాన్ని 
వ్యక్తపరుస్తాడో అతడికి దైవాగ్రహమే 
దక్కుతుంది. (తిర్మిజీ దీనిని ఉల్లేఖించి 
ప్రామాణికమైనదిగా ఖరారు చేశారు.) 


ప్రతిఫలం 


ర కరా 


Pr] ర్‌ (ర్ల! యయా ( = ర! hae 
ఆ పప Ls తవ! 1] a 
hy పదే! పర has is Le 


ప్రమా తాయి లేక్‌ దష! 


(నుననె తిర్మిజీలోని ఐహిక అనాసక్తత అధ్యాయాలు). 


ముఖ్యాంశాలు 


ప్రపంచంలో విశ్వాసికి ఎదురయ్యే పరీక్షలు కూడా దైవానుగ్రహంతో సమానమని ఈ 
హదీసులో చెప్పబడింది. పరీక్షల కాఠిన్యతనుబట్టి అతని పాపాలు సమసిపోయి, దేవుని దగ్గర 
అతని పుణ్యఫలాలు అధికమవుతూ ఉంటాయి, కాబట్టి ప్రతి కష్టంపై, బాధపై సహనం 
వహించడం అవసరం. సహనం లేనిదే అలాంటి భాగ్యాన్ని పాందలేము. అంతేకాదు, అసహనం 


వల్ల పాపాలు మరిన్ని పెరిగిపోతాయి. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


44. హజ్రత్‌ అనస్‌ (రజి) కథనం : అబూ 
తల్హా (రజి)గారి పిల్ల వాడొకడు జబ్బు 
పడ్డాడు. అయితే ఆయన (పని 
నిమిత్తం) ఎక్కడికో బయటికి వెళ్ళి ఉన్న 
సమయంలోనే ఆ పసివాడు చని 
పోయాడు. ఆయన ఇంటికి తిరిగివచ్చిన 
తరువాత “బాబు ఎలా ఉన్నాడు?” అని 
ఇంట్లో అడిగారు. దానికి ఆ పసివాడి 
తల్లి హజ్రత్‌ ఉమ్మె సులైమ్‌ “బాబు 
మునుపుకన్నా ఇప్పుడు చాలా ప్రశాం 
తంగా ఉన్నాడు” అని భర్తను సము 
దాయించి, రాత్రి భోజనం వడ్డించారు. 
ఆయన తృప్తిగా భోజనం చేశారు. 
తరువాత భార్యతో సంభోగం కూడా 
జరిపారు. సమాగమం పూర్తయిన 
తరువాత ఆవిడ తన భర్తకు (ఆయన 
బయటికి వెళ్ళివున్నప్పుడు పిల్లవాడు 
చనిపోయిన సంగతి తెలియజేసి), “ఇక 
అబ్బాయికి ఖనన సంస్కారాలు చేసి 
రండి” అని చెప్పింది. (ఆ రాత్రి ఖనన 
సంస్కారాలు జరిగాయి.) తెల్లవారాక 
అబూ తల్హా (రజి) దైవప్రవక్త (సల్లం) 
సన్నిధికి వెళ్ళి రాత్రి జరిగిన వృత్తాంత 
మంతా ఆయనకు వివరించారు. ఆ 
సంగతి విని ఆయన “గత రాత్రి నువ్వు 
నీ భార్యతో సమాగమం జరిపావా?” అని 
ప్రశ్నించారు. దానికాయన అవునని 
సమాధానమిచ్చారు. ఆ సమాధానం విని 
దైవప్రవక్త (సల్లం) ఆ దంపతుల కోసం 
“ఓ దేవా! విరిద్దరికీ శుభాన్ని కలుగ 
జేయి ' అని ప్రార్థించారు. 


ర కర 


లేక య ఊ లడ్లు ల్లా! క ££ 
పమ నే హి తయ 
యత్‌ మే ద్ర ఇకక 
(TU iil Fee ం ప్రాయ! 
రిల! లే - యుల టై లర! 
పు! | టప 6G వై 
తక ట్ర య Ge olf 
Sil gli. కడు! 133513 
(ద ఏ :0డ యక్‌ శ్ర రేం 
290 pan :J6 tal లత ఆమ్మ! 
lb Ay 16 వష షై 
PRD ఉహ శకస! 6 Ged 
‘JG COE ih త ఒత్తు! 


https://teluguislam.net 


హదీసు కిరణాలు 


దైవప్రవక్త ప్రార్థన ఫలితంగా కొంతకాలా 
నికి ఆయన భార్యకు మరో అబ్బాయి 
పుట్టాడు. (హజ్రత్‌ అనస్‌ (రజి) అంటు 
న్నారు): అబూ తల్లా నాకు కొన్ని ఖర్జూర 
పండ్లు ఇచ్చి “ఈ చంటోణ్ని దైవప్రవక్త 
(సల్లం) సన్నిధికి తీసుకువెళ్ళు” అని 
ఆదేశించారు. (తండ్రి ఆజ్ఞ ప్రకారం 
అనస్‌ (రజి) బాబుని దైవప్రవక్త వద్దకు 
తీసుకొనివెళ్ళారు.) అప్పుడు ఆయన 
“బాబుతో పాటు మరేమైనా తెచ్చావా?” 
అనడిగారు. దానికి హజ్రత్‌ అనస్‌ (రజి) 
“అవును, కొన్ని ఖర్జూరపండ్డు తెచ్చా 
నండీ” అని చెప్పారు. దైవప్రవక్త 
(సఅసం) ఆ ఖర్జూరాలను నోట్లోవేసు 
కొని నమిలారు. తరువాత వాటిని తన 
నోటినుండి తీసి ఆ పసివాడి నోట్లో 
పెట్టారు. ఈ విధంగా ఆయన ఆ పిల్ల 
వాడికి ఉగ్గుపోసి “అబ్దుల్లాహ్‌” అని 
నామకరణం చేశారు. 

(బుఖారీ - ముస్లిం, 
బుఖారీలోని వేరొక ఉల్లేఖనంలో ఇబ్నె 
ఉయెనా అన్సార్లలోని ఒకరు తనకు ఈ 
విధంగా తెలియజేశారని అన్నారు : నేను 
(అబ్దుల్లాహ్‌ గారి) తొమ్మిదిమంది 
కుమారులను చూశాను. వారంతా 
ఖురాన్‌ చదువుకున్నవారే. 


ముస్లింలోని ఒకానొక ఉల్లేఖనంలో ఈ 
విధంగా ఉంది : ఉమ్మె సులైమ ద్యారా 


GANG, 


Gs 4 ఓ రగ ss Cpe 


le Gi Sie .ఉ&! య, టా స స 


హు హు శ్రర ల స రో 5 
ఏ ఈ ఆస ఈటీ (ర ఏ 

ప్రేం , ఖీ? ag dl ie 
టవ షట pats PET 
Es bil ర రమ షమ ను డవ 
యు వ దూకు యయ! 6 పళ 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 92 GENE, 


పుట్టిన అబూ తల్హా (రజి) పిల్లవాడొకడు వబ లమ నే రు; రతం 
చనిపోయాడు. ఉమ్మె సులైమ్‌ తన టో ఇ ప్రక మయ ర్‌ డ్‌ 
ఇంట్లో వాళ్ళని బాబు చనిపోయాడన్న _ తే Ss! ఆ: seb 5! 
సంగతి మీరెవరూ అబూ తల్ఫాకు గ్‌ 


yl bp ల 3 cll i Uy 
ల 6 జ Ah క గవ! గుం 
TO WT 0 లయ par pares ర! 
2౮ ఫీ చత ‘db ఉష అ 


చెప్పవద్దనీ, స్వయంగా నేనే ఆయనకు 
తెలియపరుస్తానని చెప్పారు. (కొంత 
సేపటికి) అబూ తల్ఫా (రజి) ఇంటికి 
వచ్చారు. ఉమ్మె సులైమ్‌ (ర.అన్‌హా) 
ఆయనకు రాత్రి అన్నం వడ్డించారు. 
అబూ తల్లా భోజనాదులు ముగిం 
చారు. తరువాత ఆమె మునుపటికన్నా 
బాగా అలంకరించుకొని అందంగా 
తయారై భర్త దగ్గరికి వచ్చారు. ఆయన 
ఆమెతో సమాగమం జరిపారు. ఆయన 
రతిలో పూర్తిగా తృప్తిచెందారని భావిం 
చాక ఆమె తన భర్తను “ఓ అబూ తల్లా! 
మిరే చెప్పండి! కొందరు ఒక ఇంటివారికి 
ఎదైనా వస్తువు కొంతకాలం పాటు 
వాడుకోవటానికి ఇచ్చారనుకోండి. ఆ 
తరువాత వారు తమ వస్తువుని వాపసు 
చేయమని కోరితే ఆ ఇంటివాళ్ళు 
ఇవ్వకుండా ఉండటం భావ్యమేనా?” 
అని చూచాయగా ప్రశ్నిం చారు. దానికి 
అబూ తల్తా (రజి) అది సరైన పద్ధతి 
కాదని సమాధానం చెప్పారు. వెంటనే 
ఆమె “మరయితే మీరు మీ బాబు 
విషయంలో అల్లాహ్‌ నుండి పుణ్యాన్ని 
ఆశించండి” అన్నారు. (అంటే మీ 
అబ్బాయి కూడా దేవుడిచ్చిన అప్పగింత 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


లాంటివాడు. తన అప్పగింతను దేవుడు 

తీసేసుకున్నాడు.) ఈ మాట విని 
ఆయన కోపంతో మండి పడ్డారు. “నాకీ 
విషయం ముందుగా చెప్పకుండా 
ఎందుకు వదిలేశావు? నేను నీతో కలిసి 
మలినమైన తరువాత బాబు చనిపోయా 
డన్న సంగతి చెబుతావా?” అని రుస 
రుసలాడారు. (ఆ తరువాత) ఆయన 
వెళ్ళిపోయారు. దైవప్రవక్త (సల్లం) 
సన్నిధికి వెళ్ళి జరిగినదంతా వివరిం 
చారు. అది విని దైవప్రవక్త (సల్లం) 
“అల్లాహ్‌ మీరిద్దరూ కలిసిన ఈ రాత్రిలో 
శుఖాన్ని కలుగజేయుగాక!” అని 
ప్రార్థించారు. ఆ తరువాత (కొంత కాలా 
నికి) ఉమ్మె సులైమ్‌ మళ్ళీ గర్భవతి 
అయ్యారు. 


అనస్‌ (రజి) ఇలా అంటున్నారు : దైవ 
ప్రవక్త (సల్లం) ఒకానొక ప్రయాణంలో 
ఉన్నారు. ఉమ్మె సులైమ్‌ కూడా (తన 
భర్తతో పాటు) దైవప్రవక్త పయన 
బృందంలో ఉన్నారు. దైవప్రవక్త (స) 
సాధారణంగా ప్రయాణం నుండి 
మదీనాకు తిరిగొచ్చినప్పుడు రాత్రిపూట 
వచ్చేవారు కాదు. ప్రయాణీకుల బృందం 
మదీనా నగర సమీపానికి చేరుకుంటుం 
డగా ఉమ్మె సులైమ్‌కు పురిటినొప్పులు 
మొదలయ్యాయి. అబూ తల్తా (రజి) 


“016 2 12 
ర కాలూ 


స్త ఎ రం J య టం కాం 
సక తరుం త తర డు వ్య 
96 ట్‌ దుష! | ప 
లో వక త! రై S65 5౮౪ భం 
1] స్త చ! diay 05 ws ధీం ఇహ 

bk యం A ప మనీ తే 
ae] జజ ఒహ! ప్రా . 
ప్‌ మిలే ఉమ ్రైయు 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


కూడా ఆమె కోసం ఆగాల్సి వచ్చింది. 
దైవప్రవక్త (సల్లం) మాత్రం (ఆగకుండా) 
ప్రయాణం కొనసాగించారు. 


అనస్‌ (రజి) ఉవాచ : అప్పుడు అబూ 
తల్ఫా (రజి) ఇలా వేడుకోసాగారు - “ఓ 
ప్రభూ! దైవప్రవక్త (సల్లం) మదీనా 
నగరం నుండి బయటికి వెళ్ళినప్పుడు 
నేను కూడా ఆయనతో పాటు వెళ్ళాలనీ, 
ఆయన మదీనా నగరంలోకి ప్రవేశించే 
టప్పుడు ఆయనతో పాటే ప్రవేశించాలని 
నేను కోరుకుంటానని నీకు తెలుసు. 
కాని ఇప్పుడు నేను (దైవప్రవక్త వెనుక 
ఆగిపోవటం నీవు చూస్తూనే ఉన్నావు).” 


ఉమ్మె సులైమ్‌ (ర.అన్‌హా) (ఆయన 
మాటలు విని) “అబూ తల్లా! ఇంతకు 
ముందు నాకు కలిగిన నొప్పి ఇప్పుడు 
లేదు. పదండి, (మనం కూడా వెళ్ళి 
పోదాం)” అని అన్నారు. 


తరువాత మేమందరం కూడా బయలు 
దేరాము. ఆ దంపతులు మదీనాకు 
చేరుకోగానే ఆమెకు మళ్ళీ ప్రసవవేదన 
(కొంతసేపటికి) 
ఆమెకు ఒక బాబు పుట్టాడు. అప్పుడు 
మా అమ్మ (ఉమ్మె సులైమ్‌) నాతో “రేపు 
ఉదయం నువ్వు వీణ్ణి దైవప్రవక్త (స) 
సన్నిధికి తీసుకువెళ్ళే వరకూ వీడికి ఏ 
పాలూ త్రాపించకూడదు' అని చెప్పింది. 


మొదలయ్యింది. 


Galt, 


సము లీ రస్‌ 106 స్తత ర్చ 
రల లటానటే ధరను త్మ! 
iris Jes; డ్రా BEF 
|] ర్స్‌ 65 wy El Wj J 
Ot; gi ie rea గ వయ. 
తళ! గహ మయం Gl (యూ! 
లో అ దేటు Dp 
Je జ్ర హహ మ! sy GU 
పయ సూ! తక శ్ర 
శక ఉ! ల vl! స దమం 
త్య! ve 


https://teluguislam.net 


వాజ్‌ను కిరణాలు 95 Galati, 


ఆప్త” 


తెల్లవారగానే నేను ఆ పసికందును దైవ 
ప్రవక్త (స) దగ్గరికి తీసుకువెళ్ళాను. 
(తరువాత ఎం జరిగిందో క్రితం 
హదీసులో ప్రస్తావించడం జరిగింది.) 


(నహీవా బుఖారీలోని జనాయెజ్‌ ప్రకరణం. నహీవొ మున్లింలోని నంస్కార 
వపకరణం). 


ముఖ్యాంశాలు 

క్‌ సామాజిక జీవనంలో మనిషి ఏవిధంగా మసలుకోవాలో ఈ హదీసు బోధపరుస్తోంది. 
హదీనులో నహనశీలి, సద్గుణ సంపన్నురాలైన ఓ మహిళ పాత్ర అందుకు 
ఆదర్శప్రాయంగా నిలుస్తుంది. తన కొడుకు చనిపోయినప్పటికీ ఎలాంటి ఏడ్పులు, 
రోదింపులు లేకుండా దైవం నుండి సత్ఫలితాన్ని ఆశిస్తూ అత్యుత్తమ రీతిలో సహనం 
ప్రదర్శించిందంటే ఇది ఆమె మనో నిబ్బరానికీ, మొక్కవోని విశ్వాసానికి నిదర్శనం. 
అంతేకాదు, ఆమె అలసిసాలసి ఇంటికి తిరిగొచ్చిన భర్తను బాబు క్షేమంగా, నిక్షేపంగా 
ఉన్నాడని సముదాయించింది. ఆయనకు సపర్యలు చేసిన తరువాత గాని అబ్బాయి 
చనిపోయాడన్న సంగతి చెప్పలేదు. భర్తకు సేవచేయడం, అతనికి మనో ఉల్లాసాన్ని 


అందించడం ముస్లిం అయిన ప్రతి ఇల్లాలి విధి అన్న సంగతి దీని ద్వారా విదితమవు 
తోంది. 


2. భర్త ఇంట్లో ఉన్నప్పుడు భార్య అలంకరించుకొని, ముస్తాబై భర్త ముందుకు రావడం 
అభిలషణీయం. 

వ శిశువు జన్మించినప్పుడు ఎ సత్పురుషుని వద్దకన్నా తీసుకెళ్ళి శిశువుకు ఉగ్గుపోయించడం 
ధర్మసమ్మతమే. 

4. కష్టాలు ఎదురైనప్పుడు దైవ నిర్ణయాలపట్ల తన ఆమోదాన్ని తెలిపే దాసునికి అల్లాహ్‌ 
గొప్ప ప్రతిఫలాన్ని, పుణ్యాన్ని ప్రసాదిస్తాడు. 

ర్‌, ప్రీలు కూడా యోధులతోపాటు ధర్మయుద్దానికి వెళ్ళవచ్చు. అయితే అక్కడ దేవుని 
హద్దులకు లోబడి ఉండి దైవమార్గంలో పోరాడే యోధుల గాయాలకు కట్టుకట్టడం, 
రోగుల్ని పరామర్శించడం, అన్నపానీయాలు సమకూర్చడం వంటి సేవలు అందించాలి. 

6. దంపతులు ఒండొకరిని ఓదార్చే ఉద్దేశ్యంతో అన్యాపదేశంగా శ్లేషభావాలను స్ఫురించే 


పదజాలాన్ని వాడవచ్చు. దీనినే అరబీలో “తౌరియా అంటారు. అది అబద్ధం (క్రిందికి 
రాదు. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


45. హజ్రత్‌ అబూ హురైరా (రజి) కథనం 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రవచిం 
చారు : కుస్తీపట్టి ఇతరులను చిత్తుచేసే 
వాడు పరాక్రమశాలి కాడు. కోపం 
వచ్చినప్పుడు తన్ను తాను అదుపులో 
పెట్టుకోగలిగినవాడే నిజమైన పరాక్రమ 
శాలి (పహిల్యాను). 

(బుఖారీ - ముస్లిం, 


“'సురఆ' 'సపె ఉకారం, “రకు అకారం. 
అనేకమందిని చిత్తుచేసినవాడిని 
అరబ్బులు 'సురఆి అని పిలిచేవారు. 


(నహీవా బుఖారలోని నంస్కార ప్రకరణం. 


(పకరణం). 


ముఖ్యాంశాలు 


Gai, 


జ ఉ తో Ap తనో ఫ్‌ ళల 

తే| ధం BaD a లో! లాం - £9 

3 a అ tr 3 తో 

LA పనీ! db వక్త తల్పం ల! టూ 


త మప ల్లీ! శ జ్జ పడు 
ole Gis మ ట్రా! మూ 


డ్‌ Sal! * స sal; 
ఎనీ! ప్రత్త ప్ర sd మయ్య cell 
Up 


నపూవ్‌ ముస్లింలోని నత్కార్యాల 


కోపం వచినపొడు అహంకారంతో ఇతరులపె పతాపం చూపేబదులు సాధమెనం 


తవరకు ఆ కోపాన్ని దిగమ్రింగడానికి ప్రయత్నించాలని ఈ హదీసు బోధిస్తోంది. కోపం 
వచ్చినప్పుడు కయ్యానికి కాలుదువ్వి ఇతరులపై బలప్రదర్శన చేయటం బలవంతుల సామాన్య 
లక్షణం. అయితే ముంచుకువస్తున్న ఆ క్రోధాన్ని అణచుకొని, ఎదుటి వారిని చిత్తుచేసే బలం 
ఉండి కూడా క్షమించి వదలివేయడమనేది అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. మనసులో 
దేవుని భయమున్న ఒక విశ్వాసి మాత్రమే అలాంటి సంయమనం ప్రదర్శించగలడు. 


46. హజ్రత్‌ సులైమాన్‌ బిన్‌ సుర్జ్‌ (రజి) 
కథనం : నేనొకసారి దైవప్రవక్త (సల్లం) 
వద్ద కూర్చొని ఉండగా ఇద్దరు వ్యక్తులు 
పరస్పరం  దూషించుకుంటున్నారు. 
వారిద్దరిలో ఒకతని ముఖం 
(ఆగ్రహంతో) కందిపోయింది. నరాలు 
ఉబ్బుకొచ్చాయి. అది చూసి దైవప్రవక్త 
(సల్లం) ఇలా అన్నారు : “నాకు ఒక 
సూక్తి తెలుసు. ఇతను గనక దాన్ని పఠిస్తే 


హలా gt తీసు ప్రా ఎ ఓ 
హ్‌. నేయ యా ఊటలు 
జయమ్‌ యు రు పోవ; 
Jw తాక! RSS 3 on 
06 ప్రమ స Gp 2 4100 
ప్రాతం వరి] 06 3 ig Gs CN 
మ్య డ Cores eT Us 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 97 ERI 


ఇతని కోపం దూరమయిపోతుంది. ఈ ఉం. ఫ్‌ 
వ్యక్తి గనక “అవూజుబిల్లాహి మినష్టై 
తానిర్రజీం” (శాపగ్రస్తుడైన షైతాన్‌ బారి 

నుండి అల్లాహ్‌ శరణు వేడు తున్నాను) 

అని అంటే ఇతని కోపోద్రే కాలు చల్లారి 
పోతాయి.” 


ఫ్‌ రథ ఖా రీ [గడ 
le పటు తయా Well gi ఫ్య 


(ఆ తరువాత) అక్కడివారు ఆ 
వ్యక్తినుద్దేశించి “దైవప్రవక్త (సల్లం) నిన్ను 
శాపగ్రస్తుడైన షైతాన్‌ బారినుండి అల్లాహ్‌ 
శరణు వేడుకోమంటున్నార' ని చెప్పారు. 
(బుఖారీ - ముస్తిం) 
(నహీవహ్‌ బుఖారలోని సృష్టి ఆరంభ ప్రకరణం. నహీ వ్‌ మున్లింలోని నత్మార్యాల 
(పకరణం). 


ముఖ్యాంశాలు 

మనిషి కోపావేశంలో ఉన్నప్పుడు, ఈ కోపం షైతాన్‌ దుష్పేరణ వల్ల వచ్చిందని భావించి, 
దాన్నుండి అల్లాహ్‌ శరణు వేడుకోవాలి. ఈ మేల్కొలుపే అతని క్రోధానికి మంచి విరుగుడుగా 
పనిచేస్తుంది. ఆగ్రహోదగ్రులై అదుపుతప్పి ప్రవర్తించేవారు హదీసులో చెప్పబడిన “తఅవ్వుజ్‌ 
(శరణువేడే) సూక్తిని పఠిస్తే మంచి ఫలితం ఉంటుంది. 
47. రా ముఆజ్‌ య అ (రజి) al ఆ yi ల దు షు. 0 
కథనం ప్రకారం దైవప్రవక్త (స) ఇలా రు 
ప్రబోధించారు : కోపాన్ని ప్రదర్శించే aes pls ల! Jb పరి! ర్‌ 
శక్తిసామర్థ్యాలు ఉండి కూడా ఆ కోపాన్ని “= ‘his ur: ర్‌! ఆత 36 55 
దిగమ్రింగేవాణ్లి దేవుడు ప్రళయదినాన పట్లు! స్మ Ga ల 955 de లోటు 
సృష్టి రాసులందరి ముందుకు పిలిచి ఫి GEG రాజి! mek ర్ట అ పరత యా 
అతనితో (స్వర్గంలోని) విశాలమైన మూ లట, gia «5315 య 
కన్నులుగల సుందరాంగుల్లో నీకు a 
నచ్చిన ఆమెను ఎంపిక చేసుకోవచ్చని లా 
అంటాడు. (ఈ హదీసును అబూదావూద్‌ 
మరియు తిర్మిజీలు ఉల్లేఖించారు. 


https://teluguislam.net 


వదీను కిరణాలు 98 రగ కరా 


ఇంకా తిర్మిజీ దీనిని హసన్‌గా ఖరారు 
చేశారు.) 


(అబూదావూద్‌లోని నంస్కార ప్రకరణం. తిర్మిజీలోని “కల్పాంత అభివర్థన ” 
(ప్రకరణం. 


ముఖ్యాంశాలు 

1. “హూర్‌' అనేది “హౌరా అనే పదానికి బహువచనం. అత్యంత శ్వేత వన్నె చర్మం 
కలిగిన స్రీ అని దీనర్థం. ఇంకా 'ఈన్‌' అనేది 'ఐనా' అనే పదానికి బహువచనం. అంటే విశాలమైన 
కన్నులు కలదని భావం. ఈ రెండు పదాలు కూడా స్వర్గంలో విశ్వాసులకు ప్రసాదించబడే 
అత్యంత సౌందర్యవతులైన స్రీలను సూచిస్తున్నాయి. 

కసి తీర్చుకునే శక్తిసామర్థ్యాలు, బలాధికారాలు, అనుకూల పరిస్థితులు ఉండి కూడా 
కేవలం దైవాజ్ఞను శిరసావహిస్తూ కోపాన్ని దిగమింగి, ఆగ్రహావేశాలను అణచుకొని బల ప్రదర్శనకు 
పూనుకోకుండా సహనం వహించే శక్తి మహత్మ్యం, పరలోకంలో అతనికి లభించే పుణ్యఫలాలు 
కూడా ఈ హదీసు ద్వారా బోధపడుతున్నాయి. 
48. హజత్‌ అబూ హురైరా (రజి) యమునా 1 
కథనం: ఒక వ్యక్తి దైవప్రవక్త (సల్లం)ను వ ర శ 
“నాకేమైనా ఉపదేశించండి” అని re a gd Jb es of eae 
కోరాడు. అందుకు ఆయన “కోపగిం. :లేత్‌ లేరు వక స్‌ 9:06 
చుకోకు” అన్నారు. అతను పలుమార్లు cyl ely, Ca ఖ్‌ 
అదే ప్రశ్నవేశాడు. ప్రతిసారీ ఆయన - 
“కోపగించుకోకు” అనే తాకీదు చేశారు. 

(బుఖారీ) 

(నహీవా బుఖారీలోని నంస్కార ప్రకరణం). 
ముఖ్యాంశాలు 
1. ._ ప్రాపంచిక వ్యవహారాల్లో చీటికిమాటికి చిర్రుబురులాడటం తప్పే అయినప్పటికీ, 

దేవుడు విధించిన హద్దులు అతిక్రమించబడుతున్నప్పుడు మనిషికి కలిగే ఆగ్రహం, 

ఉక్రోషం మాత్రం ప్రశంసనీయమే. ఎందుకంటే ఇది ధర్మంపట్ల మనిషికున్న 

అభిమానాన్ని విశ్వాసాన్ని సూచిస్తుంది. 
ర్‌ ప్రతి చిన్న విషయానికీ కోపగించుకునే స్వభావమున్న వ్యక్తి తన బలహీనతను 


తెలుసుకొని దాన్ని దూరం చేసుకునేందుకు ప్రయత్నించుకోవడానికి వీలుగా 
మాటిమాటికీ అతనికి కోపం వల్ల కలిగే కష్టనష్టాలను గురించి వివరిస్తూ ఉండాలి. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 99 ర కాలూ 


3. కోపం వల్ల షైతాన్‌ ఉద్దేశ్యాలు నెరవేరుతాయి. కాబట్టి కోపగించుకోవడమనేది చాలా 
చెడ్డ విషయం. అందుకే అలాంటి సందర్భాల్లో షైతాన్‌ బారి నుండి అల్లాహ్‌ శరణు 
వేడుకోవాలని ఆదేశించడం జరిగింది. 

49. హజ్రత్‌ అబూ హురైరా (రజి) కథనం ఒశ్య। న క ల wre 

ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రబో ఏర! Ji us ప్త 410 Sta 

ధించారు : విశ్వాసులైన స్రీ పురుషుల a wa ఫో 
ప్రాణానికి, సంతానానికి, ఇంకా వారి ధన 3 2793 మానే థో మపి రంప 
సంపదలకు కూడా కఠిన పరీక్షలు సుతు టం G3 ఆలు dl ih 
ఎదురౌతూనే ఉంటాయి. (ఆ విధంగా ర piss షూ JG, avy] 
కష్టాలు ఎదురౌతూ) ఆఖరికి వాళ్ళు 

(మరణానంతరం) దేవుణ్ణి కలుసుకున్న 

ప్పుడు వారి (కర్మపత్రం)లో ఒక్క పాపం 

కూడా మిగిలి ఉండదు. (తిర్మిజీ దీనిని 

ఉల్లేభించి హసన్‌ మరియు సహీహ్‌గా 


ఖరారు చేశారు.) 
(నుననె తిర్మిజీలోని 'ఐఎపాక అనానక్తత” అనే అధ్యాయంలో ఈ వాచను 
పేర్కొనబడింది.) 

ముఖ్యాంశాలు 


ఇహలోకంలో ఇతరులకన్నా విశ్వాసులే ఎక్కువగా కష్టాలకు, కఠిన పరీక్షలకు గురవుతూ 
ఉంటారని ఈ హదీసు ద్వారా బోధపడుతోంది. అయితే ఒక విశ్వాసికి ఇందులో కీడుకన్నా 
మేలే ఎక్కువగా ఉంటుంది. కష్టాలు ఎదురైనప్పుడు సహనం వహిస్తూ విశ్వాసంపై నిలకడను 
ప్రదర్శిస్తే దాని మూలంగా అతని పాపాలన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. 
50. హజ్రత్‌ ఇబ్నె అబ్బాస్‌ (రజి) కథనం: | లం యయ ౮ ద్ర _ 
ఉయైనా బిన్‌ హిన్స్‌ వచ్చి తన సోదర క ge GE లం Ce 
కుమారుడైన హుర్ర్‌ బిన్‌ ఖైన్‌ వద్ద ౮౪. or ah తయ 
బసచేశారు. ఈ హుర్ర్‌ బిన్‌ ఖైస్‌ హజ్రత్‌ జాలు అ న 
ఉమర్‌ (రజి) (ఖలీఫాగా వున్నప్పుడు పీ ఆం రా గట idl, yi 
ఆయన) సన్నిహితుల్లో ఒకరు. (ఆ ౫ పా UE పరప! తయ 
కాలంలో) హజత్‌ ఉమర్‌ గారి 


సభికులు, సలహాదారులు, ఖుర్రాలై 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


(విద్యావంతులై) ఉండేవారు - వారు 
నడి వయన్కులైనా లేక నవ 
యువకులైనా సరే; అప్పుడు ఉయెనా 
గారు తన సోదర కుమారునితో ఇలా 
అన్నారు : “భాతృజా! ఈ ఖలీఫా వద్ద 
నీకు మంచి పలుకుబడి ఉంది. కనుక 
నేనాయన్ని కలుసుకునేందుకు నువ్వు 
ఆయన వద్ద అనుమతి తీసుకో.” హుర్ర్‌ 
బిన్‌ ఖైస్‌ (తన బాబాయికోసం) ఉమర్‌ 
(రజి)ని సంప్రతించి అనుమతి కోరగా 
ఆయన అనుమతినిచ్చారు. లోపలికి 
వవేశించిన తరువాత ఉర్దైైనా 
ఖలీఫానుద్దేశించి “ఓ ఇబ్నె ఖత్తాబ్‌! 
దైవసాక్షి! నీవు మాకు తగినంతగా 
(సొమ్ము) ఇవ్వడంగానీ, మా విష 
యంలో తీర్పులు న్యాయంగా 
ఇవ్వడంగానీ చేయటం లేదు” అని 
నిందించారు. ఆయన మాటలు విని 
ఉమర్‌ (రజి) ఆగ్రహోదగ్రులయ్యారు. 
ఆయున్ని (ఆ మాట అన్నందుకు) 
దండించాలని నిశ్చయించుకున్నారు. 
అంతలోనే హుఠ్ర్‌ బిన్‌ ఖైస్‌ కల్పిం 
చుకొని, “ఓ విశ్వాసుల నాయకా! 
అల్లాహ్‌ తన ప్రవక్తను ఈ విధంగా 
ఆదేశించాడు: “ప్రవక్తా! మృదుత్వం, 
మన్నింపుల వైఖరిని అవలంబించు. 
మంచిని ప్రబోధించు. మూర్భులతో 
వాదానికి దిగకు.' (అల్‌ ఆరాఫ్‌ : 199) 
ఇతను (నా బాబాయి) కూడా మూర్చుడే. 
(కాబట్టి క్షమించి వదలిపెట్టండి)” అని 
విన్నవించుకున్నారు. దైవసాక్షి! హుర్ర్‌ 


టి! ర్‌ Se al U 


CANE, 


1 (త ప్‌ SU; టూ ఏ1 
sl alt eel oN స్తు G1 tes 
als ళో రుం Pr మ ప యు 
:J6 గ wae వ ఏ6 
రు ౮ తా Uhl gy యి 
ఉడుత J డి సమా న్యు రు! 
alps 
ర్తి! బట 04 
ఖల నట. య ఫె నవ క Jw 

వయ!) యుత ses alt 
AIG ltl! ప్ర tia 815 [144 
663; 563 BK ie ie WE UG 
get elyy . Ju dl రాద య. 


https://teluguislam.net 


. Cag 1 
వాదీసు కిరణాలు 101 రో కాలూ 


ఈ సూక్తిని పరించగానే ఉమర్‌ (రజి) 
అది విని ఒక్క అడుగైనా ముందుకు 
వేయలేదు. హజ్రత్‌ ఉమర్‌ (రజి) దివ్య 
ఖుర్‌ఆన్‌ ముందు (అంటే దాని ఆదేశాల 
ముందు) కడం వినయంగా 
లొంగిపోయేవారు. (బుఖారీ) 


(సహీహ్‌ బుఖారీలోని వ్యాఖ్యానాల ప్రకరణం). 


ముఖ్యాంశాలు 

1. పై హదీసులో “ఖుర్రా' అనే పదం వాడబడింది. ఇది “ఖారీ' అనే పదానికి బహువచనం. 
అసలు 'ఖారీ' అంటే చదువరుడు, పాఠకుడు అని అర్థం. హదీసులో ప్రస్తావనకు వచ్చిన 
“ఖారీ అంటే ఈ రోజుల్లో లాగా కేవలం దివ్య ఖురాన్‌ను శాస్త్రోక్తంగా, లయబద్ధంగా, మధురాతి 
మధురంగా పారాయణం చేసేవారని భావం ఎంతమాత్రం కాదు. పైగా ఇక్కడ ఖారీ అంటే 
ఖురాన్‌ యొక్క భావం అందులోని ఆజ్ఞలు, వారింపులు, ఆదేశాలను గురించి తెలిసిన 
ధర్మవేత్తలు (పుకహా), ఖురాన్‌కు భాష్యం చెప్పగల జ్ఞానఖనులు అని అర్థం. “ఖులఫాయె 
రాషిదీన్‌'గా చరిత్రకెక్కిన నలుగురు ఖలీఫాల దర్పారులలో ఇలాంటి గొప్ప మేధావులు 
పండితులే సభ్యులుగా, సలహాదారులుగా నియమితులయ్యేవారు. దీనిద్వారా తెలిసేదేమిటంటే 
నాయకులు తమకు సలహాదార్లుగా ధర్మజ్ఞానం కలిగిన వారినే ఉంచుకోవాలి. సిరిసంపదలను 
కూడబెట్టుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న అవినీతిపరుల్ని సలహాదారులుగా నియమించుకోవడ। 
తగదు. ప్రపంచ వ్యామోహం గల వ్యక్తుల సలహాలు చిత్తశుద్ది, శ్రేయోభిలాషకు బదుల 
స్వార్థప్రయోజనాలతో కూడుకుని ఉంటాయి. కనుక వారి సలహాలను పాటించడం ఎంతమాత్ర 
శ్రేయస్కరం కాదు. 


2. సమావేశాలు, సలహా మండలుల్లో సభ్యులుగా ఉండేందుకు విషయపరిజ్ఞాన( 
దైవభక్తి చాలా అవసరం. అంతేగాని వాటిలో సభ్యత్వానికి ఎక్కువ వయసు ఉండాలన్న నిబంధ 
లేదు. 


3. పరిపాలకుడు అత్యంత సహనళీలి, మృదు స్వభావి అయి ఉండాలి. 
4. అలాగే సత్య స్వీకారంలో కూడా అతడు తడబాటుకు, సందిగ్గానికి లోనుకాకూడడ 


51. హజ్రత్‌ ఇబ్నె మస్‌ ఊది (రజి) కథనం 


త ర. 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా తెలియ పసు 40) 61 
( జ్ర 4 3 Yl 4 
జేశారు : “నా అనంతరం (అక్రమ sess 


1s sc Teo 
రీతిలో) ప్రాధాన్యతనిచ్చే ధోరణి ప్రబలు “లోకో మో వోర్‌ సో! తజ 


https://teluguislam.net 


వాదీసు కిరణాలు 102 Galt; 


తుంది. మీరు చెడుగా భావించే దుష్ట రహో :౮6 (66 ఏ 405 
కార్యాలు జరుగుతాయి. అది విని ట్య | Sis సము ఢీ రవ 
సహచరులంతా “దైవప్రవక్తా! మరి IES థు ale : 

అలాంటి పరిస్థితుల్లో మాకు మీరిచ్చే స ల 
ఆదేశం ఏమిటి?” అనడిగారు. జ ప్రమ ప 


దానికి ఆయన “మీరు మీపై వున్న 
బాధ్యతలను సజావుగా నిర్వర్తించండి. 
కాని (మీకు దక్కవలసిన) మి హక్కు 
లను గురించి మాత్రం మీరు అల్లాహ్‌నే 
అడగండి” అని ఉపదేశించారు. 
(బుఖారీ - ముస్లిం) 


“అల్‌ అసరా” (ప్రాధాన్యతనివ్వటం) 
అంటే ఇతరులు కూడా హక్కుదారు 
లుగా వున్న వస్తువుకు తానొక్కడే 
హక్కుదారుగా చెలామణి అవడం అని 
అర్థం. 


(సహీహ్‌ బుఖారీలోని ప్రవక్తల ప్రకరణం. సహీహ్‌ ముస్త్టింలో నాయకళత్త ప్రకరణం). 


ముఖ్యాంశాలు 

ప్రజా నాయకులు, అధికారులు పరిపాలనా బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించకుండా 
ప్రజల హక్కులను కాజేస్తూ, ప్రజలకు చెందవలసిన ధనాన్ని తమ జేబుల్లో నింపుకుంటూ 
బంధుప్రీతికి, ఆశ్రిత పక్షపాతానికి తావిస్తున్న పక్షంలో ప్రజలు వారిపై తిరుగుబాటు ధోరణుల్ని 
అనుసరించకుండా సహనాన్ని ప్రదర్శిస్తూ, దేవుని సన్నిధిలో తమ వల్ల జరిగిన పారబాట్లపై 
పశ్చాత్తాపభావంతో కుమిలిపోతూ క్షమాభిక్ష వేడుకోవాలని, అధికార మదాంధుల ఆగడాల 
నుండి తమను కాపాడమని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండాలని ఈ హదీసు బోధపరుస్తోంది. అయితే 
నాయకుల్లో దైవతిరస్కారం, దైవవ్యతిరేక ధోరణులు ప్రస్ఫుటమయితే మాత్రం ప్రజలు వారిని 
గద్దె దించి దేవుని నేలపై ధర్మాన్ని, న్యాయాన్ని మ తప్పకుండా ప్రయత్నించాలి. 
52. హజ్రత్‌ అబూ యహ్‌యా ఉ'సైద్‌ 
బిన్‌ హుజైర్‌ వ 0 అన్నాం Ja ఏం మునే 
ఒకాయన దైవప్రవక్త (సల్లం)ను “ఓ లోల న 
దైవప్రవక్తా! మీరు ఫలానా వ్యక్తిని ఉద్యో ఈ శయ నే ఈ JU 10 


సద ఆస ఆలీ త్రిష 6 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 103 GENE, 


గిగా నియమించినట్లు నన్ను కూడా స్య gk న రడ b జ తు 
(ప్రభుత్వ) ఉద్యోగిగా ఎందుకు నియ 


మించటం లేదు?” అని అడగ్గా ఆయన 
“మీరు నా అనంతరం (మిమ్మల్ని వదలి న ష్‌ cle ర క. 
పెట్టి ఇతరులకు (ప్రాధాన్యతనిచ్చే) ప్పైముడన నషి, $6 ప. ఫు! 
పక్షపాత ధోరణులు చూస్తారు. అయితే స! ily అహా మ్మ VHC షే ఎట 
మీరు మాత్రం (ప్రళయదినాన) నన్ను 
సరస్సు వద్ద కలుసుకునేంతవరకూ 
ఓర్పు వహించండి” అని అన్నారు. 
(బుఖారీ - ముస్థిం, 
(నహీవా బుఖారీలోని ఉవదవాల ప్రకరణం. సహీవా ముస్లింలోని నాయకత్త 
ప్రకరణం. 


ముఖ్యాంశాలు 

1. దైవ ప్రవక్త పలికిన భవిష్యవాణి నిజమయింది. ఇది ఆయన  మహిమోన్నతులకు, 
సత్యసంధతకు నిదర్శనం. 

2. సరస్సు అంటే అల్లాహ్‌ పునరుత్త్థానదినాన లేక స్వర్గంలో దైవప్రవక్తకు ప్రసాదించనున్న 
కౌసర్‌ సరస్సు. ఆయన తన శుభ కరములతో తన అనుచర సమాజానికి ఆ 
జలాశయపు పవిత్రమైన పానీయాన్ని త్రాగిస్తారు. ఒకసారి ఆ నీరు తాగితే ఇక దాహం 
అన్న మాటే ఉండదు. 

3. పదవీ వ్యామోహం మంచిది కాదు. పైగా పదవుల కోసం ఆశపడేవారికి పదవులు 
ఇవ్వరాదని హదీసులో తాకీదు చేయబడింది. అయితే ఎవరైనా తాను ఆ పదవికి 
అర్హుణ్ణని భావిస్తే, దైవభక్తి, ధర్మపరాయణత, వ్యవహార శైలి, విజ్ఞతా వివేచనల్లో తనకు 
సమ ఉజ్జీ అయిన వ్యక్తులెవరూ లేనప్పుడు, ఆ బాధ్యతను తాను నిర్వర్తించగలనని 
పై అధికారులకు దరఖాస్తు చేసుకోవడంలో మాత్రం తప్పు లేదు. 

53. హజ్రత్‌ అబూ ఇబ్రాహీం అబ్దుల్లాహ్‌ లో! లా ఎ! యా (7! OR ద్ర _ 

బిన్‌ అబూ జె ఫా (రజి) కథనం : శత్రువు స్తో త రలు fuse al అ Pp 

లతో తలపడాల్సి వచ్చిన రోజుల్లో దైవ 

కక గ య ౯ fe pi i A ad కం 

ప్రవక్త (సల్లం) యుద్ధం కోసం నిరీక్షిం ౨. స 

చారు. (అంటే యుద్దాన్ని కొంతకాలం లో గో క్ష య యాడ 1] Cas 

పాటు దాటవేయటానికి ప్రయత్నిం (రే! యు పవ (వీ! ట్ట రు 
చారు.) సూర్యుడు నడినెత్తినుండి 


https://teluguislam.net 


హాదీను కిరణాలు 


(క్రిందికి వాలిన తరువాత ఆయన జనం 
మధ్య నిలబడి ఈ విధంగా ప్రసంగిం 
చారు: “ప్రజలారా! మీరు ఎన్నడూ 
శత్రువుతో తలపడాల్సిన పరిస్థితి 
రావాలని కోరుకోకండి. నిత్యం శాంతినే 
కోరుకుంటూ అల్లాహిను ప్రార్థించండి- 


104 GaN, 


Ed BG Gat 
Jb ౨ రహ్‌ పూ! Stiles యం 
ల స పదిన ం లే అజ 
మలో La! ధ్ర ఆయి! 

Gజు ఫట Ural; ట్స! 2] 


అయితే శత్రువులతో యుద్ధం చేయ 
వలసిన పరిస్థితి గనక ఎదురైతే మాత్రం 
సహన స్టెర్యాలతో పోరాడండి. స్వర్గం 
ఖడ్గచ్భాయల (క్రింద ఉందన్న సంగతిని 
తెలుసుకోండి.” తరువాత దైవప్రవక్త 
(సల్లం) ఇలా ప్రార్థించారు : “దేవా! దివ్య 
గ్రంథాన్ని అవతరింపజేసినవాడా! మేఘా 
లను నడిపించేవాడా! శత్రుసేనలను 
ఓడించిన వాడా! ఈ శత్రువుల్ని కూడా 
ఓటమికి గురిచేసి విరికి వ్యతిరేకంగా 
మాకు సహాయపడు.” 

(బుఖారీ - ముస్తీం) 

(సహీహ్‌ బుఖారీలోని జిహోద్‌ ప్రకరణం, స 


. రత! వేట టు న 


సహీహ్‌ ముస్తింలోని జివోద్‌ ప్రకరణం). 
ముఖ్యాంశాలు 


1. దైవమార్గంలో పోరాడటం కోసం పూర్తిస్థాయి యుద్ధ సన్నాహాలు చేసుకొని ఉండాలని, 
ఎట్టి పరిస్థితిలోనైనా యుద్దానికి సన్నద్ధులై ఉండాలని తాకీదు చేయబడినప్పటికీ 
సాధ్యమైనంతవరకు యుద్దాన్ని నివారించటానికే ప్రయత్నించాలనీ, _ శత్రువుతో 
తలపడాల్సిన పరిస్థితిని ఉద్దేశపూర్వకంగా కోరుకోరాదని ఈ హదీసు బోధపరుస్తోంది. 

2. సహనం విశ్వాసికి గొప్ప ఆయుధం వంటిది. యుద్ధరంగంలో సహనం వహించడమంటే, 
మృత్యువుకి భయపడి వెన్నుచూపి పారిపోకుండా స్థిరచిత్తంతో ఎదురొడ్డి పోరాడటమని 
అర్థం. 

3. ఆయుధాలు, భౌతిక సాధన సంపత్తి. శక్తిసామర్థ్యాలు, సంఖ్యాబలం పైనే పూర్తి నమ్మకంతో 
ఉండరాదు. దాంతోపాటు యుద్ధంలో విజయం, సహాయం కోసం దైవాన్ని కూడా 
ప్రార్థిస్తూ ఉండాలి. 


https://teluguislam.net 


హాదీను కిరణాలు 


105 రగ కాలూ 


తేలి! Ge 1 
సత్యం 


అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు : “విశ్వసించిన ప్రజ 
లారా! అల్లాహ్‌కు భయపడండి, సత్యవంతుల్లో 
చేరిపోండి.” (అత్‌ తౌబా : 119) 


మరోచోట అల్లాహ్‌ సెలవిచ్చాడు : “సత్యం పలికే 
పురుషులు మరియు సత్యం పలికే స్త్రీలు.....” 
(అల్‌ అహ్‌జాబ్‌ : 35) 


ఇంకొకచోట అల్లాహ్‌ ఇలా అంటున్నాడు : “వారు 
తాము అల్లాహ్‌కు చేసిన ప్రమాణాన్ని 
నెరవేర్పటంలో తమ నిజాయితీని నిరూపించు 
కుని ఉంటే, అది వారికే శ్రేయస్కరమైనదిగా 
ఉండేది.” (ముహమ్మడ్‌ : 21) 


54. హజ్రత్‌ ఇబ్నె మస్‌ ఊద్‌ (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (స) ఇలా 
ప్రబోధించారు : “నిస్సందేహంగా సత్యం 
సత్కార్యం వైపుకు నడిపిస్తుంది. 
సత్కార్యం స్వర్గం వైపుకు మార్గం 
సుగమం చేస్తుంది. ఎవడైనా (నిత్యం) 
సత్యం పలుకుతూ ఉంటే, చివరికి 
అతడు సత్యసంధుడని అల్లాహ్‌ వద్ద 
వ్రాసుకోబడతాడు. నిస్సందేహంగా 
అసత్యం అవిధేయత  (పాపకార్యాల) 
వైపుకు గొనిపోతుంది. అవిధేయత 
నరకానికి చేర్చుతుంది. ఎవడైనా 


యయ ie dl 
CO I CIS హయ; 
తాల oy [014 పవ!) 
వ! ఆతుర హ్ర్ఞకర 
మా WY iI J Yo 
యల) a FE ఏకు 4 


య ul; 


a oi లా NG _ 
ఏల ప్‌ ర! ద్రం యా తలు 
. avn fo) ర్‌ ప్‌! J! avn Gal! 
డో Es రు Pd ల్‌ ll 
Jl GAG అమ! త్‌ dake al 
టీ! లా! తళ వమన! త్‌ yl! 
ఊఉ య యన ధు ఏమ త్రీ 
als sie hh 


https://teluguislam..net 


వాదీను కిరణాలు 106 భాయ! రట 


(నిత్యం) అసత్యమే పలుకుతూ ఉంటే, 
అతను అల్లాహ్‌ వద్ద అసత్యవాదిగా 
వ్రాసుకోబడతాడు.” (బుఖారీ - ముస్లిం) 


(సహీవా బుఖారీలోని నంస్కార ప్రకరణం, నహీహ్‌ మున్లింలోని నత్కార్యాల 
ప్రకరణం). 


ముఖ్యాంశాలు 

హదీసులో వాడబడిన 'సిద్దీఖ్‌' (నిత్యం సత్యం పలికేవాడు), 'కజ్ఞాబ్‌' (నిత్యం అసత్యం 
పలికేవాడు) రెండు కూడా అతిశయోక్తి పదాలే. ఎల్లప్పుడూ నిజం చెప్పటమే అలవాటుగా 
చేసుకున్న వ్యక్తిని సిద్దీఖ్‌గానూ, నిత్యం అబద్ధం చెప్పే వైఖరిని అవలంబించిన అబద్ధాల 
రాయుడిని 'కజ్ఞాబ్‌'గానూ వ్యవహరిస్తారు. మనిషి ఇహలోకంలో తాను చేసుకున్న కర్మలవల్ల 
మంచివాడిగానో లేక చెడ్డవాడిగానో పేరుమోసినట్లే పరలోకంలో అల్లాహ్‌ వద్ద కూడా అతనికి 
అదే ముద్రపడుతుంది. అక్కడ సత్యశీలుడు (సిద్దీఖ్‌)గా వ్రాసుకోబడతాడంటే దానర్థం 
పరలోకంలో అతని సత్యాలకు ప్రతిఫలంగా పుణ్యం లభిస్తుందని. అక్కడ అబద్దాలరాయుడు 
(కజ్ఞాబ్‌)గా వ్రాసుకోబడతాడంటే, అబద్ధమాడినందుకు అతను పరలోకంలో శిక్షార్హుడిగా ఖరారు 
'చేయబడతాడని భావం. ఈ సత్యం ఇహపరాల మేళ్ళను పొందటానికి ఉపయోగపడే సాధనమని, 
అందువల్ల నిత్యం సత్యమే పలుకుతూ ఉండాలని ఈ హదీసులో పురికొల్పడం జరిగింది. 
అదేవిధంగా అసత్యం అనర్థాలకు దారితీస్తుందని, కనుక ఎల్లప్పుడూ అసత్యానికి దూరంగా 
ఉండాలని కూడా తాకీదు చేయబడింది. 
55. హజ్రత్‌ అబూ ముహమ్మద్‌ హసన్‌ 
బిన్‌ అలీ బిన్‌ అబూతాలిబ్‌ (రజి) ఖే ట్‌ గ ల 
కథనం: నాకు దైవప్రవక్త (సల్లం) పలికిన ళో? “కాలా లతో రార! 
ఈ వాక్యాలు గుర్తున్నాయి : “నిన్ను నవ్‌ త! త్రం ప త్మన JG lps 
సంశయంలో పడవేసే ఏ పనైనాసరే - Sb RYE Jl hse వ ps 
దాన్ని వదిలెయ్యి. నిన్ను సందిగ్గానికి ౮ ప్పి రమ as తయా!!! 
లోనుచెయ్యని పనిని మాత్రమే నెర 
వేర్చు. నిస్సందేహంగా నిజం చెప్పటం ము; 
మనసుకు నెమ్మదినిస్తుంది. అబద్ధం మ. tees; ల! రసో CL 
మనసులో అలజడిని రేపుతుంది.” (ఈ ౮]! ౮213 యా Gi తేమ ప 
హదీసును తిర్మిజీ ఉల్లేఖించి దృఢ . Ure 
మైనదిగా పేర్కొన్నారు.) 


CE $e - wer 


LER “రజా Eg by టైపే! 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


హదీసులో వాడబడిన పదం 'యరీబుకి), 
“య'అకార సమేతంగా మరియు 
ఉకారంతో కూడా చదువవచ్చు. ఒక 
విషయం ధర్మసమ్మతమా కాదా అన్న 
సందేహం ఏర్పడితే దానిని వదలిపెట్టు, 
నీ మనసులో ఎలాంటి సందేహం 
కలగని విషయాన్ని మాత్రమే ఆచరించు 
అని దీని భావం. 


ముఖ్యాంశాలు 


SP కట 12 
107 ర కాల 


దేవుడు నిషేధించిన పనులకు పాల్పడకుండా ఉండేందుకుగాను ధర్మసమ్మతమా 
కాదా అన్న సంశయాత్మక విషయాలను కూడా వదలిపెట్టడమే మేలని ఈ హదీసు ద్వారా 
బోధపడుతోంది. సందేహాస్పద విషయాల నుండి బయటపడినవాడు తన ధర్మాన్ని, మానాన్ని 
కాపాడుకున్నాడని వేరొక హదీసు ద్వారా వెల్లడౌతోంది. 


56. హజ్రత్‌ అబూ సుఫ్యాన్‌ సభ్ర్‌ బిన్‌ 
హర్చ్‌ (రజి) తాను (రోమ్‌ చక్రవర్తి) 
హెరిక్ష్సస్‌తో జరిపిన సుదీర్హ సంభాషణ 
గురించి ఈ విధంగా తెలియజేశారు : 
“అతను (అంటే దైవప్రవక్త ముహమ్మద్‌ 
మీకు ఏమని ఆదేశిస్తున్నాడు?” అని 
హౌరిక్లస్‌ నన్ను అడిగాడు. అందుకు 
నేను ఇలా జవాబు చెప్పాను: “అతను 
ఒక్క అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించా 
లనీ, ఆయనకు సహవర్తులుగా ఎవరినీ 
నిలబెట్టకూడదనీ, మీ తాతముత్తాతల 
మాటల్ని వదలిపెట్టమని ఆదేశిస్తున్నాడు. 
ఇంకా నమాజు 'చేయమని, సత్యం 
పలకమనీ, సచ్చీలతను కల్గి ఉండమని, 
బంధుత్వ హక్కులను నెరవేర్చమని 
కూడా ఆదేశిస్తున్నాడు. 

(బుఖారీ - ముస్థీం) 


Preyer 
Je fs a లీ Jol! గ 
- పక రద! త్తం eb BU Jia 


pier | న 


క 5 ష్య 
యయ!) aly U2 3 
als Tis ఆయి!) 


https://teluguislam.net 


హదీసు కిరణాలు 108 రజియ! ర్య 


(సహీహ్‌ బుఖారీలోని 'దైవవాణి అవతరణ ఆరంభ" ప్రకరణం, సహీహ్‌ ముస్తింలోని 
జిహోద్‌ ప్రకరణం). 


ముఖ్యాంశాలు 

శత్రువులు సయితం దైవప్రవక్త (సల్లం)గారి బోధనల్లోని సత్యాన్ని ఒప్పుకునేవారన్న 
దానికి ఈ హదీసు ప్రబల తార్కాణం. ఎందుకంటే హదీసులోని అబూ సుఫ్యాన్‌ (రజి) 
మాటలు ఆయన ఇస్తాం స్వీకరించక మునుపు హెరిక్షస్‌ చక్రవర్తి దర్బారులో చెప్పినవి. 
దైవప్రవక్తకు బద్ధశత్రువుగా ఉన్నప్పుడు కూడా ఆయన దైవప్రవక్త (స) సత్యసంధతను 
కొనియాడటం గమనార్హం. సహీహ్‌ బుఖారీలో ఈ హదీసు పూర్తి వివరాలతో ఉల్లేభించబడింది. 
57. హజ్రత్‌ అబూ సాబిత్‌ సహ్హ్‌ బిన్‌ 
హునైఫ్‌ కథనం : (ఈయన మారుపేరు 
విషయంలో కొంత అభిప్రాయ భేద పే రే ర నో లో 
ముంది. కొంతమంది దృష్టిలో ఈయన టె జ గ్‌ | హక. క లో న. 
పేరు అబూ సాబిత్‌ కాగా, మరికొంత య de బ్ర Jb మక య! ree 
మంది దృష్టిలో అబూ సయీద్‌. ౮ శ! యు ద్య పషపే! gw 
ఇంకొంతమంది అబుల్‌ వలీద్‌ అంటు *1ు 1 sé ae Oj ఆమ్మ! 
న్నారు. ఎదిఎమైనా ఈయన మాత్రం alsa 
బద్ర్‌ యుద్ధంలో పాల్గాన్న సహాబీ.) 
దైవప్రవక్త (సల్లం) ఇలా అన్నారు : “నిజ 
హృదయంతో తాను అమరగతినొం 
దాలని అల్లాహ్‌ను వేడుకున్నవాడిని, 
అతను తన పడకపై మరణించినప్పటికీ 
అల్లాహ్‌ అతణ్జి అమరగతుల స్థానాలకు 
చేరుస్తాడు.” (ముస్లిం) 

(ముస్లింలోని నాయకత్వ ప్రకరణంలో ఈ హదీను పేర్కొనబడింది.) 


లతల SE త్ర రం. 


ముఖ్యాంశాలు 

ఈ హదీసులో చిత్తశుద్ధి యొక్క శ్రేష్టత, ప్రాధాన్యతలు వివరించబడ్డాయి. చిత్తశుద్దితో 
దైవమార్గంలో పోరాడి అమరగతినొందాలని సంకల్పించుకున్న వ్యక్తి ప్రపంచంలో ఆ భాగ్యానికి 
నోచుకోలేక పోయినప్పటికీ పరలోకంలో మాత్రం అల్లాహ్‌ అతనికి అమరవీరులకు ప్రసాదించబడే 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


109 


Sas! rh we 
ఉక్త 6 అలో 


ఉన్నత స్థానాలే ప్రసాదిస్తాడు. అయితే కొన్ని సందర్భాల్లో ఈ సంకల్పశుద్ధి లోపించిన కారణంగానే 
యుద్ధరంగంలో హతులయ్యే వారిని కూడా నరకంలో పడవేయటం జరుగుతుందన్న విషయం 


గమనార్హం. 

58. హజ్రత్‌ అబూ హురైరా (రజి) కథనం 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా 
తెలియజేశారు : “ప్రవక్తలలో (వారం 
దరిపై దేవుని శాంతి కల్లుగాక) ఒకాయన 
దైవమార్గంలో యుద్దానికి బయలు 
దేరుతూ తన జాతివారితో ఇలా అన్నారు: 
“మీలో (కొత్తగా) పెళ్ళిచేసుకొని - 
మొదటిసారి భార్యతో గడపాలను 
కుంటున్న వ్యక్తి, ఇల్లు కట్టుకొని ఇంకా 
కప్పువేసుకోని వ్యక్తి, సూడి మేకలు, 
ఒంటెలు కొని అవి త్వరలోనే ఈనుతా 
యని ఎదురుచూస్తున్న వ్యక్తి నాతోపాటు 
యుద్దానికి రానవసరం లేదు.” 


ఆ తరువాత ఆ ప్రవక్త దైవమార్గంలో 
యుద్ధం చేయటానికి ప్రయాణము 
య్యారు. వారు అస్‌ వేళకు లేక అంత 
కన్నా కాస్త ముందే (యుద్ధం చేయవల 
సిన) ఊరికి చేరుకున్నారు. అప్పుడాయన ( 
సూర్యుడ్ని సంబోధిస్తూ “నువ్వు కూడా 
దైవాజ్ఞల్ని పాలించేవాడివే. నేనూ దైవా 
జ్ఞల్ని పాలించేవాడినే” అంటూ ఓ దేవా! 
మా కోసం ఈ సూర్యుడ్ని (అస్తమించ 
కుండా) ఆపి ఉంచు” అని దైవాన్ని 
ప్రార్థించారు. (వారికోసం) సూర్యుడు 
నిలిపి ఉంచబడ్డాడు. అల్లాహ్‌ వారికి ఆ 
ఊరిపై విజయం సాధించి పెట్టెదాకా 
సూర్యుడు అస్తమించలేదు. 


పస్ట్‌ ల ప్రద వగ్రఆం! _ 04 
క ల Jb టూ తీ! స్సు 
CIs Al Slyke EY ప్ర క్ర 
de Js వ ey Oh బయ 
న Ag 595 ala ఆయ 
sates ay ly లా 

Cad ne మజ టు 
నవే! ప్ర య 1 యవ! యత్‌ 33 
కరే ౧. లా డు ol yan]! De 
న రడ Gls is gt cf} లాయి 
షస రా ETC 
ఖ్‌ యథ (మి ధ్‌ she 
లేడ Gals న 4st - 3 
గ కర మ్‌ స్స గ 
సు 0వ రమ వత్స. 5 
ష్‌ త్స తట్‌ ఇ్థసడ్‌ ల! 
రు! షు రవ టు వత! రట 
యయ! హై భవం JE లా ఆలో 


https://teluguislam.net 


హదీస 110 Gab, 


వాదీను కిరణాలు 


యుద్ధానంతరం ఆయన యుద్ధప్రాప్తిని 
ఒకచోట పోగుచేశారు. దాన్ని తినేయ 
డానికి (ఆకాశం నుండి) అగ్ని వచ్చి తిన 
కుండానే వెళ్ళిపోయింది. అది చూసి 
ఆ దైవప్రవక్త (తన సైన్యంలోని వారితో) 
“మీలో ఎవరో (యుద్ధప్రాప్తిని అప్పగించే 
విషయంలో) ద్రోహానికి పాల్పడ్డారు. 
కాబట్టి మీలోని ప్రతి తెగనుండి ఒక్కొక్క 
వ్యక్తి వచ్చి నా సమక్షంలో ప్రమాణంచేసి 
చెప్పండి” అని అన్నారు. సైనికులు 
ప్రవక్త చేతిలో చెయ్యివేసి ప్రమాణం 
చేస్తుండగా ఒక వ్యక్తి చెయ్యి ప్రవక్త 
చేతికి అతుక్కుపోయింది. ప్రవక్త ఆ 
వ్యక్తితో “నీ తెగ వాళ్ళలోనే ఎవరో ఈ 
ద్రోహానికి పాల్పడి ఉండాలి. కాబట్టి నీ 
తెగవారంతా నా చేతిమీద ప్రమాణం 
చేయాలి” అని అన్నారు. ఆ తెగవారు 
ప్రమాణం చేస్తున్నపుడు ఇద్దరు లేక 
ముగ్గురు వ్యక్తుల చేతులు ప్రవక్త 
చేతులకు అతుక్కుపోయాయి. 
వారినుద్దేశించి ఆ దైవప్రవక్త “ఈ ద్రోహా 
నికి పాల్పడింది మీరే” అని అన్నారు. 
అప్పుడు ఆ ముగ్గురు (తాము దాచిన) 
బంగారంతో తయారుచేసిన ఆవు తల 
లాంటి సొత్తును (యుద్ధ ప్రాప్తిలో కలిపి) 
పెట్టేశారు. అంతలోనే అగ్ని (మళ్ళీ) వచ్చి 
ఆ విజయపప్రాప్తినంతా తినేసింది.” 
(అంటే దైవమార్గంలో చేయబడిన 
పోరాటం దైవసమక్షంలో ఆమోదించ 
బడిందన్న విషయానికి అది తార్కాణం 
అన్నమాట!) 


Cd 


సా రో cul 
సట! ఇల్లు ; డూ వలు! (త్తు 
yu 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 111 GE, 
దైవప్రవక్త (సల్లం) ఇంకా ఇలా తెలియ 
జేశారు : మనకు పూర్వం ఎవరికీ ఈ 
యుద్ధప్రాప్తి ధర్మసమ్మతంగా ఉండేది 
కాదు. అల్లాహ్‌ గత్యంతరం లేని మన 
స్థితిని, బలహీనతల్ని చూసి దాన్ని మన 
కోసం ధర్మసమ్మతం చేశాడు. 
(బుఖారీ - ముస్తీం) 


క 9 


'ఖలిఫాత్‌ 'ఖ'పై అకారం, “లపై 
ఇకారం. ఇది “ఖలిఫతున్‌కు బహు 
వచనం. అంటే “సూడిది” అని అర్థం. 


(సహీహ్‌ బుఖారీలోని జివోద్‌ ప్రకరణం. సహీహ్‌ ముస్థింలోని జిహాద్‌ ప్రకరణం). 


ముఖ్యాంశాలు 

1. ఇమామ్‌ సుయూతీ (రహ్మలై) అభిప్రాయం ప్రకారం పై హదీసులో పేర్కొనబడిన 
ప్రవక్త హజ్రత్‌ యోషా బిన్‌ నూన్‌ (అలైహి). యోధులు పూర్తి ఏకాగ్రతతో, స్థిరచిత్తంతో 
దైవమార్గంలో పోరాటం చేయాలంటే వారి ప్రాపంచిక అవసరాలను తీర్చడం కూడా 
చాలా అవసరమని ఈయన వ్యవహార శైలినిబట్టి తెలుస్తోంది. 

2. యుద్ధప్రాప్తి ధర్మసమ్మతం చేయబడటం, ముహమ్మద్‌ (సల్లం)గారి ఉమ్మత్‌ (సమాజ) 
ప్రత్యేకతను చాటుతోంది. ఇంతకు మునుపు విజయ ధనాన్ని ఆకాశం నుండి అగ్ని 
వచ్చి దహించివేసేది. అలా అగ్ని వచ్చి విజయప్రాప్తిని దహించిందంటే దైవమార్గంలో 
వారు చేసిన పోరాటం సఫలీకృతమైనట్లు లెక్క. 

3. ఈ హదీసులో విజయం చేకూరే వరకూ సూర్యుడు అస్తమించకుండా ఆగిపోయాడని 
చెప్పబడింది. ఇది ఆ దైవప్రవక్త మహిమ. దేవుడు తన ప్రవక్తల ద్వారా అప్పుడప్పుడూ 
వారి దైవదౌత్యానికి నిదర్శనంగా ఇటువంటి అద్భుతాలను సృష్టిస్తూ ఉంటాడు. 


59. హజ్రత్‌ అబూ ఖాలిద్‌ హకీం బిన్‌ 


హిజామ్‌ (రజి) కథనం ప్రకారం దైవ 
ప్రవక్త (సల్లం) ఈ విధంగా ప్రబోధిం 
చారు : “అమ్మకందారు కొనుగోలుదారు 
పరస్పరం వేరుకానంతవరకూ వారిరు 


= gl రా లాటరీ! 04 
dt ?లీఆ (ఓ టే! క ‘tlio గాయూ 
ల టడం రప TN 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


వురికీ (వ్యవహారాన్ని రద్దుపరచే లేక 
కొనసాగించే) హక్కు ఉంటుంది. 
వారిద్దరూ నిజంచెప్పి (ఎలాంటి 
దాపరికం లేకుండా) వస్తువు నాణ్యతను 
గురించి వివరిస్తే ఆ వ్యవహారంలో వారి 
రువురికీ శుభం కలుగుతుంది. ఒకవేళ 
వారు దాపరికం చేసి అబద్దాలాడితే ఆ 
వ్యవహారంలో శుభం లేకుండాపోతుంది. 

(బుఖారీ - ముస్లిం, 


GAINS, 


yg Hd Dy hy ble op GE 

శీ a a sr a న్‌ 

హు రహ (య ఆన లై 6టల్లు 
యా ప్రమా కటట 


(సహీహ్‌ బుఖారీలోని వాణిజ్య ప్రకరణం. నహీహ్‌ ముస్తింలోని వాణిజ్య ప్రకరణం). 


ముఖ్యాంశాలు 


1. అమ్మకందారు, కొనుగోలుదారులిద్దరూ హక్కుని కల్గివుంటారంటే అర్థం, వారిరువురూ 
వ్యవహారం చేస్తున్నంత వరకూ వారికి తమ వ్యవహారాన్ని రద్దుపరచుకొనే 
అధికారముంటుంది. సాధారణంగా ప్రజలు వ్యవహారానికి సంబంధించిన విషయాలు 
పూర్తిగా మాట్లాడుకున్న తరువాత ఇక వ్యవహారాన్ని రద్దుపరచటానికి వీలుండదని 
భావిస్తారు. ఈ భావన సరైనది కాదు. పై హదీసు వారి భావనను త్రోసిపుచ్చుతోంది. 

ల నిజం చెప్పటం వల్ల వ్యవహారాల్లో శుభం కల్గుతుందనీ, అబద్ధం చెప్పి దాపరికంతో 
వ్యవహరిస్తే అలాంటి వ్యవహారాల్లో శుభం కొరవడుతుందని ఈ హదీసు బోధిస్తోంది. 


https://teluguislam.net 


హదీసు కిరణాలు 


5వ అధ్యాయం 


113 


RIAD 


231! G0 
లఆవథ్యానం 


అల్లాహ్‌ సెలవిచ్చాడు : “ఆయన నిన్ను, నీవు 
లేచినప్పుడు చూస్తాడు, సజ్‌దా చేసేవారిలో నీ 
రాకపోకలను గమనిస్తాడు.” 

(అష్‌ షుఅరా : 218, 219) 


మరోచోట ఆయన సెలవిచ్చాడు : “మీరు ఎక్కడ 


వున్నా ఆయన మీతో వున్నాడు.” 
(అల్‌ హదీద్‌ : 4) 


ఇంకొకచోట ఆయన సెలవిచ్చాడు : “భూమ్యా 
కొశాలలో ఎ వస్తువూ అల్లాహ్‌కు గోప్యంగా 
లేదు.” (ఆలి ఇమాన్‌ : 5) 


మరోచోట అల్లాహ్‌ సెలవు ఈ విధంగా ఉంది : 
“యదార్థమేమిటంటే నీ ప్రభువు మాటువేసి 
ఉన్నాడు.” (అల్‌ ఫజ్ర్‌ : 14) 
ఇంకొకచోట అల్లాహ్‌ ఈ విధంగా అంటున్నాడు: 
“అల్లాహ్‌ చూపుల చౌర్యాన్ని సైతం ఎరుగును. 
హృదయాలు దాచి ఉంచిన రహస్యాన్ని సైతం 
ఎరుగును.” (అల్‌ మూ'మిన్‌ : 19) 


ఈ భావాన్ని కలిగిన ప్రముఖమైన దివ్య 
ఖుర్‌ఆన్‌ సూక్తులు అనేకం ఉన్నాయి. 


60. హజ్రత్‌ ఉమర్‌ బిన్‌ ఖత్తాబ్‌ (రజి) 
కథనం : ఒకరోజు మేము దైవప్రవక్త 
(సల్లం) సన్నిధిలో కూర్చొని ఉండగా 


అకస్మాత్తుగా ఒక వ్యక్తి మా వద్ద ప్రత్యక్ష 


మయ్యాడు. మిక్కిలి తెల్లని దుస్తులు 


తూ త్త sp య్‌ త! ౮౮ 
శమం తు ధ్ర హు 
iu by AYA YMA వలయ!) 
NER SAGA E CRY 
త్త వ్యవ EF య ౮౮ 
Lo లస ల) కు! త్త శు టీ! 
CG తు స్వే సయ లయ 
SEAS? yw dG, [18 జాల!) 
4 9 పప! టే ద నీ! 
వ అధి! త EW, ౧ వంటన 
eI Ul; . ls 


ea JSG 
లా యస్తు Oh Wa య! 
(| లోకో | Js es ite 


https://teluguislam.net 


హదీను కిరణాలు 


ధరించి బాగా నల్లని తలవెంట్రుకలు 
కలిగి ఉన్నాడు. అతనిలో ప్రయాణ 
బడలిక ఏమీ కనిపించలేదు. (కాబట్టి 
సమీప గ్రామం నుంచే వచ్చాడేమో 
అనుకున్నాము). అయితే మాలో ఎవరూ 
ఆ వ్యక్తిని గుర్తుపట్టలేదు. ఆ వ్యక్తి 
దైవప్రవక్త (సల్లం) దగ్గరికి వచ్చి, తన 
మోకాళ్ళను దైవప్రవక్త (స) మోకాళ్ళకు 
ఆనిస్తూ తన అరచేతులను ఆయన 
తొడలపై పెట్టి (కడు వినముడై) కూర్చు 
న్నాడు. ఆ తరువాత దైవప్రవక్త (స)ను, 
“ఓ ముహమ్మద్‌! నాకు ఇస్లాం గురించి 
బోధించండి” అని అడిగాడు. దానికి 
ఆయన “ఇస్లాం అంటే అల్లాహ్‌ తప్ప 
వేరొక ఆరాధ్యుడు లేడనీ, ముహమ్మద్‌ 
(స) దేవుని ప్రవక్త అని నీవు సాక్ష్యం 
పలకాలి, నమాజును స్థాపించాలి, జకాత్‌ 
దానం చెల్లించాలి, రమజాన్‌ నెలలో 
పాటించాలి. వీలుంటే 
దైవగృహానికి (కాబాకు) యాత్ర చేయాలి. 
(ఇదే ఇస్లాం)” అని చెప్పారు. దైవప్రవక్త 
(స) సమాధానం విని ఆ వ్యక్తి “నీవు 
చెప్పింది నిజం అంటూ ఆయన 
మాటల్ని ధృవీకరించాడు. ఈ వ్యక్తి 
తనకు తెలియనట్లే అడుగుతున్నాడు, 
తిరిగి ప్రవక్త సమాధానాన్ని ధృవీకరిం 
చటం కూడా చేస్తున్నాడు. ఆ వింత 
చూసి మేము ఆశ్చర్యపోయాము. 


ఉపవాసం 


114 Gait, 


ఏళ్ల me sg: లమ! yee డి 
ya Oe తవ ద తప్పు yl 
చ ఇ] ము యో శరన ల 
యమ ల 1063 టన le తత 555 
04 fl pe te! 
Yd 3 షప రి! gh మ త రం 
హ్‌ Al Ysa Ese ర్స్‌ val స J! 
రయ ప్రయ AS GH, al 
కం ట్రే! మము! ల దధ! ఇహ 
మో) ర .csas :db 


https://teluguislam .net 


వాదీను కిరణాలు 


“మరి ఈమాన్‌ అంటే ఏమిటి?” అని 
ఆ వ్యక్తి మళ్ళీ ప్రశ్నించాడు. “ఈమాన్‌ 
అంటే అల్హాహ్‌ను, ఆయన దూతలను, 
ఆయన (అవతరింపజేసిన) గ్రంథాలను, 
ఆయన పంపిన ప్రవక్తలను, పరలోక 
దినాన్ని మంచీచెడుల విధివ్రాతను 
విశ్వసించాలి” అని దైవప్రవక్త (స) ఆ 
వ్యక్తికి బోధించారు. అతను మళ్ళీ 
“నిజం చెప్పావ్‌” అన్నాడు. 


ఆ వ్యక్తి తిరిగి “ఇహ్నాన్‌ అంటే ఎమిటో 
బోధించ”మని అడిగాడు. దానికి దైవ 
ప్రవక్త (స), “అల్లాహ్‌ను నీవు నిజంగా 
చూస్తున్నట్లు (భక్తి ప్రపత్తులతో) ఆరాధిం 
చాలి. నీవు ఆయన్ని చూడలేకపోయినా 
(ఆరాధించేటప్పుడు కనీసం) ఆయనైతే 
నిన్ను చూస్తూనే ఉన్నాడన్న భావననైనా 
కలిగి ఉండాలి. ఇదే ఇహ్నాన్‌” అన్నారు. 
తరువాత ఆ అపరిచిత వ్యక్తి “మరి 
ప్రళయం ఎప్పుడు వస్తుందో చెప్పండి” 
అని మరో ప్రశ్న వేశాడు. దానికి ఆయన 
“ఈ విషయం గురించి ప్రశ్నించబడే 
వాడికి పృచ్చకుని కన్నా ఎక్కువేమీ తెలి 
యదు అని బదులిచ్చారు. అందుకా 
వ్యక్తి “మరయితే దాని సంభవానికి 
నరాచనలేమైనా ఉంటే తెలియు 
చేయండి” అని విన్నవించుకున్నాడు. 
దానికి దైవప్రవక్త (సల్లం) ప్రళయ సూచ 
నల గురించి ఈ విధంగా తెలియ 
జేశారు: “అప్పుడు దాసి యజమాను 


Gai, 


dln :J¥ రము! pe ఆక్‌ de 
cal53 యయ యట శ iy 
es A వ్ర లా! టప 
యిక క ర :06 6523 
ails ప ము dl :0G gL pe 
7 Og Hp ఏక పిస ఎ ర్‌ ఫై 
Jy! Gr :లఆ దు! ఘం సక 
తాక Jb OU ప్ర rer 


యస్తు 4 పీసీ! మల! Jb Ghul te 


https://teluguislam.net 


హదీను కిరణాలు 


రాలిని కంటుంది. ఒకప్పుడు ఒంటిమీద 
సరిగ్గా బట్టలు కూడా లేకుండా బోసి 
కాళ్ళతో తిరుగుతూ, తిండికి కూడా గతి 
లేకుండా బతికిన పశువుల కాపర్లు 
(ఇప్పుడు) భవంతులు నిర్మించటంలో 
పరస్పరం పోటీపడటాన్ని నీవు కళ్లారా 
చూస్తావు.” 


తరువాత ఆ అపరిచిత వ్యక్తి వెళ్ళి 
పోయాడు. (హదీసు తెలియజేసిన 
హజత్‌ ఉమర్‌ (రజి) ఇలా అంటు 
న్నారు.) తరువాత నేను చాలా సేపు (దైవ 
ప్రవక్త (సల్లం) సన్నిధిలోనే) ఉండి 
పోయాను. అప్పుడు ఆయన నన్ను “ఆ 
పృచ్చకుడు ఎవరో తెలుసా?” అని 
అడిగారు. అందుకు నేను “దేవునికీ, 
దైవప్రవక్తకే బాగా తెలుసు” అని కడు 
విన్వవుంగా జవాబిచ్చాను. దానికి 
ఆయన “వచ్చిన వ్యక్తి (ఎవరోకాదు) 
దైవదూత జిబ్రయీల్‌. మీకు మీ ధర్మం 
నేర్పడం కోసం వచ్చారు” అని చెప్పారు. 

(ముస్లిం) 
“దాసి యజమానురాలిని కంటుంది” 
అంటే బానిసరాళ్ళ సంఖ్య విపరీతంగా 
పెరిగిపోతుందని అర్థం. ఫలితంగా 
సమాగమం నిమిత్తం ప్రత్యేకించబడిన 
దాసి తన యజమాని బిడ్డను కంటుంది. 
ఈ యజమాని బిడ్డ “యజమాని” అనే 
అర్థంలోనే వాడబడింది. ఇదేకాకుండా 
ఈ వాక్యానికి (పండితులు) ఇంకా అనేక 
భాష్యాలు చెప్పారు. “ఆలతన్‌' అంటే 


Said, 


లయ! le, పు ఫస! Ui 5 dl; 
(గీ తము ఫీ! (| రి! ఆ రయ 
కనగా”. 0౮ ఫో 


JU APPR] el ep 

గు “al Es కు కా ఉగ 
G55 హీ! యః DSS ple ely 
త్తు! FS dl tu, Moe నత్త! 


వ ఆయు టు వడ! ౩ టా 
ము 5 పు యయ! యో తీ యో 


త la క్‌ SH పదు) 
CK Us OS; yb ts 


https://teluguislam .net 


వాదీను కిరణాలు 117 Galt, 


అభాగ్యులు అని అర్థం. “మలియ్యన్‌' 
అంటే సుదీర్హకాలం. హద్‌సులో దీనికి 
మూడు రోజులని భావం. 


(సహీహ్‌ ముస్థింలోని విశ్వాన ప్రకరణం, ఇంకా నుననె అబూదావూద్‌, నుననె 
తిర్మిజీ, నుననె నసాయీలో కూడా ఈ హదీను వచ్చింది.) 


ముఖ్యాంశాలు 


ఈ హదీసు 'హదీసె జిబ్రయీల్‌గా ప్రసిద్ధికెక్కింది. ఇందులో ఇస్లాం ధర్మ మౌలికాంశాలు 
వివరించబడ్డాయి. ప్రతి ముస్లిం ఈ మౌలిక సూత్రాలను గురించి తెలుసుకోవడం చాలా 
అవసరం. అనంతకాలం వరకూ జరగబోయే విషయాలన్నింటినీ అల్లాహ్‌ ముందుగానే 
రాసిపెట్టాడు. దాని గురించిన జ్ఞానం అల్లాహ్‌కు తప్ప మరెవరికీ లేదు. ఏది జరిగినా ఆయన 
(వ్రాసి వుంచిన) జ్ఞానానికనుగుణంగానే జరుగుతుంది. దీనినే “తఖ్‌దీర్‌ (విధివ్రాత) అని 
అంటారు. 'మంచీచెడుల విధివ్రాత' అంటే విధివ్రాతకనుగుణంగా మేలు లేక కీడు జరగడం. 
ఉదాహరణకు ఆనందైశ్వర్యాలు, సిరిసంపదలు కలగటం, పంటల్లో అధిక దిగుబడులు రావటం 
లాంటి వాటిని విధివ్రాత వల్ల కలిగిన మేళ్ళుగానూ, దీనికి విరుద్ధంగా సంభవించే 
కరవుకాటకాలు, ఆపదలు, విపత్తులు వంటి వాటిని విధివ్రాత వల్ల కలిగిన నవష్ణాలుగానూ 
ప్రజలు భావిస్తారు. అయితే ఈ మేలు లేక కీడు అనేది మన వ్యావహారికమేగాని అల్లాహ్‌ ఏది 
చేసినా అందులో దైవలీల, ఆయన వివేచనాలు దాగి వుంటాయన్న విషయాన్ని మాత్రం 
మరువకూడదు. 


61. హ(జత్‌ అబూ జర్‌ జుందుబ్‌ బిన్‌ 
జునాదా (రజి) మరియు అబూ 
అబ్లుర్రహ్మాన్‌ ముఆజ్‌ బిన్‌ జబల్‌ త క. న = 
నక. గ ప్రకారం దైవప్రవక్త “క లీక రూ hoa as 
(సల్లం) ఇలా ఉపదేశించారు: నీవు జ డా; రద ఆకూ &| gp :05 
ఎక్కడ వున్నా అల్లాహ్‌కు భయపడుతూ. త్రో లాటి! ట్రయ్‌ టాప్‌ టా 
ఉండు. పావకార్యం (జరిగిపోతే) ఊడూ :లయు డీవీ! శ హా 
తరువాత వెంటనే పుణ్యకార్యం చెయ్యి. పూ 
(ఎందుకంటే) పుణ్యం పాపాన్ని తుడిచి 
పెట్టేస్తుంది. ఇంకా ప్రజల పట్ల మంచిగా 
మెలుగుతూ ఉండు.” (తిర్మిజీ దీనిని 
ఉల్లేఖించి “హసన్‌'గా ఖరారు చేశారు.) 


త క “గ శా మే 
oe రవి gl ప్రద వలీ! 11 
నో వ ళి ష్ట్ర en లో 
లలనా లా el Le టై slr 


https://teluguislam .net 


హారీను కెరజాటు 118 Gai, 
(తిర్మిజీలోని సత్కార్యాలు, నత్సంబంధాల అధ్యాయాలలోనూ, మున్సుదె 
అహ్మద్‌లోనూ ఈ హదీను వచ్చింది.) 


ముఖ్యాంశాలు 

పుణ్యకార్యం, పాపకార్యాన్ని తుడిచి పెబ్టేస్తుందంటే అర్థం, పుణ్యం పాపానికి పరిహారంగా 
మారుతుందన్న మాట. అయితే ఇది చిన్న చిన్న పొరబాట్లు, తప్పిదాలకు మాత్రమే వర్తిస్తుంది. 
మహా పాతకాలు, ఘోరపాపాలు (కబీరా గునాహ్‌) చిత్తశుద్ధితో చేసిన పశ్చాత్తాపం వల్ల మాత్రమే 
మన్నించబడతాయి. అదేవిధంగా సాటి మానవుల హక్కులకు నష్టం వాటిల్లజేస్తే వారి నుండి 
క్షమాపణ వేడుకోవడమో లేక నష్టపరిహారాన్ని చెల్లించడమో చేయనంతవరకూ కేవలం 


పుణ్యకార్యాలు చేస్తుండటం వల్ల అవి క్షమార్హం కాజాలవు. 


62. హజ్రత్‌ ఇబ్నె అబ్బాస్‌ (రజి) కథనం: 
ఒకరోజు నేను (వాహనంపై) దైవప్రవక్త 
(సల్లం) వెనుక కూర్చొని ఉన్నాను. 
అప్పుడు ఆయన నన్నుద్దేశ్యించి ఇలా 
అన్నారు : “అబ్బాయీ! నేను నీకు కొన్ని 
ముఖ్యమైన విషయాలు చెప్తాను. 
(వాటిని నీవు సదా గుర్తుంచుకో) - నీవు 
అల్లాహ్‌ను (అంటే ఆయన ఆదేశాలను) 
కాపాడు; ఆయన నిన్ను కాపాడతాడు. 
నీవు దేవుని (హక్కులను) గుర్తుంచుకో; 
ఆయన నీ ముందున్నట్లె గ్రహిస్తావు. 
(అంటే ఆయన రక్షణ, సహాయ సహ 
కారాలు నీ వెన్నంటే ఉంటాయి.) నీవు 
అర్థించదలచుకున్నప్పుడు అల్లాహ్‌నే 
అర్థించు. నీవు సహాయం కోరాలను 
కుంటే (సాధనాలు ఉపయోగించటం 
తోపాటు) అల్లాహినే సహాయం కోసం 
అర్థించు. జాగ్రత్త! లోకమంతా ఎకమై 
నీకు మేలు చేకూర్చాలనుకున్నా అల్లాహ్‌ 
నీకోసం ట్రాసిపెట్టిన దానికంటే ఎక్కు 
వేమీ అది నీకు మేలు చేకూర్చజాలదు. 
ఒకవేళ నీకు కీడు తలపెట్టాలన్న 


ye oil తో మువీ! _ 
మట మక JG Se 
Bp J వరే! 
తయన తీ! bil త్తుయ తయ! 
లత ele fl యయమువ bil 
వలే dl ప్రియం లము! | 64! 
ప్రమ ల! లయము! ఓ 1 ist ర! 
యు వ ట్‌ జి | వ్‌ బై ట్య 


[నే 
Cd 


పడ త టయ (యస్యా oly dl 
AES Ne NI Iw 
మడు! hss పతి! దము dls 


ధక క 9G EY 3 త్రయ్హావ! ‘ly 


_ https://teluguislam.net 


హదీను కిరణాలు 


ఉద్దేశ్యంతో ఏకమైనా కూడా అల్లాహ్‌ 
నీ కోసం వ్రాసి ఉంచిన దానికంటే 
ఎక్కువ నష్టమేమీ అది కలిగించ 
జాలదు. ఎందుకంటే కలములు పైకి 
లేవుకోబడ్డాయి. (అంటే విధివ్రాత 
రాయటం అయిపోయింది.) పత్రాల 
సిరా ఆరిపోయింది. (తిర్మిజీ దీనిని 
ఉల్లేఖించి “హసన్‌' మరియు “సహీహ్‌” 
గా పేర్కొన్నారు.) 

తిర్మిజీగాక వరొక ఉల్లేఖనంలో ఇలా 
ఉంది: నీవు దేవుని (హక్కులను) 
గుర్తుంచుకో; నీవు ఆయన్ని నీ ముందు 
న్నట్లు గ్రహిస్తావు. ఆనంద ఘడియల్లో 
నువ్వు ఆయన్ని జ్ఞాపకముంచుకో. ఆపద 
సమయాల్లో ఆయన నిన్ను జ్ఞాపక 
ముంచుకుంటాడు. (అంటే నిన్ను ఆ 
కష్టాలనుండి గట్టెక్కిస్తాడు) నీ నుండి 
తప్పిపోయింది నీకు చేకూరేది కాదనీ, 
నీకు చేకూరింది నీ నుండి తప్పిపోయేది 
కాదని తెలుసుకో! ఇంకా ఈ విషయం 
కూడా తెలుసుకో! (దైవ) సహాయం 
సహనం వెంటే ఉంటుంది. కలిమితో 
పాటే లేమి ఉంటుంది. కష్టంతోపాటే 
సుఖం ఉంటుంది.” 


ధయ ర్య 


దయవలన 
టీ! లా! యు 


ప్‌ స్యాట్పు తేల ద 
రుణ, హూం థి! కహా!) 


ర్‌! నం శ! జో ర డయా! లీ 


le ae Ko aioe 
వీ! లీ! lel, తటి ప్రస (ఆ 

రట యి! జ్ర బ్రలే oly egal! 
ha! 


(నుననె తిర్మిజీలోని “వ్రళయ నూబనలు” అధ్యాయంలోనూ, మున్సదె 
అహ్మద్‌లోనూ ఈ హదీను ప్రస్తావనకు వచ్చింది.) 


ముఖ్యాంశాలు 


1. దైవ నిర్ణయాన్ని మార్చే శక్తి, అధికారం ఎవరికీ లేదు. 


2. ప్రపంచంలో ఎదురయ్యే ఏ ఇబ్బంది కూడా ఎల్లకాలం ఉండేది కాదు, దాని తరువాత 


సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. 


https://teluguislam.net 


వాదీసు కిరణాలు 120 Sail, 


3. ఏదైనా వస్తువుని సాధించడం కోసం అల్లాహ్‌ను తప్ప మరొకరిని సహాయం అర్థించడం 
తగదు. ఒకవేళ అలా చేస్తే అది 'షిర్క్‌' అవుతుంది. 

4. మనిషి గనక దేవుని హక్కులను దృష్టిలో పెట్టుకొని వ్యవహరిస్తే దేవుడు కూడా తన 
దాసుణ్ణి ప్రత్యేకంగా కనిపెట్టుకొని ఉంటాడు. ఇతోధికంగా తోడ్పడుతూ ఉంటాడు. 

63. హజ్రత్‌ అనస్‌ (రజి) (తన కాలం | జం ల్లో | రక: gs - _W¥ 

నాటి ప్రజలను సంబోధిస్తూ) ఇలా పీన gies త్వ నమ లత టూ 

అన్నారు : మీరు చేసే అనేక పనులు se డ్‌ డీ త్‌ పు is Gg 

మీ కంటికి వెంట్రుక కన్నా సూక్ష్మమై ise జత 0 

నవిగా కనపడుతున్నాయేమో! (మీరు “*ీ ౯ సి! ఆ మ 

వాటిని అతి సామాన్యమైనవిగా కొట్టి Tt) 9 తీ 

పారేస్తున్నారు) కాని దైవప్రవక్త (సల్లం) ఉర 

కాలంలో వాటినే మేము అతి వినాశకర 

మైన పనులుగా భావించే వాళ్ళం. 

(బుఖారీ దీనిని ఉల్లేఖించి “మూబిఖాత్‌' 

అంటే “ప్రాణాంతక మైనవ ని అన్నారు.) 


(నహీవా బుఖారీలోని (పేమైకవచనాల (ప్రకరణంలో ఈ హదీను పేర్కొనబడింది.) 


ముఖ్యాంశాలు 

మనసులో దైవభీతి ఎక్కువగా ఉంటే మానవుడు దేవుని అవిధేయతకు పాల్పడటానికి 
జంకుతాడు. ఈ దైవభీతి అతనిలో లోపించిన కొద్దీ అతని మనసు పాపాలు చేయటానికి 
ధైర్యం పుంజుకుంటుంది. దైవప్రవక్త సహచరుల హృదయాల్లో దైవభక్తి చాలా ఎక్కువగా 
ఉండటం వల్ల వాళ్లు అతి సామాన్యమైన తప్పులు చేయటానికి కూడా భయపడేవారు. దైవప్రవక్త 
కాలానంతరం ఈ భయభక్తులు క్రమేపీ తగ్గుముఖం పట్టాయి. చివరికి అత్యంత వినాశకరమైన 
పాపాలను కూడా ప్రజలు తేలికైన పారపాట్లుగా భావించడం మొదలు పెట్టారు. కాబట్టి దేవుని 
బె న్నత్యాన్ని, ఆయన గొప్పదనాన్ని గురించి ఆలోచిస్తూ ఆయన పట్ల భయభక్తుల్ని మనసులో 
పెంపొందించుకోవటం ఎంతైనా అవసరం. 


64. హజ్రత్‌ అబూ హురైరా (రజి) కథనం 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా ‘JG 
ప్రబోధించారు : అల్లాహకు (కూడా) స్‌ si “శం! oe (య టీ! దక 
రోషం వస్తుంది. మనిషి కొరకు నిషేధిం ల ఆప al yr UG టప al 


అ dE el 1 


https://teluguislam.net 


హదీసు కిరణాలు 121 Salih, 


Mees స న య రు Cl il ఢా GG పల! 
ఆ షం వస్తుం స 
పు Gel; ln Gg 

(బుఖారీ - ముస్లిం, ౨ తానీ ర స 
'గైరతొ 'గికు ఐకారం. అంటే అర్థం 
ఆత్మగౌరవం, పౌరుషం. 

(సహీవ్‌ బుఖారీలోని నికాహ్‌ ప్రకరణంలోనూ, నహీహ్‌ ముస్లింలోని వళ్ళాత్తావ 

(వ్రకరణంలోనూ ఈ వాదీను పాందువరచబడింది.) 
ముఖ్యాంశాలు 

దేవుని నిషేధాజ్ఞల్ని, ఆయన విధించిన హద్దుల్ని అతిక్రమించటం ఆయన ఆగ్రహానికి 


కారణభూతమవుతుంది. కాబట్టి మనిషి దేవుని న్‌ ఇధాజ్ఞల్ని పాలిస్తూ, ఆయన విధించిన 
హద్దులకు కట్టుబడి ఉంటూ జీవితం గడపాలి. ఇందులోనే మనిషి ఇహపర సాఫల్యాలున్నాయి. 


65. దైవప్రవక్త (సల్లం) ఈ వృత్తాంతాన్ని 
వివరిస్తుండగా తాను విన్నానని హజ్రత్‌ 
అబూ హురైరా (రజి) తెలియజేశారు: 
పూర్వకాలంలో ఇస్రాయీల్‌ జాతిలో 
బొల్లిరోగి, ఒక బట్టతలవాడు, ఒక 
అంధుడు ఉండేవారు. అల్లాహ్‌ ఆ 
ముగ్గురినీ పరీక్షించాలని భావించి వారి ,.. 
దగ్గరికి ఒక దూతను పంపాడు. ఆ “౧, 
దైవదూత (మానవ రూపంలో మొదట) “= 
బొల్లిరోగి దగ్గరికి వెళ్ళి “నీకు అన్నింటి 
కన్నా యిష్టమైనది ఏది?” అని అడి Gs 1591 06 నే hy! :06 14 
గాడు. దానికి బొల్లిరోగి “మంచి రంగు, పే రెడ ప్రమ పరర డా! 
అందమైన దేహం అంటే నాకు చాలా Gs al 
యిష్టం. అంతేకాదు నాకున్న ఈ బొల్లి 

రోగం పోవాలి. దీని మూలంగానే జనం 

నన్ను అసహించుకుంటున్నారు” 


re : ee “+ ణ్‌ 

poy ధా! రూ yl 10 

క సా 4 Ey” 2 టక 5 
oh HI త ట్ల మర గ్ర 


https://teluguislam.net 


హదీసు కిరణాలు 


అన్నాడు. ఆ దైవదూత అతని శరీరాన్ని 
తన చేత్తో స్పృశించాడు. 


దైవదూత _ స్పృశించగానే (దేవుని 
మహిమతో) అతని అసహ్యకరమైన 
బొల్లిరోగం పోయి అతనికి అందమైన 
రంగు వచ్చింది. ఆ తరువాత దైవదూత 
అతన్ని “నీకు ఎలాంటి సంపదంటే 
ఎక్కువ యిష్టం?” అని అడిగాడు. 
దానికా వ్యక్తి “ఒంటెలు (లేక) ఆవులంటే 
యివ్బవుని చెప్పాడు. (ఇక్కడ 
ఉల్లేఖకునికి సందేహం కలిగింది) అతని 
కోరిక ప్రకారం అతనికి ఎనిమిది పది 
నెలల సూడి ఒంటె ప్రసాదించబడింది. 
దైవదూత అతన్ని “అల్లాహ్‌ నీకు 
ఇందులో శుభాన్ని ప్రసాదించుగాక! అని 
ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. 


తరువాత ఆ దైవదూత బట్టతల వాడి 
దగ్గరికి వెళ్ళి “నీకు అన్నింటికన్నా యిష్ట 
మైంది ఎది?” అని అడిగాడు. దానికి 
బట్టతల వాడు, “నాకు అందమైన శిరోజా 
లంటే ఎంతో యిష్టం. అంతేకాదు, నా 
ఈ బట్టతల పోవాలి. దీన్ని చూసే 
ప్రజలు నన్ను అసహ్యించుకుం 
టున్నారు” అన్నాడు. దైవదూత తన చేత్తో 
అతని తల నిమిరాడు. దాంతో అతని 
బట్టతలపోయి (దేవుని మహిమతో) 
అతనికి అందమైన శిరోజాలు వచ్చాయి. 
“నీవు ఎలాంటి సంపదను బాగా 


122 


GANG, 


త ట్ల 0వ గ్ర 

Gr తత్తు a sid CY! 

రయ మమమ టీ! టే త్తు! tha 

sh ide టి Tes టం తప 

ప 5 లోలో |; aE 

gee టివు! లత CY) EST Jw 
Us WA వ్వ 106, చయ ప 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


యిష్టపడతావు?” అని దైవదూత తిరిగి 
ఆ బట్టతలవాడిని అడిగాడు. “ఆవు 
లంటే నాకు మహా యిష్టం” అని చెప్పా 
డతను. అతను కోరినట్లే అతనికి ఒక 
సూడి ఆవు ప్రసాదించబడింది. “నీకు 
ఈ ఆవులో శుభం కల్లుగాక!” అంటూ 
దైవదూత ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. 


ఆ తరువాత దైవదూత అంధుడి దగ్గరికి 
వెళ్ళాడు. అతన్ని “నీకు అన్నిటికన్నా 
బాగా యిష్టమైన వస్తువు ఎది?” అని 
అడిగాడు. దానికి అంధుడు “అల్లాహ్‌ 
నాకు తిరిగి దృష్టిని ప్రసాదించాలి, 
దాంతో నేను ప్రజల్ని చూడగలగాలి” 
అంటూ తన కోరికను వ్యక్తపరిచాడు. 
దైవదూత అతనిపై చేయి తిప్పాడు. 
దాంతో దేవుడు ఆ అంధునికి తిరిగి 
దృష్టిని ప్రసాదించాడు. తరువాత 
దైవదూత అతన్ని, “నువ్వు అన్నింటికన్నా 
బాగా ఇష్టపడే జీవన సామగ్రి ఏమిటో 
చెప్పు” అని అడిగాడు. దానికతను 
“నాకు మేకలంటే మహా యిష్టం” 
అన్నాడు. అతని కోరిక ప్రకారం అతనికి 
ఒక సూడి మేకను అనుగ్రహించడం 
జరిగింది. ముందు పేర్కొనబడిన 
యిద్దరి (బొల్లిరోగి, బట్టతలవాడి) దగ్గరా 
రెండు రకాల పశువుల (ఒంటెలు 
మరియు ఆవుల) సంతతి బాగా 
పెరిగింది. అంధుడి మేక కూడా పిల్లల్ని 


న. cf pr 
olathe 


ధవ జడ ట్ర: రెడు సహస! సర 
wal gyi lan మీలో iyo C0 
J Nm Ja మ మమత ట్‌! 
గు! పలక gow డవ! Jw ట్ర 
Hin పు Gil ANG i gest 
i 313 3 Pe ie 313 టై తయ 

pi ప్రజ Hs ర 
fe త్రో సీ! a ప్ర 


. 


దక! వ ప్రయ గ్రహ కే పు 


https://teluguislam .net 


వాదీను కిరణాలు 


ఈనింది. దాంతో బొల్లి రోగి వద్ద ఒక 
లోయనిండా ఒంటెలు, బట్టతలవాడి 
దగ్గర ఒక లోయనిండా ఆవులు, 
అంధుడి దగ్గర ఓ లోయనిండా మేకల 
మంద తయారయ్యాయి. 


(కొంత కాలం గడిచింది.) తిరిగి దైవ 
దూత మునుపటిలాగే మనిషి రూపంలో 
(ఒకప్పటి) బొల్లిరోగి దగ్గరికి వెళ్ళి 
“అయ్యా! నేనొక పేదవాణ్ణి, ప్రయా 
ణంలో నా సాధన సామగ్రి అంతా అయి 
పోయింది. ఈ రోజు దేవుడు, ఆ 
తరువాత నీవు సహాయం చేస్తే తప్ప 
నేను నా స్వగ్రామానికి చేరుకోలేను. 
అందుకే నీకు ఆకర్షణీయమైన 
రంగునూ, అందమైన శరీరాన్నీ ప్రసాదిం 
చిన ఆ దేవుడి పేరుతో అడుగుతున్నాను, 
నాకొక ఒంటెను దానం చెయ్యి. దానితో 
నేను నా స్వగ్రామానికి చేరుకుంటాను” 
అని అడిగాడు. దానికి ఆ బొల్లిరోగి 
“నాపై బాధ్యతలు (ఖర్చులు) చాలా 
ఉన్నాయి. (కనుక నేను నీకు ఎలాంటి 
సహాయం చేయలేను)” అని తెగేసి 
చెప్పేశాడు. అప్పుడు దైవదూత 
“నిన్నెక్కడో చూసినట్టు గుర్తుకొస్తోంది. 
నీవు ఒకప్పుడు ఒంటిపై తెల్లమచ్చలుండే 
బొల్లిరోగివి కదూ?! అప్పుడు జనం నిన్ను 
చూసి అసహ్యంతో పారిపోయేవారు. 
అప్పుడు నీవు నిరుపేదగా ఉంటే దేవుడు 


124 


dh! ప్ర ో 


Tt వల్‌ 10 
ల్వమమి!రన్వ్యం 


hg Ep ol జ్ఞా 
Dsl gle టట! A స ఉం స 
Jus ప! మా ప్రి! ఫు! 
త్తు! ‘JG gf ps ig 
వప న నం. శం ల ప 
tras Ut 1, జపే అం పక్ష (=| 
oe త Jud! tia యు Wy :34 
త మక్‌ రీ} Jw ర 

య క్‌ 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


(దయతలచి) నీకు ఈ సంపదను ప్రసా 
దించాడు కదూ!?” అని గుర్తుచేశాడు. 
దానికి ఆ బొల్లిరోగి “ఈ సంపద అంతా 
నాకు నా తాతముత్తాతల నుండి వార 
లభించింది” అన్నాడు. 
“నువ్వు అబద్ధం చెబుతున్నట్లయితే 
దేవుడు నిన్ను నీ పూర్వస్థితికి చేర్చుగాక!” 
అని దైవదూత అతణ్ణి శపించి 
వెళ్ళిపోయాడు. 


సత్వంగా 


తరువాత ఆ దూత క్రితం లాగే మానవ 
రూపంలో (ఒకప్పటి) బట్టతలవాడి 
దగ్గరికి వచ్చి, బొల్లి రోగిని అడిగినట్లే 
అతన్ని కూడా అడిగాడు. ఆ బట్టతల 
వాడు కూడా బాొల్లిరోగి లాగానే 
సమాధానం ఇచ్చాడు. అందుకు 
దైవదూత “నీవు చెప్పేది అబద్ధమయితే 
స నిన్ను నీ పూర్వస్థితికి చేర్చు 


గాక! అంటూ ఆ బట్టతల వాణ్ణి రూడా 
శపించి వెళ్ళిపోయాడు. 


ఆ తరువాత దైవదూత క్రితంలాగే 
మానవాకారంలో (ఒకప్పటి) కళ్ళులేని 
కబోది దగ్గరికి వెళ్ళాడు. ఆ కబోదితో 
కూడా “నేనొక అభాగ్యుణ్ణి. బాటసారిని. 
ప్రయాణంలో నా సామగ్రి అంతా 
అయిపోయింది. ఈ రోజు నేను అల్లాహ్‌ 
తోడ్పాటు మరియు నీ అర్థిక సహాయం 
లేకుండా నా స్వస్థలానికి చేరుకోలేని 
పరిస్థితి వచ్చింది. అందుకే నేను నీకు 


RIA AD 


అ 


యు Ss gp UE ls 

be యా 55 diy JU J£ 0 Jw 
ప్రా 156 ౬క ల! రేట్‌ fast 
Sse GEM ES Jia 
లజ ఈర పత J Jw య్య 
అ త్తమ త ol yg els 
55 gil, aL య్యే Haig 
yi pe Ui మడు తయ 
egy gals A es వలయ 
AG CEUs దమ ఆ మమ్‌ 
35 త షమ! op పవ! & పష! ఆ 
సప్త య్‌ తం తు! లప J 
ole hos; తయా Ms) పే 

యి! పదీ ల డు ile 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


దృష్టిని ప్రసాదించిన దేవుడి పేరుతో ఒక 
మేక ఇవ్వమని అర్థిస్తున్నాను, దానివల్ల 
నేను నా ప్రయాణాన్ని కొనసాగించి 
గమ్యానికి చేరుకోగలుగుతాను” అని 
విన్నవించుకున్నాడు. 


దానికి ఆ అంధుడు, “నిస్సందేహంగా 
ఒకప్పుడు నేను గుడ్డివాణ్ణి. అల్లాహ్‌ నాకు 
తిరిగి చూపుని ప్రసాదించాడు. (నీ 
ముందున్న ఈ మేకల మందలో నుంచి) 
నీకిష్టమైన మేకల్ని తీసుకుని మిగతావి 
వదలిపెట్టిపో. దైవసాక్షి! ఈ రోజు దేవుడి 
పేరుతో నీవు (నా సంపదలో) ఏది 
తీసుకున్నా నాకెలాంటి అభ్యంతరం 
ఉండద న్నాడు. అది విని ఆ దైవ 
దూత“నీ సంపదను నువ్వే ఉంచుకో! 
వాస్తవానికి మిమ్మల్ని పరీక్షించటం 
జరిగింది (ఆ పరీక్షలో నీవు నెగ్గావు). 
కాబట్టి అల్లాహ్‌ నీ పట్ల ప్రసన్ను 
డయ్యాడు. (నీ నహాచరులిద్దరూ 
విఫలురైనందువల్ల) అల్లాహ్‌ వారి పట్ల 
అ(పనన్నుడయ్యాడు'' అని చెప్పి 
వెళ్ళిపోయాడు. (బుఖారీ - ముస్లిం) 


“అన్నాఖతుల్‌ ఉషరాఅ' ఉత్త 
సమేతంగా, “ష'పై అకారం, “ర దీర్ధంతో 
ఉచ్చరించబడుతుంది. సూడి ఒంటె అని 
అర్థం. “అన్‌తజ' వేరొక ఉల్లేఖనం 
ప్రకారం “ఫనతజ' అంటే ఆ వ్యక్తి దాని 
సంతతికి యజమాని అయ్యాడని అర్థం. 


Gadi, 


టీ ళల రవీ! రే త్రీ! రః 

23 ణో “బ్రో AR bes 
అట; టాట్‌ హై రచన గు 
కయ ట్ర ర ము పేట తటు 
sy, త్‌ il p12 pee 5 
se. తద్‌! ణో డ్‌ రూ గ 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


'నాతిజ్‌ అంటే ఒంటెను తన సంరక్ష 
ణలో ఈనింపజేసేవాడు. స్త్రీల ప్రసవాన్ని 
పర్యవేక్షించే (ఖాబిలా) మంత్రసానిలాగా 
అన్నమాట. “వల్లద హాజా' (లక్రింద ల 
వత్తు) అంటే మేక ఈనిన మేకపిల్లలకు 
యజమాని అయ్యాడని అర్థం. ఇంకా 
ఇది “నతజ ఫిన్నాఖా కు సమానార్థమైన 
పదం. ఈ విధంగా 'మువల్లిద్‌' 'నాతిజ్‌' 
మరియు ‘'ఖాబిలా' లు సమానార్థాలు 
కలిగిన వదాలయ్యాయి. అయితే 
మొదటి పదాలు (మువల్లిద్‌, నాతిజ్‌) 
పశువులకు 
“ఖాబిలా' అనే పదాన్ని మనుషుల కోసం 
ఉపయోగిస్తారు. 'హిబాల్‌ అంటే సాధన 
సామగ్రి (ప్రయాణ ఖర్చులు). “లా 
అజ్‌హదుకి అంటే నీవు ఎది తీసుకున్నా, 
లేక నా సంపదలో ఎది కోరి తీసుకున్నా 
నేను దాన్ని నీ నుంచి లాక్కుని నిన్ను 
దుర్భరస్థితిలో పడవేయను అని అర్థం. 
బుఖారీలోని ఉల్లెఖనంలో “లా 
అహ్మదుక' అని ఉంది. అంటే, నీవు 
నీకు అవసరమైన వస్తువుని నా దగ్గర 
నుండి తీసుకోకపోతే నేను నిన్ను 
పొగడను (నాకు నచ్చదు) అని అర్థం. 
ది “దీర్ణాయుషుపై బాధపడటం 
లేదు” అన్న అరబ్బీ భాషకు చెందిన ఒక 
జాతీయాన్ని పోలి ఉంది. ఎందుకంటే 
దీనికి దీర్హాయుషు పొందలేకపోయానని 
బాధపడటం లేద'ని అసలు అర్థం. 


సంబంధించినవి కాగా, 


oli, 


ia iS మన UU, EU 
ఉమకు 5, లము అ gil 
ply మట! oly పవి Wiel ట్ల 
we: UE! Gl LUTE) 
55 gale Gly టం Igy 
న్‌ు లం అత els Nut 
| ey At డ్రి! 
కరో ఛి పము!) riley 6 టే 
క se రో సం ష్‌ టీ] pes 
Gb IF IE gl ie 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 128 రస కాగ 


(సహీహ్‌ బుఖారీలోని ప్రవక్తల ప్రకరణంలోనూ, సహీహ్‌ ముస్తింలోని ఐహిక 
అనానక్తత' ప్రకరణంలోనూ ఈ హదీను ప్రస్తావనకు వచ్చింది.) 


ముఖ్యాంశాలు 

సిరిసంపదల విస్తృతి కూడా మనిషికి ఒక పరీక్షేనని ఈ హదీసు ద్వారా బోధపడుతోంది. 
అయితే మనిషి భోగభాగ్యాలు, సిరిసంపదలు కలిగివున్నప్పటికీ ఏమాత్రం మిడిసిపడకుండా 
దేవుని గొప్పదనాన్ని, తన వాస్తవికతను దృష్టిలో పెట్టుకొని జీవితం కొనసాగిస్తే అతను తప్పకుండా 
ఈ పరీక్షలో నెగ్గుకురాగలడు. అలాంటి వ్యక్తి దేవుడు తనకు ప్రసాదించిన ధనంలో కొంతభాగాన్ని 
సమాజంలోని నిరుపేదలు, అభాగ్య జీవుల కోసం ఖర్చుపెట్టి, అందులో ఆనందాన్నీ, మానసిక 
తృప్పినీ ఆస్వాదిస్తాడు. దైవం అనుగ్రహించిన వరాలకు ఆచరణాత్మకంగా కృతజ్ఞతలు 
తెలుపుకుంటాడు. దీనికి విరుద్ధంగా సిరిసంపదలు వచ్చిపడినప్పుడు తలబిరుసుతనానికి లోనై 
అహంకారాన్ని ప్రదర్శించినవాడు ఇహలోకంలో దైవం పెట్టిన పరీక్షలో వైఫల్యాన్ని చవిచూడటమే 
గాకుండా పరలోకంలోనూ దైవాగ్రహానికి, నరక యాతనకు గురౌతాడు. 


66. హజ్రత్‌ యాలా షదాద్‌ బిన్‌ 
న తిబాయూాా ర CS 
బెస్‌ (రజి) కథనం ప్రకారం దైవప్రవక్త 1 (1 
వ న్‌ క శీ దడ రా oi lh 
(సల్లం) ఇలా ప్రబోధించారు : (నిత్యం) ౮ <5: 5:౮6 శక్త రన! 
అలప్రతేలన కేసుటంటున్పు వాడ్డ. అలో ధ్‌ 


(మరోమాటలో చెప్పాలంటే, నిత్యం తే. లో Ul; gyal Ww uJ Js 


క 


దైవం ముందు తన నిస్సహా యతను, yA Ry) sl | వో lala (ea 


అశక్తతను ఒప్పుకునేవాడు), ఇంకా ప్రే యూ వలకు త్రము! 
మరణానంతర జీవితం కోసం సన్నా యి స హక డ్రి! ల 
హాలు చేసుకునేవాడే వివేక వంతుడు. సుతు 3 షప ఏవ సో 


(దీనికి విరుద్ధంగా) తన మనోవాంఛ 
లకు లొంగిపోయి, అల్లాహ్‌ పై (గొప్ప) 
ఆశలు పెట్టుకొని కూర్చునేవాడు 
మూర్చుడు. ' (తిర్మిజీ దీనిని ఉల్లేభించిన 
తరువాత 'హసన్‌'గా పేర్కొన్నారు.) 

తిర్మిజీ తదితర పండితులు “దాన 
నఫ్ఫ్సహూ అంటే “తన  స్వయాన్ని 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 129 ధమ రం 


గురించి అవలోకనం చేసుకోవటం' అని 

అన్నారు. 
(జామె తిర్మిజీలోని ప్రళయ” అధ్యాయములలో ఈ హదీను పొందుపరచబడి 
ఉంది.) 


ముఖ్యాంశాలు 

"పై హదీసు ద్వారా ఆత్మ పరిశీలన, ఆచరణల ప్రాముఖ్యత వెల్లడౌతోంది. గాలిలో 
దీపం పెట్టి, పైవాడి మీదే భారమన్నట్టు, నేరాలపై నేరాలు చేస్తూ క్షమించేవాడు దేవుడున్నాడులే 
అంటూ బూటకపు విశ్వాసాన్ని ప్రదర్శిస్తే ప్రయోజనం ఉండదు. అల్లాహ్‌ సదాచరణకు 
బదులుగా పుణ్యాన్ని ప్రసాదిస్తాడు. అంతేగాని ఆచరణతో నిమిత్తం లేని ఆశలకు, అభిలాషలకు 
ఆయన దృష్టిలో విలువ లేదు. 


67. హజ్రత్‌ అబూహురైరా (రజి) కథనం 
ప్రకారం దైవప్రవక్త (స) ఇలా ప్రబోధిం 
చారు: “మనిషి నిష్రయోజనకరమైన 
విషయాలను విడిచిపెట్టడం, అతని miss శ చ 
ఉత్తమ విధేయతకు నిదర్శనం.” (అంటే ప 
అతడు మంచి ముస్లిం అనడానికి ప్రబల 


తార్కాణం). (తిర్మిజీ తదితరులు దీనిని 
ఉల్లేఖించారు.) 


పూస gl be bt TY 
హో త! తి 06 106 జ షు 
WSN CSS టమ! టయ ప్రయ ప్రత 


(సుననె తిర్మిజీలోని 'ఐహిక అనానక్తత' అధ్యాయములలో ఈ వాదీను 

పాందువరచబడి ఉంది.) 

ఈ హదీనుకు సాక్షిగా ఇతర వాదీనులు ఉండటం వల్ల దీనిని దృఢ 

మైనదిగా పేర్కొనడం జరిగింది. (ఫైజుల్‌ ఖదీర్‌ లిల్‌ మనావి, 6:12 

మజ్మవుజ్జ్ఞవాయిద్‌ 8 : 18) 
ముఖ్యాంశాలు 

ఎటువంటి ప్రయోజనం లేని వ్యర్థ విషయాలకు, చేష్టలకు దూరంగా ఉండాలనే 
దైనందిన జీవితానికి సంబంధించిన ఒక ముఖ్య సూత్రం ఈ హదీసులో వివరించబడింది. 
మనిషి గనక ఈ నియమాన్ని ఖచ్చితంగా, తప్పకుండా పాటిస్తే నిత్య జీవితంలో జరిగే ఎన్నో 
తప్పిదాల నుంచి, అవాంఛనీయ పరిస్థితుల నుంచి తన్ను తాను రక్షించుకోగలడు. అందుకే 
విద్వాంసులు ఈ నియమం ఇస్తాం ధర్మంలో నాల్లో భాగమని, మరికొంతమంది సగభాగమని, 
ఇంకా కొంతమంది ఇదే సంపూర్ణ ఇస్తాం అని ఉద్భాటించారు. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 130 రమ! 


68. దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా ఎ! జా 3దూ పి : ఆటీ! _ 14 
తెలియజేశారని హజ్రత్‌ ఉమర్‌ (రజి) ఫా! J 95:0౪ ప్త క్రిదీ! పం యి 
ఉటంకించారు: “నీవు నీ భార్యను 
ఎందుకు కొట్టావని మనిషిని నిల 
దీయటం జరగదు.” (అబూదావూద్‌, 
తదితరులు దీనిని ఉల్లేఖించారు.) 
(సుననె అబూదావూద్‌లోని ఐివాహ' ప్రకరణంలో ఈ హదీను ప్రస్తావనకు వచ్చింది.) 


Cd జ్‌ ల్‌ స 
by slo yl ols న! దాం స్యా 


ముఖ్యాంశాలు 

ఈ హదీసు “ఇబ్నెమాజా'లోనూ, “ముస్నదె అహ్మద్‌'లోనూ వచ్చింది. ఈ హదీసు 
పరంపరలో “దావూద్‌ బిన్‌ యజీద్‌ జెది” అనే ఉల్లేఖకుడు ఉన్నాడు. హదీసువేత్తలు ఇతణ్జి 
బలహీనకోవకు చెందిన హదీసు ఉల్లేఖకుడిగా గుర్తించారు. ఇతని గురువు అబ్బుర్రహ్మాన్‌ అల్‌ 
ముసి కూడా హదీసు విజ్ఞాన జగతిలో అపరిచితుడు. అల్లామా షైఖ్‌ అల్‌బానీ (రహ్మలై) 
కూడా “ఇర్వావుల్‌ గలీల్‌ అనే గ్రంథంలో ఈ హదీసు పరంపరను బలహీనమైనదిగా ఖరారు 
చేశారు. ఈ హదీసు ప్రామాణికమైనది కాకపోవడం చేత ఇందులో. వివరించబడిన విషయం 
కూడా సరైనది కాదు. భర్తలు అకారణంగా తమ భార్యల్ని కొట్టి వేధించడాన్ని, వారిపట్ల 
అనుచితంగా ప్రవర్తించడాన్ని ఇస్లాం ఎన్నటికీ సహించదు. భర్త తన భార్యను కారణమేదీ 
లేకుండానే కొట్టి హింసిస్తే ఇహలోకంలోనూ అతణ్ణి నిలదీసి అడగటం జరుగుతుంది. స్రీల 
పట్ల ఉత్తమ రీతిలో మెలగాలని ఇస్లాం నొక్కి వక్కాణిస్తోంది. కాబట్టి భర్త భార్య పై దౌర్జన్యానికి 
దిగి అధర్మంగా ఆమెను హింసించడం, ఆమె హక్కుల్ని కాలరాయటం చేస్తే దేవుని దృష్టిలో 
అతను నేరస్థుడిగా పరిగణించబడతాడు. ఆయన అతనిపట్ల పరలోకంలో చాలా కఠినంగా 
వ్యవహరిస్తాడు. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


6వ అధ్యాయం 


131 


63! శీ ధం) 
దైవభతి 


దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ సెలవిచ్చాడు : 

“విశ్వసించిన ప్రజలారా! అల్లాహ్‌కు ఎ విధంగా 

భయపడాలో, ఆ విధంగా భయపడండి.” 
(ఆలి ఇమాన్‌ : 102) 


మరోచోట అల్లాహ్‌ సెలవిచ్చాడు : “మీకు 
సాధ్యమైనంత వరకు అల్లాహ్‌కు భయపడుతూ 
ఉండండి.” (ఆత్‌ తగాబున్‌ : 16) 


రెండో సూక్తి మొదటి సూక్తి అర్థాన్ని మరింత 
విపులీకరిస్తుంది. ఎ విధంగా భయపడాలో ఆ 
విధంగా అంటే మీకు సాధ్యమైనంతవరకు అని 
వివరిస్తుంది. 


ఇంకొకచోట అల్లాహ్‌ ఈ విధంగా సెలవిచ్చాడు: 

“విశ్వాసులారా! అల్లాహ్‌కు భయవడండి. 

సూటిగా, సమంజసంగా మాట్లాడండి.” 
(అల్‌ అహ్‌జుబ్‌ : 70) 


దైవానికి భయపడుతూ ఉండాలని ఆదేశిస్తున్న 
సుప్రసిద్ధ సూక్తులు అనేకం ఉన్నాయి. ఇంకొక 
చోట అల్లాహ్‌ ఇలా అంటున్నాడు : “ఎవడు 
అల్లాహ్‌కు భయపడుతూ పనిచేస్తాడో అతనికి 
అల్లాహ్‌ కష్టాల నుండి గట్టెక్కే మార్గం చూపు 
తాడు. ఇంకా అతని ఊహకు కూడా అంద 
నటువంటి మార్గం ద్వారా, అతనికి ఉపాధిని 
ప్రసాదిస్తాడు.” (అత్‌ తలాఖ్‌ : 2,3) 


(సప ర్వ 


(GU? టల్‌ dl J 
a Hye కష స (కక 
కస షక ఎ 6 
i స్య ప్త! dey [11 వరి!) 
తేర “లోటు తీ ఆడు! ఉ 
4 గ ME 4 I i 
నీ! లా అట ; mv, lj] 
Jw db bl హహ హా 
Soins 
dG, Mh GY] Cie ర 


డ్డ రక స ప be] yu 
పదర ఎమ COC 
దరి, (4 వయ టయ 1 

: ds పచ అధి! 


ము ul; 


https://teluguislam.net 


హదీను కిరణాలు 


మరోచోట అల్లాహ్‌ ఇలా సెలవిస్తున్నాడు : 
“మీరు గనక భయభక్తులను అవలంబిస్తే, 
అల్లాహ్‌ మీకు (సత్యా సత్యాల మధ్య విచక్షణ 
పాటించే) గీటురాయిని ప్రసాదిస్తాడు. మీ నుండి 
మీ చెడులను దూరం చేస్తాడు. మీ తప్పులను 
మన్నిస్తాడు. అల్లాహ్‌ అత్యధికంగా అనుగ్రహించే 
వాడు.” (అన్‌ఫాల్‌ : 29) 


ఈ అధ్యాయంలో దివ్యఖుర్‌ఆన్‌ సూక్తులు చాలా 
ఉన్నాయి. ఇప్పుడు ఈ అధ్యాయానికి సంబం 
ధించిన హదీసులు క్రింద పేర్కొనబడ్డాయి- 


69. హజ్రత్‌ అబూహురైరా (రజి) కథనం: 
ఒకసారి దైవప్రవక్తను “ప్రజల్లో అందరి 
కన్నా ఆదరణీయుడు ఎవడు?” అని 
ప్రశ్నించడం జరిగింది. దానికి ఆయన 
“వారిలో అందరికన్నా ఎక్కువగా 
దైవానికి భయపడుతూ ఉండేవాడు” 
అని సమాధానమిచ్చారు. అప్పుడు సహ 
చరులు “ఓ దైవప్రవక్తా! మేమడుగు 
తున్నది దాని గురించి కాదు” అని విన్న 
ఎంచుకున్నారు. అందుకు ఆయన 
“అలాగైతే యూసుఫ్‌ (అలైహి) (అందరి 
కన్నా శ్రేష్ణులు). ఎందుకంటే ఆయన 
స్యయంగా ఒక దైవప్రవక్త. ఇంకా 
ఆయన తండ్రి, తాత కూడా దైవప్రవక్తలే. 
ముత్తాత కూడా దైవప్రవక్త. అంతేకాదు 
ఆయన దేవుని స్నేహితుడు కూడాను” 
అని అన్నారు. సహచరులు మళ్ళీ 
“మేమడుగుతున్నది దీని గురించి కూడా 
కాదు” అన్నారు. అందుకు ఆయన 
“మరి మీరు నన్ను అరబ్బు వంశాల 
గురించి అడుగుతున్నారా ఎమిటి?” 


132 


రకా గా 


పటా gl తత IU _ 1% 
రో శీ! రం ౪ ‘Js ౮ యూ తీ! సందు 
‘ls kh ‘Jb Sy ది వ! 
అత ఫర త తస ప్రవ గే 
న గ 
క Mls th మ cdl 
శో ss లన! ర్తుడు పిస 
is [5 (a థో ట్‌ నయా! 
ve GU ; స్‌ు య ale Gis 
yale వట్ట యమమ gen stl 
eps 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


(అలాగయితే వినండి!) అజ్ఞాన కాలంలో 
శ్రేష్టులుగా భావించ బడిన వారు ఇస్తాం 
వచ్చిన తరువాత కూడా శ్రేష్టులుగానే 
ఉంటారు. (అంటే ఇస్తాం వ్యక్తుల 
ప్రాపంచిక పరువు ప్రతిష్టల్లో, అంతస్థుల్లో 
లోటు రానీయదు). కాకపోతే వారు 
ధర్మాన్ని అర్థం చేసుకునేవారై ఉండాలి.” 

(బుఖారీ - ముస్లిం, 
“'ఫఖుపూ'” విసృత ప్రచారంలో “ఖికు 
ఉకారం ఉన్నప్పటికీ ఇకారంతో కూడా 
చదవటం జరిగింది. ఈ పదానికి “వారు 
షరీఅత్‌ ఆదేశాలు తెలుసుకోవాలి” అని 


అర్థం. 


133 en 


(నవీవా బుఖారీలోని ప్రవక్తల వకరణంలోనూ, నవావా మున్హింలోని 
మహిమోన్ప్సతల ప్రకరణంలోనూ ఈ హదీను పాందుపరచబడింది.. 


ముఖ్యాంశాలు 


ఇస్లాం ప్రభవనానికి పూర్వం ప్రాపంచికంగా గౌరవప్రతిష్టలు, వంశ విశిష్టతలను కలిగివున్న 
తెగలు, సమాజాల హోదాను, గొప్పదనాన్ని ఇస్తాం తరువాత కూడా ఉపేక్షించలేదన్న దానికి 
ఈ హదీసు ప్రబల తార్కాణం. ఇస్లాం రాకకు మునుపు కూడా కొన్ని అరబ్బు తెగలు దాతృత్వం, 
శూరత్వం, సత్యం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడటం వంటి విషయాల్లో 
పేరు గడించాయి. అయితే ఇస్లాం వీటితోపాటు ధర్మావగాహన, ధర్మబద్ధమైన ఆచరణ 
అవసరమన్న నియమం పెట్టి వారి శక్తిసామర్థ్యాలను, ఆత్మగౌరవం, అంకిత భావాలవంటి 
ఉత్తమ గుణాల దిశను ధర్మం వైపుకు మళ్ళించింది. అంతకు ముందు వారి శక్తి సామర్థ్యాలు 
దైవ తిరస్కార మార్గంలో వినియోగించబడేవి. కాని ఇస్లాం వచ్చిన తరువాత అవి దైవధర్మ 


జన్నత్యం కోసం అంకితమయ్యాయి. 


70. హజత్‌ అబూ సయీద్‌ ఖుద్రీ (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (స) ఇలా 
ఉపదేశించారు : నిస్సందేహంగా 
ప్రపంచం రమణీయంగా, మనోహరంగా 
కనబడుతుంది. అల్లాహ్‌ మిమ్మల్ని ఈ 


హా తా లా ఏతా! - Ve 
కల లో ae ఖే! యం డ్రి! 
“il ల తడ iy యే! dp» ‘Jb 
నం es 
చూ 051 రీ కవీ! ఏక డీ క 


https://teluguislam.net 


పదను తకతాలు 134 ర కారా 


ప్రపంచానికి నాయకులుగా చేసి మీరు 
బాధ్యతల్ని ఎలా నెరవేరుస్తారో పర్‌క్షి జ 
స్తాడు. కాబట్టి (మీరు ఈ పరీక్షలో నెగ్గాల 
నుకుంటే) ప్రపంచానికి (మోసపోకుండా) 
జాగ్రత్తగా ఉండండి. స్త్రీల (వల్ల ఉత్పన్న 
మయ్యె ఉపద్రవాల)కు దూరంగా 
ఉండండి. ఎందుకంటే ఇస్రాయీల్‌ 
సంతతివారు మొట్ట మొదటిసారిగా స్ర్తీల 
విషయంలోనే పరీక్షకు గురయ్యారు. 
(ముస్థీం) 
(సహీహ్‌ మున్లింలోని (పేమైక వచనాల ప్రకరణం) 


“8 SH ఉం - 9 రం 
ely) GL CU shel ల 


ముఖ్యాంశాలు 


పండ్లు తినడానికి కమ్మగా మధురంగా ఉండి పైకి మనోహరంగా నిగనిగలాడుతూ 
కనిపించినట్లే ప్రపంచంలోని ప్రతి వస్తువూ మనిషికి అందంగా, ఆకర్షణీయంగా కనిపించి 
అతి es చేస్తుంది. అలాంటి మనోహర వస్తువుల కోవకు చెందినదే స్రీ స్తీ కూడాను. 
స్రీలు సృష్టించే ఉపద్రవాలు, వారి పన్నాగాలు చాలా భయంకరంగా ఉంటాయి. కనుక 
మానవులు ప్రపంచంలోని అందమైన వస్తువుల పై పై ఆకర్షణకు మోసపోకుండా ఆంతరంగిక 
సౌందర్యానికి, గుణవిశేషాలకు ప్రాధాన్యతనివ్వాలి. షరీఅత్‌ ఆదేశాలను లక్ష్యపెట్టకుండా 
ప్రాపంచిక అకర్షణలకు, స్రీ వ్యామోహానికి లోనైనవాడు ఇహపరాల్లోనూ పెద్ద నష్టానికి 
గురవుతాడనీ, ఇందుకు విరుద్దంగా షరీఅత్‌ సూచించిన విధానం ప్రకారం ప్రాపంచిక వస్తువుల 
నుండి తగు రీతిలో ప్రయోజనం పొందేవాడు వాటి ఇంద్రజాలానికి మోసపోకుండా సురక్షితంగా 
ఉంటాడనీ ఈ హదీసు బోధపరుస్తోంది. 


71. దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా ప లో ల్‌ వ్‌ 

(రజి) తెలియజేశారు : “ఓ దేవా! నేను గా యమ న ప! glen 

నీ నుండి సన్మార్గాన్ని, ఇయం ee AY 

సౌశీల్యాన్ని, (ప్రజలపట్ట) నిరబక్షతా 

భావాన్ని అర్ధిస్తున్నాను. (ముస్లిం, 
(సహీహ్‌ ముస్రింలోని దైవధ్యాన ప్రకరణం) 

ముఖ్యాంశాలు 

పై హదీసులో పేర్కొనబడిన దైవప్రవక్త గారి వేడుకోలు వచనాలలో ముందుగా 


a 


https://teluguislam .net 


న. శః 2 iy 
వాదీను కిరణాలు 135 ధ్వజ! ర్య 


సన్మార్గాన్ని (హిదాయత్‌ను) ప్రసాదించమని కోరుకోవటం జరిగింది. అంటే జీవితంలో 
అడుగడుగునా దైవం తనకు సద్బుద్దిని ప్రసాదించి సన్మార్గం పై ముందుకు నడిపించాలనీ, ఆ 
సన్మార్గం పైనే నిలకడగా ఉండేటట్లు చేయాలని అర్థం. తఖ్వా అంటే దైవం పట్ల భయ భక్తుల్ని 
కలిగివుండటం. ఎదైనా మంచిపని చేయాలన్నా, ఎదైనా చెడుపనికి దూరంగా ఉండాలన్నా 
అంతర్గతంగా (ప్రరణవారణ భావాలతో మనిషికి ఈ దైవభీతే మార్గదర్శకత్వం వహిస్తుంది. 
సౌశీల్యం (ఇఫాఫ్‌) అంటే అల్లాహ్‌ నిషేధించిన విషయాల జోలికి పోకుండా ఉండటం. 'గినా' 
(నిరపేక్షాభావం) 'ఫభ్ర్‌' (ఆపేక్షుకు వ్యతిరేకపదం. అంటే మనసులోని నిరపేక్షాభావం. ప్రజలపట్ల, 
ప్రజల సొమ్ముపట్ల నిరపేక్షులుగా ఉండటమన్నమాట. అత్యంత సమగ్రమైన, భావగర్భితమైన 
ఈ వేడుకోలు వచనాలతో దేవుణ్ణి ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా మేలుచేస్తాడు. 

72. దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రబోధి 
స్తుండగా తాను విన్నానని హజ్రత్‌ అబూ a ళో ల las | 
తరీఫ్‌ అదీ బిన్‌ హాతిం తాయి (రజి) లక జో శే టలు రైటు! గరా ల శ్రమ 
తెలియజేశారు: “ఎవరికైనా ఏదైనా డ్రై ప్రమా తేజ శ ఉ! యం Ces 
విషయమై ప్రమాణం చేసిన తరువాత, ct Gu టీ తీ sls * ల, ర సే 
దైవభక్తిపరంగా అంతకన్నా మెరుగైన యాలు యము! 
విషయం కనబడితే అప్పుడు ఆ దైవ 

భక్తితో కూడిన విషయాన్నే అతను 


ఆచరించాలి.” (ముస్తిం) 
(సహీహ్‌ ముస్లింలోని ప్రమాణాల ప్రకరణం) 
ముఖ్యాంశాలు 


స్థూలంగా ఈ హదీసులో మనిషి ఎల్లప్పుడూ దైవం పట్ల భయభక్తుల్ని కల్గివుండాలని 
నొక్కి వక్కాణించబడింది. ఆఖరికి ఎవరైనా తాను దైవ అవిధేయతకు పాల్పడతానని ప్రమాణం 
చేస్తే అటువంటప్పుడు తప్పనిసరిగా ఆ వ్యక్తి తన తప్పుడు ప్రమాణాన్ని భంగం చేసుకొని 
పరిహారాన్ని చెల్లించాలి. అంతేగాని నిజంగానే దైవ అవిధేయతకు, దైవభీతికి వ్యతిరేకమైన 
చర్యలకు పాల్పడకూడదు. 
73. దైవప్రవక్త అలం) తన అ uf ధూ a ర! ఛా 
కాబా యాత్ర (హజ్ఞతుల్‌ విదా) సంద ్న al టలు రధ! ప్ర Se 
ర్భంగా ప్రసంగిస్తూ ఇలా అన్నారని RE న 3 క్‌ 
హజ్రత్‌ అబూ ఉమామ సుదై బిన్‌ శ్లో భా రస్తిద 
అజ్ఞాన అల్‌ బాహ్లి (రజి) తెలియజేశారు: sles «al yi లీడ్‌ ర జ 
“అల్లాహ్‌కు భయపడండి. మీ (పై ఫర Pr ns hss prams 


https://teluguislam.net 


హదీసు కిరణాలు 


విధించబడిన) ఐదు పూటల నమాజులు 
చేస్తూ ఉండండి. మీ (రమజాన్‌) నెలలో 
ఉపవాసాలు పాటించండి. మీ సంపదల 
లోనుండి జకాత్‌ దానాన్ని చెల్లించండి. 
మీ పైఅధికారులకు విధేయత 
చూపండి. ఇలా చేస్తే మీరు మీ ప్రభువు 
స్వర్గంలోకి ప్రవేశిస్తారు.” (తిర్మిజీ దీనిని 
నమాజు ప్రకరణం చివర్లో ఉల్లేఖించారు. 
ఇంకా దీనిని “హసన్‌ మరియు 
త్రీ 


“'సహాహ్‌'గా పేర్కొన్నారు.) 


మాడు రూరు 

జక ral మిస్‌ వీ 
క్షా మీ 6 ఇన! 2 శ డ్‌ 
ఈ షే! వ యో 

దూ | థో Gd ll ely pay 
“రూ పూ మ dbs పోయి! 


(సుననె తిర్మిజీలోని నమాజు అధ్యాయములలో ఈ హదీను పొందువరచబడి 


ఉంది.) 


ముఖ్యాంశాలు 


1. ఈ హదీసులో “హజ్ఞతుల్‌ విదా' (అంతిమ హజ్‌) అనే పదం వచ్చింది. అసలు “విదా” 
అనేది “తౌదీ' అనే పదం నుండి వచ్చింది. 'తౌదీ' అంటే వీడ్కోలు చెప్పడం. దైవప్రవక్త 
(సల్లం) తన జీవితంలో ఆఖరిసారిగా చేసిన కాబా యాత్రను “హజ్ఞతుల్‌ విదా'గా 
వ్యవహరిస్తారు. ఒకవిధంగా దైవప్రవక్త (సల్లం) ఈ యాత్ర సందర్భంగానే ప్రజలందరికీ 
వీడ్కోలు పలికారు. అందుకే దీనికి 'హజ్జతుల్‌ విదా” (వీడ్కోలు హజ్‌) అనే పేరు 


వచ్చింది. 


2. విశ్వాసులు తమ పైఅధికారులకు, నాయకులకు విధేయత చూపాలని కూడా ఈ 
హదీసులో నొక్కిచెప్పబడింది. అయితే వారు దైవాదేశాలకు విరుద్ధంగా ఆజ్ఞలు జారీ 
చేస్తూ బాహాటంగా దైవతిరస్కార ధోరణిని అవలంబిస్తున్నపక్షంలో విశ్వాసులు 
అటువంటి అధికారులకు విధేయత కనబరచాలన్న నియమం లేదు. 


https://teluguislam.net 


హదీను కిరణాలు 137 


7వ అధ్యాయం 


రోజ రని! టై ధరం 
దృఢ నమ్మకం, కనా నమ్ముకోవటం 


దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ సెలవిచ్చాడు : 
“విశ్వాసులు (దైవతిరస్కారుల) సైన్యాలను 
చూసినప్పుడు ఇలా పలికారు: “అల్లాహ్‌ 
మరియు ఆయన ప్రవక్త మనకు వాగ్దానం చేసిన 
విషయం ఇదే. అల్లాహ్‌, ఆయన ప్రవక్త నిజమే 
పలికారు.” ఈ సంఘటన వారి విశ్వాసాన్నీ, వారి 
ఆత్మ సమర్పణనూ మరింత అధికం చేసింది 

(అల్‌ అహ్‌జాబ్‌ : 22) 


మరోచోట అల్లాహ్‌ ఇలా అంటున్నాడు : “ప్రజలు 
వారితో (అంటే విశ్వాసులతో) “మీకు వ్యతి 
రేకంగా పెద్ద సైన్యాలు మోహరించి ఉన్నాయి. 
వాటికి భయపడండి” అని అన్నప్పుడు, దానిని 
విని వారి విశ్వాసం ద్విగుణీకృతమయింది. వారు 
ఇలా సమాధానం చెప్పారు : “మాకు అల్లాహ్‌ 
చాలు. ఆయనే శ్రేష్ణుడైన కార్యసాధకుడు.” 
చివరికి వారు అల్లాహ్‌ ప్రసాదించిన వరాలతో, 
అనుగ్రహంతో తిరిగి వచ్చారు. వారికి ఎ విధమైన 
హానీ కలగలేదు. ఇంకా వారికి అల్లాహ్‌ అభీష్టం 
ప్రకారం నడిచే మహాభాగ్యం కూడా లభించింది. 
అల్లాహ్‌ అపరిమితంగా అనుగ్రహించేవాడు. 
(ఆలి ఇమాన్‌ : 173) 


ఇంకొకచోట అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు : 
“ప్రవక్తా! సజీవుడూ, ఎన్నడూ మరణించని 
వాడూ అయిన దేవునిపై నమ్మకం ఉంచు.” 


(అల్‌ ఫుర్జాన్‌ : 58) 


స పదు ఆ dl J 

క్ర రా. 
శరన దష క క ద సే మ! 

పేట యు లు LYY ici) 
Bas (క క రాదో కక 
షయ ధమ ష్య దుర Assit 
శ్‌ న్‌ మమ్ము నప! హై రేయ్‌ ము 
వ తభ స క య్‌ నే రాజ్‌ 
WY oles గో 
SE dE yw db, Lt 
Jby [0/4 06వ!) క దీప్త స్త బట? 
శర్వ పష 5 ‘Jw 
తపన ఖు Uy ONY ial gf] 


nn శాక 1 


[101% de DA గ్ర $$ 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 138 ర కాలా 


వేరొకచోట పరమప్రభువు ఇలా అంటున్నాడు: స్‌ శ ue Fy రో sf 
“విశ్వాసులు అల్లాహ్‌నే నమ్ముకోవాలి.” రర లలో rer త్‌ 
స్ట JI? య db, 4 
(ఇబ్రాహీం : 11) 


5 ‘Gl [LY తాయి! ] శాపము ఫర 
నర య uw Wj 


శః 


మరొకచోట సెలవీయబడింది : “(ఓ ప్రవక్తా!) 
ఒక నిర్ణయాన్ని తీసుకొని దాన్ని అమలుపరచ రు షు విసన లశ ef cot” 
టానికి సంకల్పించినప్పుడు అల్లాహ్‌పై భారం “* పన్నిమం తప్పు lb pros ఆ ము 


వెయ్యి.” (ఆలి ఇమాన్‌ : 159) 4: ప్రక వట Jo Cl షా 

ని రీ OY లట! 
“అల్లాహ్‌పై భారం మోపాలని ఆదేశించే ల్‌ ర్త థో అధ్య క oe 
సుప్రసిద్ధమైన వాక్యాలు (దివ్య ఖుర్‌ఆన్‌లో) స్ప్రంఆప్వెన 


అనేకం ఉన్నాయి. ఒకచోట అల్లాహ్‌ ఈ విధంగా 
సెలవిస్తున్నాడు: “అల్లాహ్‌ను నమ్ముకున్నవానికి 
అల్లాహ్‌యే చాలు.” (అత్‌ తలాఖ్‌: 3) 


ఇంకొకచోట అల్లాహ్‌ ఇలా అంటున్నాడు: “నిజ 
మైన విశ్వాసుల హృదయాలు అల్లాహ్‌ ప్రస్తావన 
విన్నంతనే భయంతో కంపిస్తాయి. వారి 
సమక్షంలో అల్లాహ్‌ ఆయతులు పారాయణం 
చేయబడినప్పుడు వారి విశ్వాసం పెరుగుతుంది. 
వారు తమ ప్రభువుపట నమ్మకం కలిగి 
ఉంటారు.” (అల్‌ అన్‌ఫాల్‌ : 2) 


దైవంపై నమ్మకం యొక్క విశిష్టతను తెలియ 

జేసే సూక్తులు ఇంకా అనేకం ఉన్నాయి. ఇక 

ఈ అధ్యాయానికి సంబంధించిన హదీసులు 

చూడండి - 

74. దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా వమ! ul; 
తెలియజేశారని హజ్రత్‌ ఇబ్నె అబ్బాస్‌ wer ర్త రూ OU vt 
(రజి) ఉటంకించారు : నాకు పలు యూ ఊ ర, YG 06 Las 4 ఆ 


సమాజాలు చూపించబడ్తాయి. నేను 
2 » J ale al 
వారిలో ఒక ప్రవక్తను చూశాను. ఆయన Ye ద్యుతి ipl an 


CT మము: al; ( 
వెనుక కొంతమంది ఉన్నారు. మరొక య ప! ఊడ ధ్‌ క్‌ గ్‌ | 
ప్రవక్త వెనుక కేవలం ఒకరు లేక ఇద్దరు షః gy రీ!) ఎ, క. న 


https://teluguislam.net 


హాదీను కిరణాలు 


వ్యక్తులు మాత్రమే ఉన్నారు. అసలు 
ఒక్క మనిషి కూడా తన వెనుకలేని 
ప్రవక్తను కూడా నేను వారిలో చూశాను. 
' ఇంతలోనే ఒక పెద్ద జనసమూహం నా 
ముందు కనిపించింది. అది నా అనుచర 
సమాజం కావచ్చని నేను భావించాను. 
కాని అది మూసా (అలైహి) మరియు 
ఆయన అనుచర సమాజమని నాకు 
తెలియజేయబడింది. 


అటువైపు చూడమని నాతో ఎవరో 
అన్నారు. (నేను అటువైపు చూశాను.) 
అక్కడ (మరొక) పెద్ద సమూహం కనిపిం 
చింది. “ఈ జనసమూహం నీ అనుచర 
సమాజమే. వీరిలో డెబ్ఫైవేల మంది 
ఎలాంటి విచారణ జరగ కుండానే, శిక్ష 
లేకుండానే స్వర్గంలోకి ప్రవేశిస్తారు” అని 
నాతో చెప్పబడింది. 


దైవప్రవక్త (ఈ వృత్తాంతాన్ని వివరించిన 
తరువాత సమావేశం నుండి) లేచి తన 
కుటీరానికి వెళ్ళిపోయారు. సహచరులు 
మాత్రం ఎలాంటి లెక్కా, శిక్షా లేకుండా 
స్వర్గంలోకి ప్రవేశించే ఆ డెబ్బైవేల మంది 
ఎవరా! అని పరస్పరం చర్చించుకో 
సాగారు. కొంతమంది “బహుశా ఆ 
డెజ్బైవేలమంది దైవప్రవక్త సహచర్యాన్ని 
పొందినవారు కావచ్చు" అని అన్నారు. 
మరికొంతమంది “బహుశా వారు ఇస్తాం 
వచ్చిన తరువాత పుట్టి (ప్రాజ్ఞతలో) 
దేవునితో పాటు మరెవరినీ భాగస్వాము 


139 


SE rd కథ 
ఆకా ఆనీ Cd 


lew ws I yes 
న. త్‌ sy (1 సత్తి లేలే టో! 
pale Sle 5 లా య! vl! a! 
sp (ల! Gg Oy shad లో లే 
ash తలలే spe పైలా 
epee రా 
హే! UR తో యే! గం ay 
le స్యా a ప. హు! రయ 


పం ర అయ hay 0 
గ ue 6; టమ. 9 
కాక స్తన! ae 
వజ రీ! Un కరో క తప్పలు 
Sa న: ధయ 
తు; రక 13 ర్చ న 
ఫ్‌ యా ఏడ Rte గు ఆ 
py gan lag రయ గ్రా 
కట సరే య ద మై 
‘Jw age glass Ol al బ్ర: 04 
ట్వ రు (య ద్వ చట 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


లుగా నిలబెట్టని (షిర్క్‌ చేయని) వారు 
కావచ్చు” అని అన్నారు. 


ఆ విధంగా వాళ్ళు (తమకు తోచిన 
విధంగా) పలు రకాలుగా మాట్లాడు 
కున్నారు. అంతలోనే దైవప్రవక్త (సల్లం) 
మళీ ల్లీ అక్కడికి విచ్చేశారు. ఆయన వారిని 
“మీరు ఏ ఎ విషయం గురించి మాట్లాడు 
కుంటున్నారు?” అని అడిగారు. 
సహచరులు (ఆయన పరోక్షంలో) 
మాట్లాడుకున్నదంతా వివరించారు. 
| అప్పుడు ఆయన ఇలా వివరించారు: 
“వారు (విచారణ లేకుండా స్వర్గంలోకి 
ప్రవేశించేవారు) ఎవరంటే, తాము 
ఎన్నడూ మంత్రాలు చదివి ఊదటం, 
జాల విద్య చేయటం వంటివి చేయరు. 
ఇతరుల చేత కూడా చేయించరు, ఇంకా 
దుశ్శకునాలను పాటించరు. కేవలం 
తమ ప్రభువుపైనే నమ్మకం కలిగి 
ఉంటారు.” 


(ఈ మాటలు వినగానే) ఉక్కాషా (రజి) 
లేచి, “దైవప్రవక్తా! దేవుడు నన్ను కూడా 
వారిలో చేర్చాలని మీరు నా కోసం 
ప్రార్థించండి” అని విన్నవించుకున్నారు. 
దానికి దైవప్రవక్త (స) “నీవు కూడా 
వారిలో ఉంటావు” అని చెప్పారు. 
మరొక వ్యక్తి లేచి అల్లాహ్‌ నన్ను కూడా 
వారిలో చేర్చమని ప్రార్థించండని దైవ 
ప్రవక్తను కోరాడు. దానికి ఆయన 
“ఉక్కాషా ఈ విషయంలో నిన్ను మించి 
పోయాడు” అని అన్నారు. 

(బుఖారీ - మునిం, 


0 * ఫం (ట్ల 2 
రో కార 


పాపాల వటం! స్య సు షం 
pe yar ప్ర సడ hy; 
డు త్తు! సూద్‌! EN 

Gass; ఆత! తలప రమ! స 


టయ! షీ ణా 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 141 Gli, 


హైత్‌ 'ర'పై ఉకారం - ఇది రహ్మూన్‌ 
bE పదానికి 'న్యూనార్థము. పది కంటే 
తక్కువ సంఖ్యతోకూడిన నామవాచ 
కాన్ని ఇది సూచిస్తుంది. '“ఉవుఖోకు 
దిగ్మండలం వైపు అనే అర్థాలు వస్తాయి. 
“ఉక్కాషా' (ప్రవక్త సహచరుని పేరు) 
ఉకార సమేతంగా, “క క్రింద 'క' వత్తు. 
అయితే ఒత్తు లేకుండానైనా (ఉకాషా 
అని) చదవవచ్చు. కాని ఒత్తు పలకటమే 
ఖచ్చితమైనది. 

(నవహీవా బుఖారీలోని వైద్యప్రకరణంలోనూ, నవహీవా మున్లింలోని విళశ్వాన 

ప్రకరణంలోనూ ఈ హదీను వచ్చింది.) 


ముఖ్యాంశాలు 

ఈ హదీసులో కేవలం అల్లాహపైనే నమ్మకం కలిగివుండే విశ్వాసుల ప్రశస్తి వెల్లడౌతోంది. 
మస్నూన్‌ (హదీసుల్లో పేర్కొనబడిన) దుఆల ద్వారా ఊదటం, మంత్రించడం ధర్మసమ్మతమే 
అయినప్పటికీ వీటికి కూడా దూరంగా ఉండి ఒక్క అల్లాహ్‌పైనే మొక్కవోని విశ్వాసాన్ని 
కనబరిచేవారు, దుశ్శకునాలను, క్రుద్రశక్తులను నమ్మకుండా ఉండేవారి మహత్మ్యం కూడా 
ఈ హదీసు ద్వారా మనకు బోధపడుతోంది. హదీసులో వివరించబడిన వివిధ ప్రవక్తల అనుచర 
సమాజాల స్థితిగతులు దైవప్రవక్తకు కలలోగాని లేక మగత ఆవరించిన స్థితిలోగాని చూపబడి 
ఉంటాయి. లేకపోతే ఆయన దేవుని ఆహ్వానం మేరకు ఊర్థ్వలోకాల పర్యటన (మేరాజ్‌) 
జరిపినప్పుడు వీటిని సందర్శించి ఉండవచ్చు. ఆయన చూసిన అనుచర సమాజాల్లోకెల్లా 
తన అనుచర సమాజమే అత్యధిక సంఖ్యలో ఉండటం గమనార్హం. 
75. దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా 
వేడుకునేవారని హజ్రత్‌ ఇబ్నె అబ్బాస్‌ 
(రజి) తెలియజేశారు : “ఓ దేవా! నన్ను 
నేను నీకు సమర్పించుకున్నాను.నిన్నే క. 
విశ్వసించాను. నీపైనే భారం మోపాను. ఆధ తు న్‌ మ. చన! 
నీ వైపుకే మరలుతున్నాను. నీతోనే హూ 5 సిలు! తమాల య్యా 
మొరపెట్టుకుంటున్నాను. దేవా! నీవు 
నన్ను సన్మార్గం నుండి తప్పించకుండా 


లోయ రాకీ రా న Vo 
ప ఉ ర్చ | Lal Ups వ! ధు 
ue et 0 pi కం వత 


https://teluguislam.net 


హదీను కిరణాలు 142 


ఉండేందుకు నీ ఆధిక్యత యొక్క 
శరణునే వేడుకుంటున్నాను. నీవు తప్ప 
వేరొక ఆరాధ్య దేవుడు లేడు. నీవు 
మృత్యువంటూ లేని సజీవుడివి. నీవు 
తప్ప జిన్నాతులూ, మానవులందరూ 
కూడా మరణించేవారే. (బుఖారీ - 
ముస్లిం, వాక్యాలు మాత్రం ముస్లింలో 
నివి. బుఖారీ దీనినే సంక్షిప్తంగా నకలు 
చేశారు.) 


SIAM 
ఆ! త] ఇదేనే dl లీ hy 


రక్ష ods tll EY gi 
al; po ష్‌ ia; le రు 
- క్రుఆచ! 


(సహీహ్‌ బుఖారీలోని, 'ఏకేళ్ళురోపానన” ప్రకరణంలోనూ, నహీహ్‌ మున్లింలోని 
దైవధ్యానం, (ప్రార్ధనల ప్రకరణంలోనూ ఈ హదీను ప్రస్తావనకు వచ్చింది.) 


76. హజత్‌ ఇబ్నె అబ్బాస్‌ కథనం: 
“హస్సునల్లాహు వ నీమల్‌ వకీల్‌” 
(మాకు అల్లాహ్‌ చాలు. ఆయనే 
అత్యుత్తమ కార్యసాధకుడు). ఈ మాట 
హజ్రత్‌ ఇబ్రాహీం (అలైహి) తనను 
(శత్రువులు) అగ్నిలో పడవేసినప్పుడు 
అన్నారు. దైవప్రవక్త (సల్లం)ను దైవ 
తిరస్కారులు (శత్రు సైన్యాల గురించి) 
భయపెట్టినప్పుడు ఆయన కూడా ఇదే 
మాట అన్నారు. (ఈ విషయాన్నే దివ్య 
ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ ఈ విధంగా ధృవీక 
రించాడు): “ప్రజలు వారితో “మీకు 
వ్యతిరేకంగా పెద్ద సైన్యాలు మోహ 
రించి ఉన్నాయి, వాటికి భయపడండి' 
అని అన్నప్పుడు, దానిని విని వారి 
విశ్వాసం ద్విగుణీకృతమయింది. వారు 
ఇలా నమాధానమిచ్చారు: “మాకు 
అల్లాహ్‌ చాలు. ఆయనే అత్యుత్తమ 
కార్యసాధకుడు.” (బుఖారీ) 


ల త్రీ pe డిం! _ V1 

Es i al ee dys, 
CE Ter 
Me pe మ (క్వ ఎదీ! ట్య 
యత నేయు షక ద! ల 
ey il మూ వీత ర్వ గ 
వా టీ పం ట్రం “తంల! ly S53 
mT 36 db Lee Ml ys) yt ర 
లా సునీ తంల ఆకారం 


తప! పు త! 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


బుఖారీలోనే ఇబ్నె అబ్బాస్‌ గారి వేరొక 
ఉల్లేఖనం ఇలా ఉంది: ఇబ్రాహీం 
ప్రవక్తను అగ్నిలో పడవేసినప్పుడు 
ఆయన చివరగా పలికిన పలుకులు 
ఇవె. 


“హస్సునల్లాహు వ నీమల్‌ వకీల్‌” అని. 


ర కారా 


(నహీవా బుఖారీలోని వ్యాఖ్యానాల ప్రకరణంలో, ఆలి ఇమ్రాన్‌ నూరా వ్యాఖ్యానం 
(కింద ఈ హదీను ప్రస్తావనకు వచ్చింది.) 


ముఖ్యాంశాలు 


ఎంతటి కఠోరమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ దాసునికి కేవలం దైవంపైనే నమ్మకం, 
విశ్వాసం ఉండాలని ఈ హదీసు బోధపరుస్తోంది. దైవప్రవక్తల విధానం కూడా ఇదే. 


77. హజ్రత్‌ అబూ హురైరా (రజి) కథనం 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా 
తెలియజేశారు : “పక్షుల మనసుల్లాంటి 
మనసు కలవారు స్వర్గంలోకి ప్రవేశి 
స్తారు.” (ముస్తిం) 
కొంతమంది అభిప్రాయంలో ఈ 
మాటకు (పక్షుల మాదిరిగా దేవునిపై) 
నమ్మకం కలిగివుండేవారని అర్థం. మరి 
కొంతమంది విరు మృదువైన మనసు 
కలవారని అన్నారు. 


(సహీహ్‌ ముస్థింలోని స్వర ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


సహో టీ ప్రత. ఆర! vy 
పై ౮6 కోక రద! ౮ ee 
oo బావము! Je ఈ 11% సప! మూ! 
:J33 ఒప్ప య గ్ర లో 
కృ డపక్‌ 


1 ఈ హదీసు ద్వారా దైవంపై నమ్మకం, మనసులోని మృదుత్వం, మార్దవాల గొప్పదనం 
తెలుస్తోంది. పైగా ఈ రెండు విషయాలూ మనిషికి స్వర్గ ప్రవేశానికి అర్హతను 
సంపాదించిపెడతాయని కూడా చెప్పబడింది. 


2. ఒక విశ్వాసి మనసులో ఉపాధి, ఆహారాల గురించి ఎక్కువ చింతన ఉండకూడదు. 
విశ్వాసుల మనసులు పక్షుల మనసుల్లాగా ఎల్లప్పుడూ దేవునిపై నమ్మకంతో నిండి 


గ03://6910203131200.061 


వాదీను కిరణాలు 


144 


Galata, 


ఉండాలి. పక్షులు ఎన్నడూ తమ కోసం ఆహారాన్ని నిల్వచేసి ఉంచుకోవు. ప్రతి రోజూ 
ఉదయం ఆహారాన్ని వెతుక్కుంటూ వెళ్ళి సాయంత్రానికి పాట్టనింపుకొని గూటికి 
చేరుకుంటాయి. వేరొక హదీసులో ఈ విషయమే ఇంకా విపులంగా చెప్పబడింది. 
పక్షులు ఉదయం పూట తమ గూళ్ళనుండి బయలుదేరినప్పుడు ఖాళీ కడుపుతో 
వెళతాయి. కాని సాయంత్రానికి కడుపు నింపుకొని తిరిగి వస్తాయి. 


78. హజ్రత్‌ జాబిర్‌ (రజి) కథనం 
ప్రకారం ఒకసారి ఆయన దైవప్రవక్త 
(సల్లం) వెంట నజ్జ్‌ ప్రాంతం వైపు 
దైవమార్గంలో యుద్ధం చేయడానికి 
వెళ్ళారు. దైవప్రవక్త (స) యుద్ధం నుండి 
తిరిగి వస్తుండగా ఈయన కూడా వెంట 
వస్తున్నారు. (దారిలో) ముళ్ళచెట్టతో 
దట్టంగా ఉన్న ఒక లోయగుండా 
మధ్యాహ్నం పూట వెళుతున్నప్పుడు 
ప్రవక్త సహచరులకు నిద్ర ముంచు 
కొచ్చినట్లు అనిపించింది. అందుచేత 
దైవప్రవక్త (సల్లం) (విశ్రాంతి తీసుకునేం 
దుకు) ఆ ప్రాంతంలో దిగారు. 
(ఆయనతో పాటు సహచరులు కూడా 
ఆగారు). వాళ్ళంతా చెట్లనీడలు వెతు 
కుంటూ వేర్వేరు చోట్లకు వెళ్ళి 
పోయారు. దైవప్రవక్త (సల్లం) ఒక తుమ్మ 
చెట్టు క్రింద దిగి తన ఖడ్లాన్ని ఆ 
చెట్టుకు వేలాడదీశారు. తరువాత 
మేమందరం కాసేపు నిద్రపోయాము. 
అకస్మాత్తుగా దైవప్రవక్త మమ్మల్ని 
కేకవేస్తున్నట్లు (వినిపించింది). (మేము 
అక్కడికి వెళ్ళి) చూస్తే ఒక పల్లెటూరి 
వ్యక్తి దైవప్రవక్త (సల్లం) దగ్గర కనిపిం 
చాడు. అప్పుడు ఆయన మమ్మల్ని 


dl ge) gb ప్రో వంటి! _ VA 
ar pe 
య్య య రత ప్త తరు Js 
03 Lal! టచ్‌ 315 టా UU 
ర ఆదీ! తపు వ తరు 
ర వక్త శ 00 0555 gee 
bese eG Ga pose 
ప్రస! రగా 1513 bye నష ఉ! ర 
sf; ధా er bis కో రీ» 04 
hls ర త్రో m3 ముం ons 
UK _ 4! నమ కన తపప ప్ర లం 
ట్రీ య ప యు పడ స్వే 
హక వ్ర బ్ర ప్‌ yas ర ప్ప 


el ae 


https://teluguislam.net 


హదీసు కిరణాలు 


ఉద్దేశించి, “ఈ వ్యక్తి నేను పడుకొని 
ఉండగా నాపై కత్తి దూశాడు. నేను కళ్ళు 
తెరిచి చూస్తే అతని చేతిలో ఒరనుండి 
దూసిన ఖడ్గం కనిపించింది. అతనలా 
ఖడ్గం పట్టుకొని “ఈ రోజు నానుండి 
నిన్నెవరు కాపాడతారు?” అనడిగాడు. 
దానికి నేను (ఎంతో ప్రశాంతంగా) 
“దేవుడు” అని జవాబి చ్చాను. (దైవ 
ప్రవక్త దేవుడు కాపాడతాడని మూడు 
సార్లు అన్నారు.) అయినా సరే ఆయన 
ఆ పల్లెవాసికి ఎలాంటి శిక్షా విధించ 
కుండా కూర్చున్నారు. 

(బుఖారీ - ముస్తిం) 


వేరొక ఉల్లేఖనంలో ఇలా ఉంది : 
మేము జాతుర్రిఖా యుద్ధంలో దైవప్రవక్త 
(సల్లం) వెంట ఉన్నాము. (ప్రయా 
ణంలో) దట్టంగా నీడ పరిచిన ఓ చెట్టు 
దగ్గరికి చేరుకోగానే మేము ఆ చెట్టుని 
దైవప్రవక్త (విశ్రాంతి) కోసం వదలి 
పెట్టాము. (ఆయన ఆ చెట్టుక్రింద 
పడుకొని ఉండగా) బహుదైవారాధకు 
డొకడు అక్కడికి వచ్చాడు. చెట్టుకు 
వ్రేలాడదీసివున్న దైవప్రవక్త _ ఖడ్తాన్ని 
ఆయనపైకి దూసి, “ఇప్పుడు నీవు నాకు 
భయపడుతు న్నావా?” అని అడిగాడు. 
దానికి ఆయన “లేదు” అన్నారు. తిరిగి 
ఆ వ్యక్తి “నా బారినుండి నిన్నెవరు 
కాపాడతారు?” అని (ఎకసెక్కంగా) 
అడిగాడు. అందుకు ఆయన “అల్లాహ్‌” 
అని జవాబిచ్చారు. 


145 GANG, 


పహ yl aa Be eb జో! 
మం పయ ప వ! రం ఉహూ ఘట 
వసా డి = లో ల తొ 
ర రూ 
2 oe rr mS gr గ ఎప్‌ ఫల 
COE IGFs at Gh 
We % Gee ees ns నగ 
ఆడాలో! న్యు ల్ల! ily) తోం ah 
ID Uae de వలే imme త్రో 
of ప్ర త్య! తా లం dah : రం 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


‘456 


సవాహ్‌ అబూబక్ర్‌ కన 
ఇంకా ఇలా ఉంది: ఆ వ్యక్తి, " నా 
నుంచి నిన్ను కాపాడేదెవరు?” అని 
ప్రశ్నించాడు. దానికి జవాబుగా ఆయన 
“అల్లాహ్‌ అన్నారు. ఈ జవాబు వినగానే 
అతని చేతిలోని ఖడ్గం క్రిందపడి 
పోయింది. అప్పుడు దైవప్రవక్త ఆ కత్తిని 
తన చేతిలోకి తీసుకుని, “ఇప్పుడు 
నానుండి నిన్నెవరు కాపాడతారో చెప్పు?” 
అని ఎదురు ప్రన్నించారు. దానికి అతడు 
“మీరు మంచి కోసమే కత్తి పట్టుకుం 
టారు” అని విన్నవించుకున్నాడు. 
అప్పుడు దైవప్రవక్త “అల్లాహ్‌ తప్ప వేరొక 
ఆరాధ్యుడు లేడనీ, నేను ఆయన ప్రవక్త 
నని నీవు సాక్ష్యం పలకటానికి సిద్ధంగా 
ఉన్నావా?” అనడిగారు. దానికి అతడు 
“లేను. అయితే నేను మీతో యుద్ధం 
చేయనని, మీతో యుద్ధం చే? సీవారికి 
కూడా సహాయపడనని హుతం నేను 
మాటిస్తున్నాను' అన్నాడు. అప్పుడు 
దైవప్రవక్త (సల్లం) అతడి దారిన అతణ్ణి 
పోనిచ్చారు. ఆ వ్యక్తి తన మిత్రుల వద్దకు 
వెళ్ళి “నేను ప్రజలందరిలోకీ ఉత్తము 
డైన వాని దగ్గర నుండి వస్తున్నాను” అని 
చెప్పుకున్నాడు. 

'ఖఫల అంటే తిరుగు ప్రయాణ 
మయ్యాడని అర్థం. “ఇజాహున్‌' అంటే 
ముండ్డచెట్టు. 'సముర' 'సికు అకారం, 
'మకు ఉకారం. అంటే చెట్టు. ఇది 
ముండ్ల చెట్లలో అన్నిటికన్నా పెద్ద 
రకము. “ఇఖభ్‌తరత' అంటే కత్తి 


GAN, 


ప్రతి మ దమ! ప్త వ! రి IU 
ols 5 రక లే టన nse 
Ct “a Say dG 0 
ర ముం! (హాల 5౮06 గతం 
తప్పుడు PEs యశ 
న్డ్‌ : రవుప్తయ[ sh Als hs 
నడ జు ME “లాటీ! నా యః ప్ర 
Grey a] OOTY Pee 
స రూ! దడ ప; చీ 
a] క CE రక పష 
mre ben; hal se పం 
NU gl dle. eh ఫై Ue 
క. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 147 ర కాలూ 


దూయటం. “సల్‌తన్‌' “సికు అకారం 
మరియు ఉకారం (రెండు విధాలా 
చదువవచ్చు.) అంటే ఒరనుండి దూసిన 
కత్తి అని అర్థం. 


(నహీవా బుఖారీలోని జిహోద్‌ వ్రకరణం, యుద్దాల ప్రకరణల్లోనూ నహీవ్‌ 
ముస్తింలోని మహిమోన్సుతల ' ప్రకరణంలోనూ ఈ “హదీను ప్రస్తావించబడింది.) 


ముఖ్యాంశాలు 

ఈ హదీసు ద్వారా దైవప్రవక్త (సల్లం)గారి మన్నింపుల వైఖరి, శత్రువులతోకూడా ఆయన 
సద్వర్తన, దేవునిపై ఆయనకున్న అచంచల విశ్వాసాలు వెల్లడౌతున్నాయి. యదార్థం ఎమిటంటే 
అల్లాహిపై నమ్మకం కలిగివున్నవారికి ఆయన సహాయం తప్పకుండా అందుతుంది. ఈ హదీసులో 
దైవప్రవక్తను హతమార్చడానికి విఫలయత్నం చేసిన ఆ పల్లెటూరి వ్యక్తి తరువాత ఇస్తాం 
స్వీకరించాడు. 

జాతుర్రిఖా యుద్ధం హి.శ. 6వ సంవత్సరంలో మండు వేసవికాలంలో జరిగింది. 
సూర్యుడు నిప్పులు చెరుగుతున్న ఎండల్లో కాళ్ళకు తొడుక్కోవటానికి చెప్పులు కూడా లేని 
కారణంగా ప్రవక్త సహచరులు కాళ్ళకు గుడ్డ పేలికలు, చింపిరి బట్టలు కట్టుకొని యుద్దానికి 
బయలుదేరారు. అందుకే ఆ యుద్దానికి జాతుర్రిఖా (చింపిరి గుడ్డల) యుద్ధం అనే పేరు 
వచ్చింది. అయితే మరికొంతమంది ఈ యుద్దానికి ఆ పేరు రావటానికి ఇతరత్రా 
కారణాలున్నాయని అన్నారు. 
79. దైవప్రవక్త (సల్లం) ఉపదేశిస్తుండగా 
తాను విన్నానని హజ్రత్‌ ఉమర్‌ (రజి) 
తెలియజేశారు : మీరు అల్లాహ్‌పై ఎ స్‌ 1 3 
విధంగా నమ్మకముంచాలో ఆ విధంగా a5 త J పప నే 
నమ్మకాన్ని కలిగివుంటే ఆయన ous ya యు! డ్ర్‌ (య క. 
పక్షులకు ఆహారాన్ని ప్రసాదించినట్లే :౮౮ *త్యూంనే! 1 GU రో 
మీకు కూడా ఉపాధిని ప్రసాదిస్తాడు. స a 
పక్షులు ఉదయం పూట ఆకలితో 
బయలుదేరి సాయంత్రానికి కడుపు 
నింపుకొని తిరిగి వస్తాయి, 


(తిర్మిజీ దీనిని ఉల్టేఖించి 'హసన్‌గా 
ఖరారు చేశారు.) 


Al go) Fe te tga! V4 
రష క్త తరి చా Jb టు 


https://teluguislam.net 


హారీశు కిరజాలు 148 Cit, 


ఉదయం పూట (పక్షులు) ఆకలితో సు J రగ యమ గడు 
బయలుదేరుతాయంటే అప్పుడు వాటి ఆ న. రా రి! హాటు గ 
డొక్కలు లోపలికి పోయివుంటాయి. రట మము వత్త! గయ 54 fo) 
తిరిగి సాయంత్రానికి (గూటికి) మళ్ళి 

నప్పుడు కడుపులు నిండి ఉంటాయి. 


(సుననె తిర్మిజీలో 'ఐహిక అనానక్తత' అధ్యాయములు) 


ముఖ్యాంశాలు 

దైవంపై నమ్మకం కలిగి ఉండటమంటే అర్థం వనరులు, సాధన సంపత్తిపైనే పూర్తిగా 
ఆధారపడకుండా, అల్లాహ్‌ అభీష్టం ప్రకారమే ఈ పని జరుగుతుందన్న విశ్వాసాన్ని కలిగి 
ఉండటం. ఎందుకంటే అల్లాహ్‌ అభీష్టం లేనిదే ఈ సాధనాలేవీ పనిచేయలేవు. కాని అంతా 
దేవుడి మీదే భారం అని చెప్పి చేతులు ముడుచుకొని కూర్చోవటం కూడా దైవ విశ్వాసానికి 
విరుద్ధమే. ఎందుకంటే మనిషికి అతని కృషి ఫలితం లభిస్తుందని దేవుడు స్వయంగా 
ప్రకటించాడు. పక్షులు తమ గూళ్ళలో కూర్చొని ఉంటే వాటికీ ఆహారం దొరకదు. ఆహారం 
కోసం అన్వేషణ జరిపినప్పుడే వాటికైనా అల్లాహ్‌ ప్రసాదించేది! 


80. హజత్‌ అబూ ఇమారా బరా ఇబ్నె lie ol మ ప: ఆని! - As 

అజ్‌ (రజ) కథనం ప్రకారం దైవప్రవక్త లు ఉల కనే 

సల్లం) ఇలా ప్రబోధించారు : “ఓయీ! 

నీవు పడకపై మేను వాల్చినప్పుడు ఈ క. ప - 

దుఆ పఠించు: త్త సహ ఈమ] ను! య 
తై] చాప 

“అల్థాహుమ్మ అస్షమ్తు నఫ్సీ ఇలైకువ తో. తయ. Tanne త్త 

వజ్ఞహ్‌తు వజ్‌హీ ఇలైక, వ ఫవ్వత్తు షం పత 6 య! | gytb చయ 3 

అమ్రీ ఇలైక, వ అల్‌జాతు జహ్‌రీ ఇలైక, (తట! 3} చూ ఆహా Ys Gy st] 

రగ్‌బతన్‌ వ రహ్‌బతన్‌ ఇలైక, లా 

మల్దఅ వలా మన్దా మిన్‌క ఇల్లా ఇలైక, 

ఆమను బికితాబికల్లజీ అనల, వ 

నబియ్యికల్లజీ అర్బల్త.” 

(దేవా! నేను నా స్వయాన్ని నీకు 

సమర్పించుకున్నాను. నా ముఖాన్ని నీ 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


వైపుకు తిప్పుకున్నాను. నా వ్యవహా 
రాలన్నీ నీకు అప్పగించాను. నిన్ను కోరు 
కుంటూ, నీ ఆగ్రహానికి భయపడుతూ 
నీ శరణుజొచ్చాను. నీవు ఆశ్రయమిస్తే 
తప్ప మరెక్కడా ఆశ్రయం లేదు. నీవు 
రక్షణ కల్పిస్తే తప్ప రక్షణ పొందటానికి 
మరోచోటు లేదు. నేను నీవు అవతరింప 
జేసిన గ్రంథాన్ని విశ్వసిం చాను. నీవు 
పంపిన ప్రవక్తను నమ్మాను.) 


ఈ దుఆ పఠించి నీవు నిద్రపోయి 
నప్పుడు రాత్రికి రాత్రే మరణం 
సంభవిస్తే, అప్పుడు నీవు సహజత్వం 
(ఇస్తాం ధర్మం)పై మరణించినట్లు 
పరిగణించబడతావు. ఒకవేళ తెల్లవారిన 
తరువాత బతికివుంటే అప్పుడు కూడా 
నీకు శుభం కలుగుతుంది. 

(బుఖారీ - ముస్తిం) 


ఉభయులూ (బుఖారీ - ముస్లిం) 
ఉల్లేఖించిన వేరొక హదీసులో హజ్రత్‌ 
బరా (రజి) గారి కథనం ఇలా ఉంది - 
దైవప్రవక్త (సల్లం) ప్రబోధించారు: నీవు 
నిద్రపోదలచినప్పుడు నమాజు కోసం 
చేసేవిధంగా వుజూ చెయ్యి. ఆ తరువాత 
(పడకపై) కుడివైపుకు తిరిగి పడుకొని 
ఈ వేడుకోలు వచనాలు పఠించు. 
(ఇంతకు ముందు ప్రస్తావించబడిన 
వాక్యాలు చెప్పారు.) ఆ తరువాత 
ఆయన “ఈ దుఆ వచనాలు (నీవు 
పడుకోవటానికి ముందు) ఆఖరి 
పలుకులు కావాలి. (ఆ తరువాత నీవు 


149 


GAN, 


gil! వు fh gil ats ఈమ! 
శ తట్‌ హా డు త్ర Gg ae, 
dss el Cael త్వ hill Ae 
ల. ale ప్రమ 
11) 3 శ! టాం ఆ 06 అత ర! 
యి పప్పు LS తమంత తప 
మ ఆభ 


కా! వటం: ఫీ yess ren 
లప్‌ కో 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


ప్రాపంచికమైన ఏ మాటా మాట్లాడ 
కూడదు)” అని ఉపదేశించారు. 


150 


Gat, 
obs Sado 


(సహీహ్‌ బుఖారీలోని ప్రార్థనల వ్రకరణంలోనూ, ఇంకా నహీహ్‌ మున్లింలోని 
దైవధ్యానం, ప్రార్థనల పకరణంలోనూ ఈ హదీను పొందుపరచబడి ఉంది.) 


ముఖ్యాంశాలు 


రాత్రిపూట నిద్రకు ఉపక్రమించే ముందు వుజూ చేసి పడుకోవటం ఉత్తమం. 
అదేవిధంగా హదీసులో చెప్పబడిన వేడుకోలు వచనాలు పఠించి నిద్రపోవటం వల్ల కూడా 
చాలా ప్రయోజనం ఉంటుంది. దీనివల్ల ఇస్తాం, ఈమాన్‌ భావాలలో తాజాదనం వస్తుంది. 
శాంతీశ్రేయాల కోసం దైవసన్నిధిలో పరితపించే దాసుని ప్రార్థన ఇది! 


81. హజ్రత్‌ అబూబక్ర్‌ సిద్దీఖ్‌ అబ్బుల్లా 
బిన్‌ ఉస్మాన్‌ ఖురషి, తమీమి (రజి) 
కథనం (ఈ అబూబక్ర్‌ మరియు ఆయన 
తల్పిదండ్రంలు ముగ్గురూ కూడా 
దైవప్రవక్త సహచరులే) : మేము సూర్‌ 
గుహలో దాక్కున్నప్పుడు నేను (మా 
కోసం వెతుకుతున్న) బహుదైవారాధకుల 
కాళ్ళు చూశాను. అప్పుడు వాళ్ళు మా 
తలల దగ్గర నించొని ఉన్నారు. అప్పుడు 
నేను (భయంతో) ఇలా అన్నాను : 
“దైవప్రవక్తా! వాళ్ళు గనక తమ కాళ్ళ 
వంక చూసుకుంటే మనం వాళ్ళకి 
కనబడిపోతాము.” దానికి ఆయన “ఓ 
అబూబక్ర్‌, ఇద్దరు వ్యక్తులకు తోడు 
మూడోవానిగా అల్లాహ్‌ వున్నప్పుడు ఆ 
ఇద్దరి గురించి నీ అభిప్రాయమేమిటీ? 
(అంటే ఇక్కడున్నది మనమిద్దరమే 
కాదు, అల్లాహ్‌ కూడా మనతో ఉన్నాడు. 
అల్లాహ్‌ ఎవరికైనా తోడుగా ఉంటే ఇక 
వాళ్ళను ఎవరేం చేయగలుగుతారు?)” 
అంటూ ధైర్యం చెప్పారు. 

(బుఖారీ - ముస్థిం) 


ఉయ[్థమ్య లే ప్ర tig 

oi Slate oe Al మల యా టో టారు 
పల్‌ లయ భరత లర ల్లో 
త్రి! యల oy G3 ధ్ర రో కలో 
ai; OE (మం టు శీ! తోం ఆ 
డ్‌ JG _ pee Wl ద్‌ Nes 
సమ ంటు! టి ప్రత్త పవని (al a! 
ర! a IU als ముత ఆ 


న! 


రయ Gah పరమ్‌ మత ఫట్‌ సరూ! 
WE a క Ss Ut he 


https://teluguislam.net 


సళ ఈ కలీ 17 
వాదీను కిరణాలు 151 reir 


(నహీవా బుఖారీలోని వ్యాఖ్యానాల ప్రకరణంలోనూూ నహీవా మున్లింలోని ప్రవక్త 
సహచరుల మహిమోన్నతుల ప్రకరణంలోనూ ఈ హదీసు పొందుపరచబడి ఉంది.) 


ముఖ్యాంశాలు 

హదీసులో వచ్చిన సంఘటన దైవప్రవక్త (సల్లం) మక్కా నుండి మదీనాకు వలసపోయిన 
సందర్భంలోనిది. మక్కా బహుదైవారాధకుల ఆగడాలను, సత్యప్రచార మార్గంలో వారు కల్పిస్తున్న 
అవరోధాలను భరించలేక దైవప్రవక్త (సల్లం) దేవుని అనుమతితో తన ప్రియ సహచరుడైన 
హజ్రత్‌ అబూబక్ర్‌ (రజి)ని వెంటబెట్టుకొని మదీనాకు బయలుదేరారు. ఆయన్ని పట్టి తెచ్చినవారికి 
గొప్ప బహుమతి ఇస్తామని మక్కా బహుదైవారాధకులు ప్రకటించారు. ఆ బహుమతులకు 
కక్కుర్తిపడి అనేకమంది దైవప్రవక్తను పట్టుకునేందుకు వెంటపడ్డారు. అప్పుడు దైవప్రవక్త సూర్‌ 
గుహలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఆ దుండగులు గుహదాకా వచ్చారు. కాని 'దేవుడు 
కానరాడేమిటి?' అని ప్రశ్నించే ఆ దైవతిరస్కారులు దైవప్రవక్త కళ్ళముందు కనబడుతున్నా 
చూడలేకపోయారు. 

ఈ హదీసులో దైవప్రవక్త అబూబక్ర్‌తో అన్న మాటలనుబట్టి ఆయన ధైర్యసాహసాలు, 
గుండె నిబ్బరం, దైవంపైగల అచంచల విశ్వాసం స్పష్టమవుతున్నాయి. ఇంకా దేవుడు; తన 
ప్రియతమ దాసులు కష్టాల్లో వున్నప్పుడు తప్పకుండా ఆదుకుంటాడన్న విషయం కూడా ఈ 
హదీసు ద్వారా బోధపడుతోంది. అల్లాహ్‌ స్వయంగా ఇలా సెలవిచ్చాడు. “నిశ్చయంగా మేము 
మా ప్రవక్తలకూ, విశ్వాసులకూ ఇహలోక జీవితంలో కూడా తప్పకుండా సహాయం చేస్తాము; 
సాక్షులు నిలబడే రోజున కూడా సహాయం చేస్తాము.” (అల్‌ మూ'మిన్‌ : 51) 


82. విశ్వాసుల మాతృమూర్తి ఉమ్మె 
సలమా (రజి.అన్‌హా) కథనం: (ఈమె 
"పరు హింద్‌ బింతె అబూ ఉమయ్యా 
హుజైఫా మభ్‌జూమియ్యా) దైవప్రవక్త 
(సల్లం) ఇంటినుండి బయలుదేరి 


(| రజ! i: సిం: ఆపి! _ AY 


పక 4 ర ils dls, (న్యు! 
5 a: రక క్ల ద్ర! రక 


నప్పుడు ఈ విధంగా ప్రార్థించేవారు: 


“బిస్మిల్లాహి, తవక్కల్తు అలల్లాహి, 
అల్లాహుమ్మ ఇన్నీ అవూజు బిక అన్‌ 
అదిల్ల అవ్‌ ఉదల్ల అవ్‌ అజిల్ల అవ్‌ 
ఉజల్ల, అవ్‌ అజ్ఞిమ అవ్‌ ఉజ్జమ, అవ్‌ 
అజ్‌హల అవ్‌ యుజ్‌హల అలయ్య.” 


గర రలు Al ls 
j యు! 3 న! గ. క. 3 
lo) Ge మయా Ge Ws ATS 
LLL శ్ర duly nl 


https://teluguislam.net 


వాదీసు కిరణాలు 152 eI 


(దేవుని పేరుతో, దైవంపైనే నేను పాయు శ 0G. పాటా 
నమ్మకం పెట్టుకున్నాను. దేవా! నేను 
స్వయంగా మార్గం నుండి తప్పిపోవటం 
నుండి లేక తప్పించబడటం నుండి, 
జారటం నుండి లేక జారించబడటం 
నుండి, నేను స్వయంగా ఎవరినైనా 
బాధించటం నుండి లేక ఎవరిచేతనైనా 
నేను బాధించబడటాన్నుండి, నేను 
స్వయంగా మూర్ణత్వానికి పాల్పడ 
కుండా, మరియు ఎవరైనా నాపట్ల 
మూర్టంగా (ప్రవర్తించకుండా ఉండాలని 
నేను నీ శరణు కోరుకుంటున్నాను.) 


ఈ హదీసు దృఢమైనది. దీనిని అబూ 
దావూద్‌, తిర్మిజీ తదితరులు దృఢమైన 
ఆధారాలతో ఉల్లేఖించారు. తిర్మిజీ 
దీనిని ప్రామాణికమైనదిగా, దృఢమైన 
దిగా పేర్కొన్నారు. వాక్యాలు మాత్రం 
అబూదావూద్‌ లోనివి. 


oslo gl hd lies oe 


(నుననె తిర్మిజీలోని ప్రార్థనల పకరణంలోనూ, ఇంకా నుననె అబూదావూద్‌లోని 
నంస్కార వ్రకరణంలోనూ ఈ వాదీను పాందువరచబడి ఉంది.) 
83. దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రబోధిం ల ga be పడడు! AY 
చారని హజ్రత్‌ అనస్‌ (రజి) తెలియ ఫ్య జక వ రం ౮6 :౮6 4 
జేశారు: ఇంటినుండి బయలుదేరే వ్యక్తి, PC యా SC ra 
“బిస్మిల్లాహి, తవక్కల్తు అలల్లాహి, వలా - రహే గంలో 6 య 
హౌల, వలా ఖువ్వత ఇల్లా బిల్లాహి” 
(దేవుని పేరుతో నేను ప్రారంభిస్తున్నాను, 
నేను ఆయన్నే నమ్ముకున్నాను. పాపాల 
నుండి మరలి పోవాలన్నా మంచి 
పనులు చేయాలన్నా ఆయన శక్తివల్లనే 
సాధ్యమవుతుంది) అని పఠించి 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


బయలు దేరినప్పుడు ఆ వ్యక్తితో “నీవు 
సన్మార్గం పొందావు, నీకు సహాయం 
కల్పించ బడింది, నీవు రక్షించబడ్డావు. 
అని అదృశ్యవాణి ఎవరికీ వినపడని 
విధంగా పలుకుతుంది. అంతేకాదు, 
షైతాన్‌ కూడా అలాంటి వ్యక్తినుండి 
దూరంగా పారిపోతాడు. 


అబూదావూద్‌, తిర్మిజీ, నసాంయి 
తదితరులు దీనిని ఉల్లేఖించారు. తిర్మిజీ 
దీనిని “హసన్‌ గా పేర్కొన్నారు. 

అబూదావూద్‌లో ఈ వాక్యాలు అద 
నంగా ఉన్నాయి : అప్పుడు ఒక షైతాన్‌ 
తోటి షైతాన్‌తో “ఈ వ్యక్తికి సన్మార్గం 
లభించింది, సహాయం అందింది, రక్షణ 
కల్పించబడింది. ఇక నువ్వు అతనిపై 
పట్టు ఎలా సాధిస్తావు?” అని అంటాడు. 


153 GIS, 


HSI; JS ys al bk 
(డక రహ డనీ ట్‌ లీడ్‌ త 
sls yal ely) COUN AE ES; 
db, rr fd sh 
నవ్వులే 315 chm Gi ‘gd 


(సుననె తిర్మిజీలోని ప్రార్థనల ప్రకరణంలోనూ, సుననె అబూదావూద్‌లోని నంస్కార 
(వ్రకరణంలోనూ ఈ వాదీను పేర్కొనబడింది.) 


ముఖ్యాంశాలు 


పైన పేర్కొనబడిన ప్రార్థనలు మనిషికి దైవంపై ఉండవలసిన నమ్మకం, విశ్వాసాలను 
విశదపరచాయి. ఇంకా ఈ వేడుకోలు వచనాలలో షైతాన్‌ యొక్క కుయుక్తులు, కుశంకల 
నుండి కూడా శరణు కోరుకోబడింది. కనుక విశ్వాసులు ఈ వేడుకోలు వచనాలను పఠించటం 


అలవాటు చేసుకోవాలి. 

84. హజ్రత్‌ అనస్‌ (రజి) కథనం : 
దైవప్రవక్త (సల్లం) కాలంలో ఇద్దరు 
అన్నదమ్ములుండేవారు. వారిలో ఒకడు 
తరచూ దైవప్రవక్త (స) సన్నిధికి వచ్చే 
వాడు. (ఆయన దగ్గర కూర్చొని 


వీత స్త! శన gr he ఫ్‌ 


స. a 4 య్‌! 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 154 GaN ర్య 


ధర్మజ్ఞానాన్ని ఆర్జించేవాడు). రెండోవాడు 
పనిచేసి డబ్బు సంపాదించేవాడు. “,*..* - 
ఒకసారి ఇ క తన సోదరుడు లో గో వల్‌ లో రా 
పనిచేయకుండా ఖాళీగా కూర్చుంటు మ 
న్నాడని దైవప్రవక్తకు ఫిర్యాదు చేశాడు. 

దానికి ఆయన, “బహుశా నీకు అతని 

మూలంగానే ఉపాధి లభిస్తుందేమో!” 

అని అన్నారు. 

(తిర్మిజీ ఈ హదీసును ముస్లిం నియ 

మానికి కట్టుబడి దృఢమైన ఆధారంతో 

ఉల్లేఖించారు.) 


sh gh త్వ ల G55 యి 


“'యహ్‌తరిపు అంటే సంపాదించడం, 
సాధనాలను ఉపయోగించటం అని 
అర్ధం. 


(సుననె తిర్మిజీలోని ఐహిక 'అనాన్తక్తత ' అధ్యాయములలో ఈ హదీను ప్రస్తావనకు 
వచ్చింది. ) 


ముఖ్యాంశాలు 

1. పై హదీసులో చెప్పబడినట్లు ధార్మిక విద్య నేర్చుకోవడం కోసం తమల్ని తాము 
అంకితం చేసుకోవటం లేక కొంతమంది విద్యార్థులకు వృత్తి చింతన లేకుండా వారి 
ఖర్చులను భరిస్తూ వారిని ధర్మజ్ఞాన పరిశోధన కోసం ప్రత్యేకించడం కేవలం 
ధర్మసమ్మతమే కాదు, అభిలషణీయం కూడాను. ఇలాంటి ధార్మిక విద్యార్థులను ముస్లిం 
సమాజం భారంగా తలపోయకూడదు. అదేవిధంగా వారికి ఆర్థికంగా సహాయపడటానికి 
కూడా వెనుకాడరాదు. దేవుడు వారి చలువతో మీ సిరిసంపదల్లో శుభాభివృద్ధులు 
కలుగజేస్తాడు. 


2. _ నిరాధారులు, నిరాశ్రయులకు సహాయం చేయటంవల్ల కూడా మనిషికి ఉపాధి 
లభిస్తుందని ఈ హదీసు బోధపరుస్తోంది. 


https://teluguislam.net 


హదీను కిరణాలు 


8వ అధ్యాయం 


155 Gab, 


ఉట ధం) 
నిలకడ, స్థయిర్యము 


అల్లాహ్‌ సెలవిచ్చాడు : “ఓ ప్రవకా! వివ్లూ, 
(అవిశ్వాసం, తిరుగుబాటుల నుండి విశ్వాసం, 
విధేయతల వైపుకు) మరలివచ్చిన నీ సహచ 
రులూ నికు ఆజ్ఞాపించిన విధంగా బుజు 
మార్గంపై స్థిరంగా ఉండండి.” (హూద్‌ : 112) 


మరొకచోట అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు : 
“అల్లాహయే మా ప్రభువు అని పలికి ఆ మాట 
మీదనే స్థిరంగా నిలబడే వారి కోసం దైవ 
దూతలు అవతరించి, “భయపడకండి, బాధ 
పడకండి, మీకు వాగ్గానం చేయబడిన స్వర్గం 
అనే శుభవార్తను విని ఆనందించండి. మేము 
ఈ ప్రావంచిక జీవితంలో కూడ మీకం 
సహచరులుగా ఉంటాము, పరలోకంలో కూడ. 
అక్కడ మీరు కోరినదల్లా మీకు లభిస్తుంది. 
మీరు ఆశించే ప్రతివస్తువూ మీదవుతుంది. ఇవీ 
మీకు లభించే అతిథ్యపు ఎర్ప్చాట్లు, క్షమా 
శీలుడూ, కరుణామయుడూ అయిన దేవుని వైపు 
నుండి” అని అంటారు. 

(హామీమ్‌ అస్‌ సజ్‌దహ్‌ : 30 - 32) 


ఇంకొకచోట ఇలా సెలవీయబడింది : “నిశ్చ 
యంగా అల్లాహయే మా ప్రభువు అని 
ప్రకటించి, దానిపై స్థిరంగా ఉండిపోయిన వారికి 
ఏ భయమూ లేదు, వారు దుఃఖించడమూ 
జరగదు. అలాంటి వారే స్వర్గానికి పోయేవారు. 
అక్కడనే వారు శాశ్వతంగా ఉంటారు. ప్రపం 
చంలో తాము చేసిన పనులకు ప్రతిఫలంగా.” 

(అల్‌ అహ్‌ఖాఫ్‌ : 13-14) 


వయా! లం A 


సమక ఎలు టీ! dG 
టోలు Jy AMY: 53౫] ళ్ళ చల్ల 
ree ద్‌ HE i 
{2 MERE Nak 
ws fh Wh ys 
కహ త్తు క థ్రీ తష! 
epi Cs #5 ణో GG 
ఆశ ధ్రితయురరడ నప్పు సయ 
LT FY cls] 40 pH pe 
సడ! Gy పే! షే సే ఆ db 


వలీ తతో డే 1 


Oma వ 
LAS Seto igs iit ea ag 


ONE AY GU CEO 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


(కొందరి 
అభిప్రాయం ప్రకారం అబూ అమ్‌ 
సుఫ్యాన్‌ బిన్‌ అబ్దుల్లాహ్‌ - రజి) కథనం: 


85. హజత్‌ అబూ అమ్‌ 


156 Gat, 


| ‘Js ye gl ట్రిం - గీరి 
మూ పీ! ఇ త! మూ రర పము 
తోలోలో rrr 


నేను దైవప్రవక్తను “నాకు ఇస్తాం గురించి 
ఏమైనా బోధించండి. (అయితే) దాని 
గురించి నేను మిమ్మల్ని తప్ప వేరొకళ్ళని 
అడగవలసిన అవసరం రాకూడదు” అని 
అడిగాను. దానికి ఆయన “నేను 
అల్హాహ్‌ను నమ్ముతున్నాను అని చెప్పు, 
తరువాత ఆ మాటపైనే నిలకడగా 
ఉండు” అని ఉపదేశించారు. (ముస్లిం) 


ప్రత NE లట YF బయ! 
ely) il i tab On| : fp ‘JG 


pm 


(సహీహ్‌ ముస్థింలోని విశ్వాసాల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

స్థయిర్యాన్ని, (ఇస్తిఖామత్‌ను) ప్రదర్శించడమంటే ఇస్లాం ధర్మంలోని నిషేధాలను 
అమలుపరచడంలో నిలకడగా ఉండటం. దైవాజ్ఞల్ని, విధులను, దైవప్రవక్త సంప్రదాయాలను, 
పుణ్యకార్యాలను నిర్వర్తించడంతో పాటు దేవుని నిషేధాజ్ఞలకు, వారింపులకు దూరంగా 
ఉండటాన్నే 'ఇస్తిఖామత్‌ అంటారు. ఒట్టి నోటిమాటలను విశ్వాసం (ఈమాన్‌)గా పరిగణించడం 
జరగదు. విశ్వాసంతోపాటు ఆచరణ ఉంటేనే అది నిజమైన విశ్వాసంగా భావించబడుతుంది. 
ఎందుకంటే ఆచరణే విశ్వాసానికి ఫలితం. పండ్లు కాయని చెట్టు నిష్రయోజనకరమైనట్లే 
ఆచరణ లేని విశ్వాసం (ఈమాన్‌) నిరర్ధకం అవుతుంది. 


జో 3 


న 


టం టే! దాత పం eh ప్రక ఎ తీ 

తో లూ క్‌ A స 
Foye) “క ఎ Jd) అట్‌ JU 
న్య న అఆ” ణ్‌ తో 
pe మా! పన్‌ ప్రా టీ! సిటు శమము 


86. హజ్రత్‌ అబూహురైరా (రజి) కథనం 
ప్రకారం దైవప్రవక్త (స) ఇలా ప్రబోధిం 
చారు: మధ్యేమార్గాన్ని అనుసరించండి. 


(వ్యవహారాల్లో నిలకడగా) ఖచ్చితంగా 
ఉండండి. మీలో ఎవరూ (కేవలం) తమ 
ఆచరణ ఆధారంగానే ముక్తిపాందలేరని 
తెలుసుకోండి!” 


ల్‌ తొ వా ఈ శీల నా 
Chl JU cl YY, iG 6 ట్య 
నము ఈ! సమ్మ 51 ₹| GY 06 


ph త్తు యడ 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


అందుకు సహచరులు "'దైవప్రవక్షా! 
మీరు కూడానా?” అని సందేహపడగా, 
దానికి ఆయన “అవును, నేను కూడా 
(కేవలం నా ఆచరణ ఆధారంగా ముక్తి 
పొందలేను) అల్లాహ్‌ నన్ను తన కరుణా 
కటాక్షాలతో ముంచివేస్తే తప్ప” అని 
బదులిచ్చారు. (ముస్లిం, 


“'ముఖారబ అంటే మధ్యేమార్గం. అతి 
వాదానికి, మరీ మితవాదానికి మధ్య 
ఉండేమాగ్గం.  “అస్సదాద్‌ అంటే 
నిలకడ, సూటిదనం. “యతగమ్మదనీ' 
అంటే “నన్ను తొడుక్కుంటే' లేక “నన్ను 
కప్పుకుంటే' అని అర్థం. 

విద్వాంసులు ఇలా అభిప్రాయపడ్డారు: 
స్థయిర్యం (ఇస్తిఖామత్‌) అంటే సదా 
దైవవిధేయతకు కట్టుబడి ఉండటం. 
ఇంకా పండితులు ఇలా అన్నారు : ఈ 
హదీసు వాక్యాలు “జవామివుల్‌ కలిమ్‌” 
(సమగ్రమైన వచనాల)లోనివి. (అంటే 
పదాలు క్లుప్తంగా, భఖావగర్భితంగా 
ఉంటాయి.) అంతేకాదు, ఈ హదీసు 
వ్యవహార సరళిని సూచిస్తోంది. 
వబిల్లాహిత్తౌఫీఖ్‌. 


వాటే 


157 


GANEN, 


>) గ! “= 2. cy 5 
Jey GU మున! AU; 


స్‌ు! rar రాప్‌ స శ 
ఫి 1 ETSY LN 


ay 


“తాపి 
పయన! పడ యి! లేం 
స Sen Fe ఫర Mare తీ 
లో ధో సాం tJ వీ! iL (33 


dl, లీ! న్వు క లమ! re 


(సహీహ్‌ ముస్థ్టీంలోని 'కపటుల'” ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


విశ్వాసం (ఈమాన్‌)తో పాటు ఆచరణకు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉందన్నమాట 
వాస్తవమే! కాని కేవలం తాము చేసుకున్న సత్కర్మలు, సదాచరణలతోనే ముక్తి లభిస్తుందనీ, 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 158 ర కాలూ 


దాని ఆధారంగానే స్వర్గంలోకి ప్రవేశించగలమని భావించడం కూడా సరికాదు. ఎందుకంటే 
కొన్ని సందర్భాల్లో ఆచరణలోని లోపాలవల్ల మన ఆచరణ దైవసన్నిధిలో స్వీకార భాగ్యాన్ని 
పాందలేకపోవచ్చు. అప్పుడు అలాంటి ఆచరణ వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. కాబట్టి 
మనిషి ఒక వైపు సదాచరణ చేస్తూనే మరోవైపు దైవ సన్నిధిలో తన ఆచరణ స్వీకృతిని పొందాలని, 
దేవుడు తన్ను తన కారుణ్య ఛాయల్లోకి తీసుకోవాలని, తను చేసే ప్రతి మంచిపనిలోనూ 
చిత్తశుద్ధిని ప్రసాదించాలని కోరుకుంటూ ఉండాలి. అయితే దైవప్రసన్నతను బడయటానికి 
ఏకైక మార్గం కూడా సదాచరణేనన్న సంగతిని మరువకూడదు సుమా! 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 159 


ర కాలా 


చతల అమ మపి! ధం J 
కత Jail, ధమ మ్మే టట్‌ ఎ 


ప్రజా! ఆంట్‌ pen wre) pile) 
పము? [ lass Gap) 


దేవుని గొప్ప సృష్టితాలలో యోచన గురించి, ప్రపంచ 
వినాశం, పరలోక ప్రతాపాలు, ఇహపరాల సమస్త 
వ్యవహారాలు, మనసు వల్ల జరిగే తప్పులు, దాని 
సంస్కరణ, మనఃస్థిమితం గురించి...... 


దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ సెలవిచ్చాడు : 
“ప్రవకా! వారితో ఇలా అను, “నేను మీకు ఒక 
విషయాన్ని బోధిస్తున్నాను. అల్లాహ్‌ కోసం, మీరు 
ఒక్కరొక్కరూ ఇద్దరిద్దరూ కలిసి మీ మేధను 
ఉపయోగించి ఆలోచించండి.” (సబా : 46) 


వేరొకచోట అల్లాహ్‌ ఇలా అంటున్నాడు : 
“భూమీ, ఆకాశాల నృష్టిలో రేయింబవళ్ళు 
ఒకదాని తరువాత ఒకటి రావడంలో, 
నిలుచున్నా, కరార్పున్నా, వరుండినా 
అన్నివేళలా అల్లాహ్‌ను స్మరించే వారున్నూ, 
భూమీ ఆకాశాల నిర్మాణం గురించి చింతన 
చేసేవారున్నూ అయిన వివేకవంతులకు ఎన్నో 
సూచనలు ఉన్నాయి. (వారు అప్రయత్నంగా 
ఇలా అంటారు) ప్రభూ! ఇదంతా నీవు వ్యర్థంగా, 
లక్యరపాతంగా నృవ్చించలేదడ, నీవ 


(ఆలి ఇమాన్‌ : 190-191) 


> a Gre oA 


| యట టి య త! JU 


దరు ఈ వ బం 
gu by [8 il] tives 
Hib PNG యమ! య త త్య 
ప్రే! SY శ యో 1. 1. 
eyo ks గత డు షీ గ 
or 
అటా! శ యమము ఘు రువ ద 
JW by LIA 01%, 
ee he Ae Hh 
ల ట్‌ రక ప్ర యు యమ! 
FE SER Ny 


WV 2] శ డయ మచ 


క లీ] 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


ఇంకొకచోట ఇలా సెలవీయబడింది: “అయితే 
వారు ఒంటెలను చూడరా అవి ఎలా సృష్టించ 
బడ్డాయో? ఆకాశాన్ని చూడరా అది పైకి ఎలా 
ఎత్తబడిందో? కొండలను చూడరా అవి ఎలా 
పాతిపెట్టబడ్డాయో? భూమిని చూడరా అది 
ఎలా పరచబడిందో? సరే అయితే, (ప్రవక్షొ!) 
హితబోధ చేస్తూ ఉండు, నీవు కేవలం హితబోధ 
చేసేవాడవు మాత్రమే.” 

(అల్‌ గాషియహ్‌ : 17:21) 


వేరొకచోట అల్లాహ్‌ ఇలా ప్రశ్నిస్తున్నాడు: 
“(వారికి పూర్వం గతించిన ప్రజల పర్యవసానం 
ఎలా జరిగిందో) చూసేందుకు వారు భూమిపై 
సంచరించలేదా?” (ముహమ్మద్‌ : 10) 


ఈ అధ్యాయంలో ఇలాంటి సూక్తులు అనేకం 
ఉన్నాయి. ఇకపోతే హదీసుల్లో ఇంతకు ముందు 
ప్రస్తావించబడిన “అల్‌ కయ్యిసు మన్‌ దాన 
నఫృహూ” అన్న హదీసు ఈ అధ్యాయానికి 
కూడా వర్తిస్తుంది. (5వ అధ్యాయంలో 66వ 
హదీసు చూడండి.) 


CAIN, 


SW Sh Ju by dr 


Mei) NY క సమ i 


SU gt 


ఈయ! త్యయాలీ! ద్యాస! ప్రాం 


మల రిప: శ్రియం!) 


https://teluguislam.net 


హదీసు కిరణాలు 161 


10వ అధ్యాయం 


ర కాలూ 


eliza ల) పళ! లకి ధరం! 
లలత?! అద లీ ద ప్రవ తవా 
ఎవ ధన్‌ ప్రత చేదే ట్తువి 


సత్మార్యాల కోసం తొందరపడటం గురించి, 
సత్మార్యాన్ని ఎలాంటి సంకోచం లేకుండా పూర్తి 
శ్రద్ధతో, చిత్తశుద్ధితో చేయమని సద్వర్తనుని 
పురికొల్పడం గురించి. 


అల్లాహ్‌ సెలవిచ్చాడు: “మంచి పనుల వైపుకు 
పరుగులు తీయండి.” (ఆల్‌ బఖర : 148) 
మరొకచోట అల్లాహ్‌ ఇలా అంటున్నాడు : “మీ 
ప్రభువు క్షమాభిక్ష వైపుకు, స్వర్గం వైపునకు 
పోయే మార్గంలో పరుగెత్తండి. ఆ స్వర్గం 
భూమ్యాకాశాల అంత విశాలమయింది. అది 
భయభక్తులు కలవారి కొరకు తయారు చేయ 
బడింది.” (అల్‌ బఖర : 133) 
ఇక ఈ అధ్యాయానికి సంబంధించిన 
హదీసులు - 

87. హజ్రత్‌ అబూహురైరా (రజి) కథనం 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) ప్రబో 
ధించారు : రేజీకటి తునకల్లాగా కమ్ము 
కునే ఉపద్రవాలు రాకముందే మీరు 
మంచిపనులు చేయడానికి త్వరపడండి. 
(అటువంటి ఉపద్రవ కాలంలో) మనిషి 
ఉదయంపూట విశ్వాసిగా ఉండి 
సాయంత్రానికల్లా అవిశ్వాసిగా మారి 


Coit య తే! ౮ 

gs లోయ TEA i 

సమ RE’ oD Js భా 
తర Gs డస toys 


OY వతం DOR 
TONS ul; 
పటన ఆ! తా NU Av 


ot: dbs Ald) Slee dl ధూం 


ర ఎపి! Jai ah es Se 


lass య భా స J 
GA ప్రల స ఖః శా 
న. 


https://teluguislam.net 


tsa 12 
en 


వాదీను కిరణాలు 162 


పోతాడు. సాయంత్రం వేళ విశ్వాసిగా 
ఉన్నవాడు ఉదయాని కల్లా అవిశ్వాసిగా 


మారిపోతాడు. ప్రాపంచిక తుచ్చ 
ప్రయోజనాల కోసం తన ధర్మాన్నే 
అమ్ముకుంటాడు. (ముస్లిం, 


(సహీహ్‌ మున్హింలోని ఎశ్వాన ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

ప్రళయం వచ్చేముందు ఒకదాని తరువాత ఒకటి ఉపద్రవాలు ఉత్పన్నమవుతూ 
ఉంటాయని ఈ హదీసులో చెప్పబడింది. అలాంటి ఉపద్రవాల్లో చిక్కుకున్న మనిషి దృష్టిలో 
ధర్మానికి, విశ్వాసానికి విలువే లేకుండా పోతుంది. అతడు ప్రాపంచిక ప్రయోజనాల కోసం 
పరుగులు తీస్తుంటాడు. చివరికి ప్రపంచంలో తనకు కలిగే స్వల్ప లాభాల కోసం తన ధర్మాన్ని, 
విశ్వాసాన్ని అమ్ముకోవటానికి కూడా వెనుకాడడు. తన ధర్మంపై నిలకడగా ఉంటాడో లేక 
విశ్వాసాన్ని అమ్ముకొని అవిశ్వాసిగా మారతాడో తనకే తెలియదు. నేడు ఇలాంటి మాయ 
మనుషులకు కొదువలేదు. ఉదయం ఒక రకంగా ఉంటే సాయంత్రానికి మరో రకంగా 
ఉంటారు. వేళ్ళపై లెక్కపెట్టగల కొందరికి తప్ప ఈ రోజుల్లో చాలామందికి తమ ధర్మంపై 
నిలకడ లేదు. దీనివల్ల ప్రళయం సంభవానికి ఇంకెంతో కాలం లేదని తెలుస్తోంది. ఇటువంటి 
ఉపద్రవ పరిస్థితుల్లో విశ్వాసులు సత్యధర్మంపై నిలకడగా ఉండాలని, మంచిపనులు 
చేయడంలో మిన్నగా ఉండాలని పై హదీసులో తాకీదు చేయబడింది. 


88. హ(జత్‌ అబూ సర్‌వఆ (సిర్‌వఆ అని క ట్ర 
కూడా చదువవచ్చు) ఉఖబా బిన్‌ హారిస్‌ 

కథనం : నేనొకసారి మదీనా నగరంలో i 
దైవప్రవక్త (సల్లం) వెనుక “అస్‌ నమాజు 


చేశాను. ఆయన సలాం చేసి నమాజు 
ముగించాక చటుక్కున లేచి నిల 
బడ్డారు. ఆ తరువాత జనుల మెడల 
"పైనుంచి గెంతుతూ తొందర తొందరగా 
తన సతీమణుల్లోని ఒకామె ఇంటికి 
వెళ్ళారు. ఆయన తొందరపాటును 
చూసి జనం కలవరపడ్డారు. (కొంత 


గా క. 
లా vl! లాటే! దుక ఆపే య 
a లో వ్‌! బ్రా ue గా 

ప హ్హా టే బ్లో త్రో. సయ్‌ బ్రో 
bhi ys ప్రి et ద్వా JG cae 


Coen sb ఆనా (| ద్ర 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


సేపటికి) తిరిగి వచ్చిన దైవప్రవక్త (సల్లం) 
జనం తన తొందరపాటుకి ఆశ్చర్య 


GANS, 


డ్‌ O29 “gad క్యు 
I ప్రాం 


గంప ట్రై లా. we బధర యస 


3 వ 


ణో 


పోవటం చూసి “మా ఇంట్లో (బంగారం 
లేక వెండి) తునకలో కొంతభాగం 
మిగిలివున్న సంగతి నాకు గుర్తొచ్చింది. 
అది నాకు (దైవధ్యానంలో) ఆటంకం 
కలిగించడం నాకిష్టం లేదు. అందుకే 
నేను (త్వరగా వెళ్ళి) దాన్ని (అవసర 
మున్నవారికి) పంచిపెట్టమని ఆదేశించి 
వచ్చాను. అని చెప్పారు. (బుఖారీ) 


బుఖారీలోని వేరొక ఉల్లేఖనంలో ఇలా 
ఉంది : ఇంట్లో నేను సదఖా సొత్తు 
అయిన (వెండి లేక బంగారపు) తునక 
ఒకటి వదలిపెట్టి వచ్చాను. రాత్రికి అది 
నా ఇంట్లో ఉండటానికి నేనిష్టపడను.” 


“తిబ్ర అంటే బంగారం లేక వెండి 
ముక్కలు. 


(సహీహ్‌ బుఖారీలోని ఉపద్రవాల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 
1 మనిషి దృష్టిని దైవధ్యానం నుండి మరల్చే వ్యామోహపూరిత వస్తువులను అక్కున 
చేర్చుకోరాదని ఈ హదీసు బోధపరుస్తోంది. 


2, సాధారణ పరిస్థితుల్లో జనుల భుజాల పైనుండి దుముకుతూ వెళ్ళటం అవాంఛనీయమే 
అయినప్పటికీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అవసరమని భావిస్తే అలా చేయడంలో 
తప్పులేదని కూడా ఈ హదీసు ద్వారా బోధపడుతోంది. 

89. హజత్‌ జాబిర్‌ (రజి) కథనం : బాం తా న AG 

ఉహుద్‌ యుద్ధం జరిగిన రోజు ఒక వ్యక్తి పు Jr JG ib ws టీ! ద 

దెవప్రవక్త (సల్లం)ను “ఒకవేళ నేను ఎక ళీ? sh eis se iss 

(దైవతిరస్కారుల చేతుల్లో) హతమైతే, ' hell 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 164 


ఆ తరువాత నేను ఎక్కడికి వెళతానో 
చెప్పగలరా?” అని ప్రన్నించాడు. దానికి 
ఆయన స్వర్గానికి అని సమాధాన 
మిచ్చారు. అది విన్నదే తడవుగా ఆ వ్యక్తి 
తన చేతిలోని ఖర్జూర పండ్లను పారేసి 
(కదనరంగంలో దూకాడు.) అక్కడ 
(శత్రువులతో వీరోచితంగా) పోరాడుతూ 
అమరగతినొందాడు. (బుఖారీ -ముస్టిం) 


GAN, 


a af వ్‌ ws సం కము! ళో 


le Gis. J Es Fe 


(సహీహ్‌ బుఖారలోని యుద్దాల ప్రకరణంలోనూ, సహీహ్‌ ముస్థింలోని నాయకత్త 
ప్రకరణంలోనూ ఈ వాదను పాందువరచబడి ఉంది.) 


ముఖ్యాంశాలు 


ఈ హదీసు ద్వారా దైవప్రవక్త సహచరులు దైవమార్గంలో వీరమరణం పొందటానికి 
ఎంతగా ఉవ్విళ్ళూరేవారో అర్థమవుతోంది. దైవమార్గంలో అమరగతినాందితే దానికి ప్రతిఫలంగా 
స్వర్గం లభిస్తుందనీ, ఒక విశ్వాసి నిజ మనస్సుతో వీరమరణాన్ని కోరుకుంటే అల్లాహ్‌ తప్పకుండా 
అతనికి ఆ భాగ్యాన్ని ప్రసాదిస్తాడని కూడా ఈ హదీసు ద్వారా బోధపడుతున్నది. 


90. హజత్‌ అబూ హురైరా (రజి) 
కథనం: ఒక వ్యక్తి దైవప్రవక్త (స) దగ్గరకు 
వచ్చి “ఓ దైవప్రవకా! ప్రతిఫలం రీత్యా 
ఎలాంటి దానం గొప్పది?” అనడిగాడు. 
దానికి ఆయన ఇలా అన్నారు : “నీవు 
ఆరోగ్యంగా ఉన్నావు, నీకు సంపదపై 
వ్యామోహం కూడా ఉంది, (ఖర్చుచేసే) 
ఎక్కడ పేదవాణ్ణ్ఞయిపోతానోనన్న 
భయంతోపాటు ధనవంతుణ్ణవ్వాలన్న 
ఆశ కూడా ఉంది, అలాంటి పరిస్థితిలో 
చేసే దానం (పుణ్యం రీత్యా గొప్పది), 
కాబట్టి నీవు దానధర్మాలు చేయడంలో 
ఆలస్యం చేయకు! ఆఖరికి ప్రాణం 
పీకలమీదకు వచ్చినప్పుడు వాడికి ఇంత 


పటట తీ లా ఆక! - 1 

తాకీ ro పయ J ఉను dls, 
డ్ర్‌ త! లలు ఆ Ji వ్ర? వీ! 
త్రష్‌ dl :06 Mal he శ Gia) 


చ - 8® 


Js యయా సద్య 
అము | తామా లాట J; PETA) 
cis gy ర్ట ౬కే Ais 

le గ్ర Ghee ర 05 15 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


ఇవ్వండి, వీడికి ఇంత ఇవ్వండి అని 
నువ్వు అన్నా లాభముండదు. ఎందు 
కంటే అప్పటికే అది ఒకడి (వారసుడి) 
సాంతం అయిపోయి వుంటుంది. 

(బుఖారీ - ముస్లిం, 
హుల్‌ఖూమ్‌' శ్వాసనాళిక, “మరీవు' 
ఆహారనాళిక. 


(సహీహ్‌ బుఖారీలోని బీలునామాల ప్రకరణంలోనూ, ఇంకా నహీ 


165 


రా కాలూ 


నా ల 6 eg, 


op మున్లింలోని 


జకాత్‌ ప్రకరణంలోనూ ఈ హదీను పాందువరచబడి ఉంది.) 


ముఖ్యాంశాలు 


మనిషి అన్నివిధాలా ఆరోగ్యంగా ఉన్నప్పుడు చేసే దానధర్మాలే నిజమైన దానధర్మాలుగా 
పరిగణించబడతాయి. జీవిత కాలమంతా పిసినిగొట్టుగా వ్యవహరించి తీరా మృత్యువు 
దాపురించినప్పుడు చేసే దానాలకు దేవుని దృష్టిలో ఏమంత ప్రాధాన్యత ఉండదు. పైగా ఆ 
సమయంలో మనిషి తన ధనంలో మూడోవంతుకంటే ఎక్కువ ధనాన్ని దానధర్మాలకోసం 
వెచ్చించనూ లేడు. తతిమ్మా ధనంపై వారసులకు హక్కు ఏర్పడుతుంది. కనుక దానిని 
దైవమార్గంలో ఖర్చుపెట్టడానికి వీలులేదు. అందుకే చావుబతుకుల్లో ఉన్నప్పుడు మనిషి తన 
ధనంలో నుండి దానాలుచేయాలన్నా లేక విరాళాలు ఇవ్వాలన్నా మూడోవంతుకన్నా ఎక్కువ 
ధనాన్ని ఇవ్వకూడదని ఆదేశించబడింది. ఇంకా ఈ హదీసులో మానవుడు సత్కార్యాల 
విషయంలో ముఖ్యంగా దానధర్మాలు చేయడంలో ఆలస్యం చేయకుండా ఆతురత 


కనబరచాలని కూడా చెప్పబడింది. 


91. హజత్‌ అనస్‌ (రజి) కథనం : 
ఉహుద్‌ సంగ్రామం జరిగిన రోజు దైవ 
ప్రవక్త (సల్లం) ఒక ఖడాన్ని చేతిలో పట్టు 
కొని “ఇది ఎవరు తీసుకుంటారు?” అని 
ప్రకటించారు. దానికోసం సహచరు 
లందరూ చేతులు చాపారు. నేనంటే 
నేనని ఎగబడ్డారు. అప్పుడు ఆయన 
“దీనిని తీసుకొని దిని హక్కును నెర 
వేర్చగల వాడెవడు?” అని అడిగారు. 


ఉరు ర! రూ yz 4 
Dr TE 
pe iis ల nay బ్ర రడ 
CR లేన జడి తడు! ట్‌ స! 
నాట tai AH “3:0౮ 
Gh zee Al యం ue | రడ cos) 


Wma a 


ఫా, జీ తత ష్‌ Tea UT 


https://teluguislam .net 


వొదీను కిరణాలు 166 రు భాగా 


అది విని అందరూ వెనక్కి తగ్గారు. టల్‌ ali ల ely) పనస 
వారిలో అబూ దుజానా (రజి) _. స. 

- క pre ho U5 re oy వడుం 
ముందుకు వచ్చి “నేను దానిని తీసుకొని i, | he of 

ట్ల శ లో 

దాని హక్కును నెరవేర్చగలను” అన్నారు. ( తడ ఆ i 3, ei 
ఆ విధంగా ఆయన దైవప్రవక్త (సల్లం) తర Gl రత్త] 
నుంచి ఖడ్గం తీసుకొని బహుదైవారాధకు 
లను చీల్చిచెండాడారు. (ముస్లిం) 


“అహమల్‌ భౌమ్‌” అంటే వారు 
తటపటాయించారని అర్థం. “'ఫలఖ'” 
అంటే చీల్చడం, చించడం. హామల్‌ 
ముషికీన్‌ అంటే బహుదైవారాధకుల 
తలలు. 


(సహీహ్‌ మున్లింలోని వ్రవ్వక్త నహచరుల ఘనతా విశిష్టతలు) 


ముఖ్యాంశాలు 

ఈ హదీసు ద్వారా హజ్రత్‌ అబూ దుజానా (రజి) గారి ధైర్యసాహసాల ప్రశస్తి వెల్లడౌతోంది. 
అంటే దీనర్థం ఇతర సహచరులు పిరికితనాన్ని ప్రదర్శించారని కాదు. వాస్తవానికి తాము ఆ 
కరవాలం హక్కు నెరవేర్చలేమన్న భయంతోనే ఇతర సహచరులు దైవప్రవక్త నుండి దాన్ని 
పుచ్చుకోటానికి తటపటాయించారు. అందుకే మొదటిసారి ఆయన ఎలాంటి షరతు లేకుండా 
ఖడ్గం ఎవరు తీసుకుంటారని ప్రకటించినప్పుడు అందరూ ఎగబడ్డారు. ఖడ్గం తీసుకునే ఉద్దేశ్యం 
దానితో దైవమార్గంలో యుద్ధం చేయటమే. ఆ యుద్ధపిపాసలో మాత్రం ఏ సహచరుడూ 
వెనుకంజవేయలేదు. 
92. హజ్రత్‌ జుబైర్‌ బిన్‌ అదీ కథనం : థల! రా వందు! 
మేము అనస్‌ బిన్‌ మాలిక్‌ (రజి) దగ్గరికి ఆ ఉ! యాడు త్తుడ ప్ర వ్‌ ప 5౮6 
వెళ్ళి వాజ్ఞాజ్‌ ఆగడాల గురించి లెడు FES హా యేట ట్ల! G3 
ఆయనకు ఫిర్యాదు చేశాము. అప్పుడు మ్ల gil, NINO aU Y db 300 
ఆయన “ఓర్పు వహించండి! ఎందు స్మ యూ Pag has మ క 
కంటే, మీరు మీ ప్రభువును కలుసుకునే 66! 13 పో a 
వరకూ మీపై వచ్చే కాలం అంతకంతకూ | 
దిగజారిపోతూనే ఉంటుంది. ఈ 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 167 వ్యయ! రో 
విషయం నేను మీ ప్రపక్త నోట 
విన్నాను” అని చెప్పారు. (బుఖారీ) 

(సహీహ్‌ బుఖారీలోని ఉవద్రవాల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


రాను రాను పరిస్థితులు మరింత హీనంగా తయారవుతాయని, అదేవిధంగా 
ప్రజాధికారులు కూడా నైతికంగా నానాటికీ దిగజారిపోతుంటారని ఈ హదీసులో భవిష్యత్తును 
గురించి సూచించడం జరిగింది. అలాంటి పరిస్థితిలో అధికారులను వారి మానాన వారిని 
వదలిపెట్టి ప్రజల్లోని ప్రతి ఒక్కడూ స్వీయ సంస్కరణ గురించి ఆలోచించాలని, పరలోకంలో 
తనకు ఏ గతి పడుతుందోనని చింతిస్తూ ఉండాలని ఈ హదీసు బోధపరుసోంది. అధికారులు 
హింసాదౌరన్యాలకు పాల్పడితే ఓర్చుకోవాలని, సహనం వహించాలని అంటోంది. 


93. హజ్రత్‌ అబూ హురైరా (రజి) కథనం హాలో తారా ఆం! - టా 

ప్రకారం దైవప్రవక్త (సల్లం) ప్రబోధిం :లఆ శక్‌ ఉ! రు ల! మా ఉద 
చారు : ఏడు రకాల అవస్థలు దాపురిం స్త రయ్‌ గ్ర las Jet yb) 
చకముందే మంచి పనులు చేయడానికి 434 1 MA se Nf ETE 
త్వరపడండి. మీరు (ధర్మాన్ని) మరచి 31113 3 iui Usa Lda 
పోయేటట్లు చేసే పేదరికం కోసం కడ 3 hig GE 4 తకు! 
ఎదురుచూస్తున్నారా? హద్దుమీరి [ 
ప్రవర్తించేటట్టు చేసే కలిమిని కోరుకుం 
టున్నారా? మీ ఆరోగ్యాన్ని పాడుచేసే 
రోగం కోసం ఎదురు చూస్తున్నారా? లేక 
బుద్ధిని, వివేకాన్ని చెడ గొట్టే వృద్ధాప్యం 
కోసం ఎదురు చూస్తున్నారా? లేక 
తృటిలో ఉసురుతీస చావుకోసం 
ఎదురుచూస్తున్నారా? లేక కనిపించని 
కీడుల్లో అత్యంత హానికరమైన దజ్ఞాల్‌ 
(ఉపద్రవాగ్రేసరుని) రాక కోసం ఎదురు 
చూస్తున్నారా? లేక ప్రళయం కోసం 


శ స్‌ు ల టీం 
ged ely, CHal; asl ctl 


id dy 


https://teluguislam .net 


వాదీను కిరణాలు 
ఎదురుచూస్తున్నారా? ప్రళభయమైతే కడు 
భయంకరమైనది, చేదైనది. 


ఈ హదీసును తిర్మిజీ ఉల్లేఖించి, 
హసన్‌'గా పేర్కొన్నారు. 


168 రు కాలూ 


(తిర్మిజీలోని ఐహిక అనాన్ర్తత అధ్యాయము) 


ముఖ్యాంశాలు 


పైన పేర్కొనబడిన అవరోధాలు ఎదురైతే మనిషి సత్కార్యాలు చేసే భాగ్యాన్ని 
కోల్పోతాడని; అందుకని అవరోధాలు, ఆటంకాలు ఎదురుకాకముందే మానవుడు సత్కార్యాలు 
చేసి తన పరలోక జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలని ఈ హదీసు చెబుతోంది. 


94. దైవప్రవక్త (సల్లం) ఖైబర్‌ యుద్ధం 
జరిగిన రోజున ఇలా అన్నారని హజ్రత్‌ 
అబూహురైరా (రజి)యే ఉల్లేఖించారు: 
“నేను ఈ జెండాను దైవాన్నీ ఆయన 
ప్రవక్షనూ (ప్రేమించే వ్యక్తికి ఇస్తాను. 
దేవుడు అతని చేతుల మీదుగానే విజ 
యాన్ని ప్రసాదిస్తాడు.” హజ్రత్‌ ఉమర్‌ 
బిన్‌ ఖత్తాబ్‌ (రజి) ఇలా అన్నారు: 
నేనెన్నడూ పదవులు కోరుకోలేదు. కాని 
ఆ రోజు మాత్రం (ఆ భాగ్యం నాకు 
లభిస్తే బాగుండునని నా మనసు ఉవ్వి 
ళ్ళూరింది). అందుకే ఆ పదవి 
(సారథ్యం) కోసం నన్ను పిలుస్తారేమోనని 
నేను ఆతురతతో లేచి తొంగి తొంగి 
చూడసాగాను. (హదీసు ఉల్లేఖకులు 
అంటున్నారు.) ఆ తరువాత దైవప్రవక్త 
(సల్లం) హజ్రత్‌ అలీని పిలిచి, ఆయనకు 
జెండాను అందజేస్తూ, “వెళ్ళు, దేవుడు 


Yd Jy dl టూ i Wl 16 
కద వర)! 2 స! హా ల ల 
Mak bal టై 
sey esi; ee al ys) 55 త 
5 dl ej GJ ర ey న 


రా J Es 


aU} Ub ee 4! తోం లే! 


కు జ పో 


https://teluguislam.net 


169 


ర కాలూ 


వాదీను కిరణాలు 


నీ ద్వారా విజయాన్ని ప్రసాదించేదాకా 
అటూ ఇటూ చూడకు” అని ఉపదేశిం 
చారు. హజత్‌ అలీ (రజి) కొంతదూరం 
నడిచాక ఒకచోట ఆగిపోయారు. కాని 
ఎటూ చూడలేదు. “ఓ దైవప్రవక్తా! నేను 
ఏ ప్రాతిపదికపై ప్రజలతో పోరాడాలి?” 
అని బిగ్గరగా అడిగారు. “అల్లాహ్‌ తప్ప 
వేరొక ఆరాధ్యదైవం లేడనీ, ముహమ్మద్‌ 
దైవప్రవక్త అని వారు సాక్ష్యమిచ్చేదాకా 
నీవు వారితో పోరాడు. వారు గనక అలా 
చేస్తే, నిస్సందేహంగా వారు .నీ నుండి 
తమ ప్రాణాలను ధనాన్ని రక్షించుకున్న 
వారవుతారు. అయితే న్యాయపరంగా 
వారి ప్రాణాల నుండి, ధనం నుండి 
(ప్రతీకారం తీర్చుకోవటం జరుగుతుంది. 
అంటే వారు ఏ ముస్లింనైనా హతమారిస్తే 
ప్రతీకారంగా అతణ్బీ కూడా హత 


మార్చడం జరుగుతుంది. ఎవరి 
ధనాన్నైనా కబళించినా లేక జకాత్‌ దానం 


చెల్లించకపోయినా అతణ్భుండి దానిని 
వసూలు చేయడం అవసరం. నోటితో 
ఇస్తాం స్వీకరించామని అంటే చాలు 
వారి ప్రాణాలకూ, వారి ధన సంపదలకూ 
ఎలాంటి హాని జరగదు. (ఒకవేళ వారు 
మనస్ఫూర్తిగా ఇస్లాం స్వీకరించనట్లెతే) 
రా తై 
వారి లెక్క అల్లాహ్‌ చూసుకుంటాడు. 


il డా యా తమసా క్‌ కా 
hh సైటు ss యయ 
su టి ee ధు చమ్మ 
యయ హ్‌ సఘత ‘JG pe Jl 
Wl Jy RSE al Jy uy శల! 
నడు Ma సమ ప Ws సయ bp 
ఏ G3 Gis, J} igs 

pe ely 


https://teluguislam .net 


వాదీను కిరణాలు 170 రకా కాల 


అంటే ప్రళయం రోజు అల్లాహ్‌ మీ! టయిం ఏ (యి 

స్వయంగా వారిని లెక్క అడుగుతాడు. Cl తాత! 
(ముస్లిం) 

“ఫతసావర్తు' అంటే నేను లేచి దైవప్రవక్త 

(సఅసం) వైపు తొంగి చూసేవాడిని, అని 


అర్థం. 
(సహీవ్‌ మున్లింలోని ప్రవక్త నహచరుల ఘనతావిశిష్టతల ప్రకరణం) 
ముఖ్యాంశాలు 
1 ఈ హదీసులో హజత్‌ అలీ (రజి) గారి ప్రత్యేకత, ఆయన విశిష్టతలు పొందు 
పరచబడ్డాయి. 


2. _ దైవప్రవక్త గారి మహిమ ఇందులో బోధపడుతోంది. ఖైబర్‌ యుద్దంలో జయం తమదేనని 
ఆయన ముందుగానే చెప్పారు. అన్నట్లుగానే ఆ యుద్ధంలో ముస్లింలే జయించారు. 


3. బాహ్య పరిస్థితులను బట్టి ఇస్లామీయ ఆదేశాలు వర్తిస్తాయి. కనుక ఎవరైనా నోటితో 
తను ఇస్తాం స్వీకరించానని అంటే అతణ్హి ముస్టింగానే భావించటం జరుగుతుంది. 
అతని అంతరంగాన్ని మాత్రం దైవానికే వదలివేయడం జరుగుతుంది. అయితే 
అలాంటివారు అన్యాయంగా హత్యకు పాల్పడితే లేక ధర్మం నుండి తిరిగిపోతే మాత్రం 
అందుకు ప్రాయశ్చిత్తంగా వారిని కూడా హతమార్చడం జరుగుతుంది. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


171 


రు కాలూ 


వంతి! శీ ధర 11 
పోరాట పటిమ 


అల్లాహ్‌ సెలవిచ్చాడు : “మా కొరకు తీవ 
ప్రయత్నం చేసే వారికి మేము మా మార్గాలను 
చూపుతాము, నిశ్చయంగా అల్లాహ్‌ సజ్జనులతో 
పాటే ఉంటాడు.” (అల్‌ అన్‌ కబూత్‌ ) 69) 
మరొకచోట అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు : “అవ 
శ్యంగా వచ్చే చివరి గడియవరకూ నీ ప్రభువు 
దాస్యం చేస్తూ ఉండు.” 

(అల్‌ హిజ్‌ : 99) 
ఇంకొకచోట అల్లాహ్‌ ఇలా అంటున్నాడు : “నీ 
ప్రభువు నామాన్ని స్మరిస్తూ ఉండు, అన్నిటినీ 
వదలి పూర్తిగా ఆయనకే అంకితమైపో. (జంటే 
అన్నిటినీ త్యజించి ఆయన వైపునకే దృష్టిని 
మరలు). (అల్‌ ముజ్జమ్మిల్‌ : 8) 
వేరొకచోట సెలవీయబడింది : “ఎవడైనా 
రవ్వంత సత్కార్యం చేసి ఉన్నా సరే దాన్ని 
అతను చూసుకుంటాడు.” 

(అజ్‌ జిల్‌ జాల్‌ : 8) 


మరొకచోట పరమప్రభువు ఇలా అంటున్నాడు: 
“మీరు ఎ సత్కార్యాన్ని మీ కోసం ముందుగా 
పంపించుకుంటారో, దానిని మీరు అల్లాహ్‌ వద్ద 
చూసుకుంటారు. అదే చాలా శ్రేష్టమైనది 
మరియు దాని ప్రతిఫలం లా పెద్దది. 
అల్లాహ్‌ను క్షమాభిక్ష కోసం అర్థిస్తూ ఉండండి. 
నిస్సందేహంగా అల్లాహ్‌ గొప్ప క్షమాశీలుడు, 
కరుణామయుడూను.” (అల్‌ ముజ్జమ్మిల్‌ : 20) 


Ce bigs ill ఫీ : Jus dl Ju 
శర దష స్తు గడ శకున 


Web ఫీ ఆ by [1% చయల!) 


6% ల!) NAAN Hr 
ర Jw Jb 

వ బైట! వల్లో 4 వలల] కరప 
భరి రవం SY Wu 


bs Jb LY UJI) కస్య (మ 
WE BS id Je ESSAI pores Gy 

న 5 నా! 
GY iS ly de iL 


త్‌ నే శ శత >? జీ. జీ 
CLs ప EA లా డే 


భగ మ ఈష సయ 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


ఇంకొకచోట అల్లాహ్‌ ఇలా అంటున్నాడు : 
“మీరు ఎమి ఖర్చుచేసినా, అది అల్లాహ్‌కు 
తెలియకుండా ఉండదు.” (అల్‌ బఖర : 273) 
ఈ అధ్యాయం క్రింద ఇంకా అనేక సుప్రసిద్ధ 
సూక్తులు ఉన్నాయి. 


95. దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రబోధిం 
చారని హజ్రత్‌ అబూహురైరా (రజి) 
తెలియజేశారు : అల్లాహ్‌ అన్నాడు: 
ఎవడైతే నా స్నేహితునితో శత్రుత్వం 
పెట్టుకుంటాడో నేనతనిపై యుద్దాన్ని 
ప్రకటిస్తున్నాను. నేను నా దాసుడిపై 
విధిగా చేసిన విషయాలను ఆచరించి 
అతను నాకు దగ్గరయితే అంతకన్నా 
నాకు ప్రీతికరమైన విషయం మరొకటి 
లేదు (అంటే విధులను ఆచరించి నా 
సామీప్యాన్ని పొందటం అంటే నాకు 
అత్యంత యిష్టం). ఇంకా నా దాసుడు 
నవాఫిల్‌ (స్వచ్చంద సత్కార్యాల) ద్వారా 
కూడా నాకు దగ్గరవుతూ ఉంటాడు. 
క్రమంగా నేనతణ్ణి ప్రేమిస్తాను. నేనతణ్జి 
ప్రేమించడం మొదలుపెడితే, (క్రమ 
క్రమంగా) నేను అతను వినే చెవినై 
పోతాను, అతను చూసే కంటినైపోతాను, 
అతను పట్టుకునే చేయినైపోతాను, 
ఇంకా అతను నడిచే కాలునైపోతాను, 
అతను నాతో ఏదైనా అడిగితే నేనతనికి 
తప్పకుండా ఇస్తాను. దేని నుండి 
అయినా శరణువేడితే నేనతనికి తప్ప 
కుండా శరణు ఇస్తాను. (బుఖారీ) 


DS ఆట! SLY, గగ 


రదర 


వ ఫడు!) 
గ్‌ 
eet ul; 


నే ఖీ or వయ! _ 10 
స్తత! లల dU ౮౪౮ (టూ మే! ద 
warn gee ర) 
pds gl క ll టా! 
గో దాహ! యు క్ష és op 
FE JEL Pl Lh G5 50; 
foes రన యం ఉహు భా TET 1 
లీ! రకర (4 ra త్రీ! 4 aT (శ 
of; a య ఆ 3 ‘Uy ఎత 
యయా! ఇయ సవ్ర యనే ్రయ 
శాం డమ! హు తంల! ely 
3 తం gh HL 
sll 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 173 రే శారా 


“ఆజన్తుహూ' అంటే నేను నీతో యుద్దా 
నికి తలపడుతున్నానని అతనికి తెలియ 
జేస్తున్నాను అని అర్థం. హదీసులో 
ప్రస్తావించబడిన “ఇస్తఆజనీ' అనే పదం 
“ఇస్తఆజబీ'గా కూడా ఉల్లేఖించబడింది. 


(సహీహ్‌ బుఖారీలోని (పేమైక వచనాల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

1. వినూత్న పోకడలను అనుసరించేవారు, బహుదైవారాధకులు కొందరు తమ 
మిధ్యాభావాలకు ఈ హదీసును నిదర్శనంగా చూపెడుతున్నారు. వాస్తవానికి పై హదీసు భావం 
వారనుకుంటున్నది కాదు. వారు హదీసుకు వక్రభాష్యం చెబుతూ తప్పులపై తప్పులు చేస్తున్నారు. 
పై హదీసుకు స్పష్టమైన, ఖచ్చితమైన వివరణ ఏమిటంటే, మనిషి దేవుని విధులను 
నిర్వర్తించడంతోపాటు నఫిల్‌ (స్వచ్చంద) సత్కార్యాలు కూడా చేస్తూ ఉంటే అతను దేవునికి 
ప్రియతముడైపోతాడు. ఫలితంగా అతనికి దైవసహాయం లభిస్తూ ఉంటుంది, దేవుడు అతణ్ణి 
తన రక్షణలోకి తీసుకుంటాడు, అతని శరీరావయవాలను పర్యవేక్షిస్తుంటాడు, కాబట్టి అటువంటి 
వ్యక్తి దైవవిధేయతకు, ఇతర చెడుగులకు దూరంగా ఉంటాడు. ఆ విధంగా ఆ దాసుడు తన 
చెవులతో ఏది విన్నా తన కళ్ళతో ఏది చూసినా, తన చేతులతో ఏది పట్టుకున్నా దేవుని 
అభీష్టం ప్రకారమే చేస్తాడు. అతని కాళ్ళు ఎటు నడిచి వెళ్ళినా అందులో దైవప్రసన్నత దాగి 
ఉంటుంది. ఈ రకమైన దైవప్రియత్వం, దైవవిధేయతల స్థానానికి దాసుడు చేరుకుంటే దేవుడు 
అతని ప్రార్థనలను తప్పకుండా స్వీకరిస్తాడు. 

2. 'వలీ' అంటే ప్రత్యేకమైన వేషధారణతో సాధువుగా ఉండేవాడనో, సన్యాసి బైరాగిఅనో, 
ప్రాపంచిక ధ్యాస లేనివాడనో, సగం పిచ్చివాడనో, ఆరాధన విషయంలో తనదైన ఒక ఒరవడిని 
సృష్టించుకున్నవాడనో అర్థం కాదు. పైగా “వలీ అంటే ఇస్లామీయ విధులను ఖచ్చితంగా 
నిర్వర్తించేవాడనీ, స్వచ్భంద ఆరాధనలపట్ల సయితం ఎంతో మక్కువ గలవాడనీ, జీవితపు 
అన్ని రంగాలలో, సమస్త విభాగాలలో దైవవిధేయతకు కట్టుబడి ఉండేవాడనీ, తన ఉనికి 
ద్వారా సాటి మనుషులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా, హద్దులు అతిక్రమించకుండా 
ఉండేవాడనీ భావం. 


3. అలాంటి దేవుని ప్రియదాసులను (పేమించేవారిపట్ల అల్లాహ్‌ కూడా ప్రసన్నుడౌతాడు. 
వారితో శత్రుత్వం పెట్టుకునేవారు దైవాగ్రహానికి గురౌతారు. 


4. నఫిల్‌ (స్వచ్భంద)సత్కార్యాలను పాటిస్తే దేవుని సామీప్యం పొందుతారన్నమాట 
నిజమే. అయితే దేవుని విధులు (ఫర్డ్‌లు) ప్రవక్త సున్నతులను ఆచరించడంతోపాటు నఫిల్‌ 


https://teluguislam.net 


హదీసు కిరణాలు 174 Salalah, 


సత్కార్యాలు చేస్తే లాభముంటుందిగాని ఫర్డ్‌లను (విధులను), సున్నతులను విడిచిపెట్టి, 
నఫిల్‌ కార్యాలు చేస్తే ఒరిగేదేమీ ఉండదు. ఫర్డ్‌లు, సున్నత్‌లతో నిమిత్తం లేకుండా కేవలం 
నఫిల్‌ కార్యాలతోనే దైవసామీప్యాన్ని పొందవచ్చునన్నది ఓ అభూతకల్పన, పసలేని వాదన. 
96. తన ప్రభువు ఇలా అన్నాడంటూ ఎ! రకు tl ట్రం వలీ! - 41 
దైవప్రవక్త (సల్లం) ఉల్లేఖించిన విష $5 ఓ ర 5 డై జక bh sues 
యాన్ని గురించి హజ్రత్‌ అనస్‌ (రజి) | . 
ఇలా తెలియజేశారు : “దాసుడు నాకు iss ల పథ ers త లజ 
జానెడు దూరం దగ్గరయితే నేనతనికి ఛ్‌ ల్‌ ల క! టట్‌ 
మూరెడు దగ్గరవుతాను. అతను esl ey gol అరటి దవ 
మూరెడు దూరం దగ్గరైతే నేను బారెడు ధరే! ల్యూ వ్వ 
దగ్గరవుతాను. అతను నా వైపుకు 

నడుచుకుంటూ వస్తే నేనతని వైపుకు 

పరుగెత్తుకుంటూ వస్తాను.” (బుఖారీ) 


(నహీవ్‌ బుఖారీలోని ఏకేళ్ళురోపానన ప్రకరణం) 


Prd 


సిర! ము! లవ్‌ hp ల గమ్య 


ముఖ్యాంశాలు 

ఈ హదీసులో దాసులపై దేవుని దయాదాక్షిణ్యాలు, కరుణాకటాక్షాలు వివరించబడ్డాయి. 
దాసులు చేసే చిన్న చిన్న సత్కార్యాలను దేవుడు ఇంతలంతలు చేసి పుణ్యం ప్రసాదిస్తాడని 
చెప్పబడింది. 

97. దైవప్రవక్త (సల్లం, ప్రబోధించారని టా అ! రా iI 4Yy 
య ఇన అల్బాం (రజి) pee E37 al ల Jb 'ల౪ Ups dl జ్‌ 
శారు: రం రాలున్నాయి. వా ళం న భక: క 

వ రా రా Co VO Vou 
దుర్వినియోగం వల్ల అనేక మంది లూ తా ఎయ్‌ సా PEs 
నష్టానికి గురవుతారు. అవి : ఆరోగ్యం, న oly teal 
తీరిక. (బుఖార) 

(సహీహ్‌ బుఖారీలోని (పేమైక వచనాల ప్రకరణం) 
ముఖ్యాంశాలు 

1. హదీసులో “ఘబన్‌' అనే పదం వచ్చింది. ఘబన్‌ అంటే నష్టం. తన వస్తువుని అతి 
తక్కువ ధరకు అమ్మటం లేదా ఇతరుల నుండి ఒక వస్తువును దాని అసలు ధరకంటే రెండు 
మూడు రెట్లు అధిక ధరకు కొనటాన్ని ఘబన్‌ అని చెప్పుకోవచ్చు. ఈ రెండు పరిస్థితుల్లోనూ 
మనిషికి నష్టమే వాటిల్లుతుంది. తనకు నష్టం జరిగినప్పుడు మనిషి చాలా విచారపడ్డాడు. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 175 Galak, 


పై హదీసులో మనిషిని ఒక వ్యాపారిగా మరియు ఆరోగ్యం, తీరికలను పెట్టుబడిగా 
అభివర్ణించడం జరిగింది. పెట్టుబడిని జాగ్రత్తగా ఉపయోగించుకున్న వ్యాపారి లాభాన్ని 
పొందుతాడు. దీనికి విరుద్ధంగా పెట్టుబడిని దుర్వినియోగం చేసుకుంటే నష్టాన్ని చవిచూడవలసి 
వస్తుంది. అదేవిధంగా ఆరోగ్యం, తీరిక ల్లాంటి ప్రకృతి వరాలను సరిగ్గా వినియోగించుకోకపోతే 
మనిషి ప్రళయదినం నాడు చాలా విచారపడ్డాడనీ, బాధపడతాడని ఈ హదీసు హెచ్చరిస్తోంది. 

2. మనుషుల్లో అనేకమంది ఈ రెండు భాగ్యాల విలువను గుర్తించరు. అందుకే వాళ్ళు 
తమ సమయాన్ని నిష్ప్రయోజనకరమైన పనుల్లో దుబారాగా వెచ్చిస్తుంటారు. తమ శరీర 
సత్తువను, దైవ అవిధేయతకు దారితీసే పనుల్లో వినియోగిస్తుంటారు. ప్రళయదినాన దేవుడు 
ఒక్కో విషయం గురించి లెక్క అడిగినప్పుడు మనిషి తన్ను తాను నిందించుకోవలసిన పరిస్థితి 
ఎర్పడుతుంది. 


98. హజత్‌ ఆయిషా (రజి.అన్‌హా) 


0: ప్రవక్త (సలం) రాక 
. ధా అ | ర్‌ | క! 6 
తన పాదాలపై వాపు వచ్చేంతవరకూ gs se కన hea 


నమాజులో నిలబడేవారు. అది చూసి డు a డ్‌ dus aks య్‌ 
నేను “మీకు ఇంత శ్రమ దేనికీ? అల్లాహ్‌ was 15; (త్‌! వ 
గతంలో మీవల్ల జరిగిన పాపాలను, 31 :06 1% PAY ఆ ప (య్‌ 6 


జరగబోయే పాపాలను కూడా మన్నిం 
చేశాడు కదా?!” అని అడిగాను. దానికి | 
ఆయన “నేను దైవానికి కృతజ్ఞుడైన రాలా! టో స, క ~~ 
దాసుణ్ణి కాకూడదా?” అని అనేవారు, లా Ee 
(బుఖారీ - ముస్లిం, వాక్యాలు మాత్రం 
బుఖారీలోనివి. బుఖారీ - ముస్లింలలో 
ఇలాంటిదే ముగీరా బిన్‌ షోబా (రజి) 
ఉల్లేఖనం కూడా ఉంది.) 
(సహీహ్‌ బుఖారీలోని 'తహజ్జుద్‌” ప్రకరణంలోనూ, సహీహ్‌ ముస్థింలోని 'కపటుల' 
ప్రకరణంలోనూ ఈ వాదీను పేర్కొనబడింది. 


ale క్రమం జ Ms ఫలే రో రేవా! 


ముఖ్యాంశాలు 

1. దైవప్రవక్తలందరూ దురలవాట్ల వల్ల జరిగే ఘోర పాపాల (కబీరా గునాహ్‌)కు 
అతీతంగా ఉంటారన్న విషయమై యావత్తు ముస్లిం సమాజం ఏకాభిప్రాయంతో ఉంది. అయితే 
చీన్న చిన్న తప్పులు - మానవ సహజమైన దౌర్బల్యాల మూలంగా - దైవప్రవక్తల వల్ల కూడా 
జరగవచ్చని కొంతమంది విద్వాంసులు అభిప్రాయపడుతున్నారు. కాని దైవప్రవక్తలు ఇలాంటి 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 176 ర కాగ 


చిన్న తప్పుల నుండి కూడా పునీతులని అత్యధిక మంది విద్వాంసులు వాదిస్తున్నారు. మరి 
దేవుడు దైవప్రవక్తను మన్నించాడన్న దానికి అర్థం ఎమిటన్న ప్రశ్న ఈ సందర్భంగా తలెత్తుతుంది. 
వాస్తవం ఏమిటంటే నజ్జనులకు వర్వాలేదనిపించే పనులే దేవుని ప్రియదాసులకు 
మహాపాతకాలుగా తోస్తాయి. దైవప్రవక్త (సల్లం) తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఉత్తమంగా 
లేకపోవటం చేత వాటిని తప్పులుగా, పొరపాట్ట్లుగా అభివర్ణించడం జరిగింది. అయితే దేవుడు 
వాటిని కూడా క్షమించేశానని ప్రకటించాడు. 

2. దేవుడు ఎవరికి ఎంతగా అనుగ్రహిస్తే వారు అంతగానే దైవానికి కృతజ్ఞతలు 
తెలుపుకోవాలి. దానికోసం దేవుని విధులను నిర్వర్తిస్తూ, దైవవిధేయతను పాటించడంతోపాటు 
వీలైనంత ఎక్కువగా స్వచ్చంద సత్కార్యాలు (నవాఫిల్‌) కూడా చేస్తూ ఉండాలి. 

99. హజత్‌ ఆయిషా (రజి.అన్‌హా) యిలు ట్ర ysl! కష 
నెలలోని చివరి) దశకం ప్రారంభం సల ee టో 
కాగానే రాత్రిళ్ళు జాగారం చేసేవారు. ప 
తన ఇంటివారిని కూడా (రాత్రి ఆఖరి 
జాములో) మేల్కొలిపవారు. (దైవా 
రాధనలో) బాగా శ్రమించేవారు. నడుం 
బిగించేవారు. (బుఖారీ - ముస్తిం) 


“అల్‌ అష్రుల్‌ అవాఖిర్‌' అంటే రమజాన్‌ " ల 
నెలలోని చివరి దశకం. 'మీజర అంటే. ఈఈ G3)! మ As Al nil; 
క్రిందివస్రం. ఆయన ఈ కాలంలో ట్‌ ప్రి ఏసీ! ఏటే! టి టా 
భార్యలకు దూరంగా ఉండేవారన్న విష హ్‌ py 31591 వలస ర 
యాన్ని ఈ పదం ద్యారా చూచాయగా Are మపి! 155 UI Ml as 
చెప్పడం జరిగింది. మరికొంతమంది న న ల. ఖ్‌ 
అభిప్రాయంలో దీనర్థం దైవారాధన బీ! టట అ 20 .తయ్లు 
కోసం నడుం బిగించడం. సాధారణంగా టి రస య ఆ 5 
నేను ఈ పనికోసం నడుం కట్టుకున్నాను | 
అని అంటారు. అంటే ఈ పనికోసం 
నిను సిద్ధమయ్యానని, తీరిగ్గా ఉన్నానని 
భావం. 
(నహీవా బుఖారీలోని 'తరావీవ్‌ నమాజు” వ్రకరణంలోనూ, ఇంకా నహీవా 
ముస్తింలోని 'ఎతెకాఫ్‌' ప్రకరణంలోనూ ఈ హదీనును పొందుపరచడం జరిగింది.) 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 177 GN, 


ముఖ్యాంశాలు 


శుభప్రదమైన ఘడియలలో వీలైనంత ఎక్కువగా దైవారాధనలో గడపాలి, సత్కార్యాలు 
చేయాలి. దైవప్రవక్త (సల్లం) విధానం కూడా ఇదే. 


100. దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రబోధిం 
a అటూ పాలరాతి! 59 6 వండ ce dl ys) 
తెలియజేశారు : బలవంతుడైన విశ్వాసి | 
జే a ఉట] డవ టు Gl 13 
బలహీనుడైన  విశ్వాసికన్నా మెరుగైన లా. అ యాం వార్తని గ | 
వాడు, దేవునికి ప్రీతిపాత్రుడు. అయితే లూ! 5 ధో థో క ఆడ రార 
ప్రతి ఒక్కరిలోనూ (బలవంతుడైనా, 35 AU ట్రా RU os 
బలహీనుడైనా) మంచి ఉంటుంది. els న్‌ స్‌ 1 “తో పత్తు! | ob 
మీకు ప్రయోజనం చేకూర్చే దానికోసమే 44! ఏ వ్ర ర్‌ భా 1S SU 
ఆశపడండి. దైవ సహాయాన్ని అర్థిం = తర 5 (33) ర్‌ కా LU 
చండి. లొంగిపోకండి. మీకేదైనా నష్టం eds cok 
కలిగితే ఇలా చేసినట్లైతే ఆ విధంగా క్ట 
జరిగేదే! అని అనకండి. దానికి బదులు 
దైవ నిర్ణయం ఇదేనేమో! ఆయన తాను 
కోరినది చేశాడు అని అనండి. ఎందు 
కంటే “అయితే గీతేే అన్న పదాలు 
షైతాన్‌ పోకడలకు దారితీస్తాయి. 
(ముస్లిం, 
(సహీహ్‌ ముస్తింలోని విధివాతి ప్రకరణం) 


పతీ లా! ల్‌ పలాల! శ 


ముఖ్యాంశాలు 

1 బలవంతుడైన విశ్వాసి, బలహీనుడైన విశ్వాసి - ఇరువురిలోనూ మంచి ఉంటుందని 
పై హదీసులో చెప్పబడింది. ఈమాన్‌ (విశ్వాసం) అనేది వారిరువురిలోనూ ఉమ్మడిగా వున్న 
ధర్మం. అయితే బలవంతుడైన విశ్వాసి బలహీనుడైన విశ్వాసికన్నా యోగ్యుడనీ, అల్లాహ్‌కు 
ప్రీయమైనవాడని చెప్పబడింది. ఎందుకంటే విశ్వాసి బలంగలవాడైతే ఆరాధనలు, విధులు, 


సున్నతులు చక్కగా నిర్వర్తించగలడు. ఇంకా దైవమార్గంలో పోరాడటానికి కూడా ఎల్లప్పుడూ 
సిద్ధంగా ఉంటాడు. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 178 ర్‌ కాగా 


2. కష్టాల వలయంలో చిక్కుకున్నప్పుడు సహనాన్ని, స్థైర్యాన్ని, దైవ నిర్ణయాల పట్ల 
తన అంగీకారభావాల్ని ప్రదర్శించాలి. అంతేగాని ఇలా చేసినట్టయితే అలా జరిగేది కాదేమో! 
అని అనకూడదు. ఎందుకంటే అయితే, గీతే అంటూ కాకిలెక్కలు వేసినప్పుడు షైతాన్‌కు 
మనిషిని సన్మార్గం నుండి తప్పించడానికి అవకాశం దొరుకుతుంది. 


101. హజ్రత్‌ అబూ హురైరా (రజి) గారే Aree Fa AD 
చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త (స) ఏవీ! రాకా? :౮6 కక్‌ ఉర 
ఇలా ఉపదేశించారు: నరకం మనోవాం ఇయు ము! అహము. ప 
ఛలతో ఆవరించబడి ఉన్నది. స్వర్గం ei) ‘oh OD le fp 
అవాంఛనీయమైన పనులతో కప్పబడి ఉష ih యు $3 Co పష 
ఉన్నది. (బుఖారీ - ముస్లి) వయ | అయ దహ 
ముస్లింలోని వేరొక ఉల్లెఖనంలో 
'హుజిబత్‌ కు బదులు 'హుప్ఫత్‌' అన్న 
పదం ఉంది. రెండింటికీ అర్థం ఒక్కటే. 
మనిషికీ మరియు స్వర్గనరకాలకు 
మధ్య ఈ అడ్డుతెర ఉంది. మనిషి 
ఆయా పనులు చేస్తే స్వర్గంలోనో లేక 
నరకంలోనో  ప్రవేశిస్తాడని భావం 
అన్నమాట. 
(నహీహ్‌ బుఖారీలోని (ప్రేమైక వచనాల ప్రకరణం, ఇంకా సహీహ్‌ ముస్తింలోని 
స్పుధభాగ్యాల వర్ధన ప్రకరణంలోనూ ఈ హదను పాందువరచబడి ఉంది.) 


ముఖ్యాంశాలు 

ఈ హదీసుకు భావం ఎమిటంటే, మనిషికీ - నరకానికి మధ్య మనోవాంఛలు, ప్రాపంచిక 
సుఖాలు అడ్డంగా ఉన్నాయి. మనిషి తన మనోవాంఛలు, ప్రాపంచిక సుఖాల్లో చిక్కుకుంటే 
క్రమంగా అతను నరకంలోకి ప్రవేశిస్తాడు. దీనికి విరుద్ధంగా మనిషికీ - స్వర్గానికి మధ్య కష్టాలు, 
ఆపదలు లేదా ఇస్తాం ధర్మాదేశాలు, విధులు అడ్డంగా ఉన్నాయి. అలాంటి ఆపత్సమయాల్లో 
సహనాన్ని ప్రదర్శించడం, ఇస్లాం ధర్మ విధులను నిర్వర్తించడం మనిషికి ఒకింత కష్టంగా 
తోచినప్పటికీ పుణ్యఫలాపేక్షతో ఓర్చుకుంటే అతను స్వర్గప్రవేశానికి అర్హతను సంపాదిస్తాడు. 


https://teluguislam.net 


179 


RATED 


హాదీను కిరణాలు అ 


102. హజ్రత్‌ అబూ అబ్బుల్లాహ్‌ హుజైఫా 
బిన్‌ యమాన్‌ (రజి) కథనం : ఒకరాత్రి 
నేను దైవప్రవక్త (సల్లం) వెంట నమాజు 
చేశాను. నమాజులో ఆయన బఖర 
సూరా చదవటం ప్రారంభించారు. నేను 
(మనసులో) ఆయన నూరు వాక్యాల 
తరువాత రుకూ చేస్తారని అనుకున్నాను. 
కాని (నూరు వాక్యాలు అయిపోయిన 
తరువాత కూడా) ఆయన పారాయ 
ణాన్ని కొనసాగించారు. నెనం 
(మనసులో) ఒక రకాతులో దీనిని 
చదువుతారేమో అనుకున్నాను. కాని ఆ 
తరువాత కూడా ఆయన ఇంకా 
చదువుతూనే ఉన్నారు. నేను ఈ సూరా 
పూర్తవగానే రుకూ. చేస్తారేమో అనుకు 
న్నాను. కాని (బఖరా సూరా పూర్తవగానే) 
ఆయన నిసా సూరా మొదలెట్టారు. 
అది కూడా పూర్తిగా చదివి ఆలి ఇమ్రాన్‌ 
సూరా చదవటం ప్రారంభించారు. అదీ 
పూర్తిగా చదివారు. నిదానంగా చదువు 
తూనే ఎదైనా వాక్యంలో దేవుని పవిత్ర 
తను గురించిన ప్రస్తావన వస్తే అక్కడ 
దేవుని పవిత్రతను కొనియాడేవారు. 
దైవాన్ని అర్థించమనే వాక్యాలు వచ్చి 
నప్పుడు అక్కడ ఆగి దైవాన్ని అర్థించే 


వారు, దేవుని శరణు వేడే ప్రస్తావన వస్తే 


దైవాన్ని శరణువేడుకునేవారు. (ఈ 
విధంగా ఆలి ఇమాన్‌ సూరా పూర్తయిన 
తరువాత) ఆయన రుకూ చేశారు. 
రుకూలో 'సుబ్‌హాన రబ్బియల్‌ అజీం” 
అని పలికారు. ఆయన రుకూ దాదాపు 


die gl లా itll - 

‘Jb ge తీ! 5 sage 
డు మ య సోచే! ఆ ళ 
ఫర్వాతంు! మ భ్రూ ఊప oe 
టం దుం ప 
ర ౮ ఉక ఓ Gls (ఫయనీ! 
న రగ” 


Je Ji (a య్‌ 1515 ద డో 
టం ఆక 5 హో 


ర్‌ ఆఫ 


fe = నా 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 180 రస కారా 


ఆయన ఖియామ్‌ (నిలబడి) నంతసేపు యో Ag uu పగ ప సై" ఉమ! య ర 
పట్టింది. తరువాత ఆయన “సమి 
యల్లాహు లిమన్‌ హమిదా' అంటూ 
రుకూ నుంచి లేచి నిలబడ్డారు. అప్పుడు 
కూడా ఇంచుమించు రుకూ చేసి we 
నంతసేపు నిలబడ్డారు (ఖౌమా చేశారు.) 
ఆ తరువాత సజ్ఞా చేశారు. సజ్ఞాలో 
'సుబ్‌హాన రబ్బియల్‌ ఆలా అని 
చదివారు. ఆయన సజ్ఞా కూడా ఆయన 
నిలబడినంత సేపు పట్టింది. (ముస్థిం) 


(సహీహ్‌ ముస్తింలోని ప్రయాణీకుల నమాజు” ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

1. నఫిల్‌ నమాజులను సామూహికంగా చేయవచ్చని ఈ హదీసు ద్వారా బోధపడుతోంది. 

2. నమాజులో ఖుర్‌ఆన్‌ పారాయణం చేసినప్పుడు సూరాల వరుస క్రమాన్ని పాటిస్తూ 
చదవాలన్న నియమం లేదు. కొంతమంది వరుసక్రమాన్ని పాటించడం అవసరమని 
తలపోస్తున్నారు. కాని హదీసులో దైవప్రవక్త (సల్లం) ముందుగా సూరె నిసాను పఠించి 
ఆ తరువాత ఆలి ఇమాన్‌ సూరాను పఠించడం గమనార్హం! 

3. నఫిల్‌ నమాజులను సుదీర్భంగా చేయడం అభిలషణీయం. 


103. హజ్రత్‌ ఇబ్నె మస్‌ ఊద్‌ (రజి) pan ౮1 a వ aT 

(సల్లం)తో పాటు నమాజ్‌ చేశాను. ఆ [టను నా అ eC o> pel రత | షు 
నమాజులో దైవప్రవక్త (సల్లం, చాలా వ్‌ 0 న్‌ వట య, 
సేపు నిలబడి ఉన్నారు. నేను హ్‌; యం. 


(ఆయనతో పాటు నిలబడలేక) ఒక యా ర్రీట తవ పల! 
చెడుపని చేద్దామని సంకల్పించు 
కున్నాను. 


“అప్పుడు మీరేమి _చేయదలచు 
కున్నారు?' అని ఎవరో అడగ్గా, “నేను 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 181 STD 


ఆ నమాజులో దైవప్రవక్తను అనుస 

రించకుండా కూర్చుందామనుకున్నాను” 

అని ఆయన చెప్పారు. (బుఖారీ - 

ముస్లిం) 
(సహీహ్‌ బుఖారీలోని 'తహజ్ఞాద్‌' ప్రకరణంలోనూ, ఇంకా నహీహ్‌ ముస్థింలోని 
(ప్రయాణీకుల నమాజ్‌ ప్రకరణంలోనూ ఈ హదీను వచ్చింది.) 


ముఖ్యాంశాలు 

1. నమాజులో ఇమామ్‌ను అనుసరించకుండా దానికి వ్యతిరేకమైన పనులు చేయటం 
చెడ్డ పని అని ఈ హదీసు చెబుతోంది. ఎందుకంటే ముఖ్లదీలు (అనుయాయులు) తప్పకుండా 
ఇమామ్‌ను అనుసరించాలని ఆదేశించబడింది. 

2. సందేహాన్ని నివృత్తి చేసుకోవడం కోసం ప్రశ్నించడం ధర్మసమ్మతమేనని ఈ హదీసు 
ద్వారా తెలుస్తోంది. 


104. దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రబోధిం ఉరు ల! లా ll 11 
చారని హజత్‌ అనస్‌ (రజి) తెలియ డ్డ! భి :Jb జ dl Jy) pe cas 
జేశారు: మృతుని వెంట మూడు : 4 We ల 
వస్తువులు వెళతాయి - అతని పరివారం, _ 9 డో th అడు Ul :ట్ప[ 
అతని సంపత్తి, అతని కర్మలు. వాటిలో. లోన G3 మ! rs మూర్‌ kg; 
రెండు వస్తువులు వెనక్కి తిరిగి వస్తాయి. ale Gee Us 
ఒక్కటి మాత్రం అతనికి తోడుగా 
ఉంటుంది. అతని పరివారం, అతని 
ధనసంపదలు తిరిగి వస్తాయి. అతను 
చేసుకున్న కర్మలు మాత్రం తోడుగా 
ఉంటాయి. (బుఖారీ - ముస్తిం) 
(సహీహ్‌ బుఖారీలోని (పేమైక వచనాల వ్రకరణంలోనూ, నహీవా మున్లింలోని 
ఐహిక అనాసక్తత ప్రకరణంలోనూ ఈ హదీను పేర్కొనబడింది.) 


ముఖ్యాంశాలు 
మనిషి వీలైనంత ఎక్కువగా సత్కర్మలు చేసుకోవాలని ఈ హదీసులో పురికొల్పడం 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 182 Gali, 


జరిగింది. మనిషి చనిపోయిన తరువాత అతని బంధుమిత్రులందరూ అతల్లో సమాధిలో 
పూడ్చిపెట్టి అతణ్జి ఒంటరిగా విడిచి వెళ్ళిపోతారు. అలాంటి భయంకరమైన సమాధి చీకట్లలో 
అతని సదాచరణ ఒక్కటే తోడుగా ఉండి, అతణ్జి అక్కడి యాతనల నుంచి కాపాడుతుంది. 
105. హజ్రత్‌ ఇబ్నె మస్‌వూద్‌ (రజి) రా! రః: ల్రుటాలీ! _ 140 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా జక్క JG :JG టూ dl oe 
ప్రబోధించారు, పరర పాదుక వది. ఇ అ ప 
కన్నా మీకు దగ్గరలో ఉంది. అదేవిధంగా “ ౫” 
నరకం కూడా అంతే సమీపంలో ఉంది. 
(బుఖారీ) 


తుల! lo eds గమ్‌ 


(నహీవా బుఖారీలోని (పేమైక వచనాల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

స్వర్గమైనా, నరకమైనా మనిషి చేసుకున్న కర్మలకు ప్రతిఫలంగా లభించేదే కాబట్టి ఈ 
రెండూ మనిషికి అత్యంత సమీపంలో ఉన్నాయని, చేతికందినంత దగ్గరలో ఉన్నాయని 
హదీసులో అభివర్ణించడం జరిగింది. మనిషి సత్కర్మలు చేస్తే స్వర్గానికి పోతాడు, దుష్కర్మలు 
చేస్తే నరకాగ్నికి ఆహుతి అవుతాడు. మనిషికీ, స్వర్గ నరకాలకు మధ్య ఒక్క మరణమే అడ్డుగోడగా 
ఉంది. అది తొలగిపోయిననాడు అతడు స్వర్గ సుఖాలకు అర్హుడవుతాడో లేక నరక జ్వాలలకు 
ఆహుతి అవుతాడో తేల్చేయడం జరుగుతుంది. 
106. దైవప్రవక్త (సల్లం) సేవకులు లోతే al తను! 
మరియు సుస్ఫా విద్యార్థుల్లో ఒకరైన సుం a 
హ(జత్‌ అబూ ఫిరాస్‌ రబీయా బిన్‌ కాబ్‌ 
అస్లమీ (రజి) కథనం : నేను రాత్రిపూట తడు Hal ప్లై క గ! 
దైవప్రవక్త (సల్లం) వెంట ఉండేవాడిని. జం AJ GEES: Joe 
ఆ సమయంలో నేనాయనకు వుజూ cl agi: 04 rte 
చేసుకోవటానికి నీళ్ళు, ఇతర అవసర 3231 :04. మేష తమసా మ! 
మైన వస్తువులు అందించేవాణ్ణి. segs: Je: పప: త" 5 
(ఒకరోజు ఆయన నా పట్ల ప్రసన్ను లై) ల 
“నానుండి నీకేం కావాలో మ. క. 
అన్నారు. అందుకు నేను “స్వర్గంలో 
మీకు తోడుగా ఉండే భాగ్యాన్ని కోరు 
కుంటున్నాను” అని విన్నవించు 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 183 రస కాలూ 


కున్నాను. తిరిగి ఆయన “ఇంకా 
ఎమైనా కోరుకుంటున్నావా' అని 
అడిగారు. దానికి నేను “అది చాలు” 
అని అన్నాను. అప్పుడు ఆయన 
“మరయితే దానికోసం ఎక్కువగా 
సజ్ఞాలు చేస్తూ నాకు చేదోడుగా 
ఉండు” అని అన్నారు. (అంటే ఎక్కు 
వగా నఫిల్‌ నమాజులు చేస్తూ ఉండు. 
ఈ విధంగా కోరిక సిద్ధించే మార్గంలో 
నాకు చేదోడుగా ఉండు. ఎందుకంటే 
నా ప్రార్థనతోపాటు నీ శ్రమ కూడా దానికి 
మరింత బలం చేకూర్చుతుంది.) 
(ముస్లిం) 
(సహీహ్‌ మున్లింలోని నమాజు ప్రకరణం) 


ముఖ్యాంశాలు 
1. మస్టిదె నబవీ ప్రాంగణంలో ఒక అరుగు ఉండేది. అరబీ భాషలో అరుగును 


సుప్ఫా” అంటారు. ఇస్లాంలో ఇది ప్రప్రథమ విద్యాపీఠం. దైవప్రవక్త హజ్రత్‌ ముహమ్మద్‌ 

హు అలైహి వ సల్లం గారే ఈ విద్యాపీఠానికి గురువుగా, బోధకునిగా వ్యవహరించేవారు. 
దైవప్రవక్త దగ్గర ధర్మజ్ఞానాన్ని నేర్చుకోవడానికి వచ్చే నిరుపేదలు, అభాగ్యులైన విద్యార్థులు 
ఈ అరుగు దగ్గరే కాలం గడిపేవారు. 

2. ఈ హదీసు ఆచరణలోని ప్రాముఖ్యతను, దైవప్రవక్త విధానాన్ని అనుసరించవలసిన. 
ఆవశ్యకతను తేటతెల్లం చేసింది. ఈ రెండూ లేకపోతే రేయింబవళ్ళు దైవప్రవక్తతో పాటు 
గడిపిన ఆయన ప్రియసహచరులకు కూడా స్వర్గంలో ఆయన సాంగత్యం లభించదని 
హెచ్చరిస్తోంది. మరలాంటప్పుడు ఆచరణకు, దైవప్రవక్త (సల్లం) విధానానికి ఎమాత్రం విలువ 
ఇవ్వని వారికి ఆ భాగ్యం లభిస్తుందనడం సరైనదేనా?! 

107. దైవప్రవక్త (సల్లం) చేత స్వేచ్చ ధ్ర రా పూసి టయ! - 1౪ 
నొసగబడిన బానిస, హజ్రత్‌ అబూ తర్గత)! We sl dhs dias 
అబ్బుల్లావా (కొంతమంది అబూ స JG ఫ్లో తం BE 
అబ్బుర్రహ్మాన్‌ అంటారు) సౌబాన్‌ (రజి), “ 


దైవప్రవక్త ఈ విధంగా ఉపదేశిస్తుండగా ఫక్యు 1 లస సక ర్త 


https://teluguislam.net 


న యో 


Fmt ౮ 
వాదీను కిరణాలు 184 ae! LD 


జ 


తాను విన్నానని తెలియజేశారు: శ్ర! ఏ 
“సౌబాన్‌! నీవు ఎక్కువగా సజ్ఞాలు చేస్తూ GG 
ఉండు. ఎందుకంటే నీవు చేసే ప్రతి 


దత ప ప ఉక క. 
ss (255 Gy శీ! ల 


గ్‌ 


సజ్ఞాకు బదులుగా అల్లాహ్‌ నీకు ఒకింత peels ths 
పదోన్నతి కల్పిస్తాడు. మరియు ఒక 
పాపాన్ని తొలగిస్తాడు. (ముస్తీం) 


(సహీహ్‌ మున్లింలోని నమాజ్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

సజ్ఞాలు ఎక్కువగా చేయడమంటే నమాజులు పాటించడమని అర్థం. ఫర్ట్‌ నమాజులే 
గాకుండా నఫిల్‌ నమాజులు కూడా చేస్తూ ఉంటే అవి విశ్వాసి స్థానాలను ఉన్నతం 
చేయటంతోపాటు పాపాలకు పరిహారంగా కూడా దోహదపడతాయి. 


108. హజ్రత్‌ అబూ సఫ్వాన్‌ అబ్దుల్లాహ్‌ ఖీ రా లా El! 14 
బిన్‌ బుస్‌ అస్టమీ (రజి) కథనం ప్రకారం pe న వ! ఎ వ 
దైవప్రవక్త (సల్లం) ఇలా అన్నారు : వ్‌ మ శర ian 
తి 
డీరాయుషుతో పాటు సదాచరణ ల \ యం 
వ ం టం Ub 3 టీ! మః 
కలిగిన వ్యక్తి ప్రజలందరిలోకెల్తా రూ త్‌ బ్రమ తోలి pe 


ఉత్తముడు. రూ రా లేళ, gd 5 
(తిర్మిజీ దీనిని ఉల్లేభించి “హసన్‌'గా Ug! ly sl way లమ 
పేర్కొన్నారు.) 

(సుననె తిర్మిజీలోని ఐహిక అనాన్తక్తత అధ్యాయములు, 
ముఖ్యాంశాలు 


విశ్వాసం (ఈమాన్‌), సదాచరణలతోపాటు దీర్చాయుషు లభించడం కూడా ఒక వరమే. 
దీనికి విరుద్ధంగా ఈ రెండింటిలో ఏది లోపించినా ఆయువు పెరిగిన కొద్దీ జీవితం పాపాల 
పుట్టగా తయారవుతుంది. ఇటువంటి దీర్చాయుషు మనిషి పాలిట వినాశకరంగా పరిణమిస్తుంది. 


2. ఈ వరం విలువను గుర్తించనివారు చాలా నష్టపోతారు. 
109. హజ్రత్‌ అనస్‌ (రజి) కథనం :నా ol రూ మ ట్రా! _ 
బాబాయి అనస్‌ బిన్‌ నజర్‌ బద్ర్‌ 24 5-5. 
లోలో le ‘Jb cas dl ద్‌ 
యుద్ధంలో పాల్గొనలేదు. (అందుకు ul ళా 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


ఆయన ఎంతగానో విచారపడేవారు). 
ఒకసారి ఆయన దైవప్రవక్త (సల్లం)తో 
ఇలా అన్నారు - “దైవప్రవక్తా! మీరు 
బహుదైవారాధాకులతో చేసిన తొలి 
యుద్ధంలో నేను పాల్గొనలేదు. ఒకవేళ 
దేవుడు భవిష్యత్తులో నాకు బహుదైవా 
రాధకులతో యుద్దం చేసే అవకాశాన్ని 
కల్పించినట్లయితే అప్పుడు నేనేం చేస్తానో 
అల్లాహ్‌ చూస్తాడు (లేక చూపిస్తాడు).” 


(కొంతకాలం తరువాత) ఊఉఊహొుద్‌ 
యుద్దం జరిగిన నాడు (ప్రారంభంలో) 
ముస్లింలు చెల్లాచెదరై ఓడిపోయారు. 
అప్పుడు ఆయన (నా బాబాయి) ఇలా 
అన్నారు - “ఓ దేవా! వీరి (వెనక్కి తగ్గి 
పోయిన నా స్నేహితుల) చేతకాని 
తనానికి, ఇంకా ఈ బహుదైవారాధకుల 
నిర్వాకానికి నేను అతీతుణ్ణి” (ఇలా అన్న 
తరువాత) ఆయన ముందుకు నడి 
చారు. అప్పుడు ఆయనకు సాద్‌ బిన్‌ 
ముఆజ్‌ (రజి) ఎదురయ్యారు. ఆయన 
సాద్‌ (రజి) నుద్దేశించి “ఓ సాద్‌ బిన్‌ 
ముఆజ్‌! కాబాగృహపు ప్రభువుతోడు! 
ఉహుద్‌ కొండలకన్నా దగ్గర్లో నుంచి 
నాకు స్వర్గసువాసన వస్తోంది” అంటూ 
(శత్రువుల పంక్తుల్లోకి చొచ్చుకుపోయి 
వీరోచితంగా పోరాడుతూ అమరగతి 
నొందారు.) అప్పుడు హజ్రత్‌ సాద్‌ (రజి) 
“దైవప్రవక్తా! ఆయన చేసినది నా వల్ల 


185 


రూ కారా 


Pn లేడ ప్ర టూ ఉక pl 
ర (1. క. “Jw 
JG gut’ ఏ! వీ ఒన్‌! ౬4 
d6 యు Ele ప్రద ssi 
“భు అడ శృ! సస గో 
gh so య a య! 
నో న యు తు] i; wile 
ise ట్‌ = ప: Ca 
వడ న్‌ా. రేడు us లల 
స క ప్లే ల! కా EA 
తపము! ప ded FE తీ 


https://teluguislam .net 


వాదీను కిరణాలు 


కాలేకపోయింది” అని విచారం వ్యక్తం 
చేశారు. 


హజ్రత్‌ అనస్‌ (రజి) అంటున్నారు : 
మేము ఆయన శరీరంపై ఎనభై కంటే 
ఎక్కువ ఖడ్గం వేటులు, ఈటె పొడు 
పులు మరియు బాణాల గాయాలు 
చూశాము. మేము చూసేటప్పటికే 
ఆయన హత్యచేయబడి వున్నారు. హత్య 
చేయబడిన తరువాత బహుదైవా 
రాధకులు ఆయన మృతదేహాన్ని చీల్చి 
చెండాడారు. (ఆ(గహావేశాలతో ఆయన 
శరీరావయవాలను ముక్కలు ముక్క 
లుగా నరికారు. ముఖాన్ని పాడు 
చేశారు). అందువల్ల ఎవరూ ఆయన్ని 
గుర్తుపట్టలేకపోయారు. చివరికి ఆయన 
చెల్లెలు ఆయన్ని (వేళ్ళ చిగుళ్ళ 
ఆధారంగా గుర్తుపట్టింది. హజ్రత్‌ అనస్‌ 
(రజి) అన్నారు : బహుశా ఈ దివ్య 
ఖుర్‌ఆన్‌ సూక్తి ఈయన మరియు 
ఈయన లాంటివారి గురించే అవత 
రించిందని మేమనుకుంటున్నాము- 
“విశ్వాసులలో కొందరు అల్లాహ్‌కు 
తాము చేసిన వాగ్గానాన్ని నిజం చేసి 
చూపినవారు ఉన్నారు......” (పూర్తి 
ఆయతు) (అల్‌ అహ్‌జాబ్‌ : 23) 
(బుఖారీ - ముస్థిం) 
“లఅయురియన్నల్లాహు' అంటే అల్లాహ్‌ 
దానిని 
పరుస్తాడు. ఇది “అయరయన్నల్లాహు' 
అని కూడా ఉల్లేఖించబడుతోంది. 


186 


ప్రజలముందు బహిరంగ 


ర రారా 

య నర్రా! ఆళి eta he 
ప భయ పుం ప్రయ 2 

bs ఏ 26455 pee హు Neg 
eel ATs ist a 
పర్‌! bl 155 నర్రా! ఆక ఎటూ 


హర రల 


ప్యుత్తో! ౮ ప్ర ఆరు! తోం హీ తి వా! 
4 rE hl bE CC Gi dp 


ale Sis asl JLT cli] 
నం టీ! అట థం Cl bi Jy 
ధ్ర లమ మ; hl ర్‌ : ‘Gl tel 

lel Aly pb య టా 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


అప్పుడు దీనికి అల్లాహ్‌ చూస్తాడు అని 
అర్థం. (వల్హాహు ఆలము) 


187 


(నవీవా బుఖారీలోని జివోద్‌ ప్రకరణం. నవహీవా మున్లింలోని నాయకత్వ 


ప్రకరణంలోనూ ఈ హదీను వచ్చింది.) 


ముఖ్యాంశాలు 


ః దైవమార్గంలో అమరగతినొంది స్వర్గంలోకి ప్రవేశించాలని ప్రవక్త సహచరులు ఎంతగా 
పరితపించిపోయేవారో ఈ హదీసు ద్వారా అవగతమవుతోంది. 

2. మనిషి స్వచ్చందంగా మంచిపనులు చేయాలని భావించి దాని కోసం స్వయంగా 
కట్టుబడి ఉండటం ఎంతో అభిలషణీయమని కూడా ఈ హదీసు బోధపరుస్తోంది. 


110. హజ్రత్‌ అబూ మస్‌వూద్‌ ఉఖబా 
బిన్‌ అమై అన్సారీ (రజి) కథనం: సదఖా 
(దానధర్మాల) సూక్తి అవతరించిన 
కాలంలో మేము వీపులపై మోపులు 
మోసేవాళ్ళం (అంటే కాయకష్టం 
చేసుకొని బ్రతికేవాళ్ళం). అలాంటి గడ్డు 
పరిస్థితుల్లో కూడా ఒక వ్యక్తి పెద్ద 
మొత్తంలో దానధర్మాలు చేశాడు. దానికి 
కపటులు ఇతను పరుల మెప్పుకోసం 
దానధర్మాలు చేస్తున్నాడని నిరుత్సాహపర 
చారు. మరో వ్యక్తి ఒక 'సా' (దాదాపు 
రెండున్నర కిలోల) ధాన్యం దానం 


చేయగా దేవుడికి ఈ రెండున్నర కిలోల 


ధాన్యం అక్కర్లేదంటూ కపటులు అతి 
హేళన చేశారు. అప్పుడు ఈ సూక్తి అవత 
రించింది : “సంతోషంతో, ఇష్టంతో 
విశ్వాసులు చేసే ధన త్యాగాలను కించ 
పరుస్తూ వారు మాట్లాడతారు. దేవుని 
మార్గంలో ఇచ్చేందుకు తాము శ్రమకోర్చి 
ఇచ్చేది తప్ప మరేదీ తమ వద్ద లేనివారిని 


gl is లాటా! - 11 
ఢం! Gal sys yp as + ane 
A] పడుట 
గ్ర మ Gs లూ ys ప్‌ 


1ఏడ చ్‌ కోక శయ 
శత! ర య ర్‌ త్రయ గ్‌ కం 
CAR: 4 da él ప్రి డ్ర్‌ 
il be re fk 
CRU LAI NG I 
LY lal] le Gi IV: 
అత్తనే! అజ క్‌ Jl, Igy! 
ole Gas తా Js Gl వటి! sb 

2 తష; Sra ob 


నలత టూ టే! సజు 


క్‌ 


ae క 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 188 


వారు హేళన చేస్తారు.” (అత్‌ తౌబా:79) 
(బుఖారీ - మునిం) 


వాక్యాలు మాత్రం బుఖారీలోనివి. 


'నుహామిలు' అంటే మాలోని ఒక వ్యక్తి 
తన వీపుపై మోపులు మోసి దానివల్ల 
వచ్చిన కూలిని దానం చే? సీవాడని 
భావం. 

(సహీహ్‌ బుఖారీలోని జకాత్‌ ప్రకరణం 


GANG, 


లోనూ మరియు నహీవా ముసింలోని 


జకాత్‌ ప్రకరణంలోనూ ఈ హదీను వచ్చింది.) 


ముఖ్యాంశాలు 


ప్రతి మనిషీ తన శక్తిమేరకు దైవమార్గంలో ఖర్చు పెట్టాలని ఈ హదీసు బోధపరుస్తోంది. 
ఉంటే ఎదైనా ఇవ్వొచ్చు, లేకుంటే కొంతైనా దైవమాగ్గంలో ఖర్చుపెట్టవచ్చు. ఎక్కువగా 
దానధర్మాలు చేసేవారిని పరుల మెప్పుకోసం చేస్తున్నారని నిరుత్సాహపరచటం, తక్కువగా 
దానధర్మాలు చేసేవారిని హేళన చేయడం కపటుల లక్షణం అని కూడా పై హదీసు ద్యారా 


తెలుస్తోంది. విశ్వాసులు ఇలాంటి కపటాచారుల 


హేళనలకు నొచ్చుకోకుండా, తాము కూడా 


ఇతరులతో ఈ విధమైన దుర్భాషలాడకుండా జాగ్రత్తగా మసలుకోవాలి. 


111. దైవప్రవక్త (సల్లం) అల్లాహ్‌ నుండి 
విన్న వృత్తాంతాన్ని సయీద్‌ బిన్‌ అబ్బుల్‌ 
అజీజ్‌, రబీయా బిన్‌ యజీద్‌ నుండి, 
ఆయన అబూ ఇద్రీస్‌ ఖౌలానీ నుండి, 
వురి ఆయున వహా(జత్‌ అబూజర్‌ 
జుందుబ్‌ బిన్‌ జునాదా (రజి) నుండి 
సేకరించారు : (అల్లాహ్‌ ఇలా అన్నాడు) 
“ఓ నా దాసులారా! నేను నాపై అన్యా 
యాన్ని నిషేధించుకున్నాను. అదే 
విధంగా మీ మధ్య కూడా దానిని 

షేధించాను. కనుక మీరు పరస్పరం 
' అన్యాయానికి జఒడిగట్టకండి. నా 
దాసులారా! నేను సన్మార్గం చూపించిన 
వాడు తప్ప మీరందరూ మార్గభ్రష్టులే. 


న న. 

థో! ర్తి య రాస ఆక టా] 
త్రో ల్తాయా 5 ఆ ఈ YI రజ)! 
డు స్లో రవీ ఉం (టం త! క (సై 
‘Jb dl ఆయు Dl ర 55 


gh le ohn ( చమూ ఆ! gots (8 
6! ds న్‌ woes MRC 4 Oey ' 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


కనుక మార్గం చూపెట్టమని నన్ను అడ 
గండి. నేను మీకు సన్మార్గం చూపిస్తాను. 
దాసులారా! నేను తినిపిం చినవాడు 
తప్ప మీరందరూ ఆకలిగొన్న వారే. కనుక 
అన్నం పెట్టమని నన్న డగండి. నేను 
మీకు అన్నం తినిపిస్తాను. దాసులారా! 
నేను బట్టలు తొడిగించిన వాడు తప్ప 
మీరంతా నగ్నంగా ఉన్నవారే. కనుక 
బట్టలకోసం నన్ను అర్థించండి, నేను 
మీకు బట్టలు తొడిగిస్తాను. నా దాసు 
లారా! మీరు రాత్రింబవళ్ళు తప్పులు 
చేస్తుంటారు. నేను పాపాలన్నిం టినీ 
తుడిచి పెట్టగలవాడను. కనుక క్షమాభిక్ష 
కోసం నన్ను మొరపెట్టుకోండి. మిమ్మల్ని 
నేను మన్నిస్తాను. నా దాసులారా! మీరు 
నాకు కీడు తలపెట్టే స్థానానికి చేరుకో 
లేరు. నాకు మేలు చేసే స్థాయికీ 
ఎదగలేరు. 


ఓ నా దాసులారా! మొదటి నుంచి చివరి 
దాకా మీ మానవులు, జిన్నాతులందరూ 
కూడా మీలో అత్యంత దైవభక్తిపరా 
యణుడైన ఒక వ్యక్తిలా మారిపోయినా 
దానివల్ల నా సామ్రాజ్యానికి ఇసుమంత 
ప్రయోజనం ఉండదు. (అంతేకాదు) నా 
దాసులారా! మొదటి నుంచీ చివరిదాకా 
మీ మానవులు, జిన్నాతులందరూ కూడా 
మీలో అందరికన్నా పరమ అవిధేయి 
లాగా మారిపోయినా దానివల్ల నా 
సామ్రాజ్యానికి ఇసుమంత లోటు 
ఉండదు. ఓ నా దాసులారా! మొదటి 
నుంచి చివరిదాకా మీ మానవులు, 
జిన్నాతులందరూ ఒక స్థలంలో 
నిలబడి (తమ కోరికలు) నాతో అడిగితే, 


189 


Sank, 


eS oy స రీ యమ gts ౪ 
అజయ క pan garb 
Pi అక rath 3 
GS dt pet 
ణో! pte U (యమ! ఆమం 
అ asl cs ll, Jit ప్రీత 
క U pol gris Aree 
రీ అటట ధ్ర als ట్ర క్‌ 
ర! 3 get యా, ల్‌ sls 
Is , గమ ae ER STs pan 
SG మ gels 5 oh A ఆ 
ర్‌! 3 gle 6 des ఖమ త్రో య; 


ss మ నమ్‌. yr పు 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


నేను వారందరికీ కోరుకున్నది ఇచ్చినప్ప 
టికీ దానివల్ల నా దగ్గరున్న సంపదలో 
ఒక సూదిని సముద్రంలో ముంచి 
తీసినంతైనా లోటు ఏర్పడదు. నా దాసు 
లారా! మీ కర్మలను నేను లెక్కపెట్టి 
ఉంచుతాను. ఆ తరువాత వాటికి పూర్తి 
ప్రతిఫలాన్ని ఇస్తాను. కనుక ఎవరికైనా 
మేలు కలిగితే అందుకు అతను దైవాన్ని 
స్తుతించాలి. ఎవరికైనా ఇతరత్రా 
ఏమైనా (కీడు) కలిగితే అందుకతను తన 
స్వయాన్నే నిందించుకోవాలి. 


సయీద్‌ బిన్‌ అబ్బుల్‌ అజీజ్‌ (రహ్మలై) 
ఉవాచ : అబూ ఇధ్రీస్‌ ఖౌలానీ గారు 
ఎప్పుడు ఈ హదీసును వివరించినా తన 
మోకాళ్ళ ఆధారంగా పడిపోయేవారు. 
(దీనిని ముస్లిం ఉల్లేఖించారు. మేము 
దీనిని ఇమామ్‌ అహ్మద్‌ (రహ్మలై) నుండి 
ఉల్ప్లేభించాము. ఆయన “సిరియా 
వాసుల దృష్టిలో దీనికన్నా విశిష్టత 
కలిగిన హదీసు మరొకటి లేదు” అని 
అన్నారు.) 


Galak, 


Jab Up ట్రా లమ ర్త il య 


రీ ఫై gle 6 న మ్మ ప్రా యము 
Gh 26 యూ (మ్మో 51 మ 
eas ist st ls hae 
టే క డు క 6 “వీడు 
త్రి 6 ; రనిచ్చు! Jes [ఏ] ee ose 
§ EER TE TEN 
హాం యా ప్రి aU er 
శే పష త మ తము వ్ర టీ! 


ప న 


ls] లా] yl రత కా అత ప 


WS le పూ id! My GAS 


రా మతా! poll ప్ర yy phe ely 
p= JY లావో db dl is, రజా 


lhl bas 


(సహీవొ ముస్తింలోని నత్కార్యాల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


ఈ వాదీనులో దేవుని శక్తిసామర్థ్యాలు, తిరుగులేని ఆయన ఆధిపత్యం 


విశదీకరించబడ్డాయి. కాబట్టి దాసులు ఏది అడగదలచుకున్నా ఆయన్నే అడగాలి. సన్మార్గం 
నుండి ఆహారం వరకు అన్నిరకాల భాండాగారాలు ఆయన దగ్గరే ఉన్నాయి. ఆ భాండాగారాలు 
కూడా ఏనాటికీ అంతం కానివి. విశ్వమంతా ఏకమై వ్యతిరేకించినా లేక సమర్థించినా ఎలాంటి 
మార్పులకూ గురికాని పటిష్టమైన 'రాజ్యాధికారం ఆయనది. అందుకే మనిషి అల్లాహ్‌ వాడై, 
క్షమాభిక్ష కోసం ఆయన్నే వేడుకుంటూ, తన అవసరాలు తీర్చమని ఆయన్ని మొరపెట్టు 
కోవడంలోనే అతని శ్రేయం ఇమిడివుంది. 


——ED0O—— 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


12వ అధ్యాయం 


191 


Glide, 


త ఏకం gle చేతి! 0.1 
pall sll 3 jal 
చరమ ఘడియల్లో వీలైనంత ఎక్కువగా 
సత్మార్యాలు చేయమని పురికొల్పడం గురించి..... 


అల్లాహ్‌ సెలవిచ్చాడు : “గుణపాఠం నేర్చుకోదల 
చినవాడు గుణపాఠం నేర్చుకోవడానికి సరిపడిన 
ఆయుమ్మ్నను మేము మీకు ఇవ్వలేదా? మీ 
వద్దకు హెచ్చరిక చేసేవాడు కూడా వచ్చి 
ఉన్నాడు కదా!” (ఫాతిర్‌ : 37) 
హజత్‌ ఇబ్నె అబ్బాస్‌ (రజి) మరియు ఇతర 
పరిశోధకుల అభిప్రాయం ప్రకారం సై 
భావం : 
నొసగలేదా?” అని. ఇన్నాఅల్లాహ్‌ (రానున్న 
పేజీల్లో) మేము ప్రస్తావించబోతున్న హదీసు 
కూడా ఈ భావాన్ని సమర్థిస్తుంది. కొంతమంది 
పండితులు దీనర్థం పద్దెనిమిది సంవత్సరాలని, 
మరికొంతమంది నలభై నంవత్సరాలని 
అన్నారు. చివరి సంఖ్య హసన్‌ బప్రీ (రహ్మలై) 
కల్పి, మరియు ఇమామ్‌ మస్రూఖ్‌లు అన్నది. 
హజ్రత్‌ ఇబ్నె అబ్బాస్‌ (రజి) నుంచి కూడా 
ఈ విధంగానే ఉల్లేఖించబడింది. మదీనా 
ప్రజలు నలభై ఏళ్ళ వయస్సు రాగానే ఆరాధన 
నిమిత్తం తీరుబడిగా ఉండేవారని కూడా వారు 
ఉల్లేఖించారు. అసలు దీనికి అర్థం ప్రాజ్ఞ 
వయస్సని ఇంకొంతమంది అభిప్రాయపడ్డారు, 
(చాలామంది ఇమాముల దృష్టిలో ప్రాజ్ఞవయస్సు 
పదిహేమ నంవత్సరాలు. కాగా మరికొంత 


సూక్తి 


“మేము నీకు అరవై ఎళ్ళ ఆయుషు 


Pa Sy yw dl తం 
MSD ne 
ba ప! I IY పాయి] 
రజ డిప్‌ ల ls ర యు 
ర పయ లీ! తి! స్లాప్‌ గు 
Go ree వరత ఆయ్‌ త ఏయు 
6 డు హహ కు టు పమ 
రీ తా లప తు యయ ర! 
(ఏర స్వం! Jl SHI, tal se 
పయ దస ము సు! యా! ఈ | 
isd: J 


https://teluguislam .net 


హదీను కిరణాలు 


మంది; స్వవ్నన్థలనం జరిగినప్పటి నుంచి 
ప్రాజ్ఞతగా పరిగణించడం జరుగుతుందని 
అభిప్రాయపడ్డారు.) 

ఇంకా “మీ వద్దకు హెచ్చరిక చేసేవాడు కూడా 
వచ్చివున్నాడు కదా!” అన్న సూక్తిపై వ్యాఖ్యా 
నిస్తూ హజత్‌ ఇబ్నె అబ్బాస్‌ (రజి) మరియు 
మెజారిటీ విద్వాంసులు, “ఇక్కడ హెచ్చరిక 
చే సేవాడంటే దైవప్రవక్త (సల్లం)” అని అన్నారు. 
అయితే ఇక్రిమా, ఇబ్నె ఉయైనా తదితరులు 
“హెచ్చరిక చేసేవాడంటే మనిషి ముసలితనం" 
అని అభిప్రాయపడ్డారు. - వల్లాహు ఆలము 
112. హజత్‌ అబూ హురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (స) ఇలా 
ప్రబోధించారు : దేవుడు మనిషి 
అరవైయేండ్డ దాకా బ్రతికుండేటట్లు 
అతని మరణాన్ని వాయిదావేస్తే ఇక 
అతని కోసం ఎలాంటి సాకులు వదల 
నట్లే. (అంటే ఇక అతను చూపెట్టే ఏ 
సాకునూ దేవుడు అంగీకరించడని 
అర్థం). దేవుడు మనిషికి ఇంత గడువు 
ఇచ్చాడంటే అతని కొరకు ఇక ఎలాంటి 
సాకులూ వదల్లేదనే దీని భావమని 
విద్వాంసులు అభిప్రాయపడ్డారు. 


మనిషి సాకులు చూపెట్టడంలో పరా 
కాష్టకు చేరుకున్నప్పుడు పేట 
అని వ్యవహరిస్తారు. 


192 


Ered 


శ్‌ ATE 
ఖ్‌ ర సీల్‌ శక్త 
భా హ్స్‌ ఎ we Te 


piel ఉస aby 


rome] ul; 


పేట ఆక్‌ రో JING ty 
sich :Ju మోర! ద్రం టూ తీ! స 
పడ ట్ర a తవ! ఏవ! జ్యా! ఎ త! 
olin తేలే! Jb . yb! ely (ము 
చప! gl S| Tie J i బే 
తో తటి! ట్ర 1 ఏమ! sel og 
యి! 


(సహీహ్‌ బుఖారీలోని (పేమైక వచనాల వకరణం) 


a_ 


ముఖ్యాంశాలు 


1. ఎదైనా కారణాన్ని పూర్తిచేయనంతవరకూ దేవుడు ఏ మనిషినీ, 


ఎ జాతినీ శిక్షకు 


గురిచేయడని ఈ హదీసు ద్వారా తెలుస్తోంది. అదేవిధంగా ఒక మనిషికి అరవైయేండ్ల 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


193 


రూ కారా 


ఆయుష్షు లభించినప్పటికీ అతను విశ్వాస స్థితిలో చేయవలసిన పనులు చేయకుండా 
ఏమరుపాటులో జీవితాన్ని గడిపితే ఇక అతడు దైవశిక్ష నుంచి బయటపడటానికి 
దైవం ముందు ఎలాంటి సాకులూ చూ] పెట్టలేడని కూడా ఈ హదీసు బోధపరుస్తోంది. 


2. మనిషో కనీసం అరవైయేండ్ల 


ప్రాయంలోనైనా ఏమరుపాటునుంచి తేరుకోవాలి. 


ఎందుకంటే ఆ తరువాత మరణ సమయం ఆసన్నమవుతుంది. మరణమైతే 
యవ్వనంలో కూడా వస్తుందనుకోండి. కాని యవ్వనంలో అలాంటి అవకాశాలు 
చాలా తక్కువ కాబట్టి జీవితంపై ఆశ ఉండవచ్చు. అయితే అరవై సంవత్సరాల 
తరువాత కూడా ఇంకా జీవితంపై ఆశపెట్టుకొని మునుపటిలాగే పాపాలు చేయటం, 
దైవ అవిధేయతకు ఒడిగట్టడం ఎంతో శోచనీయం. (అల్లాహ్‌ మనల్ని రక్షించుగాక!) 


113. హజ్రత్‌ ఇబ్నె అబ్బాస్‌ (రజి) కథనం: 
హజత్‌ ఉమర్‌ (రజి) గారు బద్‌ 
యుద్దంలో పాల్గొన్న పెద్దవాళ్ళతోపాటు 
నన్ను కూడా తన సమావేశాల్లో కూర్చో 
బెట్టుకునేవారు. దీనిపై కొందరు అభ్యం 
తరం వెలిబుచ్చారు. 
వయస్సుగల మా పిల్లలు కూడా 
ఉండగా, మన సమావేశాల్లో ఇతన్నే 
ఎందుకు కూర్చోబెట్టుకోవాలి?” అని 
కొందరు అడగనే అడిగారు. అందుకు 
హజ్రత్‌ ఉమర్‌ (రజి) “ఇబ్నె అబ్బాస్‌ 
ప్రతిభ గురించి తెలిసిందేగా!” అని 
అన్నారు వారితో. ఆ తరువాత ఒకరోజు 
ఆయన నన్ను పిలిచి బద్ర్‌ యుద్ధంలో 
పాల్గొన్న ఆ పెద్ద మనుషులతో పాటు 
నన్నూ తన సమావేశంలో కూర్చోబెట్టు 
కున్నారు. బహుశా ఆ రోజు ఆయన 
వారికి నా గురించి తెలియజేయడానికే 
నన్ను పిలిచి ఉంటారు. అప్పుడు హజ్రత్‌ 
ఉమర్‌ (రజి) సమావేశంలోని సభ్యు 
లను “అల్లాహ్‌ సహాయం వచ్చి, విజయ 


“ఈ అబ్బాయి 


gee లో! లో ba అ 


టు యు Es Jw స్లైస్‌ య్యా 
వారంత ల. 
pe మ్‌ oy అ Jeb als 
ల 
AE యి తీ! Jy ట్ర oJ 
OY ial] CO Ms 
బద ఈ కస ర్క phen da 
శయం మమ్ము ముజ్ర BS ఏ1 
క Wis లీ Jw టు ఏక (3 
త లేత టీ ల 
కక తే! లల గ్ర! ప్ర వయ. Ww 
వప షప క 50 ౮ యి! 
అవే ws Ot 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


భాగ్యం లభించినప్పుడు ee అన్న 


దైవసూక్తి భావం గురించి మీ 


Galt, 


dl ref ra Sl త్తు పమ డై 


అభిప్రాయం ఏమిటి?” అని అడిగారు. ఛో Ja IY జ] 4 p UE 


దానికి ఆ సభలోని కొందరు “ఇందులో 
అల్లాహ సహాయం అవతరించి ఆయన 
మమ్మల్ని గెలిపించినప్పుడు (అందుకు 
కృతజ్ఞతగా)మనం ఆయన్ని స్తుతించా 
లని, పాపాల మన్నింపుకోసం వేడుకోవా 
లని ఆదేశించబడింది” అని జవాబు 
చెప్పారు. కొందరయితే అసలేమీ 
సమాధానం చెప్పకుండా మౌనంగా 
కూర్చున్నారు. అప్పుడు ఉమర్‌ (రజి) 
“ఇబ్నె అబ్బాస్‌! నువ్వేమంటావ్‌!” అని 
ప్రశ్నించారు. అప్పుడు నేను “ఇందులో 
దైవప్రవక్త మరణ (ప్రస్తావన ఉంది. 
అల్లాహ్‌ ఆయనకు (ఈ సూరాలో) దాని 
గురించే సూచించాడు. (దీని తాత్పర్యం 
ఎమిటంటే) “అల్లాహ్‌ సహాయం వచ్చి, 
విజయభాగ్యం లభించినప్పుడు... ఇది 
నీ మరణానికి సూచన. కనుక ఓ ప్రవకా! 
నీవు నీ ప్రభువు స్తోత్రంతోపాటు ఆయన 
పవిత్ర నామాన్ని స్మరించు, ఇంకా 
మన్నింపుకై ఆయన్ని వేడుకో. నిస్సం 
దేహంగా ఆయన అమితంగా పశ్చాత్తా 
పాన్ని అంగీకరించేవాడు' అంటూ ఈ 
సూరా తాత్సర్యాన్ని వివరించాను. దానికి 
హజ్రత్‌ ఉమర్‌ (రజి) “ఈ సూరాపై 
నువ్వు వివరించిన అభిప్రాయమే నా 
అభిప్రాయం కూడాను” అని అన్నారు. 

(బుఖారీ, 


Jue lu: rae టే! 5 
gyiedl ely, 


_ (హీహ్‌ బుఖారీలోని వ్యాఖ్యానాల ప్రకరణంలోన్తూ ఇంకా నుననె తిర్మిజీలోని 
వ్యాఖ్యానాల అధ్యాయములలోనూ ఈ వాదీను పాందువరచబడి ఉంది.) 


https://teluguislam.net 


హదీను కిరణాలు 


ముఖ్యాంశాలు 


195 


RIAD 


1. మనిషికి కేవలం వయసు ఎక్కువగా ఉన్న కారణంగా ప్రాధాన్యత లభించాలన్న 
నియమం లేదు. పైగా బుద్ధీజ్ఞానాల, విజ్ఞతా వివేచనాల ఆధారంగా అతనికి విలువ, 
ప్రాధాన్యతలు లభించాలి. ఆ విధంగా ఒక పిన్న వయస్కుడైన బాలుడు కూడా తన 
అసామాన్య తెలివి తేటలు, ప్రతిభాపాటవాల ద్వారా పెద్దవారిని మించిపోవచ్చు. 

2. మరణ ఘడియలు ఆసన్నమయినప్పుడు మనిషి వీలైనంత ఎక్కువగా దేవుణ్ణి కీర్తిస్తూ, 
ఆయన పవిత్రతను కొనియాడుతూ, గతంలో తనవల్ల జరిగిన పాపాలకు క్షమాభిక్షను 


వేడుకుంటూ కాలం గడపాలి. 
114. హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా) 
కథనం: “అల్లాహ్‌ సహాయం వచ్చి 
విజయభాగ్యం లభించినప్పుడు..... 77 
అన్న దైవసూక్తి అవతరించిన తరువాత 
దైవప్రవక్త (సల్లం) తన ప్రతి నమాజు 
లోనూ “సుబ్‌హానక రబ్బనా వ బిహమిక, 
అల్లాహుమ్మగ్‌ఫిర్‌లీ - (నీవు పవిత్రుడవు, 
ఓ మా ప్రభువా! నీ స్తోత్రంతోపాటు, 
దేవా! నన్ను మన్నించు)” అని వేడుకునే 
వారు, (బుఖారీ - ముస్థిం) 


బుఖారీ - ముస్టింలలోని ఆయిషా (రజి. 
అన్‌హా) గారి వేరొక ఉల్పేఖనంలో ఇలా 
ఉంది: దివ్య ఖుర్‌ఆన్‌ భావం నుండి 
స్ఫూర్తిని పొందుతూ దైవప్రవక్త (సల్లం) 
తన రుకూల్లో, సజ్ఞాల్లో ఎక్కువగా 
టై సుబ్‌హానక అల్లాహుమ్మ రబ్బనా వ 
బిహమ్టిక, అల్లా హుమ్మగ్‌ఫిర్‌లీ' అని 
ప్రార్థించేవారు. 


'దివ్య ఖుర్‌ఆన్‌ భావం నుండి స్ఫూర్తిని 


పొందుతూ” అంటే “నీ ప్రభువు సోత్రం 
తోపాటు ఆయన పవిత్ర నామాన్ని 


మయి ENON RLY: 
Jy) hob sels le dls) 
SP de CIF Sl 15 Se క 4 
రజః y| షష SM om 1 
న్‌! లీనం Gh తోయి. Uy 
ale Gia ty si 
pe roa! sg ily తోం 
తో లేక ల స్త జక తీ! లీల త 
(ప్త aA OUT, వ తప్పడం హక్‌ 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


స్మరించు. ఇంకా మన్నింపుకై ఆయన్ని 
వేడుకో” అన్న దివ్య సూక్తిని పాటిస్తూ 
అని అర్థం. 


ముస్లింలోని వేరొక ఉల్లేఖనంలో 
ఇలా ఉంది : దైవప్రవక్త (స) తన 
మరణానికి ముందు ఎక్కువగా 
“నుబ్‌హానకలాహుమ్మ వబిహమ్టిక 
అస్తగ్‌ఫిరుక వ అతూబు ఇలైక్‌' అని 
ప్రార్థించేవారు. హజ్రత్‌ ఆయిషా (రజి. 
అన్‌హా)ఇలా అంటున్నారు: “దైవప్రవక్తా! 
మీరు కొన్ని వాక్యాలు పఠించడం నేను 
గమనిస్తున్నాను. ఆ వాక్యాలు ఏమిటి?” 
అని నేను అడిగాను. దానికి ఆయన 
“నా కొరకు నా సమాజంలో ఒక సూచన 
ఉంచబడింది. నేను దానిని చూసి 
నప్పుడు ఆ వాక్యాలు చదువుతాను. (ఆ 
నిదర్శనం ఇది) “ఇజా జాఅ నస్రుల్లాహి 
వల్‌ ఫతహు.....” (సూరా ఆఖరి వరకు). 


ముస్లింలోనే ఇంకో ఉల్లేఖనంలో ఇలా 
ఉంది : దైవప్రవక్త (స) ఎక్కువగా 
'సుబ్‌హానల్లాహి వ బిహమ్రిహీ 
అస్తగ్‌ఫిరుల్లాహ వ అతూబు ఇలైహ్‌” 
అని పఠించేవారు. (హజత్‌ ఆయిషా 
ఇలా అంటున్నారు) : “ఓ దైవప్రవక్తా! 
మీరు ఎక్కువగా “సుబ్‌హానల్తాహి, వ 
బిహమ్టిహీ అస్తగ్‌ఫిరుల్లాహ వ అతూబు 
ఇలైహ్‌” అని చదువుతున్నారేమిటి?” 
అని నేనాయన్ని అడగ్గా, “నేను నా 
సమాజంలో ఒక సూచన చూస్తానని నా 
ప్రభువు నాకు తెలియజేశాడు. అది 


196 Gada, 


తపం తకు! మము 

రమ్య థీ శవ djs iu 
Jw సతో లోనే! py క 
శరము బ్రమ 

అయన్‌ ile lt 
ర! ఇక రస లో మ శక్త వ 
eh న్‌ హం సు! తై "చ్చు 
ise clu ట్ర త్‌ హు 
ఆ! చేయకు! ఏం ald ౪ వదు 
లో ome JG ts యు! ప! 
a యం షత! ఆహం 


Ao లోకాలలో నల్‌ 7 


కప్పం! ల! rab sla 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


చూసినప్తోడు నేను ఆ వాక్యాలు 
చదవాలి. అదిగో! నేను ఆ సూచనను 
చూశాను” అని ఆయన 
సమాధానమిచ్చారు. 


ఇలా 


“దెవ సహాయం అవతరించి, విజయం 
లభించినప్పుడు - అంటే మక్కా విజయ 
భాగ్యం వరించినప్పుడు - ప్రజలు 
తండోపతండాలుగా అల్లాహ్‌ ధర్మంలో 
ప్రవేశించటాన్ని నీవు చూసినప్పుడు 
(ప్రవక్తా!) నీవు నీ ప్రభువు స్తోత్రంతో 
పాటు ఆయన పవిత్ర నామాన్ని 
స్మరించు, ఇంకా మన్నింపుకై ఆయన్ని 
వేడుకో! నిస్సందేహంగా ఆయన అమి 
తంగా పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు. 

(అన్‌ నస్‌ నూరా) 


197 


Cail, 


శక ౮0 056 3 పసు అ) 
లు శ రద వలన్‌ ప్రీ ౨25 
eb ib (| అ" al యు! 
tase లేక్‌ ప్ర సా ఏం! dd 
కప తత్స al uel జము ఈ 
తే పండ ఆదం ట్‌ gh iow 
రయి :లత ర తప! 5 13 yl 
FETE re ముత! 
Mw పవ క సం 
హి SO EY ఆ థీ దమ 


నాలను 
Slee స్మ పయ ల్పు 


(సహీహ్‌ బుఖారీలోని వ్యాఖ్యానాల ప్రకరణంలోనూ, అజాన్‌ ప్రకరణంలోనూ, 
యుద్ధాల ప్రకరణంలోన్తూ ఇంకా నహీహ్‌ ముస్లింలోని నమాజు ప్రకరణంలోనూ 


ఈ హదీను వచ్చింది.) 


ముఖ్యాంశాలు 


1. రుకూ మరియు సజ్ఞాల్లో 'సుబ్‌హాన రబ్బియల్‌ అజీం' మరియు 'సుబ్‌హాన రబ్బియల్‌ 


ఆలా'కు బదులుగా, “సు 
పలకటం కూడా అభిలషణీయమే. 


బ్‌హానకల్లాహుమ్మ రబ్బనా వబిహమిక అల్లాహుమ్మ గ్‌ఫిర్‌లీ' అని 


2. దేవుని తరపునుంచి ఎదైనా అనుగ్రహం లభించినప్పుడు అందుకు దైవానికి 


కృతజ్ఞతలు తెలుపుకోవాలి. 

115. హజ్రత్‌ అనస్‌ (రజి) కథనం : 
దైవప్రవక్త (సల్లం) మరణానికి (కొంత 
కాలం) ముందు వరకూ ఆయనపై 
దేవుడు అప్పుడప్పుడూ తన వాణి 
(వహీ)ని అవతరింపజేసేవాడు. అయితే 


టే! రు లా! రి ఆల! - 110 
se EJ! ఆం క్ర seal ర ‘JU టు 
il an స Mowe ge 
SGP Gs bs J ఫీ a de 
ళు న | తో 
ole Gi. lob UG 


https ://teluguislam.net 


వాదీను కిరణాలు 198 ITD 


మరణ కాలం సమీపించినప్పుడు 
మాత్రం మునుపటికన్నా చాలా ఎక్కు 
వగా ఆయనపై దైవవాణ్‌ అవతరిం 
చింది. (బుఖారీ - ముస్లిం 


(సహీహ్‌ బుఖారీలోని 'దివ్య ఖుర్‌ఆన్‌ ఘనతా విశిష్టతల ' వ్రకరణంలోనూ, ఇంకా 
నహీవా మున్లింలోని వ్యాఖ్యానాల ప్రకరణం ఆరంభంలోనూ ఈ వాదీను 
పాందువరచబడి ఉంది.) 


ముఖ్యాంశాలు 

దైవప్రవక్త (సల్లం) గారి జీవితంలోని ఆఖరి దినాల్లో ఎక్కువగా వహీ (దైవవాణి) 
అవతరించడం, త్వరలోనే ఆయన ఇహలోకాన్ని వీడిపోనున్నారన్న దానికి నిదర్శనం. 
116. హజ్రత్‌ జాబిర్‌ (రజి) కథనం ఆోం కూ లో ll 111 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రబో ఉహ :శక్ట | రే 06 1:౮6 టూ 4! 
ధించారు : ((పళయదినాన) ప్రతి ట్‌ ee 16 
దాసుడూ, య స్థితిలోనే గా న | ఆః ధూ లో 
లేపబడతాడు. (ముస్లిం) 


(సహీహ్‌ ముస్లింలోని “స్వర్గ” ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

'ఇన్నమల్‌ ఆమాలు బిల్‌ ఖవాతీమ్‌' (ఆచరణలు ముగింపునుబట్టి పరిగణించ 
బడతాయి) అన్న హదీసు లాంటిదే పై హదీసు భావం కూడాను. మనిషి మంచి పనులు 
చేస్తూ చనిపోతే అతని పర్యవసానం కూడా బాగానే ఉంటుంది. దీనికి విరుద్ధంగా చెడుపనులు 
చేస్తున్నపుడు మరణం సంభవిస్తే దాని పర్యవసానం కూడా చెడుగానే పరిణమిస్తుంది. కాబట్టి 
మనిషి ఎల్లప్పుడూ ముఖ్యంగా వృద్దాప్యంలో లేక వ్యాధిగ్రస్తుడైనప్పుడు దైవ అవిధేయతకు 
పాల్పడకుండా జాగ్రత్తపడాలి. మృత్యువు ఎప్పుడు ఎవరిని కబళిస్తుందో చెప్పలేం! 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


199 


yall db వృ 9 p01 
మంచి పనులకు మార్గాలు అనేకం 


అల్లాహ్‌ సెలవిచ్చాడు : “మీరు ఎ మేలు చేసినా, 
దాన్ని అల్లాహ్‌ తెలుసుకుంటాడు." 

(అల్‌ బఖర : 215) 
మరొకచోట అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు : “మీరు 
చేసే ఎ పుణ్యకార్యమైనా అది అల్లాహ్‌కు 
(ఆల్‌ బఖర : 197) 
ఇంకొకచోట ఆయన ఇలా అంటున్నాడు : 
“ఎవడైనా రవ్వంత సత్కార్యం చేసి ఉన్నాసరే 
దాన్ని అతను చూసుకుంటాడు.” 

(అల్‌ జిల్‌జాల్‌ : 7) 


వేరొకచోట ఇలా సెలవీయబడింది : “సత్కార్యం 
చేసేవాడు దానిని తనకోసమే చేసుకుంటాడు.” 
(అల్‌ జాసియహ్‌ : 15) 


ఈ అధ్యాయం క్రింద ఇటువంటి సూక్తులు 
అనేకం ఉన్నాయి. ఇకపోతే ఈ అధ్యాయానికి 
సంబంధించిన హదీనులు కూడా లెక్కకు 
మించి ఉన్నాయి. వాటిలో కొన్నింటిని మేము 
ప్రస్తావించబోతున్నాం. 


తెలుస్తుంది.” 


117. హజ్రత్‌ అబూజర్ర్‌ జుందుబ్‌ బిన్‌ 
జునాదా (రజి) కథనం : నేను దైవ 
ప్రవక్తను, “దైవప్రవక్తా! అన్నిటికన్నా 
ఉత్తమమైన సత్కార్యం ఏది?” అని 
అడిగాను. దానికి ఆయన “అల్లాహ్‌ను 
విశ్వసించడం, ఇంకా ఆయన మార్గంలో 


LEE 


Ae aA} 0 4! Jb 

[110 విప్పే!) క్ర మి జ 45 క్రీ 
ee ls} ‘Jb JU 
iJ Jy 64 si) ఇ Sil 
శ్రి రడి వైపు 3? 
es ఆలు LY 35510 
[10 పను!) క మమ వ్వా 


పయ ఆట! త అటి! 
లీ మ వ్యయ ఉస! Ul, 
టు త్య Si rans 55 


CI 
(al ఆ Jus గ 14! ర్వ ౪ 6. 


https://teluguislam .net 


వాదీను కిరణాలు 


పోరాడటం” అని సమాధానమిచ్చారు. 
తిరిగి నేను “ఎలాంటి బానిసకు స్వేచ్చ 
ప్రసాదించడం ఉత్తమం?” అని 
అడిగాను. అందుకు ఆయన “తన 
యజమాని దృష్టిలో అందరికన్నా 
యోగ్యుడూ, బాగా ఖరీదైనవాడికి స్వేచ్చ 
నొసగటం” అని అన్నారు. అప్పుడు నేను 
“అది నావల్ల కాకపోతే ఎం చేయాలి?” 
అని అడగ్గా, “అయితే ఎ పనివాడికైనా 
సహాయపడు లేకపోతే ఎ పనిరాని 
వాడికైనా అతని పనిచేసి పెట్టు” అని 
ఆయన అన్నారు. “ఓ దైవప్రవక్తా! నేను 
ఈ మాత్రం పని కూడా చేయలేక 
పోతేనో?!” అని నేను మళ్ళీ సందేహ 
పడగా, అందుకు ఆయన “ప్రజలను 
నీ కీడు నుండి రక్షించు. అదే నీ పాలిట 
'సదఖా' (మంచిపని) అవు తుంది” అని 
అన్నారు. (బుఖారీ - ముస్థిం/ 


“సానీ అన్న పదానికే బహుళప్రచారం 
ఉంది. అయితే జాయిఅన్‌ అని కూడా 
ఉల్లేఖించబడింది. 'జాయీ అంటే ట్‌ 
రికం, సంతానభారం వంటి కష్టాలతో 
బాధపడుతున్నవాడు. “అఖభ్‌రఖ్‌' అంటే 
తన పని తాను సక్రమంగా చేసుకోలేని 
వాడు. 


200 


Wl త్ర టాం టిం dyn ib 
ih JG (a ఉఠా! él TD 
AD తక పటుత్యో టవ! మ 
ఆయ! య ప్రి ఏలీ మ. 
by చ! న క య a యీ 
we JG ty లః ప్రవ ట్‌ 
Je dh సమూ Gh yt ys మం 
aly lal ale Gis LE 
ధరం Jt! sa lia hg! 
ల్‌ ర pes F గ Ll sls 
gill : CGE bs vy Je గ 

ము Dye 6 ba Y 


(సహీహ్‌ బుఖారీలోని 'బానిన విమోచన ప్రకరణంలోన్తూ నహీవా ముస్థింలోని 
విశ్వాస ప్రకరణంలోనూ ఈ హదీను ప్రస్తావనకు వచ్చింది.) 


ముఖ్యాంశాలు 


పై హదీసు ద్వారా దైవమార్గంలో పోరాడటం, బానిసలకు విముక్తి నొసగి స్వేచ్చాయుత 
జీవితాన్ని ప్రసాదించడం లాంటి ఉత్తమ సత్కార్యాల మహత్మ్యం వెల్లడౌతోంది. అదేవిధంగా 


https://teluguislam .net 


వాదీను కిరణాలు 


201 


GEN, 


ఇతరుల పట్ల సానుభూతి, సహకార భావంతో మెలగాలని కూడా ఈ హదీసు చెబుతోంది. 
అంతేకాదు, మన మాటల వల్లగాని, చేతలవల్ల గాని సాటి మానవులకు బాధకలగకుండా 
జాగ్రత్తపడటం కూడా ఓ మహత్తర పుణ్యకార్యమేనని అంటోంది. సత్కర్మలు స్వీకృతిని 
పొందాలంటే దైవంపై విశ్వాసం ఉండటం అవసరం. విశ్వాసానికి ఫలితమే సదాచరణ. కనుక 
ఆ విశ్వాసమే లేకపోతే దైవసమక్షంలో ఎ సత్కార్యమూ స్వీకృతిని పొందజాలదు. 


118. హజ్రత్‌ అబూ జర్‌ (రజి) గారే 
చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) 
ఇలా ప్రబోధించారు: మీలోని ప్రతి ఒక్క 
రిపై (శరీరంలోని ప్రతి కీలుపై) 
ఉదయం పూట ఒక సదఖా (సత్కా 
ర్యం) చేయటం తప్పనిసరి. అయితే 
ప్రతి తస్పీహ్‌ పలుకు (సుబ్‌హా నల్లాహ్‌ 
అనడం కూడా) ఒక సత్కార్యమే. ప్రతి 
తహ్‌మీద్‌ పలుకు (అల్‌ హమ్బులిల్హ్లాహ్‌ 
అనడమూ) ఒక సత్కార్యమే. ప్రతి 
తహ్‌లీల్‌ (లా ఇలాహ ఇల్లల్లాహ్‌ అనడం 
కూడా) ఒక సత్కార్యమే. ప్రతి తక్సీర్‌ 
(అల్లాహు అక్బర్‌ అనడమూ) ఒక 
సత్కార్యమే. మంచిని గురించి ఆజ్ఞాపిం 
చడం సత్కార్యం. అలాగే చెడు నుంచి 
వారించడమూ సత్కార్యమే. అయితే 
సూర్యోదయం తరువాత మనిషి చేసే 
రెండు రకతుల నమాజు వీటన్నిటికీ 
ప్రత్యామ్నాయం కాగలదు. (మున్తిం) 


హదీసులో ప్రస్తావించబడిన పదం 
“సులామా” అంటే కీలు. 


క 
Sl ee EE 


ర్య UI హద య టో 1G 
ల్‌; ae Ag గ్ర స కో 
కళ సం. 413 ren య 

రా తత్తు 1 చి! ర్‌ ప్రో 
1 షట! 3 ie ఆ రదు య 
Urged! dl! గాః యి!) అయే 

hai TTT ewan 


జీల కా 


(సహీహ్‌ ముస్తింలోని జకాత్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


మనిషి దేహంలో మూడు వందల అరవై కీళ్ళు ఉంటాయి. ఈ కీళ్ల ఆధారంగానే 
మనిషి నడవటం, పని చేయటం, అటూ ఇటూ కదలటం మొదలగు చర్యలు చేస్తాడు. ఈ 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 202 Gaia, 


క్రీళ్ళే లేకపోతే మనిషి కదల్లేడు, మెదల్లేడు. నించోటం, పడుకోవటం లాంటి కదలికలు కీళ్ళు 
లేకుండా సాధ్యం కావు. ఈ విధంగా చూస్తే మానవ శరీరంలోని ప్రతి కీలూ దేవుని వరమే. 
అందుకు ప్రతి మానవుడూ తప్పకుండా దైవానికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. 

ఈ వరాలపై కృతజ్ఞతలు తెలుపుకోవడం కోసం అతి సులువైన మార్గాన్ని సూచించడం 
- దేవుడు తన దాసులపై అనుగ్రహించిన మరొక వరం. ఒక సామాన్య మానవుడు కూడా ఈ 
మార్గాన్ని అనుసరించి దైవానికి కృతజ్ఞతలు తెలుపుకొగలడు. సుబ్‌హానల్లాహ్‌, అల్‌ హమ్దులిల్లాహ్‌, 
అల్లాహు అక్బర్‌, లా ఇలాహ ఇల్లల్లాహ్‌ అని పలకటం, తోటి మనుషులకు మంచిని గురించి 
బోధిస్తూ, చెడు పనుల నుండి వారించటం లాంటి పనులు దైవానుగ్రహాలకు కృతజ్ఞతలు 
తెలుపుకోవడానికి అతి సులువైన మార్గాలు. అదీ చేయలేకపోతే సూర్యోదయం అయిన తరువాత 
నుంచి సూర్యుడు నడినెత్తినుండి వాలక ముందు వరకు - ఈ మధ్య కాలంలో - ఎప్పుడైనా 
రెండు రకాతుల నమాజు చేసుకున్నా సరిపోతుంది. ఇంకా ఎక్కువ చేయాలనుకుంటే రెండేసి 
రకాతుల చొప్పున ఎనిమిది రకాతుల వరకూ చేయవచ్చు. 


119. హజ్రత్‌ అబూ జర్‌ (రజి) గారే ౮౮ :౮ఆ 1 ఉండీ! _ 11% 


చేసిన వేరొక కథనం ప్రకారం దైవప్రవక్త ఆద లేడ] gs NE 3321 “శోక డల! 


(సలం) ఇలా ప్రబోధించారు : నా oe Ee: 
రా ర or ళో మప es ym 


సమాజపు సతృర్శలూ, దుష.ర్మలూ fr. ct 
పు రర hy Sigil ge LLY SY భయా! 


అన్నీ నాకు" చూపబడ్డాయి. ఆ సత్కర్మల 
(జాబితాలో (జనులు నడిచే) దారి ఏటీ! దు! 2636s లో చాట్ల 
నుంచి (రాళ్ళు ముళ్ళవంటి) బాధాకర . 4 య్‌ Yi శో ఫ్రేష్‌ 
మైన వస్తువులను తొలగించడం కూడా 
ఉంది. ఇంకా, దాని దుష్కర్మల 
(జాబితా)లో మసీదులో ఉమ్మివేసి 
దానిపై మట్టిపోయకుండా వదిలేసే 
అసహ్యకరమైన చేష్ట కూడా ఉంది. 
(మున్దిం) 
(సహీహ్‌ ముస్థింలోని మస్థిదుల ప్రకరణం) 
ముఖ్యాంశాలు 


1. ప్రజలకు మేలు చేకూర్చే పని అది ఎంత చిన్నదైనప్పటికీ అల్లాహ్‌ దాన్ని సత్కార్యంగా 
పరిగణిస్తాడు. దీనికి విరుద్ధంగా ప్రజలకు హాని కలిగించే పని అది ఎంత తేలికపాటిదైనప్పటికీ 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 203 Galak, 


దాన్ని దుష్కార్యాల్లో జమచేస్తాడు. కనుక మనిషి దైవప్రసన్నతను బడయటం కోసం ఎల్లప్పుడూ 
మంచిపనులు చేస్తుండాలనీ, ఆయన ఆగ్రహానికి గురికాకుండా ఉండాలంటే చెడు పనులకు 
బహుదూరంగా ఉండాలని పై హదీసులో పురికొల్పడం జరిగింది. 

2. మస్టిదులను శుభ్రంగా ఉంచడం అవసరం. కనుక అక్కడ ఉమ్మివేయడం, ముక్కు 
చీదడం లాంటి అవాంఛనీయ, అసభ్యకరమైన చేష్టలు కూడా పాపాలుగానే పరిగణించ 
బడతాయి. పైగా అటువంటిదేదైనా కనబడితే వెంటనే శుభ్రం చేయాలని ఆదేశించబడింది. 


120. హజ్రత్‌ అబూజర్‌ (రజి)గారే చేసిన త Lb స క్‌ Ee 
NTE 
అలం 111 (అకా! Han 
ha నన ర యో య్ర్‌ sia 
ధనవంతులు పుణ్యంలో మమ్మల్ని we 
మించిపోయారు. వాళ్ళు కూడా మాలాగే “ల (శీ Jrak, న (క్ర 
నమాజు చేస్తారు. మాలాగే ఉపవాసాలూ “స ప్ర య ణో Mes త్తే! 
పాటిస్తారు. అయితే వాళ్ళు (మాకంటే ప ar le (oS ర 
ఎక్కువగా) తమ మిగులుధనం నుంచి మేథ ట్ర vis సుమో | ఓ షి తలి 
సదఖాలు (దానధర్మాలు) చేస్తారు. .(ఆ షు sis Ss “ls; Ble 
విధంగా మాకంటే ఎక్కువగా పుణ్యాన్ని న! య్‌ శో మూ మి! ల్‌ 


2090 మాకు ఆ వ! ల వ! ot iy Tre 
అవకాశం లేదు)” అని విన్నవించు 


కున్నారు. దానికి ఆయన “సదఖాలు 
చేయటం కోసం అల్లాహ్‌ మీకు కూడా 
వేరే మార్గాలను సూచించాడే? నిస్సం 
దేహంగా సుబ్‌హానల్లాహ్‌ (అల్లాహ్‌ 
పవిత్రుడు) అనడం కూడా ఒక 
సదఖాయే (పుణ్యకార్యమే). అల్లాహు 
అక్బర్‌ (అల్లాహ్‌ అందరికంటే గొప్ప 
వాడు) అనడం కూడా ఒక పుణ్య 
కార్యమే. అల్‌హమ్వులిల్లాహ్‌ (ప్రశంస 
లన్నీ అల్లాహ్‌ కొరకే) అనటం కూడా ఒక 
పుణ్యకార్యమే. లా ఇలాహ ఇల్లల్లాహ్‌ 


శల! 


WE 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 204 ర కారా 


(అల్లాహ్‌ తప్ప వేరొక దేవుడు వ ల Il యట 8 న se 
పలకటం కూడా ఒక పుణ్యకార్యమె. 41 4,4 = rere త 2 
మంచిని ఆదేశించటం ఒక మం ie య గ తో క్‌ య! 
అలాగే చెడును నిరోధించడమూ ఒక అ ల తో ఆం 1! తీయ క 
సత్కార్యమే. ఆఖరికి మీరు (మీ *ట్ర% తక్‌. ly Gel పు 
భార్యతో) సంభోగించడం కూడా ఒక 55 adel, yt ill 
పుణ్యకార్యమే!” అని అన్నారు. ఇది విని 
వారు (ఆశ్చర్యంతో) “ఎమిటి.... మాలో 
ఎవరైనా తన లైంగిక కోరికను తీర్చు 
కుంటే దానిపై కూడా అతనికి పుణ్యం 
లభిస్తుందా దైవప్రవక్తా!” అని సందేహ 
పడగా, దానికి ఆయన, “మీరే చెప్పండి. 
ఆ వ్యక్తి తన కోరికను అధర్మమైన 
మార్గంలో తీర్చుకుంటే అతని పాలిట 
అది పాపమా కాదా? (పాపమే). అలాగే 
అతను ధర్మసమ్మ తమైన రీతిలో తన 
వాంఛను తీర్చుకుంటే అతనికి పుణ్యం 
లభిస్తుంది” అని విడమరచి చెప్పారు. 
(ముస్లిం) 
'దుసనూరొ అంటే సిరిసంపదలు అని 
అర్థం. 'దస్ర్‌' అన్నది ఏకవచనం. 
(సహీహ్‌ ముస్తింలోని జకాత్‌ ప్రకరణం, 


ముఖ్యాంశాలు 

పై హదీసు ద్వారా బోధపడే మొదటి విషయం ఎమిటంటే, ప్రవక్త (సల్లం) గారి 
ప్రియసహచరుల్లో సత్కార్యాల విషయమై ఒండొకరిని మించిపోయే పోటీతత్వం ఉండేది. 
అదేవిధంగా మంచిపనులు చేసే అవకాశాలు చేజారినప్పుడు వారు విపరీతమైన మనస్తాపానికి 
గురయ్యేవారు. 

ఇకపోతే ఈ హదీసులో వివరించబడిన రెండో విషయం ఎమిటంటే, ఇస్లాం ధర్మంలో 
'సత్కార్యం' అనే దానికి చాలా విస్తృతమైన అర్థం ఉంది. దేవుని అవిధేయత పాడసూపకుండా 
చిత్తశుద్ధితో, మంచి సంకల్పంతో చేసే ప్రతి పనీ సత్కార్యం క్రిందికే వస్తుంది. ఆఖరికి మనిషి 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 205 


పుడు 
తన లైంగిక కోరికలు, మనోవాంఛల్ని తీర్చుకోవడమూ పుణ్యకార్యమే. అంతేకాదు; దైవానికి 
విధేయత చూపాలన్న లక్ష్యంతో చెడుపనులకు దూరంగా ఉంటే అది కూడా సత్కార్యాల 
పరిధిలోకే వస్తుంది. 

121. దైవప్రవక్త (సల్లం) తనతో ఇలా 
అన్నారని హజ్రత్‌ అబూజర్ర్‌ (రజి) గారే 
తెలియజేశారు : ఏ మంచి పనినీ నీవు 
చులకనగా చూడకు. ఆఖరికి నీవు నీ 
సోదరుణ్ణి నగుమోముతో కలవటాన్ని 
అయినా సరే.” (ముస్తిం) 


gdb: ae: pebdl 111 

pa wy Ay le తే! le డ్రి! 

fy Es తన! ప్ర 
phe ely) tal sg SE 


(సహీహ్‌ మున్లింలోని నత్కార్యాల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 
సాటి మనిషిని నవ్వుతూ పలకరించడం కూడా ఒక సత్కార్యమేనని పై హదీసు ద్వారా 

బోధపడుతోంది. అలా పలకరించడం మనిషిలోని మంచినడవడికకు తార్కాణం. పైగా దీనివల్ల 

ప్రజల మధ్య (ప్రేమాభిమానాలు పెంపొందుతాయి. ప్రజలు మానసికంగా దగ్గరై ఒకరినొకరు 

అర్ధం చేసుకోగలుగుతారు. ఫలితంగా వారిలో ఆత్మీయతా భావం జనించి పరస్పర విభేదాలను 

మరచిపోతారు. ఇస్తాం ధర్మం ఆశించేది కూడా అదే! 

122. హ(జత్‌ అబూ హురైరా (రజి) 


eye ళో ల్‌ iy! _ 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా 


“శక Al ల Jb :లఆ « 4! ఖ్‌ 


ప్రబోధించారు : సూర్యుడు ఉదయించే 
ప్రతిరోజూ ప్రజల (దేహంలోని) ప్రతి 
కీలు తరఫునుంచి తప్పకుండా ఒక 
సదఖా (సత్కార్యం) చేయాలి. (సదఖా 
అంటే కేవలం డబ్బు దానం చేయట 
మనే కాదు). పైగా ఇద్దరి వ్యక్తుల మధ్య 
నువ్వు న్యాయం చేస్తే, అది కూడా 
సదఖాయే (పుణ్యకార్యమే) అవుతుంది. 
ఎవరికయినా అతని వాహనంపై కూర్చో 
బెట్టడంలోగాని లేదా అతని సామానును 
ఎత్తి దానిపై ఉంచడంలోగాని అతనికి 


dhe యు ంటీ ప్ర నందురు 
లా! పవ మప ann 
షక Seg సీం పష 
Sle గడ Gi శీ రా zs gle 
sis hs స Gio igh! ish 
త! Ls; iS ;! ol డిన 
lyyy టా హు gyal ల్లో 


ped oy iste ily) రో ial గ 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


సహాయపడితే అది కూడా సత్కార్యమే 
అవుతుంది. ఒక మంచి మాట చెప్పటం 
కూడా పుణ్యకార్యమే. నువ్వు నమాజు 
కోసం నడిచివెళ్ళే ప్రతి అడుగులోనూ 
నీకు పుణ్యం ఉంది. జనులు నడిచే 
దారినుంచి బాధాకరమైన వస్తువులను 
తొలగించడం కూడా పుణ్యకార్యమే. 
(బుఖారీ - ముస్లిం, 


ఇమామ్‌ ముస్లిం (రహ్మలై) ఈ 
హదీసును హజత్‌ ఆయిషా (రజి. 
అన్‌హా) ఆధారంగా కూడా ఉల్లేఖిం 
చారు. అందులో దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ఉపదేశించారని ఉంది: ఆదం 
సంతతిలోని ప్రతి మనిషీ మూడువందల 
అరవై కీళ్ళతో పుట్టించ బడ్డాడు. కనుక 
అల్లాహు అక్బర్‌ అని దేవుని గొప్పదనాన్ని 
చాటుతూ, అల్‌ హమ్దులిల్లావా అని 
దైవానికి కృతజ్ఞతలు తెలుపుతూ, లా 
ఇలాహ ఇల్లల్లాహ్‌ అని పలుకుతూ, 
సుబ్‌హానల్లాహ్‌ అని దేవుని పవిత్రతను 
కొనియాడుతూ, అస్తగ్‌ఫిరుల్లాహ అని 
దైవాన్ని క్షమాభిక్ష కోసం వేడుకుంటూ, 
జనులు నడిచే దారిలో ఎదైనా రాయి 
గాని, ముల్లుగాని లేక ఎముకగాని పడి 
వుంటే దానిని తొలగించినా లేక మంచిని 
గురించి ఆదేశించినా లేక చెడునుంచి 
ఇతరుల్ని ఆపినా, ఈ విధంగా మూడు 
వందల అరవై సంఖ్యకు సమానంగా 
పైన పేర్కొనబడిన మంచిపనులు 
చేసుకుంటే అటువంటి వ్యక్తి ఆ రోజు 


206 


ర కాలూ 


5 = . క నో 
పేర ప్రయ టీ షత! రచ్చ ఆఆ వటం 
పయి ప్రయా యా సత ప్రీ రడ! 
ఎక wy, ల wm wy భి ఠం లే 
Jas dl a> cl 3S పైత jaw 
య. టి! సు 64! గ్రామ క కీ. 
టయ! హేడ 3 లాన్‌! Gy be his 
o¥ 3 Gy a లాటీ! yb హా 
(“| స! goa] వం లయ ప 
yg MB జ Bee WC ౫s ys ., 
Ol ట్రం టట్‌ INI లాల 


https://teluguislam.net 


MTree 2 
వాదీసు కిరణాలు 207 ysballoahs 


సాయంత్రానికల్లా తన్ను తాను నరకాగ్ని 
నుంచి కాపాడుకుంటాడు.” 


(సహీహ్‌ బుఖారీలోని ఒడంబడికల వ్రకరణంలోనూ, జిహాద్‌ ప్రకరణంలోనూ ఇంకా 
హీహ్‌ ముస్లింలోని జకాత్‌ ప్రకరణంలోనూ ఈ హదీను పేర్కొనబడింది.) 


ముఖ్యాంశాలు: 

సదఖాలు, దానధర్మాలు చేసే స్థోమత లేని వారు పైన పేర్కొనబడిన మంచిపనులను 
ఆచరించి తద్వారా దానధర్మాల వల్ల వచ్చే పుణ్యాన్ని సంపాదించుకోవచ్చనీ, పైగా తమ 
దేహంలోని మూడు వందల అరవై కీళ్ళ పై ఉన్న “'సదఖా' బాధ్యతను నెరవేర్చవచ్చనీ పై హదీసు 
ద్వారా బోధపడుతోంది. 


123. దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రబోధిం కక రం eae ig! 

చారని హజ్రత్‌ అబూహురైరా (రజి)గారే “1 75 3 ll (|| we 0:6 
తెలియజేశారు : ఉదయం, సాయంత్రం 
మస్టిద్‌కు వెళ్ళే వ్యక్తికోసం- అతను 
ఉదయం పూటగాని, సాయంత్రం వేళ 
గాని మస్టిద్‌కు వెళ్ళినప్పుడల్లా దేవుడు 
స్వర్గంలో అతని ఆతిథ్యానికి ఏర్పాట్లు 
చేస్తాడు. (బుఖారీ - మునిం, 
'నుజుల్‌' అంటే భోజనం, ఆహారం. 
అతిథికోసం తయారుచేసేది. 


ర. 
Dy దృవ! ii యి jis 
cal కట 


(సహీవా బుఖారీలోని అజాన్‌” ప్రకరణంలోనూ, ఇంకా సహీహ్‌ మున్లింలోని 
మస్టీదుల ప్రకరణంలోనూ ఈ హదీను పొందుపరచబడి ఉంది). 
ముఖ్యాంశాలు 
ఈ హదీసులో మప్టిద్‌కు వెళ్ళి సామూహికంగా నమాజు చేయాలని పురికొల్పడం 
జరిగింది. 
124. హజిత్‌ అబూ హురైరా (రజి) గారే ల :౮0ఆ౮ &ఊ లాయి! rE 
చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) 


1౨౧యయమిసి! సయయ్లు. :వక్ల 4 0 
ఇలా ఉపదేశించారు : విశ్వాసులైన [1 క్ట మ 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


మహిళల్లారా! ఎ ఇంటి ప్రీ కూడా తన 
పారుగింటి ప్రీ (ఇచ్చే కానుక)ని అల్ప 
మైనదిగా భావించరాదు. ఆమె ఇచ్చే 
కానుక మేక కాలిగిట్ట అయినా సరే. 
(అంటే ఎంత సామాన్యమైన కానుక 
ఇచ్చినప్పటికీ దానిపై నొసలు చిట్లించ 
రాదని భావం). (బుఖారీ - ముస్తిం) 
ఇతర జంతువుల గిట్టలను “హాఫిర్‌' 
అన్నట్లు వాస్తవానికి “ఫర్‌సన్‌' అనే పదం 
ఒంటె కాలిగిట్ట కోసం వాడబడుతుంది. 
అయితే అప్పుడప్పుడూ మేక కాలి గిట్ట 
కోసం కూడా ఈ పదం ఉపయోగించ 
బడుతుందని శజౌహరి అభిప్రాయ 
పడ్డారు. 


208 


Gail, 
GE ప్రాత 95 క్రయ పటా ర్వీ 
aa Lagu Jb dle రజ 


(సహీహ్‌ బుఖారీలోని కానుకల ప్రకరణంలోనూ, నంస్కార వ్రకరణంలోనూ, ఇంకా 
హీవ్‌ మున్లింలోని జకాల్‌ ప్రకరణంలోనూ ఈ వాదీను ప్రస్తావనకు వచ్చింది.) 


ముఖ్యాంశాలు 


ఇతరులు ఇచ్చే కానుకలు ఎంత సామాన్యమైనవి అయినప్పటికీ వాటిని తుచ్చమైనవిగా 
భావించకూడదు. ఎందుకంటే చిత్తశుద్ధితో ఇచ్చే చిన్న కానుక కూడా దేవుని దృష్టిలో పెద్దదిగా 


భావించబడుతుంది. లేదా ఈ హదీసు భావం ఎ 


ప్రీ కూడాను తన పారుగింటి స్త్రీకి ఒక మేక 


గిట్ట అయినా సరే కానుకగా పంపించడౌన్ని అల్పంగా భావించరాదు అని కూడా కావచ్చు. 


125. దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రబోధిం 
చారని హజ్రత్‌ అబూ హురైరా (రజి) గారే 
తెలియజేశారు: విశ్వాసానికి (ఈమాన్‌కు) 
డెబ్బై లేక అరవైకన్నా ఎక్కువ భాగా 
లున్నాయి. వాటిలో అత్యున్నత భాగం 
“లా ఇలాహ ఇల్లల్లాహ్‌” (అల్లాహ్‌ తప్ప 
వేరొక దేవుడు లేడు) అని పలకటం. 


జ of ee వాటి! = 110 
an శ లలిత pa syn ‘Je 
OY I GLaG 3 as తీయ్‌ 
gyi! ob సం! మర ఉరవ 4, 
ale Sia Yt హు క మము 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


కాగా జనం నడిచే దారిలోనుంచి (రాళ్ళు, 
ముళ్ళవంటి) బాధాకరమైన వస్తువులను 
తొలగించడం అట్టడుగున వున్న భాగం. 
ఇంకా బ్రీడ (లజ్జ) కూడా ఈమాన్‌ 
(విశ్వాసం)లో అంతర్భాగమే. 

(బుఖారీ - ముస్థిం) 


“జిజ్‌వున్‌ అన్న పదం మూడు నుంచి 
తొమ్మిది అంకెల వరకు సూచించడం 
కోసం వాడబడుతోంది. ఈ పదాన్ని “బ'కు 
అకారమిచ్చి (బజ్‌వున్‌)అని కూడా 
చదువవచ్చు. “షోబా' అంటే భాగం, శాఖ 
అని అర్థం. 


209 


we ef 2 10 
GE, 


పాతం మం ల సట జ 
వలే! పయిట . ధక షు లం! 


(నహీవా బుఖారీలోని విశ్వాన ప్రకరణంలో, ఇంకా నహీహ్‌ ముస్థింలోని విశ్వాన 
(ప్రకరణంలో కూడా ఈ వాదీను పొందువరచబడీ ఉంది.) 


ముఖ్యాంశాలు 


1. ఆచరణల పరంగా ఈమాన్‌ (విశ్వాసం)లో అనేక విభాగాలున్నాయి. ఇంకా విశ్వాసం 
మరియు ఆచరణ - ఈ రెండూ పరస్పరం విడదీయరానివి. ఒకదానిపై మరొకటి ఆధారపడి 


ఉంటాయి. 


2. ఈ హదీసు ద్వారా వీడ (లజ్జ) యొక్క ప్రాముఖ్యత వెల్లడౌతోంది. వ్రీడ వల్లనే 
మనిషి చెడు పనులకు దూరంగా ఉండి, మంచి పనులు చేయడానికి (ప్రేరణ పొందుతాడు. 


126. దైవప్రవక్త (సల్లం) తెలియజేసిన 
వృత్తాంతాన్ని హజ్రత్‌ అబూ హురైరా 
(రజి) గారీ ఈ విధంగా ఉటంకించారు: 
ఒకానొక సమయంలో ఒక వ్యక్తి ఓ దారి 
గుండా నడచివెళుతుండగా అతనికి 
విపరీతంగా దాహం వేసింది. ఒకచోట 
బావి కనబడితే అందులోకి దిగి నీళ్ళు 
త్రాగి తిరిగి బయటికొచ్చాడు. అంతలోనే 


లీ! ae వడియాల! NY 

శప లం ఆము 500 స్త్ర వేర్పం 
lh మప యమ ము మ ర్మ 
ధ్ర కక దడే వక ఆ రక 
Ju ఎప! రో తనీ! U ony 


eS wy $s CO en" “ “eo 
స రప త gH 


[I 
శ 


https://teluguislam.net 


హదీను కిరణాలు 


అక్కడ అతనికి ఒక కుక్క కనిపించింది. 
అది. దప్పికతో నాలుక వెళ్ళబెట్టి 
(రొప్పుతూ) బురదమట్టిని నాకసాగింది. 
అది చూసి ఆ మనిషి “నేను దప్పికతో 
అల్లాడి పోయినట్లె ఈ కుక్క కూడా 
బాధపడుతుందేమో!” అనుకొని మళ్ళీ 
బావిలోకి దిగాడు. తన కాలి జోడును 
నీటితో నింపి, దాన్ని నోటితో పట్టుకొని 
పైకి తెచ్చాడు. ఆ నీరు కుక్కకు త్రాపిం 
చాడు. అప్పుడు అల్లాహ్‌ అతను చేసిన 
పనిని మెచ్చుకొని అతన్ని క్షమించాడు. 


ఈ వృత్తాంతం విని అనుచరులు 
“దైవప్రవక్తా! భూత దయపై కూడా 
మాకు పుణ్యం లభిస్తుందా!” అని 
సందేహపడగా “అవును. తడి కాలేయం 
(ప్రాణం)గల ఎ జీవికి సహాయం చేసినా 
మీకు పుణ్యం లభిస్తుంది” అన్నారు 
దైవప్రవక్త (సల్లం). (బుఖారీ - ముస్లిం) 
బుఖారీలోని వేరొక ఉల్లేఖనంలో, 
అల్లాహ్‌ అతను చేసిన పనిని స్వీకరించి 
అతణ్గీ క్షమించేశాడు. ఇంకా అతన్ని 
స్వర్గంలోకి ప్రవేశింపజేశాడు అని వుంది. 


ఉభయులూ (బుఖారీ - ముస్లిం) 
ఉల్లేఖించిన వేరొక హదీసులో ఇలా 
ఉంది : ఒక కుక్క ఓ బావి చుట్టూ 
తారట్లాడుతుంది. దాహంతో దాని 
ప్రాణం పోయేటట్లుంది. అంతలోనే 
ఇస్రాయీల్‌ జాతికి చెందిన ఓ వ్యభి 
చారిణి ఆ కుక్కను చూసి (జాలిపడింది), 


210 RIAD 


3%5 స a 
Gus ఖో 


క 


GFE యప కు! జ 
టి ము Wal | ls ఆం 
Ova) లో పర 1a Jot | 
ర్స! మా 5 గ్‌ ధ్ర” కో గ 
మః తంల స్తం శ్రోత ale ప్రమ 
తి యు! త్‌ దయయ ప 4 
1 తత 
త hoi ci tas 
wd cht Gy ory Jill 
డీ! త WY is యము 
A G83 కమ? J 554 reir 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


తన కాలి జోడును తీసి దానితో బావి 
నుండి నీరు చేది, ఆ కుక్కకు త్రాపిం 
చింది. ఆమె చేసిన ఈ సత్కార్యం వల్ల 
ఆమెను క్షమించివేయడం జరిగింది. 


“'మూఖ్‌ అంటే కాలిజోడు. యుతీపఫు 
అంటే తారట్లాడటం, చుట్టూ తిరగడం. 
“రకియ్యా అంటే బావి. 


211 


CAIN, 


(సహీహ్‌ బుఖారీలోని పానీయాల ప్రకరణంలోనూ, ఇంకా నహీహ్‌ ముస్తింలోని 
'నలాం” వ్రకరణంలోనూ ఈ హదీను పొందుపరచబడి ఉంది.) 


ముఖ్యాంశాలు 


1. మానవులు భూతదయను కలిగి ఉండాలని ఈ హదీసు ప్రబోధిస్తుంది. భూతదయ 
కనబరిచే వారి పట్ల అల్లాహ్‌ అమితంగా సంతోషిస్తాడు 

2. దేవుని కరుణాకటాక్షాలు ఎంతో విసృతమైనవి. ఆయన తలచుకుంటే ఓ చిన్న పనిని 
అంగీకరించి కూడా తన దాసులను క్షమించగలడు. 


127. దైవప్రవక్త (సల్లం) తెలియ జేశారని 
హజత్‌ అబూ హురైరా (రజి) గారే 
ఉటంకించారు : నేను స్వర్గంలో ఒక 
వ్యక్తి సంచరిస్తుండటం చూశాను. దారికి 
అడ్డంగా ఉండి, ముస్లింలకు ఇబ్బంది 
కరంగా మారిన ఒక చెట్టును అతను 
నరికివేశాడు (అందుకు దేవుడు ప్రస 
న్నుడై అతనికి స్వర్గభాగ్యాన్ని ప్రసాదిం 
చాడు). (ముస్లిం, 
వేరొక ఉఊల్లేఖనంలో ఇలా ఉంది : ఒక 
వ్యక్తి దారికి అడ్డంగా ఉన్న ఓ చెట్టుకొమ్మ 
దగ్గర్నుంచి వెళుతూ, “దైవసాక్షి! ఇది 
ముస్టింలకు బాధ కలిగించకుండా, నేను 
దీన్ని ఇక్కడి నుండి దూరం చేస్తాను” 


రూ య Gl 11% 
యజ ఈ టయ |; ౮6 జక గ్ర! 
టి హం య ss sil 
e335 Cell ధ్ర ONE Goi! 
ధ్ర లస 5 విప్పు న pl 
[వ : రెడు లత ఉత బామ 
లట bell పైన 11 వో 
యః టట pr ధీం గ ger 
ఆవ 5 ప్రయ యు pis yes రఫ్‌ 
Wis WE EG gi 


https://teluguislam .net 


వాదీను కిరణాలు 212 Salar, 
అని అన్నాడు. (అతను చెసిన ఈ 

చిన్నపనికి) అతణ్ణి స్వర్గంలోకి ప్రవేశింప 

జేయడం జరిగింది. 

ఉభయుల (బుఖారీ - ముస్టింల) 


ఇంకొక ఉల్లేఖనం ప్రకారం ఒక వ్యక్తి 
దారిలో నడుస్తుండగా అతనికి ఓ 
ముండ్ల కంప కనబడింది. అతడు దాన్ని 
తీసిపారేశాడు. అల్లాహ్‌ అతడు చేసిన 
ఈ పనిని ఆమోదించి అతణ్ణి క్షమిం 
చాడు. 


(సహీహ్‌ బుఖారీలోని అజాన్‌ వప్రకరణంలోనూూ ఇంకా నహీవా మున్లింలోని 
నత్కార్యాల వున్తకంలోనూ ఈ హదీసు ప్రస్తావనకు వచ్చింది.) 


ముఖ్యాంశాలు 

ప్రజల్ని బాధల నుండి రక్షిస్తే అల్లాహ్‌ అమితంగా సంతోషిస్తాడు. ఆఖరికి నలుగురూ 
నడిచే దారి నుండి రాళ్ళు, ముళ్ళ వంటి బాధాకరమైన వస్తువులను తొలగించడం కూడా 
అల్లాహ్‌కు ఎంతో ప్రియమైన ఆచరణ. దీనికి భిన్నంగా దారుల్ని ఇరుకుగా చేసి జనాల్ని 
ఇబ్బందిపెట్టడం లేక నిష్కారణంగా దారులను మూసివేసి ప్రజలను అడ్డుకోవడం మొదలగు 
చర్యలు దైవాగ్రహానికి గురిచేస్తాయి. ఉదాహరణకు వివాహాది వేడుకల సందర్భంగా కొంతమంది 
ముష్కరులు మొండి ధైర్యంతో రోడ్డపైనే బైఠాయించి ఎన్నో అవాంఛనీయ చేష్టలకు 
పాల్పడుతుంటారు. కొంతమంది దుకాణందారులు, గృహస్తులు కాలిబాటల స్థలాలను కబ్బాలు 
చేస్తుంటారు. వీటివల్ల ప్రజలు ఎంతో అవస్థపడాల్సి వస్తుంది. ప్రజలు నైతికంగా ఎంత 
దిగజారిపోయారంటే ఇట్లాంటి అఘాయిత్యాలకు ఒడిగడుతూనే తామేదో గొప్ప పని చేస్తున్నట్లు 
బీరాలు పోతారు. ఒక ప్రక్క ధర్మబోధనలను ఉల్లంఘిస్తూనే, దైవాగ్రహానికి గురిచేసే పనులు 
చేస్తూనే వాటి గురించి గొప్పగా చెప్పుకుంటారు. ఇంతకన్నా నైతిక దుస్థితి ఇంకేముంటుంది 
చెప్పండి! 


128. హజ్రత్‌ అబూ హురైరా (రజి) గారే 
చేసిన మరొక కథనం ప్రకారం దైవప్రవక్త 
(సల్లం) ఇలా ప్రబోధించారు : ఎవడైనా 
చక్కగా వుజూ చేసుకొని, జుమా నమాజు 
కోసం వచ్చి అత్యంత శ్రద్ధతో, నిశ్శబ్దంగా 


JW dus మ Gd! 114 


జో of” my Sur 3 
« mg క ణ్‌ నో ల్‌ ఖో శీ 


https://teluguislam.net 


వదీను కిరణాలు 213 OIA. 


త శే 


ఉండి జుమా ఖుత్పా (ఉపన్యాసం) హస! పై Tse శ్చ ye aly 
వింటే వెనకటి జుమా నుంచి ఈ జుమా. ఆహ! గ్రాం ప్ర ఇక! పతే పరు 
వరకు (మధ్యకాలంలో) అతని వల్ల ఆ shy Ud 
జరిగిన (చిన్న చిన్న) పాపాలన్నీ మన్నించ 
బడతాయి. ఇంకా అదనంగా మూడు 
రోజుల పాపాలు కూడా మన్నించబడ 
తాయి. మరెవడైతే కంకరరాళ్ళు ముట్టు 
కున్నాడో (అంటే ఉపన్యాసం జరుగుతు 
న్నప్పుడు వాటితో ఆడుకున్నాడో) అతడు 
వ్యర్థమైన పనిచేశాడు (అంటే తన జుమా 
పుణ్యాన్ని నాశనం చేసుకున్నాడని 
అర్థం). (ముస్లిం, 


(సహీవ్‌ మునస్లింలోని జుమా ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

ఈ హదీసులో ఎన్నో విషయాలు వివరించబడ్డాయి. మొదటిది : ఇందులో వుజూను 
చక్కగా - అంటే ప్రవక్త పద్ధతిననుసరించి చేయాలని ఉపదేశించబడింది. రెండోది : ఈ 
హదీసులో జుమా ఆరాధన యొక్క ఘనతను గురించి తెలియజేయడం జరిగింది. ప్రాజ్ఞుడు, 
వయోజనుడు, స్థానికుడు, ఆరోగ్యవంతుడైన ప్రతి ముస్లిం; అతడు నగరంలో ఉన్నా లేక 
కుగ్రామంలో ఉన్నా ఈ జుమా నమాజును మాత్రం తప్పకుండా చేయాలి. ఇంకా ఈ జుమా 
నమాజును మస్టిద్‌లో సామూహికంగానే నెరవేర్చవలసి ఉంటుంది. ఇంట్లో వ్యక్తిగతంగా 
చేయడానికి వీలు లేదు. మూడోది : ప్రతి సత్కార్యానికి కనీసం పదిరెట్ల పుణ్యం లభిస్తుంది. 
ఆ విధంగా చూస్తే ఒక జుమా ఆరాధన చేయటం వల్ల పదిరోజుల వరకు జరిగిన దేవుని 
హక్కులకు సంబంధించిన పాపాలు మన్నించబడతాయన్నమాట. నాల్లోది : జుమా ప్రసంగం 
జరుగుతున్నప్పుడు నిశ్శబ్దంగా ఉండటం అవసరం. లేకపోతే జుమా పుణ్యం నీరుగారిపోయే 
ప్రమాదముంది. ఇక ఐదోది : జుమా నమాజు సందర్భంగా చేసే ప్రసంగం కూడా తప్పకుండా 
వినాలి. ఈ (ప్రసంగం రెండు రకాతుల నమాజుకు సమానం. ఖతీబ్‌ (ఉపన్యాసకుడు) జుమా 
ప్రసంగం ముక్తసరిగా ఇవ్వడానికి ప్రయత్నించాలి. 


https://teluguislam.net 


దేహంగా దైవప్రవక్త (సల్లం) 
ఇలా తెలియజేశారని హజ్రత్‌ అబూ 
హురైరా (రజి) ఉటంకించారు : 


ముస్లిం లేక విశ్వాసి అయిన దాసుడు 
వుజూ చేస్తూ ముఖం కడుక్కున్నప్పుడు, 
ఆ నీళ్ళతోపాటు లేక ఆ నీటి చివరి 
బొట్టుతోపాటు అతను తన కళ్ళతో చేసిన 
అతని పాపాలన్నీ కొట్టుకుపోతాయి. 
తరువాత చేతులు కడుక్కున్నప్పుడు ఆ 
నిళ్ళతోపాటు లేక నీటి చివరి బొట్టుతో 
పాటు అతని చేతులు చేసిన పాపాలన్నీ 
కొట్టుకుపోతాయి. ఇంకా అతను కాళ్ళు 
కడుక్కున్నప్పుడు నీళ్ళతోపాటు లేక 
ఆఖరి బొట్టుతో పాటు తన కాళ్ళతో 
నడిచి చేసిన పాపాలన్నీ కొట్టుకు 
పోతాయి. ఆ విధంగా అతను పాపాల 
నుండి పరిశుద్దుడై పోతాడు. 

(ముస్లిం) 


ర కాగా 


య నీ 907 
ol 4s 


కక ఉపీ! _ 11% 
mA $13133 1౮6 శక త! ౮ లే 


త Cal 


న ను ప్రయో tes | స్ట 
తహ య! జ్‌ ph Js క్‌ 
Je Bp PEE ఆ! ‘el 
ఢమ పత మయ గ్ర 4 యర్రా దాత 
గగ త. agi 
Gs ప మర త్ర్యవ se గ్ర 
త్త Sab sre ja gi 

యా ట్టు జామ! హసన్‌ బ్ర 


లే 
ణు 


(సహీవా మున్లింలోని 'కుచీజుభ్రతల' ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


ఈ హదీసులో వుజూ మహత్మ్యం వివరించబడింది. రోజూ ఐదుపూటలా వుజూ చేసేవ్యక్తి 
పాపాల మాలిన్యం నుండి ఎలా కడిగివేయబడతాడో చూశారా? వుజూ వల్ల కేవలం శరీర 
అవయవాలే కాదు, మనసు కూడా పరిశుభ్రంగా ఉంటుంది. వుజూ చేయటం వల్ల చిన్న చిన్న 


పాపాలన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. 

130. ఆయన (అబూ హురైరా - రజి) 
గారే చేసిన కథనం : దైవప్రవక్త (సల్లం) 
ఇలా (ప్రబోధించారు: (మనిషి) ఘోర 
(కబీరా) పాపాలకు దూరంగా ఉంటే, 
ఐదు పూటల నమాజులు, ఒక జుమా 
నుండి మరొక జుమా, ఒక రమజాన్‌ 


అమ్ము! ఏ] 


లం ర టూ సయ జక 1. 
లాపీ! చయ? లయ క్ష 4 


లా! స... RESTA) టా! ప. 


ల యి దము OL 
ఆ ely, లఘు! 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 215 రామయ 


మాసం నుండి మరొక రమజాన్‌ మాసం 
వరకు మధ్య జరిగిన పాపాలకు పరిహార 
మవుతాయి. (ముస్లిం, 


(సహీహ్‌ ముస్తింలోని శుచీశుభ్రతల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 
ఒక విశ్వాసి ఘోరపాపాలకు పాల్పడకుండా, సాటి మానవుల హక్కులను కొల్లగొట్టకుండా 


జాగ్రత్తగా మసలుకుంటే పైన పేర్కొనబడిన ఆరాధనలవల్ల అతను పూర్తిగా పాపాల నుండి 
పవిత్రుడయిపోతాడు. 


131. ఆయన (అబూ హురైరా - రజి) 
గారే చేసిన కథనం ప్రకారం పంక కశ దప 6 దక yh : స | 
(సల్లం) తన సహచరులతో “దైవం 1, 35 tees 

(మానవుల) పాపాలను ప్రక్షాళనంచేసి, “ esl & ఆప రవి! 
వారి స్థానాలను ఉన్నతం చేసేందుకు ల్‌ బాప tap : Js రాంక్‌ 
దోహదపడే విషయాలు ఏమిటో నేను. ౨. ౬ J! ఓహ! ప్రక; లర! 
మీకు చెప్పనా?” అని అన్నారు. దానికి *౮0 bu) సము వడు! షన న్‌ా 
ఆయన సహచరులు “తప్పకుండా షల 
చెప్పండి దైవప్రవక్తా!” అని విన్నవించు 

కున్నారు. అప్పుడు ఆయన “మనసు 

ఒప్పకపోయినా పూర్తిగా వుజూ 

చేయటం, మస్టిద్‌ల వైపు ఎక్కువగా 

అడుగులు వేయటం (అంటే దూరం 

నుంచి రావటం), ఒక నమాజు ముగిసిన 

పిదప తరువాతి నమాజు కోసం ఎదురు 

చూడటం ఇంకా ఇది (పుణ్యపరంగా) 

సరిహద్దుపై కాపలా కాయటం (తో 

సమానం)” అని చెప్పారు. (ముస్లిం) 


(సహీహ్‌ ముప్లింలోని శుచీశుభ్రతల 
ప్రకరణం) 


Jb ౮౮ ie వడ al ల 


https://teluguislam.net 


ఏ 


వాదీను కిరణాలు 216 రామయ్య 


ముఖ్యాంశాలు 

ఈ హదీసులో 'రిబాత్‌ అన్న పదం వాడబడింది. రిబాత్‌ అంటే సరిహద్దుపై కాపలా 
కాయటం. ఒక దేశ సరిహద్దుల వద్ద కాపలా కాయడమనేది ఎప్పుడూ జరుగుతుండే పని. 
అందుకే ఎల్లప్పుడూ సత్కార్యాలు చేస్తూ ఉండటాన్ని, నిరంతరం ఆరాధనలు చేస్తూ ఉండటాన్ని 
సరిహద్దుపై కాపలాతో పోల్చడం జరిగింది. మనసు ఒప్పుకోకపోయినా పూర్తిగా వుజూ 
చేయడమంటే, విపరీతంగా చలివేస్తున్నప్పుడు గాని లేక అనారోగ్యానికి గురై వున్నప్పుడుగాని 
నీళ్ళతో వుజూ చేయడం భారంగా తోస్తుంది. అయితే ఒక విశ్వాసి దైవప్రసన్నత కోసం ఆ 
బాధను సహిస్తూ సరైన రీతిలో ప్రవక్త పద్ధతిననుసరించి వుజూ చేస్తే అతని సహనానికి తగిన 
పుణ్యం అతనికి లభిస్తుంది. 

అదేవిధంగా ఇల్లు మస్టిద్‌కు దగ్గరగా ఉండటం కొన్ని విధాలుగా సౌకర్యంగానూ, 
ప్రయోజనకరంగానూ ఉన్నప్పటికీ, మస్టిద్‌కు నడిచివెళ్ళినందుకు లభించే పుణ్యాన్ని బట్టి 
చూస్తే ఇల్లు మప్టిద్‌కు దూరంగా ఉండటమే మంచిది. మనిషి ఆరాధనా సంకల్పంతో మప్టిద్‌ 
వైపు ఎన్ని అడుగులు వేస్తాడో అతనికి అంత పుణ్యం లభిస్తుంది. సమీప ఇండ్లవారు ఆ 
పుణ్యాన్ని పొందలేరు. 
132. హజ్రత్‌ అబూ మూసా అష్‌అర్‌ ధా పః ss Jol] _ 


(రజి) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ౮ :౮6 ఏ! ఇి డ్ర స ఆ 
ఇలా ప్రబోధించారు : రెండు శీతల 


వ | డి il J 
నమాజులను చేసేవాడు స్వర్గంలోకి వ ధన dee న్‌ స్త వ. 


LP] న 
Sh ల రేటు (ప! 
ప్రవేశిస్తాడు.” (బుఖారీ - ముస్తిం) బి! లేక యం రు య 


రల 
“బర్‌దాన్‌' (రెండు శీతల నమాజులు) 


అంటే ఫజ్ర్‌ మరియు అస్‌ నమాజులని 

భావం. 
(నహీవా బుఖారీలోని నమాజు వ్యవధుల (వ్రకరణంలోనూ, ఇంకా నహీవా 
ముస్తీంలోని మస్టిదుల ప్రకరణంలోనూ ఈ వాదీను పాందువరచబడింది.. 


ముఖ్యాంశాలు 

సాధారణంగా ప్రజలు “ఫజ్రొ మరియు 'అస్ర్‌' నమాజుల పట్ల నిర్లక్ష్యం వహిస్తారు. 
ఫజ్ర్‌ వేళకు నిద్రనుండి మేల్కొని నమాజు కోసం మస్టిద్‌కు రావటం మనసుకు భారంగా 
తోస్తుంది. అదేవిధంగా అగ్‌వేళ సాధారణంగా ప్రజలు తమ దైనందిన కార్యకలాపాల్లో 
తలమునకలై ఉండి, నమాజు పట్ల అశ్రద్ధ వహిస్తారు. అందుకే పై హదీసులో ఆ నమాజుల 
మహత్యాన్ని వివరిస్తూ, వాటిని క్రమం తప్పకుండా నిర్వర్తిస్తూ ఉండమని తాకీదు చేయటం 
జరిగింది. ఈ రెండు నమాజులను నిత్యం క్రమం తప్పకుండా చేసేవాడికి మిగిలిన మూడు 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 217 Calais 


నమాజులు చేయడం ఏమంత కష్టం కాదు. మనిషి ఈ రెండు నమాజులను కాపాడుకుంటే 
అవి అతని స్వర్గప్రవేశానికి దోహదకారి అవుతాయి. 
133. దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రబోధిం ౮6 :0౮6 4౫ ge -1rr 
చారని హజ్రత్‌ అబూ మూసా అష్‌అరీ య ;1 కన. Py (ఏ3 వవ్‌ ఎ! నా 
(రజి) గారే తెలియజేశారు: దాసుడు గ 
అనారోగ్యానికి గురైనప్పుడు లేదా ప్రయా 
ణంలో ఉన్నప్పుడు అతను స్టానికుడై gel sly) 
ఆరోగ్యంగా ఉన్నప్పుడు చేసే (సత్‌) 
కర్మలు అతని పేర రాయబడ తాయి. 
(బుఖార్‌) 
(సహీవా బుఖారీలోని జిహాద్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

ఇక్కడ 'సత్కర్మలు' అంటే విధులు (ఫరాయెజ్‌) కావు. మనిషి నిత్యం చేస్తూ ఉండే 
అభిలషణీయమైన స్వచ్చంద కార్యాలని భావం. షరీఅత్‌ పరమైన తగు కారణం వల్ల అతను 
ఆ పనులు చేయలేకపోయినా వాటి పుణ్యం మాత్రం అతని ఖాతాలో జమ అవుతూ ఉంటుంది. 
అయితే ఈ అవకాశం ఫర్జ్‌ (విధి) కార్యకలాపాలకు లేదు. ఫర్డ్‌ కార్యాలను ఎట్టి పరిస్థితుల్లోనూ 
వదలటానికి వీల్లేదు. 
134. హజ్రత్‌ జాబిర్‌ (రజి) కథనం య స డా హాటీ! _ \rt 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా “ఇ, ? Hee ce A 3 
ప్రబోధించారు : “ప్రతి మంచి పనీ కక 4! రం pus కౌ | హో 
పుణ్యమే.” (బుఖారీ - ముస్లిం (రహ్మలై) gil sly) Wie లాడ యి 
గారు ఈ హదీసునే హజ్రత్‌ హుజైఫా ఉూతి!తాంపప్తప ఈ రో లూ 1 
(రజి) ఆధారంగా వెలికితీశారు). 


(సహీహ్‌ బుఖారీలోని సంస్కార ప్రకరణంలోనూ ఇంకా సహీహ్‌ ముస్తింలోని జకాల్‌' 
ప్రకరణంలోనూ ఈ హదీను పాందువరచబడి ఉంది.) 


ముఖ్యాంశాలు 

విశ్వాసి మంచితో, మేలుతో కూడుకున్న పని ఏదయినా చేస్తే అందుకు అతనికి 
“'సదఖా' చేసినంత పుణ్యం లభిస్తుందని ఈ హదీసు తెలియపరుస్తోంది. అన్ని రకాల 
సత్కార్యాలను, మేలుతో కూడుకున్న పనులను 'మారూఫ్‌' అంటారు. పైగా నేరాలకు, పాపాలకు 
దూరంగా ఉండటం కూడా 'మారూఫ్‌” (పుణ్యకార్యం) గానే భావించడం జరుగుతుంది. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


135. హజ్రత్‌ జాబిర్‌ (రజి) గారే చేసిన 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా 
ప్రబోధించారు : ఎవడైనా ముస్లిం ఒక 
చెట్టు నాటితే (దాని ఫలాలు పక్షులు, 
పందికొక్కులు, తదితర జంతువులు, 
కీటకాలవల్ల) తినేయబడినా అది అతని 
తరపునుండి 'సదఖా (పుణ్యకార్యం) 
అవుతుంది. అలాగే అందులోనుంచి 
దొంగిలించబడినా దాన్ని అతని తరపు 
నుండి 'సదఖా'గానే భావించడం జరుగు 
తుంది. ఎవడైనా దానికి నష్టం కలిగిస్తే, 
అది కూడా సదఖాగానే పరిగణించ 
బడుతుంది. (ముస్లిం, 


ముస్త్లింలోని వేరొక ఉల్తెఖనంలో ఇలా 
ఉంది : ముస్లిం ఎదైనా చెట్టు నాటగా, 
దాన్ని (అంటే దాని ఆకులను, ఫలా 
లను) ఏ మానవుడైనా లేక చైంరువైనా 
లేక పక్షి అయినా తినేస్తే, దానిపై పె అతనికి 
ప్రళయం వరకూ పుణ్యం లభిస్తూనే 
ఉంటుంది. 

ముస్థింలోని ఇంకొక ఉల్లేఖనం ప్రకారం 
ముస్లిం ఎదైనా చెట్టునాటగా లేక చేను 
పండించగా ఎ మానవుడైనా లేక 
జంతువైనా లేక మరేదైనా దాన్ని తినేస్తే 
అందులో అతనికి పుణ్యమే లభిస్తుంది. 
(బుఖారీ, _ ముస్షింలిరువురూ ఈ 
హదీసును హజ్రత్‌ అనస్‌ (రజి) ఆధా 
రంగా కూడా ఉల్లేఖించారు). 
'యర్‌జవుహూ అంటే దాన్ని నష్టపర 
చటం లేదా దాంట్లో లోటు కల్పించడం 
అని అర్థం. 


218 ర కాగా 


లత వల్‌ మ పైట! _ 17 

fy అయి ప్ర టు గ. 
(తష క్ట. యు se పత y| is 

sh oss y, Sle GLU; 

పతన న hMs 


త్‌ ల ఫీ లో 


వధే టం! 
డ్‌ య్‌ స్ట టీ స్తే త్వ 
వయ మ J న ఏ CGH se 
EAN శీ యత J సు ప 


న 


తీ! త్‌ స పం ర mre చం 
శే? శీల లీ ఫు: పం. మ 


https://teluguislam.net 


హదీను కిరణాలు 219. eID 


(నహీవా బుఖారీలోని “సేద్యం, కౌలు వ్యవసాయాల' వ్రకరణంలోనూ, నవీవా 
ముస్తింలోని వండ్లు, పంటల వాటాల వ్యవహారం (ముసాఖాత్‌) ప్రకరణంలోనూ 
ఈ హదీనును పేర్కొనటం జరిగింది). 


ముఖ్యాంశాలు 

ఈ హదీసు ద్వారా వ్యవసాయం, తోటల పెంపకం యొక్క ప్రాముఖ్యత వెల్లడౌతోంది. 
పంటలు పండిన తరువాత ప్రకృతి వైపరీత్యాలకు గురై నాశనమవడం గాని, దురాక్రమణకు 
గురవడం గాని, లేదా దొంగిలించబడడం గాని జరిగినప్పుడు ముస్లిం అయిన వ్యక్తి దానిపై 
సహనం వహిస్తే దానిపై కూడా అతనికి పుణ్యం లభిస్తుందని చెప్పబడింది. 
136. హజ్రత్‌ జాబిర్‌ (రజి) గారే ఇలా ౮ :06 15 వత్పయు!! = 
తెలిపారు : బనూ సలిమా తెగవారు య్ర్‌? పాయ! ధు = గ గా ఇ. బు 
మస్టిద్‌ సమీప ప్రాంతానికి తరలివెళదా = పూ గో ఏడ శత Ir యు 
మని నిశ్చయించుకున్నారు. ఈ 
విషయం “దైవప్రవక్త (సల్లం) గారికి ఈగో (య తేమ తుల రం. 
తెలిసింది. అప్పుడు ఆయన వారితో Std త్వం కలో 3వ tl 
“ఏమిటీ, మీరందరూ మస్టిద్‌ సమీప కరు పమ ణి రవ యు 6 sf 
ప్రాంతానికి తరలివెళదామను కుంటు (కర డీ SSG St య 
న్నారట?” అని అడిగారు. దానికి వారు, గన రేక 31 dled 
“జాను దైవప్రవకా! మేము నిజంగానే ul ge) 1355 pms ely) పు 
వెళదామనుకుంటున్నాము”' అని po fu గి 
సమాధానమిచ్చారు. Sa ey చన స 
అందుకు ఆయన “బనూ సలిమా wa ( వం 


తెగవారలారా! మీరు మీ ఇండ్లలోనే (టు ఆటా ఊ జం తా జే 
ఉండండి. మీ అడుగు ముద్రలు గ కూ 
లిఖించబడతాయి. మీరు మీ ఇండ్లలోనే 
ఉండండి. మీ అడుగుల ముద్రలు 
లిఖించబడతాయి”' అని వారికి 


ఉపదేశించారు. (ముస్లిం) 


ముస్లింలోని వేరొక ఉల్లేఖనంలో “మీరు 
(మస్జిద్‌ వైపు) వేసే ప్రతి అడుగుకీ 
ఒకింత (ఉన్నత) స్థానం లభిస్తుంది” 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 220 Gita, 


అని ఉంది. బుఖారీ కూడా హజత్‌ 
అనస్‌ (రజి) ఆధారంగా ఈ భావంలోనే 
ఉల్లేఖించారు. 


“బనూ సలిమా' అనేది అన్సార్‌కు చెందిన 
ఒక పేరెన్నికగన్న తెగ. 'ఆసారుహుమ్‌' 
అంటే అడుగులు (అడుగుల 
ముద్రలు). 


(సహీహ్‌ బుఖారీలోని “అజాన్‌' ప్రకరణంలోనూ, ఇంకా సహీహ్‌ ముస్లింలోని మస్టిదుల 
ప్రకరణంలోనూ ఈ హదీసు ప్రస్తావనకు వచ్చింది). 


ముఖ్యాంశాలు 

1. సత్కార్యం ఎంత కష్టమైనదయితే దానిపై లభించే పుణ్యం అంతే ఎక్కువగా 
ఉంటుంది. 

2. మస్టిద్‌ నుండి ఇల్లు ఎంత దూరం ఉన్నప్పటికీ, మస్టిద్‌కు వెళ్ళి సామూహిక నమాజులో 
పాల్గొనాలి. 


137. హజ్రత్‌ అబూ ముంజిర్‌ ఉబై బిన్‌ 5 :ర్క షు; శ్రా! - \TYV 
కాబ్‌ (రజి) కథనం : ఒక వ్యక్తి ఉండే sal తి అ a స్లో gh శ 


నుండి అతని ఇల్టుకన్నా దూరంగా ఎవరి | 
ఇల్లూ లేదు. అయినా అతను ఒక్క హః సంహ we as) 
నమాజును కూడా వదిలేవాడు కాదు. ఊరూ దం క. J 


అతనితో ఎవరో అన్నారు లేక నేనే య ¢ కయ్యం! లో య! ఫా 
అన్నాననుకుంటా, “ఒక గాడిదను ప్త! తూ తో! ఆ ర్‌! నక G 
కొనుక్కొని చీకటి పడినప్పుడు, ఎండ లా! స్థ se mr మోరీ! 1 ఆ! 
తీవ్రంగా ఉన్నప్పుడు దానిపై ఎక్కి టట he et లే <1 


రావచ్చుగదా?” అని. దానికి అతను = 
త! ట్రూ స ఉగ త! ల ఏవ 6 [| 
“నొ ఇల్లు మసప్టిద్‌ చెంతనుండటం వవ use a 


. క్‌ టీ 
నాకిష్టం లేదు. నేను (దూరం నుండి) | తోలి pie si ముత 
మస్టిద్‌కు నడిచి రావడం, తిరిగి మస్టిద్‌ కల! “tel Us pu ర! 
నుండి ఇంటికి తిరిగి వెళ్ళడం నా కర్మల మయ! ఓమ! Gel Je! 


https://teluguislam.net 


హదీను కిరణాలు 221 


పత్రంలో వ్రాయబడాలని నేను కోరుకుం 
టున్నాను” అన్నాడు. (అతని మాటలు 
విని) దైవప్రవక్త (సల్లం) “అల్లాహ్‌ నీవు 
కోరుకున్నదంతా (నీ ఖాతాలో) జమ 
చేశాడు” అని అన్నారు. 


వేరొక ఉల్లేఖనంలో “నీకు నీవు ఆశిం 
చిన పుణ్యం లభిస్తుంది” అని ఉంది. 


“అర్రమ్‌జా' అంటే ఎండకు కాలుతున్న 
నేల. 


(సహీహ్‌ ముస్లింలోని మస్టిదుల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


1. ప్రవక్త (సల్లం) సహచరులు పరలోక పుణ్యాన్ని సంపాదించడం కోసం ఎలా 
పరితపించిపోయేవారో ఈ హదీసు ద్వారా బోధపడుతోంది. 

2. మనిషికి లభించే పుణ్యం అతని సంకల్పానికి అనుగుణంగా ఉంటుంది. ఆ విధంగా 
చూస్తే ఇల్లు మస్టిద్‌కు దూరంలో ఉండటం కూడా శుభకరమే అని తెలుస్తోంది. 


138. దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రబోధిం 
చారని హజ్రత్‌ అబూ ముహమ్మద్‌ 
అబ్బుల్లాహ బిన్‌ అమ్‌ బిన్‌ ఆస్‌ (రజి) 
తెలియజేశారు : నలభై (సద్‌) గుణా 
లున్నాయి. వాటిలో అత్యుత్తమమైన 
గుణం వేంకపాలను (ఇతరులకు 
కానుకగా) ఇచ్చివేయడం. ఎ సదాచారి 
అయినా పుణ్యాన్ని ఆశిస్తూ, దేవుని 
తరపునుండి చేయబడిన వాగ్దానాలను 
ధృవీకరిస్తూ వాటిలోని ఏ ఒక్క 
సద్గుణాన్ని ఆచరించినా దేవుడు 
తప్పకుండా అతనికి స్వర్గంలో ప్రవేశం 
కల్పిస్తాడు. (బుఖారీ) 


ఆ! రక ర టీ! 14 
లోలా! ధో 3 రాత! 4 he ee 
క్త త పుటల Ub Cees 
ల! పేమ 5 యహ! పు పప 
సత్తా న్‌ా fo fees Je ప్రా 
warded hss త్ర G15 
రీ! = తేహ్వపేక ట్రయి! పు ఉష! 
చే ఉట టే ఉప్‌ కర ఉదయ 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


ఒక వ్యక్తి తన పశువును ఇతరుల 
కవర్తికైనా ఇచ్చి, దాని పాలను కానుకగా 
సేవించమని చెప్పి, పశువును తిరిగి 
వాపసు చేయమంటాడు. అలాంటి 
పశువునే 'మనీహా' అని అంటారు. 


222 


(నహీవా బుఖారీలోని కానుకల” ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


పై హదీసులో చెప్పబడిన విధంగా ఒక వస్తువుని తమ యాజమాన్యంలో ఉంచుకొని, 
తాత్కాలిక ప్రయోజనాల నిమిత్తం దాన్ని ఇతరులకు ఇచ్చివేస్తే దానివల్ల కూడా పుణ్యం 


లభిస్తుంది. 


139. దైవప్రవక్త (సల్లం) ఇలా ఉపదేశి 
స్తుండగా తాను విన్నానని హజ్రత్‌ అదీ 
బిన్‌ హాతిం (రజి) తెలియజేశారు : 
మిమ్మల్ని మీరు అగ్ని నుండి కాపాడు 
కోండి! ఒక్క ఖర్జూరపు ముక్క (దానం) 
తోనైనా సరే; (బుఖారీ - ముస్తిం) 


ఉభయులూ (బుఖారీ - ముస్లింలు), 
అదీ (రజి) ఆధారంగా వెలికితీసిన వేరొక 
 ఉల్లేఖనంలో దైవప్రవక్త (స) ఇలా 
ప్రబోధించారని ఉంది : మీలోని ప్రతి 
ఒక్కరితోనూ అతని ప్రభువు (నేరుగా) 
సంభాషిస్తాడు. అప్పుడు అతనికి - అతని 
ప్రభువుకు మధ్య ఏ అనువాదకుడూ 
ఉండడు. (ఆ రోజు) మానవుడు తన 
కుడివైపు చూస్తాడు. అక్కడ అతనికి 
' తాను అంతకుముందు చేసిన ఆచరణే 
కనిపిస్తుంది. ఆ తరువాత ముందువైపు 
చూస్తాడు. అక్కడ నరకాగ్ని మండుతూ 


ఫ్రా el శ! 14 
los Eres 
డడ Er 3దీ! పహ Jy సక ద్వి! 
cle ర ట్రప్‌ 

J Bese cl యో 
sy} ner రా ను 6) ఫక్‌ ఉ! ల 
రడ హ్‌ Es 
RET మడళ్తయ న జనవ 
gee మడ hy sg we గ! 


https://teluguislam.net 


3౪ ped 
వాదీను కిరణాలు 223 rebaloawe 


కనిపిస్తుంది. కనుక ఒక్క ఖర్జూరపు హం 43 యు Au స్మ తం నగ టు 
ముక్కతోనైనా సరే మిమ్మల్ని మీరు మస లక పహ క్ర ఫ్ర దీ! 
Feds 


Fa 
నరకాగ్ని బారినుండి కాపాడుకోండి; అదీ 
చేయలేకపోతే ఒక్క మంచిమాట చెప్పి క 
అయినా సరే; 


(మొదటి ఉల్లేఖనం సహీహ్‌ బుఖారీలోని సంస్కార ప్రకరణంలోనూూ, జకాత్‌ తదితర 
ప్రకరణాల్లోనూ వచ్చింది. ఇంకా నహీవా బుఖారీలోని తౌహీద్‌ మొదలగు 
ప్రకరణాల్లోనూ, సహీహ్‌ మున్లింలోని జకాత్‌ ప్రకరణంలోనూ రెండవ ఉల్లేఖనం 
పాందువరచబడి ఉంది.) 


ముఖ్యాంశాలు 

1. ప్రళయదినాన మనిషి దైవసన్నిధిలో నిలబడి ఉన్నప్పుడు అతనికి ఇరుప్రక్కలా 
తాను అంతకుముందు లోకంలో చేసుకున్న కర్మలుంటాయనీ, ఆ సమయంలో అతను 
పరమప్రభువుతో ప్రత్యక్షంగా మాట్లాడి తాను చేసిన కర్మలకు జవాబుదారీ వహించవలసి 
ఉంటుందని పై హదీసు తీవ్రంగా హెచ్చరిస్తోంది. రెండో విషయం ఎమిటంటే, ప్రతి వ్యక్తీ తన 
స్థోమతకు తగ్గట్టుగా దైవమార్గంలో ఖర్చు పెట్టడానికి, దానధర్మాలు చేయడానికి ప్రయత్నించాలి. 
అదేవిధంగా ఇతరులను నవ్వుతూ పలకరించడం, వారిపట్ల మృదువుగా మెలగడం లాంటి 
సద్వర్తనాలను అవలంబించడం కూడా ముక్తికి సోపానం కావచ్చు. 


2. ప్రళయం రోజు మనిషికి పనికివచ్చేవి అతను చేసుకున్న సత్కర్మలే. 


140. హ(జత్‌ అనస్‌ (రజి) కథనం లో! హి వ ప్వ్టేమీ! ఆ - 1౬ 
ప్రకారం డైన ప్రవక్త (అల్లం, ఇలా ప్రల ట్ర ప 0 dl 
ధించారు : ss చేసి అనై దైవానికి i ft ర వష! 9 jal కః 
కృతజ్ఞతలు తెలుపుకునేవాడి పట్ట, నీళ్ళు ___ టు. | us 
త్రాగి దానిపై దైవాన్ని కొని యాడే దాసుడి ఏ పుటి యమ షు 
పట్ల అల్లాహ్‌ అమితంగా ప్రసన్నుడౌ ర రసు; ఆ ely) Us 


తాడు. (ముస్లిం) ప్రముక పయి! సత్ర వప్పాట! 
“అక్‌లా' అంటే ఉదయం లేక రాత్రి 
భోజనం. 


(సహీహ్‌ ముస్తీంలోని దైవధ్యాన ప్రకరణం) 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


ముఖ్యాంశాలు 


ర రా 


మనిషికి రుచినీ, తృప్తినీ, ఆహ్లాదాన్ని ఇచ్చే భోజనం తినడం, నీళ్ళు త్రాగడం లాంటి 
వాటిపై దైవానికి కృతజ్ఞతలు తెలుపుకుంటే అందులోనూ పుణ్యం దొరుకుతుందని, ఆ విధంగా 
తినడం, త్రాగడం కూడా ముక్తికి దోహదపడవచ్చని పై హదీసు ద్వారా తెలుస్తోంది. 
(సుబ్‌హానల్లాహి వ బిహమ్టిహీ సుబ్‌హానల్లాహిల్‌ అజీం). 


141. హజత్‌ అబూ మూసా అష్‌అరీ 
(రజి) కథనం ప్రకారం దైవప్రవక్త ఇలా 
అన్నారు: “ప్రతి ముస్లిం తప్పనిసరిగా 
“సదఖా' చేయాలి.” అందుకు అబూ 
మూసా అష్‌అరీ (రజి) “అతని దగ్గర 
అంత స్థోమత లేకపోతేనో?!” అని 
సందేహపడ్డారు. దానికి దైవప్రవక్త 
“అతను తన స్వహస్తాలతో (కష్టపడి) 
పనిచేసి (వచ్చిన జీతాన్ని) తన స్వయం 
కోసం ఉపయోగించుకోవాలి. ఇంకా 
సదఖా కూడా చేయాలి” అని చెప్పారు. 
“అతనిలో ఆ శక్తి కూడా లేకపోతే?” అని 
అబూమూసా (రజి) మళ్ళీ సందేహ 
పడగా, దానికి ఆయన (స), “ఎవడైనా 
అవసరాల్లో ఉన్న వ్యక్తి ఎదైనా ఆపదలో 
చిక్కుకొని ఉంటే అతణ్ణి ఆదుకోవాలి” 
అని జవాబు చెప్పారు. అప్పుడు మళ్ళీ 
ఆయన “అదీ చేయలేకపోతే” అని 
అడగ్గా, దైవప్రవక్త (స) “అప్పుడు అతను 
మంచిని లేదా మేలును గురించి అదే 
శిస్తూ ఉండాలి” అని అన్నారు. అబూ 
మూసా (రజి) గారు “మరి అదీ చేయ 
లేకపోతేనో?” అని మళ్ళీ సందేహపడగా 
అపుడు ఆయన (స), “అటువం 
టప్పుడు అతను పరులకు కీడు తలపెట్ట 


a 


త ర్‌ రావ! tN 

స రయ! పం టూ dl ఖం లో శ! 
JG Aus గాన గ్ర sis? :dUb 
Sg Js 0 fh J dy hs 
బర్త! als 1: ‘JG ఆతు స 
SPC UE) [ఏ రాజి ‘JU Va 
లమ మ ల] రు! :JG Se 
వళ లమ! yl day yb 

ర తయ 08 కృష బర జ 


https://teluguislam .net 


వాదీను కిరణాలు 225 en 


కుండానైనా జాగ్రత్తపడాలి. నిస్పందే 

హంగా ఇది కూడా సదఖాయే (ఒక 

రకంగా దానమే)” అని చెప్పారు. 
(బుఖారీ - ముస్తీం) 


(సహీహ్‌ బుఖారీలోని జకాల్‌ ప్రకరణంలోనూ సంస్కార ప్రకరణంలోనూ ఇంకా 
సహీహ్‌ ముస్తింలోని జకాత్‌ ప్రకరణంలోనూ ఈ హదీను ఉంది). 


ముఖ్యాంశాలు 

1. మనిషి కష్టపడి, చెమటోడ్చి డబ్బు సంపాదించాలని ఈ హదీసు బోధిస్తోంది. తద్వారా 
అతను తన అవసరాలను తీర్చుకోవటంతో పాటు దైవమార్గంలో సదఖా (దానం) కూడా 
చేయగలడు. 

2. సదఖా భావం చాలా విసృతమైనది. పుణ్యప్రదమైన, మేలుతో కూడిన అనేక రకాల 


సత్కార్యాలు దీని పరిధిలోకి వస్తాయి. ఆఖరికి చెడు పనులు చేయకుండా ఉండటం కూడా 
'సదఖా' క్రిందికే వస్తుంది. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


14వ అధ్యాయం 


226 


ర కాలూ 


ప. 
ఆరాధనలో మధ్యేమార్గం 


అల్లాహ్‌ సెలవిచ్చాడు : మేము ఈ ఖుర్‌ఆన్‌ను 
నీపై అవతరింపజేసింది నిన్ను కష్టానికి 
గురిచేయడానికి కాదు. (తాహా : 1,2) 
మరొకచోట ఆయన ఇలా సెలవిచ్చాడు: 
“అల్లాహ్‌ మీకు సౌలభ్యం కలుగజేయాలనే 
అభిలషిస్తాడు. మిమ్మల్ని కష్టపెట్టాలనే తలంపు 
ఆయనకు లేదు.” (అల్‌ బఖర : 185) 
142. హజత్‌ ఆయిషా (రజి.అన్‌హా) 
కథనం ప్రకారం ఒకసారి దైవప్రవక్త 
(సల్లం) తన దగ్గరకు వచ్చినప్పుడు 
అక్కడ ఆమె దగ్గర ఒక స్త్రీ కూర్చొని 
ఉంది. దైవప్రవక్త (సల్లం) “ఎవరిమె? 
అని అడిగారు. 


దానికి హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా) 
“ఒక ఆవిడ (నఫిల్‌) నమాజులు ఎక్కు 
వగా చేస్తుందంటూ జనం చెప్పుకుంటు 
న్నారే! ఈమే ఆవిడ” అని తెలిపారు. అది 
విని దైవప్రవక్త (స) “ఇక ఆపు (ఈమె 
పాగడ్తలు)! మీ శక్తిమేరకే పనులు 
చేయండి. దైవసాక్షి! దేవుడు విసుగు 
చెందడు. కాని ఆఖరికి మీరే విసుగెత్తి 
పోవచ్చు (అంటే అతి ఎక్కువగా 
ఆరాధనలు చేయటం వల్ల మీకు 
విసుగు రావచ్చేమోగాని దానిపై పుణ్యం 


le pis UG బ్ర! లు! త్ర! ప్రత; 


దేరి ధ్ర ల dl Jb 
LY.\ టు) య. వప య 
సప! కహ! షా i yu Jb 


.L\Ao పభ] శక 


she dl poy isl yey \EY 

ఫు యయ Gls యా శక గ్ర! ర్‌! 
ssi స్ట ia cb fois 2) db 
దు JG Lge 
Ree Js మప రడ 


Cl 
టో 
|! 


https://teluguislam .net 


GEN, 


వాదీను కిరణాలు 


ప్రసాదించే విషయంలో ఆయన మాత్రం 
విసుగుచెందడు). (దానికి బదులు) 
మనిషి చేసే ధర్మకార్యాలలో శాశ్వతంగా 
పాటించే ఆరాధనే దేవునికి అత్యంత 


227 


కా శరన 0% fe, = 
ఆడో ES డో ls 423 

or 
pe 5 Uy ప్త! i న. 


రేడు! సేయ మడ్డ (సమయ! [స్లో 


న! 


ర ప షప Ms pr 


బక పర టి సము రడ 6 AEG 


ట్రతికరమైనది. (బుఖారీ - ముస్తిం) 
“మహ్‌ అనేది వారింపు, గద్దింపు కోసం 
వాడే శబ్దం. “లా యమల్లుల్లాహు' అంటే 
దాని పుణ్యం, ప్రతిఫలం అంతం కాదు. 
దేవుడు మీపట్ల విసుగెత్తిపోయిన వానిలా 
వ్యవహరించడు. పైగా మీరే విసుగు 
చెంది చేస్తున్న పనిని వదలిపెట్టవచ్చు. 
కాబట్టి మీరు శాశ్వతంగా చేస్తూ ఉండ 
గలిగే పనిని ఎంచుకోవడమే మంచిది. 
ఇలాచేస్తే దాని పుణ్యం, దాని ఘనత 
సదా మీకు లభిస్తూ ఉంటాయి అని 
అర్థం. 


(నహీవా బుఖారీలోని 'తహజ్జాద్‌' వ్రకరణంలోనూ, ఇంకా నహీవ్‌ా మున్లీంలోని 
ప్రయాణీకుల నమాజు ప్రకరణంలోనూ ఈ హదీను వచ్చింది). 


ముఖ్యాంశాలు 

1. శక్తికి మించిన ఆరాధన చేయడాన్ని ఈ హదీసులో వారించటం జరిగింది. ఎందుకంటే 
ఇలా చేయడం వల్ల మనిషి కొన్ని రోజుల తర్వాత దానిపై విసుగు చెంది, అసలు ఆరాధననే 
మానేసే ప్రమాదముంది. కనుక, ఆరాధనలు, వినయవిధేయతల్లో మధ్యేమార్తాన్ని 
అవలంబించడం అవసరం. 

2. దాసుడు ఎల్లప్పుడూ క్రమం తప్పకుండా చేసే పనినే అల్లాహ్‌ ఎక్కువగా 
యిష్టపడతాడు - ఆ పని ఎంత చిన్నదైనా సరే ఎందుకంటే ఎల్లప్పుడూ చేస్తూ ఉండే ఆచరణకు 
పుణ్యం కూడా ఎల్లప్పుడూ లభిస్తూనే ఉంటుంది. దీనికి విరుద్ధంగా కొన్ని రోజులపాటు చేసి 
వదలిపెట్టే పనులకు లభించే పుణ్యం కూడా అంతటితో ఆగిపోతుంది. 


143, హజ్రత్‌ అనస్‌ (రజి) కథనం : ఆ 4! న టా! yy ఎ! లొ 
ముగ్గురు వ్యక్తులు దైవప్రవక్త సతీ 1“: er మ 3 mpm 

స్‌ = అ న్‌ లీ ఫల | ha; Wh cle id 
మణుల ఇండ్లకు వచ్చి, దైవప్రవక్త డో = ల జో “ - 


https://teluguislam .net 


వాదీను కిరణాలు 


ఆరాధన విషయమై వారిని ప్రశ్నించ 
సాగారు. వారికి ఆయన (స) ఆరాధన 
విధానం బోధించబడింది. వారు దాన్ని 
తక్కువగా భావించి, “ఆయనెక్కడా? 
మేమెక్కడా? ఆయన వల్ల గతంలో 
జరిగిన పాపాలు, జరగబోయే పాపాలన్నీ 
క్షమించబడ్డాయి. (కనుక మేము ఆయన 
కంటే ఎక్కువగా ఆరాధన చేయాలి)” 
అని అనుకున్నారు. వారిలో ఒకడు, “ఇక 
నుంచి నేను ఎల్లప్పుడూ రాత్రంతా 
నమాజుల్లో గడుపుతాను” అని అన్నాడు. 
రెండవవాడు, “నేను ఇకపై ఎల్లప్పుడూ 
ఉపవాసముంటాను. ఉపవాసాన్ని 
విరమించను” అని అన్నాడు. మూడో 
వ్యక్తి, “నేనైతే స్రీలకు దూరంగా 
ఉంటాను. ఎన్నటికీ వివాహం చేసు 
కోను” అని ప్రతిన బూనాడు. 


(వారి మాటల గురించి తెలుసుకొని) 
దైవప్రవక్త (స) వారివద్దకు వెళ్ళి, “మీరు 
ఇలా అన్నారా?” అని ప్రశ్నించారు. 
(వారు అవునని సమాధానమివ్వగా) 
ఆయన, “జాగ్రత్త! దైవసాక్షి! నేను మీ 
అందరికంటే ఎక్కువగా దైవానికి 
భయపడేవాడ్ని, అందరికంటే ఎక్కువగా 
ఆయనపట్ల భీతిగలవాడ్ని. కాని నేను 
ఉపవాసాలూ ఉంటాను, (అప్పు 
డప్పుడూ) వాటిని వదలుతాను కూడా. 
(రాత్రి పూట) నమాజూ చేస్తాను. పడు 
కుంటాను కూడా. ఇంకా నేను స్త్రీలను 
వివాహం కూడా చేసుకుంటాను. (కనుక 
ఈ పనులన్నీ నా సంప్రదాయాలే). 


228 


hy 5 కలీ 12 
EAD 


ye పడు ప్ర రద శక గట! 
1 21963 ME జ్‌ bit యః 
నర 

Gh ul pha du #6 త్‌ య 
tl, వీ! ఆతు dul గమ! get 
fs = 06, « oil మ సల! 
సన యే చ. పీ! తమ! 
జే! జ sh 06 ఆట! ప్ల 4) 
షీ Jl tly ర 1k i 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 229 oak, 


ఎవడెతే నా విధానం పట విముఖత 1 1 1 

చ... ధా Jd 
చూపుతాడో అతడు నా వాడు కాదు gl ls fe CRT నో 
(అంటే నాకు అతనితో ఎలాంటి త్ర శాట్‌ రో (పదని! లాం 1 
సంబంధం లేదు)" అని హెచ్చరించారు. ale Gis (లు gor క్‌ 


(బుఖారీ - ముస్థిం, 


(సహీవ్‌ బుఖారీలోని నికాహ్‌” ప్రకరణంలో, ఇంకా నహీహ్‌ ముస్లింలోని 'నికాహ్‌' 
(ప్రకరణంలో కూడా ఈ హదీను పొందువరచబడి ఉంది). 


ముఖ్యాంశాలు 

1. ఈ హదీసులో ఆరాధనలో మధ్యేమార్గాన్ని అనుసరించాలని బోధించబడింది. మనిషి 
నికాహ్‌ (వివాహం) చేసుకోవాలని, దైవప్రవక్త జీవన విధానాన్ని అనుసరించాలని పురికొల్పడం 
జరిగింది. అంతేకాదు, ఎల్లప్పుడూ ఉపవాసాలుండటం, నిత్యం రాత్రిళ్ళు పడుకోకుండా జాగారం 
చేసి ఆరాధనలు చేయడం అవాంఛనీయమైనదని కూడా చెప్పబడింది. 

2. ధర్మంలో కొత్తపోకడలను సృష్టించుకోవడం వల్ల ఒరిగే మేలు ఏమీ లేదు. దానివల్ల 
ఎలాంటి పుణఖ్యమూ లభించదు. పైగా అది వినాశానికి దారితీస్తుంది. వాస్తవానికి శుభశ్రేయాలు, 
పుణ్య ఫలాలన్నీ కేవలం దైవప్రవక్త (సల్లం) విధానంలోనే ఇమిడి ఉన్నాయి. 

144. హజ్రత్‌ ఇబ్నె మస్‌వూద్‌ (రజి) య me tl తాం - 188 

కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా J పో fl sl 

ప్రవచించారు: “ధర్మంలో తమకు వ 

తాముగా కాఠిన్యతను pees నా అ eh రష] 

వారు నాశనమయిపోయారు”. ఆయన శో తోపే! తడి! 1 ర్చ మతపు 

ఇదేమాట మూడుసార్లు అన్నారు. Rn] CF 7 
(ముస్లిం) 

“ముతనత్తివూన్‌' అంటే షరీఅత్‌లో 

కారిన్యత లేనిచోట కాఠిన్యతను ప్రదర్శిం 

చటం, అనవసరంగా కూపీలు లాగటం 

అని భావం. 

(సహీహ్‌ ముస్తింలోని విద్యా ప్రకరణం) 
ముఖ్యాంశాలు 

పై హదీసు ద్వారా వేదాంతికులు (అహై తసవ్వుఫ్‌) తమకు తాముగా సృష్టించుకున్న 
కఠోరమైన ఆరాధనాభ్యాసాలు, కసరత్తులన్నీ అవాంఛనీయమైనవని తెలుస్తోంది. అలాంటి 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


వమ! 


ఆరాధనా పద్ధతులన్నీ దైవప్రవక్త విధానానికి భిన్నంగా ఉంటాయి. అదేవిధంగా ఈ హదీసు 
ధార్మిక విషయాల్లో అనవసరంగా లోతుల్లోకి పోయేవారికి, వెంట్రుక తోలు ఒలవడానికి 
ప్రయత్నించేవారికి కూడా వర్తిస్తుంది. దైవప్రవక్త సంప్రదాయాన్ని పాటించనివారు, ఆయన 
పట్ల విధేయత కనబరచని సందేహాల స్వాములే సాధారణంగా ఇలాంటి పనులు చేస్తుంటారు. 


145. హజ్రత్‌ అబూ హురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా 
ప్రబోధించారు : నిస్సందేహంగా ధర్మం 
సులువైనది. ఎవడైనా ధర్మావలంబనలో 
అనవసరంగా కాఠిన్యాన్ని కోరితెచ్చు 
కుంటే ధర్మమే అతనిపై ఆధిక్యతను 
సాధిస్తుంది (అంటే అలాంటి వ్యక్తి తాను 
సృష్టించుకున్న కాఠిన్యాన్ని భరించలేక 
ధర్మాన్ని ఆచరించడమే వదలి 
పెడతాడు). కనుక మీరు సన్మార్గంపై 
నడవండి. మధ్యేమార్గాన్ని అనుసరిం 
' చండి. మీ ప్రభువు తరపునుండి లభించే 
పుణ్యానికి సంబరపడండి. ఉదయం, 
సాయంత్రం ఇంకా రాత్రిపూట కొంత 
సేపు (ఆరాధన చేయటం) ద్వారా సహా 
యాన్ని అర్థించండి. (బుఖారీ) 


బుఖారీలోని వేరొక ఉల్లేఖనంలో ఇలా 
ఉంది : సన్మార్గంపై నడవండి. మధ్యే 
మార్గాన్ని అనునరించండి. ఇంకా 
ఉదయం, సాయంత్రం మరియు రాత్రి 
పూట కొంతసేపు (ఆరాధనకై) వెళ్ళండి! 
మధ్యేమార్గాన్ని అనుసరించండి! మీరు 
గమ్యానికి చేరుకుంటారు. 

“అద్దీను” కర్త పేర్కొనబడని కర్మ అయి 
నందువల్ల ఇక్కడ ఇది ఉకారాంతం. 


మ తీ! త పజల లీ ర్రో- 160 

ప్ర త పు! రీ? :౮6 జేక్‌ గదీ! ఉం 
స్తత సమము de sy పు! కడ 
313 ఫం సయ! hols 
తుల! ely) A ప nes] 

సురే యమ id 4h 
TA be ty M55 Vast 
OSGI ai! 

ae 1 es 9» tl dy 
Las కర REY సయ బోయ 
టయ! gare) మో gar త్తం 
చు! య ధ్ర యై శ శక పప 
gall హ్‌ సట ప్ర యప! ముం pry 
By న యప!) yb పపం 
లస మా. 53; ఎంటీ! 
పడు! ia; Ja ro] THAT 
టీ! Sh య సు! గ ప 
సమయ ఆప్స్‌ టై J గమ ఫ్‌ 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


అయితే ఈ పదం అకారాం తంగా కూడా 
ఉల్లేఖించబడింది. “ఇల్లా గలబహూి 
అంటే ధర్మం అతనిపై ఆధిక్యత వహి 
స్తుంది. ధర్మంలో పలు విభాగాలు, 
మార్గాలు ఉన్నందువల్ల అనవసరంగా 
కఠోరాన్ని ప్రదర్శించేవాడు ధర్మావశ్యమైన 
పనులను నిర్వర్తించలేక లొంగిపోతాడు. 
'ఘద్వా' అంటే తొలి పగటివేళ నడవటం. 
'రౌహా అంటే పగలు చివరి భాగంలో 
నడవటం. “దుల్‌జా' అంటే రాత్రి ఆఖరి 
ఘడియలు. ఇదో ఉపమానం, ఉదాహ 
రణ. దీని భావం ఏమిటంటే, మీరు 
ఉత్సాహంగా ఉన్నప్పుడు, (ఏ చీకూ 
చింతా లేకుండా) మీ హృదయాలు 
నిమ్మళంగా ఉన్నప్పుడే మీరు మంచి 
పనులు చేసుకొని దైవవిధేయతకు 
కట్టుబడి ఉండటం కోసం సహాయాన్ని 
అర్థించండి. అలాచేస్తే మీరు ఆరాధనలో 
మాధుర్యాన్ని ఆస్వాదిస్తారు. ఆరాధనలో 
విసుగుచెందరు. లక్ష్యానికి చేరుకుం 
టారు. అనుభవంగల ఒక బాటసారి 
చేసినట్లు - అతను పైన పేర్కొనబడిన 
వేళల్లోనే ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. 
మిగతా వేళల్లో తనూ విశ్రాంతి తీసుకుం 
టాడు. ఇంకా తన జంతువు (వాహ 
నాని)కి కూడా విశ్రాంతి తీసుకోనిస్తాడు. 
ఆ విధంగా అతను అలుపూసాలుపూ 
లేకుండా (నిక్షేపంగా) గమ్యానికి చేరు 
కుంటాడు. - వల్గాహు ఆలము - 


231 


ద! కారా 


పద్దు! ప్ర మేపు నక ys 
Ls (255 3228 ప్ర; త్పయన్తు 
6 ప పల GSE GEA ర్‌! 
క ఆ ధ్ర టప 3 రు 

టు (జము వయ! 


(సహీహ్‌ బుఖారీలోని వ్యాధిగ్రస్తుల ప్రకరణంలోనూ ఇంకా (పేమైక వచనాల 


ప్రకరణంలోనూ ఈ హదీను ఉంది.) 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 232 GAN, 


ముఖ్యాంశాలు 

ఈ హదీసులో మధ్యేమార్గాన్ని అనుసరించమని చెప్పడంతో పాటు మనిషి ఆరాధనల 
కోసం తాజాగా, ఉత్సాహంగా ఉండే వేళల్ని ఎంచుకోవాలని చెప్పబడింది. దానివల్ల అతను 
దైవారాధనలో కమ్మటి అనుభూతిని, హాయిని ఆస్వాదించగలడు. అయితే ఇలా వేళల్ని 
నిర్ణయించుకోవడం అన్నది ఒక్క నఫిల్‌ ఆరాధనలకోసమే సుమా! ఫర్ట్‌ ఆరాధనల్ని షరీఅత్‌ 
నిర్ధారించిన వేళల్లోనే చేయాలి. 


146. హజ్రత్‌ అనస్‌ (రజి) కథనం : యూ తీ! ఇ ట్ర! రిం - 18 
ఒకసారి దైవప్రవక్త (సల్లం) మస్టిద్‌లోకి గట 1 మూ! స్తో ప్రవ! గమ 206 
ప్రవేశించగా అక్కడ రెండు నిట్టాడుల (6 504 aS శు 
మధ్య ఒక పొడువాటి త్రాడు కట్టి స (దష సాద 1 08 శ్వ! 
ఉండటం ఆయనకు కనిపించింది. అది వస్త జీవీ tu el మప ప్‌ 
చూసి ఆయన “ఈ త్రాడు ఏమిటీ?” తథ bw స! se je 
అని అడిగారు. అక్కడున్న వారు “ఈ ఎం సు ష్‌ 
త్రాడు జైనబ్‌ (రజి.అన్‌హా) గారిది. ఆమె 
(నించొని ఆరాధనచేస్తూ) అలసిపోయి 
నప్పుడు (అలసటను) దూరం చేయ 
టానికి దీని ఆధారంగా వ్రేలాడతారు” 
అని ఆయనకు తెలియ జేశారు. అది 
విని ఆయన (స), “దాన్ని విప్ప 
దీయండి. మీలో ఎవరైనా సరే, ఉత్సా 
హంగా ఉన్నప్పుడే నమాజు చేయండి. 
అలసట అనిపిస్తే పడుకోండి” అని 
ఆదేశించారు. (బుఖారీ - మున్లిం) 
(సహీహ్‌ బుఖారీలోని తహజ్జ్ఞుద్‌ ప్రకరణంలోనూ, ఇంకా నహీహ్‌ ముస్తింలోని 
వయాణీకుల నమాజు ప్రకరణంలోనూ ఈ హదీను పాందువరచబడి ఉంది.) 
ముఖ్యాంశాలు 
1. ఈ హదీసులో కూడా ఆరాధన పేరుతో తమ ఆత్మలను ఒత్తిడికి లోనుచేసుకోవటం, 


https://teluguislam .net 


హదీసు కిరణాలు 233 asa 
నమాజు చేస్తున్నప్పుడు ఎ వస్తువునైనా ఊతంగా చేసుకొని నిలబడటం లాంటి చేష్టలు 
చేయరాదని చెప్పబడింది. 

2. కళ్లముందు ఏదైనా తప్పు జరుగుతున్నప్పుడు చేత్తో దాన్ని ఆపగలిగే శక్తి గనక 
ఉంటే, వెంటనే దానిని ఆపటానికి ప్రయత్నించాలి. 


3. ఆరాధనల్లో మధ్యేమార్గాన్ని అనుసరించాలి. ఓపిక, ఉత్సాహం ఉన్నప్పుడే ఆరాధన 
చేయటానికి పూనుకోవాలి. 


147. దైవప్రవక్త (సల్లం) ప్రబోధించారని టా టీ! తం హుం లం - 1 
సట మ. (రజి.అన్‌హా) తెలియ నమ ్య — bp ‘JG హ్‌ థీ! యాం ర్‌! 
శారు : లో ఎవరికైనా ష్‌! చూ ధమ్‌ య యే. గ జి 93 
చేస్తున్న సమయంలో కునికిపాటు వస్తే OG (| య్‌ 1 చమ! ర్‌ (క! 
అతను (నమాజును వదిలిపెట్టి) నిద్ర క క్‌ లంకా y 
లు ఉప్‌ తమ ఏయు ధమ టివి శాత 
దూరమయ్యెవరకూ పడుకోవాలి. ఎందు యు స 
కంటే అలా కునికిపాట్లు పడుతూ | 
నమాజు చేస్తున్నపుడు అతను మన్నింపు 
కోసం వేడుకోబోయి తన్ను తానే 
దూషించుకోవచ్చు. (బుఖారీ - ముస్తిం) 
(నహీవ్‌ బుఖారీలోని వుజూ ప్రకరణంలోనూ, ఇంకా నహీవా మున్లింలోని 
ప్రయాణీకుల నమాజు ప్రకరణంలోనూ ఈ హదీను ప్రస్తావనకు వచ్చింది.) 


ముఖ్యాంశాలు 

కునుకు తీస్తూ నమాజు చేసే వ్యక్తి, “ఓ దేవా! నన్ను క్షమించు” అని అనబోయి 
నిద్రలో “ఓ దేవా! నన్ను క్రమించకు” అని కూడా నోరుజారే ప్రమాదముంది. అందుకే నిద్ర 
ముంచుకొస్తున్నప్పుడు నమాజు చేయడం ఆపి ముందు ఆ కునికిపాట్లు దూరమయ్యే వరకు 
పడుకోవాలని ఆదేశించబడింది. సాధారణంగా ఈ ఆదేశం నఫిల్‌ నమాజులకే వర్తిస్తుంది. 
ఎందుకంటే ఫర్ట్‌ నమాజులలో రకాతుల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. అంతేగాక, ఫర్డ్‌ 
నమాజును వీలైనంత తొందరగా ముగించాలని ఇమామ్‌కు తాకీదు చేయబడింది. కనుక ఫర్డ్‌ 
నమాజుల్లో ఇలాంటి పరిస్థితి ఏర్పడటం అరుదు, అంటే ఇంతకు ముందు వచ్చిన హదీసుల్లో 
చెప్పబడినట్లుగా మనసు ఉత్సాహంగా, దైవభక్తిలో లగ్నమై ఉన్నప్పుడే ఆరాధన చేయాలనేదే 
ఈ హదీసు భావం కూడాను. 


https://teluguislam.net 


హదీను కిరణాలు 


148. హజ్రత్‌ అబూ అబ్దుల్లాహ్‌ జాబిర్‌ 


బిన్‌ సమురా (రజి) కథనం : నేను దైవ 
ప్రవక్త (సల్లం) వెంట (ఆయన 
సారథ్యంలో) నమాజు చేసేవాడిని. 


ఆయన నమాజు మధ్యస్థంగా ఉండేది. 
ఇంకా ఆయన ప్రసంగం కూడా మధ్య 
స్థంగా ఉండేది. (ముస్తిం) 


“ఖస్‌దన్‌' అంటే సుదీర్చానికి, సంక్షిప్తానికి 
మధ్యస్థమైనదని భావం. 


234 


GAN, 


gy gle Ml he gl ey - VA 
ఛా ఈక లేత ట్రం dl sy పము 
AE OTE న. పరప! ( డో 
య త్తు Jaa hss lua 


bre Wed 


3” 
Jy 
yall 


if fa 


(సహీహ్‌ ముస్లింలోని జుమా” ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


ఈ హదీసు ద్వారా సామూహికంగా చేసే నమాజులో ఇమామ్‌ సుదీర్భ పారాయణం 
చేయటం, అదేవిధంగా జుమా మరియు పండుగ సందర్భాల్లో సుదీర్భ ఉపన్యాసాలివ్వడం 


ప్రవక్త విధానానికి విరుద్ధమని తెలుస్తోంది. 
149. హజ్రత్‌ అబూ జుహైఫా వహబ్‌ బిన్‌ 
అబ్దుల్లాహ్‌ (రజి) కథనం : దైవప్రవక్త 
(సల్లం) సల్మాన్‌ (రజి)కు మరియు 
అబూ దర్గా (రజి)కు మధ్య (హిజ్రత్‌ 
అనంతరం) సోదరత్వాన్ని ఏర్పరచారు. 
సల్మాన్‌ (రజి) (ఒక రోజు తన 
ఇస్లామీయ సోదరుడు) అబూ దర్గాను 
కలవటం కోసం (ఆయన ఇంటికి 
వెళ్ళారు. అప్పుడు ఆయన (అబూ 
దర్గాగారి భార్య) ఉమ్మె దర్గా (ర.అన్‌హా) 
మురికిగా ఉన్న బట్టలు తొడుక్కొని 
ఉండటం గమనించారు. అది చూసి 
ఆయన కుశల ప్రశ్నలువేస్తూ “ఏమిటి 
మీరు ఇలాగెపోయారు?” అని అడి 
గారు. అందుకు ఆమె “మీ సోదరుడు 


త్ర రర మమా ల్ల og - 18% 

"TCE లర య జీ] దడ తే! దం 
dul : మిహ య అమరు తడ పష 
రల పు 41! i Si weiss! 
Gg ss A పప లం lu 
+! ల్‌ క. 
క ట్‌ రవ దూ ల్‌ బడు 
JG య్‌ Jt ౮16 556 pile 
పరు! ల్లీ త్త] J ఫం యు J 
సరవ దే భత న గ య బ్ర 
రయ! బహ రత యు స "ఏ లం 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 235 ola, 


అబూ దర్గాకు ఈ ప్రపంచంలో ఏమీ ౪0౮. రయ యత్ర dul 
అక్కర్లేదు” అని (బాధపడుతూ) క, య్‌ యు మై ర్‌ రీ 
అన్నారు. (అంతలోనే) అబూ దర్గా (రజి) ES WE 
కూడా వచ్చేశారు. తన సోదరుడు సల్మాన్‌ జ్ఞ జ షు Ga క. 
(రజి) కోసం అన్నం వండించారు. సా క టు! టు [ల్ల పన 
(భోజనం వడ్డించిన తరువాత) స స 
ఆయనతో “మీరు తినండి, నేను తు! లు యు 
ఉపవాసమున్నాను” అన్నారు. దానికి 

సల్మాన్‌ (రజి) “మీరు (నాతోపాటు) 

తిననంతవరకు నేనూ తినను” 

అన్నారు. అప్పుడు ఆయన కూడా (తన 

నఫిల్‌ ఉపవాసాన్ని విరమించుకొని 

ఆయనతోపాటు కూర్చొని) భోజనం 

చేశారు. 


రాత్రి అయిన తరువాత అబూ దర్గా 
(రజి) నఫిల్‌ నమాజులు చేయటానికి 
ఉపక్రమించారు. అప్పుడు సల్మాన్‌ 
(రజి) “(ముందు) పడుకో (తరువాత 
లేచి నమాజు చేసుకోవచ్చు)” అని 
అన్నారు. దాని ప్రకారమే అబూదర్గ్దా 
(రజి) నిద్రపోయారు. కొంతసేపటికి 
నిద్రనుండి మేల్కొని తిరిగి నఫిల్‌ 
నమాజులు చేయటం ప్రారంభించారు. 
సల్మాన్‌ (రజి) (అప్పుడు కూడా ఆయన్ని 
ఆపి) “ఇంకాస్సేపు నిద్రపో” అన్నారు. 
ఆ తరువాత రాత్రి ఆఖరి సమయం 
రాగానే సల్మాన్‌ (రజి) (మేల్కొని) 
ఆయనతో “ఇప్పుడు లేచి నమాజు 
చెయ్యి” అన్నారు. ఇద్దరూ కలసి 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 236 ర కార 


నమాజు చేశారు. (నమాజు ముగించు 
కున్న తరువాత) ఆయన అబూదర్దా 
(రజి) తో ఇలా అన్నారు: 


నిస్సందేహంగా నీపై నీ ప్రభువు హక్కు 
ఉంది (నిజమే!). కాని నీపై నీ ప్రాణానికి 
కూడా హక్కు ఉంది. నీ ఇంటివారికి 
(భార్యాపిల్లలకు)కూడా హక్కు ఉంది. 
కనుక ప్రతి హక్కుదారుని హక్కునూ 
నెరవేర్చు! 


తరువాత సల్మాన్‌ (రజి) దైవప్రవక్త 
(సల్లం) సన్నిధిలో హాజరై జరిగినదంతా 
ఆయనకు వివరించారు. అది విని దైవ 
ప్రవక్త (సల్లం) “సల్మాన్‌ నిజం 
పలికాడు” అన్నారు. (బుఖారీ) 


(సహీహ్‌ బుఖారీలోని ఉవవాన ప్రకరణంలోనూూ, ఇంకా సంస్కార ప్రకరణంలోనూ 
ఈ వాదీను ఉంది.) 


ముఖ్యాంశాలు 

1. రాత్రిపూట నిద్రనుండి మేల్కొని నమాజు చేయటం దైవానికి ఎంతో ప్రీతికరమైన ఆచరణే 
అయినప్పటికీ, దానివల్ల ఇతరుల హక్కులకు భంగం కలిగితే మాత్రం అది 
అవాంఛనీయమైనదిగా ఖరారు చేయబడుతుంది. 

2. రాత్రి నమాజు (అంటే తహజ్జుద్‌)కు సరైన సమయం రాత్రి చివరి మూడవ భాగం. 
కనుక రాత్రిపూట తొలి రెండు భాగాల్లో మనిషి నిద్రపోవటం, దాంపత్య హక్కులను 
నెరవేర్చటం వంటివి చేసుకోవాలి. 

3. నఫిల్‌ ఉపవాసాలను అవసరమనుకుంటే విరమించుకోవచ్చు. వాటికి ఖజా లేదు. 
ధర్మం ప్రాతిపదికపై పరస్పరం సోదర సంబంధాన్ని ఏర్పరచటం, ఆ తరువాత ఆ 
ఇస్లామీయ సోదరులు ఒకరినొకరు కలనుకోవటం కోసం ఇండ్లకు వెళ్ళడం 
ధర్మసమ్మతమే. 

5. ప్రతి ఒక్కరూ తోటి వ్యక్తిని సరైన మార్గంలో నడిపించటానికి ప్రయత్నించాలి. 
అనివార్య పరిస్థితుల్లో అపరిచిత స్రీతో మాట్లాడటం ధర్మసమ్మతమేనని ఈ హదీసు 
ద్వారా తెలుస్తోంది. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


150. హజ్రత్‌ అబూ ముహమ్మద్‌ 
అబ్బుల్లాహ్‌ బిన్‌ అమ్‌ బిన్‌ ఆస్‌ (రజి) 
కథనం : “దైవసాక్షి! నేను జీవితాంతం 
పగలంతా ఉపవాసముంటూ రాత్రంతా 
నమాజులు చేయటంలో గడుపుతూ 
ఉంటాను అని నేను శపథం చేసినట్టు 
దైవప్రవక్త (సల్లం)కు ఎవరో తెలియ 
జేశారు. అపుడు ఆయన (స), 
“నువ్విలా శపథం చేశావా?” అని నన్ను 
అడిగారు. దానికి నేను, “నా తల్లి 
దండ్రులు మీకోసం అర్పితమవుగాక! 
నేను ఆ విధంగా శపథం చేసిన మాట 
నిజమే' అని అన్నాను. దానికి ఆయన 
“ఈ పని చేసే శక్తి నీలో లేదు. కనుక 
నీవు కొన్నాళ్ళపాటు ఉపవాసాలు ఉండి, 
మరికొన్ని రోజులపాటు వాటిని 
వదిలెయ్యి. అదేవిధంగా (రాత్రిపూట) 
కొంతసేపు పడుకొని (ఆ తరువాత) 
నమాజు చెయ్యి. ప్రతి నెలా మూడు 
రోజులు ఉపవాసాలు పాటించు 
(చాలు). ఒక్క సత్కార్యానికి పదిరెట్లు 
పుణ్యం లభిస్తుంది కాబట్టి (మూడు 
రోజుల ఉపవాసానికి ముఫ్పై రోజులు 
ఉపవాసాలు పాటించినంత పుణ్యం 
లభిస్తుంది). ఆ లెక్కన నీవు పాటించే 
(మూడు దినాల ఉపవాస) ఆచరణతో 
నీవు ఎల్లకాలం ఉపవాసాలు పాటించి 
నట్లవుతుంది” అని నాకు హితబోధ 
చేశారు. 


237 GAN, 


gl he joe gl లం 
‘JU Ups తీ! ఆం ee ర తపో 
fee త 9 లో హూ ఓ ణ్‌! 
రడ eG EE క ఆ! 
CONE Ja gd! ch మ్ల ఉ! spo 
Dot Als A y's ఎ దస్‌ 
శ (య pe య్‌ రథ tal 
పమ! ప్ర 3 యే గ్రా రజీ! 
న sil pia మమ! bp ¢él 
jal aN ౮b Fart aM oe 
hls 1 (wy pe లేం (త ప 
Ug hil Us pai i065 
తమన కి అమ్‌ పవ సస ఎత 
యో pes సలా త్‌ gal! 
ప్ర Jal త్‌ో! ల తప్‌ 4 cal 
oe Jal శక్త త! రల 04 తు 
(ఫ్‌! సఖీ! డ్‌ ప్ర లో్‌ as 
శైవ హి ఈ! తి శవ కక త రల లో టే! 
పట ssi వస్తే లం U3 
oh Eh UI Rs ఏంటీ! 
నల వరయ hr id lal Jy U 
పము ఏయు రీత తు ls 


https://teluguislam.net 


హదీను కిరణాలు 


ఈ హితవు విని నేను “నాకు ఇంతకంటే 
ఎక్కువ శక్తి ఉంది” అన్నాను. దానికి 
ఆయన (స), “అయితే ఒకరోజు 
ఉపవాసం ఉండి, ఆ తరువాత రెండు 
రోజులు మానెయ్యి” అని అన్నారు. 
నాకు అంతకంటే కూడా ఎక్కువ శక్తి 
ఉంది” అని నేను మళ్ళీ అన్నాను. 
“మరయితే నీవు ఒకరోజు ఉపవాసం 
పాటించి తరువాత ఒకరోజు మానేస్తూ 
ఉండు. ఇది హజత్‌ దావూద్‌ (అలైహి) 
పాటించే ఉపవాస విధానం. ఇంకా ఇది 
ఉపవాసాలు పాటించే వధద్భతుల్లో 
అన్నిటికన్నా ఉత్తమమైనది మరియు 
సమంజసమైనదీను” అన్నారు దైవప్రవక్త 
(సల్లం). 
వేరొక ఉల్హేఖనంలో ఇలా ఉంది : 
“ఉపవాసాలు పాటించే అతి శ్రేష్టమైన 
విధానం ఇదే” అని దైవప్రవక్త (సల్లం) 
అన్నారు. “నేను ఇంతకన్నా ఎక్కువ 
శక్తిని కలిగి ఉన్నాను” అని విన్నవించు 
కోగా ఆయన “దీనికన్నా ఉత్తమమైన 
పద్ధతి మరొకటి లేనేలేదు” అన్నారు. 
(హదీసు ఉల్లేఖకులు 
అబ్దుల్లాహ్‌ బిన్‌ అధు (రజి) ఇలా 
తెలియజేస్తున్నారు) : “నెలకు మూడు 
రోజులు ఉవవాసాలుంటే చాలని 
దైవప్రవక్త (సల్లం) చేసిన సూచనను నేను 
ఒప్పుకుని ఉంటే అది నాకు నా భార్యా 
పిల్లలు, సిరిసంపదలకన్నా ప్రీతికరంగా 


హజ్రత్‌ 


238 


ర కాలూ 


వు D7 ర్‌ డు త Ls 
బటల పటే ae ip abs 
re మూ గక at ర్‌ (ర్ల సెం 

రాశిలో ead pe bs రీ ye 
il లీ! dl Jb డక ఫం మ 


SIS తే! గ్రీన్‌ సయం అలి ‘Jt TE 


an భర డయ ఆటు S53 
రజ? 2౮6 oh 
eT పరు ఆం స్తవ! ds 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 239 


ఉండేది” (అని వృద్ధాప్యం వచ్చిన 
తరువాత నాకు అర్థమయింది). 

మరొక ఉల్లేఖనం ప్రకారం : “నీవు 
(ప్రతిరోజూ) పగలంతా ఉపవాసముండి, 
రాత్రంతా నఫిల్‌ నమాజులు చేస్తున్నా 
వట, నిజమేనా?” అని నన్ను దైవప్రవక్త 
(సల్లం) అడిగారు. దానికి నేను “(మీరు 
విన్నది) నిజమే దైవప్రవక్తా! కాని అలా 
చేయటంలో నాకు మంచి ఉద్దేశ్యమే 
తప్ప మరో (చెడు) ఉద్దేశ్యం లేదు అని 
అన్నాను. అందుకు ఆయన (స), 
“నీవు దైవప్రవక్త హజత్‌ దావూద్‌ 
(అలైహి) ఉపవాస విధానాన్ని పాటించు 
(చాలు). ఆయన ప్రజలందరిలోకెల్లా 
ఎక్కువగా దైవారాధన చేసేవారు. ఇంకా 
నివు నెలలో ఒక (సారి) ఖుర్‌ఆన్‌ 
(పూర్తిగా) పఠనం చెయ్యి” అని ఉపదే 
శించారు. దానికి నేను “నాకు ఇంతకన్నా 
ఎక్కువ శక్తి ఉంది” అన్నాను. అప్పుడు 
ఆయన “మరయితే ఇరవై రోజుల్లో 
దాన్ని పూర్తిగా పఠించు” అని సలహా 
ఇచ్చారు. “నాకు అంతకన్నా ఎక్కువ శక్తి 
ఉంది” అని నేను మళ్ళీ అన్నాను. 
అప్పుడు ఆయన “సరే, అయితే నీవు 
దానిని ఎడు రోజుల్లో (పూర్తిగా) పఠించు. 
అంతకన్నా ఎక్కువగా పరించకు” అని 
నాకు హితోపదేశం చేశారు. నేను 
మొండిగా ప్రవర్తించాను కనుక నా పట్ల 
కఠినంగా వ్యవహరించటం జరిగింది. 


రా కారా 


క రప సతు టయ! పయ 4 
1“ |! రూం ౪ ల్‌ వదిప్‌ ఫ్రై 
స్టా న): లేం pe స ర 5 
TBs «yt el 5} were FE 
dl Es U తే నం గ్ర శో భ్‌ 
హా :Jb (య; * Ca Jal a ల! 
త a gt eb ote గ్ర 
లో త్‌ 06 $45 ర్త Fail త్ర 
an ల్లో! tal EU త 1 ts గ్ర 
హాట్‌ య లత 06 1405 ప్రో 


https://teluguislam.net 


240 


వాదీను కిరణాలు అ | 


(తరువాత) ఆయన “నీకు తెలియదు. 
బహుశా నీవు ఎక్కువ కాలం బ్రతికి 
ఉండగలుగుతావేమో!” అని నాతో 
అన్నారు. (హజ్రత్‌ అబ్బుల్హాహ్‌ ఇలా 
అంటున్నారు) ఆఖరికి నేను దైవప్రవక్త 
(సల్లం) సూచించిన (వయో) స్థితికి 
చేరుకున్నాను. అప్పుడు “అయో! 
దైవప్రవక్త (సల్లం) ఇచ్చిన సౌలభ్యాన్ని 
వినియోగించుకుని ఉంటే ఎంత 
బాగుండేది!” అని నాకు అనిపించేది. 


ఇంకొక ఉల్లెఖనం ప్రకారం దైవప్రవక్త 
(సల్లం) “నీపై నీ సంతానానికి కూడా 
హక్కు ఉంది” అని అన్నారు. 


వేరొక ఉల్తేెఖనంలో ఇలా ఉంది: నిర్వి 
రామంగా ఉపవాసాలను పాటించే వాని 
ఉపవాసం - అసలు ఉపవాసమే కాదు. 
దైవప్రవక్త (స) ఈ మాటను మూడుసార్లు 
అన్నారు. 

ఇంకొక ఉల్లేఖనంలో ఇలా ఉంది : 
అలావాకు అత్యంత ప్రియమైన 
ఉపవాసం హజ్రత్‌ దావూద్‌ (అలైహి) 
ఉపవాసం. ఇంకా అత్యంత ప్రియత 
మమయిన నమాజు (కూడా) హజ్రత్‌ 
దావూద్‌ (అలైహి) నమాజే. ఆయన 
అర్థరాత్రి వరకు పడుకునేవారు. రాత్రి 
ఆఖరి భాగంలో నమాజ్‌ చేసేవారు 
ఇంకా దాని ఆరవవంతు సమయం 
విశ్రమించేవారు. ఆయన ఒకరోజు 
విడిచిపెట్టి ఒకరోజు ఉపవాసం 
ఉంటారు. ఇంకా శత్రువుతో తలపడ 


సము మమమ ముంత వ్యు 
తే gs yp కక ప్రల! 65 
తే! J} తజ :0G అరమ య 43 
ధ్ర! దప తావ యు మ ప్రవే! బల 
ఢో3 కకత ర పు రద దవ 
లీ (క్త రూ పే రః 
Gs UK ఈ సీ! [ద వ 
le లోటు dl ల (eal sh వపు 
స JG al ల! డు! తీవ్‌ 5305 
యాస యు లయ {0 56 


(ఈ 
ug 


“41 


పపం 


ఆనీ ల 
వత! 
న 


లా ఎ టీ లలో 
సస స ప్రత్త 063 యయ గదు 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


వలసి వచ్చినప్పుడు ఆయన (వెన్ను 
చూపి) పారిపోయేవారు కాదు. 

మరొక ఉల్పేఖనం ప్రకారం హజ్రత్‌ 
అబ్దుల్లాహ్‌ బిన్‌ అమ్‌ (రజి) అంటు 
న్నారు : మా నాన్నగారు నా వివాహం 
ఒక గొప్పింటి స్త్రీతో జరిపించారు. 
ఆయన తన కోడల్ని చాలా బాగా 
చూసుకునేవారు. ఆమెను ఆమె భర్త 
(అంటే నా) గురించి అడిగేవారు. దానికి 
ఆమె “ఆయన జనులందరిలోకీ చాలా 
మంచివారు. ఆయన ఎన్నడూ నా 
పడకను తొక్కలేదు (అంటే నాప్రక్కన 
పడుకోలేదు) నా మర్మస్థానాన్ని ఎనాడూ 
అన్వేషించలేదు (నాతో సమాగమం 
జరుపలేదు)” అని సమాధానం చే ప్పేది. 
చాలా కాలంపాటు పరిస్టితి ఇలాగే 
ఉండటం చూసి మా నాన్నగారు ఈ 
విషయం దైవప్రవక్త (సల్లం)కు తెలియ 
జేశారు. “మీ అబ్బాయిని ఒకసారి నా 
దగ్గరకు పంపండి” అని ఆయన మా 
నాన్నగారికి చెప్పారు. ఆ తరువాత నేను 
దైవప్రవక్త (సల్లం)ను కలవగా, “నీవు 
ఉపవాసాలు ఏవిధంగా పాటిస్తావు?” 
అని ఆయన ప్రశ్నించారు. దానికి నేను 
“ప్రతిరోజూ ఉపవాసాలుంటాను' అని 
అన్నాను. తరువాత ఆయన “నీవు 
ఖుర్‌ఆన్‌ను ఎలా (పఠించి) పూర్తి 
చేస్తావు?” అని అడిగారు. “ప్రతిరోజూ 
రాత్రి ఒక ఖుర్‌ఆన్‌ పూర్తిగా పఠిస్తాను” 


241 


GE, 
Bly) gy ఆ sy ig Yj ey 


Po ఊగే డా లో ర! రక 


Ar wey 


= 1 i గ భు క గో ప్రత 
పయో! ENCE 
CEU Sus wy 


AUG ile Oh Ug 
అయోత జ్య సత; రు. సర్రు 
ps గ్ర డక ప్‌ డు :0& 


https://teluguislam.net 


హాదీను కిరణాలు 242 


అన్నాను. ఆ తరువాత ఇంతకుముందు 
ప్రస్తావించబడిన మాటలే అన్నారు. 


బిన్‌ అమ్‌ (దివ్య 
ఖుర్‌ఆన్‌లో) తాను (రాత్రిపూట నఫిల్‌ 
నమాజులో పారాయణం చేసే) ఏడవ 
వంతు ఖుర్‌ఆన్‌ను తన ఇంటివారికి 
చదివి వినిపించేవారు. రాత్రిపూట దానిని 
అవలీలగా పారాయణం చేయగలిగేం 
దుకు వీలుగా పగటి వేళ దానినే నెమరు 
వేసుకునేవారు. సత్తువ క్షీణించిందని 
అనుకున్నపుడు కొన్ని రోజులపాటు 
ఉపవాసాలుండటం మానేస్తారు. 
మానేసిన దినాలను లెక్కపెట్టుకొని 
తరువాత పూర్తిచేస్తారు. ఎందుకంటే 
దైవప్రవక్త (సల్లం) తనను విడిపోయి 
నప్పుడు తాను చేస్తున్న ఆచరణను 
వదలిపెట్టటానికి ఆయన యిష్టపడే 
వారు కాదు. 


అబులాహ్‌ 
© 6 


(పైన పేర్కొనబడిన ఉల్తేఖనాలన్నీ 
ప్రామాణికమైనవే. వీటిలో చాలా భాగం 
బుఖారీ-ముస్టిం రెండింటిలోనూ ఉంది. 
కొంత భాగం మాత్రం ఆ రెండింటిలో 
ఎదో ఒకదానిలోనే ఉంటుంది.) 
(సహీవా బుఖారీ, నహీ 
పేర్కొనబడింది.) 


ముఖ్యాంశాలు 


వా మున్లింలోని ఉవవాన 


ఎమ pa తు Sa 
నగ సున మేన్‌! 
యూ Jka sss 
tr ost 
క ఫది టు తత టు వక్ష రో స్వర్‌ 
శ్ర మి Le Ueda ys 

NR] 


ప్రకరణాల్లో ఈ వాదీను 


1. ఈ హదీసులో ప్రవక్త ప్రియసహచరుల ఐహిక అనాసక్తత, ఆరాధనా తత్పరత, 
దైవభక్తి పరాయణతలు పొందుపరచబడి ఉన్నాయి. వాటితో పాటు దైవప్రవక్త (సల్లం) గారు 


https://teluguislam.net 


GANG, 


సూచించిన మార్గదర్శక సూత్రాలు, హితోపదేశాలు కూడా ఉన్నాయి. మానవుడు అన్ని విషయా 
ల్లోనూ మధ్యేమార్గాన్ని అనుసరించాలని, సంతులన విధానాన్ని అవలంబించాలని, ధర్మ 
నియమాలను ఆచరించటంతోపాటు, ప్రాపంచిక జీవన కార్యకలాపాలను కూడా నిర్వర్తించాలని 
అవి ప్రబోధిస్తున్నాయి. 


వాదీను కిరణాలు 243 


2. ఇంకా దైవప్రవక్త (సల్లం) సహచరిణుల సౌశీల్యం, వ్రీడా భావాల ప్రస్తావన కూడా 
ఈ హదీసులో ఉంది. తమ భర్తలు తమపట్ల అశ్రద్ధ వహించినా వారు ఎంతో సహనంతో 
గుట్టుగా సంసారాన్ని నెట్టుకొచ్చేవారు. హదీసులో పేర్కొనబడిన మహిళను ఆమె మామ,భర్తను 
గురించి అడిగినప్పుడు ఆమె ఎంతో నేర్పుతో సంస్కారవంతంగా చూచాయగా విషయాన్ని 
ఆయనకు తెలియజేసింది. 


లయ గా ధో! తాం - 10! 

ఆయ as] య్యాయి! ఢీ డూ! 
క pe ౮౮ ప్రక తరు 
య ర ఉపా J sedis, 
A Se ide es Ge: 


151. దైవప్రవక్త (సల్లం) గారి ఒకానొక 
లేకరి అయిన హజత్‌ అబూ రిబ్‌యీ 
హంజలా బిన్‌ రబీ అల్‌ ఉసయ్యిది 
కథనం : ఒకసారి హజత్‌ అబూబక్ర్‌ 
(రజి) నన్ను కలుసుకొని “బాగున్నావా 


హంజలా?” అని కుశల ప్రశ్న వేశారు. 


దానికి నేను “హంజలా కపటి అయి 
పోయాడు” అని సమాధానమిచ్చాను. 
అది విని ఆయన ఆశ్చర్యపోతూ 
“సుబ్‌హానల్లాహ్‌! ఎమిటి నువ్వనేది?” 
అని అన్నారు. అందుకు నేను “(ఎం 
చెప్పమంటారు?) మనం దైవప్రవక్త 
(సల్లం) సన్నిధిలో ఉన్నప్పుడు, ఆయన 
మన ముందు స్వర్గనరకాల గురించి 
చెబుతూ ఉంటే (నిజంగానే మనం 
వాటిని మన కళ్ళతో చూస్తున్నట్లని 
పిస్తుంది. తీరా ఆయన సమావేశం 
నుంచి బయటికి రాగానే ఆలుబిడ్డల్లో 
ప్రాపంచిక పనిపాటల్లో మునిగిపోయి 
చాలా విషయాలు మరచిపోతుంటాము. 
(అందుకని నేను కూడా కపటినయి 
పోయాననిపిస్తోంది)” అంటూ నా 


66 ద మాం ట్రమ్మి ఫో తల్పం 
మయ ప్రల యమా న లపై Gs 
SING ట్రైనీ! యం ప్త తర 
త్తే 0G వ 
cli కై ఎ రే A నటు తల 
J షమ య్‌ sot ce 
Us GU TOE శక ఉం 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


బాధను వ్యక్తం చేశాను. అది విని 
ఆయన “దైవసాక్షి! మాక్కూడా అలాగే 
అనిపిస్తోంది (నిజంగా ఇది కాపట్యమే 
అయితే మేము కూడా ఈ కాపట్యానికి 
లోనై వున్నాము. కనుక ఇది ఎంతో 
ఆందోళనకరమైన విషయం)” అని తన 
మనోగతాన్ని కూడా వెలిబుచ్చారు. 


ఆ తరువాత అబూబక్ర్‌ (రజి) మరియు 
నేను ఇద్దరం కలిసి దైవప్రవక్త (సల్లం) 
సన్నిధికి చేరుకున్నాము. అక్కడికి 
చేరుకున్నాక నేను “దైవప్రవక్తా! హంజలా 
కపటి అయిపోయాడు” అని అన్నాను. 
అందుకు ఆయన “అదెలాగు?” అని 
ప్రశ్నించారు. “దైవప్రవక్తా! మేము మీ 
దగ్గరున్నప్పుడు మీరు మా ముందు 
స్వర్గనరకాల గురించి చెబుతూ ఉంటే 
నిజంగానే మేము వాటిని మా కళ్ళతో 
చూస్తున్నట్టనిపిస్తుంది. తీరా మీ 
సమావేశం నుంచి బయటికి రాగానే 
భార్యాపిల్లల్లో, పనిపాటల్లో మునిగి 
పోయి (మీరు చెప్పిన) చాలా విష 
యాలు మరచిపోతుంటాము” అంటూ 
నేను కారణం ఏకరువుపెట్టాను. నేను 
చెప్పినదంతా విని దైవప్రవక్త (సల్లం) 
ఇలా ఉపదేశించారు : “ఎవరి చేతిలో 
నయితే నా ప్రాణం ఉందో ఆయన 
సాక్షిగా చెబుతున్నాను. మీరు నా 
సమక్షంలో ఉండే స్థితిలోనే ఎల్లప్పుడూ 
ఉంటే, (నిత్యం) దైవధ్యానంలో నిమ 


244 


GE, 


ప్త తల్పం es far 
ర్కీద 141 రేప దడే ఒపిక టు 
“ల డ్రం 66 శవ, ద డక ఏమా 
SII CE Ds ప్రై Gs | 
Jw hE Ra వసస 
క! డు శారీ త్తే) వహ 4190 
BU gs ge SSG he పటే 
అర అం [ము (పము ఇ 

యా ely) el తీ 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 245 GENE, 


గ్నులై ఉంటే దైవదూతలు ప్రీ పడకల పై కం! ఠి ర (బు) ape 


తలో టె లోలో 


మీతో కరచాలనం చేస్తూ ఉంటారు. క పు Cae గ్‌! (ro 
కాని ఓ హంజలా! కాలమంతా ఒకే. ఎమ్మే యం రవం ల (మః 
విధంగా ఉండదు.” ఆయన ఇదేమాట 3, ౪.5 0, 2 2 1 
మూడుసార్లు అన్నారు. (అంటే, అను. పాలేటి. యా ల్లా వల్లో 
నిత్యం మనిషి ఒకేవిధంగా ఉండడు. yea 
సమయం, సందర్భాన్ని బట్టి అతని 

స్థితిలో మార్పు రావటమనేది సహజం). 


“ఆఫస్‌నా అంటే మేము పనుల్లో, 
ఆటపాటల్లో మునిగిపోతూ ఉంటాం. 
“జైఆత్‌ అంటే జీవనం కొనసాగించే 
మార్గాలు. ఉదా: చేతివృత్తులు, 
వ్యవసాయం, వ్యాపారం, పరిశ్రమలు, 
సిరిసంపదలు వగైరా. 


(సహీహ్‌ ముస్తింలోని 'పళశ్చాత్తావ” ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

ఈ హదీసులో కూడా ప్రవక్త గారి ప్రియసహచరుల దైవభీతి, ధర్మపరాయణతలు 
వివరించబడటంతో పాటు మనిషి మానసిక స్థితిగతుల్లో మార్పులు సంభవించటం మానవ 
సహజ ధర్మమని తెలియజేయడం జరిగింది. అయితే ఇది కాపట్యం కాదు. మనస్సు ఎమరు 
పాటుకు లోనై ఉన్నప్పుడు ఇలాంటి స్థితి ఆవరిస్తుంది. మనిషి ఈ చిత్తచాంచల్యాన్ని పూర్తిగా 
నిరోధించలేడు గాని ఎక్కువగా దైవనామస్మరణం చేయటంతో చాలావరకు దీనిని అదుపులో 
పెట్టుకోగలడు. 
152. హజ్రత్‌ ఇబ్నె అబ్బాస్‌ (రజి) “శ! ఢి) లోడి ధో! ర్రాం- 101 
కథనం: ఒకసారి దైవప్రవక్త (సల్లం) 1] నం #4 జస! ఉహ :06 Ue 
ఖుత్సా (ఉపన్యాసం) ఇస్తుండగా, సట ws J « pot J స 
అకస్మాత్తుగా ఆయన దృష్టి (ఎండలో) | 
నిలబడి ఉన్న ఒక వ్యక్తిపై పడింది. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


ఆయన ఆ వ్యక్తి గురించి అడగ్గా, 
“ఇతనిపేరు అబూ ఇస్రాయీల్‌. తను 
ఎండలో నించుంటాననీ, కూర్చోకుండా, 
నీడలోకి రాకుండా, ఎవరితోనూ 
మాట్లాడకుండా ఉంటానని, ఇంకా 
ఉపవాసం పాటిస్తానని మొక్కు 
కున్నాడు” అని అక్కడున్న వారు 
ఆయనకు తెలియజేశారు. అది విని 
ఆయన “మాట్లాడమని, నీడలోకి వచ్చి 
కూర్చోమని అతనికి చెప్పండి, అయితే 
ఉపవాసాన్ని మాత్రం పూర్తిచేయ 
మనండి” అని ఆదేశించారు. (బుఖారీ) 


246 GAIN, 


అ 


వ్‌ 3 ee) ళీ ప్రత్త ర Jiri 
ఫు 


నమ 13 రయ వ్‌ యు 
యం ౦ te a? 35: సో త్రీ! ౮4 


gyi! sly) Maye యు 


(నహీవా బుఖారీలోని ప్రమాణాలు, మొక్కుబడుల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


1... తమకు తాముగా సృష్టించుకున్న ఆరాధనా పద్ధతులు, స్వయం కల్పిత పోకడలతో 
దైవసామీప్యాన్ని పొందలేమని, పైగా ఖుర్‌ఆన్‌, హదీసుల ద్వారా రుజువైన మార్గాల 


ద్వారానే అది సాధ్యమని పై 


పె హదీసు బోధపరుస్తోంది. 


2. షరీఅత్‌ ఆదేశించనటువంటి మొక్కుబడులను ఇంకా దైవ అవిధేయతకు దారితీసే 
మొక్కుబడులను నెరవేర్చకూడదు. హదీసులో పేర్కొనబడిన మొక్కుబడులు కొన్ని 


ఆ కోవకు చెందినవే. 


3. దేవుని అవిధేయతకు దారితీసే మొక్కుబడిని నెరవేర్చకపోయినా దానికి పరిహారం 
చెల్లించవలసిన అవసరం లేదని వాదించే అత్యధిక విద్వాంసులకు ఈ హదీసు ప్రబల 
నిదర్శనం. ఎందుకంటే సదరు హదీసులో దైవప్రవక్త (సల్లం) ఆ వ్యక్తికి పరిహారం 


చెల్లించమని ఆదేశించలేదు. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


15వ అధ్యాయం 


247 


GENE, 


Ja! 6 పోయి! ప్ర $0 16 
సత్మార్యాలను నిత్యం పాటిస్తూ ఉండాలి 


అల్లాహ్‌ సెలవిచ్చాడు : “విశ్వాసుల హృదయాలు 
ప్రస్తావనతో చలించే సమయం, ఆయన 
అవతరింపజేసిన సత్యం ముందు వంగిపోయే 
సమయం ఇంకా రాలేదా? పూర్వం గ్రంథం ఇవ్వ 
బడిన ప్రజల మాదిరిగా వారు మారిపోకూడదు. 
ఒక సుదీర్గకాలం వారిపై గడచిపోయింది. 
అప్పుడు వారి హృదయాలు కఠినమయ్యాయి.” 
(అల్‌ హదీద్‌ : 16) 
ఇంకొకచోట అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు : వారం 
దరి తరువాత మేము మర్యమ్‌ కుమారుడగు 
ఈసొను వ్రభవింవజేశాము, ఆయనకు 
ఇన్‌జీల్‌ను ప్రసాదించాము. ఆయనను అనుస 
రించిన వారి హృదయాలలో మేము జాలిని, 
కరుణను కలిగించాము. వైరాగ్యాన్ని 
(రుహ్‌బానియత్‌ను) వారు స్వయంగా కని 
పెట్టారు. మేము దానిని వారిపై విధించలేదు. 
కాని అల్లాహ్‌ ప్రసన్నతను పొందటానికి వారే 
స్వయంగా ఈ దురాచారాన్ని సృష్టించుకున్నారు. 
కాని తరువాత దానిని పాటించే విషయంలో 
మాత్రం న్యాయం చేకూర్చలేకపోయారు.” 
(అల్‌ హదీద్‌ : 27) 
మరొకచోట ఇలా సెలవిస్తున్నాడు : “స్వయంగా 
తాను శ్రమతో నూలు వడికి, తరువాత తానే 
దానిని ముక్కలుముక్కలుగా చేసిన స్తీ 
మాదిరిగా చేయకండి.” (అన్‌ నహ్ల్‌ : 92) 


of Ji యి dl ౮ 
య. న్‌ న. వే 
కం యయ నా. 


4 te ad Efi pe JG 
ah yw Jb se 
Ore dais క హాం 


దీర లోలా లోలో బలల శ్‌ Pees 


lay, i054 


Fr er AN 
SEMIN ge CUA 
4 స్తవు శ దవడ 
(సరు : Js JU) ALYY: yal] 
ed Bes టక 
beh టి యా Jby LAY: Joi) 
CERT! rs 


is ORE TT ES 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


వేరొక చోట ఇలా అంటున్నాడు : “అవశ్యంగా 
వచ్చే చివరి గడియ (మరణ ఘడియ) వరకూ 
నీ ప్రభువు దాస్యం చేస్తూ ఉండు.” 

(అల్‌ హిజ్‌ : 99) 
ఇక ఈ విషయానికి సంబంధించిన హదీసులు: 


153. ఇంతకు ముందు 14వ అధ్యా 
యంలో వచ్చిన (హదీసు వరుస సంఖ్య 
142 చూడండి) హజ్రత్‌ ఆయిషా (రజి. 
అన్‌హా) హదీసులోని ఈ క్రింది వాక్యం 
సదరు అధ్యాయానికి కూడా వర్తిస్తుంది. 


(దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రబోధిం 
చారు): “(మనిషి చేసే) ధర్మకార్యా 
లన్నిటిలో అతను నిత్యం చేస్తూ ఉండే 
కార్యమే దైవానికి అత్యంత ప్రీతికర 
మైనది.” 


154. హజ్రత్‌ ఉమర్‌ బిన్‌ ఖతాబ్‌ (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా 
ఉద్బోధించారు : “ఏ 
తాను రోజూ రాత్రిపూట ఆనవాయితీగా 
చేసే ఆరాధననుగాని, లేక అందులో 
కొంత భాగంగాని చేయకుండా నిద్ర 
పోయి, (తెల్లవారాక) ఫజ్ర్‌ నమాజు 
నుంచి జుహర్‌ నమాజు వరకూ - ఈ 
మధ్యకాలంలో - ఎప్పుడు నెరవేర్చినా 
అతను దానిని రాత్రిపూట నెరవేర్చి 
నట్లుగానే వ్రాసుకోబడుతుంది. 
(మున్దిం, 


ఎ వ్యక్తి అయినా 


248 


CANE, 


PTD mo తా A తో 
NEA తత్ర విం Cys -101 


dle le పళ ట్ర! 


UU 


త 


ఆయనచే! 2 se oy = 101 
కుట Wa 06 we టీ! టైర్ల 


త్‌ (జే 
థి = లకి 


3; గే నం ళా 1 * డా 
ogi హనద టేకప్‌ య | 


(నహీవ్‌ మున్లింలోని: ప్రయాణీకుల నమాజు ప్రకరణం) 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 249 Gall, 


ముఖ్యాంశాలు 

ఈ హదీసులో “హిజ్బ్‌” అనే పదం వాడబడింది. అసలు చెరువునుండి నీళ్ళు తీసుకునే 
'వంతును హిజ్బ్‌ అని అంటారు. కాలక్రమంలో మనిషి స్వచ్చందంగా నిర్ణయించుకొని పాటించే 
నఫిల్‌ ఆరాధనలకోసం ఈ పదాన్ని వాడటం జరిగింది. ఉదాహరణకు ప్రజలు తాము ప్రతిరోజూ 
ఇన్ని రకాతులు నఫిల్‌ నమాజులు చేస్తామని, రోజూ ఖుర్‌ఆన్‌లోని కొంతభాగం పారాయణం 
చేస్తామని స్వచ్చందంగానే నిర్ణయించుకుంటారు. అలాంటి ఆనవాయితీలను క్రమం తప్పకుండా 
పాటిస్తూ ఉండాలని ఈ హదీసు పురికొల్పుతోంది. ఎప్పుడైనా ఏ కారణం వల్లనయినా 
సమయానికి ఆ ఆనవాయితీని పాటించలేకపోయినప్పటికీ వీలైనంత తొందరగా దానిని నెరవేరిస్తే 
పూర్తి పుణ్యం లభిస్తుంది. సమయం తప్పినందువల్ల పుణ్యంలో మాత్రం ఎలాంటి కోత 
విధించబడదు. 

155. దైవప్రవక్త (సల్లం) తనకు ఈ త్రో ర్త లాటే! రల లాం - 100 
విధంగా  ఉపదేశించారని హజత్‌ , 

అబ్బుల్హాహ్‌ బిన్‌ అమ్‌ బిన్‌ ఆస్‌ (రజి) ల ఖీ లేక Jo byes యూ పజ! 
తెలియజేశారు: “ఓ అబ్దుల్లాహ్‌! ఫలానా వత శ ies పహ! Al Leb :3 4 
వాడిలా అయిపోకు! అతను (ప్రతిరోజూ) ప్రజ శయ! 0 ప మ! సిప్‌ 
రాత్రిపూట (శక్తికి మించిన) నఫిల్‌" 

నమాజులు చేస్తూ ఉండేవాడు. కాని 

తరువాత (వెగటు కలిగి) అసలు రాత్రి 

పూట నమాజులు చేయటమే మానే 

శాడు. (బుఖారీ - ముస్తిం) 

(సహీహ్‌ బుఖారీలోని 'తహజ్ఞుద్‌' ప్రకరణంలోనూ, ఇంకా సహీహ్‌ మున్లింలోని 
ఉపవాన' ప్రకరణంలోనూ ఈ హదీసు పాందువరచబడి ఉంది.) 
ముఖ్యాంశాలు 
1. ఎవరిలోనైనా ఏదైనా విమర్శించదగిన తప్పు కనిపిస్తే నలుగురిలో అతని పేరు 

ప్రస్తావించకుండా ఆ తప్పును గురించి ప్రజలకు తెలియజేయాలి. దానివల్ల ప్రజలు 

ఆ తప్పును తెలుసుకొని దానికి దూరంగా ఉంటారు. ఇతరుల తప్పుల్ని దూరం 

చేయడానికి అనుసరించదగిన ఉత్తమ నైతిక విధానం ఇదే! 

2. మనిషి ఏదైనా మంచి పని మొదలుపెడితే ఇక దానిని నిర్విరామంగా, పాటిస్తూ 
ఉండటం అభిలషణీయం. 

3. నఫిల్‌ ఆరాధనల్లో, స్వచ్చంద సత్కార్యాల్లో శక్తికి మించిన భారాన్ని నెత్తిన వేసుకోకూడదు. 
అలా చేసే సామాన్యంగా ప్రజలు విసుగుతో ఆరాధనలు చేయటం మానేస్తుంటారు. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 250 ర కాలూ 


156. హజత్‌ ఆయిషా (రజి.అన్‌హా) 
కథనం : దైవప్రవక్త (సల్లం) నొప్పి లేక _ | ____ , 
ఎ ఇతర కారణం వల్లనయినా రాత్రి వట! st 13] శక్త తీ! లం తద ib 
నమాజు (తహజ్జుద్‌) చేయలేకపోతే ప్రాం ఆక శే త్ర హయ! ౩ 


పగలు పన్నెండు రకాతులు (చేసి టా కరం te 
య పది ము జ. 
దానిని) పూర్తిచేసేవారు. (ముస్లీం) : 


Ue Al oy ile yey 10% 


(నహీవా ముస్తింలోని ప్రయాణీకుల నమాజు ప్రకరణం) 


ముఖ్యాంశాలు 
నఫిల్‌ నమాజులకు ఖజా పాటించనవసరం లేదుగాని - సదరు హదీసులో దైవప్రవక్త 


(స) చేసినట్లు - ఒకవేళ వాటిని పూర్తిచేస్తే అభిలషణీయంగా (ముస్తహబ్‌గా)నే పరిగణించ 
బడుతుంది. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


16వ అధ్యాయం 


ఆక సదయ్య నే! ట్ర రిధం 1 
నా 519 షట! 
ప్రవక్త (స) సంప్రదాయాన్ని, మర్యాదలను కాపాడాలి 


అల్లాహ్‌ సెలవిచ్చాడు : “దైవప్రవక్త మీకు 
ఇచ్చిన దాన్ని పుచ్చుకోండి, ఆయన మిమ్మల్ని 
నిషేధించినదాని జోలికి పోకండి.” 

(అల్‌ హష్‌ : 7) 
ఇంకా ఆయన ఇలా సెలవిచ్చాడు : అతను 
(దైవప్రవక్త) తన మనోవాంఛలను అనుసరించి 
చెప్పటం లేదు. ఇది ఒక వహీ, అతనిపై 
అవతరింపజేయబడుతుంది. 

(అన్‌ నజ్మ్‌ : ౩ - 4) 
ఇంకా ఈ విధంగా సెలవీయబడింది : “ప్రవక్తా! 
నీవు ప్రజలకు ఇలా చెప్పు: మీకు has 
అల్లాహ్‌పట్ల (పేమ ఉంటే నన్ను అనుసరిం 
చండి. అప్పుడు అల్లాహ్‌ మిమ్మల్ని ప్రేమిస్తాడు. 
మీ పాపాలను మన్నిస్తాడు.” 

(ఆలి ఇమాన్‌ : 31) 
ఇంకొ ఇలా సెలవిచ్చాడు : “వాస్తవంగానే దైవ 
ప్రవక్తలో మీకు ఒక మంచి ఆదర్శం ఉండినది 
- అల్లాహిపై, అంతిమదినంపై ఆశలు 
పెట్టుకొని అత్యధికంగా అల్లాహ్‌ను స్మరించే 
వ్యక్తికి.” (అల్‌ అహ్‌జాబ్‌ : 21) 
మరొకచోట ఇలా సెలవిచ్చాడు : కాదు, 
ముహమ్మద్‌! నీ ప్రభువు సాక్షిగ! వారు తమ 
పరస్పర విభేదాల విషయంలో నిన్ను 


DS సమద చుస ఆ dl db 
asm మర టే 


| ఏల. తోలు db LY వయం!) 


TREE థో 
AEP టల్‌ ఆటు LEY ఆన!) 
ఎడ సంవత: సహాయ్‌ 

2 yu లకు LY iol J] 4 

తమ ఫీష వదనే వే 
హా ఈ iw 8 

Jb Deen స 


25S oA త్రై $I 5%) 
age చే సైటు oA క Im 
ss cote డ rage 


సతో Jy, LT: ళ్ళ డక 
ఉదక తర 5 9 మప తా 
ల! వము ఏడి! JG [0% 0న!) 
బ్రోతల్‌? ఆల్‌ లక్కు మాసు బట! 
LAC ఏలన! ] 4 జ షో నే! రే! 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


న్యాయనిర్లేతగొ అంగీకరించనంతవరకు, ఇంకా 
నీవు ఎ నిర్ణయం చేసినా దానిని గురించి వారి 
మనస్సులలో ఎమాత్రం సంకోచం లేకుండా 
దానిని యథాతథంగా శిరసావహించ నంత 
వరకు వారు నిజమైన విశ్వాసులు కాలేరు.” 
(అన్‌ నిసా : 65) 


ఇంకొ ఇలా సెలవిచ్చాడు : “మీ మధ్య ఎ 
విషయంలోనైనా వివాదం తలెత్తితే దాన్ని 
అల్లాహ్‌కు, ప్రవక్తకు నివేదించండి.” 


(అన్‌ నిసా: 59) 


విద్వాంసుల అభిప్రాయం ప్రకారం ఇక్కడ దీనికి 
(అల్లాహ్‌, ప్రవక్త అంటే) దైవగ్రంథము మరియు 
ప్రవక్త (స) సంప్రదాయము అని అర్థం. వీటి 
వెలుగులోనే ధర్మాధర్మాలను తర్కించుకోవాలని 
భావం. 


ఇంకొకచోట ఇలా సెలవీయబడింది : “ప్రవక్తకు 
విధేయత చూపినవాడు వాస్తవంగా అల్లాహ్‌కు 
విధేయత చూపినట్లే.” (అన్‌ నిసా : 80) 


వేరొకచోట అల్లాహ్‌ ఇలా అన్నాడు : “(ప్రవక్షా!) 
నిశ్చయంగా నీవు రుజుమార్గం వైపునకు దారి 
చూపుతున్నావు.” (అష్‌ షూరా : 52) 


ఆయన ఇంకా ఇలా అన్నాడు : “దైవప్రవక్త 
ఆజ్ఞను ఉల్లంఘించే వారు, తాము ఎదైనా 
ఉపద్రవంలో చిక్కుకుపోతామేమో అనీ, తమపై 
బాధాకరమైన శిక్ష ఎదైనా అవతరిస్తుందేమో అని 
భయపడాలి.” (అన్‌ నూర్‌ : 63) 


ఆయన ఇంకా ఇలా అన్నాడు : “మీ ఇండ్లలో 
వినిపించబడే అల్లాహ్‌ వాక్యాలనూ, వివేకంతో 
కూడుకున్న విషయాలనూ జ్ఞాపకముంచు 
కోండి.” (అల్‌ అహిజాబ్‌ : 34) 


ఈ అధ్యాయం క్రింద ఇలాంటి సూక్తులు ఇంకా 
ఉన్నాయి.ఇక దీనికి సంబంధించిన హదీసులు: 


252 


GAN, 
mh వట్ట 


Je లే ఈజనే త్య స ఖ్‌ వ! 
Jy [0% : ss] శో 
లే జర్‌ ఈ పస 41 మమ య 


క్ట fee. అత 2 


శ ర రా క పి గ 
తాల ఆప Ir: స్తవ! 
ల bf త త్రమే ద యాస ని 


ళ్‌ 


4 Eel, శ లో? 
LYE ఆలి!) 

అయ! టై అట 
TONES] డఫ. ప్‌ 


https://teluguislam .net 


వాదీను కిరణాలు 253 ర్యాయురకు 
157. హజ్రత్‌ అబూ హురైరా (రజి) ఫ్య థీ ప్రా JING 1 

ల my లత 
పక పత ధ్ర CRI పదా ౪ 
5 pe ౮ యం ‘re 
113 5 A450 ర ఈ | 


కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా 
అన్నారు : నేను మీకు తెలపకుండా 
వదలిపెట్టిన విషయాలను గురించి 
మీరు నన్ను (మాటిమాటికీ) అడగటం 
మానేయండి. ఈ పద్ధతే మీ పూర్వీకు క భు! ఆత్త 5, J 
లను నాశనం చేసింది. వాళ్ళూ (ఇలాగే) 
చీటికీ మాటికీ ప్రశ్నలు చేసి, తమ 
ప్రవక్తలతో విభేదించుకునేవారు. కనుక 
నేను ఎ విషయం నుండి అయినా 
వారిస్తే మీరు దానికి దూరంగా 
ఉండండి. నేను మీకేదైనా ఆజ్ఞ ఇస్తే 
వీలైనంతవరకు దాన్ని పాలించడానికి 
ప్రయత్నించండి. (బుఖారీ - ముస్లిం) 
(సహీహ్‌ బుఖారీలోని 'ఎతిసామ్‌' ప్రకరణంలోనూ ఇంకా సహీహ్‌ ముస్తింలోని 
ప్రవక్త మహిమోన్సతల ప్రకరణంలోనూ ఈ హదీను ప్రస్తావనకు వచ్చింది.) 


ముఖ్యాంశాలు 

తగిన కారణమేదీ. లేకుండా అనవసరంగా ప్రశ్నలు వేసి కూపీలు లాగడం, అల్లాహ్‌ 
మరియు ఆయన ప్రవక్త ఆదేశాల్లో విభేదాలు సృష్టించడం, అనుమానాలు రేకెత్తించడం 
వినాశానికి దారితీస్తుంది. దేవుడు, ఆయన ప్రవక్త ఇచ్చిన ఆదేశాలను మారుమాట్లాడకుండా 
ఆచరణలో పెట్టాలి. ఇదే సరైన మార్గం. వెంట్రుక తోలు ఒలిచే చందాన ధర్మాదేశాల కూపీలులాగే 
ఫికహ్‌ విధానాలు కూడా ఇందులోకి వస్తాయి. వాటివల్ల విభేదాలు, జగడాల ద్వారం 
తెరచుకుంటుంది. అనైక్యతకు, అసంఘటితత్వానికి మార్గం సుగమం అవుతుంది. నేడు ముస్లిం 
నమాజం వినాశానికి గొనిపోయే ఇటువంటి అడ్డదారుల్ని వదలిపెట్టి మానవజాతి 
శాంతీశ్రేయాలకు పూచీవహించిన ఎకైక రుజుమార్గం వైపుకు మరలిరావాలి. ఎప్పటికైనా 
సత్యమార్గం ఒక్కటే. “ఫమాజా బాదల్‌ హట్ఫి ఇల్లజ్ఞలాల్‌” సత్యం తరువాత మార్గభ్రష్టత తప్ప 
ఇంకేం ఉంటుంది? 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


158. హజ్రత్‌ అబూ నజీహ్‌ ఇర్‌బాజ్‌ బిన్‌ 
సారియా (రజి) కథనం : ఒకసారి దైవ 
ప్రవక్త (సల్లం) మాకు ఎంతో ప్రభావ 
వంతమైన హితబోధ చేశారు. అది విని 
మా హృదయాలు భయంతో కంపించి 
పోయాయి. కళ్ళవెంబడి అశ్రుధారలు 
ప్రవహించాయి. అప్పుడు, మెము “ఓ 
దెవప్రవకా! ఇది వీడ్కోలు పలికేవాడు 
చేసే హితవులాగుంది. కనుక మీరు 
మాకు ఎమైనా ఉపదేశించండి” అని 
కోరాము. అపుడు ఆయన ఈ విధంగా 
ఉపదేశించారు - 


“నేను మీకు దైవానికి భయపడుతూ 
ఉండమని, (మీ నాయకుడు చెప్పి 
నట్లు) విని ఆయనకు విధేయత 
చూపమని ఉపదేశిస్తున్నాను. మీకు 
నాయకుడిగా నియమించబడేవాడు 
నీగ్రో జాతికి చెందిన ఒక బానిస 
అయినాసరే, (మీరు అతనికి విధేయత 
చూపాలి). (గుర్తుంచుకోండి!) మీలో 
ఎవరైనా (నా తదనంతరం) బ్రతికి ఉంటే 
అతి త్వరలోనే అతను ఎన్నో విభేదాలు 
చూస్తాడు. కనుక (అలాంటి సంక్షోభ 
పరిస్థితుల్లో) మీరు నా సంప్రదాయాన్ని 
ఇంకా సన్మార్గం పొందిన, సజ్జనులైన 
ఖలీపఫాల విధానాన్ని అనుసరించాలి. 
వాటిని మీరు దంతాలతోనైనాసరే (ఆఖరి 
సమయం వరకు) గట్టిగా పట్టుకోండి. 
ధర్మంలో కొత్తపోకడలకు దూరంగా 
ఉండండి. ఎందుకంటే ప్రతి బిద్‌అత్‌ 


254 


GANG, 


రో తీ లా యా! 1 

‘JG టు dl తోం న 
ప్‌ (ore జో 4! ర్త యు 
OI య యు Lyi థు ట్కు 
ల్‌ మ GE 1 Ist ఏయ్‌ 
‘al యస నహ ‘JG Ee 


ర్‌ బోస్‌! UY స్వ 0 i 
(౨3౨ gal ely) Ws rw ప్రే 


https://teluguislam.net 


వాదీసు కిరణాలు 255 ర కాగా 
(క్రొత్తపోకడ) మార్గభ్రష్టతే. (దీనిని అబూ 
దావూద్‌ మరియు తిర్మిజీలు ఉల్లేఖిం 
చారు. తిర్మిజీ దీనిని “హసన్‌' మరియు 


క్ల ట్ర్‌ 


సహీహి'గా ఖరారు చేశారు.) 


“గ్రహ రాశా య్యా ‘JU, gel 
EE idl JL ct 


Sel 5) 


“నవాజిజ్‌' అంటే కొరుకుడు పళ్లు. 
కొందరి అభిప్రాయం ప్రకారం నవాజిజ్‌ 
అంటే దవడలు అని అర్ధం. 


(సుననె అబూదావూద్‌లోని 'నున్సల్‌' ప్రకరణంలోనూ ఇంకా జామె తిర్మిజీలోని 
విద్యాప్రకరణంలోనూ ఈ హదీను వచ్చింది.) 


ముఖ్యాంశాలు 

ఈ హదీసులో విశ్వాసులు దైవానికి భయపడుతూ ఉండాలని, తమ నాయకులకు 
విధేయత చూపాలని ప్రబోధించబడడంతోపాటు నజ్ఞనులైన ఖలీఫాల విధానాన్ని 
అనుసరించాలని, ధర్మంలో తలెత్తే కొత్తపోకడలకు దూరంగా ఉండాలని కూడా తాకీదు 
చేయబడింది. అంతేకాదు, రాబోయే కాలంలో ముస్లిం సమాజంలో విభిన్న వాదాలు తలెత్తుతా 
యని కూడా దైవప్రవక్త (సల్లం) ముందే భవిష్యవాణి పలికారు. అంతేకాదు, ఆ తరువాత 
వెంటనే సన్మార్గం ఎదో కూడా సూచించారు. ప్రవక్త సంప్రదాయాన్ని, సజ్జనులైన ఖలీఫాల 
ఆనవాయితీలను మించిపోకుండా ఉండటమే సరైన మార్గమని అన్నారు. లోకంలో పలువురి 
నుంచి పలువాదాలు, భేదాభిప్రాయాలు వినపడుతున్నప్పుడు నత్యాన్ని, సహేతుకాన్ని 
గ్రహించటంకోసం ఈ హదీసు ఒక ప్రమాణంగా దోహదపడుతుంది. దైవప్రవక్త సూచించిన 
ఈ ప్రామాణికతనే ముస్లింలు ఏకైక ప్రమాణంగా అంగీకరిస్తే ఎంత బాగుంటుంది! 


159. హజ్రత్‌ అబూ హురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) 
“స్వర్గం వద్ద నుకున్నవారు తప్పనా 
ఉమ్మత్‌ (సమాజం)లోని ప్రతి ఒక్కరూ 


న స జం నల్‌ 11 
౨. 

ఆహ ళ్‌ వళ i Wie 5 3? 
el Ea oly pl 


స్వర్గంలోకి ప్రవేశిస్తారు” అని అన్నారు. 
అది విని “దైవప్రవక్తా! స్వర్గం వద్దనేవాడు 
కూడా ఉంటాడా?” అని ఎవరో సందేహ 
పడగా, అందుకు ఆయన “నాకు విధే 
యత చూపినవాడు స్వర్గానికి పోతాడు. 


త్రి :db fal Jot Gt 525 లజ 
య్‌ glee ప్ర ll ప్రమ sll 
Syl oly sl 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


నన్ను ధిక్కరించినవాడే స్వర్గం లోకి 
ప్రవేశించడానికి నిరాకరించిన వాడు” 
అని సమాధానమిచ్చారు. (బుఖారీ 


వజయ రం 


(సహీవ్‌ బుఖారీలోని ఏతిసామ” వకరణం) 


ముఖ్యాంశాలు 


ఇక్కడ ఉమ్మత్‌ అంటే ఉమ్మతె ఇజాబత్‌ అనగా దైవసందేశాన్ని అంగీకరించిన సమాజం 
అని అర్థం. దైవప్రవక్త పిలుపుకు అనుకూలంగా స్పందించి ఆయన్ని విశ్వసించిన వారన్నమాట. 
వీరిలో కూడా దైవప్రవక్త విధేయతలో నికార్సయిన విశ్వాసులు మాత్రమే స్వర్గంలోకి ప్రవేశిస్తారు. 
అవిధేయులకు, ధిక్కారులకు స్వర్గంలో ప్రవేశించే అర్హత లేదు. 


160. హజ్రత్‌ అబూ ముస్లిం - మరి 
కొందరి అభిప్రాయంలో అబూ ఇయాస్‌ 
సలమా బిన్‌ అట్‌ బిన్‌ అక్వా (రజి) 
కథనం : ఒక వ్యక్తి దైవప్రవక్త (స) 
సమక్షంలో ఎడమచేత్తో తిన్నాడు. 
ఆయన ఆ వ్యక్తిని కుడిచేత్తో తినమని 
ఆదేశించారు. అందుకతను “నేను (కుడి 
చేత్తో) తినలేను” అన్నాడు. దానికి 
ఆయన “నీవు (నిజంగానే కుడిచేతో) 
తినలేకపోదువు గాక!” అని 
“గర్వం ఇతణ్ణి అలా తినకుండా 
చేస్తుంది” అని అన్నారు. (ఇక ఆ 
తరువాత నుంచి) ఆ వ్యక్తి తన కుడి 
చేయిని నోటిదాకా లేపలేకపోయేవాడు. 

(ముస్థిం, 


శపిస్తూ 


Pa qh త Cann 
లో 352 gil wil 7 
tie J 90s ర్‌ యా తీ సజ ద్ర! 
య్య రేవ ప్రయ పక ర్త 
మయము! 3) JG క. అఆ 
తీ తో! న ఫ్‌ హా! సట 


«pis ely 


(సహీహ్‌ ముస్లింలోని పానీయాల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


1. తగు కారణమేదీ లేకుండా ఎడమచేత్తో తినటం, త్రాగటం ఎంతో అసభ్యకరమైన 
చేష్ట. చూసేవారికి కూడా అది చాలా అసహ్యంగా అనిపిస్తుంది. కేవలం తినటం, త్రాగటమే 
కాదు, ప్రతి మంచి పనినీ దైవప్రవక్త (సల్లం) కుడిచేత్తోనే మొదలుపెట్టేవారు. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


257 


2. గర్వంతో, తలబిరుసుతనంతో దైవప్రవక్త (సల్లం) సంప్రదాయాన్ని వదలిపెట్టడం 
ఎంతో ప్రమాదకరమైన విషయం. అది మనిషి విశ్వాసానికే (ఈమాన్‌కే) చేటు. 


161. దైవప్రవక్త (సల్లం) ఇలా అంటుం 
డగా తాను విన్నానని హజత్‌ అబూ 
అబ్దుల్లాహ్‌ నోమాన్‌ బిన్‌ బషీర్‌ (రజి) 
తెలియజేశారు: మీరు మీ పంక్తుల్ని 
తిన్నగా ఉంచుకోవాలి. లేకపోతే అల్లాహ్‌ 
మీ మధ్య వ్యతిరేకతలను సృష్టిస్తాడు. 

(బుఖారీ - ముస్థిం) 


ముస్లింలోని వేరొక ఉల్లేఖనంలో ఇలా 
ఉంది : దైవప్రవక్త (స) మాతో కలిసి 
బాణాలను సరిచేసినబ్లే మా పంక్తులను 
తిన్నగా చేసేవారు. ఆ విధంగా మేము 
దీని ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నా 
మని (గ్రహించాకే ఆయన (ఇఖామత్‌ 
అనంతరం “అల్లాహు అక్సర్‌ అంటూ) 
నమాజు మొదలెట్టేవారు. ఒకసారి 
ఆయన (నమాజు చేయించటం కోసం) 
వచ్చారు. నమాజు కోసం నిలబడి 
అల్లాహు అక్బర్‌ అనబోయేంతలో 
(వెనుక నించున్న) ఒక వ్యక్తి రొమ్ము 
భాగం (పంక్తినుండి) బయటికి వచ్చి 
నట్లు ఆయనకు కనిపించింది. అది 
చూసి ఆయన “దేవుని దాసులారా! 
(నమాజుకు ఉప(క్రమించినవుడు) 
మీరు మీ పంక్తుల్స్ని తప్పకుండా తిన్నగా 
ఉంచుకోండి లేకపోతే అల్లాహ్‌ మీ 
మధ్య విభేదాలను సృష్టిస్తాడు (కేక 


లం గటా 4 ఆం లాట క 


క 21 


గమ లా al Wee | ల 

పయ: pts. Lk 
దక G4 55 శక 410, 

Ws eb ae వ 
లర రండు ఓర్‌. 

Wl SUer: కు పంట య 


రావట రె సంర 
ప 


https://teluguislam .net 


oy 


వాదీను కిరణాలు 258 GA, 
ముఖాలను వ్యతిరేకంగా మార్చి 
వేస్తాడు). 


(సహీవా బుఖారీలోని అజాన్‌” ప్రకరణంలోనూ ఇంకా నహీవా మున్లింలోని 
(నమాజ్‌ ప్రకరణంలోనూ ఈ వాదీను ప్రస్తావనకు వచ్చింది.) 


ముఖ్యాంశాలు 

హదీసులో వచ్చిన “అవ్‌ లయుఖాలిపున్నల్లాహు బైన వుజూహికుమ్‌” (లేకపోతే అల్లాహ్‌ 
మీ ముఖాలను వ్యతిరేకంగా మార్చివేస్తాడు) అన్న వాక్యానికి శాబ్దిక అర్థం తీసుకుంటే, మీరు 
ఆజ్ఞోల్లంఘనకు పాల్పడుతున్నందుకు శిక్షగా అల్లాహ్‌ మీ ముఖాలను మెడలవైపుకు తిప్పి 
వేస్తాడని భావం. సందర్భానుసారం, అల్లాహ్‌ మీ మధ్య విభేదాలను, అంతరాలను సృష్టిస్తాడనే 
అర్థం కూడా వస్తుంది. ఎదిఎమైనా నమాజుకోసం నించున్నప్పుడు పంక్తులు సక్రమంగా, తిన్నగా 
ఉండాలని ఈ హదీసులో నొక్కి వక్కాణించబడింది. నేడు చాలామంది ముస్లింలు ఈ విషయం 
పట్ల ఎమరుపాటుకులోనై ఉన్నారు. ఈనాడు సాధారణంగా మసీదుల్లో దైవప్రవక్త (స) 
సంప్రదాయాన్ననుసరించి నమాజులో పంక్తుల్ని సక్రమంగా, తిన్నగా ఉంచే ఏర్పాటు చేయలేక 
పోవడం శోచనీయమైన విషయం. 


162. హజ్రత్‌ అబూ మూసా (రజి) ప్ర యః రా యుద! IW 
కథనం : మదీనాలో రాత్రిపూట ఒక ఇల్లు 
పరివారసమేతంగా కాలిపోయింది. దైవ 
ప్రవక్త (సల్లం)కు ఈ విషయం తెలియ 
జేయబడగా, ఆయన “ఈ అగ్ని మీకు భన ie Brie ore Ce ate ts 
శత్రువు. కనుక మీరు పడుకోబోయే. (గా ఆల్‌ సప్త టక (యా 
ముందు దానిని ఆర్సివేయండి” అని ఎడి ప్రజ 
తాకీదు చేశారు. (బుఖారీ - ముస్తీం) 

(సహీవా బుఖారీలోని అనుమతి తీనుకునే ప్రకరణంలోనూ, సహీహ్‌ ముస్లింలోని 

పానీయాల ప్రకరణంలోనూ ఈ వదీను ప్రస్తావనకు వచ్చింది.) 


సప రద్ద తహ! 206 ఆ త! జైలు 
లు Cw ఓ మ! ప్రాం ul le 
Sade ర? ౮6 ipl, జ్ర 41050 


ముఖ్యాంశాలు 

హదీసులోని హెచ్చరిక నూనెవొత్తులు, క్రొవ్వొత్తులతో మండే దీపాలకు సంబంధించినది. 
వీటివల్ల ఏ క్షణంలోనైనా మంటలంటుకునే ప్రమాదం ఉంటుంది. కనుక వీటిని ఎంతో 
జాగ్రత్తగా వాడుకోవాలి. ఇతర పనుల్లో నిమగ్నమయేముందు వీటిని ఆర్సివేయాలి. ముఖ్యంగా 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


రాత్రి పడుకోబోయేముందు ఏ 


259 


Get, 


కొంత నిప్పు అయినా దానిని నిర్లక్ష్యంగా వదలిపెట్టి పడుకో 


కూడదు. దైవప్రవక్త కాలంలో అటువంటి దీపాలే ఉపయోగించేవారు కనుక ఆయన ఈ 
విషయమై ప్రజల్ని అప్రమత్తం చేశారు. ఈనాటి విద్యుద్దీపాల వల్ల అటువంటి ప్రమాదమేమీ 
ఉండదుగాని వాటిపట్ల కూడా అప్రమత్తత అవసరమే. అలాగే వంటింట్లో రాత్రిపూట వంట 


గ్యాస్‌ను ఆఫ్‌ చేయటం అవసరం. 


163. హజ్రత్‌ అబూ మూసా (రజి) గారే 
చేసిన మరొక కథనం ప్రకారం దైవప్రవక్త 
(సల్లం) ఇలా ప్రబోధించారు : అల్లాహ్‌ 
నాకిచ్చి పంపిన మార్గదర్శకత్వం 
మరియు జ్ఞానాలు నేలపై కురిసే వర్షం 
లాంటివి. ఆ నేలలోని కొంతభాగం 
'సారవంతమైనది. అది (వర్తపు) నీటిని 
పీల్చుకొని పచ్చికను, చెట్టుచేమలను 
మొలకెత్తించింది. ఆ నేలలోని మరి 
కొంత భాగం బంజరుభూమి. అది 
(నీటిని పీల్చుకోలేకపోయినా) నిల్వ 
మాత్రం చేసి ఉంచింది. ఆ నీటితో 
అల్లాహ్‌ ప్రజలకు ప్రయోజనం చేకూర్చు 
తాడు. వారు ఆ నీటిని త్రాగుతారు (తమ 
పశువులకు) త్రాపిస్తారు, ఇంకా పంట 
పాలాలకోసం వినియోగిస్తారు. ఆ వర్షమే 
మెట్టపలాలు లేని చదునైన నేలపై 
కూడా కురిసింది. కాని ఆ నేల వర్షపు 
నీటిని నిలిపి ఉంచటంగాని, పచ్చికను 
మొలకెత్తించటం గాని చేయజాలదు. 
ఈ (తొలి రెండు) ఉదాహరణలు 
దైవధర్మాన్ని అర్థం చేసుకున్న వ్యక్తికి 
వర్తిస్తాయి. దేవుడు నాకిచ్చి పంపిన 


dod db ; gE 11 
తి! సుజ తయ C Je bp “హక ఉ। 
న న ps ii; 
ISIC స Ub 
Dear i; 
iy sh wa GS ఏడు! తమ! 
Gi wb col; 132555 Ish3 యు 
CUCU Py 
ర్ల ఇట్‌ ప్రక యవ నీక డక్‌ ౪; 
pops జిత ముద య్య «dl 
యలు రమ రడ దట Jes 
ale pa EN ls gal A! cia 
లేత ph Js Gl 2 య 
Ui 3 Gl ఉప్ప 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 260 Galak, 


జ్ఞానం, సన్మార్గాలతో అతనికి ప్రయో 
జనం చేకూర్చాడు. అతను (స్వయంగా 
ధర్మ్రజ్ఞానాన్ని ఆర్జించి (ఇతరులక్కూడా) 
బోధించాడు. ఇక (మూడవ) ఉదా 
హరణ (ధర్మం) వైపు తలెత్తిఅయినా 
చూడకుండా, దేవుడు నాకిచ్చి పంపిన 
సన్మార్గాన్ని తృణీకరించినవానికి 
వర్తిస్తుంది. (బుఖారీ - ముస్లిం, 


థ్‌ ఫి 


ఫఖుహ అంటే ఆ వ్యక్తి ఫఖీహ్‌ (ధర్మ 
వేత్త) అయ్యాడు అని అర్థం. 


(సహీహ్‌ బుఖారీలోని విద్యావ్రకరణంలోన్తూ ఇంకా నహీహ్‌ మున్లింలోని ప్రవక్త 
(స) మహిమోన్తుతల (వకరణంలోనూ ఈ హదీను పాందువరచబడి ఉంది.) 


ముఖ్యాంశాలు 

దైవప్రవక్త (సల్లం) కు వొసగబడిన దివ్య జ్ఞానం మరియు సన్మార్గాలను ఈ హదీసులో 
ప్రయోజనం చేకూర్చే వర్షంతో పోల్చడం జరిగింది. ఎందుకంటే వర్షం బంజరుగా పడివున్న 
మృతభూమిని సస్యశ్యామలంగా మార్చేసినట్లు ఈ జ్ఞానోపదేశాలు కూడా మోడువారిన మానవ 
హృదయాలలో తిరిగి ప్రాణం పోస్తాయి. ఈ దివ్య జ్ఞానం ద్వారా ప్రయోజనం పొందే వానిని 
సారవంతమైన నేలతో పోల్చడం జరిగింది. ఇంకా ఈ దివ్య జ్ఞానాన్ని ఆర్జించి ఇతరుక్కూడా 
బోధించినప్పటికీ తాను మాత్రం దానిని ఆచరించకుండా దాని ఫలాలను పొందలేకపోయిన 
వాడిని గట్టి నేలతో పోల్చడం జరిగింది. అది వర్షపు నీటిని నిల్వచేసి ప్రజలకు ప్రయోజనం 
చేకూరుస్తుంది. కాని దానివల్ల ఆ నేలపై ఎలాంటి మొక్కలూ మొలకెత్తవు. 


దీనికి భిన్నంగా దైవ జ్ఞానానికి అనుగుణంగా అమలుచేయటం కాదుగదా; కనీసం 
దాని గురించి వినడానికైనా సిద్ధపడని ఆజన్మ బధిరుల్ని మెట్టపల్లాలు లేని చదునైన గట్టినేలతో 
పోల్చడం జరిగింది. అది నీటినీ పీల్చుకోదు, ఆ ప్రాంతంలో మొక్కలు లాంటివీ మొలకెత్తవు. 
కనీసం ప్రజలకు ఉపయోగపడేవిధంగా వర్షపునీటిని నిల్వచేసి కూడా ఉంచదు. ఈ మూడో 
వ్యక్తి అందరికన్నా నీచుడు. తను స్వయంగా దైవజ్ఞానంతో ప్రయోజనం పొందడు సరికదా, 
ఇతరుక్కూడా ప్రయోజనం చేకూర్చడు. ఇంకా ఈ హదీసులో ప్రజలు ధర్మజ్ఞానాన్ని ఆర్జించి 
ఇతరులకు కూడా నేర్పాలని పురికొల్పడం జరిగింది. దానిపట్ల నిర్లక్ష్య ధోరణి, ఏమరుపాటు 
పనికిరాదని బోధించటం జరిగింది. 


https://teluguislam.net 


త. గ ity 22 12 
వాదీను కిరణాలు 261 Galak, 


164. హజ్రత్‌ జాబిర్‌ (రజి) కథనం 4! దు గజాలా = NUE 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రబో శకః హక Ml కా YG లత టు 
ధించారు: నన్నూ, మిమ్మల్నందరినీ ఈ పయ సయ 13 ys Fs వూ 
విధంగా పోల్చవచ్చు. ఒక వ్యక్తి అగ్నిని రహ 5 న న వ క oe 
రాజేయగా, అందులోకి దీపపు పురు fe 5 స్‌ 
గులు, కీటకాలు వచ్చి పడిపోసాగాయి. న. fe 
ఆ వ్యక్తి (అవి అగ్నిలో పడిపోకుండా) క తం (రు లా PY: 
ఆపడానికి ప్రయత్నిస్తున్నాడు. అలాగే ఏ “లోటే! 50 ఏ En 
నేను కూడా మిమ్మల్ని మీ నడుం పట్టి ఇ యో డ్‌ gd! కూ. pe 
మరీ నరకాగ్నిలో పడిపోకుండా కాపాడు diss క (కహా as aa; 
తున్నాను. కాని నరునా చెతుల్లో నుంచి యందు ర! 
జారి (విడిపించుకొని నరకాగ్నిలో పడి) గగ “ 
పోతున్నారు. (ముస్లిం) 

“జనాదిబ' అంటే మిడుత, దీపపు 
పురుగులాంటి కీటకం. ఈ కీటకం 
అగ్నిలో పడిపోతుందని ప్రతీతి. “హుజజ్‌' 
అనేది “హుజ్‌జతున్‌' కు బహువచనం. 
అంటే అంగవస్త్రము, షరాయి లాంటివి 
కట్టుకునే శరీరభాగం, నడుం అని అర్థం. 


(సహీహ్‌ ముస్తింలోని ప్రవక్త మహిమోన్సతల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

ఈ హదీసులో దైవప్రవక్త (సల్లం) గారికి తన ఉమ్మత్‌ (సమాజం) పట్ల ఉన్న ప్రేమా 
వాత్సల్యాలు, వారి సాఫల్యం కోసం ఆయన పడే ఉబలాటం, ఆతురతలు ఏ స్థాయిలో 
ఉండేవో తెలుస్తోంది. మానవాళి సన్మార్గం కోసం ఈ ఆగత ఆయన హృదయంలో 
జీవితకాలమంతా ఉండింది. మరోవైపు ఈ హదీసులో మానవుల దౌర్భాగ్యం కూడా 
వివరించబడింది. ఉమ్మత్‌ పట్ల తనకుగల విపరీతమైన (ప్రేమానురాగాల మూలంగా దైవప్రవక్త 
(సల్గం) వారి సన్మార్గం కోసం చిత్తశుద్ధితో, ఎలాంటి ప్రతిఫలాన్నీ ఆశించకుండా సకల సన్నాహాలూ 
చేస్తుండగా ప్రజలు మాత్రం ఈమాన్‌ (విశ్వాస) భాగ్యానికి నోచుకోక దీపపు పురుగుల మాదిరిగా 
తమను నరకాగ్నికి ఆహుతి చేసుకోవడానికే ఇష్టపడుతున్నారు. 


https://teluguislam.net 


వాదీసు కిరణాలు 


165. హజ్రత్‌ జాబిర్‌ (రజి) గారే చేసిన 
కథనం : దైవప్రవక్త (స) (భోజనానం 
తరం) ట్రేళ్ళూ, మరియు కంచం నాక్కో 
వాలని ఆదేశించారు. ఆయన ఇంకా 
ఇలా అన్నారు : మీరు తినే ఆహారంలో 
శుభం ఎక్కడ (దాగి) వుంటుందో మీకు 
తెలియదు. (ముస్లిం 


ముస్టింలోని వేరొక ఉల్తేఖనంలో: దైవ 
ప్రవక్త (స) ఇలా ఉపదేశించారని ఉంది: 
మీలో ఎవరి (చేతి) నుండి అయినా 
అన్నం ముద్ద క్రిందపడిపోతే, అతను ఆ 
ముద్దను ఎత్తి దానికి తగిలిన మట్టిని 
శుభ్రంచేసుకొని తినేయాలిగాని దానిని 
'షైతాన కోసం వదలిపెట్టకూడదు. 
వ్రేళ్ళను నాక్కోనంతవరకు తిన్న చేతిని 
గుడ్డతో తుడుచుకోరాదు. ఎందుకంటే, 
ఎ అన్నం (మెతుకు)లో శుభం ఉందో 
అతనికి తెలియదు. 


ముస్లింలోని ఇంకొక ఉల్లేఖనంలో ఇలా 
ఉంది : షైతాన్‌ ప్రతి పనిలోనూ మీ 
దగ్గరకు వస్తుంటాడు. కనుక మీలో 
ఎవరి చేతి నుంచి అయినా అన్నం ముద్ద 
క్రిందపడిపోతే, అతను దాన్ని ఎత్తి 
దానికి తగిలిన మట్టిని శుభ్రంచేసుకొని 
తినేయాలి గాని దానిని షైతాన్‌ కోసం 
వదలిపెట్టకూడదు. 


262 


ERATED 


rene రా! ! 
రా! ధమ | మ్ల Mn 
(0 మయం య క Urals 
By ము ఠీ pe 13) wa 
Li Gist 5 పే యహ 
క iy; Ere 
లా కా. 00 ఆజా Y3 gu) 
ull Gg gud భష! ఢమ 
SW వః టీ aly థో (పు! 
లా ము గ న. ke పష 
| ee Ob ట్‌ మీ! సు! 
Uy Ge J; Gist 


le 


(నహీవా మున్లింలోని పానీయాల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


భోజనం చేసిన తరువాత ఎంగిలి చేతి వ్రేళ్లను నాక్కోవాలని, కంచాన్ని కూడా శుభ్రం 


https://teluguislam.net 


కోయీ శః కల 
ర కాలూ 


చేసుకోవాలని ఈ హదీసులో ఉపదేశించడం గమనార్హం. దీనివల్ల అనేక ప్రయోజనాలున్నాయి. 
మొదటిది : ఎంగిలి చేతిలో లేక కంచంలో మిగిలి వున్న పదార్థంలోనే బహుశా శుభం ఉండవచ్చు. 
అలాంటప్పుడు భోజనం చేసిన వ్యక్తి వాటిని శుభ్రం చేసి తినకపోతే అతను ఆ శుభాన్ని 
కోల్పోయే అవకాశముంది. రెండోది; ఇది వినమతను, అణకువను సూచిస్తుంది. ఇలా చేయడం 
వల్ల అహంకారుల, గర్విష్టుల గర్వం అణుగుతుంది. మూడోది; దైవానికి కృతజ్ఞతలు తెలుపు 
కున్నట్లవుతుంది. నాల్లోది; ఇలా చేస్తే షైతాన్‌ పరాభవం పాలౌతాడు. అతని కుయుక్తుల్ని 
తిప్పికొట్టినట్లవుతుంది. ఈ రోజుల్లో ప్రజలు విందుభోజనాల్లో ఎంతో అన్నాన్ని మట్టిపాలుచేసి 
రోడ్లపై, చెత్తకుండీల్లో పారవేస్తున్నారు. ప్రజలు దైవప్రసాదితాన్ని ఎ విధంగా నిర్లక్ష్యం చేస్తున్నారో, 
ఇస్తామీయ ఆదేశాలను ఎలా తుంగలో తొక్కి పెడుతున్నారో దీన్నిబట్టి ఊహించవచ్చు. అల్లాహ్‌ 
మనల్ని రక్షించుగాక! (ఆమీన్‌) 


వాదీను కిరణాలు 263 


166. హజ్రత్‌ ఇబ్నె అబ్బాస్‌ (రజి) 
కథనం: దైవప్రవక్త (సల్లం) మా మధ్య 
నిలబడి ఇలా హితోపదేశం చేశారు : 
ప్రజలారా! మీరందరూ బోసి పాదాలతో, 
నగ్న శరీరాలతో (తల్లి కడుపునుండి 
పుట్టినప్పటిలాగా) వడుగు (ఖత్నా) చేయ 
బడని వారిగా దైవం ముందు సమీకరిం 
చబడతారు. (దేవుడు దివ్య ఖుర్‌ఆన్‌లో 
సెలవిచ్చాడు): - మేము మొదట్లో 
సృష్టిని చేసినట్లే మళ్ళీ దానిని చేస్తాము. 
ఇది మాపై బాధ్యతగా ఉన్న ఒక 
వాగ్దానం. మేము ఈ పనిని ఎలాగైనా 
చేయవలసి ఉన్నది. 

(అల్‌ అంబియా : 


“వినండి! ప్రళయదినాన అందరికన్నా 
ముందు హజ్రత్‌ ఇబ్రాహీం (అలైహి)కు 
బట్టలు తొడిగించటం జరుగుతుంది. 
ఇంకా వినండి! (ఆ రోజు) నా అనుచర 
సమాజానికి చెందిన కొంతమందిని 
తీసుకొచ్చి, వారిని పట్టుకొని వామపక్షం 

పు (నించోబెట్టడం) జరుగుతుంది. 


104) 


be wl oe పటు! VM 

Us GG JU lags dls 
Gil :Jw thes 41 
సంపత J Stes] వీ! 
న AGE HT wd as 


My dl గ. [11 టా) 


గ్‌. ర. ఆర్టీ! పైక ఆహో 


ఈగ సెట్ల డేట్‌ అ ib Jeg ies 
tga] IU లత £3 


I ము! 6 త్తు ౫ శక్తీ :రీడ్తు 


https://teluguislam.net 


264 


రసా కారా 


వాదీను కిరణాలు 


వారిని చూసి నేను, “ప్రభూ! వీళ్ళు నా 
అనుచరులే” అని అంటాను. అప్పుడు 
“ఓ దైవప్రవక్తా! నీ తదనంతరం వీళ్ళు 
(ధర్మంలో) ఎన్ని కొత్త పోకడలను సృష్టిం 
చారో నీకు తెలియదు” అని ఆయనకు 
తెలియజేయడం జరుగుతుంది. అది 
విని నేను 'సత్పురుషుడైన దాసుడు” 
(హజ్రత్‌ ఈసా ప్రవక్త) అన్నట్లుగానే, 
“నేను వారిమధ్య ఉన్నంత కాలం వరకే 
నేను వారిని కనిపెట్టి ఉన్నాను. నీవు 
నన్ను వెనక్కి పిలుచుకున్న తరువాత నీవే 
వారిని కనిపెట్టి ఉంటున్నావు. నీవు సర్వ 
విషయాలను కనిపెట్టి ఉండేవాడవు. 
ఇప్పుడు ఒకవేళ నీవు వారిని శిక్షించి 
నట్లయితే వారు నీ దాసులు, ఒకవేళ 
క్రమించినట్లయితే నీవు శక్తిమంతుడవు, 
వివేకవంతుడవు' అని అంటాను. 
అప్పుడు నాతో “నీవు వీళ్ళను వదలిపెట్టి 
వెళ్ళిన తరువాత వీళ్ళు ధర్మభ్రష్టులై 
(జీవితాంతం అలాగే ఉండి) పోయారు” 
అని చెప్పబడుతుంది. 

(బుఖారీ - ముస్లిం, 
'గుజ్‌లన్‌' అంటే వడుగు (ఖత్నా) చేయ 
బడనివారుగా అని అర్థం. 


డక : బయ! మ! 6 ద శ్ర 

శ Ao} 5G 2 mr 
టూ | క బదు ర నష 
VY ULI క మే సన 


తా జో షా వో క్త త్‌ క్ష 

హమీ MS ఆ లల! లండు 014 
శాంతీ శ ~ eo ళ్‌ 

ale Gas కం య గాటు! le 


a a? Ges ౮ na 
by hel (Ye) 


(సహీహ్‌ బుఖారీలోని దైవప్రవక్తల ప్రకరణంలోన్తూ ఇంకా నహీహ్‌ ముస్టింలోని 
'న్వరనుఖాల ' ప్రకరణంలోనూ ఈ హదీను ప్రస్తావనకు వచ్చింది.) 


ముఖ్యాంశాలు 


1. ధర్మభష్టతకు శిక్ష నరకమేనని ఈ హదీసు ద్వారా తెలుస్తోంది. ఇది కుఫ్ర్‌ 


https://teluguislam.net 


నశ. ఈ కలీ 107 
వాదీను కిరణాలు 265 రస కాగా 
(దైవతిరస్కారం)లో నీచాతినీచమైన రకం. అందుకే ఇస్లామీయ షరీఅత్‌ ఇహలోక జీవితంలో 
దీనికి మరణశిక్షను నిర్ణయించింది. 


2. కొంతమంది దైవప్రవక్త గారికి అగోచర విషయాలకు సంబంధించిన జ్ఞానం 
ఉండేదని, ఆయన సర్వాంతర్యామి అని తలపోస్తున్నారు. వీరి మూఢనమ్మకాలను, 
అంధవిశ్వాసాలను ఈ హదీసు పటాపంచలు చేస్తోంది. దైవప్రవక్త (సల్లం)కు అగోచర జ్ఞానం 
ఉన్నట్టయితే లేక ఆయన సర్వాంతర్యామి అన్న సంగతి నిజమయితే పై హదీసులో ధర్మభ్రష్టుల్ని 
ఆయన తన అనుచరులని ఎందుకు అంటారు? - ఆ తరువాత ధర్మ[భష్టుల అసలు సంగతి 
బయటపడినప్పుడు హజ్రత్‌ ఈసా (అలైహిస్సలాం) తననూ, తన తల్లిని దైవాలుగా చేసుకున్న 
వారితో తనకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించినట్లుగానే ఆయన కూడా ఈ ధర్మభష్టులకు 
తాను ఏవిధంగానూ బాధ్యుణ్జి కానని ప్రకటిస్తారు కదా! 


167. హజ్రత్‌ అబూ సయీద్‌ అబ్బుల్లాహ్‌ 
బిన్‌ ముగప్ఫల్‌ (రజి) గారి కథనం : 
చూపుడు వ్రేలు లేక బొటన వేలిపై 
కంకరరాయిని పెట్టి కొట్టడాన్ని దైవప్రవక్త 
(సల్లం) వారించారు. ఆయన ఇంకా 
ఇలా హెచ్చరించారు: ఈ కంకరరాయి 
వేట జంతువునూ చంపజాలదు. 


gt రా నయ Goll WY 
శ్‌ త ద వరయ oa Al se మో 


(క; lal! JY =p JU 
RA) pt పమ! టీ ఏ (న 


తే 


శత్రువునూ గాయపరచదు. (అటువంట 
ప్పుడు అలా రాయి విసరడం వల్ల లాభ 
మేంటి?) పైగా (అది దారిన పోతున్న 
వారెవరికైనా తగిలితే) దానివల్ల వారి 
కన్ను పగలవచ్చు లేదా పన్ను రాలవచ్చు. 

(బుఖారీ - ముస్తీం) 
వేరొక ఉల్పేఖనంలో ఇలా ఉంది : 
హజ్రత్‌ అబ్బుల్లాహ్‌ బిన్‌ ముగప్ఫల్‌ (రజి) 
గారి స్నేహితుడొకడు వేలిపై కంకర 
రాయిని ఉంచి విసిరాడు. ఆయన 
అతల ఆపి, “దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా రాళ్ళు విసరడాన్ని వారించారు.” 
ఆయన ఇంకా ఇలా అన్నారు: ఈ 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


రాయి వేటజంతువును చంపజాలదు 
(అటువంటప్పుడు రాయి విసిరి ఏం 
లాభం?) అంటూ అతడికి హితోపదేశం 
చేశారు. కాని ఆ వ్యక్తి మళ్ళీ అదే పని 
చేశాడు. అప్పుడు హజ్రత్‌ అబ్బుల్లాహ్‌ 
బిన్‌ ముగప్ఫల్‌ (రజి) “ఒక వైపు నేను 
నీకు దైవప్రవక్త (సల్లం) కంకరరాళ్ళు 
విసరడాన్ని వారించారని చెబుతుంటే 
మళ్ళీ నీవు అదేపని చేస్తావా? ఇక మీదట 
నేను నీతో మాట్లాడను పో” అని కసురు 
కున్నారు. 


266 త కాలూ 


[ వ్‌! స్వ! J 
Jase oY ట్లో ల | టా 
స్త! ల ర లత తశ సు 
తన Gp 0 ఆయి! ge a 
ర! తన! ds se సితే das 
చం నికే యథ ప్త 410 
ఎ తమో అతన్‌ 


(సహీవా బుఖారీలోని సంస్కార వ్రకరణంలోన్తూ వ్యాఖ్యానాల ప్రకరణంలోనూ 
ఇంకా నహీవ్‌ ముస్తింలోని జంతువేట ప్రకరణంలోనూ ఈ హదీను ప్రస్తావనకు 


వచ్చింది.) 


ముఖ్యాంశాలు 


ఇతరులకు నష్టం కలిగించే అపాయకరమైన పనులు చేయరాదని పై హదీసు ద్వారా 


వెల్లడౌతోంది. అదేవిధంగా దైవప్రవక్త 


ఆదేశాలను ఉల్లంఫించి మొండీవైఖరిని 


అవలంబించేవారితో మాట్లాడకుండా ఉండటం, వారితో సంబంధాలను తెగ త్రెంపులు 
చేసుకోవడం ధర్మసమ్మతమేనని తెలుస్తోంది. హదీసులో పేర్కొనబడిన ప్రవక్త అనుచరుల 


విధానమే ఇందుకు నిదర్శనం. 


168. హజ్రత్‌ ఆబిస్‌ బిన్‌ రబీఅ (రజి) 


కథనం : హజ్రత్‌ ఉమర్‌ బిన్‌ ఖతాబ్‌ 
(రజి) గారు 'హజై అస్వద్‌ ను 


చుంబిస్తూ ఇలా అనడం నేను చూశాను: 
“నీవు రాయి మాత్రమేనన్న సంగతి నాకు 
తెలుసు. ఎలాంటి ప్రయోజనాన్ని గాని, 
నష్టాన్నిగాని చేకూర్చలేవు. నేనేగనక 
దైవప్రవక్త (సల్లం) గారిని నిన్ను చుంబి 
స్తుండగా చూసి ఉండకపోయినభైతే 


‘Jb ఈ le లం - 1M 

ae ఖీ! తోం ఆటవి! 1 హమ త్తు 
| లేచు క! పు! గ్రహ 

15; గ గ i 

ఉద ఆ యు ప్త రం దే లో 


ls గీటి 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 267 మయి రం 


న (ఎన్నటికీ) నిన్ను చుంబించేవాళ్లో 
కాను (అని ఆయన అన్నారు). 
(బుఖారీ - ముస్లీం) 


(నహీవా బుఖారీలోని వాజ్‌ ప్రకరణంలో, ఇంకా నహీహ్‌ మున్తింలోని వాజ్‌ 
ప్రకరణంలోనూ ఈ హదీను పొందుపరచబడి ఉంది.) 


ముఖ్యాంశాలు 

1. హజ్‌ యాత్రలో 'హజై అస్వద్‌' (నల్లరాయి)ని చుంబించటాన్ని చూస్తే క్రొత్తవారెవరికైనా 
అజ్ఞాన కాలంలోలాగా ఇస్లాంలో కూడా రాళ్ళను ఆరాధించడం జరుగుతుందేమోనన్న అపార్థం 
కలగవచ్చు. ఆ అపార్థాన్ని దూరం చేసే ఉద్దేశ్యంతోనే హజ్రత్‌ ఉమర్‌ (రజి) నలుగురూ వినేటట్టు 


ఈ మాటలన్నారు. వాస్తవానికి ఇలా చుంబించడంలోని ఉద్దేశ్యం దైవప్రవక్తను అనుసరించడం 
తప్ప మరేమీ లేదు. 


2. దైవప్రవక్త ఆజ్ఞల్లోని మర్మమేమిటో మనకు తెలిసినా, తెలియకపోయినా ప్రతి 
విషయంలోనూ ఆయన్ని అనుసరించటం అవసరం. కొంతమంది ఈ హదీసును నిదర్శనంగా 
చూపెట్టి మహాత్ముల సమాధులను చుంబించడాన్ని, వాటిని ఆరాధించడాన్ని ధర్మసమ్మతంగా 
తలపోస్తున్నారు. కాని ఈ భావన సరైనది కాదు. ఎందుకంటే 'హజై అస్వద్‌ ను చుంబించడం 
స్వయంగా ఒక ఆరాధన. ఇంకా చెప్పాలంటే అది “హజ్‌ ఆరాధనలో ఒక భాగం కూడాను. 
ఆరాధనలన్నీ దేవుడు లేక దైవప్రవక్త (సల్లం) ద్వారా నిర్ణయించబడి ఉన్నాయి. ఇక వాటిలో 
హెచ్చు తగ్గులు చేయటానికి వీల్లేదు. వాటిని ఆదర్శంగా చేసుకొని ఆరాధనల్లో కొత్తపుంతలు 
తొక్కడం కూడా సరైనది కాదు. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


17వ అధ్యాయం 


268 


GANG, 


LEY ot శాన దాలు 14 


౨ డక ఈ ప్పేషడు వు 


శీ క్‌ జా 
Ge తీ భరయ pls ఫ్య 


దైవాజ్ఞను పాలించడం అవసరం, ఎవరినన్నా దైవాజ్జల్ని 
పాలించమని ఆహ్వానించినప్పడు, మంచిని గురించి చి ఆదేశించి 
చెడునుండి వారించినప్పడు ఎదుటివ్యక్తి ఏం జవాబు చెప్పాలి? 


దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ సెలవిచ్చాడు : 
“కాదు, ఓ ముహమ్మడ్‌! నీ ప్రభువు సాక్షిగా! 
వారు తమ పరస్పర విభేదాల విషయంలో నిన్ను 
న్యాయనిర్దేతగా స్వీకరించనంతవరకు, ఇంకా 
నీవు ఏ నిర్ణయం చేసినా దానిని గురించి వారి 
మనస్సులలో కూడా ఎమాత్రం సంకోచం 
లేకుండా దానిని యథాతథంగా శిరసావహిం 
చనంతవరకు వారు నిజమైన విళశ్వానులు 
కాలేరు.” (అన్‌ నిసా : 65) 


మరోచోట అల్లాహ్‌ ఇలా అంటున్నాడు : “విశ్వ 
సించే వారి పని ఎమిటంటే, తమ వ్యాజ్యాన్ని 
దైవప్రవక్త వరిష్కరించే విషయంలో వారు 
అల్లాహ్‌ వైపుకూ, ప్రవక్త వైపుకూ పిలువబడితే, 
“మేము విన్నాము. విధేయత చూపాము” అని 
అనాలి. అలాంటివారే సాఫల్యం పొందుతారు. 

(అన్‌ నూర్‌ : 51) 


ఈ అధ్యాయానికి సంబంధించిన హదీసుల్లో 
ఒకటి ఇంతకుముందు అధ్యాయం ప్రారం 


సు య gs ఊ JG 
man య మడ ఏ7 SUE 
తక డు ద్ర నటు నా 


GA 
‘L1o : 
కాగ 


1] Wan ల స్‌ nm (2 

క య. ఫే య WU, 
న స్‌ చ్పు 45 4 య ర్తే 

¢ స po నో యై Sis ct 


.Lo\ sal] 


Pollo 


ey సయం 


“ న! తో నా gp 
sl ఊరూ EY! హై as 
ete es ౮ ఫ్‌ . ల 2 seen 
ey టే DIY SSA ప్యాట 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 269 


భంలో ప్రస్తావించబడింది. అదిగాక ఇంకొ అనేక 
హదీసులు కూడా ఉన్నాయి. 

169. హజ్రత్‌ అబూ హురైరా (రజి) 
కథనం : “అకొశాలలో, భూమిపై ఉన్న 
సమస్తమూ అల్లాహ్‌దే. మీరు మీ మనస్సు 
లలో ఉన్న విషయాలను గ్రహించినా లేక 
దాచినా, వాటి గురించి ఎట్టకేలకు అల్లాహ్‌ 
లెక్క తీసుకుంటాడు.” (అల్‌ బఖర : 
284) అన్న దివ్య ఖుర్‌ఆన్‌ సూక్తి అవత 
రించినప్పుడు దైవప్రవక్త అనుచరులకు 
అది భారంగా తోచింది. వారు దైవప్రవక్త 
దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ ఆధారంగా 
కూర్చొని “ఓ దైవప్రవక్తా! (ఇంతకు 
ముందు) మాలో నిర్వర్తించగల శక్తి 
ఉన్న ఆచరణలే మాపై మోపబడ్డాయి. 
(ఉదా) నమాజ్‌, జిహాద్‌, ఉపవాసాలు, 
దానధర్మాలు. కాని ఇప్పుడు మీపై ఈ 
సూక్తి అవతరించింది. ఈ సూక్తి (లోని 
విషయం) మా శక్తికి మించినది” అని 
విన్నవించుకున్నారు. అది విని ఆయన 
“మీకు పూర్వం _ గ్రంథవహులు 
(యూదులు, _ క్రైస్తవులు) “మేము 
విన్నాము కాని అంగీకరించట్లే దు” 
అన్నట్లుగా మీరు కూడా అలాగే జవాబు 
చెబుదామనుకుంటున్నారా ఏమిటి? 
జాగ్రత్త! మీరు మాత్రం “మేము 
విన్నాము. శిరసావహించాము. స్వామీ! 
క్షమాభిక్ష పెట్టు అని మేము నిన్ను 
అర్థిస్తున్నాము. చివరికి మేమంతా 


“at Sy brad 
by) OR Cd 


టే! రు పజల లో ల్‌ = 11% 

స్త్ర! క ye 5 WwW: (టూ 
Lhasa gC ICH 

షస సడ పే వ 3 నంటు! శ్ర 

Br తము కా క i321] స్త్‌! 
గ్‌ వ్ర వ! యాలు lel 
యవ! le ype a తప్పుల 
JES! ge Gh tat 3G వ్‌ 
call స్‌ a! "డబ్‌ ఈ 
ET ein తపం తు 3 G3 ial} 


https://teluguislam.net 


270 


GAN, 


హదీను కిరణాలు 


నీదెసకే మరలివస్తాము” అనాలి సుమా!” 
అని హితోపదేశం చేశారు. 


ప్రజలు (దైవప్రవక్త సూచించిన) వాక్యా 
లను పఠించారు. వారి నాలుకలు ఆ 
వాక్యాలను చదువుతూ పలచబడిన 
తరువాత అల్లాహ్‌ “ఆమనగర్రసూలు 
బిమా ఉంజిల ఇలైహి మిర్రబ్బిహీ వల్‌ 
మూ మినూన్‌....' అన్న సూక్తులను 
అవతరింపజేశాడు. “ప్రవక్త తనపై తన 
ప్రభువు నుండి అవతరించిన దాన్ని 
విశ్వసించాడు. ఈ ప్రవక్తను అనుసరిం 
చేవారు కూడా దానిని హృదయపూర్వ 
కంగా వారంతా 
అల్లాహినూూ, ఆయన  దూతలనూ, 
ఆయన గ్రంథాలనూ, ఆయన ప్రవక్త 
లనూ విశ్వసించారు. వారు ఇలా 
అంటారు: మేము ఆయన ప్రవక్తలలో 
వ ఒక్కరినీ భేదభావంతో చూడము. 
మేము ఆదేశం విన్నాం. శిరసా 
వహించాం. స్వామీ! క్షమాభిక్ష పెట్టు అని 
మేము నిన్ను అర్థిస్తున్నాము. చివరకు 
మేమంతా నీదెసకే మరలి వస్తాము.” 


స్వీకరించారు. 


వారు (పై ఆయతులో చెప్పినట్లు) 
చేయగానే వారికి భారంగా తోచిన 
సూక్తిని అల్లాహ్‌ రద్దుపరచాడు. (దాని 
స్థానే) ఈ సూక్తిని అవతరింపజేశాడు. “ఎ 
ప్రాణిపైనా అల్లాహ్‌ దాని శక్తిసామర్థ్యా 
లకు మించిన బరువు బాధ్యతలను 


“హక శు! ha dG il న 
వటి! గవ! రత య DS త Ah 
తం తతర అము! యాడ 
wy a gyi ui TE యూ. 
యక తై Jaa sl కం! 
కా న. 
A యయ వ టం ¥ త 
FT TALES షి 
4 ఉడక యే టయ య శ్వ 


| 
పత ము త! 030 ట్‌ 


Pad 


శ గా “oe 7 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 271 


మోపడు. తాను సంపాదించిన పుణ్యా 
నికి సత్ఫలితాన్ని, తాను కూడబెట్టిన 
పాపానికి దుష్ఫలితాన్నీ ప్రతి వ్యక్తీ అనుభ 
విస్తాడు. “మా ప్రభూ! పొరపాటువల్ల 
జరిగే మా తప్పులను పట్టబోకు” దానికి 
అల్లాహ్‌ “సరే” అన్నాడు. “స్వామీ! మాకు 
పూర్వం వారిపై మోపిన భారాన్ని మాపై 
మోపకు!' అల్లాహ్‌ 'సరే'నన్నాడు. 
“ప్రభూ! ఏ బరువును మోసే శక్తి మాలో 
లేదో, దానిని మాపై మోపకు.” అల్లాహ్‌ 
దానికీ “సరేనన్నాడు. “మమ్మల్ని 


రజ్రామర్యూర 


వధపయాళథ కము న్న దవ జ 
re చడ ol Che యేస్త కలో యమో 
ఎను దు హా 8 (షప 
వ్ర త. గ్ర సయ స కరం EE 


న లో 


ర లయం ల :06 శ 


Eas aes రక కన్య ప్ర ష్య 
jeu వయో యంద it 
(0 ఓ న యా గ! 


మన్నించి వదలిపెట్టు. మమ్మల్ని 
క్షమించు. మమ్మల్ని కరుణించు. నీవు 
మాకు రక్షకుడవు. అవిశ్వాసులకు వ్యతి 
రేకంగా నీవు మాకు సహాయపడు.” 
అల్లాహ అందుకు కూడా అంగీకరిం 
చాడు. (ముస్లిం, 


(సహీవ్‌ ముస్లింలోని విశ్వాస ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

ఇస్తాం అవతరణ ప్రారంభకాలంలో మనిషి మనసులో జనించే ఆలోచనలు, 
దుశ్శంకలను గురించి కూడా దేవుడు నిలదీస్తాడన్న సూక్తి అవతరించింది. వాస్తవానికి మనసులో 
జనించే ఆలోచనల్ని మనిషి పూర్తిగా అదుపులో పెట్టుకోలేడు. అందుకే దైవప్రవక్త సహచరులకు 
సహజంగానే దానిగురించి భయం పట్టుకుంది. అయితే ప్రవక్త సూచనానుసారం ఆయన 
అనుచరులు దైవానికి విధేయత కనబరచినందుకు దేవుడు ఆ సూక్తిని రద్దుపరచి, సృష్టిలో ఏ 
జీవిపై కూడా శక్తికి మించిన బరువు బాధ్యతలు మోపటం జరగదని ప్రకటించాడు. ఇక 
షరీఅత్‌లో మానవశక్తికి మించిన పని ఏదీ లేదు, కనుక ఇకపై ప్రతి ముస్లిం దేవుడిచ్చిన 
ఆదేశాలన్నిటినీ తప్పకుండా పాటించాలి. 


—— 0 ——— 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


18వ అధ్యాయం 


272 


GA; 
టా! OR Ca 


Be అధః Sy 


(ధర్మంలో) కొత్తపోకడలు, నూతన ఆచారాలు 
సృష్టంచరాదు 


దివ్యఖుర్‌ ఆన్‌లో అల్లాహ్‌ సెలవిచ్చాడు: 
“సత్యాన్ని తృణీకరిస్తే మార్గభష్టత్వం తప్ప ఇక 
మిగిలేదేమిటి?” (యూనుస్‌ : 32) 


మరోచోట అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు : “విధి 
వ్రాత ఉన్న గ్రంథంలో మేము ఎ కొరతా చెయ్య 
లేదు.” (అల్‌ అన్‌ ఆమ్‌ : 38) 


ఇంకొకచోట ఆయన ఇలా అన్నాడు : “మీ మధ్య 
ఏ విషయంలోనైనా వివాదం తలెత్తితే దాన్ని 
అల్లాహ్‌కు, ప్రవక్తకు నివేదించండి.” అంటే దైవ 
గంథం మరియు ప్రవక్త సంప్రదాయం వైపుకు 
మరలండి. (అన్‌ నిసా: 59) 


ఆయన ఇంకా ఇలా అన్నాడు : “నా బుజు 
మార్గం ఇదే. కనుక మీరు దీనిపైనే నడవండి. 
వేరే మార్గాలపై నడవకండి. ఎందుకంటే అవి 
మిమ్మల్ని ఆయన మార్గం నుంచి తొలగించి 
విచ్చిన్నపరుస్తాయి.” (అల్‌ అన్‌ ఆమ్‌ : 153) 


ఇంకా ఇలా సెలవిచ్చాడు : “ప్రవక్తా! నీవు 
ప్రజలకు ఇలా చెప్పు: మీకు నిజంగానే అల్లాహ్‌ 
పట్ల పేమ ఉంటే నన్ను అనుసరించండి. 
అప్పుడు అల్లాహ్‌ మిమ్మల్ని (పేమిస్తాడు, మీ 
పాపాలను మన్నిస్తాడు.” (ఆలి ఇమ్రాన్‌ : 31) 


వీ ర్రసోడదకద్ర టల ఉల 


ilu db, WY] శరమ 
న ర య స 
తై ఫి ig) అయం YA oe 
CI వర 35 9 సో 
౮63 మే ఏ ఆమ్ల! త [od వలన!) 
Regia re యర న 

wre రా Da eG తప! SEM 
in న. 


డలం ళా 3 «24 


HS BEE I hs 
అ తథ గొ? వరులు J శ 


ఖీ 


3 తో న్‌ 
sss Ul! 


https://teluguislam.net 


Coty 10 
హదీను కిరణాలు 273 రజి ర్యోట 
ఈ అధ్యాయం క్రింద సుపరిచితమైన సూక్తులు 2 2 ne భగ ల ళ్‌ 

జూ వాన్‌ {i> (గ్‌ i Q gtr 
చాలా ఉన్నాయి. హదీనులు కూడా చాలా ధర హే ర! Gly 


ఎక్కువగానే ఉన్నాయి. అవి కూడా సుప్రసిద్ధ Guus Cia Ca 
i ph (ర) pf 
మైనవే. వాటిలో కొన్నింటిని మాత్రమే మేము క్‌ + న 


ఇక్కడ ప్రస్తావిస్తున్నాం - 


170. హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌ హా) 


lye dl 5) ib s- 
కథనం ప్రకారం దైవప్రవక్త (స) ఇలా ల 


అన్నారు : ఎవరైనా మా ఈ ధర్మంలో మమ ల! ర db :c06 
లేని కొత్త విషయాన్ని ప్రవేశపెడితే అది ఈ కే 36 జ oie tl ల 
త్రోసిపుచ్చదగినది. (బుఖారీ - ముస్లిం) als 
“ఎవరైనా మేము ఆదేశించని పని ఏదైనా డూ ప్ర i phd ily py 

చేస్తే అది త్రోసిపుచ్చదగినది” అని Cre ere ure 
ముస్థింలోని వేరొక ఉల్లేఖనంలో ఉంది. 


(నహీవ్‌ బుఖారీలోని 'ఒడంబడికల' ప్రకరణంలో ఇంకా నహీహ్‌ ముసింలోని 
వ్యాజ్యూల ప్రకరణంలోనూ ఈ హదీను ఉంది.) 


ముఖ్యాంశాలు 

ఈ హదీసులో అతి ముఖ్యమైన సూత్రం ఒకటి వివరించబడింది. దురదృష్టవశాత్తూ 
ముస్లింలు ఈ హదీసును, ఇందులో బోధింపబడిన విషయాన్ని పట్టించుకోవటం లేదు. ఫలితంగా 
ధర్మంలో కొత్తపోకడలు, వినూత్న చేష్టలు సర్వసామాన్యమైపోయాయి. ఇంకా చెప్పాలంటే 
అమాయక జనులు కొత్తపోకడల(బిద్‌ఆత్‌)ను, ఆచార వ్యవహారాలనే అసలు ధర్మంగా 
తలపోస్తున్నారు. ఈ నూతన ఆచారాలను విధులు (ఫరాయజ్‌)గా భావించి ఆచరిస్తున్నారు. 
దీనికి ధర్మజ్ఞానం లేకపోవడం మొదటి కారణమైతే పై హదీసులో వివరించబడిన నియమాన్ని 
అర్థం చేసుకోకపోవటం రెండో కారణం. మరి చూడబోతే దైవప్రవక్త (సల్లం) ఆ నియమాన్ని ఈ 
హదీసులో ఎంతో స్పష్టంగా తేటతెల్లం చేసి మరీ బోధించారు. దాని ప్రకారం ; దైవప్రసన్నతను 
బడయటానికి చేసే ప్రతి పనీ - ఖుర్‌ఆన్‌, హదీసుల ద్వారా దానికి రుజువు లభించకపోతే లేక. 
షరీఅత్‌ సూత్రాలకు ప్రవక్త సహచరులు, వారి అనుచరులు (తాబెయీన్‌) చేసిన వ్యాఖ్యానాల 
ద్వారాగాని లేదా వారి ఆచరణ వల్లగాని దానికి ఆధారం లభించకపోతే - అది బిద్‌అత్‌ (క్రొత్త 
పోకడ) క్రిందికే వస్తుంది. 


https://teluguislam.net 


హదీను కిరణాలు 


171. హజత్‌ జాబిర్‌ (రజి) కథనం : 
దైవప్రవక్త (సల్లం) ఖుత్పా (ఉపన్యాసం) 
ఇచ్చినప్పుడు ఆయన కళ్ళు ఎర్రబడేవి. 
గొంతు బిగ్గరగా అయేది. కోపం 
తీవ్రముయిపోటేంది. శత్రుసైన్యం 
ఉదయంగాని లేక సాయంత్రం గాని 
మీపై దాడిచేయనుందని ప్రజల్ని అప్ర 
మత్తం చేసేవానిలా ఆయన ఆ సమ 
యంలో కనిపించేవారు. ఇలా అనేవారు; 
'నేనూ మరియు ప్రళయం ఈ రెండు 
క్రేళ్ల మాదిరిగా పంపబడ్డాము. ఇలా 
అన్నపుడు ఆయన తన చూపుడు 
వ్రేలునూ, మధ్యవేలిని కలిపి చూపించే 
వారు (అంటే తన తరువాత ప్రళయం 
వరకూ ఇక ఎ ప్రవక్తా రాడని అర్థం.) 
ఇంకా ఇలా అనేవారు : చెప్పాచ్చేదే 
మిటంటే, నిస్సందేహంగా అన్నిటికన్నా 
మంచిపలుకు దైవగ్రంథము. మార్గాల 
న్నిటిలోకీ మేలైన మార్గం ముహమ్మద్‌ 
మార్గం. అన్ని పనుల్లోకిల్లా చెడ్డపనులు 
(ధర్మంలో) కొత్తగా సృష్టించబడినవి. ప్రతి 
కొత్తపోకడ (బిద్‌అత్‌) మార్గభ్రష్టతే.” ఆ 
తరువాత “ప్రతి విశ్వాసిపై నాకు అతని 
ప్రాణానికన్నా ఎక్కువ హక్కు ఉంది. 
ఎవరైనా (తన తదనంతరం) ధనం వదలి 
వెళితే అది అతని వారసులకే చెందు 
తుంది.అదే ఎవరైనా రుణం గాని లేక 
అభాగ్య పరివారాన్నిగాని వదలివెళితే (ఆ 


274 


CANE, 


వంత యం dl ge) gir బ్రాం \V\ 
అకా! ర] యో ఉర 0 
యా యడ feet, ae ల్‌ో els 
శీ కిం య 
టట లాం అ క తి 
els: Jaa sepia య 
55 oa ఆద Oey ge ర్స్‌ ee 
ti: yon Ea 
Yu 95 i= ee 
aur UG 


ers ely es 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 275 Gali, 


రుణాన్ని తీర్చే) బాధ్యత నాపై 
ఉంటుంది. ఇంకా (అతని సంతానాన్ని 
పర్యవేక్షించే) విధి కూడా నాపైనే 
ఉంటుంది.” అని ఆయన అనేవారు. 
(ముస్లిం) 

(సహీహ్‌ ముస్థింలోని జుమా ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

ఈ హదీసులో దైవప్రవక్త (సల్లం) ఉపన్యసించే తీరును గురించి వివరించటం జరిగింది. 
దైవప్రవక్త _ ప్రభవనం ప్రళయం రాకకు సూచన అని చెప్పబడింది. ఖుర్‌ఆన్‌ మరియు 
హదీసుల ప్రాధాన్యాన్ని గురించి బోధిస్తూ క్రొత్తపోకడలు (బిద్‌అత్‌లు) వినాశానికి గొనిపోతాయని 
ఈ హదీసు హెచ్చరిస్తోంది. ఇంకా సమాజంలోని అనాధల్ని, అభాగ్య జీవుల్ని ఆదుకోవడం 
సమకాలీన ప్రభుత్వం యొక్క బాధ్యత అని కూడా అంటోంది. ఎందుకంటే ఖలీఫా 
(ప్రభుత్వాధినేత) దైవప్రవక్తకు ప్రతినిధి లాంటివాడు. ఆయన _ తన జీవితకాలంలో చేసిన 
పనుల్ని ఆయన తదనంతరం ఖలీఫా అయిన వ్యక్తి విధిగా నిర్వర్తించాలి. అయితే ప్రజలు 
వదలిపెట్టి వెళ్ళిన ఆస్తులకు వాళ్ళ వారసులే హక్కుదారులు అవుతారు గాని ఇతరులెవరికీ 
వాటిపై హక్కు ఉండదు. 


172. (ఇంచుమించు పై హదీసును 
పోలిన) హజ్రత్‌ ఇర్‌బాజ్‌ బిన్‌ సారియా WICC... uw 
(రజి) హదీసు ఇంతకు ముందు “ప్రవక్త ₹* ఈ ఈ! హూ హూ షయం 
సంప్రదాయాన్ని కాపాడటం” అన్న all he wil! 
అధ్యాయం క్రింద వచ్చింది. 


ము gpl త్రం -1VY 


https://teluguislam.net 


హదీను కిరణాలు 


19వ అధ్యాయం 


RIAD 


రదర యీ చో - 


ఒక మంచి పని లేక చెడు పనిని 
మొదలెట్టినవాడు 


దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ సెలవిచ్చాడు : వారు 
(కరుణామయుని దానులు) ఇలా ప్రార్థిస్తూ 
ఉంటారు, “మా ప్రభూ! మాకు మా భార్యల 
ద్వారా మా సంతొనం ద్వారా కన్నుల చల్ల 
దనాన్ని ప్రసాదించు. మమ్మల్ని భయభక్తులు 
కలవారికి ఇమాములుగా (వథములుగా) 
చేయి.” (అల్‌ ఫుర్‌ఖాన్‌ : 74) 


మరోచోట ఇలా సెలవిచ్చాడు : “మా ఆజ్ఞాను 
సారం మార్గదర్శకత్వం నెరపే వారిని మేము 
నాయకులుగా చేశాము.” ఒ 

(అల్‌ అంబియా : 73) 


173. హజత్‌ అబూ అమ్‌ జరీర్‌ బిన్‌ 
అబ్దుల్లాహ్‌ (రజి) కథనం : (ఒకరోజు) 
ప్రాతఃకాలం మేము దైవప్రవక్త (సల్లం) 
సన్నిధిలో ఉండగా కొంతమంది 
వచ్చారు. వారి ఒంటిమీద సరిగ్గా బట్టలు 
కూడా లేవు. గళ్ల దుప్పట్లు లేక కంబళ్లు 
చుట్టుకొని ఉన్నారు. (వారి భుజాలకు) 
ఖడ్లాలు వ్రేలాడుతున్నాయి. వాళ్ళల్లో 
చాలామంది, చాలామంది ఏమిటీ 
దాదాపు అందరూ “ముజర్‌ తెగకు 
చెందినవాళ్ళ. వారి పస్తుల పరిస్థితి చూసి 


5 Js 
Ch a 


5, «IVE EE 


>A AHR 


యూ 


[VY వలల!) 


రూ Cys sl de - VY 

జీ క్త క్‌ 
తో US :JG cas త! తోం cl AE 
య. (మో తు! లం కా టే! yk 
sles US అడే షై (5 
య లయ be మం ss) gai 
sre si చీ eee ear al శ్‌ . 32? 
క నా వు. 
క 6 a 17 గ J; ఇ 


https://teluguislam.net 


హదీను కిరణాలు 


దైవప్రవక్త ముఖారవిందం మారి 
పోయింది. ఆయన తన (కుటీరం) 
లోనికి వెళ్ళి తిరిగి బయటికొచ్చారు. 
అజాన్‌ ఇవ్వమని బిలాల్‌ని ఆదేశిం 
చారు. బిలాల్‌ (రజి) అజాన్‌ ఇచ్చి 
(ప్రజలు నమాజు కోనం హాజరైన 
తరువాత) ఇఖామత్‌ పలికారు. 
దైవప్రవక్త (స) నమాజు చేయించిన 
తరువాత ప్రజల ముందు ఉపన్యసిం 
చారు. ఆయన (స) ఇలా అన్నారు : 
ప్రజలారా! మిమ్మల్ని ఒకే ప్రాణినుంచి 
పుట్టించిన మీ ప్రభువుకు భయ 
పడండి...... (సూక్తి చివరివరకు) అల్లాహ్‌ 
మిమ్మల్ని గమనిస్తున్నాడనే విషయాన్ని 
తెలుసుకోండి. (సూరె నిసా : 1) తరువాత 
సూరె హష్ష్‌లోని ఈ సూక్తిని పరించారు: 
“విశ్వసించిన ఓ ప్రజలారా! అల్హాహ్‌కు 
భయపడండి. ప్రతి వ్యక్తీ తాను రేపటి 
కొరకు ఎమి సమకూర్చుకున్నాడో 
చూసుకోవాలి.” (ఆ తరువాత ప్రజల్ని 
దానధర్మాలు చేయమని పురికొల్పారు). 
“ప్రతివ్యక్తీ తన దీనారునుండి, దిర్హము 
నుండి, తన బట్టల నుండి, ఇంకా 
గోధుమల 'సా' (ఒక ప్రమాణం) నుంచి, 
ఖర్జూరాల 'సా' నుండి దానం చేయాల 
న్నారు. అంతేకాదు, ఒక్క ఖర్జూరపు 
ముక్కైనా సరే దానం చేయాలని ప్రకటిం 
చారు; 


అప్పుడు అన్సార్లలోని ఒకతను ఒక సంచి 
తీసుకొని వచ్చాడు. (బరువు మూలంగా) 
అతని చేయి ఆ సంచిని మోయలే 


277 


రా రాలా 


జ్‌ 


ల టవ ఆవే [మంద ఫు : 
తక జ కఫ : స్‌! 21 0) per 
శ్‌! శ్‌. వ శద స 
యే స ము! aa 


RC Ess 


ps తడు Este 


mde ess oe Aes be es ia 
నో న WaT ge త క్ష నో శ 
తప్త పలి వం లా అట గ్రాం ర్వా 


అభ చే mY - WO స గ se శం 
faa Ja | లో Y= cl Clore 


సుమ Gs pws తర 


ib i రన ద్వ యాంటి! శ్రద్‌ 
ఎమో తరు? 47 ls = lk 
మాట లం Ju చ 


జ్‌ జ 


https://teluguislam.net 


హాదీను కిరణాలు 


నట్టుగా ఉంది. (కొంతదూరం వచ్చాక) 
అసలు  మోయలేకపోయింది. ఆ 
తరువాత ప్రజలు ఒకణ్ణి చూసి మరొకడు 
దానాలు చేస్తూపోయారు. నేను చూస్తుం 
డగానే అక్కడ రెండు కుప్పలు పేరు 
కున్నాయి. వాటిలో ఒకటి తినే వస్తువు 
లది. రెండోది బట్టలది. అది చూసి 
దైవప్రవక్త (స) ముఖారవిందం మేలిమి 
బంగారపు ముక్కలా మెరుస్తుండటం 
నేను గమనించాను. తరువాత ఆయన 
ఇలా ఉద్బోధించారు: ఎవడైనా ఇస్తాంలో , 
ఒక మంచిపని మొదలుపెడితే అతనికి 
తన పుణ్యం లభిస్తుంది, ఇంకా అతని 
తరువాత దానిని ఆచరించే వారి పుణ్యం 
కూడా లభిస్తుంది. దానివల్ల వారికి 
లభించే పుణ్యంలో ఎలాంటి కోత 
ఉండదు. దీనికి విరుద్ధంగా ఇస్లాంలో 
ఎవడైనా ఏదైనా చెడ్డపని ప్రారంభిస్తే 
అతనిపై దాని పాపభారం పడుతుంది, 
ఇంకా అతని తరువాత దానిని అమలు 
చేసేవారందరి పాపం కూడా అతని నెత్తి 
మీదే పడుతుంది. అయితే దీనివల్ల 
వారిపై పడే పాపభారంలో మాత్రం 
ఎలాంటి తగ్గింపు ఉండదు. (ముస్లీం, 


“'నిమారొ అనేది “నమిరతున్‌' అనే 
పదానికి బహువచనం. గళ్ళున్న ఉన్ని 
వస్త్రం. 'ముహ్‌తాబీహా' అంటే వాటిని 
తొడుక్కొని ఉన్నవారు. దైవప్రవక్త (స) 
సన్నిధికి వచ్చినవాళ్ళు ఆ దుప్పట్లను లేక 


278 


రం కాగా 


పం బన్‌ bh bse ప as ప్ప 
ర ae న ప 2 val ol 5 
655, 416 రత హ్వ ము అయ ధో రో 
Se ప్ర es be 6 bee మిమ్ము 
ples ely ౯ సం! లో va 
uy pet p ప pC) స 
(కు యా: పేటి య గ అ! 
G5 మ Gyo be ts i 
శో పమ యే Ud isl aE 
Cer | ల. 035 

a పద hs డు పస 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 279 మయి! ర్య్వాం 


చర్మాలను మధ్యలో చింపి తలనుండి ప. eae రట ర! 4 జ 
ఒంటిమీద వేసుకునేవారు. అంటే అవి _-ళ్త వ్‌! ఇ మట! ర క్‌ 


చొక్కాగా పనికిరావు, వాటిని వాళ్ళు 
Jl ls : 

చుట్టుకోనూలేరు. 'జాబో అంటే న మ రక Fa జల (1 
కోయటం, ముక్కలు చేయటం. దివ్య మ త్రూ gl tas, 
ఖుర్‌ఆన్‌లో 'సమూదల్లజీన జాబుస్సభ్‌ర 2౪! అసం al! Jilly a వ్వ 
బిల్‌వాద్‌” (లోయలో కొండరాళ్ళను వ gall! JG dd! Ul, 
తొలచిన సమూద్‌ జాతి) అన్న వాక్యం య్‌ రడ సు ణా ప్త 
లోని “జాబూ' అన్న పదం “జాబ్‌ నుండి oe స 

వచ్చిందే. “తమ-అ-రి అంటే మారి _, నో 9 టే! అట సా . 
పోయింది. “కీమైన్‌” (1కి కు ఉకారం ఖ్‌ సు రా Ga మ్య 


కూడా సరైనదే) అంటే అర్థం రెండు ము! వస్త! యట తపం త 
కుప్పలు. “ముజ్‌హబతున్‌' - ఖాజీ DE, 


అయాజ్‌ తదితరులు ఈ పదాన్ని ఇలాగే 
కంఠస్తం చేశారు. కొంతమంది వాస్తవా 
నికి ఈ పదం 'ముద్‌హునహ్‌' అని 
అంటున్నారు. ఇమామ్‌ హుమైదీ కూడా 
ఇలాగే కంఠస్తం చేశారు. తొలి ఉల్లే 
ఖనమే ప్రామాణికమైనది, సుప్రసిద్ధ 
మైనదీను. అయితే రెండు పదాలకూ 
అర్థం మాత్రం ఒక్కటే-ముఖవర్చస్సు, 
కాంతి అని. (సహీహ్‌ ముప్లింలోని 
“జకాత్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

కొందరు ప్రభృతులు పై హదీసులోని “మన్‌ సన్న ఫిల్‌ ఇస్తామి సున్నతన్‌ హసనతన్‌” 
అన్న వాక్యాన్ని ఆధారంగా చేనుకొని “బిద్‌అతె హసనా” (మంచి బిద్‌అత్‌) ధర్మసమ్మతమేనని 
వాదిస్తున్నారు. ఆ విధంగా వారు బిద్‌అత్‌ (కొత్తపోకడ)ను రెండు రకాలుగా వర్గికరిస్తున్నారు. 
ఒకటి హసనా (మంచిది), రెండవది సయ్యిఆ (చెడ్డది). కాని ఈ వర్గీకరణ సరైనది కాదు. 
ధర్మంలో తలెత్తే కొత్తపోకడ ఎన్నటికీ మంచిది కాజాలదు. బిద్‌అత్‌ ఎప్పుడూ చెడ్డదే అయి 
ఉంటుంది. ఎందుకంటే బిద్‌అత్‌లను పుట్టించడమంటే వాస్తవానికి ఓ కొత్తధర్మాన్ని, ఓ వినూత్న 


https://teluguislam.net 


హదీను కిరణాలు 280 రు కాలూ 


షరీఅత్‌ను నిర్మించడమన్నమాట! ఆ హక్కు మానవుడికి లేనేలేదు. షరీఅత్‌ నిర్మాణ హక్కులన్నీ 
అల్లాహ్‌కే చెందుతాయి. ఆయనే షరీఅత్‌ నిర్మాత. ఆయన ఆదేశానుసారమే ప్రవక్తలు 
మానవులకు షరీఅత్‌ ఆజ్ఞలను వినిపిస్తారు. దైవప్రవక్తలకు కూడా ఆ హక్కు ఇవ్వబడనప్పుడు 
పీఠాధిపతులకు, బాబాలకు ఆ హక్కు ఎక్కడ్నుంచి వచ్చింది? 

అందుకే పై హదీసుకు సరైన భావం ఏమిటంటే, ఇస్లాంలో 'ధర్మసమ్మతమైన' పనిని 
అందరికన్నా ముందుగా నిర్వర్తించి, ఇతరులకు ఆదర్శంగా నిలిచిన వ్యక్తికి - అతను చేసిన 
దానిపై పుణ్యం లభించడంతో పాటు, ఇంకా ఎవరైనా ఆ మంచిపనిచేస్తే వారికి లభించినంత 
పుణ్యం అదనంగా అతని ఖాతాలో జమ అవుతూ ఉంటుంది. ధర్మంలో బుజువు లభించని 
పనిని ఎంతమంచి పద్ధతిలో చేసినా దానిపై పుణ్యం సుతరామూ లభించదు. పైగా పాపానికి 
ఒడిగట్టినట్లుగా పరిగణించబడుతుంది. అలాంటి పని ఎన్నటికీ “హసనా' కాజాలదు. 


174. హజ్రత్‌ ఇబ్నె మస్‌వూద్‌ కథనం | ద్రాం పూ లకీ తోం = 1/1 
అకొరం రంత లం తా సంపత్తి 
అన్నారు : (ప్రపంచంలో) అన్యాయంగా ౫, రస్‌ rn it OC తలల 
ఏ ప్రాణి అయినా హత్యచేయబడితే, య్‌ లల (౫ ద్రలోతి క య్‌ 
దాని రక్తం చిందించిన నేరం కొంత క i os ల! ob టో We 
హజ్రత్‌ ఆదం (అలైహి) పెద్ద కుమారుడి ale Gia 
(ఖాబీల్‌)పై కూడా పడుతుంది. ఎందు 

కంటే (లోకంలో) అందరికన్నా ముందు 

అన్యాయపు హత్యకు శ్రీకారం చుట్టింది 

అతనే, (బుఖారీ - ముస్లిం) 

(సహీవా బుఖారీలోని జనాయెజ్‌ ప్రకరణంలోనూ, ఎతెసామ్‌” వ్రకరణంలోనూ, 


ఇంకా సహీహ్‌ ముస్థింలో హతుని వారనులముందు చేసే వమాణ వ్రకరణంలోనూ 
ఈ వాదీను పొందుపరచబడి ఉంది.) 


ముఖ్యాంశాలు 


షరీఅత్‌కు విరుద్ధమైన పనుల్ని అందరికన్నా ముందుగా చేసి ఇతరులకు ఆదర్శంగా 
నిలవడం ఎంతపెద్ద నేరమో ఈ హదీసు ద్వారా అవగతమవుతోంది. దురదృష్టవశాత్తూ 
ఇతరులెవరైనా ఆ బాటలో నడిస్తే ప్రళయం వరకు దాని పాపం అతని నెత్తిన పడటం ఖాయం. 
కనుక మనిషి ఎల్లప్పుడూ దైవప్రవక్త (సల్లం) అడుగుజాడల్లోనే నడుస్తూ కొత్తపోకడలకు, వినూత్న 
ఆచారాలకు దూరంగా ఉండాలి. ఇందులోనే అతని శ్రేయం ఇమిడి ఉంది. 


——=ల్రిఢ్రీ లి... 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 281 రహ గ 
20వ అధ్యాయం 
ప j= 5 2 ప్రసవ! ఆ LY: 
ఫు sf cad J] Ei 
ప్రజల్ని మంచి వైపుకు నడిపించడం, సన్మార్గం లేక 
మార్గభ్రష్టతల వైపుకు పిలవడం గురించి 


దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ సెలవిచ్చాడు : “నీ 
ప్రభువు వైపుకు ఆహ్వానించు.” 

(అల్‌ ఖసస్‌ : 87) 
మరోచోట ఆయన సెలవిచ్చాడు : “ప్రవక్తా! 
(ప్రజల్ని) వివేకంతో, చక్కని హితబోధతో నీ 
ప్రభువు మార్గం వైపుకు ఆహ్వానించు.” 

(అన్‌ నహ్ల్‌ : 125) 
ఇంకొకచోట ఆయన ఇలా అన్నాడు : “మంచికి, 
దెవభోకికి నంబందించిన వనులలో 
అందరితోనూ సహకరించండి.” 

(అల్‌ మాయిద : 2) 
ఆయన ఇంకా ఇలా అన్నాడు : “మీలో మంచి 
వైపుకు పిలిచేవారు కొందరు తప్పకుండా 
ఉండాలి.” (ఆలి ఇమాన్‌ : 104) 
175. హ(జత్‌ అబూ మస్‌వూద్‌ ఉఖ్‌బా 
బిన్‌ అహమ్‌ అన్సారీ, బద్రి (రజి) కథనం 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా 
అన్నారు : “మంచి వైపుకు దారి చూపిం 
చిన వ్యక్తికి, దానిని నిర్వర్తించిన వ్యక్తికి 
సమానంగా పుణ్యం లభిస్తుంది.” 

(ముస్లిం) 


CE J th? ౮౮ ల 
Je J db, «LAY లజ!) 
షష! పప్పను త్తు ర 
BGs య లట [110 he 
Jby LY టి!) C6 స! గ్ర 


శరర వామ yw 
Lit ‘ols J] 


త్ర వ వలో లే లాం - 1౪0 
మూ తే! జు ర్త! Ry] త 
ఉంయరీవ్ర : శశ! రంల ‘JG 
యాలు let st 


(నహీహ్‌ ముస్థింలోని 'నాయకత్య' ప్రకరణం) 


https://teluguislam..net 


వాదీను కిరణాలు 282 Gita, 


ముఖ్యాంశాలు 

ఒక వ్యక్తి దైవప్రవక్త (సల్లం) దగ్గరికి వచ్చి ప్రయాణానికి ఒక వాహనం ఇవ్వమని 
అడిగాడు. అందుకు ఆయన తన దగ్గర ఎలాంటి వాహనమూ లేదన్నారు. అప్పుడు అక్కడున్న 
వారిలో ఒకతను కల్పించుకొని నేను మీకు ఒకాయన్ని చూపెడతాను, ఆయన ఈ వ్యక్తికోసం 
వాహనాన్ని సమకూర్చగలడన్నాడు. ఆ సందర్భంగానే దైవప్రవక్త (సల్లం) మంచి వైపుకు దారి 
చూపించిన వ్యక్తికి - దానిని నిర్వర్తించిన వ్యక్తికి సమానంగా పుణ్యం లభిస్తుందని చెప్పారు. 
ఈ హదీసు మంచి వైపుకు దారి చూపించే కార్యం పై పురికొల్పుతోంది. ప్రజల్ని మేలైన బాటలో 
నడిపించడం కూడా పుణ్యప్రదమైనదని చెబుతోంది. 


176. హజ్రత్‌ అబూ హురైరా (రజి) | కు స Gl లుం 1 


కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా 
ప్రబోధించారు : (ప్రజల్ని) సన్మార్గం 
వైపుకు పిలిచిన వ్యక్తికి, అతన్ని అనుస 
రించిన వారందరికీ లభించినంత 
పుణ్యం లభిస్తుంది. అయితే ఇది వారి 
పుణ్యంలో మాత్రం ఎలాంటి లోటు 
రానివ్వదు. (దీనికి విరుద్ధంగా ప్రజల్ని) 


JES ప్రా, 2౮6 హో చ! రు | య 
పటన పలాస! ప్రస రర ఆ 
రో les లన త ము యష 5 
roe de పత Ds J} Us 
ret oe మయం టు ట్రీ 


ఆ olyy he 


మార్గభష్టత వైపుకు పిలిచిన వ్యక్తిపై, 
అతన్ని అనుసరించిన వారందరి పాపం 
మోపబడుతుంది. దీనివల్ల అతన్ని 
అనుసరించినవారి పాపాల్లో మాత్రం 
ఎలాంటి తగ్గింపు ఉండదు. (మునస్థిం) 


(నహీవొ ముస్తింలోని విద్యా ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

పిలవడం, ఆహ్వానించడమంటే తన వాక్కర్మల చేత ఇతరుల్ని మంచి లేక చెడు కార్యాల 
వైపుకు ప్రోత్సహించడమని అర్థం. ఈ హదీసు ద్వారా మంచి లేక చెడు కార్యాలకు ప్రేరణగా 
నిలిచేవాడు పరలోకంలో దేవుని వద్ద పుణ్యాన్ని పొందుతాడు లేదా శిక్షించబడతాడని అవగత 
మవుతోంది. అంతేకాదు, మంచి పనుల్ని చేయమని ప్రజలను ప్రోత్సహిస్తే దానిపై ఎన్నో రెట్ల 
ప్రతిఫలం లభిస్తుంది. ఇందుకు విరుద్ధంగా చెడుపనులకై పురికొల్పితే అందరి పాపాలకూ 
అతణ్లే బాధ్యుడిగా నిలబెట్టడం జరుగుతుంది. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 283 


177. హజైత్‌ అబుల్‌ అబ్బాస్‌ సహ్హ్‌ బిన్‌ 
సాద్‌ సాయిదీ (రజి) కథనం : ఖైబర్‌ 
యుద్ధం జరిగిననాడు దైవప్రవక్త (స) 
ఇలా అంటుండగా నేను విన్నాను - 
“రెప్ప నెను (యుద్ధ) పతాకం ఎలాంటి 
వ్యక్తికి ఇస్తానంటే, దేవుడు అతని చేతుల 
మీదుగా విజయం చేకూరుస్తాడు. 
అతను దేవుణ్ణి, ఆయన ప్రవక్తను 
అభిమానించేవాడై ఉంటాడు. దేవుడూ, 
దైవప్రవక్త కూడా అతణ్ణి ప్రేమిస్తున్నారు” 
అని అన్నారు. ప్రజలు రేపు తమలో ఏ 
అదృష్టవంతుడికి పతాకం ఇవ్వబడుతుం 
దోనన్న ఆలోచనతోనే రాత్రంతా 
గడిపారు. తెల్లవారిన తరువాత వాళ్ళంతా 
దైవప్రవక్త (సల్లం) సన్నిధికి వచ్చారు. 
వారిలో ప్రతి ఒక్కడూ యుద్ధపతాకం 
తనకే ఇస్తారన్న ఆశతో ఉన్నాడు. 
అప్పుడు దైవప్రవక్త (సల్లం) “అలీ బిన్‌ 
అబూ తాలిబ్‌ ఏడి?” అని అడిగారు. 
ఆయన కళ్ళల్లో నలతగా ఉందని 
ఆయనకు ఎవరో చెప్పారు. అతన్ని 
పిలుచుకురమ్మని దైవప్రవక్త (న) 
ఆదేశించారు. ఆయన ఆదేశానుసారం 
హజ్రత్‌ అలీ (రజి)ని పిలిపించటం 
జరిగింది. దైవప్రవక్త (స) హజ్రత్‌ అలీ 
కళ్ళకు తన లాలాజలం పూసి ఆయన 
కోసం ప్రార్థించారు. దాంతో అలీ (రజి) 
తనకసలు బాధే లేనట్లు పూర్తిగా ఉపశ 
మనం పొందారు. 


రా కాలూ 


J లాలో ఆ టం ఆ WY 

రత! cae త! శాం GA! హా 
ప fs is 25 06 కక్‌ | 
Crews యయ ల బ్రష్‌ 325 1 
ఉడ్‌ టు ఉ హట్‌ 5253 


య ఉట సో బు రృక్కస (నీ! 
వ్వ ఎ! లల als 14 gu డూ! 
హః లయ Gy ర్‌! > is 
db J tL లో! రా ర 
ఈ Jb ర న్‌. స 1 ఏ! 

లకే రు ఈ 6కు GU ad! 
Meee Nes అ 
ఊలు ye Jw ISIE 0 ఆ 
త యా ATE) dd iis 
రసి lL, le యో 0వ మ 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


ఆ తరువాత దైవప్రవక్త (సల్లం) యుద్ధ 
పతాకం ఆయనకే ఇచ్చారు. అప్పుడు 
హజ్రత్‌ అలీ (రజి) “వాళ్ళు కూడా 
మనలాగా (ముస్లింలుగా) మారేదాకా 
వారితో మనం యుద్ధం చేయాలా?” 
అని అడిగారు. దానికి ఆయన “నీవు 
నిదానంగా, నిమ్మళంగా వెళ్ళి వారి స్టావ 
రానికి సమీపంలో దిగు. తరువాత 
(ముందుగా) వారిని ఇస్తాం వైపుకు 
ఆహ్వానించు. వారు విధిగా నిర్వర్తించ 
వలసిన దేవుని హక్కులు (బాధ్యతలు) 
ఎమిటో వారికి తెలియజేయి. దైవసాక్షి! 
నీ ద్వారా దేవుడు ఏ ఒక్కడికి సన్మార్గాన్ని 
ప్రసాదించినా అది నీ పాలిట ఎరుపు 
ఒంటెలకన్నా ఎంతో మేలైనది” అని 
సమాధానమిచ్చారు. (బుఖారీ - ముస్లిం) 


'యదూకూన' అనే పదానికి దీర్ధంగా 
ఆలోచించడం, చర్చించడం అనే 
అర్థాలున్నాయి. 'రిస్‌లిక్‌' - దీనిని రస్‌లిక్‌ 
అని కూడా చదువవచ్చు - అయితే 
'రిస్‌లికొ అన్న పదమే అచ్చమైనది. 


284 


Itty 10 
Galil, 


py A బటు! సీ pst 
న్‌ శ © of 8 ope క క 
త pele co Gh pel) 
మలో ల ౯ “క ష్‌ వే . (a 
M5 త! Gag OY AIS ws JG 
ళీ కా తీ ° mr టా నా 
|. ll లైనా te త కహి lal 
# 3 శీ 
వత్త Gh OS Js ls 
ల తలే యే న = 
జ వ ర రష 
భ్‌ కం న ఎగ 
pal ఏయు 9 Gr; 


(నహీవా బుఖారీలోని ప్రవక్త మవొమోన్సతల వకరణంలోనూ, జివోద్‌ 
ప్రకరణంలోనూ ఇంకా తదితర ప్రకరణాల్లోనూ, నహీవా మున్లింలోని ప్రవక్త 
నహచరుల మహిమోన్సుతల ప్రకరణంలోనూ ఈ హదీను ప్రస్తావనకు వచ్చింది.) 


ముఖ్యాంశాలు 


ఈ హదీసులో హజ్రత్‌ అలీ (రజి) గారి ఘనతా విశిష్టతలు, దైవప్రవక్త మహిమలు 
పొందుపరచబడ్డాయి. దైవమార్గంలో పోరాటం చేసేందుకు అనుసరించాల్సిన నియమావళి 
కూడా ఇందులో వివరించబడింది. ధర్మ విరోధులను ముందుగా ఇస్లాం వైపుకు ఆహ్వానించాలనీ, 
వారు దాన్ని తృణీకరిస్తే అప్పుడు వారితో పోరాడాలని ఈ హదీసు ద్వారా అవగతమవుతోంది. 


https://teluguislam.net 


హాదీను కిరణాలు 


285 


GANG, 


ఈ పోరాటంలోగాని లేక పోరాటానికి ముందు ధర్మం వైపుకు ఆహ్వానించడం వల్లగాని ఏ 
కొందరికైనా ఇస్తాం స్వీకార భాగ్యం లభిస్తే, ఇకముందు వారు చేసే మంచి పనులపై ఆ 
పోరాటంలో పాల్గొన్న యోధులకు కూడా పుణ్యం లభిస్తూ ఉంటుంది. 


178. హజ్రత్‌ అనస్‌ (రజి) కథనం : అస్లం 
తెగకు చెందిన ఒక యువకుడు (దైవ 
ప్రవక్త (స) సన్నిధికి వచ్చి) “దైవప్రవకా! 
నేను దైవమార్గంలో యుద్ధం చేయాలను 
కుంటున్నాను. కాని యుద్ధ సన్నాహాలు 
చేసుకోవడానికి నా దగ్గర సామాను ఏమీ 
లేదు” అని విన్నవించుకున్నాడు. దానికి 
ఆయన “ఫలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళు. 
అతను యుద్ధ సన్నాహాలు చేసుకున్నాడు 
కాని (అకస్మాత్తుగా) జబ్బుపడ్డాడు. 
(నువ్వెళ్ళి అతని దగ్గరినుంచి యుద్ధ 
సామగ్రి తీసుకో)” అని అన్నారు. ఆ 
యువకుడు ఆయన చెప్పిన వ్యక్తి వద్దకు 
వెళ్ళి, “దైవప్రవక్త (స) మీకు సలాం 
చెప్పారు. మీరు యుద్ధం నిమిత్తం సమ 
కూర్చుకున్న సామగ్రిని నాకివ్వమంటు 
న్నారు” అని అన్నాడు. అది విని ఆ వ్యక్తి 
(తన భార్యతో) “ఎమేయ్‌! నేను యుద్ధం 
కోసం సమకూర్చుకున్న సామాను తెచ్చి 
ఇతనికివ్వు. అందులో న్యం మిగల్బ 
మాకు. దైవసాక్షి! నీవు ఏమీ (దాచి) 
పెట్టుకోకుండా ఇస్తే అందులో నీకు 
శుభం కలుగుతుంది' అని అన్నాడు. 


(ముస్లిం) 


cae శే! 5 owl oss - 1VA 

gl IAI) 6 వల Gl ప్రాట్‌ క! 
06 tg Slt os sia 
ey సమ తర Up tw cin 
అరసి ప ఉత్ప ర్‌! లయ పత్ర 
య అహము లీ! జ! :ర్పిక్సు పదు! 
5 yee sl alas FOE ‘Ju 
క్రి త des మ్‌ ఆల స 


=e 


pi ely. ఉలికుడయుత్త 


(సహీవా మున్లింలోని నాయకత్వ ప్రకరణం) 


https ://teluguislam.net 


వాదీను కిరణాలు 286 వ్యయ! ర్య 


ముఖ్యాంశాలు 

1 ఈ హదీసు ద్వారా బోధపడే మొదటి విషయం ఏమిటంటే మనిషి ఏదైనా సత్కార్యం 
చేయాలన్న ఉద్దేశ్యంతో అన్ని ఎర్పాట్లూ చేసుకున్న తరువాత అకస్మాత్తుగా అనారోగ్యం 
పాలవడం వల్లనో లేక మరే ఇతర కారణం వల్లనో తాను తలపెట్టిన కార్యాన్ని 
పూర్తిచేయలేకపోయినా తన దగ్గరున్న సామగ్రిని ఆ పని చేయాలనుకుంటున్నవారికి 
ఇస్తే దానిపై తనకు కూడా సమానంగా పుణ్యం లభిస్తుంది. 

2. ధనాన్ని దైవమార్గంలో ఖర్చుచేయకుండా దాచి ఉంచితే అందులో శుభం లేకుండా 
పోతుంది. పైగా అది దైవాగ్రహానికి కారణభూతమవుతుంది. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


21వ అధ్యాయం 


287 Gacy, 


ssid! le UI HUY 
మంచికి, దైవభక్తికి సంబంధించిన విషయాల్లో 
చేదోడు వాదోడుగా ఉండటం 


దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ సెలవిచ్చాడు : 
“మంచికి, దైవభక్తికి సంబంధించిన పనులలో 
అందరితోనూ సహకరించండి.” 

(అల్‌ మాయిద : 2) 


మరోచోట ఆయన ఇలా అంటున్నాడు : “కాలం 
సాక్షిగా! నిస్సందేహంగా మానవుడు పెద్ద 
నష్టానికి గురిఅయి ఉన్నాడు. విశ్వసించి 
సత్కార్యాలు చేస్తూ ఉండేవారూ, ఒకరికొకరు 
సత్యోపదేశం, సహనబోధ చేసుకునేవారూ తప్ప.” 

(ఆల్‌ అస్‌ : 1-3) 
ప్రజలందరూ లేక చాలామంది ఈ 'సూరా' మీద 
యోచన చేసే విషయంలో అశ్రద్ధ వహిస్తు 
న్నారని ఇమామ్‌ షాఫయి (రహ్మలై) 
అభిప్రాయం, 


179. హజ్రత్‌ అబూ అబ్బుర్రహ్మాన్‌ జైద్‌ 
బిన్‌ ఖాలిద్‌ జుహినీ (రజి) కథనం 
ప్రకారం దైవప్రవక్త (స) ఇలా ప్రవచిం 
చారు : దైవమార్గంలో పోరాడే యోధుడికి 
యుధద్ధసామగ్రిని నమ కూర్చినవాడు 
కూడా నిస్సందేహంగా దైవమార్గంలో 
పోరాడినట్లొతాడు. ఇంకా, దైవమార్గంలో 
పోరాడటానికి వెళ్ళిన యోధుని ఇంటి 


BFE} : Jw dl Jb 
yu Jby LY ములు? యమక 
Monro 
GSES aT టయ Hr a 
LY i: yasll] CONES 


LS Al యూ Ul Ruy! Ju 
be Me టి ప! దీ! లీ ము 


37” 


3 క 
శ్ర! ela pk 


od pd he gl ve 1౪1 
JG :లేత ae 4! ట్రా రణ! We 
Je OE Hs bo a al 5 


Wl ఆ YE hE (య & 


wale ప్రయ ds Mh jE 


https://teluguislam.net 


హదీను కిరణాలు 288 ర గరా 


బాగోగులు చూసిన వ్యక్తి (కూడా) దైవ 

మార్గంలో పోరాడినట్లుగా పరిగణించ 

బడతాడు. (బుఖారీ - ముస్థిం, 
(సహీహ్‌ బుఖారీలోని జివోద్‌ ప్రకరణంలోనూ, సహీవా ముస్టింలోని నాయకత్త 
పకరణంలోనూ ఈ హదీను ఉంది.) 


ముఖ్యాంశాలు 

పై హదీసును అర్థం చేసుకొని దానిపై అమలు జరిపినట్లయితే ఇస్లామీయ సైనిక 
వ్యవస్థను అత్యంత శక్తిమంతమైనదిగా, విజయవంతమైనదిగా తీర్చిదిద్దవచ్చు. ఆ విధంగా 
దైవమార్గంలో సలిపేపోరాటంలో సామాన్య ప్రజానీకం పాల్గొనలేకపోయినా సైనికులకు 
సహాయసహకారాలు అందించి యోధులతోపాటు పుణ్యంలో భాగస్వాములు కావచ్చు. 
సమాజంలో బలశాలురు, పరాక్రమవంతులైన యువకులు ఎందరో ఉంటారు. కాని వారిదగ్గర 
వనరులు లేకపోవటం చేత ధర్మయుద్దంలో పాల్గొనరు. దాంతో సైనిక వ్యవస్థ ఎంతో 
ఉపయోగకరమైన విభాగాన్ని కోల్పోయినట్లవుతుంది. కాని రెండోవైపు సమాజంలో 
మరికొందరివద్ద యుద్దానికి అవసరమైన వనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ యుద్దానికి తగిన 
వయోపరిమితి, శారీరక శక్తిసామర్థ్యాలు ఉండవు. కనుక ఈ ఇరు వర్గాలవారు కలిసి 
చేదోడువాదోడుగా పనిచేస్తే సైనికవ్యవస్థ పటిష్టంగా తయారవటంతోపాటు అందరికీ సమానంగా 
పుణ్యం లభిస్తుంది. దైవప్రవక్త (స) మరియు ఆయన అనుచరుల హయాంలో నేటి సైనిక 
వ్యవస్థ మాదిరిగా యోధులు జీతాల పై సైన్యంలో చేర్చుకోబడేవారు కాదు. ప్రజలు స్వచ్చందంగా 
తమంతట తాము యుద్ధంలో పాల్గానేవారని గ్రహించాలి. అయితే వ్యవస్థీకృతమైన సైన్యానికి 
కూడా ఈ హదీసు వర్తిస్తుంది. ప్రజలు సైనిక వ్యవస్థకు, యోధుల కుటుంబాలకు 
సహాయసహకారాలు అందించడం ద్వారా పుణ్యాన్ని పొందవచ్చు. 


180. హజ్రత్‌ అబూ సయీద్‌ ఖుద్రీ 
(రజి) కథనం : దైవప్రవక్త (స) హుజైల్‌ 
తెగ శాఖ అయిన బనూ లహియాన్‌ 2 2 టో 
వైపుకు (వారితో యుద్ధం చేయటానికి) రాజాజీ? లేరు లయ రా డం! 
ఒక సైనిక పటాలాన్ని పంపారు. ఆ AUS NLA iss 
సందర్భంగా ఆయన “ప్రతి. ఇద్దరు le 
వ్యక్తుల్లోనూ ఒకడు తప్పకుండా వెళ్ళాలి. 

పుణ్యం ఇద్దరికీ లభిస్తుంది (యుద్దానికి 


డు! hn ఆ ల్‌ = JA 
(CONTE TIN YI 


https://teluguislam.net 


హదీసు కిరణాలు 289 ర కాలూ 


వెళ్ళినవాడికి మరియు అతని ఇంటి 
బాగోగులు చూసిన వ్యక్తికి కూడా” అని 
బోధించారు. (ముస్తిం) 
(సహీవా ముస్లింలోని నాయకత్త్య ప్రకరణం) 
ముఖ్యాంశాలు 
ఇంతకు ముందు వచ్చిన హదీసులో ప్రస్తావించబడిన విషయమే ఇందులోనూ 
వివరించబడింది. ప్రజలందరూ యుద్దంలో పాల్గొనలేరు. అయితే యుద్దానికి వెళ్ళలేనివారు 


సైనికుల కుటుంబాలకు భద్రతను కల్పించడం, వారి అవసరాలను తీర్చడం లాంటి పనులుచేసి, 
తాము కూడా ఇంటిపట్టునవుండి ధర్మయుద్ధ పుణ్యాన్ని జుర్రుకోవచ్చు. 


181. హజ్రత్‌ ఇబ్నె అబ్బాస్‌ (రజి) కథనం: ఎ! జత వాడూ తీ లోల = 1A! 
దైవప్రవక్త (సల్లం)కు “రౌహా' ప్రాంతంలో Ls; qe EUs 
న. లా | క. ర, Jw ట్రం 

యింది. ఆ వారి ‘JG CE | ఉత చ. > 
మీరు?” అని అడిగారు. దానికి వారు క si న క్‌ + 

శి ¢ నీ 

“మేము ముస్లింలము, మీరెవరు?” అని శ. వ. లు 
ప్రశ్నించారు. దానికి ఆయన “నేను రవ ట్ర దు ఈ సర: 
దైవప్రవక్తను” అని అన్నారు. అది విని any 13) 
ఒక మహిళ తన పిల్లవాడిని ఎత్తుకొని 

ఆయనకు చూపిస్తూ “ఇతను హజ్‌ 

(యాత్ర) చేయవచ్చా?” అని అడిగింది. 
“అవును చేయవచ్చు. అయితే దాని 
పుణ్యం నికు లభిస్తుంది” అని దైవ 

ప్రవక్త (స) చెప్పారు. (ముస్లిం) 

(సహీహ్‌ ముస్తింలోని 'హజ్‌' ప్రకరణం) 

ముఖ్యాంశాలు 


1 ఈ హదీసులో దైవప్రవక్త (స) నిరాడంబరత వివరించబడింది. ఆయన ఎంత 
సాదాసీదాగా ఉండేవారంటే, ఆయన తన అనుచరులతోపాటు ఉన్నప్పుడు వారిలో దైవప్రవక్త 
ఎవరో ప్రజలు కనుక్కోలేకపోయేవారు. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 290 GANG, 


2. పిల్లవాడు తల్లిదండ్రులతోపాటు హజ్‌ (యాత్ర) చేస్తే దాని పుణ్యం తల్లిదండ్రులకు 
లభిస్తుంది. ఎందుకంటే ఆ పసివాడిపై ఇంకా హజ్‌ విధి కాలేదు. కనుక ప్రాజ్ఞత వచ్చిన 
తరువాత ఆ పిల్లవాడు స్తోమత కలిగినవాడైతే తిరిగి అతను విధిగా హజ్‌ చేయవలసి ఉంటుంది. 
బాల్యంలో చేసిన హజ్‌తో సరిపెట్టుకుంటే చాలదు. 


182. దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రవచిం త్ర! తో లీ పు ఎ NAY 
చారని హజ్రత్‌ అబూ మూసా అషిఅరీ Ju sl హక రూ టూ టే! టం 


(రజి) తెలియజేశారు : నిజాయితీ | u ia gil er a] ఫ్ర 
పరుడయిన ముస్లిం కోశాధికారి తనకు ORG Pe (కు ర 4 వ య 
Py 


ఆజ్ఞాపించబడిన దానిని అమలు (1 శ్‌ ; న or గ్‌ 
పరుస్తూ, ఎవరికయినా ఏదయినా Aol 0 పల G3 రన 
ఇవ్వమని తనకు ఆదేశమయినప్పుడు | యో ప్రమా ప్రతి 
సహృదయంతో, సంతోషంతో, ఏమీ “సీ ఆ ఇస ద్రం సర్రు తోం, 
తగ్గించకుండా పూర్తిగా ఇస్తూ ఉంటే - ఈ ఆటే! ఆ gaa | lab) 
అతను కూడా దానధర్మాలు చేసేవారిలో os Mate 
ase (వి! అజా! 
ఒకడిగా పరిగణించబడతాడు. అ area a 
(బుఖారీ - ముస్థిం) రూ రో 


(నహీవ్‌ బుఖారీ, సహీహ్‌ మున్లీంలలోని జకాల్‌ ప్రకరణాలు) 


ముఖ్యాంశాలు 

ఎవరికయినా ఏదయినా బాధ్యత అప్పగించబడితే వారు ఆ బాధ్యతను సహృదయంతో 
నిర్వర్తించాలి. అంతేగాని తమకన్నా ఉచ్చస్థితిలో ఉన్నవారిని చూసి అసూయచెందటం, ఆ 
కోపాన్ని తమ క్రింద పనిచేసే వారిపై ప్రదర్శించటం, అవసరార్థం తమ దగ్గరికి వచ్చినవారిని 
కసురుకోవటం లాంటి కుచేష్టలకు పాల్పడకూడదు. తన బాధ్యతను సరిగ్గా నిర్వర్తించే వ్యక్తికి 
ఆ బాధ్యత అప్పగించినవారికి సమానంగా పుణ్యం లభిస్తుంది. ఒక కోశాధికారి తన విధులను 
సరిగ్గా నిర్వర్తిస్తే అతనికి తనను నియమించిన పై అధికారికి లభించినంత పుణ్యం లభిస్తుంది. 


https://teluguislam.net 


హదీను కిరణాలు 


22వ అధ్యాయం 


291 


పహ! G01 
శ్రేయోభిలాష 


దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ సెలవిచ్చాడు: 

“విశ్వాసులు పరస్పరం అన్నదమ్ములు” 
(అల్‌ హుజురాత్‌ : 10) 

మరోచోట హజత్‌ నూహ్‌ - అలైహి - తన జాతి 

వారితో అన్నమాటను ఈ విధంగా ప్రస్తావిం 

చౌడు: 

“నేను మీ బాగుకోరేవాడిని.” 

(అల్‌ ఆరాఫ్‌ : 62) 
ఇంకొకచోట హజత్‌ హూద్‌ ప్రవక్త పలుకులు 
గమనించదగినవి: “నేను మీ యొక్క నమ్మ 
దగిన శ్రేయోభిలాషిని.” (అల్‌ ఆరాఫ్‌ : 68) 
183. హజ్రత్‌ అబూ రుఖయ్యా తమీమ్‌ 
బిన్‌ బెస్‌ దారీ (రజి) కథనం ప్రకారం 
దైవప్రవక్త (సల్లం) “ధర్మమంటే మంచిని 
అభిలషించటం ' అని అన్నారు. అప్పుడు 

ము “(దైవప్రవకా!) ఎవరి మంచిని 
అభిలషించాలి?” అని సందేహపడగా, 
“అల్లాహ్‌ మరియు ఆయన గ్రంథం, 
ఆయన ప్రవక్త, ముస్లిం నేతలు, ఇంకా 
సామాన్య ముస్టింలందరి విషయం 
లోనూ మంచిని అభిలషించటమే 

ధర్మం” అని ఆయన (స) అన్నారు. 
(ముస్తిం) 


4 “A 


Ga : yu 
gi oy Tle iim] 
సే క వశ లో o be! 
న DY ire 

౧౫న 
ep డ్య 


యా జీ5 టీ రా db 14 

ర్‌ మశ! తాం డు! ల రా 

వమ (లీ! సరు ఆఆ గ. 

మ ప్రక; ఆద మ 06 కృప 
phe ఆం GSES Gall 


(సహీహ్‌ ముస్లింలోని విశ్వాన ప్రకరణం) 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 292 eA 


ముఖ్యాంశాలు 

ఈ హదీసు శ్రేయోభిలాష ప్రాధాన్యతను వివరిస్తోంది. ప్రజలందరి బాగు కోరి 
పనిచేయాలని అంటోంది. దేవుని బాగు కోరడమంటే ఆయనపై అచంచల విశ్వాసాన్ని ప్రకటించి, 
మిక్కిలి చిత్తశుద్ధితో, భక్తీప్రపత్తులతో ఆయన్ని ఆరాధించడం అని అర్థం. దైవగ్రంథ హితం 
కోరడమంటే, మనస్ఫూర్తిగా దానిని ధృవీకరించాలి. దాని పారాయణాన్ని నిత్యకృత్యంగా 
చేసుకోవాలి. దాంట్లో మార్పులూ, చేర్పులూ చేయకుండా దాని ఆదేశాలను యథాతథంగా 
పాటించాలన్నమాట! ఆ తరువాత దైవప్రవక్త బాగు కోరడమంటే, ఆయన ప్రవక్త చెప్పిన 
విషయాన్ని ధృవీకరిస్తూ, ఆయనకు విధేయత చూపాలి. ఆయన సంప్రదాయాలను హెచ్చు 
తగ్గులు లేకుండా పాటించాలి. ముస్లిం నేతల హితం కోరడమంటే, సత్యం విషయంలో వారిని 
సమర్థించాలి. షరీఅత్‌కు విరుద్దమైన ఆదేశాలు ఇవ్వనంతవరకూ వారికి విధేయత కనబరుస్తూ 
ఉండాలి. వారు పెడదారులు తొక్కినప్పుడు సన్మార్గం గురించి వారికి బోధించాలేగాని వారికి 
ఎదురు తిరగడం, తిరుగుబాటు ధోరణుల్ని అనుసరించటం మంచిపద్దతి కాదు. ఒకవేళ వారు 
బహిరంగంగానే దైవధిక్కారానికి పాల్పడితే అలాంటి సమయంలో వారిని గద్దెదింపడం ముస్లిం 
ప్రజల కర్తవ్యం అవుతుంది. ఇక సామాన్య ముస్లిం ప్రజానీకం యొక్క బాగుకోరడమంటే, 
ఇహలోక జీవితంలో వారి ఆచరణల సంస్కరణకోసం, పరలోకంలో వారి సాఫల్యం కోసం 
పాటుపడటం, ప్రజల్ని సరైన మార్గంలో నడిపించడం, మంచిని గురించి ఆదేశిస్తూ, చెడుపనుల 
నుంచి వారించటమని అర్థం. 
184. హజ్రత్‌ జరీర్‌ బిన్‌ అబ్బుల్హాహ్‌ ELT UY 
(రజి) కథనం : నేను నమాజును స్తాపిసా స, | 

థి యాజ్తేట్యు పం వం dl sd 
నని, జకాత్‌ (విధిదానం) చెల్లిస్తానని Ra పజల 
ఇంకా ముస్టింలందరి శ్రేయాన్ని కోరు " హా (- రూ జక ఎ 0; 
కుంటానని దైవప్రవక్త (సల్లం) ముందు le ఢమ యయ య బయ్యా 64) 
“బైత్‌ (ప్రతిజ్ఞ) చేశాను. | 
(బుఖారీ - ముస్లిం, 
(సహీహ్‌ బుఖారీలోని విశ్వాన ప్రకరణం, - ఇంకా సహీవా మున్లింలోని విశ్వాన 
(ప్రకరణంలోనూ ఈ హదీసు పొందుపరచబడి ఉంది.) 


ముఖ్యాంశాలు 

ప్రజలు ఒండొకరి మంచిని కోరుకోవాలని ఈ హదీసు చెబుతోంది. దైవప్రవక్త (సల్లం) 
నమాజ్‌, జకాత్‌ లాంటి విధులతోపాటు ప్రజాశ్రేయాన్ని కాంక్షించే విషయంలోనూ తన 
అనుచరుల నుండి 'బైత్‌ (ప్రమాణం) తీసుకునేవారంటే ఇస్లాంలో శ్రేయోభిలాషకు ఉన్న 
స్థానం ఎమిటో అర్థమవుతోంది. 


https://teluguislam.net 


హాదీను కిరణాలు 293 Calais 


185. హజ్రత్‌ అనన్‌ (రజి) కథనం 
ప్రకారం దైవవ్రవక్త (నలం) ఇలా 
ఉద్బోధించారు: “తన కోసం యిష్టపడేదే 
తన సోదరునికోసం కూడా యిష్టపడ 
నంతవరకూ మీలో ఎవరూ (నిజమైన) 
విశ్వాసి కాజాలరు.” (బుఖారీ - ముస్తిం) 


se dl చ్చు Al oe TOUUERYY: 
Fa I 22 an ఆ శ ఖై 

pl ప్ర నః 00 మక్‌ రు! టైం 
ale బయటా టప Eo Las Ey 


(సహీహ్‌ బుఖారీ మరియు నహీహ్‌ ముస్తింలోని విశ్వాన ప్రకరణాల్లో ఈ హదీను 
వచ్చింది.) 


ముఖ్యాంశాలు 

ఈ హదీసు కూడా ముస్లింలు పరస్పరం మంచిని కోరుకోవాలని నొక్కి వక్కాణిస్తోంది. 
దీనిపై ప్రజలు నిక్కచ్చిగా అమలుచేస్తే నేడు సమాజంలో పేరుకుపోయిన అవినీతి, 
లంచగొండితనం, దగా, మోసం, కుట్రల జాడ్యాన్ని దూరం చేయటం ఏమంత కష్టం కాదు. 
ఇస్లాం ధర్మం ఇలాంటి అమూల్యమైన నైతిక సూత్రాలెన్నో బోధించింది. కాని శోచనీయమైన 
విషయం ఎమిటంటే మంచిని పెంచడానికి, చెడులను నిర్మూలించడానికి నియుక్తమైన ముస్లిం 
సమాజం సైతం నేడు పరిస్థితుల ఇంద్రజాలానికి మోసపోయి విశిష్టమైన, విలక్షణమైన 
ఇస్లామీయ నైతిక సూత్రాలను విస్మరించి కూర్చుంది. ఫలితంగా ఎన్నో వైఫల్యాలను 
చవిచూస్తోంది. దారితప్పిన జ్యోతికరునికి వెలుతురు కూడా అరువై పోయినట్లయింది నేటి 
ముస్లిం సమాజ పరిస్థితి! 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


23వ అధ్యాయం 


294 


SANE, 


ఎటు? Gy JN ఆ pC TY 
ధం /" ల 


మంచిని గురించి ఆదేశించడం, చెడు నుంచి ఆపడం 


దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ సెలవిచ్చాడు : “మీలో 
మంచివైపుకు పిలిచేవారూ, మేలు చెయ్యండి 
అని ఆజ్ఞాపించేవారూ, చెడునుండి వారించే 
వారూ కొందరు తప్పకుండా ఉండాలి. ఈ పని 
చేసేవారే సాఫల్యం పొందుతారు.” 

(ఆలి ఇమాన్‌ : 104) 


ఇంకొక చోట ఆయన ఇలా సెలవిచ్చాడు : “ఇక 
నుండి ప్రపంచంలో మానవులకు మార్గం 
చూపటంకోసం, వారి సంస్కరణకోసం రంగం 
లోకి తీసుకురాబడిన ఉత్తమ సమాజం మీరే. 
మీరు మంచిని చెయ్యండి అని ఆజ్ఞాపిస్తారు. 
చెడునుండి ఆపుతారు.” 


(ఆలి ఇమాన్‌ : 110) 


మరొకచోట ఇలా సెలవిచ్చాడు : “ప్రవక్తా! 
మన్నింపుల వైఖరిని అవలంబించు. మంచిని 
ప్రబోధించు, మూర్గులతో వాదానికి దిగకు.” 


(అల్‌ ఆరాఫ్‌: 199) 


వేరొకచోట ఇలా అన్నాడు: “విశ్వాసులైన 
పురుషులూ, విశ్వాసులైన ప్రీలూ, వారందరూ 
ఒకరికొకరు సహచరులు, వారు మేలు చెయ్యండి 
అని ఆజ్ఞాపిస్తారు. చెడునుంచి వారిస్తారు.” 
(అత్‌ తౌబా : 71) 


ఆయన ఇంకా ఇలా అన్నాడు : “ఇస్రాయీలు 
సంతతి వారిలో అవిశ్వాసమార్గం అవలంబిం 


చిన వారిని దావూద్‌ నోట, మర్యమ్‌ కుమా 


వ yw al Jb 

yf Ss ఆయ se A ర 52% 
0 40 sale ధయ Fi 
మ టట db, drt iol 


Aon? » 


ఆమ డో ఎడు ct హో 5 
ల) 4 (కాప! పై త్వ 
హి టి లంట ELE ణా 
ప NE cs Es wy 2b 


sis oy LI ile] 


వప ర కర్‌! స a FA] 


Ogio et 
చ పోటో టా [౪/1 ia] 


లోలో 


CARN Fl లో డా క్ల! 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


రుడైన మసీహ్‌ నోట శపించటం జరిగింది. 
ఎందుకంటే వారు అవిధేయులయ్యారు. 
అత్యాచారాలు చేయసాగారు. చెడుపనులు 
చెయ్యకుండా ఒకరినొకరు నిరోధించడం 
మానివేశారు. వారు అవలంబించిన మార్గం 
చాలా చెడ్డది.” (అల్‌ మాయిద : 78 - 79) 


((ప్రవకా! 
స్పష్టంగా ఇలా) ప్రకటించు, “ఇది సత్యం, మీ 
ప్రభువు నుండి వచ్చింది. ఇష్టమైనవారు దానిని 
స్వీకరించనూవచ్చు, ఇష్టంలేని వారు దానిని 
తిరస్కరించనూవచ్చు.” (అల్‌ కహఫ్‌ : 29) 


ఆయన ఇంకా ఇలా అన్నాడు : 


ఇంకా ఇలా అన్నాడు : “ప్రవక్తొ! నీకు ఆజ్ఞాపిం 
చబడుతూ ఉండిన విషయాన్ని బహిరంగంగా 
ఎలుగెత్తి చాటు.” (అల్‌ హిజ్‌ : 94) 


ఇంకా ఇలా అన్నాడు : “చెడునుండి ప్రజలను 
వారించే వారిని మేము రక్షించాము. దుర్మా 
ర్గులైన ఇతరులందరినీ వారి అవిధేయతల 
కారణంగా కఠినశిక్షకు గురిచేశాము.” 

(అల్‌ ఆరాఫ్‌ : 165) 
ఈ అధ్యాయం క్రింద సుప్రసిద్ధమైన దివ్య 
ఖుర్‌ఆన్‌ సూక్తులు చాలా ఉన్నాయి. ఇక ఈ 
అధ్యాయానికి సంబంధించిన హదీసులు క్రింద 
పేర్కొనబడ్డాయి. 
186. దైవప్రవక్త (సల్లం) ఇలా ఉపదేశి 
స్తుండగా తాను విన్నానని హజ్రత్‌ అబూ 
సయీద్‌ ఖుద్రీ (రజి) తెలియజేశారు : 
“మీలో ఎవరైనా చెడు జరుగుతుండటం 


295 


2 ct sa 12 
రో కార్‌ 
క 2 “2 Somer తలో శీల 
జో తో | ఇ Ar ov శిత త్‌ లో 


త oe క్త్‌ wm గో ణీ ౮ క 
డయా పతకాల బ్రా aU 
య ws be 
ఫ్ర? yw లత LYA.VA యిం!) 
4 నో తౌ తళ వల్లో ఉక్తం గ జ లో లైల 
స లస ంత్రత్‌ హంత సు ల ఢమ 


‘Ju Jby గగ యదు!) CHE 
Jb, [68 ol Rt 
SA Ss A Ch ys 
ఏక డి క బప మే ద య 
EUG 10 Ge] కత్తి 


# లో 


పత పప ఆట! శ 


| ONES ul; 


ర లీ లో రం - 141 


es dG టూ Al గ్రాలు డుయో! 


తో 


https://teluguislam.net 


హదీసు కిరణాలు 296 ర కాలా 


చూస్తే (ముందు) దాన్ని చేత్తో ఆపటానికి 


2 వర్‌ స్తత! 0 
be Oo? dye Ss టో లజ 
ప్రయత్నించాలి. అంతశక్తి లేకపోతే 


నోటితోనైనా దాన్ని వారించాలి. అదీ ల లా తత (9 దము సయ 
చేయలేకపోతే (కనీసం) మనసులోనైనా Ades ane A dh sls 
దానిని చెడుగా భావించాలి. ఇది cr clos Ol FAA 
విశ్వాసపు అతి బలహీన స్థాయి.” 

(ముస్త్థిం) 


(సహీవా ముస్లింలోని విశ్వాసవ్రకరణం) 


ముఖ్యాంశాలు 

పై హదీనులో చూడటమంటే తెలునుకోవడమని భావం. సమాజంలో తప్పు 
జరుగుతుందని తెలిస్తే చాలు దానిని మనం మన కళ్ళతో చూసినా చూడకపోయినా వెంటనే 
దానిని నిలువరించటానికి ప్రయత్నించాలి. అన్యాయానికి ఆదిలోనే అడ్డుకట్ట వేయాలి. 
సమాజాన్ని నైతికపు రుగ్మతలనుండి కాపాడాలని ముస్లింలకు ఇందులో తాకీదు చేయబడింది. 
ముస్లింలు ఈ హదీసును ఆచరిస్తూ, నిర్భయంగా, నిస్వార్థంగా - మంచిని పెంపొందించే, 
చెడుని నిర్మూలించే బాధ్యతను నిర్వర్తించినంతకాలం ముస్లిం సమాజం ఎన్నో నైతికపు రుగ్మతలు, 
దురాగతాల నుండి సురక్షితంగా ఉండగలిగింది. కాని ముస్థింలు ఈ బాధ్యతను 
విస్మరించినప్పుడు వారి సమాజం కూడా దురాగతాల ఊబిలో కూరుకుపోయింది. నేడు సత్య 
ధర్మ ధ్వజవాహకులు మళ్ళీ మేల్కొని ఈ దురాగతాలకు అడ్డుకట్ట వేయాలి. 


187. హజ్రత్‌ ఇబ్నె మస్‌వూద్‌ (రజి) 3 లా! రో తని! - \AV 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా స్తత ర్క రీ! యా తీ 5) 
ప్రబోధించారు: నాకు పూర్వం పంప తంతే! 4: gl pa, 
బడిన ప్రతి ప్రవక్తకూ, అతని సమాజంలో 

Osis che) రెట్ల! Sl ప 
అతనికి కొంతమంది అనుచరులూ, 
సహచరులూ ఉండేవారు. వారు ఆ 
ప్రవక్త సంప్రదాయాన్ని ఆచరించేవారు. Ee రి చక స్‌ 
ఆయన ఆజ్ఞానుసారం నడుచుకునే (కా లో త్వా. 6 యు. 
వారు. ఆ తరువాత (కాలక్రమంలో 


ప్రవక్తల సమాజాల్లో) కొందరు అసమ 


ల యు ఫే tpl రకు యు 


https://teluguislam.net 


హాదీను కిరణాలు 


ర్థులు పుడతారు. వీళ్ళు (ఎలాంటి 
వారంటే) స్వయంగా ఆచరించకుండా 
(ప్రజలకు నీతులు) బోధిస్తుంటారు. 
తమకు ఆదేశించబడని పనులు చేస్తూ 
ఉంటారు. కనుక ఎవడైతే ఇలాంటి 
వారికి వ్యతిరేకంగా చేత్తో పోరాడతాడో 
అతను విశ్వాసి. మనసు (నిరసన 
భావం)తో పోరాడినవాడూ విశ్వాసియే. 
వాక్‌ (పటిమతో పోరాడినవాడు కూడా 
విశ్వాసియే. ఇక ఈమాన్‌ (విశ్వాసం)లో 
దీనికన్నా ఆవగింజంత కూడా తక్కువ 
స్థాయి లేదు.” (ముస్తిం) 


(నహీవ్‌ ముస్థింలోని విశ్వానవ్రకరణం) 


ముఖ్యాంశాలు 


297 


Git, 


sy: యు ఫా. లో ie 353 = 
కో ఎట్‌ SUL యట్లు పు ey 
కప్పుడు సై రల! రాయ 1 లాబీ 


pl tly) 


ప్రతి ముస్లిం తన శక్తిమేరకు సమాజంలో పొడసూపే చెడులను నిర్మూలించడానికి 
తప్పనిసరిగా కృషిచేయాలని ఈ హదీసు ఉపదేశిస్తోంది. పైగా దానికోసం అతను చేసే కృషి 
అతని విశ్వాసానికి ప్రమాణమని కూడా చెబుతోంది. ఒక ముస్లిం సమాజంలో జరుగుతున్న 
అన్యాయాన్ని అడ్డుకుంటున్నాడంటే లేదా కనీసం మనసులోనైనా దాన్ని చెడుగా భావిస్తున్నాడంటే 
అది అతని విశ్వాసానికి (ఈమాన్‌కు) నిదర్శనం. కాని ఒకవేళ ముస్లిం అయిన వ్యక్తి కనీసం 
మనసులోనైనా చెడుని చెడుగా భావించట్లేదంటే ఇక అతను విశ్వాసపు అత్యంత బలహీనస్థాయి 
కంటే కూడా దిగజారిపోయాడని అర్థం చేసుకోవాలి. 


188. హజ్రత్‌ అబుల్‌ వలీద్‌ ఉబాదా 
బిన్‌ సామిత్‌ (రజి) కథనం : “కలిమి 
లోనూ లేమిలోనూ, ఇష్టంవున్నా లేక 
పోయినా, పరులకు మాపై ప్రాధాన్యత 
నిచ్చి, ఎట్టిపరిస్థితుల్లోనైనా సరే (పాల 
కుల) ఆజ్ఞలను శిరసావ హిస్తామని, 
వారికి విధేయత కనబరుస్తామనీ, (పాల 
కులు) బహిరంగంగా దైవధిక్కారానికి 


Wl gl ve I! - 

SU :Jb టూ తీ! యువో 
శాయి యమ య 28 81 రల 
ల టమ LE పం po 
Jule Yd ls hp 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 298 Calais 


పాల్పడినప్పుడు మా దగ్గర దేవుని తరపు లోప Aly న్‌్‌ హు! ర్‌ 135 dl 
నుండి వ. వ. స్పష్టమైన ళ్‌ డీ! క్‌ు ba వ్‌! టప ree 
నిదర్శనమెదెనా ఉంటె తపు పరిపాలనా 
తా. Dawe Sg op 
బోమనీ, ఇంకా మేమెక్కడున్నా సత్యమే 
పలుకుతామని, _ దేవుని (ధర్మం) 
విషయంలో ఎ దెప్పిపొడిచేవాడి 
దెప్పునూ లెక్కచేయబోము అనీ మేము 
దైవప్రవక్త (సల్లం) చేతిమీద ప్రమాణం 
చేశాము.” (బుఖారీ - ముస్లిం) 


“'మన్‌షత్‌ మరియు మక్రహ్‌ అంటే ళో! ఢీ జల్ల ప అము మము 
కష్టసుఖాలు. “అల్‌ అస్‌రహ్‌ అంటే a] త్వర, . యం Je 
ఉమ్మడి భాగస్వామ్య వస్తువులకు di GG: eG nee b 
తానొక్కడే యజమాని అయికూర్చోవటం రన హే, ) అ పో రసము 
లేదా కొంతమందికి ప్రత్యేకంగా ప్రాధా షు గ్‌ ఆలే సై 35 aw మాపి! 3! 
న్యతనివ్వటం. దీని ప్రస్తావన ఇంతకు Sm Mr Yaw ils 
ముందు కూడా వచ్చింది. “బవ్యాహన్‌' 

అంటే బహిరంగంగా, స్పష్టంగా, 

ఎలాంటి వక్రభాష్యాలకూ తావు 

లేకుండా అని అర్ధం. 


(సహీవా బుఖారీలోని ఉపద్రవాల వ్రకరణంలోనూ, అధికారాల ప్రకరణంలోనూ, 
ఇంకా సహీహ్‌ ముస్థింలోని నాయకత్త (ప్రకరణంలోనూ ఈ హదీను పాందువరచబడి 
ఉంది.) 


ముఖ్యాంశాలు 

ముస్లిం పాలకులు నిరంకుశులు, పాపాత్ములైనా సరే వారు ధర్మ విరుద్ధమైన ఆదేశాలు 
ఇవ్వనంతవరకూ ప్రజలు వారికి విధేయత చూపాల్సిందే. ధర్మవిరుద్దమైన విషయాల్లో మాత్రం 
వారికి విధేయత చూపనవసరం లేదు. అదేవిధంగా పాలకులు బహిరంగంగా దైవధిక్కారానికి, 
ధర్మ వ్యతిరేక కార్యకలాపాలకు ఒడిగడితే తప్ప వారిపై తిరుగుబాటు చేయకూడదు. ఎందుకంటే 
చీటికీ మాటికీ తిరుగుబాటు ధోరణుల్ని అవలంబించడం వల్ల రాజ్యం ఆర్థికంగా, సైనికంగా 
క్షీణించి, రాజ్య సమగ్రతకు, భద్రతకు ముప్పు వాటిల్లుతుంది. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


2. ప్రపంచంలో ఎక్కడున్నా, ఏ 


299 


“3 BIW) 2 [సగ 
కటలా (Oh Cd 


స్థితిలోవున్నా సరే సత్యాన్నే ప్రకటించాలి. ధర్మాదేశాలను 


తప్పకుండా పాటించాలి. లోకం ఎమంటుందోనన్న భయం అక్కర్లేదు. 


189. హజ్రత్‌ నోమాన్‌ బిన్‌ బషీర్‌ (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా 
ప్రబోధించారు : దేవుని హద్దులకు 
లోబడి నడుచుకునేవారు మరియు 
వాటిని అతిక్రమించేవారి ఉదాహరణ 
ఎలాగుందంటే, కొంతమంది (ఒక 
నావలో ప్రయాణించడానికి అందులోని 
పై మరియు క్రింది భాగాల కోసం) చీటీ 
వేశారు. దాని ప్రకారం కొంతమంది 
పైభాగంలో కూర్చున్నారు. మరికొంత 
మంది క్రింది భాగంలో కూర్చున్నారు. 
(నావ సముద్రంలో ప్రయాణిస్తు 
న్నప్పుడు) క్రిందివారికి నీళ్ళు అవసరమైతే 
వాళ్ళు పైకెళ్ళి పైన కూర్చొని ఉన్న 
వారిగుండా వెళ్ళవలసివచ్చేది. (ఇది 
"పైనున్న వారికి ఇబ్బందికరంగా అనిపిం 
చేది). అప్పుడు క్రిందివాళ్ళు “మనం 
మన క్రింది భాగంలో రంధ్రం చేసుకొని 
(నీళ్ళు తోడుకుంటే) పైనున్న వాళ్ళకు 
ఇబ్బంది కల్గకుండా ఉంటుంది కదా!” 
అని అనుకున్నారు. అలాంటి సమ 
యంలో పైనున్నవాళ్ళు క్రిందివాళ్ళను 
వారు తలపెట్టిన పని నుంచి వారించక 
పోతే అందరూ (మునిగి) చనిపోతారు. 
అదే వారిని అలా చేయకుండా చేత్తో 
ఆపితే తామూ మరియు వారందరూ 
కూడా బతికిబయటపడతారు. (బుఖారీ) 


ot ged! ye teil 14% 

నలత క్షు పం ఉట ఊ జత య 
శీ డ్రా (టే! 334 థో pa లజ 
యి as య్‌ నటు! (5 ల్‌ 
Ss Wu పు ప! + ణు 
క టట! ప యు! | యి! పటే! 


క న గ 8, yr 
Ge Ul 3 Mw Hp ప le 


ప laa (ము 3] G3 స్వ 
గ సాం ns స! Je list 
ట్‌! 334 టో sul ‘fot ly, 
J pul Ms SE జ 
న = Sly Up, డు 
Hes UG Wh FU 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 300 ర క రం 


ఊన్తలులో 


దేవుని హద్దుల్ని నెలకొల్పేవాడంటే 

ఆయన వారించిన విషయాలకు 

దూరంగా మసలుకునేవాడు. వాటిని 

రూపుమాపటానికి ప్రయత్నించేవాడని 

భావం. “ఇస్తహమూ'” అంటే వారు చీటీ 

వేశారని అర్థం. 
(సహీహ్‌ బుఖారీలోని భాగస్వామ్య ' ప్రకరణంలోనూ, 'సాక్ష్యాల ' ప్రకరణంలోనూ 
ఈ హదీను పొందుపరచబడీ ఉంది.) 


ముఖ్యాంశాలు 

సమాజంలో ప్రజలు తప్పుచేస్తే దాని దుష్పరిణామాలు కేవలం తప్పు చేసేవారికే 
పరిమితం కావు, క్రమంగా అవి సమాజాన్నంతటినీ కలుషితం చేస్తాయి. కనుక సమాజాన్ని 
వినాశం నుండి కాపాడాలంటే తప్పకుండా నేరస్తుల్ని తప్పు చేసేవారిని చెయ్యిపట్టి ఆపాలి. 
లేకపోతే యావత్తు సమాజంపై దైవశిక్ష విరుచుకుపడే ఆస్కారముంది. 
190. విశ్వాసుల మాతృమూర్తి హజ్రత్‌ 
ఉమ్మె సలమా హింద్‌ బిన్తె అబూ 
ఉమయ్యా హుజైఫా (రజి.అన్‌హా) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా ట్ర = rag we as 
ప్రబోధించారు : (నా తదనంతరం) త్వర హోర తాయ ఫి! వా ల 
లోనే మీపై కొంతమంది పరిపాలకుల eT లో (త్ర ఎపీ పరో 
నియామకం జరుగు తుంది. వారి కొన్ని Js క సం (వ్రు హాం లో ప్రమీ 
పనుల్ని మీరు పొగుడుతారు మరికొన్నిం 
టిని తెగుడుతారు. అయితే (అప్పుడు 
మీలో) ఎవరైతే (వారి చెడుపనుల్సి) 
చెడుగా భావించాడో అతను ముక్తి 
పొందుతాడు. ఇంకా (వారి దౌష్ట్యాలను) 
ఖండించిన వాడు కూడా రక్షించబడ 
తాడు. కాని (వారి విధానాలకు) రాజీపడి 
వారిని అనునరించినవాడు మాత్రం 
(నాశనమైపోతాడు). 


రజ! స య. re = స 


https://teluguislam.net 


హదీను కిరణాలు 


ఇది విని సహచరులు, “దైవప్రవక్తా! 
మరి మేము అలాంటి నాయకులపై 
యుద్ధం చేయకూడదా?” అని అడగ్గా, 
దానికి ఆయన “చేయకూడదు, వారు 
మీ మధ్య నమాజు స్టాపిస్తున్నవారుగా 
ఉన్నంతకాలం (మీరు వారిపై యుద్దం 
చేయకూడదు)” అని సమాధాన 
మిచ్చారు. (ముస్తిం) 


ఈ హదీసు భావం ఎమిటంటే, చేతోగాని 
లేక నోటితోగాని అధికారుల ఆగడాలను 
నిలువరించే శక్తిలేకపోవటం చేత 
మనసులో వాటిని చెడుగా భావించిన 
వాడు ఆ చెడునుండి బతికిపోయాడు. 
తనపై వున్న బాధ్యతను నిర్వర్తించాడు. 
అలాగే శక్తిమేరకు వాటిని ఖండించిన 
వాడు కూడా ఆ పాపం నుండి బయట 
పడ్డాడు. కాని వారి పనులకు తన ఆమో 
దాన్ని తెలుపుతూ, వారిని అనుసరించిన 
వాడు మాత్రం పాపాత్ముడయిపోయాడు. 


ర గారూ 


ile $06 Hise fh ia 


యా ట్లు క 
ఆత ల ప ప్తేస్త ప్ర. టు 


లేం ప్ల య డు క్వ 3 యు 1 య] 
sl ర Hi: ల్‌ “మక si; 
హాజ్‌ తం andl యు ట్రూ ple య 

ఆట! Ih AGS pl 


(సహీవ్‌ మున్లింలోని నాయకత్వ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


1. ముస్లిం అధికారులు, ప్రభుత్వాధినేతలు నమాజును స్థాపించినంతకాలం ప్రజలు 
వారికి విధేయత చూపాలన్న విషయంలోని మర్మం ఏమిటంటే, ఇస్లాంకు - దైవధిక్కారానికి 


మధ్య నమాజే విచక్షణా రేఖ. 


2. శక్తి ఉంటే పరిపాలకుల ఆగడాలను అడ్డుకోవాలి. లేకపోతే కనీసం మనసులోనయినా 
వాటిని నిరసించాలి. అంతేగాని అన్యాయం, దుర్మార్గం విషయంలో వారితో చేతులు 
కలపకూడదు. పరిపాలకుల దురాగతాలను సమర్థించడం కూడా ఘోరపాపమే. దీనిప్రకారం 

స్తే ఈ రోజుల్లో నీతిమాలిన రాజకీయ పార్టీల్లో చేరడం ఒకవిధంగా ధర్మవ్యతిరేక కార్యక్రమాల్లో 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 302 


RIA కాగా 


పాలుపంచుకోవడంతో సమానం. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత 


పార్టీ అధిష్టానం చేసే 


ప్రతి మంచిపనికీ, చెడుపనికీ పార్టీ కార్యకర్తలు కూడా తలూపవలసి 


ఉంటుంది. వారి అడుగులకు మడుగులొత్తాల్సి ఉంటుంది. అందుకు ఇస్లాం ధర్మం ఎన్నటికీ 


అనుమతించదు. 


191. విశ్వాసుల మాతృమూర్తి ఉమ్ముల్‌ 
హకమ్‌ జైనబ్‌ బిన్తె జహష్‌ (రజి. అన్‌హా) 
కథనం ప్రకారం (ఒకరోజు) దైవప్రవక్త 
(సల్లం, కంగారుపడుతూ ఆమె ఇంటికి 
వచ్చారు. ఆ సమయంలో ఆయన నోట 
ఈ పలుకులు వెలువడ్డాయి - “అల్లాహ్‌ 
తప్ప వేరొక ఆరాధ్య దైవం లేడు. 
అరబ్బులు నాశనమయిపోయే విపత్తు 
దగ్గరకొచ్చింది. ఈ రోజు యాజూజ్‌, 
మాజూజ్‌ల గోడ ఇంత తెరువబడింది.” 
(ఆయన. తన రెండు వ్రేళ్ళను బొటన 
వ్రేలిని, దానిప్రక్కనున్న ట్రేలితో కలు 
పుతూ వలయంలా చేసి చూపించారు). 
దానికి “ఏమిటి దైవప్రవక్తా! మనమంతా 
నాశనమయిపోతామా? (అప్పుడు) 
మనలో మంచివారు కూడా ఉంటా 
రుగా!” అని నేను (జైనబ్‌ని) సందేహ 
పడగా, “అవును, చెడు సర్వసామాన్యం 
అయిపోయినప్పుడు (మంచివాళ్ళు 
కూడా చెడ్డవాళ్ళతోపాటు దైవ 
శిక్షకు గురౌతారు)” అని అన్నారు దైవ 
ప్రవక్త (స). (బుఖారీ - ముస్తిం) 


సప టం iyo 141 
ర! యం త! షత లయల టు 
Yr yr: క ge: ఏ శక్త రది! 
వ AES ప్రై అయ. క «al 
టట Ets వ. 
౬. GE A ey iol Gis 
OILS UTA IU 
ole Gi ESI 06 


(సహీవా బుఖారీలోని ప్రవక్తల వ్రకరణంలోనూ, ఉపద్రవాల వకరణంలోనూ, 
ఇంకా నవీవొ మున్లింలోని ఉవ(దవాల వ్రకరణంలోనూ ఈ వాదీను 


పేర్కొనబడింది. 


https://teluguislam.net 


నజ. ఈ a 100 
వాదీసు కిరణాలు 303 వ్యయ! రు 


ముఖ్యాంశాలు 


ఈ హదీసులో కూడా దేవుని అవిధేయత, షరీఅత్‌ ఆజ్ఞల ఉల్లంఘన వంటి చెడుగుల 
గురించి చెప్పబడింది. సమాజంలో చెడు సర్వసామాన్యమైపోయినప్పుడు, అందులో కొంతమంది 
సజ్ఞనులున్నప్పటికీ యావత్తు సమాజంపై దైవశిక్ష విరుచుకుపడవచ్చు. అయితే ఆ కొద్దిమంది 
సజ్జనులు మంచిని గురించి ప్రబోధించే, చెడుని నిరోధించే తమ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించి 
ఉంటే పరలోకంలో వారిని పాపాత్ముల నుండి వేరు చేయటం జరుగుతుంది. ఇంకా ఈ 
హదీసు చెడును, దేవుని అవిధేయత వంటి పాపాలను ఖండించాలని ప్రబోధిస్తోంది. 


192. హజ్రత్‌ అబూసయిీద్‌ ఖుద్రీ (రజి) 


కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) 


క” నం ల్‌ కే. త్‌ ర్స! 


మీరు న నడిచే) దారుల్లో Er (ఆతు! J par Ee 
కూర్చోకండి అని ఆదేశించారు. ము 

్‌ 1 I లో WG se 
అప్పుడు సహచరులు, దైవప్రవక్తా! 


Vea 


5p మోక ఎ! Jd) Jw 06 మ 


దారుల్లో కూర్చోవటం తప్ప మాకు వేరే 
ve Gaya)! seb యిని! శస 


దిక్కులేదు. మేము అక్కడ కూర్చొని 
(చాలా ముఖ్యమైన) మాటలు 
మాట్లాడుకుంటాము” అని విన్నవిం 
చుకోగా, “సరే (దారుల్లో) కూర్చోవటం 
తప్పదనుకుంటే మరి మీరు దారి 
హక్కును నెరవేర్చండి” అని అన్నారు. 
అది విని సహచరులు మళ్ళీ, “ఈ దారి 
హక్కు ఎమిటి దైవప్రవక్తా!?” అని 
ప్రశ్నించగా, “చూపులు క్రిందికి వాల్చి 
ఉంచడం, బాధాకరమైన వస్తువులను 
దారినుండి తొలగించడం (లేదా ఎవరికీ 
తమ వల్ల ఇబ్బంది కల్గకుండా జాగ్రత్త 
పడటం), సలాంకు జవాబు పలకటం, 
మంచిని గురించి ప్రబోధించడం, చెడు 
నుంచి వారించడం (ఇదే దాని హక్కు)” 


Idi JU స! ఘర య. 
శ్ర తనీ! ల లై! గదని] ‘Jb 
ర్‌ యల” — aE ge! 

సజు (ఓమ! 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 304 ర్య! ర్య్యం 


అని ఆయన బదులిచ్చారు. 
(బుఖారీ - ముస్తిం) 


(నహీవా బుఖారీలోని అత్యాచారాల” వ్రకరణంలోనూ, అనుమతి తీనుకునే 
ప్రకరణంలోనూ; ఇంకా సహీహ్‌ మున్లింలోని వస్త్రధారణ ప్రకరణంలోనూ ఈ 
హదీను ప్రస్తావనకు వచ్చింది.) 


ముఖ్యాంశాలు 

జనులు నడిచే రోడ్డపై, కాలిబాటలపై కూర్చొని మాట్లాడు కోవడం ధర్మసమ్మతం 
కాదని ఈ హదీసు ద్వారా తెలుస్తోంది. దీనివల్ల వచ్చేపోయే జనులకు, ముఖ్యంగా స్రీలకు 
ఇబ్బంది కలగవచ్చు. రోడ్డపై కూర్చొని మాట్లాడుకోవటమే ధర్మసమ్మతం కానప్పుడు వేలమంది 
జనాలకు ఇబ్బంది కలిగేవిధంగా నడి రోడ్డుపైనే బహిరంగ సభలు నిర్వహించడం, సమావేశాలు 
జరపటం, వివాహాది వేడుకల సందర్భంగా రోడ్లను మూసి ట్రాఫిక్‌ సమస్యలను సృష్టించడం 
ఎలా ధర్మసమ్మతం అవుతుంది? దురదృష్టవశాత్తు ఈ సమస్య మన దేశంలో మరీ ఎక్కువగా 
ఉండటం శోచనీయం. 

2. అయితే అనివార్య పరిస్థితుల్లో మాత్రం పైన హదీసులో పేర్కొనబడిన 
నియమనిబంధనల ననుసరించి రోడ్డపై సమావేశాలు జరుపుకోవటం ధర్మసమ్మతం అవుతుంది. 
దీనికి సంబంధించిన మరికొన్ని నియమాలు ఇతర హదీసుల్లో పేర్కొనబడ్డాయి. ఉదా; 
మంచిమాటలు మాట్లాడుకోవడం, ఎవరైనా ఎక్కువ బరువును మోసుకెళుతూ కనబడితే అతనికి 
"సాయం చేయడం, ప్రమాదాలకు గురైన బాధితులను ఆదుకోవడం, దారి తెలియనివారికి 
దారి చూపించటం, బజారులో నడుస్తున్న వ్యక్తి తుమ్మి 'అల్‌హమ్బులిల్లాహ్‌' అని అంటే దానికి 
సమాధానంగా 'యర్‌హముకల్లాహ్‌' అని పలకడం మొదలగునవి. 


193. హజ్రత్‌ ఇబ్నె అబ్బాస్‌ (రజి) టక్‌ ల! ఈ విప్రం! 14 
కథనం: దైవప్రవక్త (సల్లం) ఒక వ్యక్తి రీ వక త! రెం! Ee ట్‌! టం 
చేతికి బంగారపు ఉంగరం ఉండటం క్ష లు 4 ధో రసి దః Uses 
చూశారు. ఆయన దాన్ని (ఆ వ్యక్తి ప ఎ! నమ! ఏ a 06 pag tr 
చేతినుండి) లాక్కొని పారేశారు. ఆ 

తరువాత (ప్రజలను) “మీలో ఎవరికైనా 

నరకజ్వాల (కు గురి) కావాలనుకుంటే 

దీనిని చేతికి తొడగవచ్చు” అని హెచ్చ 


రించి వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిన 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 305 ర కారా 


తరువాత అక్కడున్న వారిలో ఎవరో 
అతనితో “నీ ఉంగరాన్ని తీసుకో. (దాన్ని 
అమ్మిగాని లేక ఎవరికైనా బహుమానం 
ఇచ్చిగాని) నీవు దాంతో ప్రయోజనం శ క్‌ 
పొందవచ్చు” అని సలహా ఇవ్వగా “దైవ (యా టం 2 వ! లల పాం 
సాక్షి! దైవప్రవక్త (సల్లం) వద్దని పారేసిన 

వస్తువుని నేనెన్నటికీ ముట్టుకోను” అని 

అన్నాడా వ్యక్తి. 

(నహీవా మున్లింలోని వనశ్త్రధారణ ప్రకరణం) 


న cle USS 2G 
«| తద 1 క్ల వ Jays 
5 114 యం. aly YJ 0G అశు 


ముఖ్యాంశాలు 


1. ఇస్లాంలో పురుషులు బంగారు అభరణాలు తొడగటం నిషిద్ధం. ఆఖరికి మగవారు 
ఒక బంగారపు ఉంగరం కూడా తొడగరాదు. కాని శోచనీయమైన విషయం ఏమిటంటే, జనులు 
స్వయంగా కల్పించుకున్న ఆచారం వల్ల పెళ్ళి నిశ్చితార్థ సందర్భాల్లో, కాబోయే వరుడికి 
బంగారపు ఉంగరం తొడగటం మన సమాజంలో సర్వసాధారణమైపోయింది. మరోవైపు 
పురుషులు కూడా వాటిని ధరించడాన్ని డాబుగా భావిస్తున్నారు. నేడు మననాట ప్రబలుతున్న 
ఈ షరీఅత్‌ ఉల్లంఘన వినాశానికి దారితీస్తుందనడంలో సందేహం లేదు. కాబట్టి దీనిని 
రూపుమాపటానికి ప్రజలు వ్యక్తిగతంగానూ, సామూహికంగానూ కృషి చేయాలి. నిశ్చితార్థ 
సమయాల్లో కానుకలు ఇచ్చిపుచ్చుకోవడం, గొప్పగొప్ప విందు భోజనాల ఏర్పాట్లు చేయడం 
లేనిపోని భారాన్ని నెత్తిన వేసుకోవటం తప్ప మరేమీ కాదు. అసలు ఇస్లామీయ షరీఅత్‌లో 
దీనికి అనుమతి ఉందా లేదా అన్నదీ ఆలోచించాల్సిన విషయమే. దానికితోడు “నిషిద్ధ (హరాం) 
వస్తువులు కానుకలుగా ఇవ్వడమంటే తప్పు మీద తప్పు చేస్తున్నట్లే లెక్క. అల్లాహ్‌ ముస్టింలకు 
సద్బుద్ధిని ప్రసాదించుగాక! 

2. ఈ హదీసు ద్వారా దైవప్రవక్త (సల్లం) పట్ల ఆయన సహచరులు ప్రదర్శించిన 
నిరుపమాన విధేయతాభావం వెల్లడౌతోంది. 


తో (a 


194. హజ్రత్‌ అబూ సయీద్‌ హసన్‌ బప్రీ జూ దా! లా లావే! - 166 


(రహ్మలై) కథనం : ఒకసారి ఆయిజ్‌ బిన్‌ 4! | ఆం ల క్‌ ర్‌! ఢీ! Ma! 
అమ్‌ (రజి), ఉబైదుల్లాహ్‌ బిన్‌ జియాద్‌ sh రెడు ర) bala or గమ్‌ న 
దగ్గరికి వెళ్ళి “చూడు నాయనా! ప్రజల ఇం స 2 | 

of» Jd క wld) nas yg! 


పట్ల కఠినంగా వ్యవహరించే పాలకులు 
అతి నీచులు” అని దైవప్రవక్త (సల్లం) 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


అంటుండగా నేను విన్నాను. కనుక నీవు 
కూడా వారిలాగా అవకుండా జాగ్రత్త 
పడు!” అని ఉపదేశించారు. అది విని 
ఉబైదుల్లా బిన్‌ జియాద్‌, “కూర్చో 
(చెబుతా)! నువ్వు ముహమ్మద్‌ (సల్లం) 
అనుచరుల్లోని తప్ప, తాలు వంటివాడివి 


Gland, 


ను SS di పట్టు ఉమ! en 23 
UU IE IG 
అలరు 00 కకం 
ళో సమస పెడ! cs యే పేయి 


pelo lays 


కదూ!” అని హేళన చేసి మాట్లాడాడు. 
దానికి ఆయిజ్‌ (రజి), “ఎమిటి, 
దైవప్రవక్త అనుచరుల్లో తప్ప, తాలు 
అనదగ్గవారున్నారా? (అసంభవం). తప్ప, 
తాలు (లాంటి మనుషులు) వారు 
కాదు, వారి తరువాత వచ్చిన వాళ్ళు” 
అని అతనికి సమాధానం చెప్పారు. 
(ముస్లిం) 


హీవా మునస్లింలోని నాయకత్వ ప్రకరణం) 


BRB 


ముఖ్యాంశాలు 


ఈ హదీసు ద్వారా దైవప్రవక్త సహచరులైన హజ్రత్‌ ఆయిజ్‌ (రజి) గారి ధైర్యసాహసాలు, 
సత్యాన్ని చాటిచెప్పే ఆయన ధీరత్వం వెల్లడౌతున్నాయి. నిరంకుశుడైన బస్రా గవర్నరు 
ఉబైదుల్లాహ్‌ బిన్‌ జియాద్‌కు ఆయన ఏమాత్రం భయపడకుండా దైవప్రవక్త ప్రవచనాన్ని 
వినిపించారు. తన దురహంకారాన్ని ముఖం మీదే ఖండించినందుకు ఉబైదుల్లాహి కోపోద్రిక్తుడై 
ఆయన్ని దైవప్రవక్త సహచరుల్లో పొట్టులాంటివాడని అవమానించాడు. కాని వెంటనే ఆయన 
ప్రవక్త సహచరుల మహిమోన్నతలను చాటిచెప్పి, వాళ్ళలో ఎవరూ తప్ప, తాలూ లాంటి 
వ్యక్తులు లేరని, వారి తరువాత వచ్చిన నీలాంటివారే తప్ప, తాలూ అని నిర్భయంగా దీటెన 
సమాధానమిచ్చారు. 


195. హజ్రత్‌ హుజైఫా (రజి) కథనం షు Te _ is 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రబో 
ధించారు : “ఎవరి గుప్పెట్లోనైతే నా 
ప్రాణముందో ఆయన సాక్షిగా చెబు 
తున్నాను! మీరు తప్పకుండా మంచిని 


గురించి ఆజ్ఞాపించండి, చెడు నుంచి 


తే ౮6 జక రం pe ప! ట్రట్చ 
రయ Wg sy ye 


lo స 


https://teluguislam.net 


వాదీసు కిరణాలు 307 ద కాలూ 


వారించండి. లేకపోతే త్వరలోనే దేవుడు 
మీపై తన తరపునుండి ఏదైనా శిక్షను 
అవతరింపజేయవచ్చు. ఇక ఆ తరువాత 
మీరు ఎంత ప్రార్థించినా మీ ప్రార్థనలు 
ఆలకించబడవు (జాగ్రత్త!).” (తిర్మిజీ 
దీనిని ఉల్లేఖించి హసన్‌గా పేర్కొ 
న్నారు). 

(జామె తిర్మిజీలోని ఉపద్రవాల అధ్యాయములు) 


ప్ల రీ వ రమ 3 మ = 
త శ 907 శీ se ss a= 
lig రోత లయ సి టు Ue SU 
జీ కో [౯ శ క్ష] క్‌ 
“om యయా by gh lly, తు 


ముఖ్యాంశాలు 

మంచిని పెంపొందించే, చెడుని నిర్మూలించే బాధ్యతను విస్మరిస్తే దైవశిక్ష 
విరుచుకుపడటంతోపాటు, దేవుని సన్నిధిలో చేసుకునే ప్రార్థనలు కూడా స్వీకృతిని పొందజాలవని 
ఈ హదీసు ద్వారా తేటతెల్లమవుతోంది. 
196. హజ్రత్‌ అబూ సయీద్‌ ఖుద్రీ జా రీడ్‌ పయ గు 141 
(రజి) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) 
ఇలా అన్నారు : నిరంకుశుడైన రాజు షై Jie పా SU! "Lal ‘JU 
ముందు న్యాయం గురించి మాట్లా fbb | F eT 
డటం (దైవమార్గంలో చేసే) అత్యుత్తమ “ల భా 
జిహాద్‌ (పోరాటానికి సమానం). (దీనిని - ప్రయా యాతో లక్‌ 
అబూదావూద్‌ మరియు తిర్మిజీ ఉల్లేఖిం 
చారు. ఇంకా తిర్మిజీ దీనిని “హసన్‌'గా 


పేర్కొన్నారు.) 


(జామె తిర్మిజీలోని ఉపద్రవాల అధ్యాయం లోనూ, ఇంకా సుననె అబూదావ్రూద్‌లోని 
క్రితాబుల్‌ ములాపొమలోనూ పాందువరచబడిన వాదను). 


ముఖ్యాంశాలు 

వాస్తవానికి 'జిహాద్‌' అంటే కృషిచేయటం, ప్రయత్నించడం అని అర్థం. దైవధర్మ 
బె న్నత్యానికి దోహదపడే ప్రతి కృషినీ, ప్రయత్నాన్నీ మనం “జిహాద్‌'గా అభివర్ణించవచ్చు. ఇందులో 
అనేక దశలున్నాయి. వాటిలో అత్యున్నతస్థాయికీ చెందిన జిహాద్‌ ఎమిటంటే, ప్రజాపాలకులకు 
దైవసందేశాన్ని వినిపించి, వారు పాల్పడుతున్న ధర్మవిరుద్ధమైన కార్యకలాపాలను, ప్రజావ్యతిరేక 


https://teluguislam.net 


హదీసు కిరణాలు 


308 


ITD 


విధానాలను ఎండగట్టడం. అదేవిధంగా సమాజంలో అవినీతి రాజ్యమేలుతూ ఎవరికీ 
దానిగురించి మాట్లాడే ధైర్యం లేకపోయినప్పుడు దానికి వ్యతిరేకంగా గళం విప్పడం కూడా 


గొప్ప జిహాద్‌ అవుతుంది. 

197. హజ్రత్‌ అబూ అబ్బుల్లాహ్‌ తారిఖ్‌ 
బిన్‌ షిహాబ్‌ బజలీ అహ్‌మసీ (రజి) 
కథనం: దైవప్రవక్త (సల్లం) రికాబుపై 
కాలుపెట్టి (తన వాహనమెక్కుతుండగా) 
అంతలోనే ఒకవ్యక్తి వచ్చి ఆయన్ని 
“అన్నింటికంటే శ్రేష్టమైన జిహాద్‌ ఎది?” 


అని అడిగాడు. దానికి ఆయన, 
“నిరంకుశుడైన రాజుముందు సత్యాన్ని 
చాటిచెప్పటం ' అని సమాధాన 


మిచ్చారు. (నసాయి దీనిని ప్రామాణిక 
మైన పరంపర ఆధారంగా ఉల్లేఖిం 
చారు). 


198. దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రబోధిం 
చారని హజ్రత్‌ ఇబ్నె మస్‌వూద్‌ (రజి) 
తెలియజేశారు : ఇస్రాయీల్‌ జాతి 
(ధర్మం)లో అన్నిటికన్నా ముందు ఏర్ప 
డిన లోపం ఏమిటంటే, వారిలో ఒక 
వ్యక్తి మరొక వ్యక్తితో, “అయ్యా! 
అల్లాహ్‌కు భయపడు. నీవు చేస్తున్న 
(చెడు) పనిని వదలిపెట్టు. అది నీకు 
ధర్మసమ్మతం కాదు” అని అంటాడు. 
కాని మరుసటి దినం ఆ వ్యక్తి (తన 
పద్ధతి మార్చుకోకుండా) అదే స్థితిలో 
ఉన్నప్పటికీ అతను నిస్సంకోచంగా ఆ 
వ్యక్తితోపాటు తింటాడు, తాగుతాడు, 
అతని వెంట కూర్చొని (కాలక్షేవం 
చేస్తాడు). (వాస్తవానికి ఎదుటివ్యక్తి తన 


35 చద, 33 Gb 4 మ en 


etl de Et 14 

డా Fe రాజు Gl dle 
Jd పు die dl క 
ఢీ: Jl యు sis కక ధ్‌! 


Sh, ye ఏ s133 (౮ రయ 


3 త 
కతి ల్‌ ఈక ణల 5 


PEs Ree gh i ns 

sls 

జ రయ టప తత | లము! 
" లాడి మాయు న 


gl ge EIA 

Ju J ee తే! sy 3s 
ఎంటీ! వడ ర ర? వక్త ర్చ 
ఎ రము! తత్‌ టీ iy ys య 
HM Gl aU రక 3 
gg శయ Hl be Vb Wwe 
Sl Us ie YE UE hy Wl 
య సూప్స్‌ భూత Ls ర 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


పద్ధతిని మార్చుకోకుండా ఉన్నప్పుడు 
అతనికి దూరంగా ఉండాల్సింది. కాని 
అతను అలా చేయలేదు. ఇస్రాయీల్‌ 
జాతి ధోరణి ఇలాగే ఉండేది). వారు 
అలా చేసినందుకు అల్లాహ్‌ వారందరి 
హృదయాలనూ ఒకేలా మార్చివెశాడు. 


తరువాత దైవప్రవక్త (సల్లం) దివ్య 
ఖుర్‌ఆన్‌లోని ఈ సూక్తిని పరించారు: 
“ఇస్రాయీలు సంతతివారిలో అవిశ్వాస 
మార్గం అవలంబించిన వారిని దావూద్‌ 
నోట, మర్యమ్‌ కుమారుడైన మసీహ్‌ 
నోట శపించడం జరిగింది. ఎందుకంటే 
వారు అవిధేయులయ్యారు. అత్యా 
చారాలు చేయసాగారు. చెడుపనులు 
చెయ్యకుండా వారు ఒకరినొకరు నిరో 
ధించడం మానివేశారు. వారు అవలం 
బించిన మార్గం చాలా చెడ్డది. ఈనాడు 
నీవు వారిలో చాలా ఎక్కువమందిని 
(విశ్వాసులకు ప్రతికూలంగా) అవిశ్వాసు 
లను బలపరచేవారుగా, వారితో మైత్రి 
చేసేవారుగా చూస్తావు. నిశ్చయంగా వారి 
మనస్సులు వారి కోసం తయారు 
చేసిపెట్టిన ముగింపు బహుచెడ్డది. ఈ 
కారణంగా అల్లాహ్‌ వారిపై ఆగ్రహోదగ్రు 
డయ్యాడు. వారు శాశ్వత శిక్షకు గురి 
అవుతారు. వారు నిజంగానే అల్లాహనూ, 
ప్రవక్తనూ, ప్రవక్తపై అవతరించిన దానినీ 
విశ్వసించేవారే అయితే (విశ్వాసులకు 
ప్రతికూలంగా) అవిశ్వాసులను ఎన్నటికీ 
మిత్రులుగా చేసుకొని ఉండేవారు 
కాదు. కాని వారిలో చాలామంది 
అల్లాహ్‌ పట్ల విధేయతకు దూరమై 


309 


రు కాగా 


శీ శి ఈ. 7 33 క్రీ ల ల టీ 
భక ను ew క తలం తీ 
ల మ. న య! యాడ ల 


అ డూ ప్లానే! త్ర ఫే :J 
Pees నో Ge ప్రస త్రయీ త్రూ తల్లో 
«oe 2A 


© చ్వుషషన్త inl; yas Ww శ 


న్‌ 


పష, కరు రో కోత. డా 


SSO యప ఏఈ ఈ! 


[హూ ప్ర Fs 45 కుకా 
ల శద కర్తే 
a TAN VA sud] TORT 
య్య స్రీ ర క 
య ole న. లయ! లో రవ; 
Al క్రయ Sl bess; ఆయి! 
ప్రతి 3 3 | A రహ! యస Ay 
న సా ల్లా గా aan th a! 
mu iss ప మటు 


https://teluguislam.net 


వాదీసు కిరణాలు 


పోయారు.” (అల్‌ మాయిద : 78 - 81) 


ఈ సూక్తి పఠించిన తరువాత ఆయన 
ఇలా అన్నారు : “లేదు, లేదు, మీరు 
తప్పకుండా మంచిని గురించి ఆదేశిం 
చాల్సిందే. చెడునుంచి వారించాల్సిందే. 
మీరు తప్పకుండా అన్యాయం చేసే 
వాడిని చెయ్యిపట్టి ఆపండి. బలవంతం 
గానైనా సరే అతణ్జీ న్యాయం వైపుకు 
మరల్చ్బండి. సత్యాన్ని (అంగీకరించమని) 
అతనిపై ఒత్తిడి తీసుకురండి. లేకపోతే 
అల్లాహ్‌ మీ అందరి హృదయాలనూ 
ఒకేలా మార్చివేస్తాడు. వారిని శపించిన 
ట్లుగానే మిమ్మల్నీ శపిస్తాడు. (ఈ 
హదీసును అబూదావూద్‌ మరియు 
తిర్మిజీలు ఉల్లేఖించారు. ఇంకా తిర్మిజీ 
దీనిని 'హసన్‌' కోవకు చెందిన హదీసుగా 
పేర్కొన్నారు. హదీసు వాక్యాలు మాత్రం 
అబూదావూద్‌వి.) 


తిర్మిజీలోని వాక్యాలు ఈ విధంగా 
ఉన్నాయి : ఇస్రాయీల్‌ జాతి దురాగతా 
లకు ఒడిగట్టినప్పుడు వారి మత 
పండితులు వారిని వారించారు. కాని 
జాతి వారు మాత్రం పాపాలు చేయటం 
మానలేదు. ఆ తరువాత మత 
పండితులు కూడా (నిర్మొహమాటంగా) 
వారితో పాటు కూర్చోవటం, తినటం, 
త్రాగటం మొదలుపెట్టారు. దాంతో 
అల్లాహ్‌ వారందరి హృదయాలనూ 
ఒకేలా మార్చేశాడు. ఇంకా దావూద్‌ - 
అలైహి - మరియు ఈసా - అలైహి - 
నోట వారిని శపించాడు. ఎందుకంటే 


310 


SANE, 
hdl. > a లత sll 
des de gh Tre 
తో Jai! దహ (పః నమ శ 
టు య సై డు 
హు వ తో nme 
రా 21 య్‌! ల Ber 


w wP m7 pw 


ఏవ 1 36; aa In, ol 


wt యా oy తానే gills Ya 
త! ర. CFR dbl Gs ls 
చ ద టవ haya 


https://teluguislam.net 


హదీను కిరణాలు 311 భ్య్యాడు! ర్య 


వారు (అల్లాహ్‌కు) అవిధేయత 
చూపారు. అత్యాచారాలు చేయడం 
మొదలెట్టారు. 


ఇలా అన్నాక ఆనుకొని కూర్చుని వున్న 
ఆయన ఒక్కసారిగా లేచి సరిగ్గా 
కూర్చుని “తప్పదు, ఎవరి గుప్పెట్లోనైతే 
నా ప్రాణముందో ఆయన సాక్షిగా 
చెబుతున్నాను. మీరు ప్రజల్ని సత్యం 
వైపుకు మళ్ళించే దాకా (మీకు ముక్తి 
లభించదు)” అని చెప్పారు. 


“త-తిరూహుమ్‌ ' అంటే వారిని మళ్ళిం 
చండని, “వల తళఖ్‌సురున్నహూ” అంటే 
వారిని ఆపండి, బలవంతం చేయండని 
అర్థం. 
(సుననె అబూదావూద్‌లోని ములాహిమ్‌ ప్రకరణంలోనూ, నుననె తిర్మిజీలోని 
వ్యాఖ్యానాల అధ్యాయాల్లోనూ ఈ హదీను ప్రస్తావనకు వచ్చింది.) 
ముఖ్యాంశాలు 


మత పండితులు తమ బాధ్యతగా భావించి ప్రజల్ని చెడు కార్యాలనుంచి ఆపాలి. 
ఒకవేళ ప్రజలు ఆ చెడుపనుల్ని వదలిపెట్టేందుకు సిద్ధం కాకపోతే కనీసం మంచివాళ్ళెనా 
వాళ్ళతోపాటు కూర్చొని కాలక్షేపం చేయటం, వారితో కలసి తినడం, త్రాగడం లాంటి వాటికి 
దూరంగా ఉండాలని ఈ హదీసు ప్రబోధిస్తోంది. విశ్వాస రోషమున్న ఎ వ్యక్తికీ ఇలా వారితో 
పాటు కూర్చొని కాలక్షేపం చేయటానికి మనసొప్పదు. పండితులు ఆ మాత్రం రోషం 
ప్రదర్శించకపోతే వారు కూడా అవిధేయుల్లాగా దైవశాపానికి గురౌతారనడంలో సందేహం 
లేదు. అల్లాహ్‌ మనల్నందరినీ రక్షించుగాక! 


199. హజ్రత్‌ అబూబక్ర్‌ సిద్దీఖ్‌ (రజి) భో ట్లో ధ్ర పయి al! - 144 
కథనం : ఒకసారి ఆయన ఇలా అన్నారు: GU ‘Jb cas dl టాం ంత్రరున 
“ప్రజలారా! మీరు ఈ దైవసూక్తిని క్‌. FA TEN రక ప Pu 
పఠిస్తూనే ఉంటారు. “విశ్వాసులారా! | fe శో న న్‌ా AN 
మిమ్మల్ని గురించి మీరు ఆలోచించు lwo pra ధయ వర్త క క్ట 
కోండి. మీరు గనక స్వయంగా సన్మా 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


రగ్గంలో ఉంటే, ఇతరులు మార్గభ్రష్టు 
లైనప్పటికీ మీకు ఎంతమాత్రం హాని 
కలగదు. (అల్‌ మాయిద : 105) కాని 
దైవప్రవక్త (సల్లం), “ప్రజలు ఒక అత్యా 
చారిని (అత్యాచారం చేస్తుండగా) చూసి 
కూడా అతణ్జీ చెయ్యిపట్టి ఆపకపోతే 


312 


Galak, 


usu) శ న 
Isis 131 Jl రీ వ. లం 
di desl యం మ్‌ త ih 


Cr 


చా ఆట [oo 


(391౨ nl oly Uy శతు! చ 


జ 


re Ll సయ్‌. sgl, 


త్వరలోనే దైవశిక్ష వారందరినీ చుట్టు 

ముడుతుంది” అని చెబుతుండగా నేను 

విన్నాను. (దీనిని అబూదావూద్‌, తిర్మిజీ 

మరియు నసాయీలు ప్రామాణికమైన 

పరంపరల ఆధారంగా ఉల్లేఖించారు.) 
(అబూదావూద్‌లోని ములాహిమ్‌ ప్రకరణంలోన్నూ నుననె తిర్మిజీలోని ఉవద్రవాల 
అధ్యాయాల్లోనూ, ఈ హదీసు పొాందువరచబడి ఉంది.) 


ముఖ్యాంశాలు 


పై హదీసులో ప్రస్తావించబడిన దైవసూక్తిని మొదటిసారిగా చూస్తే ఎవరికైనా అపార్థం 
కలగవచ్చు. ఈ ఆయతును చదివి - మనిషి స్వయంగా స వర్ణం ఉన్నప్పుడు అతను ఇక 
మంచిని పెంపొందించే, చెడుని నిర్మూలించే బాధ్యతను నిర్వర్తించవలసిన అవసరం ఉండదనీ, 
తాను స్వయంగా చెడులకు దూరంగా ఉంటున్నాడు కాబట్టి, తోటివ్యక్తులు చేసే చెడుల 
గురించి తనను ప్రశ్నించడం జరగదనీ, ఆ విధంగా అసలు ముస్లిం సమాజంపై ప్రపంచంలో 
దైవధర్మాన్ని సంస్థాపించే బాధ్యతే లేదనీ, ప్రతి వ్యక్తీ తనను తాను సంస్కరించుకుంటే చాలన్న 
పెడర్గాన్ని తీసుకోవచ్చు. వాస్తవానికి ఈ ఆయతు ఉద్దేశ్యం అది కాదు. హజ్రత్‌ అబూబక్ర్‌ 
(రజి) చెప్పదలచుకున్నది కూడా అదే! ఆయన దైవప్రవక్త ప్రవచనాన్ని వినిపించి ఆ భావాన్ని 
ఖండించారు. దీనిద్వారా తెలిసేదేమిటంటే సాధ్యమైనంతవరకు చెడుని నిర్మూలించే బాధ్యత 
ప్రతి ఒక్కరిపై ఉంది. శక్తి ఉండి కూడా చేత్తో గాని లేక నోటితోనైనా సరే చెడుని నిరోధించడానికి 
కృషిచేయకపోతే చెడు చేసినవారితోపాటు దాన్ని సహించినవారు కూడా దైవాగ్రహానికి 
పాత్రులౌతారు. 


ఇకపోతే పైన ప్రస్తావించబడిన దివ్య ఖుర్‌ఆన్‌ సూక్తికి సరైన భావం ఏమిటంటే, 
“విశ్వసించిన ప్రజలారా! జాగ్రత్తగా ఉండండి. మార్గభష్టుల భ్రష్టత దుష్ప్రభావం మీపై కూడా 
పడవచ్చు. మీకు సన్మార్గం లభించిన తరువాత ఇక మార్గభష్టత్వాన్ని కొనితెచ్చుకోకండి. 
మార్గభ్రష్టులకు నిరంతరం మంచిని గురించి ఆదేశిస్తూ, చెడునుండి నిరోధిస్తూ ఉన్నప్పుడే 
ఇది సాధ్యమవుతుంది. లేకపోతే వారి ప్రభావానికి లోనై మీరు కూడా భ్రష్టులైపోయే 
ప్రమాదముంది.” హజ్రత్‌ అబూబక్ర్‌ (రజి) దైవప్రవక్త (సల్లం) హదీసును వినిపించి దివ్య 
ఖుర్‌ఆన్‌ సూక్తి అర్థాన్ని విడమరచి చెప్పారు. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 313 ర కాగా 


FS 


) Bia 
మ పక దయ్యము 


మంచిని గురించి ఆదేశిస్తూ, చెడునుండి వారిస్తూ తాను 
మాత్రం దానికి విరుద్ధంగా చేసేవాడికి ఎదురయ్యే కఠిన 
పర్యవసానం గురించి..... 


bis PA 


దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ సెలవిచ్చాడు : ఎద! పో ఫీ > ‘Ju ‘il ౮౮ 
“సన్మార్గాన్ని అవలంబించండి అని మీరు ణ్‌ కర రయం శయ cers 
క ఉపదేశిస్తారు - కాని మిమ్మల్ని, aa తద శరీ స 3 న. . ణీ! 
మీరు మరచిపోతారేమిటి? మరి చూడబోతే “లోలో ౮౮౪ [££ :ప్పుట!) 44 
మీరు గ్రంథపారాయణం చేస్తారు. అయినా శర డీక్‌ 3 bE పే! స్య 
మీరు బుద్ధిని బొత్తిగా ఉపయోగించరేమిటి?” 1] 
(అల్‌ బఖర : 44) 
మరొకచోట ఇలా అంటున్నాడు : 
“విశ్వాసులారా! మీరు చేయని విషయాన్ని bs హక యి ర! El 
చేస్తాము అని చెబుతారెందుకు? మీరు చేయని G1 డ 
దానిని చేస్తాము అని చెప్పటం అల్లాహ్‌ దృష్టిలో we al td సుష 
అత్యంత అప్రియమైన విషయం.” 

(అస్‌ సఫ్‌ : 2,3) 

ఇంకొకచోట షుఐబ్‌ - అలైహి - అన్నమాటను 
ప్రస్తావించాడు: 
“(షుఐబ్‌ ఇలా అన్నాడు) ఎ విషయాల నుండి 
నేను మిమ్మల్ని వారిస్తున్నానో వాటిని నేనే 
స్యయంగా చేయటాన్ని నేను నుతరామూ 
యిష్టపడను.” (హూద్‌ : 88) 


PPT Ax 2 hrm 


మియా రి. PET 
Jy [YY వంటి!) SAS న 


[AA 344] 


200. దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రబోధి 
స్తుండగా తాను విన్నానని హజ్రత్‌ అబూ ied 2 We | 
జైద్‌ ఉసామా బిన్‌ జైద్‌ బిన్‌ హారిసా “ఆ హ్‌ శీ! ఆం (లా స్రష్ట 


గ్ర హయ! లు al ల్‌ అశ 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 314 Gd, 


(రజి) తెలియజేశారు: “ప్రళయదినాన ఆక రష పోత! ర ane 
ఒక వ్యక్తిని తీసుకొచ్చి అగ్ని (నరకం)లో Ws Gl beh se Hoe 
SO గ. దాంతో న్స స తో వ (ల లూక 
అతని పేగులు (కడుపులో నుండి) ఏత యు డ్య య య వడ! టక 
బయటికి వచ్చి పడతాయి. అతనా ఎట్‌! dl: వ! woos sy! ో 3a! 
ప్రేగుల్ని పట్టుకొని గానుగ గాడిదలా 2% య్‌ ల tue 16% 6 క 
(నరకంలో అటూ ఇటూ) తిరుగుతూ. ,ప్పట్టు ఇహ! ఇవ డ్య త 
ఉంటాడు. ఇతర నరకవాసులు అతని న 
వద్దకు చేరి, “అయ్యో! మీరేం పాపం wore [దప sl 
చేశారని ఇక్కడున్నారు? మీరైతే మంచి. ఆ తజ ఆట్‌ స రై ల్యే 
పనులు చేయమని ప్రబోధిస్తూ, చెడు 
పనులు చేయవద్దని వారిస్తూ ఉండే ,.,._. ne 
వారు కదా!” అని అడుగుతారు. దానికి వం “మాటు! Jit 3a యో | os 
అతను, “నిజమే, నేను మంచిని గురించి యూ! యనే! LEY. బ్రా 
ఆజ్ఞాపించిన మాట వాస్తవమె. కాని నేను చ 
మాత్రం మంచి పనులు చేసేవాణ్ణి కాదు. 
ఇతరులను చెడునుండి వారిస్తూ నేను 
స్వయంగా దానికి పాల్పడేవాణ్ణి” అని 
చెప్తాడు. (బుఖారీ - ముస్లిం) 
“తందలిఖు' అంటే బయటికి వస్తాయి 
అని అర్థం. “అఖ్‌తాబ్‌' అంటే (ప్రేగులు. 
“ఖిత్‌బున్‌' ఏకవచనం. 
(నహీవా బుఖారీలోని సృష్టి ఆరంభ వ్రకరణంలోనూ, నహీవొ ముస్తింలోని ఐహిక 
అనానక్తత వ్రకరణంలోనూ ఈ హాదీను వచ్చింది.) 
ముఖ్యాంశాలు 
వేదికలపై నించొని ఊకదంపుడు ఉపన్యాసాలతో ప్రజలను ఉర్రూతలూగిస్తూ, వ్యక్తిగత 
జీవితంలో మాత్రం దానికి విరుద్ధమైన పనులుచేసే పండితులకు, సత్య సందేశ ప్రదాతలకూ 
ఈ హదీసు కనువిప్పు కావాలి. అలాగే ఇతరుల ముందు నీతి సూత్రాలు వల్లిస్తూ తమల్ని 
తాము మరచిపోయే తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, పీఠాధిపతులకు, మత, రాజకీయ 
నాయకులకు కూడా ఈ హదీసులో హెచ్చరిక ఉంది. 


——D 0) —-—— 


https://teluguislam.net 


దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు: ఎ శే ప bjt 9 : JU 4! Jb 

> ల 44 
“ముస్లిములారా! ఎవరి అమానతులను వారికి [0A gl dail ల్రే యున్‌ ఓకా 
అప్పగించమని అల్లాహ్‌ మిమ్మల్ని ఆజ్బ్జాపిస్తు Je పం ff Css క్ష > (es dU 


న్నాడు.” (అన్‌ నిసా క్‌ 58) (సడ కర్రే ళ్‌ Jif; య్‌ + 
మరోచోట అల్లాహ్‌ ఇలా అంటున్నాడు లై SA ల టా pp ళ్‌ కళకి 


ద se . Ef Gs G Gi 
“మేము ఈ అమానతును ఆకాశాలముందూ, IVY ili] ti 


భూమిముందూ, పర్వతాలముందూ పెట్టాము. 
అవి దానిని మోయటానికి సిద్ధపడలేదు. దానికి 
భయపడ్డాయి. కాని మానవుడు దాన్ని తనపై 
మోవుకున్నాడు. నిన్సందేహంగా, అతడు 
అన్యాయం చేసుకున్నాడు, మూర్భుడు.” 
(అల్‌ అహొజాబ్‌ : 72) 


గమనిక : పై సూక్టిలో అమానతు అంటే దేవుని ఆజ్ఞలు, విధులు, నిషేధాలని అర్థం. ఆ 
విధంగా యావత్తు వషరీఅల్‌ (ధర్మం) ఒక అమానతు (అవ్చగింత) లాంటిదే. దేవుడు 
భూమ్యాకాళాల్లో వర్వతాల్లో ఒక రకమైన గ్రహణశళక్తిని నృజించాడు. అందుకే అవి ఈ 
అప్పగింతను భరించడానికి వెనుకంజవేశాయి. దైవప్రవక్త (సల్లం) ఆనుకొని నిలబడి ఉపన్యానం 
ఇచ్చే బెట్టు కొమ్మ దుఃఖించిందని హదీనుల ద్వారా తెలుస్తోంది. భూమ్యాకాశాల, వర్వతాల 
(గ్రహణశక్తి కూడా అలాంటిదే! 


201. హజ్రత్‌ అబూహురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (స) ఇలా 
ప్రవచించారు : మూడు విషయాల 
ద్వారా కపటిని గుర్తించవచ్చు. అతను 
మాట్లాడితే అబద్ధం పలుకుతాడు, le Gia (0 ప్ర! BE asl 
ఎదైనా వాగ్దానం చేస్తే దాన్ని భంగపరు 


al ధూ కనీ gh oe -1 

తూ A Ws sae wo 
GE Th :d శత! Jy Sl cae 
as; Em aS 1] “దా 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 316 రో కాలూ 


స్తాడు, ఇంకా అతని దగ్గర అమానతు 
(అప్పగింత)ను ఉంచితే అందులో 
ద్రోహానికి పాల్పడతాడు. 

(బుఖారీ - ముస్లిం 


వేరొక ఉల్లేఖనంలో, “ఒకవేళ అతను 15 2 ర 


ly) py 
నమాజ్‌ చేసినా, ఉపవాసాలు పాటిం CL 
చినా, తన్ను తాను ముస్టింగా భావిం చప శ 


చినాసరే (అతను కపటిగానే పరిగణించ 

బడతాడు)” అని ఉంది. 
(సహీహ్‌ బుఖారీలోని విశ్వాస ప్రకరణంలోన్తూ ఇంకా సహీహ్‌ ముస్తింలోని విశ్వాన 
ప్రకరణంలోనూ ఈ హదీను వచ్చింది.) 


ముఖ్యాంశాలు 

మనసులో ఇస్తాం మరియు ముస్లింలతో విరోధాన్ని, అక్కసును దాచిపెట్టుకుని పైకి 
మాత్రం తాను ముస్లింనని చెప్పుకునేవాడిని 'మునాఫిక్‌' (కపట విశ్వాసి) అని అంటారు. ఈ 
కపట స్వభావం “కుఫ్ర్‌' (దైవతిరస్కారం) కన్నా హేయమైనది. అందుకే దివ్య ఖుర్‌ఆన్‌లో 
అల్లాహ్‌ సెలవిచ్చాడు : “బాగా తెలుసుకోండి, కపటులు నరకంలో అట్టడుగు ప్రదేశానికి 
పోతారు” (అన్‌ నిసా : 145). దైవప్రవక్త (సల్లం) కాలంలో ఇలాంటి కపటులు అనేకమంది 
ఉండేవారు. దేవుడు ఆయనకు వహీ ద్వారా వారందరి పేర్లనూ తెలియజేశాడు. కాని ప్రస్తుత 
కాలంలో ఇలాంటి కపటులను గుర్తించడం చాలా కష్టం. కనుక ఇప్పుడు ఎవరినీ కపటులని 
అనడానికి వీల్లేదు. దైవప్రవక్త తదనంతరం వహీ (దైవవాణి) అవతరణ ఆగిపోయింది. ప్రజల 
మనసులో దాగివున్న కపట స్వభావాన్ని తెలుసుకోవడం ఇక అసాధ్యం. అయితే నేడు 
ముస్టింలలోనూ ఆచరణపరమైన కాపట్యం సామాన్యమైపోవడం శోచనీయం. హదీసులో 
సూచించబడిన కపట చేష్టల్ని ముస్లింలు కూడా అవలంబిస్తున్నారు. ఇది ఆచరణపరమైన 
కాపట్యమే గాని విశ్వాసపరమైన కాపట్యం కాదు. ఇస్లాంపై అపనమ్మకంతో కపట చేష్టలకు 
పాల్పడితే అది కుఫ్‌ అవుతుంది. అయితే ఆచరణపరమైన కాపట్యం కూడా చాలా ప్రమాదకర 
మైనదే. కనుక ముస్లింలు అలాంటి చేష్టలకు దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి. లేకపోతే 
వారు కూడా క్రమక్రమంగా కాపట్యగోతిలో పడిపోయే అవకాశముంది! 


జి 0౦ : దైవప్రవక్త (సల్లం వతి. : bl ల 
(భవిష్యత్తులో జరగబోయే) రెండు — క ళా 


https ://teluguislam.net 


వాదీను కిరణాలు 


విషయాలు చెప్పారు. అందులో ఒకటి 
(నిజమయింది. దాన్ని నేను కళ్ళారా) 
చూశాను. ఇక రెండవ దానికోసం - 
ఎదురుచూస్తున్నాను. ఆయన మాతో 
ఇలా చెప్పి ఉన్నారు: “(ముందు) నిజా 
యితి ప్రజల హృదయాల్లో వ్రేళ్ళూను 
కుంది (అంటే నిజాయితి మానవ 
సహజధర్మం అన్నమాట). ఆ తరువాత 
దివ్యఖుర్‌ఆన్‌ అవతరించింది. అప్పుడు 
వారు ఖుర్‌ఆన్‌ మరియు ప్రవక్త బోధ 
నల ద్యారా దాని గురించి (మరింత 
వివరంగా) తెలుసుకున్నారు (అంటే 
మానవ సహజధర్మాన్ని ఖుర్‌ఆన్‌, 
హదీసుల ద్వారా ఇంకా బాగా ఆకళింపు 
చేసుకున్నారని అర్థం.) 

ఆ తరువాత మనిషి హృదయం నుండి 
నిజాయితీ అడుగంటిపోవడం గురించి 
వివరిస్తూ ఆయన ఇలా అన్నారు : 
మనిషి ఒకసారి పడుకున్నప్పుడు అతని 
హృదయం నుండి నిజాయితీని స్వాధీన 
పరచుకోవటం జరుగుతుంది. దాంతో 
(గాయం 
వాత) మిగిలిన మచ్చ లాగా నిజాయితి 
తాలూకు ఒక చిన్న మచ్చ మాత్రమే 
అక్కడ ఉండిపోతుంది. 


ఆ తరువాత అతను (రెండవసారి) 
పడుకున్నప్పుడు (మిగిలిపోయిన) నిజా 
యితీని కూడా తీసేయడం జరుగు 


నయమయిపోయిన తరు. 


Galak, 


శిన్సత్తలో 


నీల లో 


pal Gly యు! Eb త తా 
p= థో Ops Suey! dl Gas స్ట్‌ 

హు ly రవ జి Je! లాడ 
న. దద డు స్త సట తోష 
హనీ! పమ! డు :0డ పర్‌! జ్ర 
¥ గక ఆకే Je ర స్‌ 
కూ హి! సప్త సీ (ఆర 
ఆదమ్‌ sd Jus p= య 
1,28 స Lis తా gr (os 


https://teluguislam.net 


వాదీసు కిరణాలు 318 


తుంది. దాంతో ఒక నిప్పు రవ్వ కాలి 
మీద దొర్గినప్పుడు బొబ్బవచ్చి ఎలా 
ఉబ్బెత్తుగా కనిపిస్తుందో నిజాయితి 
తాలూకు గుర్తుకూడా అలాగే కనిపి 
స్తుంది. ఆ బొబ్బ లోపల ఎమీ ఉండదు 
(మనిషి నిజాయితీ పరిస్థితి కూడా 
అలాగే తయారవుతుంది). ఈ విషయం 
చెబుతూ ఆయన (ప్రజలకు అర్థం 
కావటం కోసం) ఒక కంకర రాయిని 
చేతిలోకి తీసుకొని దానిని తన కాలిపై 
దొర్లించారు. 


(ఆ తరువాత ఇలా అన్నారు:) ప్రజలు 
అమ్మకాలు, కొనుగోళ్ళయితే చేస్తారు. 
కాని వారిలో ఎవరికీ ప్రజలు భద్ర 
పరచమని ఇచ్చిన అమానతులను 
అప్పగించాలన్న ధ్యాసే ఉండదు. 
ఆఖరికి ప్రజలు “ఫలానా తెగలో ఎంతో 
నిజాయితీపరుడైన మనిషి ఉండేవాడు” 
అని అంటారు. (అంటే నిజాయితీ 
పరులు అరుదైపోతారన్నమాట. అలాగే 
ప్రజల విశ్వాసం కూడా క్షీణించి 
పోతుంది) “(ఫలానా వ్యక్తి విశ్వాసంలో) 
ఎంత గట్టివాడు! ఎంత వివేకి! ఎంత 
బుద్ధిమంతుడు!!!” అని ప్రశంసిస్తారు 
గాని నిజానికి అతని హృదయంలో 
ఆవగింజంత విశ్వాసం కూడా ఉండదు. 


(హదీసు ఉల్లేఖకులు హజ్రత్‌ హుజైఫా 
(రజి) ఇలా అంటున్నారు:) నిస్సందే 


ధరమ ర్వ 


యలు 
జ లీక్‌ ఈ క రియ ట్‌ తట్ట 
Ja uj dG; ele ERY yy] 
A285 టి కప కడపర సన! 
వ bo 31 Gla రర ప్రవ భు 
A eS దప ul; el టో 


le Gis Us CW fri 


https://teluguislam .net 


హదీను కిరణాలు 319 


హంగా చెబుతున్నాను. ఒకప్పుడు నేను 
మీలో ఎవరితో క్రయవిక్రయాలు 
జరుపుతున్నానన్న విషయాన్ని అనలు 
పట్టించుకునే వాళ్ళ కాదు. ఎందుకంటే 
(నేను వ్యవహారం జరుపుతున్న) వ్యక్తి 
ముస్లిం అయితే అతని (ఇస్తాం) ధర్మం 
నాకు రావలసిన హక్కును నాకు ఇప్పి 
స్తుందన్న నమ్మకం నాకు ఉండేది. 
ఒకవేళ ఆ వ్యక్తి కైస్తవుడో లేక యూదుడో 
అయివుంటే అతని పర్యవేక్షకుడు నాకు 


నా వస్తువుని ఇప్పించేవాడు (అఆ. 


కాలంలో నిజాయితీ, విశ్వాసాలు గాలి, 
నీరులా సర్వత్రా వ్యాపించి ఉండేవి 
కనుక నాకు నష్టం కలుగుతుందన్న 
భయం లేకపోయింది). కాని నేడు 
(పరిస్థితులు మారిపోయాయి కాబట్టి) 
నేను మాలో ఫలానా (నమ్మకస్తు లైన) 
వ్యక్తులతోనే అమ్మకం, కొనుగోళ్ళ 
వ్యవహారం జరుపుతాను. 

(బుఖారీ - ముస్లిం) 


“జజ్‌ర్‌ అంటే వస్తువులోని తొలి భాగం 
పేరు. “వక్త్‌ అంటే చిన్న మచ్చ. 'మజ్డ్‌ 
అంటె పని చేయటం వల్ల చేతులకూ, 
కాళ్ళకీ బొబ్బలు రావటం. 'ముంతబిరన్‌' 
అంటే ఉబ్బినది. “సాయి” 
బాధ్యుడు, పర్యవేక్షకుడు. 


అంటే 


GaN, 
గ్‌ా 1 rte అహ లు! 


HGS ప్రై వప, rely Es, 
MCD (హీ! శై Mr gona 
mate pera) 
hwy ida dg 5 Js 

yh: el ట్ట 


(నపావా బుఖారీలోని (్రేమైకళ్‌ వచనాల ద్రకరణంలోనూ ఉవ(దోవాల 
ప్రకరణంలోనూ ఇంకా నహీహ్‌ మున్లింలోని విశ్వాన ప్రకరణంలోనూ ఈ హదీను 


పేర్కొనబడింది.) 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 320 AN, 


ముఖ్యాంశాలు 

“అమానత్‌” (నిజాయితి) అన్న పదానికి చాలా విస్తృతమైన భావముంది. ధర్మాదేశాలను 
పరిరక్షించడం, వ్యవహారాల్లో కచ్చితంగా ఉండటం, హక్కుదారులకు వారి హక్కులను 
అప్పగించడం ఇవన్నీ కూడా అమానత్‌ క్రిందికే వస్తాయి. పోను పోను సమాజంలో పొడసూపే 
నీతిరాహిత్యం వల్ల రోజు రోజుకీ ప్రజల హృదయాల నుంచి ఈ అమానత్‌ (నిజాయితీ) భావన 
క్షీణించి పోతుందని పై హదీసు ద్వారా తెలుస్తోంది. ఆఖరికి లోకంలో నిజాయితీ అనేది 
హదీసులో వివరించబడిన స్థాయికి కొడిగట్టుకుపోతుంది. ప్రస్తుతకాలంలో మన సమాజంలో 
కూడా నిజాయితి చాలా అరుదైపోయింది. ఇది దైవప్రవక్త పలుకుల్లోని సత్యసంధతకు ప్రబల 
నిదర్శనం. 
203. హజ్రత్‌ హుజైఫా మరియు అబూ త ల పష యన 
హురైరా (రజి)ల కథనం ప్రకారం దైవ క్షత JG :Y6 Lys al 
ప్రవక్త (సల్లం) ఇలా తెలియజేశారు: త్త ళా 
(ప్రళయదినాన) అల్లాహ్‌ మానవు స్‌ ge) లేపు వధ తీ! త్రభు, 
లందరినీ (హ్‌ స్థలంలో) సమీకరి ర్వ (జప న 5 ఆం త్న్రపి। 
స్తాడు. అప్పుడు విశ్వాసులు లేచి rug: Ere ls a ells fs 
నించుంటారు. స్వర్గం వారికి దగ్గరగా సమన! క స్సు వపు ప స్త! 
తీసుకురాబడుతుంది. (దాంతో ఎప్పుడు coke, మ [మ సై చ చస! ప్ర 
స్వర్గంలోకి ప్రవేశిస్తామా అన్న ఆతుర త ర] న్‌ J! sa ఈ 
తతో) వాళ్ళందరూ (కలిసి) హజ్రత్‌ ఆదం సితే ర కాగ్‌ ప ‘JG 
(అలైహి) దగ్గరికి వెళ్ళి, “తండ్రీ! మా హి రడ ఉక ద్ర మ ఆరక 
కోసం స్వర్గం (ద్వారాల)ను తెరిపిం 
చండి” అని అంటారు. దానికి ఆయన, 
“(అయో్యో! మీకు తెలియదా?!) మీ 
తండ్రి చేసిన పొరపాటే కదా మిమ్మల్ని 
స్వర్గం నుండి తీయించింది! కనుక నేను 
(మీ గురించి సిఫారసు చేసేందుకు) 
తగినవాడ్ని కాను, మీరు దేవుని స్నేహి 
తుడైన నా కుమారుడు ఇబ్రాహీం దగ్గరికి 
వెళ్ళండి (ఆయన మీకోసం సిఫారసు 
చేయగలరు)” అని సమాధానమిస్తారు. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


హజ్రత్‌ ఆదం -అలైహి- సమాధానం విని 
వాళ్ళంతా ఇబ్రాహీం (అలైహి) వద్దకు 
చేరుకుంటారు. ఆయన కూడా, “నేను 
అల్లాహ్‌ మిత్రుజ్ణన్న సంగతి నిజమేగాని 
నా స్థాయి మీ గురించి సిఫారసు చేసే 
టంతటిది కాదు. మీరు మూసా వద్దకు 
వెళ్ళండి (ఆయన [కోసల సేసారసు 
చేయగలరు). ఆయనతో దేవుడు 
(ప్రత్యక్షంగా) మాట్లాడాడు” అంటూ తన 
నిస్సహాయతను వ్యక్తం చేస్తారు. 


ఆ తరువాత వాళ్ళు మూసా -అలైహి- 
దగ్గరికి వెళ్తారు. ఆయన కూడా తాను 
ఆ పనికి యోగ్యుజ్లి కానని, మీరు ఈసా 
-అలైహి- దగ్గరికి వెళ్ళండి, ఆయన 
దేవుని వచనం మరియు దైవాత్మ (కనుక 
మీ పని చేసిపెట్టగలరు) అని బదులి 
స్తారు. (దాంతో వాళ్ళంతా ఈసా -అలైహి- 
దగ్గరికి వెళ్ళగా) ఆయన కూడా తాను 
అందుకు తగినవాణ్ణి కానని సున్నితంగా 
తిరస్కరిస్తారు. 


ఆఖరికి వాళ్ళంతా ముహమ్మద్‌ (అంటే 


. నా) దగ్గరికి వస్తారు. ముహమ్మద్‌ 
నించుంటారు. (ప్రజల విషయంలో 
సిఫారసు చేయడానికి) ఆయనకు 


అనుమతి ఇవ్వబడుతుంది. నిజాయితి 
మరియు బంధుత్వాలను విడిచి పెట్టడం 
జరుగుతుంది. అవి రెండూ వచ్చి “నరక 
వంతెని (పుల్‌సిరాత్‌)కు ఇరుప్రక్కలా 
కుడి, ఎడమ దిశల్లో నించుంటాయి. 
(తరువాత ప్రజలు ఆ వంతెనను 


321 


ERD 


ls gh డి Mohn మాఘ 
ది త్వ కో 596 ls al 
రా ల చప! $5 అ 
త యి రక క్‌ 
లక ప్‌ో వక 1 ము S56 యు 
SUE పరం పయ! పీట 
యేలు నయ టబ అరమ య స 
Fp డ్ర్‌! తోం క el ఆప 
డ్‌ 9 లహ ;5 న ‘Jb yey 
టే “ఆ! 5 స కు 3b శో 
న్‌ త్తు Jess వ pil 
J bial le (aU ను 
Each Ios Ese 
ss స్త FEN అతడ న పు! స్య 
సేం యు ధక జడ పద్యం 


జో! తాన్‌ gil, (వ! ళో లతో 
las రడ] = 9} | పత 


«pis ely) 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


దాటడం ప్రారంభిస్తారు). అయితే 
మీలోని తొలి సమూహం మెరుపులా ఆ 
వంతెనను దాటుతుంది. (హదీను 
ఉల్లేఖకులు ఇలా అంటున్నారు: ఈ 
మాట విని) నేను, “దైవప్రవక్తా! నా 
తల్లిదండ్రులను మీకు అర్పింతును గాక! 
మెరుపులా దాటటమంటే ఏమిటి? 
(నాకు అర్థం కాలేదు!)” అని అడిగాను. 
దానికి ఆయన “మెరుపు రెప్పపాటులో 
ఎలా మెరిసి వెళ్ళిపోతుందో నీవు 
చూడలేదా?!” అని అన్నారు. 


ఆ తరువాత (రెండవ సమూహం) 
వాయు వేగంతో వంతెన దాటి వెళ్ళి 
పోతుంది. ఆ తరువాత (వచ్చే 
సమూహం) పక్షివేగంతో దాటి వెళ్ళి 
పోతుంది. ఇంకా కాళ్ళపై పరిగెత్తే 
అత్యంత గట్టి మనుషుల్ని వారి 
ఆచరణలు (వంతెనను) దాటిస్తాయి. మీ 
ప్రవక్త (నేను) ఆ వంతెనపై నించొని, 
“పభూ! రక్షించు, రక్షించు” అని అంటూ 
ఉంటాడు. చివరికి కొంతవుంది 
దాసులు చేసుకున్న (మంచి) పనులు 
(వారిని వంతెన నుండి వేగంగా) తీసు 
కెళ్ళ లేకపోతాయి. ఒక వ్యక్తి అయితే 
అసలు నడవలేక కాళ్లు ఈడ్చుకుంటూ 
వెళతాడు. ఆ నరకవంతెన కిరుప్రక్కలా 
(కొక్కెముల మాదిరిగా) ముళ్ళు 
వ్రేలాడబడి ఉంటాయి. చెప్పిన వాళ్ళని 
పట్టుకోమని వాటికి ఆజ్ఞ ఇవ్వబడి 


ITD 


gil 5 Gls షా 35 
మ ల్లట్‌ స ధాటి వంతు es 
ba [a] ea వరు! యు a 
dl, sles. రా న్‌ ణో by 
లా! 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


ఉంటుంది. కనుక కొంతమంది (ఆ 
వంతెన దాటుతూ) గాయపడినప్పటికీ 
(నరకం నుండి) బయటపడతారు. కాని 
మరికొంత మందిని నరకంలో బోర్జాపడే 
యడం జరుగుతుంది. ఎవరి చేతిలోనైతే 
అబూహురైరా ప్రాణముందో ఆయన 
సాక్షిగా చెబుతున్నాను. నిస్సందేహంగా 
నరకం డెబ్బై నంవత్సరాల (వ్యవధి 
అంత) లోతు ఉంటుంది. (ముస్లిం) 


“వరా' అంటే ఆ మహోన్నత స్థానానికి 
నేను తగిన వాడిని కాదు అని అర్థం. 
అణకువను వ్యక్తీకరించడం కోసం ఈ 
పదాన్ని వాడతారు. ముస్లిం గ్రంథ 
తాత్సర్యంలో నేను ఈ పదం యొక్క 
భావాన్ని సవివరంగా తెలియజేశాను. 
వల్లాహు ఆలము. 


(సహీహ్‌ ముస్తింలోని విశ్వాన ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


1 ఈ హదీసులో చెప్పబడిన మొదటి విషయం ఎమిటంటే, హష్ష స్థలంలో మానవుల 


పరిస్థితి చాలా దుర్భరంగా ఉంటుంది. దైవప్రవక్తలు కూడా దైవసన్నిధిలో హాజరు 
కావడానికి, దైవం ముందు పల్లెత్తు మాట మాట్లాడటానికి జంకుతూ ఉంటారు. ఆఖరికి 
ప్రవక్తల నాయకుడైనటువంటి ముహమ్మద్‌ (సల్లం) కూడా “ప్రభూ! రక్షించు, రక్షించు” 
అని శరణు వేడుకుంటారంటే ఇక సామాన్య మానవులకు ఆ రోజు ఎంత కఠినంగా 
గడుస్తుందో ఊహించటం కష్టం కాదు. 

ఈ హదీసు ద్వారా దైవప్రవక్త ముహమ్మద్‌ (సల్లం)గారి ప్రశస్తి వెల్లడౌతోంది. పరలోకంలో 
ఆయన దైవం ముందు భూత, భవిష్యత్‌, వర్తమాన మానవులందరి కోసం సిఫారసు 
చేస్తారు. 

మానవులందరికీ నరక వంతెనను దాటవలసి ఉంటుంది. 

ఇంకా ఈ హదీసులో నిజాయితీ తత్పరత, బంధుత్వాల విశిష్టతలు కూడా 
వివరించబడ్డాయి. 


https://teluguislam.net 


హదీను కిరణాలు 


204. హజ్రత్‌ అబూ ఖుబైబ్‌ అబ్బుల్లాహ 
బిన్‌ జుబైర్‌ (రజి) కథనం : (నా తండ్రి) 
జుబైర్‌ (రజి) జమల్‌ యుద్ధం జరిగిన 
రోజు (యుద్ధభూమిలో నించున్నప్పుడు 
నన్ను పిలిచారు. నేను ఆయన పిలుపు 
విని ఆయన ప్రక్కన నించున్నాను. 
అప్పుడాయన నాతో, “నాయనా! ఈ 
రోజు హతులయ్యెవారు బాధించేవాళ్ళ 
యినా అయి ఉంటారు. లేక బాధితు 
లయినా అయి ఉంటారు. నేను మాత్రం 
ఈ రోజు అన్యాయంగా చంపబడతానని 
అనుకుంటున్నాను. ఇప్పుడు నా మదిని 
ఎక్కువగా తొలుస్తున్నది నేను చేసిన 
అప్పు. మన అప్పు మన ధనంలో ఏమైనా 
మిగుల్చు తుందంటావా? (అంటే 
రుణం తీర్చిన తరువాత మన సంపదలో 
ఏమైనా మిగిలి ఉంటుందా?)” అని 
అన్నారు. ఆ తరువాత “మన ఆస్తి 
మొత్తం అమ్మేసి అప్పు తీర్చు నాయనా!” 
అని చెప్పారు. తన ధనంలో మూడో 
వంతును వసియ్యత్‌ (వీలు) చేశారు. 
ఆ మూడో వంతులోనే మూడో వంతు 
భాగం (తన కుమారుడైన) అబ్దుల్లాహ్‌ 
కుమారులకు చెందాలని ఆదేశించారు. 
“అప్పు తీర్చిన తరువాత నా సంపదలో 
ఎమయినా మిగిలితే అందులో మూడో 
వంతు నీ కుమారులకు చెందాలి” అని 
అన్నారు. 

(హదీసు పరంపరలోని ఒకానొక ఉల్లేఖ 
కులైన) హిషామ్‌ ఉవాచ : (ఈ 


ధ్య్యాయు! రంకు 


(లాటి = కామో లీ రాం - Yet 
Gl dl be Load! (ఏబీ! 
కలే. 3 UU ‘ol lags వ! ప్రా 
(య్యా J! డే yes ysl (x 
Fob Groh Sey స ౮6 
స! డట న] అ yl స 
651 TET స్య 
br లేం! సగ పడ ప్రా ఎత్త య్య 
ROL Rr PP లో!) పడ ల్ల 
pi రా తయ త్తు యం మరు sh) 
A WU ప్రై త్రయ త్ల 106 cit మే 


https://teluguislam .net 


వాదీను కిరణాలు 


సంఘటన జరిగిన కాలంలోనే) 
అబ్బుల్లావా కుమారులైన ఖుబైబ్‌ 
మరియు అబ్బాద్‌లు, జుబైర్‌ (రజి) గారి 
కుమారులకు సమవయస్కులై ఉన్నారు 
(అంటే మనవళ్ళు కూడా చిన్న 
కుమారుల వయసుకి ఎదిగారన్న 
మాట!) అప్పుడు జుబైర్‌ (రజి) గారికి 
తొమ్మిదిమంది మగపిల్లలు, తొమ్మిది 
మంది ఆడపిల్లలు ఉన్నారు. 

(హజ్రత్‌ అబ్బుల్లాహ్‌ అంటున్నారు): మా 
నాన్నగారు తన అప్పుని తీర్చమని నన్ను 
ఆదేశిస్తూ, “నాయనా! ఒకవేళ నీవు ఆ 
అప్పులో ఎ కొంతైనా తీర్చలేకపోతే 
అప్పుడు నీవు నా కార్యసాధకుణ్ణి 
సహాయం కోసం అర్ధించు' అని 
అన్నారు. దానికి నేను, “దైవసాక్షి! కార్య 
సాధకుడు అంటే మీ ఉద్దేశ్యం ఏమిటో 
నాకు అర్థం కాలేదు” అని అన్నాను. 
“నాన్నగారు! మీ కార్యసాధకుడు 
ఎవరు?” అని కూడా అడిగాను. అందు 
కాయన “అల్లాహ్‌!” అని సమాధాన 
మిచ్చారు. దైవసాక్షిగా చెబుతున్నాను. 
ఆయన అప్పు తీర్చడం కష్టమనిపించి 
నప్పుడల్లా నేను, “ఓ జుబైర్‌ కార్యసాధకా! 
ఆయన రుణభారాన్ని తొలగించు” అని 
(దేవుడ్ని) వేడుకుంటూ ఉండేవాణ్ణి. 
ఆయన కార్యసాధకుడైన దేవుడే ఆయన 
రుణభారాన్ని తొలగించేవాడు. (నేను 
నిమిత్త మాత్రుళ్లే). 


325 


Gail, 


te db IA య 
ర్‌ Sib గ ay Sv, 
దహ ర కప క రెచ టమ ఇక 
రక . ఢం టక ప్రమతి ల్లి ప్రక 
tele eb ss ble eps ఊప 
Ms 0G Al IU HYG 1 
డక శ స రా వు దసర 
సతు ట్ర భుయి! త్‌ 0 
య్‌ పేట! Gi ప్ర! | ము 
పం పవ పప ఏ5 పహ 
Crd Sas DU SUE 
ఏత గ్రవల ర! ము తత ఆమే జ్ర ఏడ 
DAG AY EG Jy i 
Se A GUL Bo రి 
సర్ప స్త పట్ట ట్రై 6 మడు! 
క వ MEY; EY 
HIS gel dE 
నటీ! మ 06 అండ టీ! కు రడ 


https://teluguislam.net 


వాదీసు కిరణాలు 


మా నాన్నగారు (ఈ యుద్ధంలోనే) 
చంపబడ్డారు. ఆయనకు కొన్ని భూముల 
ఆస్తి ఉంది. అవి తప్ప (నగదు 
రూపంలో) దీనార్లుగాని, దిర్హములుగాని 
ఆయన వదలిపెట్టిపోలేదు. ఆ భూము 
ల్లోనే 'గాబా' భూమి కూడా ఒకటి. ఇంకా 
మదీనాలో పదకొండు ఇండ్లు, బస్రాలో 
రెండు ఇండ్లు, కూఫాలో ఒక ఇల్లు, 
ఈజిప్పలో ఒక ఇల్లు వదలిపెట్టి 
పోయారు. ఆయనపై ఉన్న రుణం 
(కూడా వాస్తవానికది రుణం కాదు అది) 
ఎలాంటిదంటే, ఎవడైనా తన ధనం 
తీసుకువచ్చి ఆయన దగ్గర భద్రపరచ 
మని అప్పగిస్తే, దానికి ఆయన, “కాదు, 
ఇది అమానతు (అప్పగింత) కాదు. దీన్ని 
నేను మీ దగ్గర అప్పు తీసుకున్నానని 
భావించండి. ఎందుకంటే ఈ ధనం నా 
దగ్గర పాడయి (ఖర్చయి) పోతుందేమో 
నని భయంగా ఉంది” అని అనేవారు. 
(ఇస్లాంలో అమానతు (అప్పగింత)గా 
పెట్టిన ధనం పాడయిపోతే దానికి 
మూల్యం చెల్లించాల్సిన అవసరం లేదు. 
దీనికి భిన్నంగా అప్పుగా తీసుకున్న 
ధనాన్నయితే ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే 
వాపసు చేయక తప్పదు!) ఆయన 
ఎన్నడూ ఏ ప్రభుత్వ పదవినీ చేపట్టలేదు. 
పన్నుల వసూళ్ళుగాని, ఇంకా ఎ ఇతర 
వసూళ్ళపని గానీ చేయలేదు (ఒకవేళ 
ఆయన ప్రభుత్వ పదవిలో పనిచేసి 
వున్నట్టయితే ఆయన దగ్గరున్న ఈ ధనం 
అక్రమంగా ఆర్జించబడిందనే నింద 


326 


Gab, 


see # 


Grp పమ! ప్ర 46 ఏడ 6 డవ 
రక పము ll su; లో gM 
sot రవ! ప్రత మా pli 
తప్‌ చస నయ te al యల 
SIG 14!) యూ 0h లంటే! సే 

తప్త! 4 45 రడ wrery 
వేత td GU ll og డర త్రీ] 


ప్ర హ్‌ వి lia వల్‌ SAU 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


327 


ర కారా 


శ CP WE 3 త గ ల త 
కీ! అత్ర :ల6 ల యుత టు తలో 


మోపబడేదేమో!). అయితే ఆయన 
దైవప్రవక్త (స), అబూబక్ర్‌ (రజి), ఉమర్‌ 
(రజి), ఉస్మాన్‌ (రజి)లతోపాటు ధర్మ 
యుద్దాల్లో పాల్గానేవాళ్ళు (అంటే ఈ 
ధనం యుద్దప్రాప్తిగా లభించిందన్న 
మాట!) 


అబ్దుల్లాహ్‌ (రజి) ఇంకా ఇలా అంటు 
న్నారు: ఆయన అప్పు మొత్తాన్ని నేనొక 
సారి లెక్కపెట్టి చూస్తే అది ఇరవై రెండు 
లక్షలదాకా తేలింది. హకీం బిన్‌ హిజామ్‌ 
(రజి) నన్ను కలిసినప్పుడు నాతో, 
“భాతృజా! నా సోదరునికి (జుబైర్‌కి) 
ఎంత అప్పు ఉంది?” అని అడిగారు. 
నేను నిజాన్ని దాచుతూ “ఒక లక్షి అని 
చెప్పాను. దానికి ఆయన, “దైవసాక్షి! మీ 
నాన్న నీ కోసం విడిచిపెట్టి వెళ్ళిన ధనం 
ఇంత అప్పుని తీర్చలేదని నా అను 
మానం” అని అన్నారు. అందుకు నేను 
“అప్పు ఇరవై లక్షలుంటే?” అని 
అడిగాను. దానికి, “నువ్వు (ఇంతపెద్ద) 
అప్పు తీర్చలేవనే నేను భావిస్తున్నాను. 
ఒకవేళ నువ్వు నిజంగానే దాన్ని తీర్చలేక 
పోయినప్పుడు నా సహాయాన్ని అర్థించ 
వచ్చు” అని అన్నారు హకీం బిన్‌ 
హిజామ్‌ (రజి). 


“(మా నాన్న) జుబైర్‌ 'గాబా' భూమిని 
అప్పట్లో లక్షా డెబ్ఫెవేలకు కొన్నారు” అని 
అబ్బుల్లాహ్‌ (రజి) తెలిపారు. ఆ భూమినే 
అబ్దుల్లాహ్‌ (రజి) పదహారు లక్షలకు 


(ఆలే! స్ప | కా / హు! తడ! య 
ళా తో లో అ 
dl పయి ఆ lb త మై Gel 


ళీ ఆడీ క య 5 “y= గ 


ఉపను ప్రీత! ME Gb ul పము 
కల IU EE 106 
షు 06 ఇప యు త్ర వత! యు 
యము ద్రుమ డు త్‌ ‘Jb YY :4! 
Nid As Ww ET db} Sy 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 328 


అమ్మారు. ఆ తరువాత ఆయన 
నిలబడి, “(మా నాన్న) జుబైర్‌ (రజి) 
ఎవరికైనా అప్పు ఇవ్వాల్సి ఉంటే వారు 
“గాబా భూమి దగ్గర మమ్మల్ని కలుసు 
కొని మా నుండి తమ అప్పుని వసూలు 
చేసుకోవచ్చు' అని ప్రకటించారు. ఈ 
ప్రకటన విని అబ్బుల్లాహ్‌ బిన్‌ జాఫర్‌ 
(రజి) ఆయన దగ్గరికి వచ్చి “మీరు 
కోరుకుంటే (మీ నాన్న నుండి నాకు 
రావలసిన) అప్పును మాఫీ చేయగలను” 
అని అన్నారు. అబ్బుల్హాహ్‌ బిన్‌ జుబైర్‌ 
“అక్కర్లేద'న్నారు. అబ్దుల్లాహ్‌ బిన్‌ జాఫర్‌ 
(రజి) మళ్ళీ, “కావాలనుకుంటే మీరు 


నా అప్పుని (ఇప్పుడు కాకుండా) 
తరువాతయినా ఇవ్వొచ్చు” అని 


అన్నారు. అబ్దుల్లాహ్‌ దానిక్కూడా 
ఒప్పుకోలేదు. అప్పుడు ఆయన “(సరే, 
అయితే) ఈ భూమిలోని ఒక భాగాన్ని 
నాకిచ్చేయండి” అని అడిగారు. దానికి 
అబ్బుల్లాహ్‌ “ఇక్కణ్ణుంచి ఇక్కడిదాకా 
మీదండి” అని అన్నారు. (ఇంకా) ఆ 
భూమిలోని కొంతభాగాన్ని అమ్మిదాంతో 
(తండ్రి) జుబైర్‌ అప్పుని పూర్తిగా తీర్చే 
శారు. ఇంకా ఆ భూమిలో నాలుగున్నర 
భాగాలు మిగిలి ఉన్నాయి. 


ఆ తరువాత అబ్దుల్లాహ్‌ ముఆవియా 
(రజి) దగ్గరికి వెళ్ళారు. ఆ సమయంలో 
అ(్ర్‌ బిన్‌ ఉస్మాన్‌, ముంజిర్‌ బిన్‌ 
జుబైర్‌ మరియు ఇబ్నె జమఆ కూడా 


GING, 
యే :ఉ మూలం మ 6 206 
CG Ml ke tG ton Jl Ue i 
i ప Gas వత్‌ 4 న 
మ్స పుడు ఎ ప్రవ Remy pe 
భం. ర్ట! యప అయ్‌ ys 
ర్‌ నడు ఆ ప ప్రై 
జః J al i ac య్‌ ‘db ul 
Remy Ee Yl: tL gw 
Ge చ! య వ తయ! ౮4 
రు లో వటట (మ అ ఎ 
క. క్‌ త Wr Eg 
యజ 06 $62 ఉక వ్రు 
su; ga ists 06 pe 
ee ge ప్రేత్య గ్రరు JG లీ! 
bil tp Ub యవ! వయ స్రుడు సి 
న! TS OG త్తవ య్‌ ప్ర ప్ల! 
TD ల ee 
వసే! 1 ప్లూ తో లా a Gls 
నర ర wh గ oe 


https://teluguislam .net 


GAN, 


వాదీను కిరణాలు 329 


అక్కడే కూర్చొని ఉన్నారు. ముఆవియా 
అబ్బుల్లాహ్‌ను, “గాబా (భూమి) విలువ 
ఎంత?” అని అడిగారు. దానికి ఆయన, 
“ఒక్కోభాగం లక్ష” అని జవాబిచ్చారు. 
“ఇంకా ఎన్ని భాగాలు మిగిలి 
ఉన్నాయి?” అని మళ్ళీ అడిగారు. 
నాలుగున్నర భాగాలు ఇంకా మిగిలున్నా 
యని అబ్బుల్లాహ సమాధానమిచ్చారు. 
అవడం ముంజిర్‌ బిన్‌ జుబైర్‌ 
కల్పించుకొని, “మిగిలున్నవాటిలో ఒక 
భాగాన్ని నేను లక్షకు తీసుకుంటు 
న్నాను' అని అన్నారు. ఆ తరువాత 
అయమై బిన్‌ ఉస్మాన్‌, “లక్షకు నేను 
(కూడా) ఒక భాగం తీసుకున్నాను” 
అన్నారు. అలాగే ఇబ్నె జమలఅ కూడా 
ఒక భాగాన్ని లక్షకు కొంటానని ప్రకటిం 
చారు. 


ఆ తరువాత ముఆవియా (రజి), 
“ఇప్పుడెన్ని భాగాలు మిగిలున్నాయి?” 
అని అడిగారు. “ఒకటిన్నర భాగాలు 
ఇంకా మిగిలి ఉన్నాయని అబ్దుల్లాహ్‌ 
చెప్పారు. అప్పుడు ముఆవియా (రజి) 
“దీన్ని నేను లక్షన్నరకు తీసుకున్నాను” 
అని అన్నారు. అబ్దుల్లాహ్‌ బిన్‌ జాఫర్‌ 
తన భూభాగాన్ని ముఆవియాకు ఆరు 
లక్షలకు అమ్మారని అబ్దుల్లాహ్‌ బిన్‌ 
జుబైర్‌ (రజి) తెలిపారు. అబ్దుల్లాహ్‌ 
అప్పంతా తీర్చేసిన తరువాత జుబైర్‌ 
కుమారులు తమ ఆస్తిని తమకు పంచి 
పెట్టమని కోరారు. దానికి అబ్దుల్లాహ్‌ 

(రజి) తన సోదరు లతో, “దైవసాక్షి! హజ్‌ 


య ల ఈ మ EFS 
మనీ ఆప యు లతే పళ్లు ద్రం 

వ! ¥ qb ప జే 52 తళ 

Jd రాన cil ey a త! 


ely) cll Gus లే! ళ్‌. ర్‌ న్‌ 
TE] 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 330 


కాలాల్లో (ఎడతెగ కుండా) నాలుగు 
సంవత్సరాల పాటు “జుబైర్‌ (రజి) 
ఎవరికైనా అప్పు ఇవ్వాల్సి వుంటే మా 
దగ్గరికి రండి. ఆయన అప్పుని మేము 
తీరుస్తాం” అని ప్రకటించాలి. అంత 
వరకూ నేను ఆస్తిని మీ మధ్య పంచేది 
లేదు. అని అన్నారు. అన్నట్లుగానే 
ఆయన ప్రతి సంవత్సరం హజ్‌ కాలంలో 
(జుబైర్‌ అప్పుకి సంబం ధించిన) ప్రకటన 
చేసేవారు. నాలుగు సంవత్సరాలు 
గడిచిన తరువాత (మిగి లిన ఆస్తిని) 
వారి మధ్య పంచేశారు. వీలు ప్రకారం 
మూడో వంతు ఆస్తిని సంబంధిత వ్యక్తు 
లకు ఇచ్చేశారు. జుబైర్‌ (రజి)కు 
నలుగురు భార్యలుండేవారు. ఒక్కో 
భార్యకు పన్నెండు లక్షల చాప్పున 
(ఆస్తిలో వాటాగా) లభించాయి. హజిత్‌ 
జుబైర్‌ (రజి) వదలివెళ్ళిన మొత్తం ఆస్తి 
ఐదు కోట్ల రెండు లక్షలు. (బుఖారీ) 


(సహీహ్‌ బుఖారీలోని “ఖుమ్స్‌ (ఐదో భాగం) విధి” అన్హ ప్రకరణంలో ఈ హదీను 


ప్రస్తావనకు వచ్చింది.) 


ముఖ్యాంశాలు 


1. 


మనిషికి తాను ఇంకా ఎక్కువకాలం బతకలేనన్న సందేహం కలిగినప్పుడు వీలైనంత 
త్వరగా వీలునామా రాసేయటం అభిలషణీయం. 

ముందుగా ఆస్తిలో నుండి మృతుని రుణాన్ని తీర్చాలి. దాని తరువాతే వీలునామాను 
అమలుపరచటంగాని, ఆస్తిని వారసుల మధ్య పంచడంగాని చేయాలి. 

తండ్రులు బ్రతికివున్నప్పుడు అవసరమనుకుంటే మనవళ్ల పేర కూడా వీలునామా 
రాయవచ్చు. 

అప్పు తీర్చగల స్థోమత ఉన్నవాడు అప్పు పుచ్చుకోవడం ధర్మసమ్మతమే. 

భూములు, ఇండ్లు, ఆస్తిపాస్తులు కూడబెట్టుకోవచ్చు. ధర్మసమ్మతమైన మార్గాల ద్వారా 
సంపాదిస్తున్నప్పుడు ఇస్తాం ధర్మం అలాంటి సంపాదనపై పరిమితులు విధించదు. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 331 Gail 


6. అల్లాహిపై హజ్రత్‌ జుబైర్‌ (రజి) గారికున్న నమ్మకం మరియు విశ్వాసాలు ఆదర్శ 
ప్రాయమైనవి. ప్రతి విశ్వాసీ అలాంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని కల్గి ఉండాలి. 


7; ఈ హదీసు ప్రవక్త సహచరుల ఉదాత్త గుణాలను చాటిచెబుతోంది. కొంతమంది 
అప్పు తీర్చడంలో అబ్దుల్లాహ్‌ (రజి)కు సహకరించారు. మరికొందరైతే తమకు రావలసిన 
అప్పుని వాయిదా వేయవచ్చని, అవసరమైతే పూర్తిగా కూడా మాఫీ చేస్తామని కూడా 
ముందుకు వచ్చారు. కాని అబ్బుల్లాహ్‌ (రజి) మాత్రం దానికి ఒప్పుకోకుండా తన 
నిరపేక్షాభావాన్ని వ్యక్తం చేశారు. వారి హక్కుల్ని వారికి ఇచ్చివేసి అందరికన్నా ఉత్తమంగా 
వ్యవహరించారు. 

8. _దైవమార్గంలో పోరాడేవాని సంపదలో దైవంపై పూర్తినమ్మకం కలిగివున్న వాని 
సంపాదనలో శుభం ప్రాస్తమవుతుంది. అందుకే హజ్రత్‌ జుబైర్‌ (రజి) గారి భూమి 
దాని అసలు ఖరీదుకన్నా ఎన్నో రెట్లు ఎక్కువ ధర పలికింది. అప్పంతా తీర్చిన తరువాత 
కూడా చాలా ధనం మిగిలిపోయింది. 

9. హజ్రత్‌ జుబైర్‌ (రజి) గారి ఉత్తమ నైతికత, ప్రజల పట్ల ఆయన శ్రేయోభిలాష భావాలు 
ఈ హదీసు ద్వారా వెల్లడౌతున్నాయి. ప్రజలు వస్తువులు భద్రపరచమని ఇస్తే ఆయన 
వాటిని అప్పుగా స్వీకరించేవారు. తనకు నష్టం జరిగినా ఫరవాలేదు గాని ప్రజలకు 
మాత్రం నష్టం జరగకూడదని ఆయన కోరుకునేవారు. 


10. హజ్రత్‌ అబ్దుల్లాహ (రజి) గారి కార్యదక్షత ప్రశంసనీయం. ముందుగా ఆయన తన 
తండ్రి రుణభారాన్ని దించిన తరువాతే ఆస్తిని వారసులకు పంచారు. నీతి, నిజాయితీలతో 
వ్యవహరించారు. 


11. వారసులు కూడా మాటిమాటికీ ఆస్తివాటాల సంగతి ఎత్తకుండా జుబైర్‌ (రజి) రుణభారం 
తొలగిపోయేవరకు సహకరించారు. 


https://teluguislam.net 


భఖ కలీ 10 


వాదీను కిరణాలు 332 రా కాగా 


26వ అధ్యాయం 
జ్‌ తో 
న్లో 


త్‌ 


దుర్మార్గ నిషేధం, దౌర్జన్యాలను 
అడ్డుకోవాలనే ఆజ్జల గురించి...... 


దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ సెలవిచ్చాడు: లో రాగ డఫ్‌ ‘Jw dl Jb 
“దుర్మార్గులకు ఆవ్రమిత్రుడుగానీ, మాట లేకు .[1గ Far Ae iets yer 
చెల్లుబడి అయ్యే సిఫారసుదారుగానీ ఎవ్వడూ శ hE ౮ తటే Gy Wan 
ఉండడు.” (అల్‌ మూమిన్‌ : 18) 


(| కీ శా స క, 0G 
ఆ పారూ కన్తో న. ub, 

< యా గ్‌ = 
లా Pg యు! ae 4! తోం ఫో 


“దుర్మార్గులకు సహాయపడే వాడెవ్యడూ 
ఉండడు.” (అల్‌ హజ్‌ : 81) 


ఇక ఈ అధ్యాయానికి సంబంధించిన హదీసుల 
విషయానికొస్తే, ఇంతకుముందు 'పోరాట Panos 
పటిమ' అనే అధ్యాయం చివర్లో వచ్చిన 
అబూజర్ర్‌ (రజి) హదీసు ఈ అధ్యాయానికి 
కూడా వర్తిస్తుంది. (111వ హదీసు చూడండి) 


205. హజ్రత్‌ జాబిర్‌ (రజి) కథనం 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా రీ | 
దు యట (నో ఫం Ju | 
ప్రబోధించారు : “దుర్మార్గానికి దూరంగా rer Non ర్వ 
ఉండండి. ఎందుకంటే దుర్మార్గం రు వంపు! ట్ర తియ్య 


ప్రళయదినాన కటిక చీకట్లవలె తేయయ్యం ical 
ఉంటుంది. ఇంకా పిసినారితనానికి “1౨ టూ ముస డు పు 
దూరంగా ఉండండి. ఈ పిసినారితనమే le 
మీకు పూర్వం గతించిన సమాజాల్ని 
సర్వనాశనం చేసింది; అయినవారి రక్తం 


Ste dl pi ple oe Yeo 


https://teluguislam.net 


౪ 24 
హదీసు కిరణాలు 333 రజక ండు!' ౧! 


చిందించేందుకు, నిషిద్ధ విషయాల్ని ధర్మ 
సమ్మతం (హలాల్‌)గా తలపోసేందుకు 
ప్రేరేపించింది. (ముస్లిం) 


(సహీహ్‌ ముస్తింలోని నత్కార్యాల పుస్తకం) 


ముఖ్యాంశాలు 

మితిమీరిన ధనవ్యామోహాన్ని పిసినారితనం అంటారు. మనిషి ప్రాపంచిక సిరిసంపదలు, 
భోగభాగ్యాల వలలో చిక్కుకున్నప్పుడు ధర్మాధర్మాల సంగతిని మరచిపోతాడు. ఆఖరికి తన 
స్వార్థం కోసం ఇతరుల (ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడడు. ఈ రోజు మన సమాజ 
పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఉన్నవాడు లేని వాడిని దోచుకుంటున్నాడు. ధనవంతుడు 
ఇంకా ధనవంతుడై కోట్లకు పడగలెత్తుతున్నాడు. దానికోసం ఎన్ని అడ్డదారులు తొక్కవలసి 
వచ్చినా, ఎంతమంది అమాయకుల ప్రాణాలు పోయినాసరే తమ పబ్బం గడిస్తే చాలనుకుం 
టున్నారు. ప్రస్తుతం మన సమాజాన్ని ఎలుతున్న అవినీతి ఇలాగే కొనసాగితే మన సమాజం 
కూడా వినాశానికి లోనవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. 


కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా రీక్కీష్‌ :౮౮; శక 4 ఏ) Sl 
ప్రవచించారు : ప్రళయదినాన మీరు క్ట అ అధ ied ల! తడమ! 
హక్కుదారులకు వారి హక్కుల్ని తప్ప ly; 65 we స isi ము 
కుండా ఇవ్వవలసి ఉంటుంది. ఆఖరికి జ ష్‌ 2 


కొమ్ముల్లేని మేకకు కూడా కొమ్ములున్న క 
మేకనుండి పరిహారం ఇప్పించబడు 
తుంది. (ముస్లిం, 


(సహీహ్‌ ముస్తింలోని నత్కార్యాల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

ప్రళయదినాన దేవుని దర్బారులో ఎలాంటి పక్షపాతానికి తావు లేకుండా తిరుగులేని 
న్యాయం జరుగుతుందని ఈ హదీసు ద్వారా తెలుస్తోంది. ఆఖరికి జంతువులు పరస్పరం 
కొట్టాడుకుంటే వాటిలోని పీడిత జంతువులకు కూడా న్యాయం చేకూరుస్తాడు దేవుడు. పరమ 
ప్రభువు బుద్ధిజ్ఞానాలు లేని జంతువులనే క్షమించనప్పుడు అన్నీ తెలిసిన మానవులు దుర్మార్గానికి 
ఒడిగడితే ఎలా క్రమిస్తాడు? అని ఈ హదీసు హెచ్చరిస్తోంది. 


శి 


https://teluguislam.net 


హదీను కిరణాలు 


207. హజ్రత్‌ ఇబ్నె ఉమర్‌ (రజి) కథనం: 
దైవప్రవక్త (సల్లం) మా మధ్య ఉన్న ప్పుడే 
మేము 'హజ్జతుల్‌ విదా (అంతిమ హజ్‌) 
గురించి మాట్లాడుకునే వాళ్ళం. అప్పటి 
కింకా మాకు 'హజ్జతుల్‌ విదా అంటే 
ఏమిటో తెలీదు. ఎట్టకేలకు (హజ్జతుల్‌ 
విదా రానే వచ్చింది. ఆ సందర్భంగా) 
ఆయన దేవుని ప్రశంసల్సీ పొగడ్తల్ని కొని 
యాడారు. ఆ తరువాత 'మసీహుద్దజ్ఞాల్‌' 
గురించి ప్రస్తావించారు. అతని గురించి 
వివరంగా తెలియజేస్తూ ఇలా అన్నారు: 
అల్లాహ్‌ పంపిన ప్రవక్తలందరూ తమ 
తమ జాతుల వారిని ఇతన్ని (అంటే 
దజ్ల్ఞాల్‌) గురించి తప్పకుండా అప్రమత్తం 
చేశారు. నూహ్‌ - అలైహి - (తన జాతి 
ప్రజలను) ఇతన్ని గురించి భయ 
పెట్టారు. ఆయన తరువాత వచ్చిన 
ప్రవక్తలు కూడా భయపెట్టారు. ఒకవేళ 
అతను మీ మధ్య వెలిస్తే అతని రూపు 
రేఖలు మీకు తెలియకుండా ఉండవు 
(మీరతన్ని చాలా తేలికగా గుర్తుపట్ట 
వచ్చు). దేవుడు ఒంటికన్ను వాడు 
కాదన్న సంగతైతే రహస్యంగా లేదు కదా! 
కాని అతను మాత్రం ఒంటికన్నువాడై 
ఉంటాడు. అతనికి ఒక్క కుడి కన్ను 
మాత్రమే ఉంటుంది. అదీ ద్రాక్ష 
పండులా ఉబ్బినట్లు కనిపిస్తుంది. 


జాగ్రత్త! మీ నగరంలో, మీ ప్రదేశంలో 
ఈనాటి ఈ రోజు మీ కొరకు నిషిద్ధమైనట్లే 
(పరస్పరం) అల్లాహ్‌ మీ రక్తాన్ని మీ 
ధనాన్ని నిషిద్ధం (హరాం) చేశాడు. నేను 


334 


Sadly, 
లా లో! Ca 


Ms) es ol oy - YY 


రమ చవ ము మున ద డ్‌ 5౮6 bps 
gS Gsblss ప్త పదోం 


పజ! రప మయ ‘ ర 


శ్రమ dei పాస! గస సీ ls 
SRT Tonge రేక కో 
లబ్‌ అస ర్యా రకర టట “| 
ISG Sl GE rs బ్రష్‌ 
సే పప గను ol ము ఆజ 
ve ఆటీ! యర్రా! 
గావు 

శో యత్‌ జ 611 న క్‌ 
స్‌: స్టో EW By మ్మం 
వేం le ర gst pn ‘Jb 

డు త్న ses * వ! యు 
శతా! డన ఉక స్త భా 

CT తం 


క “రీ! 


https://teluguislam.net 


హదీను కిరణాలు 335 ola, 


మీకు (దేవున సందేశాన్ని) అంద 
జేశానా?” 


దానికి ఆయన  అనుచరులందరూ 
(ముక్తకంఠంతో) అవునన్నారు. అప్పుడు 
ఆయన (ఆకాశం వైపు తలెత్తి) “అల్లాహ్‌! 
(దీనికి) నీవు సాక్షిగా ఉండు” అని 
మూడుసార్లు అన్నారు. ఆ తరువాత 
“మీరు నాశనమైపోతారు జాగ్రత్త! (లేక) 
మీ స్థితి కడు శోచనీయం చూడండి! 
నా తదనంతరం మీరు పరస్పరం 
మెడలు నరుక్కుంటూ,. అవిశ్వాసులై 
పోరాదు” అని అన్నారు. (దీనిని బుఖారీ 
ఉల్లేఖించారు. ముస్లిం ఇందులోని 
కొంతభాగాన్ని మాత్రం ఉల్లేఖించారు.) 
(సహీహ్‌ బుఖారీలోని యుద్ధాల ప్రకరణంలోనూ, ఇంకా సహీవా ముస్తింలోని 
విశ్వాన ప్రకరణంలోనూ ఈ హదీను ఉంది). 


ముఖ్యాంశాలు 

1. ఈ హదీసులో మసీహుద్దజ్ఞాల్‌ పుట్టుకను ప్రళయం రాకకు సూచనగా చెప్పబడింది. 
విశ్వాసులు మసీహుద్దజ్ఞాల్‌ని గుర్తుపట్టి అతని వలలో చిక్కుకోకుండా ఉండేందుకు 
అతని రూపురేఖల్ని కూడా వర్ణించడం జరిగింది. 'మసీహ్‌' అంటే ఒంటికన్నువాడు. 
'దజ్ఞాల్‌ అనేది “దజ్డ్‌ అనే పదం నుండి వచ్చిన అతిశయ పదం. దీనికి మోసకారి” 
అని అర్థం. ఇతను ప్రళయానికి ముందు చాలామందిని మోసం చేసి సన్మార్గం నుండి 
బభ్రష్టుపట్టిస్తాడని హదీసుల్లో చెప్పబడింది. 

2, ముస్లింల ధనప్రాణాలు పరస్పరం నిషిద్ధం గావించబడ్డాయి. కనుక ప్రతి ముస్లిం 
తోటి ముస్లిం ధన, మాన ప్రాణాలను పరిరక్షించాలి. 

3. ముస్లింలు ఒకరినొకరు చంపుకోవటం మహాపాపం. ఇది 'కుఫ్ర్‌'కు దారితీస్తుంది. 

208. హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా) (4! దాలు ib ey - 1A 

కథనం ప్రకారం దైవప్రవక్త (స) ఇలా ya is pb ట్రా ల క్త త! ర రీ! 

అన్నారు : ఎవడైనా ఒక జానెడు భూ 


ora ప్రమ ట్ర! ప్రై పహ SN ప్ర 
భాగాన్ని బలవంతంగా లాక్కొని ఎవరి డ్‌ 


ale 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 336 eID 


'పైనయినా దౌర్జన్యం చేస్తే (ప్రళయ 

దినాన అతని మెడకు) ఎడు భూ 

(గోళుముల కంఠబంధం తొడిగించడం 

జరుగుతుంది.” (బుఖారీ - ముస్లిం) 
(నహీవా బుఖారీలోని 'అత్యాచారాల' వ్రకరణంలోనూ నహీవ్‌ మున్లింలోని 
'వాణిజ్య' ప్రకరణంలోనూ ఈ హదీసు వచ్చింది.) 


ముఖ్యాంశాలు 

ప్రపంచంలో కొంచెం దౌర్జన్యానికి పాల్పడినా, పరలోకంలో అది పెద్ద శిక్షకు 
కారణభూతమవుతుందని ఈ హదీసు హెచ్చరిస్తోంది. 
209. హజ్రత్‌ అబూ మూసా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (స) ఇలా త్‌ అ 
అన్నారు : నిశ్చయంగా దేవుడు దౌర్జన్యం“ I We 
చేసేవాడికి అవకాశం ఇస్తాడు. కాని sls సయ్య బహు! | Isp లయము టైపు 
ఆయన అతన్ని పట్టుకున్నాడంటే ఇక కీర ర గవ? Ty adel cysts 
(శిక్షించకుండా) వదలిపెట్టడు.” ఆ [1] శ్రి పో గ 
తరువాత ఆయన ఈ సూక్తిని పఠిం ets 
చారు: “నీ ప్రభువు ఒక దుర్మార్గపు 
నగరాన్ని శిక్షంచదలిస్తే ఆయన శిక్ష 
ఇలాగే ఉంటుంది. నిజంగానే ఆయన 
శిక్ష బహు కఠినమైనది, బాధాకరమైనది. 
(హూద్‌ : 102) (బుఖారీ - ముస్లిం) 


తం తా ఖీ రోం - ఈగ 


క్‌ 


(సహీవ్‌ బుఖారీలోని వ్యాఖ్యాన ప్రకరణంలోనూ ఇంకా నహీహ్‌ ముస్తింలోని 
సత్మార్యాల వుస్తకంలోనూ ఈ హదీను ప్రస్తావనకు వచ్చింది.) 


ముఖ్యాంశాలు 

దేవుడు దౌర్జన్యాలు చేసేవాడిని కొంతకాలం పాటు శిక్షించకుండా వదలిపెడతాడు. 
కాని అతని పాపం పండాక అతన్ని పట్టుకున్నాడంటే ఇక ఆయన పట్టునుండి విడిపించుకునే 
మార్గమేదీ ఉండదు. కనుక దౌర్జన్యాలకు, అత్యాచారాలకు దూరంగా ఉండాలి. దౌర్జన్యం 
చేసినా శిక్ష పడట్టేదని సంబరపడిపోకూడదు. దైవాగ్రహం ఎప్పుడు విరుచుకుపడుతుందో, 
దేవుడు వేసిన ఉచ్చు ఎప్పుడు బిగుసుకుంటుందో ఎవరికీ తెలియదు! 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


210. హజ్రత్‌ ముఆజ్‌ (రజి) కథనం : 
దైవప్రవక్త (సల్లం) నన్ను (యమన్‌ 
వైపుకు) పంపినప్పుడు ఇలా హిత బోధ 
చేశారు: (ఓ ముఆజ్‌!) నువ్వు గ్రంథ 
వహులైన ప్రజల దగ్గరికి వెళుతున్నావు. 
(కనుక ముందుగా) నువ్వు వారిని 
అల్లాహ్‌ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడు, 
ముహమ్మద్‌ దైవప్రవక్త అని సాక్ష్యం 
పలకమని ఆహ్వానించు. వారు నీ మాట 
వింటే అప్పుడు, దేవుడు రేయింబవళ్ళలో 
వారిపై ఐదు (పూటల) నమాజులు 
విధిగా చేశాడని వారికి చెప్పు. దానికీ 
వారు ఒప్పుకుంటే, దేవుడు వారిపై జకాత్‌ 
దానాన్ని విధిగా చేశాడని, అది వారి 
ధనవంతుల నుండి వసూలు చేయబడి 
వారిలోని బీదవారికి పంచబడుతుందని 
తెలియజెయ్య. అందుక్కూడా అంగీక 
రిస్తే (జకాత్‌ వసూలు చేసినప్పుడు) ర 
(న్వయంగా) వారి నంవదలోని 
నాణ్యమైన వస్తువుల్ని తీసుకోకుండా 
జాగ్రత్తపడు. (అలా చేస్తే వారిని పీడించి 
నట్లవుతుంది కనుక) పీడితుని ఆర్తనాదం 
నుండి నిన్ను నీవు రక్షించుకో. ఎందు 
కంటే, పీడితుని ఆర్తనాదానికి - దేవునికి 
మధ్య ఎలాంటి అడ్డుతెర లేదు (అతని 
శాపానికి దేవుడు తప్పకుండా ఆమోద 
ముద్రవేస్తాడు). (బుఖారీ - ముస్తిం) 


337 GING, 


ae శీ! ధీం ఏడి క -1Y 

యే :Jw ప్త dl ర్స య ib 
ల భం ts Pe bs ఖీర్‌ 
al dy Jj ar పాలే 
ట్‌ ఉర! ము మమత! తపః 
(సయ తి తా య యు లనే! 
గ యట కదల! బవ త 295 
నం. 


లస నజ 
వు Gs ల్‌ ప్రే గ 325 తో 
ale Gis మడా గ 


(సహీవా బుఖారీలోని జకొల్‌ వ్రకరణంలోనూ, యుద్ధాల ప్రకరణంలోనూ 
ఏకేళ్వరోపాననా సిద్ధాంత ప్రకరణంలోనూ ఇంకా నహీహ్‌ ముస్తింలోని విశ్వాన 
ప్రకరణంలోనూ ఈ వాదీను పేర్కొనబడింది.) 


https://teluguislam.net 


హాదీను కిరణాలు 


ముఖ్యాంశాలు 


RIAD 


1. దైవ తిరస్కారులతో యుద్ధం అనివార్యమైపోతే యుద్ధం చేసే ముందు వారిని ఇస్తాం 
స్వీకరించమని ఆహ్వానించాలి. ఆ తరువాత వారికి నమాజ్‌, జకాత్‌ ఇంకా ఇతర విధుల 


గురించి బోధించాలి. 


2. ఒక ప్రాంతంలోని ధనవంతుల నుండి జకాత్‌ ధనాన్ని వసూలు చేస్తే దాన్ని ఆ 
ప్రాంతంలోని బీదవారికే పంచిపెట్టాలి. మిగిలిపోతే ఇతర ప్రాంతాలకు కూడా 


తరలించవచ్చు. 


3. జకాత్‌ వసూళ్ళపై నియుక్తులైన ఉద్యోగులు జకాత్‌ వసూలు చేసినప్పుడు ప్రజలపై 
దౌర్జన్యం చేయకూడదు. దౌర్జన్య పీడితుల శాపం ఊరికేపోదు. అల్లాహ్‌ దానిని 


తప్పకుండా అంగీకరిస్తాడు. 


211. హజ్రత్‌ అబూ హుమైద్‌ 
అబ్బు ర్రహ్మాన్‌ బిన్‌ సాద్‌ సాయిదీ (రజి) 
కథనం : దైవప్రవక్త (సల్లం) అజ్జ్‌ తెగకు 
చెందిన ఒక వ్యక్తిని జకాత్‌ వసూళ్ళ 
కోసం ఉద్యోగిగా నియమించారు. 
అతణ్లీ ఇబ్నె లుత్‌బియ్యా అని పిలిచే 
వారు. అతను (జకాత్‌ వసూళ్ళు 
అయిపోయిన తరువాత) తిరిగివచ్చి, 
“ఈ సామ్ము మిది. ఇది మాత్రం నాకు 
కానుకగా ఇవ్వబడింది” అని అన్నాడు. 


అతను అన్నది విని దైవప్రవక్త (స) 
(మస్టిదులోని) వేదికపైకెక్కి దైవస్తోత్రం 
చేసిన తరువాత ఇలా అన్నారు - 


“దేవుడు నాకు అప్పగించిన అధికారిక 
విషయాల్లోని (జకాత్‌ వసూళ్ళ) పనిపై 
ఒకర్ని నేను ఉద్యోగిగా నియమిస్తే, 
అతనేమో (వసూళ్ళు జరిగిన తరువాత) 
“ఇది మీది. ఇది నాకు కానుకగా ఇవ్వ 


ప టాలీ రాం 1) 

dls Gall ey gli as 
హా ఈము పరమ పయ! 00 ఆ 
న. ప్ర! "J du 35 
Gal MY టై! lia ఏల గ Wr 
య! గ wish లేం పడ్‌ యద్ర! 


భే Ww uh: lk Fa he 
పయత యు షు! 


ia; FEI Mp JG లట! స్‌ 
న. యు స్త్వ 
bole రత bE వర్‌ dl J 


https://teluguislam.net 


హాదీను కిరణాలు 339 


బడింది అని అంటున్నాడు. అలా 
గయితే ఆతను (జకాత్‌ పనిమీద వెళ్ళ 
కుండా) తన తండ్రి ఇంట్లోనో, తల్లి 
ఇంట్లోనో ఎందుకు కూర్చొని ఉండ 
లేదు? అతను (కానుకలని) చెబుతున్న 
సంగతి నిజమే అయితే (ఇంట్లో కూర్చొని 
ఉన్నా) ఈ కానుకలు అతనికి చేరాల్సిం 
దిగా! దైవసాక్షిగా చెబుతున్నాను. మీలో 
ఎవరైనా సరే (జకాత్‌ వసూళ్ళలో) తన 
హక్కు (జీతం)కు మించి ఏమైనా తీసు 
కుంటే ప్రళయ దినాన అతనా వస్తువుని 
ఎత్తుకొని ఉన్న స్థితిలోనే దైవాన్ని 
కలుసుకుంటాడు. (అక్రమంగా ఒంటెను 
తీనుకుంటే) ఒంటెనెత్తుకొని ఉన్న 
స్థితిలోనే కలుస్తాడు. ఆ ఒంటె (అతని 
వీపుపై) విలవిల్లాడుతూ ఉంటుంది. 
(ఆవుని తీసుకుంటే) అరుస్తూ ఉండే 
ఆవునే ఎత్తుకొని కలుస్తాడు. (ఒకవేళ 
మేకను తీసుకుంటే) మేకనే ఎత్తుకొని 
కలుస్తాడు. అది (అతని వీపుపై) మేమే” 
అని అరుస్తూ ఉంటుంది. నేను మీలో 
ఎవరినీ ఆ స్థితిలో చూడకూడదు 
సుమా!” 


ఇలా అని ఆయన తన రెండు 
చేతులూ పెకెత్తారు. అలా చేతులెత్తి 
నప్పుడు ఆయన  చంకల్లోని తెల్లదనం 
కనిపించింది. తరువాత ఆయన “ఓ 
అల్లాహ్‌! నేను (నీ సందేశాన్ని ప్రజలకు) 
అందజేశానా?” అని మూడుసార్లు 
అన్నారు. (బుఖారీ - ముస్లిం, 


మయ ర్య 


సతత టు యమ మం a, 
casual (+ (UOT తోయ ఢీ! వనే 
వ Ae Ul gs 
Wie lb పక 3 uy 
rdw గ G58 పజ్రుజ 
ale Gis అక రము 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 340 CAINE, 


(నహీవా బుఖారీలోని కానుకల పకరణంలోనూ, జకాత్‌ వ్రకరణంలోనూ, ఇంకా 
నహీమ్‌ మున్లింలోని 'అప్పగింతల' ప్రకరణంలోనూ ఈ వాదను పొందుపరచబడి 
ఉంది.) 


ముఖ్యాంశాలు 

ఈ హదీసులో ప్రభుత్వ ఉద్యోగులకు, అధికారులకు తీవ్రమైన మందలింపు ఉంది. 
నేడు చాలామంది ప్రభుత్వోద్యోగులు, అధికారులు తమ అధికారాన్ని ఆసరాగా చేసుకొని 
అక్రమంగా, అన్యాయంగా జేబులు నింపుకుంటున్నారు. ప్రజలు కూడా తమ స్వార్థ 
ప్రయోజనాల నిమిత్తం అధికారులకు అనేక కానుకలూ, బహుమతులు సమర్పించుకుంటూ 
ఉంటారు. అలాంటి అవినీతిపరులైన అధికారుల్ని ఈ హదీసు పరలోక శిక్షకోసం నిరీక్షించమని 
హెచ్చరిస్తోంది. దీనిప్రకారం అధికారం ఆసరాతో సంపాదించిన ధనమంతా లంచంగానే 
పరిగణించబడుతుంది. లంచం తీసుకోవటం, ఇవ్వటం రెండూ అధర్మకార్యాలే. 


212. హజత్‌ అబూహురైరా (రజి) కథనం 4! శాం పన లా రం 1 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా (గూ OU ప్ర ౮6 ప్త డ్రి! బ్రా టూ 
ప్రబోధించారు : మీలో ఎవరైనా సాటి 
సోదరుని మానమర్యాదలకు సంబం 
దించిన విషయంలోగాని, మరే 
విషయంలోనైనాగాని అతనిపై దౌర్జన్యా 
నికి పాల్పడితే, (ఆ పాపాన్ని దూరం చేసు 
కోవటం కోసం) దీనార్లుగాని, దిర్భములు +౨ రాజో సూరా అడు ప్ర 
గాని లభించని రోజు దాపురించక త్ర)! 
ముందు - ఈ రోజే అతను ఆ పాపాన్ని 

ప్రక్షాళనం చేసుకోవాలి. (లేకపోతే ఆ 

రోజు పాపాన్ని తొలగించే పద్దతి ఎలాగుం 

టుందంటే) దౌర్జన్యానికి పాల్పడిన వ్యక్తి 

దగ్గర సత్కార్యాలు ఉంటే, అతన్నుండి 

అతని దౌర్జన్యానికి సమానంగా సత్కా 

ర్యాలు తీసుకొని (పీడితులకు పంచడం 

జరుగుతుంది). ఒకవేళ అతని దగ్గర 


క. soe ర tas) మట 
5 తవం తోడ ge యి 


wus J జ్‌ ఫర ol Dar 
దడ ప్త సత్వ calls yi 


$ 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


సత్కార్యాలు అయిపోతే అతని ప్రత్యర్థి 
పాపాలను కూడా అతనిపైనే మోపటం 
జరుగు తుంది. (బుఖారీ, 


341 


(సహీహ్‌ బుఖారీలోని అత్యాచారాల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


ప్రపంచంలో దౌర్జన్యాలకు, అత్యాచారాలకు పాల్పడి బాధితుల నుండి క్షమాభిక్ష 


పొందకుండా లేదా దాని పరిహారాన్ని చెల్లించకుండా మరణిస్తే 


పరలోకంలో తీవ్రమైన 


పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని ఈ హదీసు బోధిస్తోంది. కనుక సాటి మానవులను 
హింసించడంగాని, వారి హక్కులను కాజేయటంగాని చేస్తే చివరికి వినాశమే గతి అని 


(గ్రహించాలి. 

213. హజ్రత్‌ అబ్బుల్హాహ్‌ బిన్‌ అమ బిన్‌ 
ఆస్‌ (రజి) కథనం ప్రకారం దైవప్రవక్త 
(సల్లం) ఇలా ప్రవచించారు : తన 
నోటితోగాని, చేత్తోగాని ఇతర ముస్లిం 
లకు బాధ కలగకుండా మసలుకునే 
వాడే (నిజమైన) ముస్లిం. దేవుడు వారిం 


త్రో రూ ర టీ! రన ద్రం ఎ! క 

పో రవీ! oo ఆటూ dl జోల టట! 

ప త్వమపి! స్వయ ప్రక AUT ‘JG 

FUE is ls ely WU 
ale Gis Gs il 


చిన విషయాలకు దూరంగా ఉండేవాడే 
(వాస్తవానికి) “ముహాజిర్‌ (అంటే 
దైవమార్గంలో ప్రస్థానం చేసేవాడు). 
(బుఖారీ - ముస్లిం, 

(సహీహ్‌ బుఖారీలోని విశ్వానప్రకరణంలోనూ ఇంకా సహీహ్‌ మున్లింలోని విశ్వాన 

ప్రకరణంలోనూ ఈ హదీసు పాందువరచబడి ఉంది. 
ముఖ్యాంశాలు 

తన మాటలవల్లగాని, చేతల వల్లగాని ఇతరులకు ఎలాంటి హాని జరగకుండా 
జాగ్రత్తపడేవాడే నిజమైన ముస్లిం అనబడటానికి అర్హుడు. అలాగే దైవ అవిధేయతకు దూరంగా 
ఉండేవాడే వాస్తవానికి ముహాజిర్‌. ఒక వ్యక్తి హిజ్రత్‌ (దైవమార్గంలో వలసపోవటం) చేసినప్పటికీ 
దైవ అవిధేయతను విడనాడకపోతే ఇక ఆ హిజ్రత్‌ వల్ల అతనికి ప్రయోజనం ఎముంటుంది? 
అసలు హిజ్రత్‌ అంటేనే దైవప్రసన్నత కోసం అన్నింటినీ. వదలుకోవడం. మనిషి తన ప్రాంతాన్ని, 
ఆస్తీ అంతస్తుల్ని, బంధుమిత్రులందరినీ వదలుకొని దైవమార్గంలో వలసపోయినప్పటికీ, దేవుడు 


వారించిన విషయాలను విడిచిపెట్టి ఉండలేకపోతే దైవ సన్నిధిలో అతని “ప్రస్థానం ఒక 
ప్రహసనంగా మాత్రమే మిగిలిపోతుంది. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 342 


214. హజ్రత్‌ అబూహురైరా (రజి) గారే 
చేసిన కథనం : దైవప్రవక్త సామాను 
పర్యవేక్షణ కోసం ఒక వ్యక్తి నియమితుడై 
ఉండేవాడు. అతణ్ణి 'కిర్‌కిరా అని 
పిలిచేవారు. ఆ వ్యక్తి చనిపోయినప్పుడు 
దైవప్రవక్త (సల్లం) అతను నరకంలో 
ఉన్నాడని అన్నారు. (అది విని) ప్రజలు 
అతణ్ణి (పరిశీలనగా) చూడసాగారు. 
అప్పుడు ప్రవక్త సహచరులకు ఆ వ్యక్తి 
దగ్గర అతను (యుద్ధప్రాప్తి నుండి) 
దొంగిలించిన నల్లని చారలుగల 
దుప్పటి ఒకటి దొరికింది. (బుఖారీ) 


Gel 
Jb de dl sy wey TE 
శ లడ్డు fs స్తన! లే ల ర్‌ 
ja కక త! ల్పల్ప లయ అట (6 55 
Pete చి! ఫై స (వి! లో 


తంల! ely. వ్‌ is 


(సహీహ్‌ బుఖారీలోని జిహోద్‌ ప్రకరణంలోనూ, ఇంకా సుననె ఇబ్స్బై మాజాలోని 
జిహాద్‌ ప్రకరణంలోనూ ఈ వాదీను ఉంది.) 


ముఖ్యాంశాలు 


అప్పగింతల్లో ద్రోహానికి పాల్పడటం, పరుల సొమ్మును దొంగిలించడం మహా పాతకం. 


ఈ ద్రోహబుద్ధి మనిషిని నరకానికి గొనిపోతుంది. 


215. హ(జత్‌ అబూబక్రా నుఫై బిన్‌ 
హారిస్‌ (రజి) కథనం ప్రకారం దైవప్రవక్త 
(స) ఇలా ఉద్బోధించారు : నిస్సందే 
హంగా దేవుడు భూమ్యాకా శాలను 
సృష్టించిన నాటికి కాలం పరిభ్రమిం 
చింది (అంటే సృష్టి ప్రారంభంలో 
ఉండిన సంవత్సరాలు, నెలల తీరు 
పునఃప్రారంభమైనది. అరబ్బు బహు 
దైవారాధకులు మధ్యలో 'నసీ' అనే 
పేరుతో కల్పించుకున్న నెలలమార్పిడి 
విధానం రద్దు చేయబడింది). సంవత్స 
రానికి పన్నెండు మాసాలు. వాటిలో 


రా యే సస o-oo 

6 శక రట! ఆ టూ తే! షు తొలు, 

తయ ps ES యు! ౨ రయ్‌! ర 
ప టం అయి 
య క్‌. 
సమసి సిమీ! Py మను! ష్‌ 
ere vee er gil హే క 
(స తు ఈ: మ యు ట్ర! 


క్‌ య గహ! 5 ర JU 
pear న టే fila య G6 ల 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


నాలుగు నిషిద్ధ మాసాలున్నాయి. 
మూడు మాసాలు వరుసగా వస్తాయి. 
అవి జుల్‌ ఖాదా, జుల్‌ హెజ్జ్‌, ముహర్రం, 
(నాల్లోది) జుమాదివు (స్ఫానియా)కు - 
షాబాన్‌కు మధ్య ఉండే “'ముజర్‌' తెగకు 
చెందిన రజబ్‌. 


(ఆ తరువాత ఆయన ఇది ఎ నెల? 
అని ప్రశ్నించారు. దానికి మేము అల్లాహ్‌ 
మరియు ఆయన ప్రవక్తకే బాగా తెలుసు 
అని అన్నాం. మా జవాబు విని ఆయన 
మౌనంగా ఉండిపోయారు. మేము 
ఆయన ఏదైనా కొత్తపేరు చబుతారేమో 
అనుకుంటుండగా అంతలోనే ఆయన 
“ఇది జుల్‌ హిజ్ఞా నెలకదూ?!” అని 
అడిగారు. దానికి మేము “అవున'న్నాం. 
తరువాత ఆయన “ఇది ఎ నగరం?” 
అని అడిగారు. దానికి మేము అల్లాహ్‌ 
మరియు ఆయన ప్రవక్త్షకే బాగా 
తెలుసని అన్నాం. అప్పుడు (కూడా) 
ఆయన మౌనంగానే ఉండిపోయారు. 
(ఆయన మౌనంగా ఉండిపోవటం 
చూసి) మేము ఏదన్నా కొత్త పేరుతో 
పిలుస్తారేమోననుకున్నాం. కాని అంత 
లోనే ఆయన “ఇది (మక్కా) నగరం 
కదూ?!” అని అడిగారు. దానికి మేము 
“అవునని జవాబు చెప్పాం. ఆ తరువాత 
ఆయన “ఇవాళ ఎ రోజు?” అని 
అడిగారు. దానికి మేము అల్లాహ్‌ 
మరియు ఆయన ప్రవక్తకే బాగా 
తెలుసని అన్నాం. అప్పుడు (మళ్ళీ) 


SIE 


jy ee AE Ee, oll 
౮ మీ శమ gi ‘Jb ఉల! 
వాం. Ma: ఢీ ‘Jb 
ji sie త Eb క స! 

మ్‌ తృ! స్య నం నీత asl 
కరుడు Ju. oi 
నా షమ fi యు యారో 
MSs ILS ha 
yi యు! ప ప వు వకు 


న్‌ నిర (Rtas 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


ఆయన మౌనంగా ఉన్నారు. అది చూసి 
ఆయన ఎదైనా కొత్త పేరు చెబుతారేమో 
అనుకున్నాం. అంతలో ఆయనే 
(స్వయంగా) “ఇవాళ ఖుర్చానీ రోజు 
కదూ?!” అని అడిగారు. దానికి మేము 
“అవున న్నాం. 

అప్పుడు ఆయన ఇలా ఉపదేశించారు: 
“అయితే (వినండి) ఈ నెలలో, ఈ 
నగరంలో, ఈ రోజు గౌరవప్రదమైనట్లు 
గానే (పరస్పరం మీ మధ్య) మీ ధన, 
మాన ప్రాణాలు కూడా (ఎంతో) గౌరవ 
ప్రదమైనవి. త్వరలోనే మీరు మీ 
ప్రభువుని కలుసుకోనున్నారు. అప్పుడు 
ఆయన మిమ్మల్ని మీ కర్మల గురించి 
అడుగుతాడు. జాగ్రత్త! నా తదనంతరం 
మీరు ఒండొకరి మెడలు నరుక్కుంటూ 
అవిశ్వాసులై పోకండి. ఇక్కడ హాజరైన 
వారు హాజరుకాని వారికి (ఈ విష 
యాలు) తెలియజేయాలి సుమా! 
బహుశా మీరు తెలియజేసే వ్యక్తి, నేను 
చెప్పిన విషయాన్ని (ప్రత్యక్షంగా) విన్న 
వానికంటే బాగా గుర్తుపెట్టుకునేవాడు 
కావచ్చు. 


ఆ తరువాత ఆయన, “ఇప్పుడు 
చెప్పండి! నేను (దైవసందేశాన్ని) మీకు 
అందజేశానా?” అని అడిగారు. దానికి 
మేము “అవున'నన్నాం. అప్పుడు ఆయన 
“దేవా! నీవు (దీనికి) సాక్షిగా ఉండు” 
అని అన్నారు. (బుఖారీ - ముస్తీం) 


344 


హైమ రర 
లీ 6 
న్వు వ్యాక 1s త్‌ స్తాం యో 
శ మయ! ( గూ Nl (రడ ; 2b) 
పతయ SS యయ 
Eh yh: నంత సై వలలో 
సు పం. : యే sek ప్ర నో 

స్తుత! 


(సహీహ్‌ బుఖారీలోని సృష్టి ఆరంభ వ్రకరణంలోనూ, విద్యా ప్రకరణంలోనూూ, 


https://teluguislam.net 


ఇ 


వాదీసు కిరణాలు 345 Gaia 


హజ్‌ ప్రకరణంలోనూ ఇంకా సహీహ్‌ ముస్థింలోని ఖసామా ప్రకరణంలోనూ ఈ 
హదీను వచ్చింది.) 


ముఖ్యాంశాలు 

1. సృష్టి ప్రారంభం నుండి నెలలో ఇరవై తొమ్మిది లేక ముప్ఫై దినాలుంటాయని, 
సంవత్సరానికి పన్నెండు నెలలు ఉంటాయన్న నిర్ణయమే కొనసాగుతూ వచ్చింది. అయితే 
అరబ్బులు తమ స్వార్థ ప్రయోజనాల దృష్ట్యా నెలల్లో మార్పులు చేసుకునేవారు. ఆ 
కాలంలో జుల్‌ఖాదా, జుల్‌ హిజ్‌, ముహర్రం, రజ్జబ్‌ - ఈ నాలుగు నెలలూ గౌరవప్రద 
మైన మాసాలుగా పరిగణించబడేవి. ఈ నాలుగు మాసాల్లో వారు యుద్ధం, హత్యా 
ప్రతీకారం లాంటి విధ్వంసక చర్యలకు దూరంగా ఉండాలి. కాని వారు తమ అవసరాని 
కనుగుణంగా ఒక నిషిద్ధ మాసాన్ని సమ్మతమైన మాసంగా మార్చుకునేవారు. అలాగే 
ఒక సమ్మతమైన మాసాన్ని నిషిద్ధ మాసంగా చేసుకునేవారు. ఒక్కోసారి చాంద్రమాన 
సంవత్సరాన్ని సూర్యమాన సంవత్సరంతో సరిపెట్టటానికి చాంద్రమాన సంవత్సరానికి 
అదనంగా ఓ మాసాన్ని జోడించేవారు. ఈ నెలల మార్పిడీ విధానాన్నే అరబ్బులు 'నసీ' 
అని పిలిచేవారు. ఈ హదీసు వారు కల్పించుకున్న ఈ న్‌ విధానాన్నే ఖండిస్తోంది. 

2. ప్రజలు ఒండొకరి ధన, మాన ప్రాణాలను కాపాడాలి. వాటిని గౌరవప్రదమైనవిగా 
భావించాలి. 

3. పరలోకంలో ప్రభువు మానవులందరినీ తమ కర్మల విషయమై నిలదీస్తాడు. 


4. ధర్మబోధనలు విని వాటిని తమవరకే పరిమితం చేసుకోకుండా ఇతరులకు కూడా 
బోధించాలి. మనం ధర్మ విషయాలు బోధించే వ్యక్తి వాటిని మనకన్నా ఉత్తమంగా 
ఆచరించవచ్చు! 


216. హజిత్‌ అబూ ఉమామా ఇయాస్‌ vt! 2 హ్‌డ! 
బిన్‌ సాలబా హారిసీ (రజి) కథనం 
ప్రకారం (ఒకసారి) దైవప్రవక్త (స), 
“(అసత్య) ప్రమాణం చేసి (తోట) ల లేరు 20 పత రం 
ముస్లిం హక్కుని లాక్కున్నవాడికి దేవుడు so తమ zl య ig pi 
నరకాగ్నిని తప్పనిసరి చేశాడు. ఇంకా రర న. రమ లయ (య! ట్ర ప్రవ 
స్వర్గాన్ని అతనికొరకు నిషేధించాడు” Ju Ital Jest ల (Ca 
అని అన్నారు. అది విని ఒక వ్యక్తి, “ఆ 
హక్కు ఎంత చిన్నదైనా (దేవుడు అలాగే 
చేస్తాడా)?” అని సందేహపడగా, దానికి 


లా లం TIT 
గ 4s ఎ! కి 


pie ely nt 3 os Ga లర 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


ఆయన “అది పీలూ చెట్టు కొమ్మ 
అయినా సరే!” అని అన్నారు. (ముస్లిం) 


346 


ERA 


(సహీహ్‌ ముస్తీంలోని ప్రమాణాల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 
తోటి మానవుల హక్కుల్ని కాలరా 


స్తే పరలోకంలో ఎదురయ్యే పర్యవసానం ఎమిటో 


ఈ హదీసు వివరిస్తోంది. అసలు మానవ హక్కులకు ఎంత విలువ ఉంటే దేవుడు వాటిని 
కొల్లగొట్టెవారికి ఇంత పెద్ద శిక్ష విధించి ఉంటాడన్నది ఆలోచించాల్సిన విషయం. తెలియక 
అలాంటి పాపం చేస్తే దేవుడు ఎనాటికైనా క్షమిస్తాడేమోగాని బుద్ధిపూర్వకంగా, దానిని 
ధర్మసమ్మతంగా భావించి చేస్తే మాత్రం శాశ్వతంగా నరక జ్వాలల మధ్య కాలుతూ ఉండాల్సిందే! 


217. దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రబోధి 
స్తుండగా తాను విన్నానని హజ్రత్‌ అదీ 
బిన్‌ ఉమైరా (రజి) తెలియజేశారు: 
మేము మీలో ఎవరినయినా ఏదైనా 
పనికి ఉద్యోగిగా నియమించినప్పుడు 
అతను ఒక సూదిగాని లేదా అంతకన్నా 
పెద్ద (లేక చిన్న) వస్తువుని గాని దాచి 
పెట్టకుంటే అది ద్రోహం అవుతుంది. 
ప్రళయదినాన అతను దాన్ని తన వెంట 
తీసుకొనే (దైవ సన్నిధికి) వస్తాడు.” 


అది విని అన్సార్లకు చెందిన నల్లటి వ్యక్తి 
ఒకడు లేచి నిలబడ్డాడు. ఇప్పటికీ ఆ 
దృశ్యం నా కళ్ళముందు కదలాడు 
తోంది. అతను దైవప్రవక్తతో “దైవ 
ప్రవక్తా! మీరు నాకు అప్పగించిన 
బాధ్యతను తిరిగి తీసేసుకోండి” అని 
అన్నాడు. దానికి ఆయన “ఎమయింది 
నీకు?” అని అడిగారు. అందుకతను, 
“మీరు ఇలా అన్నారుగా! (దాంతో నాకు 
భయం పట్టుకుంది)” అని విన్నవించు 


టల రాం TY 
క యస ౬ 
యత య పము! ర "లేశ 

de Ia ds gw he 
య క వ ch wl ; స 4 
ide టప! isl US La 

JG As yg గ్ర! hl Jy U 
AS JE తమి :౮0ఆ CUD 
రో: des Uj :JG ais; 
hh యయ hil 
Fe యట బ్రా! య ఆట్‌ 


లా oly) WE! 


ఏంత 4 ఉప 


https://teluguislam.net 


| లన్‌ అ ఈ say 
హదీసు కిరణాలు 347 rsbalochs 


కున్నాడు. అతని జవాబు విని, “ఇప్పుడు 
కూడా అదే మాట అంటున్నాను. మేము 
ఎవరినయినా ఏదైనా పనిపై నియ 
మించగా అతను తనకు లభించిన 
దానిని - అది తక్కువైనా, ఎక్కువైనా - 
(మా దగ్గరికి) తీసుకురావాలి. అందులో 
అతనికి ఇచ్చింది తీసుకోవాలి. ఇవ్వనిది 
తీసుకోకుండా ఉండాలి' అని అన్నారు 
దైవప్రవక్త (సల్లం) (ముస్లిం) 
(నహీహ్‌ మున్లింలోని నాయకత్వ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

1. ప్రభుత్వోద్యోగులు తమ విధులను నిక్కచ్చిగా, నిజాయితీగా నిర్వర్తించాలి. ఉద్యోగ 
కార్యకలాపాల్లో ఎమాత్రం నమ్మకద్రోహానికి పాల్పడినా, పదవి ఆసరాలో అక్రమంగా 
డబ్బు సంపాదించినా దేవుని దృష్టిలో వారు నేరస్తులుగా పరిగణించబడతారు. 

2, ఉన్నతాధికారులు తమ క్రింది ఉద్యోగుల పనులను ఓ కంట కనిపెడుతూ ఉండాలి. 
విధి నిర్వహణలో ఉంటూనే దొడ్డిదారులగుండా డబ్బు సంపాదించే ఆస్కారం లేకుండా 
చేయాలి. లేకపోతే ఉన్నతాధికారుల నిర్లక్ష్యం కూడా నేరంగానే పరిగణించబడుతుంది. 
ఇక ఉన్నతాధికారులు సైతం తమ క్రింది ఉద్యోగులతో కుమ్మక్కై ప్రజాధనాన్ని 
కొల్లగొట్టడంలో పాలుపంచుకుంటే ఇది మరీ దిగజారిన విషయం. నేడు మన 
సమాజంలో జరుగుతున్నది కూడా ఇదే! అందుకే ప్రభుత్వ వ్యవస్థలో అవినీతి, 
లంచగొండితనం, కుంభకోణాలు లాంటి నేరాలు రోజురోజుకీ మితిమీరి పోతున్నాయి. 


218. హజ్రత్‌ ఉమర్‌ బిన్‌ ఖత్తాబ్‌ (రజి) ఆయము! తోక తా Y\A 
కథనం : ఖైబర్‌ సంగ్రామం జరిగిన నాడు Hz కున హ్‌ ప వరత తు :౮6 4 dl ఖం 5 
దెవప్రవక్త సహచరులు కొందరు వచ్చి, _ 
రబ నన కం ఏ పస్‌ నన్‌ శ దమ బయ! 5 5 
ఆ వ్యక్తి అమరుడు (షహాద్‌), ఈ వ్యక్తి 3 ae 
అమరుడు అని అనసాగారు. ఆ విధంగా se bis ఎమ తత్స క్వి 
వాళ్ళు ఒక వ్యక్తి దగ్గర్నుంచి వెళుతూ gh dw టి తీత స్వయ లా 
ఇతను (కూడా) అమరవీరుడని అన్నారు. ప వోంటీ! లో స్త ల! వకు : # 
అది విని దైవప్రవక్త అసంభవం, లా త్రై ఓ wp jiu 


https://teluguislam .net 


వాదీను కిరణాలు 


ఇతను ఒక దుప్పటిని దొంగిలించాడు. 
అందుకతను నరకంలో ఉండటం నేను 
చూశాను” అని చెప్పారు. (ముస్లిం, 


348 


(సహీవ్‌ా ముస్తీంలోని విశ్వాన ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


దైవమార్గంలో పోరాడి అమరగతి నొందినప్పటికీ సాటి మానవుల హక్కులను కొల్లగొట్టిన 
పాపం క్షమించబడదని ఈ హదీసు ద్వారా విదితమవుతోంది. ఇంకా ముస్లింల ఉమ్మడి 
ఖజానాలో మోసానికి పాల్పడటం మహాపాపమని తెలుస్తోంది. 


219. హజ్రత్‌ అబూ ఖతాదా హారిస్‌ బిన్‌ 
రిబ్‌యో (రజి) కథనం : ఒకసారి దైవ 
ప్రవక్త (సల్లం) ప్రజల మధ్య నిలబడి, 
దైవమార్గంలో పోరాడటం, దైవాన్ని విశ్వ 
సించటం సత్కార్యాలన్నింటిలోకెల్తా 
శ్రేష్టమైన పని అన్నారు. దానికి ఒక వ్యక్తి 
లేచి, “దైవప్రవక్తా! నేను దైవమార్గంలో 
(పోరాడుతూ) చంపబడితే నా పాపాలన్నీ 
మన్నించబడతాయంటారా?” అని 
అడిగాడు. అందుకాయన, “అవును, 
నువ్వు సహనాన్ని ప్రదర్శిస్తూ, పుణ్య 
ఫలాపేక్షతో, (యుద్ధభూమి నుండి) 
వెన్నుచూపి పారిపోకుండా, శత్రువులతో 
ఎదురొడ్డి పోరాడుతూ హత్య చేయబడి 
నట్రైతే (నీ పాపాలన్నీ మన్నించబడ 
తాయి)” అని అన్నారు. ఆ తరువాత 
ఆయనే అతనితో, “నువ్వడిగింది 
ఏమిటి? (ఇంకోసారి అడుగు)” అని 
అన్నారు. దానికతను, “నేను దైవ 
మార్గంలో పోరాడుతూ చంపబడితే నా 
పాపాలన్నీ మన్నించబడతాయంటారా?” 


ల మడా! పేట్‌ yl oe, - 11% 
Aad Js se ce hl yo) 
UES సే (6 
గవ లది! గట! dy SY 4! 
తజ త తం! 14 It Jw fs 
క న =. 
లత తాడో త యా వక్త త! ర్చ ఏ 
లయల ప 
కే మ శర 0౮ ఓ 
మ యం. లేళ 
స్వర య gis ట్‌ 
డీ ye da వా 3 al; 
yy Us ల్లీ JU db రక హు! | 


ల 


(మనక్‌ 3 el; al 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


అని మళ్ళీ విన్నవించుకున్నాడు. అప్పుడ 
తనికి సమాధానంగా, “అవును నువ్వు 
సహనాన్ని ప్రదర్శిస్తూ, పుణ్యాన్ని ఆశిస్తూ, 
వెన్ను చూపి పారిపోకుండా, శత్రువులతో 
ఎదురొడ్డి పోరాడుతూ చంపబడితే ఒక్క 
అప్పు తప్ప (మిగతా పాపాలన్నీ క్షమించ 
బడతాయి) అప్పు మాత్రం క్షమించ 
బడదు. ఎందుకంటే (అప్పు తీర్చకపోతే 
క్షమించబడదని) జిబ్రయీల్‌ (దూత) 
నాతో చెప్పారు. అని ఆయన అన్నారు. 

(ముస్లిం) 


349 


అలి టు ఈ wp 
Galiano, 


(సహీహ్‌ ముస్తింలోని నాయకత్వ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


అప్పు అనేది సాటి మానవుల హక్కు. దాన్ని తీర్చకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ అది 
క్షమించబడదు. కనుక ప్రతి ముస్లిం సాటి మానవుల హక్కుల్ని ఎగవేయకుండా తీసుకున్న 
అప్పుల్ని తీర్చడంలో నిర్లక్ష్యం వహించకుండా జాగ్రత్తపడాలి. 


220. హజత్‌ అబూహురైరా (రజి) 
కథనం : దైవప్రవక్త (సల్లం) (ఒకసారి 
తన సహచరులను) “దరిద్రుడంటే 
ఎవడో మీకు తెలుసా?” అని అడిగారు. 
“మా దృష్టిలో దిర్హములు (డబ్బు)గాని, 
(జీవన) సావముగ్రిగాని లేనివాడు 
దరిద్రుడు” అని ఆయన సహచరులు 
సమాధానం చెప్పారు. అప్పుడు ఆయన 
ఇలా అన్నారు: “(కాని) నా అనుచర 
సమాజంలో దరిద్రుడు ఎవడంటే, 
ప్రళయదినాన ఒక వ్యక్తి నమాజులు, 
ఉపవాసాలు, జకాత్‌లు తన వెంట 
తీసుకొని వస్తాడు. (అయితే అతను 
ప్రపంచంలో) ఒకరిని తిట్టివుంటాడు, 


al లాం పేట ళీ 3-1 

Jb dd) ర్‌! యి 
ల 6 రి! 1 Cue 
రపి! రః Jw tw sy 
ఫ్రండు పనే! ( ర త లో టో రః 
MEU శర; గ! 
(3 తు lia JU Cr clda Gi; 


త్‌ లే 
ల POOL 


https ://teluguislam.net 


వాదీను కిరణాలు 350 


ఒకడిపై అపనింద మోపి ఉంటాడు. 
ఒకడి సామ్మును (అక్రమంగా) తిని 
ఉంటాడు. ఒకణ్ణి హత్య చేసివుంటాడు. 
ఇంకొకణ్లీ కొట్టివుంటాడు. కనుక అతని 
పుణ్యకార్యాలన్నీ వారందరికీ పంచి 
వేయబడతాయి. అతని సత్కార్యాలన్నీ 
అయిపోయి బాధితులకు రావాల్సిన 
హక్కులు ఇంకా బాకీ ఉంటే వారి 
పాపాలు అతని నెత్తిన వేయబడతాయి. 
ఆ విధంగా (తన సత్కార్యాలేమీ మిగల 
నందువల్ల) అతను నరకంలో పడవేయ 
బడతాడు. (ముస్తీం) 


GAG, 


img Mik gh lia వా lia 
త ops GU రూ | (టా 
be del SG gat J J dis 

థో లా జేయు an wes 


యాట OE 


(నహీవా ముస్టీంలోని నత్కార్యాల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


ముస్లింలు విధిగా నమాజ్‌, రోజా (ఉపవాసా)లను పాటిస్తూ, జకాత్‌ చెల్లిస్తూ ఉండాలన్న 


దాంట్లో సందేహం లేదు. అయితే వీటితో పాటు ముస్లింలు తమ నడవడికను, వ్యవహారాలను 
కూడా చక్కదిద్దుకోవాలి. ఆరాధనలతో పాటు లావాదేవీలలో కూడా ఉత్తమంగా మసలుకోవాలి. 
ఈ రెండింటిని సమాంతరంగా అమలుపరిచిన వాడే సాఫల్యం పొందుతాడు. దీనికి భిన్నంగా 
పై రెండింటిలో దేనిని విస్మరించినా అతనికి ముక్తి Po 

221. హజ్రత్‌ ఉమ్మె సలమా (రజి. 
అన్‌హా) కథనం ప్రకారం దైవప్రవక్త 
(సల్లం) ఇలా ప్రబోధించారు: నిస్సందే 
హంగా నేను కూడా (మీలాంటి) 
మనిషినే. (తీర్పుకోసం) మీరు నా దగ్గరికి 
వివాదాలు తీసుకువస్తుంటారు. (ఆ 
సందర్భంలో) మీలో కొందరు (తమ 
పక్షాన ధర్మం లేకపోయినా) వాక్సాతు 
ర్యంతో - తమ ప్రత్యర్థికన్నా బాగా 
వాదించినప్పుడు వారి మాటలు విని 
నేను (నిజవే అనుకొని) వారికి 


త! gs పపయ కక] శ YY\ 
Hupp: వ్ల రం ర్‌! le 
రన ధా} రాయితో సన రం 
నం 
క్‌. పసల పష 
కం సగ 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


అనుకూలంగా తీర్పు ఇచ్చే అవకాశం 
ఉంది. అయితే ధర్మం తన సోదరుని 
(ప్రత్యర్థి) పక్షాన ఉన్నప్పటికీ అతని 
హక్కు విషయంలో నేను ఎ (రెండవ) 
వ్యక్షికైనా అనుకూలంగా తీర్పు ఇస్తే, 
వాస్తవానికి నేనతనికి నిప్పు రవ్వ త్రుంచి 
ఇస్తున్నానని గ్రహించాలి. 

(బుఖారీ - ముస్లిం, 


“అల్‌హన్‌' అంటే బాగా తెలిసినవాడు, 
చురుకైనవాడు, వాక్చతురుడు అని 


అర్థం. 


351 రా కాలూ 


(నహీవా బుఖారీలోని ఆజ్ఞలు - ఆదేశాల ప్రకరణంలోనూ ఇంకా నహీవ్‌ 
ముస్లింలోని వ్యాజ్యాల ప్రకరణంలోనూ ఈ హదీను ఉంది.) 


ముఖ్యాంశాలు 


1. ఈ హదీసులో దైవప్రవక్త (సల్లం) తాను కూడా మానవ మాత్రుణ్ణేనని స్వయంగా 
అంగీకరించారు. కనుక ఆయన కూడా ఎదుటివ్యక్తి వాక్సాతుర్యానికి, చురుకుదనానికి 
ప్రభావితులై అబద్దాన్ని నిజమని భావించే అవకాశం ఉంది. కాని ధర్మం విషయంలో మాత్రం 
ఆయన వల్ల ఇలాంటి పొరపాట్లు జరగవు. ధర్మాన్ని పరిరక్షించే బాధ్యత దైవానిదే కనుక 
అలాంటి సందర్భాల్లో ఆయన తన ప్రవక్తను అప్రమత్తం చేస్తూ ఉంటాడు. 

2. న్యాయనిర్ణేత తన ముందుకు వచ్చిన వాదప్రతివాదనల ఆధారంగానే తీర్పు ఇవ్వాలి. 
అలాగాకుండా కేవలం అనుమానంతోగాని లేదా తనకు నిజం తెలుసనిగాని తన యిష్టప్రకారం 


తీర్పులు ఇవ్వకూడదు. 

222. హజ్రత్‌ ఇబ్నె ఉమర్‌ (రజి) కథనం 

ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా ఉద్పో 

ధించారు : అన్యాయంగా ఒకడి రక్తాన్ని 

చిందించకుండా ఉన్నంతకాలం విశ్వా 

సికి అతని ధర్మం విశాలమనిపిస్తుంది. 
(బుఖార్‌) 


Wl ses ర్రాీ of | 

ప కక త! Jy J id tgs 

సరము రాకడ య ర్రబ్రిద! ర 
gel ely, hls a 


(నవీవా బుఖారీలోని “రళ్తళుల్క ' ద్రకరణం ప్రారంభంలో ఈ వాదీను 


పేర్కొనబడింది.) 


https://teluguislam.net 


యే. 


వాదీను కిరణాలు 352 రంగ కా 


రః 


ముఖ్యాంశాలు 

విశ్వాసి అన్యాయంగా హత్యకు ఒడిగట్టకుండా ఉన్నంతకాలం అతనికి ధర్మాన్ని 
ఆచరించే భాగ్యం లభిస్తూ ఉంటుంది లేదా సువిశాల దైవకారుణ్యం అతణ్ణి ఆవహించి 
ఉంటుంది. పై హదీసుకు రెండు భావాలూ వర్తించవచ్చు. రెండింటి సారాంశమూ ఒక్కటే. ఆ 
అన్యాయానికి ఒడిగట్టకుండా ఉన్నంతవరకు అతనిలో దైవకారుణ్యం పట్ల ఆశాజ్యోతి 
వెలుగుతూ ఉంటుంది. అతను దైవకరుణకు అర్హుడిగా పరిగణించబడతాడు. కాని అతను 
ఎవరినయినా అన్యాయంగా హత్య చేయగానే ఆ ఆశాజ్యోతి ఆరిపోయి అతను దైవకారుణ్యం 
పట్ల నిరాశా నిస్పృహలకు లోనయ్యే అవకాశముంటుంది. 
223. దైవప్రవక్త (సల్లం) ఇలా అంటుం pe ల ప oy ఎ TY 
డంగా తాను విన్నానని హజ్రత్‌ ఖౌలా 
బిన్తె ఆమిర్‌ అన్‌సారియ్యా (రజి.అన్‌హా) 
- ఈమె హజ్రత్‌ హమ్బూ గారి సతీమణి - ie అలం. 8. 43 
తెలియజేశారు : కొంతమంది దేవుని రడ లీ తూడు Je ob iJ 
ఖజానాను (ప్రజాధనాన్ని) అక్రమంగా త్ర) 525 re (వీ! సం ప ఎమ 
ఖర్చు పెడుతుంటారు. అలాంటి వారి soe! 
కోసం ప్రళయ దినాన నరకాగ్ని (సిద్ధంగా 
ఉంచబడుతుంది.) (బుఖారీ) 


(సహీహ్‌ బుఖారీలోని జిహాద్‌ ప్రకరణం) 


“oie క జ వ 
MW gs Se ఫర! కట La 
సక! J Es 606 lps, టు 


ముఖ్యాంశాలు 

ప్రజాధనాన్ని అక్రమంగా యిష్టం వచ్చినట్లు ఖర్చు చేయటం, ప్రజలందరికీ ఉపయోగ 
పడే పనులపై గాకుండా వ్యక్తిగత ప్రయోజనాలకోసం వినియోగించుకోవడం మహా పాపం, 
ఇలాంటి అవినీతికి పాల్పడిన వ్యక్తి జీవితంలో పశ్చాత్తాపం చెందకుండా మరణిస్తే పరలోకంలో 
నరకయాతనకు గురికావలసి ఉంటుంది. 


https://teluguislam .net 


వాదీను కిరణాలు 353 eID 


27వ అధ్యాయం 


ప్రి! SUE a - YV 


ముస్లింల మానమర్యాదలను గౌరవించడం, వారి 
హక్కులను రక్షించటం, వారిపట్ల ప్రేమావాత్సల్యాలతో 
వ్యవహరించడం గురించి....... 


దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ సెలవిచ్చాడు: సయ: టోటల్‌ dl లయ 
“ఎవడైనా అల్లాహ్‌ విధించిన పవిత్రనియమా శ 5 wu AEs హం వ్‌ జయమే 
లను గౌరవిస్తే, అది అతని ప్రభువు దృష్టిలో -౧4* . 

శ్ర వ సు నహ న. 
స్వయంగా అతడికే శ్రేయస్కరమైనది.” బంట న్‌ ils లీకు IY» జూ 


న్లో HE 
జీ 


(అల్‌ హజ్‌ :30) MoM కం యక I మో 
మరొకచోట ఇలా అంటున్నాడు : లామా ఫీ జ్‌ Js, [YY : Fo) 


a, CO 


3 le 
“ఎవరైనా అల్లాహ్‌ నిర్ణయించిన చిహ్నాలను deo née De ese 
గౌరవిస్తున్నారంటే అది (వారి) హృదయాలలోని 
డైవభీతి వలననే.” (అల్‌ హజ్‌ : 32) 
ఇంకొకచోట ఇలా సెలవిస్తున్నాడు : 
“విశ్వాసుల పట్ల మృదువుగా మెలగు.” 

(అల్‌ హిజ్‌ : 88) 
ఆయన ఇంకా ఇలా అంటున్నాడు : “హత్యకు న Us యే oi iw 
బదులుగాగాని లేదా కల్లోలాన్ని వ్యాపింపజేసినం 


తలల ST 2 BMT {3 
దుకుగాని కొక (అన్యాయంగా) ఒక మానవుణ్ణి అో; fret NE se 53 
ir GE ళ్‌ భట 
చంపినవాడు సమస్త మానవులను చంపినట్లే. దయ ండదే! దే త షడ్లవే 
ఒక మానవుడి ప్రాణాలను కాపాడినవాడు OY వటి!) 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


మొత్తం మానవుల ప్రాణాలను కాపాడినట్లే.” 
(అల్‌ మాయిద : 32) 


224. హజత అబూ మూసా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా 
ఉపదేశించారు : విశ్వాసులు పరస్పరం 
కట్టడం లాంటివారు. అందులోని ఒక 
భాగం మరో భాగానికి ఊతంగా 
ఉంటుంది. (అలాగే విశ్వాసులందరూ 
కూడా 

ఉంటారు). 


దీని గురించి ఉపదేశిస్తున్నప్పుడు 
ఆయన తన చేతుల వ్రేళ్ళను ఒక 
దానిలో ఒకటి జొప్పించి (విశ్వాసులు 
కూడా ఇలాగే ఐకమత్యంతో ఉంటారని 
ప్రజలకు) చూపించారు. 

(బుఖారీ - ముస్తిం) 


పరస్పరం కలసిమెలసి 


354 


wo y= నా 
ola C2 


bg - 4! ba లత వల ఆ 
వర్ష గప మ రర వమ 


(సహీహ్‌ బుఖారీలోని నంస్కార ప్రకరణంలోనూ ఇంకా నహీహ్‌ మున్లింలోని 
నత్కార్యాలు - నత్సంబంధాల ప్రకరణంలోనూ ఈ హదీను ప్రస్తావనకు వచ్చింది) 


ముఖ్యాంశాలు 


ముస్లింలందరూ ఐకమత్యంతో ఉండాలని ఈ హదీసు బోధిస్తోంది. ప్రతి ముస్లిం 
ముస్లిం సమాజానికి ఒక ఇటుక లాంటివాడు. ఇటుకలన్నీ ఒకదానిపై ఒకటి పేర్చబడి పరస్పరం 
ఆధారాన్నిచ్చుకుంటూ గట్టి గోడలా నిలబడినట్లు ముస్లింలు కూడా పరస్పరం సహాయకారులుగా 
కలిసిమెలిసి ఉండాలని ఈ హదీసు ఉపదేశిస్తోంది. 


225. హజ్రత్‌ అబూ మూసా (రజి) గారే 
చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) 
ఇలా ఉపదేశించారు : ఎవరైనా మా 
మస్టిదుల గుండాగాని లేక మా 
బజారుల గుండాగాని వెళ్తున్నప్పుడు, 
తమ వెంట బాణం ఉంటే దాన్ని అపి 
ఉంచాలి లేదా దాని మొనను చేతో 


Js il ఉను TY 

పం కరో ఆ త ప్రత వక్ష త! ర్చ 

fear sll J UirUs 

త తప్త ఫ్ర ఎడ (త్తు ల ear 

రా 4 ప్రి! 3 ప్రై tal Ca 
ahs 


https://teluguislam.net 


Wed 
వాదీను కిరణాలు 355 Heya 


గట్టిగా పట్టుకొని నడవాలి. లేకపోతే అది 
ఏ ముస్లింకైనా తగిలి బాధ కలిగించ 
వచ్చు. (బుఖారీ - ముస్లిం, 


(నహీవా బుఖారీలోని నమాజు ప్రకరణంలోనూ, ఇంకా నహీహ్‌ ముస్తింలోని 
సత్కార్యాలు - సత్సంబంధాల ప్రకరణంలోనూ ఈ హదీసు పొందుపరచబడి ఉంది.) 


ముఖ్యాంశాలు 

సత్యధర్మాన్ని స్వీకరించిన వారి రక్షణ కోసం ఇస్తాం ధర్మం ఎలాంటి కట్టుదిట్టమైన 
చర్యలు తీసుకుంటుందో ఈ హదీసు ద్వారా అవగతమవుతోంది. కాని శోచనీయమైన విషయం 
ఎమిటంటే శాంతి, సామనస్యాలను పరిరక్షించే ముస్లింలు సైతం నేడు ఆయుధాల వాడకంలో 
ఎంతో అజాగ్రత్త వహిస్తున్నారు. పనికిమాలిన సరదాల కోసం, వ్యర్థ వ్యసనాల కోసం ఆయుధా 
లను ఉపయోగించి భయోత్సాతాన్ని సృష్టిస్తున్నారు. అకారణంగా ఎంతోమంది అమాయకుల్ని 
పొట్టనబెట్టుకుంటున్నారు. విధ్వంసకర బాంబులను, మందుపాతరలను పేల్చుతూ ప్రజలకు 
మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. ముస్లింలు తమ ధర్మాదేశాల పట్ల ఎంత నిర్లక్ష్యంగా, 
నిర్భయంగా వ్యవహరిస్తున్నారో వారు అనుసరిస్తున్న వైఖరే చాటుతోంది. 
226. హజ్రత్‌ నోమాన్‌ బిన్‌ బషీర్‌ (రజి) భాస లా త్రయీ! ఇ _ 11 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రత ర్వ J6 :J6 Lge dls) 
ప్రవచించారు : విశ్వాసులు పరస్పరం 1. 17 మై 
అభిమానించుకోవటంలో, కనికరించు pee oe జో Ge 
కోవటంలో, (పేమావాత్సల్యాలతో ళు ఆ! (| శ]! J ద; 
మెలగటంలో ఒక దేహం లాంటి వారు. వం మి! సదు టీ ను $5 
దేహంలో ఒక అవయవానికి బాధకలిగి యా ప్రమా (మమ 
నప్పుడు మొత్తం దేహమంతా బాధతో, 
జబ్బుతో మూలుగుతుంది. 

(బుఖారీ - ముస్లిం, 

(సహీహ్‌ బుఖారీలోని సంస్కార ప్రకరణంలోనూ, ఇంకొ సహీహ్‌ ముస్టింలోని 

సత్కార్యాలు - నత్సంబంధాల ప్రకరణంలోనూ ఈ హదీను ఉంది.) 
ముఖ్యాంశాలు 

ముస్లిం గ్రంథంలో ఇలాంటిదే ఇంకొక హదీసు ఉంది. దాని ప్రకారం విశ్వాసులందరూ 
ఒకే మనిషిలాంటివారు. అతని కంటికి బాధ కలిగినప్పుడు మొత్తం శరీరం ఆ బాధను 
అనుభవిస్తుంది. అతనికి తల నొప్పి వచ్చినప్పుడు శరీరమంతా ఆ నొప్పితో బాధపడుతుంది. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


227. హ(జత్‌ అబూ హురైరా (రజి) 
కథనం : ఒకసారి దైవప్రవక్త (సల్లం) 
(మనవడు) హసన్‌ బిన్‌ అలీని ముద్దా 
డారు. అప్పుడు అథ్రా బిన్‌ హాబిస్‌ కూడా 
అక్కడే ఉన్నారు. ఆయన ఆ దృశ్యాన్ని 
చూసి “(దైవప్రవక్తా!) నాకు పదిమంది 
పిల్లలున్నారు. కాని ఎనాడూ నేను 
వాళ్ళలో స పిల్లవాడీ ముద్దాడలేదు. 
అని అన్నారు. దానికి ఆయన  అభ్రా 
వైపు చూసి “కనికరించనివాడిపై కనికరం 
చూపబడదు” అని అన్నారు. 

(బుఖారీ - ముస్తీం) 


356 GaN, 


త్‌! తోం పన లో రం - ఈఈ 
gle ప్ర ప్రదమ! న క 6 
= ‘ej lags Wl 5 
ర సడ స్ట ర్త! లో #1 Ju Pee 
వ ప WE ot iE Wj 
క Je #4), 
ale Ge Gy 


(సహీవా బుఖారీలోని సంస్కార వ్రకరణంలోనూ, నహీహీ ముస్థింలోని ఘనతా 
విశిష్టతల వ్రకరణంలోనూ ఈ హదీను పేర్కొనబడింది.) 


ముఖ్యాంశాలు 


పసిపిల్లలను (పేమతో ముద్దాడటం ధర్మసమ్మతమే. పైగా దీనిద్వారా దైవకారుణ్యాన్ని 
పొందవచ్చు. తల్లిదండ్రులు తమ పిల్లల పై వాత్సల్యం చూపాలి. ఇది పిల్లల హక్కు. ఆ హక్కుని 
నిర్వర్తించడంలో తల్లిదండ్రులు ఏ లోటూ రానివ్వకూడదు. 


228. హజ్రత్‌ ఆయిషా (రజి. అన్‌హా) 
కథనం: కొంతమంది పల్టెవాసులు దైవ 
ప్రవక్త (సల్లం) సన్నిధికి వచ్చి, “మెరు 
కూడా మి పిల్లల్ని ముద్దాడుతారా?!” అని 
అడిగారు. దానికి ఆయన “అవున” 
న్నారు. అందుకు వారు, “మేము 
మాత్రం (మా పిల్లల్ని) ముద్దుపెట్టుకోం 
అని అన్నారు. ఆ మాట విని, “దేవుడు 
మీ హృదయాల నుండి మమతానురా 
గాలు తీసివేస్తే దానికి నేనేం చేయ 
గలను?” అని అన్నారు దైవప్రవక్త (స). 

(బుఖారీ - ముస్లిం) 


he త! టలు లలు _ TTA 
ole Ie రం GU pa rc 
పదం ర్య: Us 46419 
Je, 6:10 i Jw 
a1 55 9 ముస 4 3305 
le Ge bee dl RE 


https://teluguislam .net 


\ 


హదీను కిరణాలు 357 Gay 


(సహీహ్‌ బుఖారీలోని సంస్కార ప్రకరణంలోనూ ఇంకా నహీహ్‌ ముస్తింలోని ఘనతా 
విశిష్టతల ప్రకరణంలోనూ ఈ హదీను పొందుపరచబడి ఉంది.) 


_ ముఖ్యాంశాలు 

పిల్లలపై (పేమావాత్సల్యాలు కురిపించడంలోనూ ఆనందం ఉంది. ఆ ఆనందాన్ని 
పొందడానిక్కూడా అదృష్టం ఉండాలి. అందరికీ ఆ భాగ్యం లభించదు. (పేమపరిమళాలతో 
నిండివున్న హృదయాలే అందులోని మాధుర్యాన్ని ఆస్వాదించగలవు. 
229. హజ్రత్‌ జరీర్‌ బిన్‌ అబ్బుల్లాహ 
(రజి) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) 
ఇలా ప్రవచించారు : ప్రజలపై దయ 
జూపనివాడిపై దేవుడు కూడా దయ 
జూపడు. (బుఖారీ - ముస్థిం) 


ఎం సజు ఊహు 9 అర y 


(సహీహ్‌ బుఖారీలోని ఏకేళ్వరోపాననా ప్రకరణంలోన్తూ నంస్కార ప్రకరణంలోనూ 
ఇంకా నహీహ్‌ మున్లింలోని ఘనతా విశిష్టతల ప్రకరణంలోనూ ఈ హదీను 
పాందువరచబడి ఉంది.) 


ముఖ్యాంశాలు 

సృష్టిలోని జీవరాశుల పట్ల దయాదాక్షిణ్యాలతో వ్యవహరించటం దేవుని దృష్టిలో అత్యంత 
ప్రియమైన ఆచరణ. ఆఖరికి పశుపక్ష్యాదులపై కనికరించినా కూడా దేవుడు అమితంగా 
సంతోషిస్తాడు. కనికరం చూపే ఎవ్యక్తి దైవకారుణ్యానికి అర్హుడౌతాడు. ప్రాణికోటిలో మనిషి 
ప్రత్యేకత నుద్దేశ్యించుకొని పై హదీసు వాక్యాల్లో ప్రజలపై దయచూపాలని ఆదేశించబడింది 
కాని వాస్తవానికి పశుపక్ష్యాదులపై కూడా తప్పకుండా దయచూపాల్సిందే. 
230. హజ్రత్‌ అబూ హురైరా (రజి) | భోం ఘనీ ధో 9-17 
కథనం ప్రకారం దైవప్రవక్త (స) ఇలా ds ఫ్ర ల ప్త త! కయ ర! మ 
ఉద్బోధించారు : మీలో ఎవరైనా కం య “i 
ప్రజలకు నమాజ్‌ (ఎవరికీ భారమని గోలీ ఫ్రీ న ల గన ~- 
పించకుండా నమాజును) క్లుప్తంగా. ఆ స్‌ కావే సయం Chega 
చేయించాలి. ఎందుకంటే (నమాజుకు_ .టేడిజు ఆడ 6 రయ, షు J వమ! 
వచ్చే) వారిలో బలహీనులు, వ్యాధి uz eer లో 
గ్రస్తులు, వృద్ధులు కూడా ఉంటారు. 
ఒకవేళ ఎవరయినా ఒంటరిగా చేస్తున్న 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


ప్పుడు కావాలనుకుంటే ఎంత సుదీర్ధం 
గానయినా చేసుకోవచ్చు. 
(బుఖారీ - ముస్తిం) 


వేరొక ఉల్తెఖనంలో “అవసరం నిమిత్తం 
వెళ్ళవలసిన వారు (కూడా ఉంటారు)” 
అని ఉంది. 


358 


క” 


(సహీహ్‌ బుఖారీలోని అజాన్‌ ప్రకరణంలోనూ ఇంకా నహీవా మున్లింలోని నమాజ్‌ 
(ప్రకరణంలోనూ ఈ వాదనను ప్రస్తావనకు వచ్చింది.) 


ముఖ్యాంశాలు 


నమాజుకు వచ్చేవారిలో పెద్దలు, పిన్నలు, బాటసారులు, వృద్ధులు, వ్యాధిగ్రస్తులు 
కూడా ఉండవచ్చు. కనుక సామూహిక నమాజులో నమాజ్‌కు సారధ్యం వహించే వ్యక్తి (ఇమామ్‌) 
అనుయాయుల్ని (ముఖ్లదీలను) దృష్టిలో పెట్టుకొని నమాజును సంక్షిప్తంగా చేయించాలని పై 
హదీసులో తాకీదు చేయబడింది. నమాజును సంక్షిప్తంగా చేయించడమంటే అందులో క్లుప్తంగా 
ఖుర్‌ఆన్‌ పారాయణం చేయడమని అర్థం. అంతేగాని రుకూ, సజ్ఞా, ఖౌమా వంటి వాటిని 
సరిగ్గా నిర్వర్తించకుండా నమాజుని త్వరగా ముగించేయాలని భావం కాదు. నమాజులోని 


ప్రధానాంశాల్ని (తాదీలె అర్మాన్‌) సరిగ్గా నిర్వర్తించడం దైవప్రవక్త 


సంప్రదాయం. ఆయన 


“మీరు నన్ను ఎ విధంగా నమాజు చేస్తున్నట్టు చూశారో అదేవిధంగా మీరూ నమాజు చేయండి” 
అని ఆదేశించారు. కాబట్టి అందులోని ప్రధానాచరణల్ని తప్పకుండా సరైన రీతిలో నిర్వర్తించాలి. 


అందులో మాత్రం తొందరపాటు పనికిరాదు. 


231. హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా) 
కథనం : దైవప్రవక్త (స) తనకిష్టమైన 
ప్పటికీ కొన్ని పనుల్ని ఆచరించకుండా 
వదలిపెట్టేవారు. తనను చూసి ప్రజలు 
కూడా దానిని ఆచరించడం మొదలు 
పెడితే, (క్రమంగా) అది వారిపై విధిగా 
చేయబడుతుందన్న భయంతోనే 
ఆయన అలా చేసేవారు. 

(బుఖారీ - ముస్థిం/ 


టూ dl so) మట pe) - 1 
గమ! శక ఎ! రృ రర ర! తిక 
ఎ ధ్ర ర సమ ల పుర తిట్ల 


క wy ల్‌ 


(సహీహ్‌ బుఖారీలోని 'తహజ్జుద్‌” ప్రకరణంలోనూ ఇంకా నహీవొ మున్లింలోని 
ప్రయాణీకుల నమాజు ప్రకరణంలోనూ ఈ హదీను ప్రస్తావనకు వచ్చింది.) 


https://teluguislam .net 


య 


వాదీను కిరణాలు 359 


ముఖ్యాంశాలు 

దైవప్రవక్త (సల్లం) తన అనుచర సమాజాన్ని ఎంతగానో ప్రేమించేవారు. ధార్మిక 
విషయాల్లోనయినా మరే విషయంలోనైనా సరే తన సమాజం ఇబ్బందుల్లో పడిపోవటాన్ని 
ఆయన ఏమాత్రం వాంఛించేవారు కాదు. అందుకే ప్రజల ముందు ఎక్కువగా నఫిల్‌ నమాజులు, 
నఫిల్‌ ఆరాధనలు చేయడానికి తటపటాయించేవారు. తనను చూసి ప్రజలు కూడా 
నిర్విరామంగా నఫిల్‌ నమాజులు చేయడం మొదలుపెడితే క్రమంగా వారు దాన్ని విధి (ఫర్ట్‌)గా 
తలపోసే అవకాశం ఉందని లేదా దేవుడే స్వయంగా వారిపై దాన్ని విధిగా చేయవచ్చనీ, దాని 
వల్ల సమాజం ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉందన్న భయంతో తనకు ప్రియమైన ఆరాధనల్ని 
కూడా ఆయన త్యాగం చేసేవారు 


232. హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా) ౪ 4! go) కటు TTY 


గారే చేసిన కథనం : దైవప్రవక్త (స) తన 
సహచరులపై జాలితో వారిని నిర్విరా 
మంగా ఉపవాసాలు పాటించవద్దని 
ఆదేశించారు. దానికి ఆయన సహ 
చరులు, “మరి మీరు స్వయంగా నిర్వి 
రామ ఉపవాసాలు పాటిస్తున్నారుగా?” 


న 5. తు 

‘JG Chel త్వ yw ఫ్‌ 

bk: త్య భో ian 
pes 


అని విన్నవించుకోగా, అందుకాయన, 
“నేను మీలాంటి వాడ్ని కాను. రాత్రి నేను 
(నా ప్రభువు వద్ద) గడుపుతాను - నా 
ప్రభువు నాకు తినిపిస్తాడు. త్రాగిస్తాడు. 
(బుఖారీ - ముస్లిం) 
అంటే దేవుడు నాకు తినే, త్రాగే, వ్యక్తికి 
లభించే శక్తిని ప్రసాదిస్తాడని అర్థం. 
(సహీహ్‌ బుఖారీ మరియు సహీహ్‌ ముస్తింలోని ఉపవాస ప్రకరణాలు) 
ముఖ్యాంశాలు 


“నేను మీలాంటి వాడ్ని కాను అంటే మీలాంటి మానవుణ్ణి కానని అర్థం ఎంతమాత్రం 
కాదు. దైవంతో తనకున్న సంబంధం, సామీప్యం మీకు లేవని చెప్పటమే ఆయన అసలు 
ఉద్దేశ్యం. ఈ సామీప్యం వల్ల దేవుడు ఆయనకు మనోబలాన్ని, ఆధ్యాత్మిక పారవశ్యాన్ని 


https://teluguislam.net 


360 రస రూ 


ప్రసాదిస్తూ ఉంటాడు. ఆయన మనోమస్తిష్కాలను జ్యోతిర్మయం చేస్తుంటాడు. దాంతో ఆయన 
తినకపోయినా, త్రాగకపోయినా దైవం తరపునుండి ఆయనలో అంత శక్తి ఉత్పన్నమవుతూ 
ఉంటుంది. దీని ద్వారా నిర్విరామంగా ఉపవాసాలు పాటించడమనేది దైవప్రవక్త (సల్లం) 
గారి విశిష్టత అన్న సంగతి బోధపడుతోంది. దాన్ని సమాజం అనుసరించాల్సిన అవసరం లేదు. 
పైగా ఆయన ప్రజలు దీన్ని ఆచరించకూడదని ఆదేశించారు. ఇలాంటి సమాజపరమైన లేదా 
ఆరాధనాపరమైన ప్రత్యేక వ్యవహారాల్లో ఆయన ఆదేశాలే అనుసరణీయం గాని ఆయన 
ఆచరణలు కావు. 


వాదీను కిరణాలు 


233. హజిత్‌ అబూ ఖతాదా హారిస్‌ బిన్‌ 


| ; ల 
రిబ్‌ంయా (రజి) కథనం వ్రకారం ' ర్ల క సడ జీ ల్‌ 


దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రవచించారు: 
నేను నమాజుకై నించుంటాను. సుదీ 
ర్భంగా నమాజు చేయాలనుకుంటాను. 
కాని అంతలోనే నాకు ఎవడో ఒక 
పిల్లవాడి ఎడుపు వినపడుతుంది. దాంతో 


Jes Js టా ఈ ఆడు ర్ల 


యు! a! పనే: శ్ర త! లాల 


సయ క్రమ es ర్‌! Sf as 
ర ౩ హక ge ఆ సో రు! 


నావల్ల ఆ పిల్లవాడి తల్లికి బాధకలగడం 
యిష్టంలేక నమాజును క్లుప్తంగా 


తంత! స్ప ual le Sf 


ముగిస్తుంటాను. (బుఖారీ) 
(సహీహ్‌ బుఖారీలోని అజాన్‌ ప్రకరణం) 
ముఖ్యాంశాలు 


ఇక్కడ కూడా క్లుప్తంగా నమాజు చేయడమంటే సంక్షిప్త పారాయణమనే అర్థం. సహీహ్‌ 
ముస్లింలోని ఉల్లేఖనం ఈ విషయాన్ని వివరిస్తుంది. అందులో పిల్లవాడి ఏడుపు వినగానే 
దైవప్రవక్త (సల్లం) చిన్న సూరాని పారాయణం చేసేవారని ఉంది. దీనిద్వారా ఆయనకు తన 
అనుచర సమాజం పట్ల ఉన్న డ్రేమానురాగాలు విదితమవుతున్నాయి. ఆరాధనలో ఉన్నప్పుడు 
కూడా సహచరులెవరైనా కష్టాల్లో ఉంటే వెంటనే ఆయన దానికి ప్రతిస్పందించేవారు. 


ర. 
_ ట్‌! ల అత ౦౮౮4 dl తాం 
ME హా ద్ర! ఏటా dle మ 
ప్రే లపల ప్రార! మ్య 3 
త సీ నృ లా య య్‌ ప్రమ 
లలా జం (జార టు 


234. హజ్రత్‌ జుందుబ్‌ బిన్‌ అబ్దుల్లాహ్‌ 
(రజి) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) 
ఇలా ప్రబోధించారు : ఉదయం 
నమాజు (ఫజ్ర్‌) చేసిన వ్యక్తి దేవుని 
రక్షణలో ఉంటాడు. కనుక దేవుడు 
తాను (ఇచ్చిన) రక్షణ గురించి మిమ్మల్ని 
ప్రశ్నించకుండా జాగ్రత్తపడండి. ఆయన 


https://teluguislam .net 


వాదీను కిరణాలు 


ఎవరినయినా (తన దాసునికిచ్చిన) 
రక్షణ విషయమై నిలదీశాడంటే, ఇక 
అతణ్జి పట్టుకొని నరకంలో బోర్జా 
పడేస్తాడు. (ముస్లిం, 


361 


GEN, 


(సహీహ్‌ ముస్తింలోని నమాజు ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


ఫజ్ర్‌ నమాజు చేసిన వ్యక్తికి అల్లాహ్‌ రక్షణ కల్పిస్తాడని ఈ హదీసు చెబుతోంది. అలాంటి 
వ్యక్తి అల్లాహ్‌ రక్షణలో ఉంటాడు కనుక ఇతరులెవరూ అతనికి హానికల్గించకుండా జాగ్రత్తపడాలి. 
అతన్ని వేధించడంగాని, అతని ధన, మాన ప్రాణాలకు కీడు తలపెట్టడం గాని చేయకూడదు. 
ఎవడైనా దాన్ని లెక్కచేయకుండా ప్రతిరోజూ ఫజ్ర్‌ నమాజు పాటించే వ్యక్తిని హింసిస్తున్నాడంటే 
దేవుడు తన దాసుడికిచ్చిన రక్షణ విషయంలో అతను అభ్యంతరం తెలుపుతున్నాడన్నమాట! 
దేవుడు ప్రళయదినాన తన నిర్ణయాలను ధిక్కరించినవారిని తప్పకుండా నిలదీసి అడుగుతాడు. 


2. ఇక్కడ ఉదయపు నమాజు అంటే ఒక్క ఫజ్ర్‌ నమాజ్‌ అనేకాదు. ఐదుపూటల 
నమాజులూ దీని క్రిందికి వస్తాయి. పెందలాడే మేల్కొని నమాజ్‌ చేయడం మనసుకు కష్టమని 
పిస్తుంది. అందుకే ప్రత్యేకంగా ఫజ్ర్‌ నమాజ్‌నే ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఫజ్ర్‌ నమాజ్‌ 
చేసేవాడు తతిమ్మా నమాజులు కూడా సాధారణంగా పాటిస్తాడని దీని భావం. 


235. హజ్రత్‌ ఇబ్నె ఉమర్‌ (రజి) కథనం 
ప్రకారం దైవప్రవక్త (స) ఇలా ఉద్భోధిం 
చారు : ఒక ముస్లిం తోటి ముస్లింకు 
సోదరుడు. ఒక సోదరుడు తన సోదరు 
డిపై దౌర్జన్యం చేయడు, అతన్ని (నిస్సహా 
యుడిగా చేసి శత్రువుకి) అప్పగించడు. 
తన సోదరుని అవసరాలను తీర్చీ 
పనుల్లో (తలమునకలై) ఉన్న వ్యక్తి 
అవసరాలను దేవుడు తీరుస్తాడు. 
ముస్సింపై వచ్చిపడిన ఒక కష్టాన్ని 
తొలగిస్తే దేవుడు కూడా ప్రళయదినాన 
అతనికి ఎదురయ్యే కష్టాలలో ఒక 
కష్టాన్ని అతన్నుండి తొలగిస్తాడు. ఇంకా 
తోటి ముస్లిం (పాపాల)ను తెరమరుగు 


శ! గూ) ధక్‌ త్ర! రాం - 179 
AAD Je శక్త త I Ss 
ప్ర ly ay pill sl 
Fae) వత్‌ జజ! స. 
ధయ! బ్ర కక లి ర ట్రై ట 
5 త్ర (హద! tx య రూ ణ్‌ 
ale Gis మ టీ! ర pag yO Ul 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


చేస్తే దేవుడు కూడా ప్రళయదినాన అతని 
పాపాలను తెరమరుగుచేస్తాడు. 
(బుఖారీ - ముస్థిం) 


362 


(సహీహ్‌ బుఖారీలోని అత్యాచారాల ప్రకరణంలోనూ ఇంకా నహీహ్‌ ముస్త్టీంలోని 


అర్య 


ముఖ్యాంశాలు 


సత్కార్యాలు - నతృ్సంబంధాల వకరణంలోనూ ఈ హదీను వచ్చింది.) 


ముస్లింలందరూ ఒకే కుటుంబ సభ్యుల్లా కలిసిమెలిసి ఉండాలని ఈ హదీసు 
ప్రబోధిస్తోంది. కుటుంబంలో తండ్రి తన కొడుకుపై, సోదరుడు తన తోటి సోదరుడిపై ఎన్నటికీ 
దౌర్జన్యం చేయడు. తన కళ్ళముందే తన సోదరుడు శత్రువుచేతికి చిక్కడాన్ని ఎవడూ సహించడు. 
అతను అవసరాల్లో ఉంటే అతని అవసరాన్ని తీర్చడానికి అన్నివిధాలా కృషిచేస్తాడు. అతను 
కష్టాల్లో ఉంటే సానుభూతితో చలించిపోతాడు. అతని కష్టాలను దూరం చేయడానికి 
ప్రయత్నిస్తాడు. తన సోదరుని వల్ల ఏమైనా పొరపాట్లు జరిగితే వాటిని మరుగుపరుస్తాడు. 
ముస్లింలందరూ కూడా పరస్పరం అలాగే వ్యవహరించాలి. దీనివల్ల దేవుడు ప్రసన్నుడై 
ఇహపరాల్లో వారికి అమూల్య ప్రతిఫలాలను ప్రసాదిస్తాడు. ముస్లింలు దీనిపై అమలు జరిపితే 
పరలోక సాఫల్యంతో పాటు ఇహలోకపు ఇల్లుకూడా వారికొరకు స్వర్గధామం కాగలదు. 


236. హజత్‌ అబూహురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (స) ఇలా 
ప్రబోధించారు : ఒక ముస్లిం తోటి 
ముస్లింకు సోదరుడు. ఒక ముస్లిం తోటి 
ముస్లింకు ద్రోహం చేయడు, అతనితో 
అబద్ధం చెప్పడు (లేదా అతన్ని అబద్ధం 
చెప్పేవాడిగా జమకట్టడు). అతణ్ణి 
నిస్సహాయుడిగా వదలిపెట్టడు. ఒక 
ముస్లిం ధన, మాన ప్రాణాలు తోటి 
ముస్లిం కొరకు నిషిద్ధం (గౌరవప్రద 
మైనదిగా) చేయబడ్డాయి. దైవభీతి 
ఇక్కడ (మనసులో) ఉంటుంది. ఒకడు 
తన తోటి ముస్లిం సోదరుణ్ణి అల్పుడిగా 
భావిస్తున్నాడంటే, అతని భావన ఒక్కటి 
చాలు అతడు చెడ్డవాడని చెప్పడానికి! 


పి!) 8 ఉ J) JG ౮06 టి 
YI య స UY ప! ఏవ! 
తో నీ ఏకేన క్‌ శీల లీన్‌ ఉల 
fio el le Ls A 
ఫట్‌ శనీ క కళ ధం oa? SH 
రామ దత ఆవ]! WAS JUG ise 
GL is SM ie 5p 
ర Bi by Gl ely) 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 363 Galt, 


(దీనిని తిర్మిజీ ఉల్లేథఖించి “హసన్‌'గా 
పేర్కొన్నారు). 
(జామె తిర్మిజీలోని నత్కార్యాల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

ఇంతకుముందు వచ్చిన హదీసులోని విషయాన్నే ఇక్కడ ఇంకాస్త విపులంగా, వివరంగా 
చర్చించడం జరిగింది. ముస్లింలు పరస్పరం తమ సోదరుల ధన మాన ప్రాణాలను రక్షించాలని 
ఇందులో తాకీదు చేయబడింది. ఈ హదీసులో చెప్పబడిన ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే, 
మనిషిలో దైవభీతి అనేది ఓ మనోమయస్థితి. ఎవరి మనసులో ఎంత దైవభీతి ఉందో ఎవరూ 
తొంగి చూడలేరు. మానవుని మనస్థితి దేవుడికే బాగా తెలుసు. కనుక ఎవరూ తాను గొప్ప 
దైవభక్తుణ్ణనీ, ఇతరులు తనకంటే అధములని ఎన్నడూ భావించరాదు. ఒకరి మనసులోని 
విశ్వాసం (ఈమాన్‌), చిత్తశుద్ధి, దైవభీతి గురించిన కచ్చితమైన జ్ఞానం దైవానికి తప్ప మరెవ్వరికీ 
ఉండదు. అందుకని ఇతరులెవరినీ అల్పులుగా భావించరాదు. అయితే బహిరంగంగా దేవుని 
అవిధేయతకు పాల్పడేవారి సంగతి వేరు. వారి చేష్టల మూలంగా వారిపట్ల తమ అయిష్టతను 
వ్యక్తం చేయవచ్చు. పైగా ఈ అయిష్టత నిజమైన విశ్వాసానికి ప్రతీక. కాని వీరిని కూడా 
అల్పులుగా భావించకుండా ఉండటమే ఉత్తమం. మొత్తానికి అయిష్టాన్ని వ్యక్తం చేయటం 
వేరు, అధములుగా భావించడం వేరన్నమాట! 


237. హజ్రత్‌ అబూ హురైరా (రజి) గారే 
చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) 
ఇలా ఉద్బోధించారు : “మీరు పరస్పరం 
అసూయ చెందకండి. క్రయవిక్రయాల 
సమయంలో (కొనే ఉద్దేశ్యం లేకుం 
డానే) బేరంమీద బేరం చేస్తూ (వస్తువు) 
ధరను పెంచి మోసానికి పాల్పడకండి. 
ఒండొకరిపట్ల అక్కసును పెంచుకోకండి. 
పరస్పరం విముఖులైపోకండి. ఒకరి 
బేరం మీద ఇంకొకరు బేరమాడకండి. 
దేవుని దాసులారా! పరస్పరం అన్న 
దమ్ములై మెలగండి. ఒక ముస్లిం తోటి 
ముస్టింకు సోదరుడు. ఒక ముస్లిం తన 


స్తత! త్రం 6 ౮6 dey 1 
DDE Yn 
రను reat i UG ను 
ele. LAs ls ,53 
En Mes Yj” Mies YF Y 
ఆము లోక OK ie యం షు 
1. pias త మజ 
WFC A Eo మపి! 


క! 5 


https ://teluguislam.net 


వాదీను కిరణాలు 364 ర కాగా 


సోదరుడిపై దౌర్జన్యం చేయడు, అతజ్బ్జి ముప షత! : ఆటీ! 
అల్పునిగా భావించడం, అతన్ని Aree (7 న. his Gh 
నిస్సహాయుడిగా వదలిపెట్టడు. దైవభీతి గ్‌ Po ల me pers 
ఇక్కడుంటుంది (ఆయన తన ఛాతీవైపు we క్ట ప ్గ hee : 
సైగచేస్తూ మూడుసార్లు అన్నారు). టే లే రో లు ల tga 
ఒకడు తన తోటి ముస్లిం సోదరుణ్ణి 2AM; 
అల్పుడిగా భావిస్తున్నాడంటే, ఆ ఒక్క 

భావన చాలు, అతను చెడ్డవాడని చెప్ప 

టానికి. ఒక ముస్లిం ధన, మాన 

ప్రాణాలు తోటి ముస్లిం కొరకు 'నిషిద్ధం' 

(హరాం) చేయబడ్డాయి. (ముస్లిం) 


'నజష్‌' అంటే, అంగడిలోనయినా లేక 
మరే ప్రదేశంలోనయినా అమ్మకానికి 
సిద్ధంగాఉన్న వస్తువును ఎక్కువ ధరతో 
బేరం కుదుర్చుకోవటం. నిజానికి అలా 
చేసే వ్యక్తికి ఆ వస్తువుని కొనాలని 
ఉండదు. ఆ వస్తువు ధరను పెంచి తొలి 
కొనుగోలుదారుని మోసగించే ఉద్దే 
శ్యంతో బేరమాడతాడు. ఇలా చేయడం 
నిషిద్ధం (హరాం). “తదాబుర్‌ అంటే 
ఎదుటి వ్యక్తిని నిర్లక్ష్యం చేయడం, 
అతన్ని వదలిపెట్టడం, ఎదుటి వ్యక్తిపట్ల 
వీపు వెనకాల ఉన్న వస్తువుని పట్టించు 
కోనట్టుగా వ్యవహరించడం. 


(సహీహ్‌ మునస్లింలోని సత్కార్యాలు - సత్సంబంధాల ప్రకరణం) 
ముఖ్యాంశాలు 


ఇందులో ముస్లింల పరస్పర శ్రేయోభిలాషను గురించి, సౌభ్రాతృత్వం గురించి మరింత 
విసృతంగా బోధించటం జరిగింది. ముందుగా ముస్లింలు పరస్పరం అసూయ చెందరాదని 
వారించబడింది. అసూయ అనేది అత్యంత నీచమైన నైతికరుగ్మత. అగ్ని కట్టెలను కాల్చినట్లు 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 365 వ్రాయ! ర్య్వం 


ఇది మనిషి సత్కార్యాలను కాల్చి భస్మం చేసేస్తుంది. మనసులో అసూయాగ్ని రగిలిన వ్యక్తి 
ఇతరులు బాగుపడుతుంటే చూసి ఓర్చుకోలేడు. ఎల్లప్పుడూ ఇతరులు నాశనమయిపోవాలని 
కోరుకుంటాడు. ఆ తరువాత పై హదీసులో ముస్లింలు పరస్పరం విరోధాన్ని, అక్కసును 
పెంచుకోవడాన్నుంచి, పరస్పర వైముఖ్యం నుండి వారించటం జరిగింది. ఎందుకంటే ఇది 
ఇస్లామీయ సౌభ్రాతృత్వానికే గొడ్డలిపెట్టు 

చివరలో 'నజష్‌' నుండి వారించటం జరిగింది. నజష్‌ వ్యవహారం ఒట్టి దగా, మోసాలతో 
కూడుకున్నది. ఇది పరస్పర శ్రేయోభిలాష భావానికి విరుద్ధం. ప్రజలు పరస్పరం మంచిని 
అభిలషించాలని ఇస్లాం బోధిస్తోంది. ఒక వ్యక్తి బేరమాడుతున్నప్పుడు అతనికి పోటీగా ఇంకొకవ్యక్తి 
ఆ వస్తువుని బేరమాడటం వల్ల గొడవలు, తగాదాలు జరగటానికి ఆస్కారముంది. అందుకే 
దీనిని కూడా నిషేధించడం జరిగింది. 
238. హజ్రత్‌ అనస్‌ (రజి) కథనం తీయి M5 భై తోం = 1TA 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రవచిం యా యు! | os ౮ హో గై! 
చారు : “తన కోసం యిష్టపడేదే తన PE 
సోదరుని కోసం కూడా యిష్టపడ నంత క 
వరకూ మీలో ఎవరూ (నిజమైన) విశ్వాసి 
కాజాలరు.” (బుఖారీ - ముస్లిం) 

(సహీహ్‌ బుఖారీ మరియు నహీహ్‌ ముస్లింలోని విశ్వాస ప్రకరణాల్లో ఈ హదీసు 

పాందువరచబడి ఉంది.) 


ముఖ్యాంశాలు 

ఒక ముస్లిం తన కోసం యిష్టపడేదే తన సోదరుని కోసం కూడా యిష్టపడితే, ఇక ప్రతి 
వ్యవహారంలోనూ అతను తోటి ముస్లిం మంచినే అభిలషిస్తాడు. అతనికి కీడు జరగాలని 
ఎన్నటికీ కోరుకోడు. ప్రజలమధ్య ఇలాంటి శ్రేయోభిలాష సర్వవ్యాప్తమైనపుడు సమాజంలో 
అందరూ పరస్పరం మంచిని కాంక్షించేవారు తప్ప ఒకరికి కీడు జరగాలని కోరుకునేవారెవరూ 
ఉండరు. పైగా సానుభూతితో, సహకార భావంతో కలిసి జీవిస్తారు. ఒండొకరి శ్రేయాన్ని కాంక్షిస్తారు. 
ఫలితంగా సమాజంలో శాంతి, సౌమనస్యాలు వర్ధిల్లి సమాజం గ్రేయోరాజ్య రూపకల్పనకు 
దోహదపడుతుంది. 
239. హజ్రత్‌ అనస్‌ (రజి) గారే చేసిన “గో ౮ wh 
కథనం ప్రకారం ఒకసారి దైవప్రవక్త RK ee” పయ! 4 ) :స్త్తత! లు 
4 46 ఎ శ్వ 2 «8 
(సల్లం) “నీ సోదరుడు దౌర్జన్యం చేసే 1 1h IG My ఎడ alls 
వాడయినా లేక పీడితుడయినా అతనికి ఓట పేడ ర! ehh ఓ his ఫ్‌ 13} 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 366 రం కాలా 


సహాయం చెయ్యి” అని అన్నారు. దానికి 
ఒక వ్యక్తి, “దైవవవక్తా! అతను న ఫం . 
పీడితుడయితే సహాయం చేస్తాను (గాని) “శ “లం సజయ రక cing 
అతనే స్వయంగా దౌర్జన్యం చేసేవాడయి 
నప్పుడు నేనతనికి సహాయం ఎలా 
చేసేది?” అని సందేహపడగా, 
“నువ్వతన్ని దౌర్జన్యం చేయకుండా 
ఆపు. అదే అతనికి నువ్వు చేసే 
సహాయం” అని అన్నారు దైవప్రవక్త 
(సల్లం). (బుఖారీ) 


టు ‘JG a was 


(సహీహ్‌ బుఖారీలోని అత్యాచారాల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

సమాజంలోని దౌర్జన్యాన్ని, అత్యాచారాలను రూపుమాపాలని ఈ హదీసు ఆదేశిస్తోంది. 
దౌర్జన్యానికి గురైన వ్యక్తికి సహాయం చేయటంతోపాటు దౌర్జన్యానికి పాల్పడే వ్యక్తిని కూడా 
దౌర్జన్యం చేయకుండా ఆపాలి. ఇది సాహసోపేతమైన పని. ఒక అత్యాచారిని అత్యాచారం 
చేయకుండా ఆపటం కూడా శ్రేయోభిలాష క్రిందికే వస్తుంది. కనుక అత్యాచారిని అత్యాచారం 
చేయకుండా ఆపితేగాని శ్రేయోభిలాష విధి నెరవేరదు. 
240. హజ్రత్‌ అబూ హురైరా (రజి) ఉల పిటో లీ ౮-1 
కథనం ప్రకారం దైవప్రవక్త (స)ఇలా యవ! ఈ = ౮౮ మక త! రృ dis : 
ప్రబోధించారు ; ఒక ముస్లింకు తోటి హర ge! నే వ. ల య 
ముస్లింపై ఐదు హక్కులున్నాయి. ౫ పమ! పీచు je; (ల 7 
సలాంకు జవాబు చెప్పటం, వ్యాధి ప ps ls is ( aac డ్‌ 
గస్తుణ్ణీ పరామర్శించటం, శవం "పే . (న | 

ల వ్‌ వయం యమ! ఈ As 

(జనాజా) వెంట వెళ్ళటం, ఆహ్వానాన్ని న్‌ ల్లో న్‌ య్‌ 
అంగీకరించటం, తుమ్మినవానికి (అల్‌ 515 యూ ఏ [వ ను 
హమ్బులిల్లాహ్‌ అని అతను అంటే) షి par 515 టి ద్రాం తము 
(యర్‌హముకల్తా అని) జవాబు ఆ 55 శ లో 53 తదపి | 
చెప్పటం. (బుఖారీ - ముస్తిం) CEG 


ముస్లింలోని వేరొక ఉల్లేఖనంలో ఇలా 


https://teluguislam.net 


Gal, 


వాదీను కిరణాలు క లం (౬ 


367 


ఉంది : ఒక ముస్లింకు తోటి ముస్టింపై 
ఆరు హక్కులున్నాయి. నువ్వతన్ని 
కలుసుకున్నప్పుడు అతనికి సలాం 
చెయ్యి. అతను నిన్ను (విందు భోజ 
నానికి) ఆహ్వానిస్తే అతని ఆహ్వానాన్ని 
అంగీకరించు. అతను నీ నుంచి 
మంచిని ఆశిస్తే నువ్వు (కూడా) అతని 
శ్రేయాన్ని అభిలషించు. అతను తుమ్మి 
అల్‌ హమ్బులిల్లాహ్‌ అని అంటే దానికి 
నువ్వు (యర్‌హముకల్లాహి అని) 
జవాబు చెప్పు. అతను జబ్బు పడితే 
అతన్ని పరామర్శించు. అతను చనిపోతే 
అతని (శవం) వెంట వెళ్లు (అంటే అతని 
జనాజాకు హాజరుకమ్మని అర్థం.) 


(సహీహ్‌ బుఖారీలోని జనాయెజ్‌ ప్రకరణంలోనూ, నికాహ్‌ వ్రకరణంలోనూ, 
పానీయాల ప్రకరణంలోనూ, ఇంకా సహీహ్‌ ముస్టింలోని నలాం ప్రకరణంలోనూ 


ఈ హదీను పేర్కొనబడింది.) 


ముఖ్యాంశాలు 


పైన పేర్కొనబడిన హక్కుల్ని ముస్లింల పరస్పర హక్కులని చెప్పి వారి మధ్య 
సౌభ్రాతృత్వాన్ని, (పేమానుబంధాలను మరింత బలోపేతం చేయటం జరిగింది. ఈ విషయాలు 
పైకి సామాన్యమైనవిగా కనబడతాయి. కాని పరిణామాల రీత్యా ఇవి బృహత్తర కార్యాలు. 


వీటిని ఆచరిస్తే 
241. హజ్రత్‌ అబూ ఉమారా బరా బిన్‌ 


ఆజిబ్‌ (రజి) కథనం: దైవప్రవక్త (సల్లం) 


మమ్మల్ని ఎడు పనులు చేయమని 
ఆదేశించారు. ఇంకా ఏడు పనులు 
చేయవద్దని వారించారు. వ్యాధిగ్రస్తుణ్ణి 
పరామర్శించాలని, శవం (జనాజా) 
వెంట వెళ్ళాలని, తుమ్మినవాడికి జవాబు 
పలకాలని, ప్రమాణం చేసేవాడి ప్రమా 


సమాజం బాగుపడుతుందనటంలో ఎలాంటి సందేహాం లేదు. 


si Gs అ లం! [1 

4: లయ Lge dl తాం me 
గా బ్రా రయ Et సక వ! ర్చ 
పద్య! ar అంజన! ౩ కరు ts 
Fre 13 (య! ee 


య్‌ లలు! ప స్త్ర జ బా 


లో 
పో 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 368 రూ కారా 
ఇఖాన్సి నెరవేర్శాలని, బాధితుడికి చ 
ఎ ల ర్‌ం AE UG. గయ! 


సహాయం అందించాలని, ఆహ్వానించే 
వొడి ఆహ్వానాన్ని అంగీకరించాలని, 
సలాంను వ్యాప్తిచేయాలని ఆదేశిం 
చారు. ఇంకా బంగారపు ఉంగరాలు 
తొడగరాదని, వెండి పాత్రల్లో తినడం, 
త్రాగడం చేయరాదని, ఎర్రని పట్టు జీను 
ఉపయోగించరాదని, 'ఖస్‌' (ప్రాంతంలో 
తయారైన పట్టు) వస్రాలు తొడగరాదని, 
పట్టు వస్త్రాలు, ఇస్తబ్రఖ్‌ పట్టు వస్త్రాలు, 
దీబాజ్‌ పట్టు వస్త్రాలు ధరించరాదని 
ఆయన మమ్మల్ని వారించారు. 
(బుఖారీ - ముస్లిం, 


వేరొక ఉల్లేఖనం ప్రకారం మొదటి ఏడు 
విషయాల్లో ఆయన దొరికిన వస్తువుల్ని 
గురించి (అవి వాటి యజమాని దగ్గరికి 
తిరిగి చేరుకునేందుకు ప్రకటిస్తూ 
ఉండాలని ఆదేశించారు. 

యాసిరో అనేది “మైసరా'కు బహు 
వచనం. దీనిని పట్టు వస్త్రంతో తయారు 
చేసి అందులో నూలు మొదలగునవి 
కుక్కి దానిని వాహనారోహకుడు కూర్చో 
వటానికి వీలుగా గుర్రాల వీపులప్పై, 
ఒంటెల అంబారీలపై ఉంచుతారు. 
ఖస్సి అంటే పట్టు మరియు ఉన్ని 
రెండింటిని కలిపి తయారు చేసే 
వస్త్రాలు. “ఇన్‌షాదుజ్ఞ్యాల్లహ్‌” అంటే 
దొరికిన వస్తువుల గురించి ప్రకటిం 
చటం అని అర్థం. 


ల్‌ cial దో ప్ర ily 
SS er] లో యమమ! ణా. 
ole Gi. eeu; Syl; న్‌ 


డో వేడు! i]; bls) ఠీ 
కా? J వము ండ్లు బడవ 5 
క బహ యా ధు (ఉష మేష ర్ట 
J ths ధో జూ ల్లా 
2 ట్‌ ల్‌ తో క 855 

ర న ర క 
నాటో పేలి! ప్రకా! pp Glu 


రయ్‌ న 
Ga: (యి! Ep, . ఇవి 


Cad 


rey ¥ 


Me 


https://teluguislam.net 


హదీను కిరణాలు 369 Gala, 


(సహీహ్‌ బుఖారీలోని జనాయెజ్‌ ప్రకరణంలోనూ, పానీయాల. ప్రకరణంలోనూ, 
ఇంకా నహీహ్‌ ముస్లింలోని వస్రధారణ ప్రకరణంలోనూ ఈ హదీను వచ్చింది.) 


ముఖ్యాంశాలు 

ప్రమాణం చేసేవాడి ప్రమాణాన్ని నెరవేర్చడమంటే ఎవరైనా మీపై నమ్మకంతో 
'దైవంతోడు! మీరు తప్పకుండా ఈ పని చేయాల్సిందే' అని అంటే మీరు అతని నమ్మకాన్ని 
వమ్ముచేయకుండా ఆ పనిని పూర్తి చేయాలని అర్థం. అయితే ఆ పని అధర్మమైనది కాకూడదు. 
ధర్మసమ్మతమైన, నైతికపరమైన పనులైతే తప్పకుండా చేసిపెట్టాలి. బంగారం, పట్టు వస్త్రాలు 
కేవలం పురుషులకే నిషిద్ధం. స్త్రీలు నిస్సంకోచంగా వాటిని ధరించవచ్చు. ఇస్తాం ధర్మం 
స్రీలమాదిరి సాకుమార్యం, నాజూకుతనం పురుషుల్లో ఉండటాన్ని గర్హిస్తుంది. అందుకే వారికి 
పట్టు, బంగారం ధరించటానికి అనుమతి ఇవ్వలేదు. 


https://teluguislam.net 


హదీసు కిరణాలు 370 GaN, 


28వ అధ్యాయం 


దబ! అరక ఇ ధి 1 
తు Gy os ంటుం 
తోటి ముస్లింల లోపాలను కప్పిపుచ్చాలి, 
అనవసరంగా వాటిని వ్యాపింపజేయరాదు 


దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ సెలవిచ్చాడు: పక తు ఫై : uw 41 ౮౮ 
“విశ్వాసుల్లో అశ్లీలత వ్యాపించాలని కోరేవారు, ద ir ద క 
ప్రపంచంలోనూ, పరలోకంలోనూ వ్యధాభరిత OA DA గ క 
మైన శిక్షకు అర్హులు.” (అన్‌ నూర్‌ : 19) 

242. హజ్రత్‌ అబూ హురైరా (రజి) 4! జు పటా ఆః లాం - శల! 
కథనం ప్రకారం దైవప్రవక్త (స) ఇలా మ ఏమ 50౮6 శక్తివి! పం టూ 
ప్రవచించారు : ఇహలోకంలో ఒక celal! స Fy y| యు! os hae 
దాసుడు మరొక దాసుడ్ని (అంటే అతని - యా i 
పాపాలను) తెరమరుగు పరిస్తే ప్రళయ క 
దినాన దేవుడు అతన్ని (అంటే అతని 

పాపాలను) తెరమరుగు పరుస్తాడు.” 


(సహీహ్‌ మున్లింలోని నత్కార్యాల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

ప్రజల లోటుపాట్లను అందరి ముందూ ప్రస్తావించి, వారిని అవమానం పాలుచేయ 
కుండా వీలైనంత వరకు వారి తప్పుల్ని దాచి ఉంచటం ఉత్తమ నైతికతకు తార్కాణం. దేవుడు 
తన దాసుల పాపాలను కప్పిపుచ్చుతాడు. ఆ విధంగా తోటి మనుషుల పాపాలను దాచి 
ఉంచితే దైవత్వ గుణాన్ని పుణికిపుచ్చుకున్నట్లవుతుంది. అందుకే ఒకరి తప్పుల్ని రహస్యంగా 
దాచిపెట్టె వారిని దేవుడు చాలా యిష్టపడతాడు. పరలోకంలో వారి దోషాలను కప్పిపుచ్చి 
వారు పరాభవం పాలుగాకుండా కాపాడతాడు. వారి పాపాలను మన్నిస్తాడు లేదా తమ పాపాల 


https://teluguislam .net 


హదీను కిరణాలు 371 GE, 


గురించి వారిని నిలదీయకుండానైనా ఉంటాడు. ఒకవేళ వారిని నిలదీసినా అందరిముందు 
కాకుండా ఒంటరిగా వారిని పాపాల గురించి అడుగుతాడు. ఆ తరువాత. వారిని క్షమించ 
నూవచ్చు లేదా అవసరమనుకుంటే శిక్ష నిమిత్తం కొంతకాలం నరకంలో ఉంచనూవచ్చు. 
243. దైవప్రవక్త (స) ఇలా ప్రవచిస్తుం 5 ey ఎ కలో 
డగా తాను వినానని హజత్‌ అబూ 

హురైరా (రజ) గణే న ఇ : erg శి చడ జక త లం 
బహిరంగంగా పాపకార్యాలకు పాల్పడే వ హా లో ర్స్‌ “రజి! 
వారు తప్ప నా అనుచర సమాజంలోని 1 మే గ్రాజ గ (3 Jie J 
ప్రతి ఒక్కడూ క్రమార్చుడే. మనిషి రాత్రి హాటీ! అ వ రేటు మోత! 
పూట ఏదైనా (తప్పు) )చేసి, తెల్లవారిన డు ల ఫ్‌ పతక 3 Fo CU 
తరువాత తను చేసిన పాపాన్ని 'దేవుడు ale size Ue dl సము డయ 
మరుగుపరచి ఉంచినప్పటికీ తాను 

మాత్రం (సిగ్గులేకుండా), “ఒరేయ్‌! రాత్రి 

నేను ఈ పని చేశానా అంటూ 

(నలుగురిలో) చెప్పుకోవటం కూడా 

బహిరంగ పాపమే అవుతుంది. అతని 

ప్రభువు అతని పాపాన్ని తెరమరుగున 

ఉంచగా, తెల్లవారాక అతనే స్వయంగా 

ఆ తెరను తొలగించటానికి ప్రయత్ని 

స్తున్నాడు. (బుఖారీ - ముస్థిం) 

(సహీహ్‌ బుఖారీలోని సంస్కార ప్రకరణంలోనూ ఇంకా నహీవ్‌ మున్లింలోని ఐపొక 
అనాసక్తత ప్రకరణంలోనూ ఈ హదీను ఉంది.) 


ముఖ్యాంశాలు 

మానవ దౌర్బల్యం చేత మనిషివల్ల తప్పులు దొర్లటం సహజమే. తప్పు జరిగినప్పుడు 
దానిపై పశ్చాత్తాప భావంతో కుమిలిపోతూ, ఎవరికీ ఆ విషయం తెలియకుండా గుట్టుగా 
ఉంచుకుంటే దైవసన్నిధిలో ఆ తప్పు మన్నించబడుతుందని ఆశించవచ్చు. దైవాన్ని క్షమాభిక్ష 
వేడుకుంటే దేవుడు దాన్ని తప్పకుండా క్షమిస్తాడు. అందులో సందేహం లేదు. కాని సిగ్గూ 
ఎగ్గూ లేకుండా బహిరంగంగా అందరిముందు పాపకార్యాలకు పాల్పడేవాడిని, తాను చేసిన 
పాపాలను గురించి తానేదో ఘనకార్యం చేసినట్లు నలుగురికీ చెప్పుకునేవాణ్ణి మాత్రం దేవుడు 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


372 


IAAP 


క్షమించడు. ఎందుకంటే, అలాంటి మనిషికి బొత్తిగా దైవభయం ఉండదు. దైవాజ్ఞలకు, 
ధర్మాదేశాలకు అతను పూచికపుల్లంత విలువ కూడా ఇవ్వడు. 

ఇంకో ముఖ్యవిషయం ఎమిటంటే, అలాంటి వ్యక్తికి తాను చేస్తున్న చెడు పనులపై 
పశ్చాత్తాపం చెందే భాగ్యం కూడా లేకుండా పోతుంది. పైగా చెడుపని చేసి నలుగురిలో గర్వంగా 
చెప్పుకోవటం దైవశిక్షకు సవాలు విసరడంతో సమానం. మరి అలాంటి వ్యక్తి దైవ సన్నిధిలో 


క్షమార్చుడు ఎట్లా అవుతాడు? 

244. హజ్రత్‌ అబూ-హురైరా (రజి) గారే 
చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) 
ఇలా ప్రబోధించారు : బానిస స్త్రీ 
వ్యభిచారానికి పాల్పడినప్పుడు ఆమె 
వ్యభిచార నేరం బయటపడితే ఆమెకు 
కొరడా దెబ్బల శిక్ష విధించాలి. ఆమెను 


‘JG క! J sey TEE 
యము GE SS హీ! 5 షః 
le CE YG షమ! GUNG Se 


మందలించకూడదు. ఆమె మళ్ళీ ale Gis (డి 
వ్యభిచారం చేస్తే అప్పుడు కూడా ఆమెకు ర్ట 
కొరడా దెబ్బల శిక్ష విధించాలి. అంతే 
గాని, ఆమెను మందలించకూడదు. కాని 
మూడోసారి కూడా ఆమె వ్యభిచారానికి 
పాల్పడితే వెంట్రుకలతో పేనిన తాడుకు 
బదులుగానైనా సరే ఆమెను అమ్మి 
వేయాలి. (ఆమె పీడ వదలించుకోవాలి). 


(బుఖారీ - ముస్లిం, 


'తస్‌రీబ్‌ అంటే మందలించటం అని ఆనే! TOAD 

అర్థం. | | 
(సహీవా బుఖారీలోని బానినవిమోచన ప్రకరణంలోనూ నహీవా ముసింలోని శిక్షల 
(వ్రకరణంలోనూ ఈ వాదీను ఉంది.) 


ముఖ్యాంశాలు 


బానిస స్రీ వ్యభిచరిస్తే శిక్షగా ఆమెకు యాభై కొరడా దెబ్బలు కొట్టడం జరుగుతుంది. 
ఈ శిక్ష స్వయంగా ఆమె యజమాని కూడా విధించవచ్చు. పై హదీసులో యజమానినే సంబోధిం 
చటం జరిగింది. మందలించకుండా, ఛీత్కరించుకోకుండా ఉంటే బహుశా ఆమె ఇంకోసారి 
అలాంటి ఘాతుకానికి పాల్పడకుండా ఉంటుందేమో! అందుకే ఊరికే ఆమెను ఛీత్కరించు 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


373 


GE 


కోవటం తగదని చెప్పబడింది. కొన్నిసార్లు ప్రేమతో చెప్పే మాటలే మనసుపై మంచి ప్రభావాన్ని 


చూపుతాయి. అందుకే బానిస స్తీ వ్యభిచరిస్తే 


ముందుగా ఆమెకు (ప్రేమతో నచ్చజెప్పాలి. 


వినకపోతే ఆమెను ఎంత తక్కువ ధరకైనా అమ్మి ఆమె పీడ గం 


245. హజ్రత్‌ అబూ హురైరా (రజి) గారే 
చేసిన కథనం : మద్యం తాగివున్న ఒక 
వ్యక్తిని దైవప్రవక్త (సల్లం) దగ్గరికి 
తీసుకురావటం జరిగింది. అప్పుడు 
ఆయన (ఆగ్రవాంతో) “ఇతణ్బీ 
వాయించండి” అన్నారు. ఆయన అలా 
అనగానే మాలో కొందరు చేతులతో, 


వక్త డవ! ట్ర షా లేత ము ఎ 160 
Je tise Wy 


జల 


కథ sn క్‌ డడ; me 


ప్‌ 5 Yo» ‘Je త! ప్రవ! వనే ఎ 
త!) OU <li lg y a 


కొందరు పాదరక్షలతో, కొందరైతే తంల! 


బట్టలతోనే అతణ్ణి (ఎడాపెడా) కొట్టారు. 
(కాసేవటికి) అతను వెళ్ళిపోయాక 
కొందరు, “దేవుడు నిన్ను అవమానించు 


గాక! అని అతనికి శావనార్భాలు 
పెట్టసాగారు. అది విని ఆయన “అలా 


అనకండి. అతనికి వ్యతిరేకంగా 
షైతానుకు సహాయపడకండి” అని 
అన్నారు. (బుఖారీ) 


(సహీవా బుఖారీలోని శిక్షల వ్రకరణం) 


ముఖ్యాంశాలు 

ఒక ముస్లింను శపించడమంటే ఒకవిధంగా షైతాన్‌కు సహాయపడటమే. షైతాన్‌ కర్తవ్యం 
కూడా ముస్లింలను భ్రష్టుపట్టించటం, ఇహపరాలలో వారిని అవమానాలకు గురిచేయటమేకదా! 

ఈ హదీసును ఆధారంగా చేసుకొని కొంతమంది మద్యం సేవించినందుకు నిర్ణీత శిక్ష 
ఏమీ లేదని, మద్యం తాగినవాడికి తగిన రీతిలో బుద్ది చెబితే చాలని అభిప్రాయపడ్డారు. 
మరొక వర్గం వారు మద్యం తాగినందుకు నలభై కొరడా దెబ్బల శిక్షపడుతుందని వాదిస్తున్నారు. 
వాస్తవానికిది మద్యపాన శిక్ష నిర్ణయించబడటానికి పూర్వం జరిగిన సంఘటన. ఆ తరువాతి 
కాలంలో దైవప్రవక్త (సల్లం) ఒకసారి మద్యం తాగిన వ్యక్తికి నలభై కొరడా దెబ్బల శిక్ష విధించారు, 
ఇక అదే నిర్ణీత శిక్ష అయింది. 


https://teluguislam.net 


వాదీసు కిరణాలు 374 Gas 


హజ్రత్‌ అబూబక్ర్‌ (రజి) తన ఖిలాఫత్‌ హయాంలో, ఆ తరువాత హజత్‌ ఉమర్‌ 
(రజి) తాను ఖలీఫా అయిన తొలినాళ్ళలో దీనినే అమలుపరిచారు. ఆ తరువాత ఉమర్‌ (రజి) 
అదనంగా మరో నలభై చేర్చి మొత్తం ఎనభై (80) కొరడా దెబ్బల శిక్షను విధించటం 
మొదలుపెట్టారు. పండితుల అభిప్రాయం ప్రకారం మద్యపాన నేరానికి అసలు శిక్ష నలభై 
కొరడా దెబ్బలే గాని న్యాయనిర్ణేత ఉచితమని భావిస్తే అదనంగా మరో నలభై కొరడా దెబ్బల 
దాక విధించవచ్చు. అత్యధిక మంది విద్వాంసులు ఈ రెండవ అభిప్రాయాన్నే సమర్థించారు. 


https://teluguislam .net 


వాదీను కిరణాలు 


29వ అధ్యాయం 


irl! శ్రర జయే 207 
తోటి ముస్తింల అవసరాలను తీర్చటం 


దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ సెలవిచ్చాడు: 


(విశ్వాసులారా!) మేలు చేయండి. బహుశా దీని 
ద్వారానే మీరు సాఫల్యం పొందవచ్చు. 
(అల్‌ హజ్‌ ; 77) 


246. హజ్రత్‌ ఇబ్నె ఉమర్‌ (రజి) కథనం 
వకారం దైవవవక్త (న) ఇలా 
ఉద్బోధించారు : ముస్లిం ముస్లింకు 
సోదరుడు. ఒక ముస్లిం తోటి ముస్టింపై 
(ఎన్నటికీ) దౌర్జన్యం చేయడు, అతన్ని 
నిస్సహాయుడిగా వదలిపెట్టడు. (ఒక 
ముస్లిం) తన సోదరుని అవసరాలు తీర్చే 
పనుల్లో (నిమగ్నుడై) ఉంటే దేవుడు 
అతని అవసరాలు తీరుస్తూ ఉంటాడు. 
ఎవరైనా ముస్లింను ఒక కష్టం నుంచి 
కాపాడితే, ప్రళయదినాన దేవుడు 
అతనికి ఎదురయ్యే కష్టాల్లోని ఒక 
కష్టాన్ని దూరం చేస్తాడు. ఎవరైనా ఒక 
ముస్లిం (వల్ల జరిగిన పారపాట్ల)పై 
ఆచ్చాదన వేస్తే దేవుడు కూడా ప్రళయ 


దినాన అతని (తప్పుల్ని) మరుగు 
పరుస్తాడు. (బుఖారీ - ముస్థిం) 
ముఖ్యాంశాలు 


| | . 21 


PER టి య త్‌! లం 
IW: 8 మప నేప 


al Gp) FE ఠా! 3 - Ta 

‘Jb హీ Jy ర్‌! అటూ 

re TA ea 

ఈ se gal తత sl మట ధో 
క ఉత ట్ర సుక రద రాలా 

ile ముద్ర wl! (౫ 25 


ఎలాంటి ప్రతిఫలాన్నీ ఆశించకుండా, నిస్వార్థంతో, కేవలం దైవప్రసన్నతను పొందే 


https://teluguislam .net 


వాదీను కిరణాలు 


376 


GENE, 


ఉద్దేశ్యంతోనే తోటి ముస్లింలకు సహాయం చేసి వారి అవసరాలను తీర్చాలి. తోటి ముస్లింలకు 


చేసే ఈ నిస్వార్థ సహాయ 


సహకారాలు దేవుని సన్నిధిలో శ్రేష్టమైన పుణ్యకార్యాలుగా 


లిఖించబడతాయి. ముస్లిం సమాజ అవసరాలను తీర్చేందుకు స్వచ్చందంగా పని చేసే వారి 
అవసరాలను దేవుడు తీరుస్తాడు. పరలోకంలో కూడా వారికి గొప్ప ప్రతిఫలం లభిస్తుంది. 


247. హజత్‌ అబూ హురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (స) ఇలా 
ప్రబోధించారు : విశ్వాసికి ప్రపంచంలో 
ఎదురయ్యే కష్టాలలోని ఒక కష్టాన్ని గనక 
ఎవడైనా దూరం చేస్తే, దేవుడు పర 
లోకంలో అతడికి ఎదురయ్యే కష్టాల 
లోని ఒక కష్టాన్ని దూరం చేస్తాడు. 
ఎవరైనా (ఆర్థిక) ఇబ్బందుల్లో ఉన్న ఒక 
అభాగ్యునికి సౌలభ్యాన్ని చేకూరిస్తే 
దేవుడు వారికి ఇహపరాల్లోనూ సౌల 
భ్యాన్ని ప్రసాదిస్తాడు. ఎవరైనా ఒక 
మున్లిం (పాపాల)ను కప్పివుచ్చితే, 
= దేవుడు ఇహలోకంలోనూ, పరలోకం 
లోనూ అతని (పాపాలను) కప్పిపుచ్చు 
తాడు. దాసుడు తన సోదరుడికి 
సహాయం చేస్తున్నంతకాలం దేవుడు 
దాసునికి సహాయం చేస్తూ ఉంటాడు. 
ఎవడైనా విద్యాన్వేషణలో ఏదైనా 
మార్గంలో నడిస్తే తద్వారా దేవుడు 
అతనికోసం స్వర్గమార్గాన్ని సుగమం 
చేస్తాడు. ప్రజలు దైవగృహాలలోని ఎ 
గృహంలోనయినా సమావేశమయి దైవ 
గ్రంథాన్ని పఠించటం, దానిని ఇతరు 
లకు బోధించటం చేసినప్పుడు వారిపై 
ప్రశాంతత ఆవరిస్తుంది. దైవకారుణ్యం 
వారిని అలుము కుంటుంది. దైవ 


సతీ! షర ప్యాన్‌ లీ ర్రం- Ytv 
పకక పరయా ల శక ఏం 
అ ర పతన GA 
ఉమ తపు ప్ర కడ ట్వ 
యహ 5 de Clg 
Ye gp dls es GW యు € 
OTRY | రవళి! ఏత డు! 
Japa Hibs 
Mos oes BEF న శ్వ 


ఆ CSI ALES yw 
కా rane 


TEE 4 సు ద సయ (మా! 
న య పీసు 
యం టయ 


https://teluguislam .net 


వాదీను కిరణాలు 377 రకా కళా 


న్స 


దూతలు వారిని చుట్టుముడతారు. 
దేవుడు వారి గురించి తన సన్నిధిలో 
వున్న దూతలకు చెబుతాడు. (వీట 
న్నిటికి భిన్నంగా) ఆచరణ మందగించిన 
వాణ్ణి అతని వంశ గౌరవం ముందుకు 
తీసుకు పోజాలదు. (అంటే దేవుని 
సన్నిధిలో ఎవరూ వంశం ప్రాతిపదికపై 
ముక్తి పాందలేరని అర్థం.) (ముస్లిం) 


(సహీవ్‌ ముస్లింలోని ప్రార్థనల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

ఈ హదీసులో ఇబ్బందుల్లో ఉన్న వారికి సౌలభ్యాన్ని చేకూర్చాలని చెప్పబడింది. 
ధర్మజ్ఞానాన్ని ఆర్జించే నిమిత్తం చేసే ప్రయాణం స్వర్గానికి పూబాట అవుతుందని చెప్పబడింది. 
ఖుర్‌ఆన్‌ పఠించటం, కొంతమంది ఒక చోట చేరి దానిని అభ్యసించడం, ఇతరులకు బోధించటం 
ఎంతో శుభప్రదమైన కార్యాలు. అయితే చనిపోయిన వారి పేరిట ఖుర్‌ఆన్‌ను పూర్తిగా పఠించి, 
ఆ సమయంలో ప్రత్యేకంగా వారి మన్నింపుకోసం ప్రార్థించటం లాంటి పనులు దీనిక్రిందికి 
రావు. ఎది చేసినా ఖుర్‌ఆన్‌ హదీసులకు అనుగుణంగానే చేయాలి. మనిషి సత్కార్యాలు 
చేయకుండా వంశప్రతిష్థల ప్రాతిపదికపై ముక్తి పొందగలనని భావించటం ఒక అపోహ. ఈ 
హదీసు అలాంటి అపోహల్ని పటాపంచలు చేసి ముక్తికి సదాచరణే శరణ్యమని చాటుతోంది. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 378 GAIN, 
30వ అధ్యాయం 
పటము! అరం ౪, 
సిఫారసు చేయటం 


దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ సెలవిచ్చాడు: 


“మంచి విషయం నిమిత్తం సిఫారసు చేసేవాడికీ . 


అందులో భాగం లభిస్తుంది.” 
(అన్‌ నిసా : 85) 


248. హజత్‌ అబూ మూసా అష్‌అరీ 
(రజి) కథనం : దైవప్రవక్త (సల్లం) తన 
దగ్గరికి ఎవరైనా అవసరంలో ఉన్న వ్యక్తి 
వచ్చి (సహాయం చేయమని కోరితే) 
ఆయన తనతోపాటు కూర్చొనివున్న 
వారితో “ఇతని కోసం సిఫారసు 
చేయండి. దానివల్ల మీకూ పుణ్యం లభి 
స్తుంది. దేవుడు తాను తలచిన నిర్ణ 
యాన్ని తన ప్రవక్తనోట వెలువరిస్తాడు” 
అని అనేవారు. (బుఖారీ - ముస్థిం) 


వేరొక ఉల్పేఖనంలో “మా అహబ్బ"కు 
బదులు “మా షాఅ' అని ఉంది. 
(రెండింటి అర్థం ఒక్కటే). 


యు నక్త ఆట 106 
[40 ఏయి!) Ty Re 


Gp os sl లాం TA 
461 151 కో 451 06 టా 
Jw suk య్‌ Hie తరు 
లు pe il ఆడకు iy sii 
aly gy le Ge le త్ల 
భత 6 


(నహీవా బుఖారీలోని జకాల్‌ వకరణంలోనూ, ఇంకా నహీవ్‌ మున్లింలోని 
సత్కార్యాలు - సత్సంబంధాల ప్రకరణంలోనూ ఈ హదీసు పొందుపరచబడి ఉంది.) 


ముఖ్యాంశాలు 


ధర్మసమ్మతమైన విషయాల్లో తోటి సోదరుల కొరకు సిఫారసు చేయటం పుణ్యప్రదమే. 
కాని నిషిద్ధ విషయాల్లోగాని లేక షరీఅత్‌ విధించిన శిక్షల్ని రద్దుచేయమని గాని. సిఫారసు చేసే 


అనుమతి, అర్హత ఎవరికీ లేదు. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 379 Geta, 


249. బరీరా మరియు ఆవిడ భర్తకు 
సంబంధించిన సం్హఘటన గురించి ల :ల౪ 42-355 3 ప ము శో Le 
హజ్రత్‌ ఇబ్నె అబ్బాస్‌ (రజి) చేసిన త. య్య క్‌ SEN 
కథనం : దైవప్రవక్త (సల్లం) ఆమెతో, 
“నీవు నీ భర్త (ముగీస్‌) దగ్గరికి సరిగ చక 06 9౮ పైర్‌ tal వద ( 
వెళ్ళిపోతే (బాగుంటుంది)” అని ' "తూ! య. తగ 
అన్నారు. దానికి ఆమె, “(నేను తిరిగి 
నా భర్త దగ్గరికి వెళ్ళాలని) ఆజ్ఞాపిస్తు 
న్నారా దైవప్రవక్తా!” అని అడిగింది. 
అందుకాయన “(లేదు లేదు) నేను 
కేవలం సిఫారసు చేస్తున్నానంతే” 
అన్నారు. దానికి ఆమె, “నాకు ఆయన 
అవసరం లేదు అని తెగేసి చెప్పింది. 

(బుఖారీ) 


(నహీవ్‌ బుఖారీలోని విడాకుల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

హజ్రత్‌ బరీరా (రజి.అన్‌హా) దైవప్రవక్త ప్రియసతీమణి ఆయిషా (రజి.అన్‌హా) గారి 
బానిసరాలు. ఈమె ముగీస్‌ అనే బానిసను వివాహమాడారు. హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా) 
ఈమెకు బానిసత్వం నుండి స్వేచ్చ నొసగారు. బానిసత్వం నుండి స్వేచ్చపాందిన స్త్రీకి తన 
బానిస భర్తతో సంసారం చేయటం యిష్టం లేకపోతే తన వివాహ బంధాన్ని త్రెంచుకునే హక్కు 
ఇచ్చింది ఇస్లాం ధర్మం. దాని ప్రకారం ఈమె కూడా తన హక్కును వినియోగించుకుంటూ 
తన భర్త ముగీస్‌ నుండి విడిపోయారు. కాని ముగీస్‌కు మాత్రం బరీరా అంటే వల్లమాలిన 
ప్రేమ. ఆమె ఎక్కడికి, వెళ్ళినా ఇతను ఆమెను అనుసరిస్తూ తిరిగేవాడు. తనతో వివాహబంధాన్ని 
తెంచుకోవద్దని ప్రాధేయపడేవాడు. దైవప్రవక్తకు ఈ విషయం తెలిసింది. ఆయన ముగీస్‌ 
దైన్యస్థితికి జాలిపడ్డారు. అతనితో వివాహబంధాన్ని పునర్నిర్మించుకోమని బరీరాకు సిఫారసు 
చేశారు. కాని లాభం లేకపోయింది. ఇది షరీఅత్‌ ఆజ్ఞ అయితే కాదు కదా! ఇది కేవలం సలహా 
మరియు సిఫారసు మాత్రమే. అందుకని హజ్రత్‌ బరీరా (రజి.అన్‌హా)గారు ఈ సలహా తనకు 
ప్రయోజనకరమైనది కాదని తలపోసి దైవప్రవక్త (స) చేసిన సిఫారసును ఒప్పుకోలేదు. దీనిద్వారా 
ఇస్లాం ధర్మం వ్యక్తిగత హక్కుల్ని సమ్మతించి ఆమోదించిందని తెలుస్తోంది. ఇస్తాం వ్యక్తుల 
హక్కుల్ని గౌరవిస్తుంది. అయితే ఆ హక్కుల వినియోగం షరీఅత్‌ పరిమితులకు లోబడి 
ఉండాలి. షరీఅత్‌ ప్రసాదించిన స్వేచ్చను హరించడానికి ఎవరికీ అధికారం లేదు. 


శీ! న. లోడ్‌ ల్ల! are 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 380 


31వ అధ్యాయం 


లాటీ! ప ద్ర! 6. 11 
ప్రజల మధ్య సయోధ్యకు ప్రయత్నించటం 


దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ సెలవిచ్చాడు: 


“ప్రజలు జరిపే రహస్య సమాలోచనల్లో సాధార 
ణంగొ ఎ మేలూ ఉండదు. కొని ఎవరైనా 
రహస్యంగా దానధర్మాలు చెయ్యండి అని 
బోధిస్తే లేక ఎదైనా సత్కార్యం కొరకు లేదా 
ప్రజల వ్యవహారాలను చక్కబరిచే ఉద్దేశ్యంతో 
ఎవరితోనైనా ఎదైనా రహస్యం చెబితే అది 
మంచి విషయమే.” (అన్‌ నిసా : 114) 


వేరొకచోట అల్లాహ్‌ ఇలా అంటున్నాడు : 


“ఎది ఎమైనా (భార్యాభర్తల మధ్య) సర్జ్దుబాటే 
అన్ని విధాలా ఉత్తమమైనది.” 
(అన్‌ నిసా : 128) 


ఇంకొకచోట ఇలా అంటున్నాడు : 


“మీ పరస్పర సంబంధాలను సంస్కరించు 
కోండి.” (అల్‌ అన్‌ఫాల్‌ : 1) 


ఆయన ఇంకొ ఇలా సెలవిస్తున్నాడు : 


“విశ్వాసులు పరస్పరం సోదరులు. కనుక మీ 
సోదరుల మధ్య సంబంధాలను సంస్కరిం 
చండి.” (ఆల్‌ హుజురాత్‌ : 10) 


250. హజ్రత్‌ అబూ హురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (స) ఇలా 
ప్రబోధించారు : ప్రజల (దేహాల్లోని) ప్రతి 
కీలు తరపున సూర్యుడు ఉదయించే 


4 = YJ IU 4! UG 

3 pa సా 3 
శ టే! దన CE IE ees 
clits} Fe Jb, [118 ree 
‘os Jy OYA యి!) ¢ 

4 Fn తన hh, 4 ఘీ 
ప్రవ! > sles ఆఆ [1 లట!) 
వలసల) A [1 భన్‌ ఫిషి 

a 


కళ: రాం - 0 
ఆ గక కకత 005 : Jb de 


Pra 


యట ర కు ముందీ! ప్రా 


https://teluguislam.net 


హదీను కిరణాలు 


రన కలా 
bres Vs 


ప్రతిదినమూ తప్పనిసరిగా సదఖా 
(సత్కార్యం) చేయాలి. ఇద్దరు వ్యక్తుల 
మధ్య న్యాయమైన తీర్పుతో రాజీకుద 
రృడం కూడా సదఖాయే (సత్కార్యమే) 


ర్‌ శుక Ne I 
Des hs sg Fl 
హు! పపష్పసు షూ ఓడ యా 


Pre లో 


sal! vl! Ges jj Js Dis 
పహ వీ! ట్ర ఆ గ పష 
టు గ్ర 


అవుతుంది. నీవు ఎవరినైనా అతని 
వాహనం మీద కూర్చోబెట్టడం లేదా 
అతని సామానును అతని వాహనంపై 
ఎక్కించటంలో సహాయపడటం కూడా 
సత్కార్యమే. ఒక మంచి మాట పలకటం 
కూడా సత్కార్యమే. నమాజు కోసం 
మస్టిద్‌కు వెళుతున్నప్పుడు నీవు వేసే ప్రతి 
అడుగూ నత్కార్యమే. దారినుండి 
ప్రజలకు హాని కలిగించే వస్తువుని తొల 
గించటం కూడా సత్కార్యంగానే పరిగ 
ణీంచబడుతుంది.” (బుఖారీ - ముస్థిం) 


'తాదిలు బైనహుమా' అంటే వారిరువురి. 
మధ్య న్యాయబద్ధంగా రాజీ కుదర్చటం 
అని అర్థం. 


తీ త శీ నళ 2 అగ 
దు leg లేషుల? న. 
Arye 


లి టు 


(సహీహ్‌ బుఖారీలోని జిహాద్‌ ప్రకరణంలోన్తూ ఇంకా సహీహ్‌ ముస్తింలోని జకాల్‌ 
ప్రకరణంలోనూ ఈ హదీను ఉంది.) 


ముఖ్యాంశాలు 

మనిషి దేహంలోని ప్రతి అవయవం కదలటానికి, పని చేయటానికి వీలుగా దేవుడు 
ఎన్నో కీళ్ళు సృష్టించాడు. ఈ కీళ్ళ ఆధారంగానే మనిషి నడవటం, కూర్చోవటం, పరుగెత్తటం 
లాంటి పనులు చేసుకోగలుగుతున్నాడు. ఇవే లేకపోతే మనిషి బొమ్మలా ఎక్కడ వేస్తే అక్కడ 
కదలకుండా పడుండేవాడు. కాని దేవుడు మనిషికి కీళ్ళు ప్రసాదించి మహోపకారం చేశాడు. 
దానికిగాను అతను తప్పకుండా దైవానికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. మనిషి దేహంలో మొత్తం 
మూడువందల అరవై కీళ్ళు ఉంటాయని వేరొక హదీసు ద్వారా తెలుస్తోంది. 

దేవుడు చేసిన మరో మహోపకారం ఎమిటంటే, మనిషి ఈ అనుగ్రహాలకు కృతజ్ఞతలు 
తెలుపుకునేందుకు అత్యంత సులువైన మార్గాన్ని సూచించాడు. పైన హదీసులో పేర్కొనబడిన 

https://teluguislam.net 


వాదీను కిరణాలు 


382 


Gl, 


సత్కార్యాలను ధనిక బీద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ చేయగలరు. కొన్ని ఉల్లేఖనాల్లోనయితే 
సూర్యోదయం అయిన తరువాత రెండు రకాతుల నమాజ్‌ చేసుకున్నా ఆ విధి నెరవేరుతుందని 
చెప్పబడింది. అసలు ఏమీ చేయలేకపోతే ఇతరులకు హాని కల్గించకుండా జాగ్రత్తపడినా చాలని 


మరికొన్ని ఉల్లేఖనాలు ఉద్దాటిస్తున్నాయి. 


251. దైవప్రవక్త (సల్లం) ప్రవచిస్తూ 
ఉండగా తాను విన్నానని ఉఖబా బిన్‌ 
అబూ ముఐత్‌ కుమార్తె ఉమ్మె 
కుల్ప్ఫూమ్‌ (రజి.అన్‌హా) తెలియజేశారు: 
ప్రజల మధ్య సంబంధాలను చక్కదిద్దే 
(ఉద్దేశ్యంతో వాస్తవానికి విరుద్ధంగా 
మాట్లాడే)వాడు అబద్దాలకోరు 
కాజాలడు. అతను (ఒకరి నుండి 
మరొకరికి) మంచి మాటలే చేరవేస్తాడు. 
ఏది చెప్పినా మంచి ఉద్దేశ్యంతోనే 
చెబుతాడు. (బుఖారీ - ముస్లిం) 


ముస్లిం ఉల్లేఖనంలో ఈ వాక్యాలు 
అదనంగా ఉన్నాయి: ఉమ్మె కుల్ఫూమ్‌ 
అంటున్నారు : దైవప్రవక్త (సల్లం) 
ప్రజలకు మూడు విషయాల్లో తప్ప మరే 
విషయంలోనూ వాస్తవానికి విరుద్ధంగా 
మాట్లాడేందుకు అనుమతి ఇచ్చినట్లు 
నేను వినలేదు. ఆ మూడు విషయాలు 
ఇవి : యుద్ధంలో, ప్రజల మధ్య సంబం 
ధాలను చక్కదిద్దే సమయంలో, మనిషి 
తన భార్యతోగాని, భార్య తన భర్తతోగాని 
(పరస్పరం సంతోషపెట్టే ఉద్దేశ్యంతో) 
సంభాషించుకున్నప్పుడు. 


క సల. 

sii తవ! ఇవే రక జూ ఏ ప 

ర! గక ఆయ లది! రప త్ర 
ale Gis ds 


(రా ఈ) టో 

లో ఎ హు! స. స గ. 
gs get బ్ర యమ అతో జ్‌ 
ఫస! య్యా హా! యర! ష్య 


తల ధి 


శా 


(సహీహ్‌ బుఖారీలోని ఒప్పందాల ప్రకరణంలోనూ ఇంకా నహీవా ముస్తింలోని 
నత్కార్యాలు - నతృ్సంబంధాల ప్రకరణంలోనూ ఈ హదీను ఉంది.) 


https://teluguislam.net 


హదీసు కిరణాలు 383 ర రా 
ముఖ్యాంశాలు 

అబద్ధం చెప్పటం నిషిద్ధమే. కాని సమాజంలోని వ్యక్తుల మధ్య సంబంధాలను చక్కదిద్దే 
ఉద్దేశ్యంతోగాని, దంపతుల మధ్య సుహృద్భావాన్ని నెలకొల్పేందుకు గాని లేదా ప్రజలందరి 
ప్రయోజనాల దృష్ట్యాగాని అబద్ధం చెప్పటంలో మాత్రం తప్పులేదు. ఈ మూడు సందర్భాల్లో 
అబద్ధం చెప్పటానికి అనుమతి ఉంది. (1) ఇద్దరు వ్యక్తుల మధ్య విభేదాలు చోటుచేసు 
కున్నప్పుడు వారిరువురి మధ్య రాజీ కుదిర్చే ఉద్దేశ్యంతో వాళ్ళు చెప్పకపోయినా ఒకరి తరపునుండి 
మరొకరికి మంచి మాటలు చెప్పటంలో తప్పులేదు. (2) యుద్ధ సమయంలో అవసరమైతే 
శత్రు సైన్యాన్ని సందిగ్ధంలో పడవేసేందుకు వాస్తవాలను దాచి వుంచుతూ అబద్దాన్ని ప్రచారం 
చేయవచ్చు. (3) అదేవిధంగా సంసార రథం సాఫీగా ముందుకు సాగటంకోసం దాంపత్య 
జీవితంలోని అన్యోన్యతను కాపాడటం కోసం ఒక్కోసారి భర్త భార్యతోగాని, భార్య భర్తతోగాని 
అబద్ధం చెప్పాల్సిన అనివార్య పరిస్థితి ఎర్చడుతుంది. అలాంటి సందర్భాల్లో అబద్ధం చెప్పటానికి 


షరీఅత్‌ అనుమతిస్తోంది. 


252. హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా) 
కథనం : దైవప్రవక్త (సల్లం) ఇంటి 
ముందు ఎవరో తగాదాపడి గట్టిగా 
మాట్లాడుకోవటం విన్నారు. వారిలో 
ఒకడు రెండవవాడితో తన అప్పులో 
కొంత వదిలెయ్యమని, తన పట్ల కాస్త 
మృదువుగా వ్యవహరించమని 
బతిమాలుతున్నాడు. కాని రెండవ వ్యక్తి 
మాత్రం “దైవసాక్షి! నేను అలా చేయను” 
అని అంటున్నాడు. అంతలో దైవప్రవక్త 
(స) బయటకు వచ్చి, “మంచిపని 
చేయనని దేవుడి మీద ప్రమాణం చేసి 
మరీ చెబుతున్నాడు! ఎవడతను?” అని 
అడిగారు. అప్పుడతను (ముందుకు 
వచ్చి) “నేను దైవప్రవక్తా! (కాని ఇప్పుడు 
చెబుతున్నాను) తను కోరినట్టే ఇవ్వ 
మనండి” అని తన కఠినవైఖరికి 
పశ్చాత్తాపపడుతూ అన్నాడు. 

(బుఖారీ - ముస్లిం) 


(కష ముం లం - YoY 
(oa cpr మ్ల శ! Fe గూ ib 


A= 


fet 131 piso pale wt 


ter 2 


ror og ఆయము 1 జూ 
డట ర ily aly ల 
A Jers sha : లల శ శ! ర్క 
UL: a యా 
aa | యు గ pe [వ ర్వ 
ls 


శా 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 384 GRID 


యస్తాజివుహూ అంటే అప్పులో కొంత శో ర! క Cass త్రో 


రీ చెల 
వ త అభ్యర్థించటం. లంగ్‌ బు: పము. జ్‌ షత 
యస్తర్భిఖుహూ అంటే మృదువుగా tein; 
వ్యవహరించమని బ్రతిమాలటం. చదు! : ఇ 


“ముతలఅల్లి' ప్రమాణం చేసేవాడని అర్థం, 


(సహీహ్‌ బుఖారీలోని ఒప్పందాల ప్రకరణంలోనూ ఇంకా నహీవొ ముస్తింలోని 
వాణిజ్య ప్రకరణంలోనూ ఈ హదీను వ్రస్తావించబడి ఉంది.) 


ముఖ్యాంశాలు 

i బాకీదారుల పట్ల మృదువైఖరిని అవలంబించాలి. బాకీదారుడు తీసుకున్న అప్పును 
తీర్చలేడనుకుంటే విశాల హృదయంతో ఆ అప్పులోని కొంతభాగాన్ని మాఫీ చేయాలి 
లేదా కనీసం అప్పు తీర్చడానికి మరింత గడువు అయినా ఇవ్వాలి. దివ్య ఖుర్‌ఆన్‌లో 
అల్లావా, “మీ బాకీదారుడు ఆర్థిక ఇబ్బందులలో ఉంటే, అతని పరిస్థితి 
మెరుగుపడేవరకు గడువు ఇవ్వండి, లేక మీరు తెలిసినవారే అయితే, ఆ బాకీని అతనికి 
దానం చేయండి. అది మీకు ఎక్కువ శ్రేయస్కరం” అని ఉపదేశిస్తున్నాడు. 

2. ఎవరైనా పుణ్య కార్యాలు చేయనని నిర్ణయించుకుంటే అతన్ని మందలించి ఆ నిర్ణయాన్ని 
మార్చుకునేలా చేయాలి. మంచిపనులు చేయమని పేరేపించాలి. 

3. _ మన వీధిలోనే, మన యింటిముందరే, మన కళ్ల ఎదుటే ఎవరైనా తగవులాడుకుంటుంటే 


చూసి మనకెందుకులే అని ఊరుకోరాదు. వారిని విడిపించటానికి, వారి మధ్య రాజీ 
కుదర్చటానికి ప్రయత్నించాలి. 


4. తగవులాడుకునేవారు కూడా మధ్యవర్తులతో సహకరించాలి. అంతేగాని అడ్డొచ్చిన 
వాళ్ళపై తిరగబడటం తమ కోపాన్ని వాళ్ళపై వెళ్ళగ్రక్కటం చేయరాదు. 

253. హజ్రత్‌ అబుల్‌ అబ్బాస్‌ సహ్హ్‌ బిన్‌ ode లాలా! లో లం - 101 

సాద్‌ సాయిదీ (రజి) కథనం :అమ్ర్‌ బిన్‌ 1 


ర్‌! (టి al తాం Gell మజ 
జెఫ్‌ తెగ వారి మధ్య తగాదా జరిగిందని 


దైవప్రవక్త (సల్లం)కు కబురందింది. G5 రంత రో యక 4925 | 
' ఆయన కొంతమందిని వెంటబెట్టు కొని క 4 0, aa గా 
వారి మధ్య రాజీ కుదిర్చే ఉద్దే శ్యంతో లాపీ గో yd లో ర ర 
వారి దగ్గరికి వెళ్ళారు. అయితే (కొన్ని 
కారణాల వల్ల) ఆయన అక్కడే ఆగి 


పోవలసివచ్చింది. అప్పుడే నమాజు వేళ 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


కూడా అయింది. (మరోవైపు ప్రజలు 
ఆయన కోసం ఎదురుచూడసాగారు. 
చాలాసేపు ఎదురుచూసిన తరువాత) 
బిలాల్‌ (రజి), హజ్రత్‌ అబూబక్ర్‌ (రజి) 
దగ్గరికి వెళ్ళి, “(దైవప్రవక్త ఇంకా 
రాలేదు) ఆయన (స) అక్కడే ఆగి 
పోయినట్టుంది. నమాజ్‌ వేళ అయింది. 
మరి మీరు నమాజ్‌ చేయించగలరా?” 
అని అడిగారు. దానికాయన “సరే, నీ 
యిష్టం” అని అన్నారు. బిలాల్‌ (రజి) 
నమాజ్‌ కోనం ఇఖామత్‌ పలికారు. 
హజ్రత్‌ అబూబక్ర్‌ (అందరికన్నా) 
ముందు నిలబడి “అల్లాహు అక్బర్‌ 
అంటూ నమాజు మొదలెట్టారు. ప్రజలు 
కూడా “అల్లాహు అక్బర్‌ అంటూ 
ఆయన్ని అనుసరించారు. అంతలోనే 
దైవప్రవక్త (సల్లం) పంక్తుల గుండా 
నడుస్తూ వచ్చి పంక్తిలో నించున్నారు. 
(దైవప్రవక్త _ వచ్చేశారని 
అబూబ(క్‌కు తెలియపరచటానికి) 
చప్పట్లతో సైగ చేయసాగారు. (కాని 
అబూబక్ర్‌ (రజి) వినిపించుకోలేదు.) 
ఆయన నమాజ్‌ చేస్తున్నప్పుడు దేనివైపూ 
దృష్టి సారించరు. కాని ప్రజలు చప్పట్లు 
చరచటం అధికం చేసినప్పుడు ఆయన 
దృష్టి మళ్ళించారు. వెనుక పంక్తిలో 
దైవప్రవక్త ఉండటం గమనించి (వెనక్కి 
జరగబోయారు.) అయితే దైవప్రవక్త 
(సల్లం) ఆయన్ని (తన స్థానంలోనే 
నిలబడమని) సైగ చేశారు. 


(ప్రజలు 


రాని 


385 


GENE 
ర్మ ద అర శక్త సరద 
యం ‘Ju టూ శ! వ. య! 
ర్‌ూ al ED న్య 
వేత టి! హ్రీ 2 “౫ డు! 
టు all రర సత (డడ రక లో 
య! యనే! హాయ వల 
య తా! త ఆష్‌ ప్త వ! ల్పీచ్చ 
Gaia! శో వీ! మళ యుల £5 
త చమన ee dl yo) S51 ఏర 
టీ! ప్రీ! PUI she 
ఒం! JU ren 5 
మీ! క స (గ రో శక్త పర్చడం 
22153 sf డా 4“ షమ కర్త యూ 
య ca! జా గన లాపీ 
బో Eb Re Bw క్త ఉరు 
PU) Gis :JG ల్లోనే! అ J 
ఏడీ ఆ యో పూయే 6 
భయమే GE య! pa! శ 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


అబూబక్ర్‌ (రజి) మాత్రం (తనను 
దైవప్రవక్త (స) తన సమక్షంలో ప్రజలకు 
సారధ్యం వహించటానికి యోగ్యుడిగా 
గుర్తించినందుకు కృతజ్ఞతగా) చెయ్యి 
ఎత్తి దైవాన్ని స్తుతించారు. తరువాత 
దైవప్రవక్త (స) కన్నా వెనక్కి జరిగి అందరి 
తోపాటు సమానంగా నించున్నారు. 


తరువాత దైవప్రవక్త (సల్లం) ముందుకు 
వెళ్ళి నమాజు చేయించారు. నమాజు 
అనంతరం ప్రజలతో ఇలా అన్నారు : 
“ప్రజలారా! నమాజులో అనూహ్యమైన 
పరిణామం సంభవించగానే మీరు 
చప్పట్లు కొడతారేమిటి? చప్పట్లు 
కొట్టటం స్త్రీల పద్ధతి (అన్న సంగతి మీకు 
తెలియదా?) కనుక (ఇకనుంచి) 
నమాజులో ఊహించని సంగతేదైనా 
జరిగితే “సుబ్‌హానల్లాహ్‌' అనాలి. ఎందు 
కంటే ఎవరైనా సుబ్‌హానల్లాహ్‌ అని 
అంటే తప్పకుండా దృష్టి మళ్ళిస్తారు.” 
(ఆ తరువాత అబూబక్ర్‌ (రజి)తో “ఓ 
అబూబ॥క్ర! వజలకు నమాజు 
చేయించమని నేను సైగచేసినప్పటికీ 
మీరు ఎందుకు ఆగిపోయారు?” అని 
అడిగారు. దానికి, “దైవప్రవక్త సమక్షంలో 
అబూ ఖుహాఫా కొడుకు నమాజులో 
ప్రజలకు సారధ్యం వహించటం సమం 
జసంగా ఉండదు కదా” అని విన్నవిం 
చుకున్నారు హజ్రత్‌ అబూబక్ర్‌ (రజి). 


(బుఖారీ - ముస్థిం, 


386 


రామా 


sl ase tt (ర ఫ్ట! (తీ! 
రా a — యా గా ot క 
TAN 


2 గ 5 
డట ఫి ఏకరూప 


https://teluguislam.net 


వదీను కిరణాలు 387 రక కాలూ 


“హుబిసి అంటే (ఇక్కడ) ఆయనకు 
అతిథి మర్యాదలు చేయటానికి ఆపివుం 
చారని అర్థం. 


(సహీహ్‌ బుఖారీలోని 'నమాజులో దార్లే పొరపాట్ల ఆదేశాలు” ప్రకరణంలోనూ, 
ఇంకా నహీహ్‌ ముస్తింలోని నమాజ్‌ ప్రకరణంలోనూ ఈ హదీను వచ్చింది.) 


ముఖ్యాంశాలు 

1. బనూ అమ బిన్‌ జెఫ్‌ అనేది జెస్‌కు చెందిన ఓ పెద్ద తెగ. ఈ తెగలో ఎన్నో కుటుంబాలు 
ఉండేవి. మదీనా వెలుపల ఖుబా ప్రాంతంలో ఈ తెగవారు నివాసముండేవారు. ఒకసారి 
ఎదో విషయంలో వారి మధ్య తగాదా వచ్చి, పరస్సరం కొట్టుకోవటం, రాళ్ళు విసురు 
కోవటం దాకా వెళ్ళింది వ్యవహారం. ఈ సంగతి తెలుసుకొని వెంటనే దైవప్రవక్త (స) 
వారిని విడిపించి, రాజీకుదిర్చే ఉద్దేశ్యంతో కొంతమంది సహచరులను వెంట బెట్టుకొని 
అక్కడికి చేరుకున్నారు. దీనిద్వారా ముస్లింల మధ్య తగాదాలు జరిగినప్పుడు రాజీ 
కుదర్చటం చాలా అవసరమని తెలుస్తోంది. ప్రారంభంలోనే రాజీ కుదిర్చితే తగాదా 
అంతటితో సద్దుమణుగుతుంది. లేకపోతే పరిస్థితి విషమించిన తరువాత ఆ తగాదాను 
అదుపుచేయటం కష్టతరం కావచ్చు. 


క్‌ ఒకే నమాజును ఒకడి తరువాత మరొకడు ఇద్దరు ఇమాముల సారధ్యంలో చేయవచ్చు. 

3. _ నమాజులో ఇమామ్‌ను అప్రమత్తం చేయటానికి ముఖ్లదీలు (అనుయాయులు) 
సుబ్‌హానల్లాహ్‌ అనాలి. స్రీలయితే చప్పట్టు చరచాలి. 

4. అవసరమైనప్పుడు నమాజులో కొద్దిగా మళ్ళటంగాని లేదా క్రీగంట చూపులతో చూడటం 
గాని చేయవచ్చు. అదేవిధంగా ముందుకు వెళ్ళటం, వెనక్కి జరగటం కూడా 
ధర్మసమ్మతమే. దీనివల్ల నమాజ్‌ భంగం కాదు. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


విప!) ప్రయమన! Aaa 


388 


2 (28 WUT 


జంత!) 
బీన, నిరుపేద ముస్లింల విశిష్టత 


దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ సెలవిచ్చాడు: 
“తమ ప్రభువు ప్రసన్నతను అర్థిస్తూ ఎవరు 
ఉదయం, సాయంత్రం ఆయనను వేడు 
కుంటారో, వారి సహచర్యం పట్ల నీ హృదయాన్ని 
సంతృప్తపరచుకో. వారి నుండి నీ దృష్టిని ఏ 
మాత్రం మరల్పకు.” (అల్‌ కహఫ్‌ : 28) 
254 దైవప్రవక్త ఇలా 
అంటుండగా తాను విన్నానని హజ్రత్‌ 
హారిసా బిన్‌ వహబ్‌ (రజి) తెలిపారు. : 
నేను మీకు స్వర్గవాసుల గురించి 
చెప్పనా? (సాధారణంగా లోకులు) 
అల్పుడిగా జమకట్టే ప్రతి బలహీనుడు 
(స్వర్గవాసి అయివుంటాడు). అతను 
గనక దేవుని మీద ప్రమాణంచేస్తే దేవుడు 
అతని ప్రమాణాన్ని నిజం చేస్తాడు. (ఇక) 
నరకవాసుల గురించి చెప్పనా? పాగరు 
బోతు, పిసినిగొట్టు, గర్విష్టి అయిన 
ప్రతివాడూ (నరకవాసియే). 

(బుఖారీ - ముస్తీం) 
“ఉతుల్స్‌ అంటే పొగరుబోతు. “జవ్వాజ్‌ 
అంటే ఎవరికీ ఇవ్వకుండా పోగుచేసి 
ఉంచేవాడు, పిసినిగొట్టు. కొందరి 


(సల్లం) 


AS ts ర il Js 
Gg పవన య యా పే! 
వయ యస్తు షన పము 

CYA: USI] శమ 


తాతే రూ మై బ్రాని Yo¢ 
పోత! రం మ "౮6 యూ శే! సడ 
Yt J 4. 
పస తయ ఏ ie లాం 
పహ గ గ్ర ఇర ర న! వ] 
ole Ga మా 


kil rufa 

యర అలీ! ఇల ప bis; Gu! 

Gl ay thal sts, టా! 

డో Jd స వలు (బ్ర 
ప్రత! వే! వ్‌ లేత టమ 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


అభిప్రాయంలో నిక్కుతూ నడిచే స్థూల 
కాయుడు. ఇంకా కొందరి అభిప్రా 
యంలో చిన్న బొజ్జ గలవాడని అర్థం. 


389 


GAN, 


(నహీవా బుఖారీలోని వ్యాఖ్యానాల ప్రకరణంలోనూ, నహీవా మున్లింలోని 
స్వర్గభాగ్యాల ప్రకరణంలోనూ ఈ హదీను ప్రస్తావనకు వచ్చింది.) 


ముఖ్యాంశాలు 


ఈ హదీసులో సమాజంలోని దీనులు, బలహీనులు, నిరుపేదల విశిష్టతను గురించి 
చెప్పబడింది. లోకులు వారిని అల్పులుగా భావిస్తారు. సమాజంలో వారికి సరైన విలువ ఉండదు. 
కాని దైవభక్తి, విశ్వాసాల పరంగా వారు ఎంతో ఉన్నత స్థానంలో ఉంటారు. పైకి వారు 
బలహీనులు, నిస్సహాయులుగా కనపడినప్పటికీ వారు గనక దేవునిపై పూర్తి నమ్మకంతో 
ప్రమాణం చేస్తే దేవుడు తప్పకుండా వారి ప్రమాణాన్ని నిజం చేస్తాడు. వారిలో అంతటి శక్తి 


నిగూఢమై ఉంటుంది మరి! 


255. హజ్రత్‌ అబుల్‌ అబ్బాస్‌ సహ్హ్‌ బిన్‌ 
సాద్‌ సాయిదీ (రజి) కథనం : ఒక వ్యక్తి 
దైవప్రవక్త ముందు నుంచి వెళ్ళాడు. 
ఆయన తన దగ్గర కూర్చొనివున్న మరో 
వ్యక్తితో “ఇతని గురించి నీ అభిప్రాయం 
ఏమిటి?” అని అడిగారు. దానికా వ్యక్తి 
“ఇతను చాలా పెద్ద మనిషి. దైవంతోడు! 
ఇతను ఎంత గొప్పవాడంటే, ఇతను 
ఎవరికన్నా వివాహ సందేశం పంపితే 
(దాన్నెవరూ నిరాకరించలేరు). తప్ప 
కుండా అతని వివాహం జరిగిపోతుంది. 
ఎవరికోసమైనా సిఫారసు చేస్తే అతని 
సిఫారసు అంగీకరించబడుతుంది” అని 
అన్నాడు. అది విని దైవప్రవక్త (సల్లం) 
మౌనంగా ఉన్నారు. (కాసేపటికి) ఇంకో 
వ్యక్తి అక్కడి నుండి వెళ్ళాడు. “ఇతని 


ger లాలో gl రాం 109 
a లత 4 తే! తోం gd మా 


లం ఖీ నీ 


యూ రా లల కక్రర్థివ! ఆం త్రము 
Jw ih ధో Vue) లలా 
జా 1A; he ్రావీ! త్ర! ప్ర రమ 
పకల జై త్‌ బస్తర్‌! chs ల! 

జే గా నం 2 we 
తకు కడ శక వ! ర్వ యు 
J thw a 972 పంట 


https://teluguislam.net 


వాదీసు కిరణాలు 390 ర కాలూ 


గురించి నీ అభిప్రాయం ఏమిటని Js lia tal Jot dw న్న 
దైవప్రవక్త (సల్లం) మళ్ళీ తన దగ్గరున్న ద్రవ ల స్తూ క్‌ ప్రయ! ల. ర 
వ్యక్తిని అడిగారు. దానికావ్యక్తి, “దైవ ల్‌ స్త Y of pis ర్‌ వ Yi 
ప్రవక్తా! ఇతనొక నిరుపేద ముస్లిం. Jes ds ఆపై ? 

గ్‌ా నల రం 


ఇతను ఎంత అలూడంటే, ఇతను 
oy ఎ అ ల లీ! el be iE Mian వర్తక శ। 
వివాహ సందేశాన్ని పంపితే ఇతన్ని 


వివాహం _ చేసుకోవటానికి ఎవరూ le Gee dU 
ముందుకు రారు. ఇతను సిఫారసు చేస్తే 
ఎవరూ ఇతని సిఫారసుని లెక్కచేయరు. 
అసలు ఇతని మాటల్ని కూడా ఎవరూ. 2౫! సజ 3 (రీచా ట్కు 
పట్టించుకోరు” అని అన్నాడు. అందుకు తహ ర్త tell చి elo) ప 
దైవప్రవక్త (సల్లం) “లోకంలో మొదటి el బస (య ss 
వ్యక్తుల్లాంటివారి కన్నా ఈ నిరుపేద 
వ్యక్తే మేలైనవాడు” అని అన్నారు. 

(బుఖారీ - ముస్తిం/ 


హరియ్యున్‌' అంటే యోగ్యుడు అని 
అర్థం. 'షఫలఅి అనే పదంలో “ఫికు 
అకారం. 


(సహీహ్‌ బుఖారీలోని నికాహ్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

1. సమాజంలో కొందరు ముస్లింలు పేదరికంలో మగ్గుతూ అనామకులుగా జీవితం 
గడుపుతుంటారు. సమాజంలో వారికి తగినంత గుర్తింపు లభించదు. అసలు వారిని 
అడిగిచూసే మహానుభావుడే ఉండడు. అయితే అల్లాహ్‌ దృష్టిలో వీరిలో ఒక్కొక్కడు 
విశ్వాస భాగ్యం లేని లోకులందరికన్నా ఘనుడు. దేవుని సన్నిధిలో భక్తీ విశ్వాసాలకే 
విలువ ఉంటుంది. ఇహలోకపు వంశప్రతిష్టలు, డాబు, దర్పం ఆయన దగ్గర పనికిరావు. 

జ వివాహం కోసం సౌశీల్యవతులైన స్త్రీ, పురుషులను ఎంచుకోవాలి. వారు పేదవారై 
నప్పటికీ గుణానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి. పేదవారైనప్పటికీ వారు ధార్మికంగా 
ఇతర ముస్లింలకు జోడు కాగలరు. వివాహ సందర్భాల్లో ధర్మానికి, నైతికతకు ఎక్కువ 
ప్రాధాన్యం ఇవ్వాలిగాని ప్రాపంచిక విషయాలను అంతగా పట్టించుకోరాదు. 


https://teluguislam.net 


హాదీను కిరణాలు 391 RIAD 


256. హజ్రత్‌ అబూ సయీద్‌ ఖుద్రీ షి! daw wl జం 
(రజి) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఖై? 1 గ్గ 

ఇలా ప్రవచించారు : స్వర్గం మరియు ల” టు 
నరకం పరస్పరం వాదులాడు కున్నాయి... శ్లో కీట ఏటి ఉప]! ఇమా 
నాలో తలబిరుసులు, అహం కారులు  “*సో! మ. త్వమపి రాడు! 
ఉంటారని నరకం అంటే, నాలోబల శ! ఆ: pests; ol * గ్‌ ర్తో 
హీనులు, నిస్సహాయులు ఉంటారని ౩ Gh posh sill) 
స్వర్గం అన్నది. అవ్వడు అల్తావ్‌ా పడ త త్ర త్‌ 7] లే dul 
వారిద్దరినీ సముదాయిస్తూ (స్వర్గంతో) i si [తీ 
“నీవు నా కారుణ్యానివి. నేను నీ ద్వారా క్ష ar న్‌ 
నాకిష్టమైన వారిని కరుణిస్తాను. లా 
(తరువాత నరకంతో) నీవు నా శిక్షవి. 

నేను నీ ద్వారా నేను తలచినవారిని శిక్షి 

స్తాను. మీ ఇద్దరినీ నింపాల్సిన బాధ్యత 

నాది” అని అన్నాడు. (ముస్తిం) 


(సహీహ్‌ మునస్లింలోని న్వర్గనుఖాల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

పై హదీసులో బలహీనులు, నిరాధారజీవులు అంటే ప్రపంచంలో పేదరికంతో 
బాధపడుతున్నప్పటికీ దేవుడు ప్రసాదించిన దాంతోనే తృప్తిచెంది, దైవానికి కృతజ్ఞతలు 
తెలుపుకుంటూ జీవితం గడిపేవారని అర్థం. వీరు ఇతరులను మోసగించి ధనం సంపాదించేవారు 
కారు. ఇలాంటివారి కోసం ఈ హదీసులో స్వర్గసుఖాల శుభవార్త వినిపించబడింది. వీరికి 
భిన్నంగా దైవాజ్ఞలను శిరసావహించకుండా, తలబిరుసుతనానికి ఒడిగట్టే అహంకారులు, 
పొగరుబోతులు నరకానికి పోతారని హెచ్చరించబడింది. పరిణామం రీత్యా ఈ ఇరువర్గాల్లో 
ఎవరు ఉత్తములో తెలుస్తూనే ఉంది. 

స్వర్గనరకాల మధ్య సంభాషణ జరగడమనేది అసాధ్య విషయమేమీ కాదు. దేవుడు 
సర్వాధికారి. అన్నీ చేయగల సమర్గుడు. ఆయన నిర్జీవం నుండి సజీవాన్ని తీయగలడు. సజీవం 
నుండి నిర్జీవాన్ని తీసుకురాగలడు. ఆయన స్వర్గనరకాలకు మాట్లాడే, అర్థం చేసుకునే శక్తిని 
ప్రసాదిస్తే వాటి మధ్య సంభాషణ జరగటంలో ఆశ్చర్యమేముంది?! ముస్నదె అహ్మద్‌లో ఈ 
హదీసు ఇంకా వివరంగా వచ్చింది. సహీహ్‌ బుఖారీ వ్యాఖ్యాన ప్రకరణంలోని అబూ హురైరా 
(రజి) కథనం అబూ సయీద్‌ ఖుద్రీ (రజి) కథనం కన్నా విపులంగా ఉంది. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


257. హజ్రత్‌ అబూ హురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (స) 
ఇలా ప్రవచించారు : ప్రళయదినాన 
ఒక లావుపాటి పెద్ద మనిషి (దేవుని 
సన్నిధికి) వస్తాడు. కాని దేవుని వద్ద అతని 
బరువు (విలువ) దోమ రెక్కంత కూడా 
ఉండదు. (బుఖారీ - ముస్తిం) 


392 


Galil: 


il థో రుని ధ్ర ర్‌ం - TOY 
అల! తు :౮06 స్తత! రైటు ఆ టూ 
పు సము! క! 


GRE సర్వ! 
ale Gia త స Ce 


(సహీహ్‌ బుఖారీలోని వ్యాఖ్యానాల ప్రకరణంలోనూ, ఇంకా సహీహ్‌ మున్లింలోని 
కవట విశ్వాసుల ప్రకరణంలోనూ ఈ హదీను పాందుపరచబడి వ! 


ముఖ్యాంశాలు 


దేవుని వద్ద మనిషి దేహబలానికి అతని రూపురేఖలకు ఎలాంటి విలువా ఉండదని 
ఈ హదీసు ద్వారా తెలుస్తోంది. మనిషిలోని చిత్తశుద్ధి, భక్తీవిశ్వాసాలకే అక్కడ విలువ ఉంటుంది. 
కనుక మనిషి దేహ సౌందర్యానికన్నా ఆంతర్యాన్ని చెడు మాలిన్యాల నుంచి ప్రక్షాళనం 


చేసుకోవటానికే ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి. 
258. హజ్రత్‌ అబూ హురైరా (రజి) గారే 
చేసిన కథనం : ఒక నల్లని స్రీయో లేక 
ఓ యువకుడో - మస్దిద్‌ ఊడ్చేవారు. 
ఒకసారి ఆమె కనిపించకపోవటంతో 
దైవప్రవక్త (సల్లం) ఆమె గురించి 
అడిగారు. ఆమె చనిపోయిందని సహ 
చరులు చెప్పారు. దానికాయన (చిరు 
కోపంతో) “మరి ఆ విషయం నాతో 
ఎందుకు చెప్పలేదు?” అని అడిగారు. 
సహచరులు (అతడు లేక) ఆమె విష 
యాన్ని తేలికగా తీసుకున్నారు. అందుకే 
ఆయనకు తెలియపరచలేదు. అసలు 
సంగతి తెలుసుకొన్న తరువాత ఆయన 
“సరే, నాకు ఆమె సమాధి ఎక్కడుందో 
చూపించండి” అని కోరారు. సహచ 
రులు ఆయనకు సమాధి చూపించగా 
ఆయన ఆమె సమాధివద్ద (జనాజా) 


దత పవ thst రీ! as, _ ToA 
టేల్‌. ఆ! ఆ 
తత ఆర తు త తా 
టప నత ‘JG ఈ iy 
౮ 21 J asl pe జ 
Gls Jails ల be js 


కళని 


"క eke 552 oda తే? :db 
టైటు నప GIS ఎడమ ల్‌ GU 


Ca 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 393 


నమాజు చేశారు. తరువాత ప్రజలతో ప్ర స్‌) త్వ 
ఇలా అన్నారు : “నిస్సందేహంగా 
సమాధులు వాటిలో వున్న వారికొరకు 
చీకటితో నిండి ఉన్నాయి. నేను వాటి 
దగ్గర నమాజు చేసినప్పుడు దేవుడు 
వారికి వెలుతురును ప్రసాదిస్తాడు.” 
(బుఖారీ - మునస్థిం) 
“'తఖుమ్ము అంటే ఊడ్వటం. ఖుమామా 
అంటే చెత్తాచెదారం. '“ఆజన్‌తుమూనీ' 


అంటే మీరు నాకు తెలియపరచారని 
అర్థం. 


gael GW sl 

మం పయ ret 

hay fg ysl RC) uh; 
. Bote 1 తటి లో 


(సహీవ్‌ బుఖారీలోని మస్టిదుల ప్రకరణంలోనూ నహీహ్‌ ముస్లింలోని జనాయెజ్‌ 

ప్రకరణంలోనూ ఈ వాదీను పేర్కొనబడింది.) 
ముఖ్యాంశాలు 

మరికొన్ని ఉల్లేఖనాల ఆధారంగా పండితులు మప్టిద్‌ను శుభ్రం చేసే సేవకురాలు 
స్రీయేనన్న నిర్ణయానికి వచ్చారు. ఏదిఏమైనా ఇందులో దైవప్రవక్త (సల్లం) గారి వినమ్రత, 
అణకువ భావాలు వెల్లడౌతున్నాయి. ఓ సామాన్య స్త్రీకి సైతం ఆయన దృష్టిలో గౌరవం 
ఉండేది. ఈ హదీసు బోధించే మరొక విషయం ఎమిటంటే పుణ్యపురుషుల అంత్యక్రియల్లో 
(జనాజాలో) పాల్గొనాలి. ఏ కారణం చేతనైనా పాల్గొనలేకపోతే సమాధి దగ్గర అయినా నించొని 
జనాజా నమాజ్‌ చేసుకోవచ్చు. 


259. హజ్రత్‌ అబూ హురైరా (రజి) గారే 
చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) 
ఇలా ప్రవచించారు : కొందరు దుమ్ము 
కొట్టుకొని (చూడటానికి అసహ్యంగా) 
కనపడతారు. వారిని గుమ్మం వద్దనుంచే 
కసరి కొట్టడం జరుగుతుంది. కాని వారు 
గనక దైవంపై ప్రమాణం చేస్తే దేవుడు 
వారి ప్రమాణాన్ని తప్పకుండా నిజం 
చేస్తాడు. (ముస్లిం) 


YJ Us eyo 
ft Ce షన! యః జేక్‌ తీ! లలు 
hy GN టం య! ఏ లని 


(సహీహ్‌ ముస్తింలోని నత్కార్యాల ప్రకరణం) 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


260. హజ్రత్‌ ఉసామా (రజి) కథనం 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా 
తెలియజేశారు : నేను స్వర్గ ద్వారంలో 
నించొని చూశాను. స్వర్గంలో ప్రవేశించే 
వారిలో నాకు చాలా మంది అభాగ్యులే 
కనిపించారు. ధనవంతులు (స్వర్గంలో 


394 


ce శీ! ఆం హేడ! లం = లక 
బార లాడ తే ‘JU కక |! రూ 
రీనడప! మ్‌ వ ష్య sp పే! 
Apes ఒరు ష్‌! దయ్‌ 
95 dl oe er zl TU) ees 


oie 


Gs: రే par 5p ఎట్‌! ఆ జే డో 


ప్రవేశించలేక) ఆగిపోతున్నారు. అయితే ale గ్రీజు GUI 
నరకవాసుల్ని నరకానికి తీసుకెళ్ళమని స్టా, ల! మవ | 
ఆదేశమయింది. నేను నరక ద్వారంలో ర్త నయా ఏల్‌ sf 


(కూడా) నించొని చూశాను. అందులో 
ప్రవేశించేవారిలో చాలామంది స్త్రీలే 
ఉన్నారు. (బుఖారీ - ముస్తిం) 


ముంపు ఆన తక 


“జద్దు అంటే కలిమి, ఆర్థికంగా మంచి 
స్థితిలో ఉండటం. 
అంటే వారికి ఇంకా స్వర్గంలో ప్రవేశించ 
టానికి అనుమతి లభించలేదని భావం. 


“మహ్‌బూసూని 


(సహీహ్‌ బుఖారీలోని నికాహ్‌ ప్రకరణంలోన్తూ ఇంకా నహీహ్‌ ముస్తింలోని (పేమైక 
వచనాల ప్రకరణంలోనూ ఈ హదీను వ్రస్తావనకు వచ్చింది.) 


ముఖ్యాంశాలు 


స్వర్గనరకాల స్థితిగతులను గురించి దేవుడు తన వాణి ద్వారా దైవప్రవక్త (సల్లం)కు 
తెలియపరచి ఉంటాడు లేదా ఆయన మగతలో ఈ సన్నివేశాలను తిలకించి ఉండవచ్చు. 
ఏదిఏమైనా ఈ హదీసు దీన, బలహీన ముస్లింల ఘనతను చాటి చెబుతోంది. అలాగే 
ధనవంతులు మిడిసిపాటుకు లోనుకాకుండా దైవానికి కృతజ్ఞులై జీవితం గడపాలని 
హెచ్చరిస్తోంది. మరికొన్ని ఉల్లేఖనాల్లో స్రీలు అధిక సంఖ్యలో నరకంలో ఉండటానికి 
కారణం; వారు తమ భర్తల పట్ల ఎక్కువగా కృతఘ్నతకు పాల్పడుతుండటమేనని దైవప్రవక్త 
(సల్లం) చెప్పారు. కనుక ముఖ్యంగా స్రీలు ఈ విషయాన్ని గ్రహించి తమ వైఖరిని 
మార్చుకోవటానికి ప్రయత్నించాలి. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


261. దైవప్రవక్త (సల్లం) ఇలా తెలియ 
జేశారని హజ్రత్‌ అబూ హురైరా (రజి) 
అన్నారు : ఉయ్యాలలో (పసిపిల్లలుగా) 
ఉన్నప్పుడు మాట్లాడింది ముగ్గురే. 
(ఒకాయన) ఈసా (అలైహి), (రెండవ 
తను) జురైజ్‌. జురైజ్‌ అనే ఆయన 
దైవారాధకుడు. (ఆరాధన నిమిత్తం) 
ఆయన ఓ కుటీరాన్ని (ఆశ్రమంగా) 
తయారుచేసు కున్నాడు. (ఒకరోజు) 
ఆయన తన కుటీరంలో నమాజు 
చేస్తుండగా ఆయన తల్లి వచ్చి 'జురైజ్‌!' 
అని పిలిచింది. తల్లి పిలువు విని 
ఆయన 'దేవా! (ఒకవైపు) అమ్మ పిలు 
స్తోంది. నేనా నమాజులో ఉన్నాను. 
(ఇప్పుడేం చేయాలి అన్న ఆలోచనలో 
పడిపోయాడు). చివరికి నమాజు మీదే 
భక్తిని లగ్నం చేసుకున్నాడు. (ఆయన 
తల్లి వెళ్ళిపోయింది) ఆమె మరుసటి 
దినం వచ్చినప్పుడు కూడా ఆయన 
నమాజులోనే ఉన్నాడు. ఆమె 'జురైజ్‌!' 
అని పిలిచింది. అప్పుడు కూడా ఆయన 
అమ్మ పిలుపుకు సమాధానం ఇవ్వాలా 
లేక నమాజులోనే కొనసాగాలా అన్న 
సందిగ్ధంలో పడిపోయాడు. చివరికి 
ఆయన నమాజునే కొనసాగించాడు. 
(ఆయన్నుంచి ఎలాంటి సమాధానం 
రాకపోవటంతో ఆయన తల్లి వెళ్ళి 
పోయింది.) తిరిగి మూడోరోజు వచ్చి 
నప్పుడు కూడా ఆయన నమాజులోనే 
ఉన్నాడు. ఆమె 'జురైజ్‌!' అని పిలిచింది. 
తల్లి పిలుపు విని ఆయన “దేవా! అటు 


395 


Ped 2 లో 


ఎ! జాం పాత న. 

శో గహన 5౮౪ శరీ ప్రక యూ 
ole న. 
యేం lube $5 జా 563 ‘pr 
Aa ర 5G 5 
Jl IEG Jw Fora: Gelb 
gah gs ye Fl ge 
తయ ఇ పచ ప! స్వ వరయ 
ges Jl డు ర్త ‘Jw ! రాక 
తటే స్మ తర య్‌ బం fe Ht 
ర లయ Vora: చుడ షమ స్వే 
se Ee Fb ges లే! pu 
లా! pre సు దు en: డు 

క Sh Set es 
రహ పైన ip న ర buy 
ou en i 
డక షై! గా య We 
హాగర్‌ ఆం 1 తళ 56 ఆ 
అవు దు య wl G5 ei 
CREAT వ్‌ డ్రై ట్రా (గో లేక 
స. 


® 
4 pe న్న, 


యం దమ 


mal చ Fa law రేటు 


BER లా య్‌: 34 4 be 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 396 RIAD 
అమ్మ పిలుస్తోంది. ఇటు నేను పు పయ! ల! య్‌! టా 
నమాజులో ఉన్నాను. (ఇప్పుడు నేనేం 


చేయాలి?” అన్న ఆలోచనలోనే ఉండి 
పోయాడు) ఆఖరికి నమాజునే కొన 
సాగించాలని తేల్చుకున్నాడు. అప్పుడు 
ఆయన తల్లి ఆయన్ని శపిం చింది. 


“దేవా! ఇతనికి వ్యభిచారిణులు ఎదురు. 


పడేదాకా ఇతని ప్రాణం తీయకు” అని 
చెప్పి వెళ్ళిపోయింది. 

(కొంత కాలానికి) ఇస్రాయీల్‌ జాతిలో 
జురైజ్‌ ఆరాధనకు బాగా పేరు వచ్చింది. 
వారిలో అందగత్తె అయిన ఒక వ్యభిచా 
రిణ్‌ ఉండేది. ఆమె (ఇస్రాయీల్‌ జాతి 
వారితో) “మీరు సరేనంటే నేను ఈయన్ని 
నా వలలో వేసుకోగలను” అని అంది. 
ఆ తరువాత అమె ఆయన ముందుకు 
వచ్చి ఆయన్ని కవ్వించింది. కాని 
ఆయన మాత్రం తన దృష్టిని మరల్చ 
లేదు. ఆమె (అక్కడ్నుంచి) ఓ పశువుల 
కాపరి దగ్గరికి వెళ్ళింది. ఆ పశువుల 
కాపరి జురైజ్‌ ఆశ్రమానికి వస్తూపోతూ 
ఉండేవాడు. ఆ స్త్రీ పశువుల కాపరికి 
తన మీద అధికారమిచ్చింది. 
అతనామెతో వ్యభిచారం చేశాడు. దాంతో 
ఆవె గర్భవతి అయింది. (కొంత 
కాలానికి) ఆమెకు ఓ మగపిల్లవాడు 
పుట్టాడు. అయితే ఆ పిల్లవాడు తనకు 
జురైజ్‌ వల్ల పుట్టాడని ఆ స్రీ ప్రజల్లో 
ప్రచారం చేసింది. అది తెలుసుకొని 
జనం జురైజ్‌ను కొట్టడానికి పరుగెత్తారు. 
ఆయన్ని కుటీరం నుంచి ఈడ్చి 


:36 కప్పని 6: Neg 
ప క్ర ఆ 6 cl! గాగ 
ముం చ దక : 163 జ తృీమష్యు 
య త్రూ డం! ey dé యష్‌ ప్పి 
ర్వ ద్ర హూ పు. Perr టక 
స ప se త్త క, pe al 
Jat ta al టడ మవ పద్య 
వ! Els Gi పప య ప్రమ ట్ల 
Ab sy ను! క. ఏ! 3&5 
యయ పన శయ్య స 
స 3 స్త ఎ! ల ౮! ఏటో! 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


కుటీరాన్ని నేలమట్టం చేశారు. తరువాత 
ఆయన్ని (కిందపడేసి) చితకబాద 
సాగారు. ఆయన (కొంతసేపటి తరువాత 
తేరుకొని) “అసలు నేనేం పాపం చేశానని 
మీరు నన్ను కొడుతున్నారు” అని 
అడిగాడు. దానికి వారు “నీవు ఆ స్త్రీతో 
వ్యభిచారం చేశావు, నీ వల్ల ఆమెకు ఒక 
పిల్లవాడు కూడా పుట్టాడు” అని 
అన్నారు. వారి మాటలు విని ఆయన 
“ముందు ఆ పిల్లవాడి తీసుకురండి” 
అని అన్నాడు. వారు ఆ పిల్లవాడి తీసు 
కొచ్చారు. తరువాత ఆయన “నన్ను కాస్త 
విడిచిపెడతారా? నమాజ్‌ చేసుకుం 
టాను” అని అన్నాడు. (వాళ్ళు ఆయన్ని 
విడిచిపెట్టారు). ఆయన నమాజ్‌ 
చేసుకున్నాడు. నమాజ్‌ ముగించుకున్న 
తరువాత పిల్లవాడి దగ్గరికి వచ్చి అతని 
పొట్టపై గిల్లి, “బాబూ! నీ తండ్రి 
ఎవరూ?” అని అడిగాడు. (అంతే, 
మాటలు కూడా రాని ఆ చంటిపిల్ల 
వాడు) “నా తండ్రి ఫలానా పశువుల 
కాపరి” అని చెప్పాడు. చంటిపిల్లవాడు 
మాట్లాడటం చూసి జనం ఆశ్చర్య 
పోయారు. జురైజ్‌కు ప్రభావితులై 
అందరూ ఆయన్ని చుంబించసాగారు. 
భక్తితో తాకసాగారు. వాళ్ళంతా జురైజ్‌తో 
“మేము తమరి కుటీరాన్ని బంగారంతో 
కట్టించి ఇస్తాం” అని అన్నారు. దానికి 
జురైజ్‌, “అవసరం లేదు, మునుపు 
ఎలాగుందో అలాగ మట్టితో కట్టించండి 
చాలు” అని అన్నాడు. 


397 


రు కాలూ 


Js (క్వ టీ చ ప్త! et యి! 


వో 


గా ప్రసా స JG Ua 
og వ. (వ 
న్‌ i! — లజ Gs 
ere గ యూ. త్త 
Ow భి ప uss oe IE 
CIF WE Gh gl pe 
జః — J 7 ఈ! 
లప్‌ ర్‌ూ ళో! dm! par Far 


క 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


(ఇక శైశవంలోనే మాట్లాడిన మూడవ 
పిల్లవాడి సంఘటన ఇలా ఉంది.) ఒక 
స్త్రీ తన చంటిపిల్లవాడికి పాలు త్రాపు 
తుండగా మంచి (ఖరీదైన) దుస్తులు 
ధరించివున్న ఒక రౌతు వేగంగా ఆమె 
ముందునుంచి దూసుకు వెళ్ళాడు. ఆ 
స్రీ అతడ్ని చూసి, “అల్లాహ్‌! నా 
పిల్లవాడిని కూడా అంతటి గొప్పవాడిగా 
చెయ్యి” అని కోరుకుంది. వెంటనే ఆ 
పిల్లవాడు తల్లి స్తనమును వదలిపెట్టి 
రౌతు వైవు (వరిశీలనగా) చూసి, 
“అల్లాహ్‌! నన్ను ఇతనిలా చేయకు' అని 
అన్నాడు. ఆ తరువాత తల్లి వైపుకు తిరిగి 
పాలు త్రాగటం ప్రారంభించాడు. 


ఆ పిల్లవాడు పాలు త్రాగిన వైనాన్ని దైవ 
ప్రవక్త (స) తన చూపుడు ట్రేలుని నోట్లో 
పెట్టుకొని చప్పరిస్తూ చెప్పిన దృశ్యం 
ఇప్పటికీ తన కళ్లముందు మెదలు 
తోందని (ఈ హదీసు ఉల్లేఖ కులు 
హజ్రత్‌ అబూ హురైరా (రజి) అన్నారు.) 


తరువాత ఆ ప్రీ ముందునుంచే కొందరు 
ఒక బానిసరాలిని కొట్టుకుంటూ తీసుకు 
వెళ్ళారు. వాళ్ళు ఆ బానినరాలిని 
(కొడూనే) “నువ్వు వ్యభిచారం చేశావు. 
దొంగతనం చేశావు” అని తిట్టిపోస్తు 
న్నారు. ఆమె మాత్రం “హస్పియల్లాహు 
వనీమల్‌ వకీలొ' (నాకు అల్లాహ్‌- 
సహాయం-చాలు. ఆయనే-నన్ను రక్షించ 
గల - శ్రేష్టమైన కార్యసాధకుడు)” అని 
అంటోంది. పిల్లవాడి తల్లి అది చూసి, 


RIAD 


పే! de గ dy gE నట 
ఆ ఆట్‌ 3 న ణు 
లిప్‌ Gh ట్ల! పని! 1 Tar? 
యురీ 06 IU యా! pat 
pet) రట ఏర రయ పలా 
(౮ రష win ర యస అనో 
తో a 53 ంర్త్‌ AY ig 


ole Gi Ge gle! |! చడ 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


“దేవా! నా కొడుక్కి ఈ బానిసరాలి గతి 
పట్ట కూడదు” అని వేడుకుంది. వెంటనే 
పిల్లవాడు పాలు త్రాగటం వదలిపెట్టి 
ఆ బానిసరాలివైపు చూసి, “దేవా! నన్ను 
ఈమె లాగే చెయ్యి. అని అన్నాడు. 
అప్పుడు ఆ తల్లీకొడుకుల మధ్య ప్రశ్నోత్త 
రాలు జరిగాయి. తల్లి తన కొడుకుని, 
“ముందు ఆ సాగసరివాడు వెళ్ళినప్పుడు 
నేను నా కొడుకుని కూడా అంతటి 
వాడిని చేయమని దైవాన్ని ప్రార్థిస్తే 
నువ్వేమో అలా చేయవద్దని ప్రార్థించావు. 
తరువాత కొంతమంది ఆ బానిసరాలిని 
'నువ్వు వ్యభిచారం చేశావు, దొంగతనం 
చేశావని తిడ్తూ కొట్టుకుంటూ 
తీసుకెళ్తుంటే నేను నా పిల్లవాడికి ఆ గతి 
పట్టకూడదని ప్రార్థించాను. కాని నువ్వు 
మాత్రం ఆమెలాగే అవ్వాలని కోరుకుం 
టున్నావు (అసలు నువ్విలా ఎందుకు 
మాట్లాడుతున్నావు?)” అని అడిగింది. 
దానికా చంటిపిల్లవాడు, “ముందు 
వెళ్ళిన ఆ _ సాగసరివాడు పరమ 
దుర్మార్గుడు. నేనూ అతనిలా కాకూడదని 
దైవాన్ని ప్రార్థించాను. కాని ఈ బానిస 
రాలిని వీళ్ళు వ్యభిచారం చేసిందని, 
దొంగతనం చేసిందని అంటున్నారుగాని 
నిజానికి ఆమె అలా చేయలేదు. 
అందుకే దేవుడు ఈమెలా నన్ను కూడా 
(సౌశీల్యవంతుడిగా), చేయాలని కోరు 
కున్నాను” అని సమాధానమిచ్చాడు. 

“(బుఖారీ - ముస్తిం) 


GENE, 


oly పటి! ll తుం! oy, 
az s ws 
ial gil! gy talaga]! 
ర్త! లట పం ప dys వు! 
Sl రం లీ EE జీ సా 2 
పసుల! వీల (పయి! మున సుత 
తాట ము. వ ల 
తో లాయ! ఆవల! క్‌ ఫల! నో 
ari బయం A i 
Gass fall లమ iil asl 


piel ily 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 400 రా కాల 


“మూమిసాత్‌' అంటే వ్యభిచారం చేసే 

స్రీలు.  'మూమిసా' ఏకవచనం. 

'దాబ్బతున్‌ ఫారిహి' అంటే వేగంగా 

పోయే శ్రేష్టమైన వాహనం. “షారహ్‌' 

శరీరాకృతిలో, దుస్తుల్లో కనిపించే 

అందం. “తరాజఅల్‌ హదీస్‌' తల్లీ 

కొడుకులిద్దరూ మాట్టాడుకున్నారని 

అర్థం. “వల్హాహు ఆలమ్‌ . 
(సహీహ్‌ బుఖారీలోని ('వ్రవక్తల స్థితిగతుల ప్రకరణంలోనూ నహీహ్‌ ముస్తింలోని 
నత్కార్యాలు - నత్సంబంధాల ప్రకరణంలోనూ ఈ వాదీను వచ్చింది.) 


ముఖ్యాంశాలు 


ఇక్కడ ఓ విషయం గమనార్హం. ఈ హదీసులో శైశవ దశలో మాట్టాడిన పిల్లలు 
ముగ్గురే అని చెప్పబడింది. ఇంతకు ముందు మాంత్రికుడు - మతగురువు కథ (కందకాల 
వాళ్ళ కథ)లో ఈ ముగ్గురూ కాకుండానే ఇంకో చంటిపిల్లవాడు కూడా తన తల్లితో మాట్లాడాడని 
వచ్చింది. అసలు విషయం ఎమిటంటే, ఈ హదీసులోని ముగ్గురు పిల్లలంటే ఇస్రాయీల్‌ 
జాతికి చెందిన ముగ్గురని అర్థం. వాస్తవానికి పసితనంలో మాట్లాడిన పిల్లలు మొత్తం నలుగురు. 
పై హదీసును అధ్యయనం చేస్తే ఈ క్రింది విషయాలు బోధపడతాయి. 


1. నఫిల్‌ నమాజులకన్నా తల్లిదండ్రుల పిలుపుకే ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి. నఫిల్‌ నమాజు 
చేస్తున్నప్పుడు తల్లిదండ్రులు పిలిస్తే నమాజును వదలిపెట్టి ముందు తల్లిదండ్రుల 
మాట వినాలి. 

2, మహానుభావుల చేత అద్భుతాలు జరగవచ్చు. 

3. కొన్ని సందర్భాల్లో విశ్వాసులకు పెద్ద పెద్ద పరీక్షలు ఎదురుకావచ్చు. విశ్వాసులు 
అలాంటప్పుడు సహన స్థయిర్యాలతో వాటిని ఎదుర్కోవాలేగాని నిరాశా నిస్ఫృహలకు 
లోను కారాదు. దేవుడు విశ్వాసులైన దాసులకు ఎనాటికైనా తప్పకుండా సహాయం 
చేస్తాడు. 

4. ప్రపంచంలో కలవారి అందానికి, ఆడంబరానికి దాసోహమయిపోయి వారిని అనుసరించే 


ప్రయత్నం చేయకూడదు. ఎల్లప్పుడూ సత్పురుషుల అడుగుజాడల్లోనే నడవాలి. 
సాఫల్యం ఇందులోనే ఉంది. 


https://teluguislam.net 


401 


oder, 
లలో 


వాదీసు కిరణాలు అ oe 


తయ! 


ఉన్నత 


క QU 17 


రాశి ial! i? 
Ap ఆ! gis ప బయం 


త శీల లో 


బ్రా క గా లో! ఒప; క్‌ జట 
సరూ! 
అనాధలు, బాలికలు, బలహీనులు, దీనులు, అగత్యపరుల 
పట్ల మృదువుగా, ఉత్తమంగా వ్యవహరించాలి. వారిమీద 
దయచూపాలి. వారిపట్ల వినమ్రంగా మెలగాలి 


దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ సెలవిచ్చాడు: 
“విశ్వాసుల వైపుకు మొగ్గు.” (అల్‌ హిజ్‌ : 88) 
వేరొకచోట ఇలా సెలవిచ్చాడు: 

“తమ ప్రభువు ప్రసన్నతను అర్థిస్తూ ఎవరు 
ఉదయం, సాయంత్రం ఆయనను వేడు 
కుంటారో, వారి సహచర్యం పట్ల నీ హృదయాన్ని 
సంతృప్తపరచుకో. వారినుండి నీ దృష్టిని ఏ 
మాత్రం మరల్పకు. నీవు ఇహలోకపు మెరుగు 
లను కోరుకుంటావా?” (అల్‌ కహఫ్‌ : 28) 
ఇంకొకచోట ఇలా సెలవిచ్చాడు : 

“నీవు అనాధల పట్ల కఠినంగా ప్రవర్తించకు. 
యాచకుణ్లి కసురుకోకు.” (అల్‌ జుహా : 9,10) 
ఆయన ఇంకా ఇలా అంటున్నాడు : 
“పరలోక శిక్షను, బహుమానాన్ని తిరస్కరించే 
వ్యక్తిని నీవు చూశావా? అతడే అనాథలను 
కసరికొట్టేవాడు, పేదవాళ్ళకు అన్నం పెట్టు అని 
ప్రోత్సహించనివాడు.” (అల్‌ మావూన్‌ : 1-3) 


న్‌ PD 


తహ sh ఆ ఉత! Jb 


‘yu లక్క «LAA జాల!) 4 


CP తలో సర్‌ 
వీల బలో 


(4 యాల al డ ఆడే సరా 

త యస్పుష్‌వ ois GD 
శోష పమ! ము 4 
ne Jibs Jb, [YA వటం!) 
యయ రుధ కష 
క్‌ క. 
యయ ONT TNC sii 
ad EES Os 
క 1 యాం! 


https://teluguislam .net 


వాదీను కిరణాలు 402 రో కాలూ 


262. హ(జత్‌ సాద్‌ బిన్‌ అబూ వఖ్ఞాస్‌ లే ఆ a రా -1W 
కథనం : మేము ఆరుగురం (పేద lal Es 
వాళ్ళం) దైవప్రవక్త (సల్లం) వెంట ఉండే 
వాళ్ళం.(మమ్మల్ని అల్పులుగా భావించి) 
బహుదైవారాధకులు దైవప్రవక్త తో, “(ఓ 
మువామ్మద్‌!) వీళ్ళను దూరంగా ఈ లోట ట్ర ఈ తరు టమ 
తొలగిపామ్మను. వీళ్ళు మా మీదికి వస్తే లాల ఆో జా ges అ 
మేం సహించం” అని అన్నారు. (ఆ ఉహ చ dal పయిట Ea de 
ఆరుగురిలో) నేను, ఇబ్నె మసూద్‌, శల! వ న్వు ఖు యయ! Ob యప 


వ ఆం 


we Wl es A 


హుజైల్‌ తెగకు చెందిన ఒకతను (సేపు పప అహో a ప్రడ్యు 
మరియు బిలాల్‌, ఇంకా ఇద్దరున్నారు. ఆలా sly) LOY వయ!) 


వారి పేర్లు నాకు తెలియవు. (బహుదైవా 
రాధకుల ప్రతిపాదనపై) దైవప్రవక్త 
(సల్లం)కు దైవం తలచిన ఆలోచన 
వచ్చింది. ఆయన (ఆ ప్రతిపాదనకు 
అనుకూలంగా) మనసులో (మా 
గురించి) ఎదో అనుకున్నారు. అప్పుడు 
అల్లాహ్‌ (ఆయన్ని మందలిస్తూ) ఈ 
వాక్యాలను అవతరింపజేశాడు. 
“(ప్రవక్తా!) తమ ప్రభువు ప్రసన్నతను 
పొందగోరే ప్రయత్నంలో రేయింబవళ్ళూ 
ఆయన్ని వేడుకునేవారిని నీవు దూరంగా 
తొలగి పొమ్మనకు.” 

(అల్‌ అన్‌ ఆమ్‌ : 52) (ముస్లిం) 

(సహీహ్‌ మున్లీంలోని ప్రవక్త నహచరుల మహిమోనృతుల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

దేవున దృష్టిలో విశ్వసించి, సత్కార్యాలు చేసేవారికే విలువ ఉంటుంది. అలాంటివారు 
అభాగ్యులు, నిరుపేదలైనందువల్ల లోకులు వారిని నీచులుగా, అల్పులుగా భావించినా దేవుని 
సన్నిధిలో మాత్రం వారు గౌరవనీయులుగానే పరిగణించబడతారు. వీరికి భిన్నంగా అవిశ్వాసులు 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


403 


క గా. 


ప్రాపంచికంగా ఎంత ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ వారి సిరిసంపదలకు, వారి భోగభాగ్యాలకు, 
ఇహలోకపు పెద్దరికానికి దేవుని దృష్టిలో పూచిక పుల్లంత విలువ కూడా ఉండదు. కనుక 
విశ్వాసులు కూడా ధర్మాన్నే ప్రమాణంగా తీసుకోవాలని ఈ హదీసు ప్రబోధిస్తోంది. 


263. హజ్రత్‌ అబూ హుబైరా ఆయిజ్‌ 
బిన్‌ అమ్‌ ముజనీ (రజి) - ఈయన 
'బైతుర్రిజ్వాన్‌'లో పాల్గొన్నారు - చేసిన 
కథనం : ఒకసారి హజ్రత్‌ సల్మాన్‌ (రజి), 
సుహైబ్‌ (రజి), బిలాల్‌ (రజి)ల దగ్గరికి 
అబూ సుఫ్యాన్‌ వచ్చారు. అక్కడే 
ఇంకొంతమంది ముస్సింలు కూడా 
ఉన్నారు. (అబూ సుఫ్యాన్‌ అప్పటికింకా 
ఇస్తాం స్వీకరించలేదు.) అక్కడున్న 
ముస్లింలు (అబూ సుఫ్యాన్‌ను చూసి) 
దైవవిరోధిపై దేవుని ఖడ్గాలవేటు సరిగ్గా 
పడలేదు” అని వెటకారంగా మాట్లా 
డారు. (ఈ మాటపై అబూబక్ర్‌ (రజి)కు 
రోషమొచ్చింది). మీరు ఖురైష్‌ తెగ 
పెద్దాయన్ని, నాయకుణ్ణి పట్టుకొని 
అంతమాట అంటారా?” అని అన్నారు. 
తరువాత దైవప్రవక్త (సల్లం) వద్దకు వెళ్ళి, 
వాళ్ళు అబూసుఫ్యాన్‌కు ఇంతమాట 
అన్నారని చెప్పారు. అది విని ఆయన 
(స), “అబూబక్ర్‌! మీరు వారి భావాలను 
గాయపరచారేమో ననిపిస్తుంది. ఒకవేళ 
(మీ మాటవల్ల) నిజంగానే ఆ ముస్లింల 
మనసు నొచ్చుకొని ఉంటే మీరు మీ 
ప్రభువును అప్రసన్నుణ్ణి చేశారు!” అని 
అన్నారు. దైవప్రవక్త జవాబు విని 
అబూబక్ర్‌ (రజి) వెంటనే (పశ్చాత్తాప 
పడుతూ) ఆ (నిరుపేద) ముస్లింల 
వద్దకు వెళ్ళి, “సోదరులారా! నేను 


ye రా మాయ పనో! త 
తలు కధే ప్రై మ దది! 
సం ORL Sb SORES 
apie: JG fg 
Moar RE (ty 
Pe యు రో ఆమ! ర్రీట! ఆ 
వ లయ ప గ్ర md 
గ నషా! మక పద టు tral ర 
[ఫం ప్ర ర్‌ :J@ 66 peng Cail 
gal Car pos SONG a 


rhe elyy 


dey 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 404 


మిమ్మల్ని కష్టపెట్టానా?” (నా మాటకు 
మీ మనసు నొచ్చుకుందా?)” అని 
అడిగారు. దానికి వారు, “లేదు భాయీ! 
దేవుడు మిమ్ము క్షమిస్తాడు (జరిగి 
పోయిన దానికి బాధపడకండి)” అని 
అన్నారు. 
'మాఖజహా అంటే దాన్నుండి తన 
హక్కును పూర్తిగా పొందలేదని అర్థం. 
ఈ హదీసులో 'యాఅఖీ” అన్న పదం 
“'యాజుఖై. అని కూడా ఉచ్చరించ 
బడింది. 


(సహీహ్‌ బుఖారీలోని ప్రవక్త నహ 


ముఖ్యాంశాలు 


Gi, 


తో me జీ Pa 
oi gl list మేత 
Pr శీ 38 ww 2 
God isl Grid gy alin a gs 
ttl iiss) bl త్తు పాటీ! wh 


assy lsd డు హాలీ ag 
«sy 


చరుల మపొమోన్సతుల (ప్రకరణం, 


ఈ హదీసు ముస్లింలందరూ పరస్పరం (ప్రేమానురాగాలతో కలిసిమెలిసి ఉండాలని 
ప్రబోధిస్తోంది. తోటి ముస్లింల గురించి ఎల్లప్పుడూ సదభిప్రాయాన్ని కలిగి ఉండాలి. ఎప్పుడైనా 
ప్రయత్నంగానో అప్రయత్నంగానో అన్నమాటల వల్ల తోటి ముస్లింకు బాధకలిగితే వెంటనే 
పశ్చాత్తాపంతో అతనికి క్షమాపణలు చెప్పుకోవాలి. ధనికులనీ, పేదవారనీ, కులీనులనీ, 
కులహీనులనీ ఎలాంటి తారతమ్యాలు లేవు. ఇస్తాం దృష్టిలో అందరూ సమానులేనన్న విషయాన్ని 


గ్రహించాలి. 
264. హజ్రత్‌ సహ్హ్‌ బిన్‌ సాద్‌ (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా 
ప్రవచించారు : నేను మరియు అనాధల 
పోషకుడు స్వర్గంలో ఇలా ఉంటాం. 
('ఇలా' అన్నపుడు) ఆయన తన 
చూపుడు వ్రేలు మరియు మధ్య వ్రేలిని 
కలపకుండా కొంతసందు ఉంచి చూపిం 
చారు. (అంటే స్వర్గంలో ఇద్దరూ 
ఒకేచోట ఉంటారు కాని స్థానాల్లో 
మాత్రం తారతమ్యం ఉంటుంది.) 
(బుఖారీ) 


హక 4 bn Jb ‘JG <e dl జం 
sul; dis శ్‌]! డో చ! Mr Gp 


bo బ్ర ఎమ క్యు 
అ ళ ll 


https://teluguislam.net 


వాదీసు కిరణాలు 405 Gaia, 
'కాఫిలుల్‌ యతీమ్‌' అంటే అనాధుడి 
వ్యవహారాల్ని చక్కబెట్టేవాడు. అతని 
బాగోగుల్ని పట్టించుకునేవాడని అర్థం. 


po aD జాకి త ల - 
Fh అటే! వళ! లయ 


(సహీహ్‌ బుఖారీలోని విడాకుల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

స్వర్గంలో దైవప్రవక్త (సల్లం) సమీపంలో, ఆయన స సహచర్యంలో చోటు లభించటం 
గొప్ప అదృష్టం. అనాధల పట్ల ఉత్తమంగా వ్యవహరించేవారు, వారి మంచిచెడ్డలు చూసేవారికి 
ఆ అదృష్టం లభిస్తుంది. అందుకే దైవప్రవక్త (సల్లం) అనాధల పట్ల మంచిగా వ్యవహరించే 
వారి ఇల్లు ఉత్తమ ఇల్లనీ, అనాధల్ని కష్టపెట్టేవారిల్లు అతి నీచమైన ఇల్లని అన్నారు. 
265. హజ్రత్‌ అబూ హురైరా (రజి) 4! లం పకి gl లాం - 10 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా చో! గ్రరు aa ప్ప లం :లం టు 
ప్రవచించారు : అనాధుల పోషకుడు శప! ఖా లః జ్‌ ( బే. sj జ్‌ 
అనాధకు బంధువైనా, కాకపోయినా వు 4: మ ate 
(సరే) నేను మరియు అతను స్వర్గంలో నలా! of EG 385 gis) ఏయ్య్‌ 
ఈ రెండు వ్రేళ్ళ మాదిరిగా (కలసి) న. తాతల 
ఉంటాం.” కక యప 
హదీసు ఉల్లేఖకులు మాలిక్‌ బిన్‌ అనస్‌ al Wa ము es టే gh 
చూపుడువేలు మరియు మధ్య వ్రేలితో జత లవి త్తి ను ూ డ్రి! 


సైగ చేసి చూపించారు. (ముస్లిం) చ te ss శప వము | 


“అల్‌ యతీము లహూ అవ్‌ లిగైరిహీ' | స As 
అంటే అనాధుడు పోషకుడికి సన్నిహిత 

బంధువయినా కానివాడయినాసరే అని 

అర్థం. ఆ అనాధని అతని తల్లిగాని, తాత 

గాని, సోదరుడుగాని లేక ఇతర బంధు 

వులు గాని పోషిస్తే వీళ్ళు సన్నిహితులన 

బడతారు. (వల్లాహు ఆలమ్‌) 

(సహీహ్‌ మున్లింలోని ఐహిక అనాసక్తత ప్రకరణం) 


ముఖ్యాంశాలు 
సామూహిక అనాధపరిపోషక కార్యాకలాపాలు కేవలం బంధుమిత్రుల అనాధపిల్లలకే 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


406 


ర కాలూ 


పరిమితం కావు. సమాజంలోని ప్రతి అనాధకు, అవసరాల్లో ఉన్న ప్రతి వ్యక్తికీ ఇవి తమ 
సేవలనందజేస్తాయి. ముస్లింలు సామూహిక అనాధపరిపోషక వ్యవస్థను స్థాపించుకుంటే వారిలో 
ఎవరికీ భీమా చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. భీమా అనేది వడ్డీ వ్యాపారంలోని ఒక 
రకం. నిరుపేదల నడ్జివిరిచే ఈ వడ్డీ వ్యాపార విధానాలను ఇస్లాం రూపుమాపాలని ఆదేశిస్తోంది. 
కనుక ముస్లింలు తమ ధర్మం బోధించే సమున్నత ఆర్థిక విధానాలను అమలుపరచుకుంటే 
ఇలాంటి అడ్డదారులు తొక్కాల్సిన అవసరం ఉండదు. 


266. హజ్రత్‌ అబూ హురైరా (రజి) గారే 
చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) 
ఇలా ప్రవచించారు (ఇంటింటా 
తిరిగి) ఒకటి రెండు ఖర్జూరపు పండ్లు 
లేదా ఒకటి రెండు ముద్దలు అడుక్కునే 
వాడు నిరుపేద కాదు. (పేదరికంతో 
బాధపడుతున్నప్పటికీ) మ్యూత్తకుండా 
(ఆత్మాభిమానంతో) బతికేవాడే సిసలైన 
నిరుద. (బుఖారీ - ముస్లిం, 


బుఖారీ - ముస్లింలలో వేరొక ఉల్లేఖనం 
లోని వాక్యాలు ఈ విధంగా ఉన్నాయి: 
ప్రజల దగ్గర ఒకటి రెండు ముద్దలు 
లేదా ఒకటి రెండు ఖర్జూర పండ్లు 
అడుక్కుంటూ తిరిగేవాడు నిరుే ఏద 
కాదు. సిసలైన నిరుపేద ఎవరంటే, 
అతని దగ్గర ఇతరుల్ని యాచించకుండా 
ఉండేందుకు తగిన ఆర్థిక స్తోమత 
ఉండదు. మరోవైపు ప్రజలు అతనికి 
దానం చేయాలన్నా అతను వారికి 
పేదవాడిగానూ కనిపించడు. (తాను 
ఎంత పేదరికంతో బాధపడుతు 
న్నప్పటికీ) ఇతరుల ముందు చేయి 
చాపటానికి అతను సిద్ధపడడు. 


des tll యను TU 

ih gh ప్రయ గై] శక చ! ర 
అము క్షు! Y3 cotsill; gre 
le ఆ రహ వే రత! 


రాలా? క్ల li తోం 


లాటీ gr OR gil త] రః 
పప! త్ర; Wie వ్‌ 
మ్స ర్డీ! ప్రయా! షక; ఎర; 
gels 6జీ bo OR tas ఆక 

(టె! క, పిస Yj 


(బుఖారీ - మున్లింలలోని జకాత్‌ ప్రకరణాలు) | 


https://teluguislam.net 


క యయ. 2 12 
వాదీను కిరణాలు 407 Gall 


ఇ 


ముఖ్యాంశాలు 

సాధారణంగా వీధుల వెంట తిరుగుతూ భిక్షాటనం చేసేవారు నిరుపేదలై ఉండరు. 
వాళ్ళు పైసాపైసా జమచేసుకొని దాచిపెట్టుకుంటూ ఉంటారు. కాని కొంతమంది తాము ఎంత 
పేదరికంతో 'కునారిల్లుతున్నప్పటికీ తొడుక్కున్న దుస్తులవల్లగాని, బాహ్య అవతారం వల్లగాని 
తమ పేదరికాన్ని బయటపెట్టుకోరు. వారి ఆత్మాభిమానం వారిని ముష్టెత్తనీయదు. వాస్తవానికి 
నిరుపేదలు, దానధర్మాలు పుచ్చుకోవటానికి అర్హులు వీరే. కనుక దానధర్మాలు చేసినప్పుడు 
ఇలాంటి సిసలైన నిరుపేదల్ని వెతికి వారికే దానం చేయాలి. భిక్షాటనను వృత్తిగా చేసుకున్నవారికి 
దానాలు చేస్తే వారిని భిక్షాటనపై ప్రోత్సహించినట్లవుతుంది. ఇస్లాం భిక్షాటనను గర్హిస్తుంది. 
267. హజ్రత్‌ అబూ హురైరా (రజి) గారే స్తో న! ప మాల 
చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) న సూ డర 
ఇలా ప్రవచించారు : ల. వా! i ae అజ 


నిరుపేదల బాగుకోసం కృషిచేసేవా వంత < ls ‘al లీ లోనే BES 
దైవమార్గంలో పోరాడే an gil pt; err ఖ్‌ 3 శి Ye 
సమానం. (హదీసు ఉల్లేఖకులు ఇలా సజు ఆస) 


అంటున్నారు:) అతడు అలుపెరగ 
కుండా దైవారాధన చేసేవాడితో, నిరంత 
రంగా ఉపవాసాలు పాటించేవాడితో 
సమానమని కూడా దైవప్రవక్త (సల్లం) 
అన్నారని నా అనుమానం. 
(బుఖారీ - ముస్తిం, 
(సహీహ్‌ బుఖారీలోని వ్యయాల ప్రకరణంలోనూ, నహీహ్‌ ముస్తింలోని ఐహిక 
అనానక్తత ప్రకరణంలోనూ ఈ హదీను ప్రస్తావనకు వచ్చింది.) 


ముఖ్యాంశాలు 

ఇక్కడ వితంతువుల్ని, నిరుపేదల్ని కేవలం మచ్చుకు మాత్రమే ప్రస్తావించటం జరిగింది. 
వాస్తవానికి సమాజంలోని ఇతర అభాగ్యజీవులు, నిరాశ్రయులు, నిరాధారజీవులందరి పోషణ, 
సంరక్షణ కోసం చేసే కృషి దైవమార్గంలో చేయబడే పోరాటంతో సమానంగా పరిగణించబడు 
తుంది. దీనిద్వారా ఇస్లాంలో సంక్షేమ కార్యకలాపాలకు ఎంతటి ప్రాముఖ్యత ఉందో తెలుస్తోంది. 
దురదృష్టవశాత్తూ నేడు ముస్లింలు వీటిని విస్మరిస్తూ పోతున్నారుగాని ఇస్తాం ధర్మం సంక్షేమరాజ్య 
రూపురేఖల్ని సైద్ధాంతికంగా వివరించి, క్రియాత్మకంగా ఎనాడో దానిని స్థాపించి చూపించింది. 
ఈ హదీసు బోధించే ఇంకో విషయం ఏమిటంటే కేవలం నమాజ్‌, రోజాలు పాటించటమే 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 408 ర శాల 


ఆరాధన కాదు. బలహీనులకు సహాయపడటం, వితంతువులు, నిరుపేదల్ని ఆదుకోవటంలాంటి 
పనులన్నీ కూడా ఆరాధనల క్రిందికే వస్తాయి. 


268. హజ్రత్‌ అబూ హురైరా (రజి) గారే. ౮ జ్ల్ల "వీ టం ఏయు 4 
చేసిన న. ప్రకారం లం క క Re టు 
ఇలా ప్రబోధించారు: (అగత్యపరులు) న eG గాం యం 7 క? 
వస్తుంటే వద్దని, రానివారి కోసం వెంప [ర 
ర్లాడే వలీమా విందు అత్యంత నీచ. “4౫ కీలకం జ! త్రాతా ఎత పల! రాజ్మా 
మైనది. (వలీమా విందు) ఆహ్వానాన్ని pm 
అంగీకరించనివాడు దైవానికి, దైవ 

ప్రవక్తకు అవిధేయుడయ్యాడు. 
(ముసిం) జో క రిడాయాలడు! ఖో స్తే యలు | 

గ Wels) pb Lb! 3) "లీల వ మృ 


బుఖారీ - ముస్రింలలోని అబూ హురైరా hh ht 0 
స్‌ ఖే had పిత్త eG)! ek 


(రజి) గారి వేరొక ఉల్ప్తేఖనంలో ఇలా 
ఉంది: పేదవారిని పిలవకుండా 
(కేవలం) ధనికులు మాత్రమే ఆహ్వా 
నించబడే వలీమా విందు అత్యంత 
నీచమైనది. 


(బుఖారీ - ముసింలలోని నికాహ్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

ధనవంతులు తమ హోదాను, గొప్పతనాన్ని చాటేవిధంగా అత్యంత ఆడంబరంగా వలీమా 
విందు భోజనాలు ఏర్పాటు చేస్తుంటారు. ఈ పోకడ ఎన్నో ధార్మిక, నైతిక, సామాజిక రుగ్మతలకు 
దారితీస్తోంది. ఆడంబరంతో చేసే ఇలాంటి వలీమా విందుల్లో ప్రజలు దుబారాగా డబ్బు 
ఖర్చు చేస్తుంటారు. ఒక రకంగా ఇది షైతాన్‌ చేష్ట. దివ్య ఖుర్‌ఆన్‌లో దుబారాగా డబ్బు ఖర్చు 
చేసేవారు షైతాన్‌ సోదరులని చెప్పబడింది. నేడు మన సమాజంలో ఈ రుగ్మత దిన దిన 
ప్రవర్థమానమవుతోంది. దీనివల్ల నైతికంగా కలిగే నష్టాలేమిటంటే, మనిషి ఇలాంటి విందులకు 
తన హోదాకు' తగినవారు మాత్రమే రావాలని తాపత్రయపడుతాడు. వారు నిరాకరించినా 
తప్పకుండా హాజరు కావాల్సిందేనని వారిని ప్రాధేయపడతాడు. 

దీనికి భిన్నంగా సమాజంలోని నిరుపేదల్ని, అభాగ్యజీవుల్ని ఆహ్వానించకుండా 
విస్మరిస్తాడు. వారు తన విందుకు హాజరయితే అది తన కీర్తికే కళంకంగా భావిస్తాడు. వాస్తవానికి 
ఆ విందుకు హక్కుదారులు ఆకలిగొన్నవారు, అగత్యపరులు, నిరుపేదలే. అలాంటప్పుడు 


గ03://6910203131200.061 


వాదీను కిరణాలు 409 ర కాలూ 


వారిని విస్మరించి ధనవంతుల్ని మాత్రమే ఆహ్వానించటం నైతికంగా ఎంతో దిగజారిన పని 
అనిపించుకుంటుంది. దీనివల్ల కలిగే ఇంకో దుష్పరిణామం ఏమిటంటే, ధనవంతులు చేసే 
ఘనమైన విందు ఏర్పాట్లని చూసి పేదవారు చిన్నబుచ్చుకుంటారు. తమ దగ్గర అంత స్తోమత 
లేకపోయినందుకు వారి మనసు చివుక్కుమంటుంది. ఈ విధంగా ఒక ముస్లింని మానసికంగా 
కష్టపెట్టడం కూడా పాపమే. ఇస్లాం ధర్మం అగత్యపరుల్ని ఆదుకోవాలని, వారి మనసును 
సంతుష్టపరచాలని, సమాజంలోని నిరుపేదల పట్ల ఉత్తమంగా వ్యవహరించాలని ఆదేశిస్తోంది. 

ముస్లింలు వలీమా విందుల్లోగాని, మరే ఇతర విందుల్లోగాని రకరకాల వంటకాలు, 
ఘనమైన ఏర్పాట్లకు బదులు ఒకటి రెండు రకాల వంటకాలతో సరిపెట్టుకొని బంధు 
మిత్రులతోపాటు నిరుపేదలు, అభాగ్యుల్ని కూడా ఆహ్వానిస్తే పైన చెప్పబడిన మూడు రుగ్మతలూ 
ఉండవు. తద్వారా సమాజంలో అనతి కాలంలోనే మంచిమార్చులు కనిపిస్తాయి. పరలోకంలో 
కూడా దైవశిక్ష తప్పుతుంది. 

ఇంకో విషయం ఏమిటంటే ఈ హదీసులో వలీమా విందు ఆహ్వానాన్ని అంగీకరించాలని 
తాకీదు చేయబడింది. అంటే ఇస్తోమీయ బోధనలకు కట్టుబడి ఏర్పాటు చేయబడే వలీమా 
విందులకు తప్పకుండా వెళ్ళాలని భావం. ఇస్లామీయ నైతిక సూత్రాల్ని తుంగలో తొక్కేవారి 
విందులకు వెళ్ళకుండా ఉండటమే మంచిది. పైగా వాటిని బహిష్కరించాలి. దానివల్ల కనీసం 
ఆ పాపంలోనయినా పాలు పంచుకోకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. 
269. హజత్‌ అనస్‌ (రజి) కథనం ప్రే యు శీ! తో ల్లో! రం - కి 
ప్రకారం దైవప్రవక్త (సల్లం)ఇలా ప్రవచిం షు అ 5) JG త్ర లత మ్ల ర 
చారు : ఇద్దరు కూతుళ్ళను వారికి యుక్త 
వయస్సు వచ్చే వరకూ పోషించినవాడు wees 1 
ప్రళయదినాన వస్తాడు. అప్పుడు నేను క sl, Aa 
మరియు అతను ఇద్దరం ఈ రెండు 
వ్రైళ్ళ మాదిరిగా ఉంటాం. 


ఆ మాట అన్నపుడు ఆయన తన 
చేతి వ్రేళ్ళను కలిపి చూపించారు. 

(ముస్తిం) 
'జారియతైని అంటే ఇద్దరు కూతుళ్ళు 
అని అర్థం. 


అ] SUS ps Ul ula! iy ల్యూ 


(సహీహ్‌ మునస్లింలోని నత్కార్యాలు - నత్సంబంధాల ప్రకరణం) 
ముఖ్యాంశాలు 
అజ్ఞానకాలంలో స్రీ పుట్టుకను అవమానకరంగా భావించేవాళ్ళు. తండ్రి తనకు ఆడపిల్ల 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 410 SalI, 


పుట్టిందనే వార్త తెలియగానే ముఖం చాటేసేవాడు. లోలోన కుమిలిపోయేవాడు. లోకులకు 
ముఖం చూపించలేక నక్కి నక్కి తిరిగేవాడు. కొంతమంది కసాయి గుండెల తండ్రులైతే ఆ 
అవమానాన్ని భరించలేక కన్న కూతుళ్ళను నజీవంగా మట్టిలో పాతిపెట్టడానిక్కూడా 
వెనుకాడేవారు కాదు. అలాంటి కాలంలో ఇస్లాం అతివలకున్న విలువ ఎమిటో ప్రపంచానికి 
చాటి చెప్పింది. ఆడపిల్లల్ని కని పెంచి పెద్దచేసిన తల్లిదండ్రులకు స్వర్గసుఖాల శుభవార్తను 
అందజేసింది. కేవలం పుత్ర సంతానంపైనే కాదు పుత్రికల సంతానంపై కూడా సంబరాలు 
జరుపుకునేలా ప్రజల మనోమస్తిష్కాల్లో విష్ణవం తీసుకువచ్చింది. మహిళల హక్కుల్ని 
పరిరక్షించటమేగాకుండా వారికి సమాజంలో గౌరవప్రదమైన స్థానాన్నిచ్చింది. వారి మానమర్యా 
దలను కాపాడటం కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. పరదా పద్ధతిని పాటించి స్త్రీలు 
సౌశీల్యవంతమైన జీవితాన్ని గడపవచ్చని బోధించింది. స్రీ బలహీనతల దృష్ట్యా బయట పనిచేసి 
కుటుంబాన్ని పోషించే బాధ్యత ఆమెపై లేకుండా చేసింది. పురుషులతోపాటు స్ర్తీలు కూడా 
కలిసి పనిచేయటం వల్ల జరిగే అనర్థాలేమిటో ఎవరికీ తెలియనివి కావు. కాని శోచనీయమైన 
విషయం ఏమిటంటే నేడు మన సమాజాల్లో స్వేచ్చ పేరిట స్రీలను బజారుకు లాగి వారి 
మానమర్యాదలను కాలరాస్తున్నారు. స్త్రీని వ్యాపార వస్తువుగా మారుస్తున్నారు. మరోవైపు స్త్రీలు 
కూడా అమాయకంగా మోసపోయి దీని వలలో చిక్కుకుపోతున్నారు. నిజం చెప్పాలంటే ఇస్లాం 
ధర్మమే ప్రప్రథమంగా స్రీలకు స్వేచ్చా స్వాతంత్ర్యాలను ప్రసాదించింది. పురుషులతోపాటు 
న్యాయబద్ధంగా సమానహక్కుల్ని ప్రసాదించింది. 

270. హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా) (టం 4! ల oa ద్ర గళ 
కథనం : ఒక స్రీ తన ఇద్దరు కూతుళ్ళను క్‌ డా 4 cre “sl ele ME cu 
వెంటబెట్టుకొని నా దగ్గరికొచ్చి ఎమైనా | 

దానం చేయమని అడిగింది. అప్పుడు బై pr న్‌ ధ్ర మ్స య్‌ ds 
నా దగ్గర ఆమెకివ్వటానికి ఒక ఖర్జూర ఆ! పవ్తథయప by Gb మూ 
పండు తప్ప మరేమీ లేదు. నేను ఆ por sb ( oe $e ల 


ఆగ్రి నెనిచ్చిన ఖర్జూరపండును త స్‌ 

® క మ! ein | +3) 
ఇద్దరు కూతుళ్ళకు పంచి ఇచ్చింది. స్టా అ ల్లో gE ధో 
తాను మాత్రం తినలేదు. కొంత సేపటికి “2 ఈటా ఓటే! ప్రాస పు పేటి! 


ఆమె లేచి వెళ్లిపోయింది. ఆ తరువాత 
దైవప్రవక్త (సల్లం) మా దగ్గరికి వచ్చి 
నప్పుడు నేనీ విషయాన్ని ఆయనకు 
తెలియజేయగా, దానికి ఆయన “ఈ 
ఆడపిల్లల వల్ల ఎవరైనా పరీక్షలకు 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


గురైనప్పటికీ (సహనం వహిస్తూ) వారి 
పట్ల ఉత్తమంగా వ్యవహరించిన వ్యక్తి 
పాలిట ప్రళయదినాన ఆ ఆడ పిల్లలే 
నరకాగ్నికి అడ్డుగా నిలుస్తారు” అని 
అన్నారు. (బుఖారీ - ముస్త్థీం) 


411 


Cala, 


యః 


(సహీహ్‌ బుఖారీలోని జకాత్‌ ప్రకరణంలోనూ, నహీహ్‌ ముస్లింలోని నత్కార్యాలు 
- నతృంబంధాల ప్రకరణంలోనూ ఈ హదీను వచ్చింది.) 


ముఖ్యాంశాలు 


ఈ హదీసు కూడా ఆడపిల్లల పట్ల సద్వర్తన అవసరాన్ని నొక్కి వక్కాణిస్తోంది. 
ఇహలోకంలో కుమార్తెల పట్ల ఉత్తమంగా వ్యవహరిస్తే పరలోకంలో ఆ కుమార్తెలే తమ 
తల్లిదండ్రుల్ని నరకాగ్ని బారినుండి రక్షిస్తారని చెబుతోంది. కనుక ఆడ పిల్లల్ని ఈసడించుకోవటం, 
వారిని భారంగా భావించటం తగదు. ఒక ముస్లింకైతే ఇది అస్సలు శోభించదు. 


271. హజత్‌ ఆయిషా (రజి.అన్‌హా) 
కథనం : నా దగ్గరికి ఓ అభాగ్యురాలు 
తన ఇద్దరు కూతుళ్ళను ఎత్తుకొని 
వచ్చింది. నేనామెకు తినడానికి మూడు 
ఖర్జూరపండ్లు ఇచ్చాను. ఆమె వాటిలో 
రెండు ఖర్జూర పండ్లు ఇద్దరు కూతుళ్ళకు 
తలా ఒకటి ఇచ్చి మిగిలిన ఒక 
ఖర్జూరపండును తన నోట్లో వేసుకో 
బోయింది. (ఆ ఇద్దరు పిల్లలు ఆకలితో 
ఉన్నారు కాబోలు!) అది కూడా 
ఇచ్చేయమని అడిగారు. వెంటనే ఆమె 
తాను తినదలచుకున్న ఆ ఖర్జూరాన్ని 
రెండు ముక్కలు చేసి కూతుళ్ళిద్దరికీ 
చెరోముక్క ఇచ్చేసింది. అది చూసి నాకు 
చాలా సంతోషం కలిగింది. నేనీ విష 
యాన్ని దైవప్రవక్త (సల్లం)కు తెలియ 
జేశాను, దానిపై ఆయన వ్యాఖ్యానిస్తూ, 
“దేవుడు ఆమె చేసిన పనికి మెచ్చుకొని 
ఆమెకోసం స్వర్గం తప్పనిసరి చేశాడు. 


Ge dl so) isle yey TV! 
GE pS i బ్ర TOY 
J hsb ప్‌ ఉం ము 
పప 6జి ఆ! రర ప్రక దటి సూర 
రక ఉట Gales (cea 
gs Gi ర 3 షు డక సబ! ప్రెష్‌ 
చయం sal! ము Gl ఆర 
els a dp Jw స్తత! Jy) 
DG Gl sf 4 0 


ఎ pl sly) 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


(లేదా ఆయన) దేవుడు ఆమెకు నరకాగ్ని 
నుండి విముక్తినొసగాడు” అని అన్నారు. 
(మునిం) 


త్‌ 


412 


డు 


(సనాహ్‌ ముస్లింలోని నత్కార్యాలు - నతృ్సంబంధాల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


ఈ హదీసు కూడా ఆడపిల్లల పోషణ, సంరక్షణల ఘనతను గురించి వివరిస్తోంది. 
దీనిద్వారా బోధపడుతున్న ఇంకో విషయం ఏమిటంటే, స్త్రీకి తన భర్త అనుమతిస్తాడన్న గట్టి 
నమ్మకముంటే ఆమె తన భర్త సంపాదనలో నుండి దానధర్మాలు కూడా చేయవచ్చు. దానివల్ల 
దంపతులిద్దరికీ పుణ్యం లభిస్తుంది. దానం చేసినందుకు భార్య, దానికి సంతోషంగా అనుమతి 
నిచ్చినందుకు భర్త - ఇద్దరూ ఆ పుణ్యంలో సమాన భాగస్వాములుగా పరిగణించబడతారు. 


272. హజ్రత్‌ అబూ షురైహ్‌ ఖువైలిద్‌ 
బిన్‌ అము ఖుజాయి (రజి) కథనం 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా 
అనేవారు : 

దేవా! ఇద్దరు అబలల హక్కుల విష 
యమై నేను ప్రజల్ని పదే పదే భయ 
పెడుతున్నాను. (ఆ ఇద్దరు ఎవరంటే), 
అనాధ మరియు స్తీ. (ఈ హదీసు 
హసన్‌ కోవకు చెందినది. దీనిని 
నసాయి మంచి ఆధారాలతో వెలికి 
తీశారు). 


“ఉహర్రిజు అంటే వారిద్దరి హక్కుల్ని 
కాలరాసేవాడ్ని నేను పాపాత్ముడిగా 
భావిస్తున్నాను. (వారి హక్కులను 
నెరవేర్చటంలో నిర్లక్ష్యం వహించకండని) 
నేను పదే పదే భయపెడ్డ్తున్నాను. (ఆ 
పాపానికి పాల్పడేవారిని)ి కఠినంగా 
వారిస్తున్నానని అర్థం. 


oi A pis gl oes - 1 
J6 :J6 4 &| ra 

pe Hal జో! =n శోక క 
రూ య్యాయా chs al ee 
heh gly, 


2a యా. స్రావ? తోం 
స? వూ క్రూ రట స్స్‌ 


15 us ails al ads és 


las 


(ముసన్హ్రదె అహ్మద్‌, ఇబ్బె మాజాలలో కూడా ఈ హదీను ఉంది.) 


https://teluguislam .net 


రస కూ 


వాదీను కిరణాలు 413 = 


సమాజంలో బలవంతులు బలహీనులపై దౌర్జన్యాలకు పాల్పడటమనేది సాధారణంగా 
జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ దౌర్జన్యాలకు గురయ్యేది అబలలైన స్రీలు, అనాధలే. 
ప్రజలు స్ర్తీల కోసం, అనాధల కోసం షరీఅత్‌ కేటాయించిన హక్కులు వారికి దక్కకుండా 
చేస్తుంటారు. ఒకవైపు వారి హక్కుల్ని కాలరాయటంతోపాటు మరోవైపు వారిని రకరకాలుగా 
వేధించటం, చిత్రహింసలకు గురిచేయటం చేస్తుంటారు. దైవప్రవక్త (స) ఇలాంటి దౌర్జన్య 
పరులకు పరలోకంలో వినాశం తప్పదని హెచ్చరించారు. బలవంతులు బలహీనుల హక్కుల్ని 
దోచుకుతినడాన్ని ఖండించారు. 

కాని శోచనీయమైన విషయం ఏమిటంటే సత్యధర్మ ధ్వజవాహకులైన ముస్లింలు 
సైతం తమ ధర్మాదేశాల అమలుకు స్వస్తి పలికారు. మంచికి మారుపేరు కావాల్సిన ముస్లిం 
సమాజాల్లోనే ఇలాంటి రుగ్మతలు చోటుచేసుకుంటున్నాయి. బలవంతులు బలహీన వర్గాలపై 
దౌర్జన్యాలకు ఒడిగడుతున్నారు. పురుషులు స్త్రీలను నానా యాతనలకు గురిచేస్తున్నారు. 
ఫలితంగా నేడు ప్రపంచంలో ఇస్లాం అపఖ్యాతి పాలౌతోంది. ఇస్లాంలో మహిళల హక్కులకు 
రక్షణ లేదన్న అపవాదు మొదలయ్యింది. ఇస్లాం విరోధులు రకరకాల అనుమానాలు సృష్టించి 
దీనికి ఆజ్యం పోస్తున్నారు. కాని వాస్తవానికి ఇస్లాం ధర్మం పురుషులతోపాటు స్రీలకు కూడా 
సమాన హక్కుల్ని, సముచితమైన స్వేచ్భాస్వాతంత్ర్యాలను ప్రసాదించింది. నేటి ముస్లింలు 
వాటిని విస్మరిస్తున్నారంటే ఆ దోషం ఇస్తాంది కాదు. దానికి ఇస్లాంను ఆడిపోసుకోవటం 
సమంజసం కూడా కాదు. 


నేడు ముస్లింలు ఆత్మపరిశీలన చేసుకోవాలి. తమ నడవడిక ద్వారా గాని, తాము 
అనుసరిస్తున్న విధానాల ద్వారాగాని ఇస్లాంధర్మం అపఖ్యాతి పాలు గాకుండా విజ్ఞతతో 
వ్యవహరించాలి. ఇస్తాం బోధించే అభ్యుదయ సుమగంధాల్ని లోకానికి తెలియజేయాలి. లేకపోతే 
తాము స్వయంగా దౌర్జన్యాలకు పాల్పడుతున్నందుకు, ఇంకా తమ ధర్మం గురించి తప్పుడు 
ప్రచారం చేస్తున్నందుకు వారు రెండింతల పాపాన్ని మోయవలసి ఉంటుంది. 
273. హజ్రత్‌ ముస్‌అబ్‌ బిన్‌ సాద్‌ బిన్‌ టం పాలని బం - గ 
a SEC the prt hime a eb a 
ఆ ౦డ్రి)ి అయి గౌరి Jw SER ప ర ము 


తాను తన క్రిందివారికన్నా గొప్పవాణ్ణని J 
a ల! 
పించింది. (ఈ విషయం తెలుసుకొని) ర్స్‌ త్వ క నవ ద్ర! 


దైవప్రవక్త “ఈ బలహీనుల చలువతోనే 
మీకు (దైవం తరపునుంచి) సహాయం 
లభిస్తుందని, ఉపాధి దొరుకుతుందని 
గ్రహించండి” అని అన్నారు. 


మో na తంత! oly) గయ 
sl3353 రర పద త రానీ db 


హం [a క > మలు 


https://teluguislam.net 


హదీసు కిరణాలు 414 భయ! ద్య్వ్యం 


హదీసును ఇమామ్‌ బుఖారీ 
హ్మలై) ఇలాగే “ముర్భల్‌'గా (అంటే 
సహాబీ పేరును ప్రస్తావించకుండా) 
నకలు చేశారు. ఎందుకంటే పైన 
పేర్కొనబడిన హదీసు ఉల్లేఖకులు 
ముస్‌అబ్‌ బిన్‌ సాద్‌ ఒకానొక తాబయీ 
మాత్రమే. హాఫిజ్‌ అబూబక్ర్‌ బుర్‌ఖానీ 
(రహ్మలై) తన ప్రామాణిక గ్రంథంలో ఈ 
హదీసును “ముత్తసిల్‌'గా (అంటే సహాబీ 
పేరుతోసహా) నకలు చేశారు. అంటే 
ముస్‌అబ్‌ తన తండ్రి నుంచి ఉల్లేఖించా 
రన్నమాట. (ఆయన తండ్రి సాద్‌ (రజి) 
దైవప్రవక్త (స) సహచరుడన్న విషయం 
గమనార్హం). 

(సహీహ్‌ బుఖారీలోని జిహాద్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

స్థితిమంతులు తమల్ని తాము గొప్పవారిగానూ, తమకన్నా తక్కువ స్థాయిలో వున్నవారిని 
అల్పులుగానూ భావించకూడదు. పైగా బలహీనుల్ని, నిస్సహాయుల్ని గౌరవించాలి. వారు కష్టాల్లో 
ఉంటే ఆదుకోవాలి. బహుశా మీపై ఆధారపడి బతుకుతున్న వారిమీద కనికరంతోనే దేవుడు 
మీ సిరిసంపదల్లో వృద్ధిని ప్రసాదిస్తున్నాడేమో! అలాంటప్పుడు మీరు మిడిసిపడటం దేనికి?! 
274. దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా 
ప్రబోధిస్తుండగా తాను విన్నానని హజ్రత్‌ 
అబూదర్దా ఉవైమిర్‌ (రజి) తెలియ తో". అ 
జేశారు: మీరు నన్ను బలహీనుల్లో అన్వే “లో నః ప! తో me 
షించండి. నిస్సందేహంగా ఈ బలహీ ఎక ఎల ely) Si ల్యూ 
నుల వల్లనే మీకు సహాయం అందు wa 
తోంది. ఉపాధి లభిస్తోంది. 


(దీనిని అబూదావూద్‌ మంచి ఆధారా 
లతో వెలికితీశారు.) 


ఫా ¢ 


jase WS! gl ey VE 
శక త రం దం వంత టూ త! టై 


(నుననె అబూదావూద్‌లోని జివోద్‌ ప్రకరణం) 


https://teluguislam.net 


హదీను కిరణాలు 415 RIAD 


ముఖ్యాంశాలు . 

బలహీనులు, నిస్సహాయుల వల్ల స్థితిమంతులకు సహాయం లభించటంలోని 
ఆంతర్యం ఏమిటంటే సాధారణంగా నిరుపేదల, బలహీనుల హృదయాలు ఐహిక వ్యామోహానికి 
అతీతంగా ఉంటాయి. కనుక వారిలో చిత్తశుద్ధి మెండుగా ఉంటుంది. ఇతరుల కన్నా ఎక్కువగా 
వారు దైవాన్ని స్మరిస్తూ ఉంటారు. అలాంటివారు దైవసన్నిధిలో చేతులెత్తి ప్రార్థిస్తే దేవుడు 
వారిని ఒట్టి చేతులతో త్రిప్పిపంపడు. తప్పకుండా వారి ప్రార్థనలను ఆమోదిస్తాడు. కాబట్టి 
అలాంటి బలహీనుల్ని ఆదుకుంటే వారు తమని ఆదుకున్నవారు సుఖంగా ఉండాలని దైవాన్ని 
వేడుకుంటారు. వారి ప్రార్థనల ఫలితంగా వారికి దైవసహాయం అందుతూ ఉంటుంది. 
నసాయిలోని వేరొక ఉల్లేఖనం కూడా ఈ అర్థాన్ని సమర్థిస్తోంది. అందులో దేవుడు సమాజంలోని 
బలహీనుల ప్రార్థనలు, నమాజు మరియు వారి చిత్తశుద్ధి వల్ల ఆ సమాజాన్ని కాపాడుతుంటాడు” 
అని ఉంది. (బనుల్‌ మాబూద్‌) 

“రియాజుస్సాలిహీన్‌' గ్రంథ ప్రతుల్లో చాలావాటిలో “ఇబ్‌గూనీ ఫిజ్జుఅఫా' అని ఉంది. 
దాని ప్రకారమే మేము (నన్ను బలహీనుల్లో అన్వేషించండి) అని అనువదించాము. కాని 
అబూదావూద్‌ గ్రంథ ప్రతుల్లో 'ఫీ' అనే పదం లేదు. అయితే ఒక ప్రతిలో మాత్రం '“ఇబ్‌గూ 
లిజ్జుఅఫా' అని ఉంది. దాని ప్రకారం నా కోసం మీరు బలహీన ముస్లింలని వెతకండి (వారి 
నిష్కల్మష ప్రార్థనలతో నేను దైవసహాయాన్ని పొందుతాను) అని అర్థం. 


https://teluguislam.net 


హదీసు కిరణాలు 416 రన కాకా 


యే టు! దక్షం Yt 
స్త్రీల పట్ల సద్వ వహారం 
దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ సెలవిచ్చాడు: Says టి ‘Jw త! లం 
“వారి (స్త్రీల) పట్ల సద్భావంతో మెలగండి.” ౮౮6 [14 యి!) శక్ర మగ 
(అన్‌ నిసా : 19) ఫ్ర; Ie వా లాడ టా కే 
మరోచోట అల్లాహ్‌ ఇలా అంటున్నాడు: లయ! cn , నాం నక by 


ప Agr ళా తో కంభం ధాం ల Anam 
భార్యల మధ్య పూర్తి న్యాయం చెయ్యటం మీ య అ మము దయ 
శక్తికి మించిన పని. మీరు ఎంత కోరినా దానిని 


Cd 


సాధించలేరు. కనుక ఒక భార్యవైపు ఎక్కువగా “ డి 6౫ రక స ఈక 
మొగ్గి మరొకామెను డోలాయమాన స్థితిలో పడ CITA టి!) 
వెయ్యకండి. మీరు మీ ప్రవర్తనను సరిజేసుకొని 
అల్లాహ్‌కు భయపడుతూ ఉంటే, అల్లాహ్‌ 
క్షమించేవాడు, కరుణించేవాడూను. 

(అన్‌ నిసా : 129) 


సారాంశం 


ఒకావిడకు మించి ఎక్కువ భార్యలు కల్గివున్న మనిషి ఎంత కోరుకున్నప్పటికీ 
భార్యలందరి మధ్య సమానమైన న్యాయం చేయలేడు. పైకి భార్యలందరి దగ్గర ఒక్కొక్క 
రాత్రి చొప్పున గడిపినప్పటికీ మనసులోని (ప్రేమను మాత్రం అందరికీ సమానంగా పంచి ఇవ్వ 
లేడు. ఒక భార్యను చాలా ఎక్కువగా యిష్టపడవచ్చు. మరో భార్యను అంతగా యిష్టపడక 
పోవచ్చు. ఇది మనసుకు సంబంధించిన విషయం. ఇందులో సంతులనాన్ని, సమతూకాన్ని 
పాటించటం కష్టసాధ్యం. 

అయితే దాని ప్రభావం బాహ్యపరమైన వ్యవహారాలపై మాత్రం పడకూడదు. మనసుకు 
నచ్చిన భార్య వైపే పూర్తిగా మొగ్గిపోయి అంతగా యిష్టంలేని భార్యను విస్మరించటం, ఆమె 
నిత్యావసరాలను తీర్చకపోవటం తగదు. సాధ్యమైనంతవరకు బాహ్య వ్యవహారాల్లో భార్యలందరి 
మధ్య న్యాయంగా ప్రవర్తించటానికి ప్రయత్నించాలి. ఇక మనసులోని యిష్టాయిష్టాల సంగతిని 
దైవానికి వదలివేయాలి. మనిషికి వాటిని అదుపుచేసుకునే అధికారం లేదని దేవునికి తెలుసు. 


https://teluguislam.net 


Ww Sy: మో 
తి 
ర్‌ Vow 


హాదీను కిరణాలు 417 


ఆయన అతని దౌర్చల్యాన్ని క్షమించగలడు. అందుకే దైవప్రవక్త (స) తరచూ ఇలా ప్రార్థిస్తూ 
ఉండేవారు : “అల్లాహుమ్మ హాజా ఖస్మీ ఫీమా అమ్లికు ఫలాతలుమ్‌నీ ఫీమా తమ్లికు వలా 
అమ్టికు.” (దేవా! నా అధీనంలో ఉన్న విషయాల్లో నేను ఇలా వంతులు నిర్ణయించుకున్నాను. 
ఇక నా ప్రమేయం లేకుండా నీ అధీనంలో ఉన్న విషయాల్లో మాత్రం (నా వల్ల ఎదైనా లోటు 
జరిగితే దానిపై) నన్ను నిందార్హునిగా చేయకు.) 


275. హజ్రత్‌ అబూ హురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (స) ఇలా 
ప్రబోధించారు : స్ర్తీల పట్ల మంచిగా 
మెలగండి. ఎందుకంటే స్రీ (మనిషి) 
ప్రక్కటెముకతో సృజించబడింది. ప్రక్క 
టెముకలో పైభాగం చాలా వంకరగా 
ఉంటుంది. మీరు గనక దాన్ని తిన్నగా 


చేయడానికి ప్రయత్నిస్తే అది విరిగి 


పోతుంది. దాని మానాన దాన్ని వదలి 
పెడితే అది అలాగే వంకరగా ఉండి 
పోతుంది. కనుక మీరు స్ర్తీల పట్ల 
(జొచితితో) మంచిగా మెలగండి.” 
(బుఖారీ - ముస్థీం) 


బుఖారీ - ముస్థింలోని వేరొక ఉల్తేఖ 
నంలో ఇలా ఉంది : స్తీ ప్రక్కటెముక 
లాంటిది. నీవు దాన్ని సరిచేయటానికి 
ప్రయత్నిస్తే అది విరిగిపోతుంది. కనుక 
నీవు ఆమె నుండి ప్రయోజనం పొంద 
దలిస్తే అది వంకరగా ఉన్నప్పుడు కూడా 
ప్రయోజనం పొందగలవు.” 


ముస్లింలోని ఇంకొక ఉల్లేోఖనంలో ఇలా 
ఉంది: నిస్సందేహంగా స్రీ ప్రక్క 
టెముకతో సృజించబడింది. అది ఎ 
విధంగానూ తిన్నగా కాదు. కనుక నీవు 


ఆమె నుండి ప్రయోజనం పొందాలను 


క & = రి 
న. అతో రన్‌ డో ప్రాత = VY 


ssh ధరో శు! Jay YG 
ప తమి పమ రీక లప 
el ర ధో లో! ర్స్‌ ple 
ఎ లేదా 6 పుడ్‌ తే రహ త్ర 
Gia GU ob జ్ర! క్‌ 
ఫం: goal! ట్రే హోరు gs య 
దడాల చ Gl bf Aa 
bly) లో ఇ (డ్రా 453 NET an 
ప్ర ge ele మేవ! of igh 
ర! ఎక yy jhe W pis 
ల్‌ Cee త్ర Ue చాచా Ue 
Gh 6555 ట్ర ఉడక రు 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 418 


కుంటే వంకరగా ఉన్నప్పుడు కూడా 
ప్రయోజనం పొందగలవు. నీవు ఆమెను 
తిన్నగా చేయటానికి ప్రయత్నిస్తే ఆమెను 
విరగ్గొడతావు. ఆమెను విరవటం అంటే 
ఆమెకు విడాకులివ్వటమే. 


ఈ హదీసులో ప్రస్తావించబడిన పదం 


Jl gall wee a tgs) ys 
“అవజొను అకారంతో* ఉచ్చరించాలి. 


(నహీవా బుఖారీలోని నికాహ్‌ ప్రకరణంలోనూ ఇంకా సహీహ్‌ ముస్తింలోని స్తన్య 
సంబంధ వ్రకరణంలోనూ ఈ వాదను ప్రస్తావనకు వచ్చింది.) 


ముఖ్యాంశాలు 

ఈ హదీసులో “ఇస్తాసూ బిన్నిసా' అనే పదం వచ్చింది. అంటే స్త్రీల విషయంలో నా 
హితవును అంగీకరించండి లేదా మీరు పరస్పరం స్ర్తీల విషయమై సద్వ్యవహారం చేయమని 
తాకీదు చేసుకుంటూ ఉండాలి అని అర్థం. ఎలా చెప్పినా స్త్రీల పట్ల ఉత్తమంగా వ్యవహరించా 
లన్నదే దాని భావం. పుట్టుక రీత్యా స్రీ పురుషునికన్నా బలహీనురాలు. సాధారణంగా స్త్రీలు 
సంకుచిత మనస్కులై ఉంటారు. కనుక పురుషులు వారిపట్ల ఎంతో సహనంతో వ్యవహరించాలి. 
ప్రతి చిన్న విషయానికీ వారిని నిలదీయకుండా సాధ్యమైనంతవరకు సడలింపుల వైఖరిని 
అవలంబించాలి. వారివల్ల జరిగే చిన్న చిన్న పొరపాట్లను విశాల హృదయంతో మన్నించాలి. 

దైవప్రవక్త (సల్లం) తన సమాజానికి చేసిన ఈ హితవులో కుటుంబ సుఖజీవన రహస్యం 
దాగి ఉంది. దానిని ఆచరిస్తే సంసార రథం సాఫీగా ముందుకు సాగుతుంది. దీనికి భిన్నంగా 
స్త్రీల పట్ల కటువుగా, నిర్దాక్షిణ్యంగా వ్యవహరించే కుటుంబాల్లో సుఖశాంతులు కరువైపోతాయి. 
సంసార జీవితం దుర్భరమైపోయి సొంత ఇల్లు కూడా నరకంలా అనిపిస్తుంది. తరువాత 
వ్యవహారం విడాకుల దాకా వెళ్ళిందంటే భార్యాభర్తల జీవితాలు పాడుబడటంతో పాటు పిల్లల 
భవిష్యత్తు కూడా నాశనమయిపోతుంది. 


276. హజ్రత్‌ అబ్దుల్లాహ్‌ బిన్‌ జమ్‌ఆ 
కథనం: నేను దైవప్రవక్త (సల్లం) 
ప్రసంగిస్తుండగా విన్నాను. ఆయన 


శాం ము ప్రాత! తల త్రం - 4% 
శ ప 
hss 8 I ee | ce వ్వ 


(ముందుగా సాలిహ్‌ (అలైహి) గారి) 
ఒంటెను గురించి, దాని గిట్టలను నరికి 
వేసిన వ్యక్తి గురించి ప్రస్తావిస్తూ “ఇజిం 


లీ ome fF, ce oo 
తల్పం J jie gH; పదీ! 55; 


OY il dul] 
ఖీ రక స్తేక గట లం థీ 


లో 
తలి 
& జ్‌ 


య్య! 


* కాని గ్రంథకర్త ఇమామ్‌ నవవీ (రహ్మలై) తహ్‌జీబుల్‌ అస్మావల్లుగాత్‌ అనే వేరొక గ్రంథంలో 
'ఇవజ్‌' అని ప్రస్తావించారు. వాస్తవానికి ఇదే సరైనది, బహుళ ప్రచారం పాొందినదీను. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 419 GE, 


బఅస అష్‌ఖాహా అన్న దైవ సూక్తిని సిటు ks (ఏయవీ! నని 3 taka; 
పరించారు. అంటే ఒంటెను చంపటానికి 1 క Wha Us త్‌ అ మస ‘94 


బలాఢ్యుడైన ఆకతాయి వ్యక్తి ఒకడు 49 1 be Geta ARE 
a eu] 
దిగ్గున లేచాడు. అతనికి తన జాతి వారి గయ 


సహకారం ఉండింది అని అన్నారు. ఆ ee మేటి! ప్ర నటల లో యా 
తరువాత స్త్రీలను గురించి ప్రస్తావిస్తూ లో రజ అమ ద్వ తమ! తమ్ము సు 
“మీలో కొందరు తమ భార్యల్ని «le 
బానిసల్ని బాదినట్లు బాదుతున్నారు. 
కాని అదే రోజు రాత్రి మళ్ళీ ఆమె ప్రక్కనే 
పడుకుంటారు. (ఇది అమానుషమైన 
చర్య)” అని హితబోధ చేశారు. ఆ 
తరువాత ఆయన అపానవాయువు 
(శబ్దంతో) వెలువడి నప్పుడు నవ్వరాదని 
జనానికి బోధిస్తూ, “తానూ చేసే పనికి 
నవ్వడమెందుకు?” అని అన్నారు. 
(బుఖారీ - మునిం) 


ఓ 9 ఫ్‌! { lage] 

ఆరిమ్‌' అంటే ఆకతాయి, తుంటరి Al Fea ఇ స్తు! న్స 

వాడు. “ఇంబఅస'* అంటే దిగ్గున లేచా త్త! పు 5, యాట! yt స 

డని అర్థం. హు pb 
(సహీహ్‌ బుఖారీలోని వ్యాఖ్యానాల ప్రకరణం, తదితర ప్రకరణల్లోనూ ఇంకా సహీహ్‌ 
ముస్థింలోని స్వర సుఖాల ప్రకరణంలోనూ ఈ హదీను ప్రస్తావించబడి ఉంది.) 


ముఖ్యాంశాలు 

తప్పనిసరి పరిస్థితుల్లో భర్త భార్యను స్వల్పంగా దండించటానికి ఇస్లాం అనుమతిస్తోంది. 
అది కూడా ఇతర ప్రయత్నాలన్నీ విఫలమైనప్పుడే! దివ్య ఖుర్‌ఆన్‌ ప్రకారం భార్య భర్తకు 
విధేయత చూపకపోతే ముందుగా ఆమెకు నచ్చజెప్పాలి. అప్పటికీ భర్త మాట వినకపోతే భర్త 
ఆమెను తన పడక నుండి వేరుచేయాలి. అర్థం చేసుకునే స్రీకయితే అదే పెద్ద చురక. కాని 
అప్పటికీ ఆమె అతని మాట వినకపోతే అప్పుడు తల, ముఖానికి తగలకుండా భర్త ఆమెను 
స్వల్పంగా దండించవచ్చు. అది కూడా ఆమె ఇలా చేస్తే దారికి వస్తుందన్న నమ్మకం ఉన్నప్పుడే 
చేయాలి. లేకపోతే దానిక్కూడా దూరంగా ఉండటం మంచిది, అంతేగాని ఒకేసారి ఆమెతో 
కటువుగా వ్యవహరించటం, గొడ్డును బాదినట్ట్లు బాదటం చేయకూడదు. ఇస్లాం ఇలా చేయటాన్ని 
ఎన్నటికీ అనుమతించదు. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 420 ర కాగా 

దైవప్రవక్త (స) ఈ హదీసులో బోధిస్తున్నది కూడా అదే. సంసార రథానికి భార్యాభర్తలిద్దరూ 
రెండు చక్రాల్లాంటివారు. ఆడదానికి మగవాడు అవసరమయినటై్లై మగవాడికి కూడా ఆడది 
కావాలి. దాంపత్య జీవితంలో ఇద్దరికీ ప్రాముఖ్యం ఉంది. స్త్రీ లేనిదే పురుషుడికి రాత్రి గడవటం 
కష్టమైపోతుంది. అలాంటప్పుడు భార్యను బానిసరాలిగా చేసి వేధించటం న్యాయమేనా? ఆమె 
కూడా మనిషే ఇనన్న సంగతిని భర్త గుర్తించాలి. ఆమె భావాలను గౌరవించాలి. చిన్న చిన్న 
విభేదాలొచ్చినప్పుడు భార్యాభర్తలిద్దరూ పంతాలకు పోకుండా సాధ్యమైనంతవరకు సర్దుబాటు 
చేసుకొని కలిసిమెలిసి ఉండటానికి ప్రయత్నించాలి. 

ఈ హదీసులో చెప్పబడిన ఇంకో విషయం ఏమిటంటే, అపానవాయువు సహజంగా 
అందరికీ వెలువడేదే. తాను చేసే పని ఇతరులకు ఎదురైనప్పుడు దానికి నవ్వడమెందుకు? 
కనుక ఎవరికైనా శబ్దంతో అపానవాయువు వెలువడితే నలుగురిలో నవ్వి అతన్ని నవ్వులపాలు 
చేయటం ఎంతో అసభ్యకరమైన చేష్ట. ఇస్తాం దీనిని గర్హిస్తుంది. 


277. హజత్‌ అబూ హురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా 
ప్రబోధించారు : ఎ విశ్వాసీ విశ్వాసు 
రాలిని (భార్యను) అసహ్యించు కోరాదు. 
అతనికి ఆమెలో ఒక గుణం నచ్చక 


వవ న” : dl Jy Jb వంట టు 
యు డ్రం WE Gh పర fey పటి 
పు. యా త్తు టా | OG jus 


పోయినప్పటికీ అతనికి నచ్చిన మరో 
గుణం ఆమెలో ఉండవచ్చు. (ముస్తిం) 


ఈ హదీసులో దైవప్రవక్త (స) “ఆఖర్‌” 
కు బదులు 'గైర అనే పదాన్ని వాడి 
ఉంటారని ఒకానొక ఉల్ల్పేఖకుని 
సందేహం. 'యఫ్రక్‌ అంటే (మనసులో) 
అక్కసును ఉంచుకోవటం. భార్య 
భర్తను అసహ్యించుకుందని చెప్పటానికి 
ఫరికతిల్‌ మర్‌అతు జౌజహా అనీ, భర్త 
అసహ్యించుకున్నాడని చెప్పటానికి 
య జౌజుహా అని అంటారు. అంటే 
వం కలిగి ఉన్నాడని 
హు ఆలమ్‌) 


cs sl gly sl ay ya Ii) 
ఫేన! తత రేష్మ “oa tl gly 
cell న G35 గ) G5 
dl, ds నత్త! awry toy Berge 

pel 


na ముస్తింలోని న్తన్య నంబంధ ప్రకరణం) 


https://teluguislam.net 


హదీను కిరణాలు 421 RIAD 
ముఖ్యాంశాలు 

ప్రతి మనిషిలో కొన్ని తప్పుల (లోపా)తో పాటు కొన్ని ఒప్పులు కూడా ఉంటాయి. 
కనుక సంసార జీవనంలో భర్తకు భార్యలో చిన్నా చితకా ఏవైనా అవగుణాలు కనిపిస్తే వాటికి 
ప్రాముఖ్యం ఇవ్వకుండా ఆమెలోని మంచిగుణాల వైపు దృష్టి సారించాలి. అదేవిధంగా భార్యకు 
భర్తలో ఎమైనా లోపాలు కనపడితే పెద్ద మనసుతో వాటిని మన్నించి అతని సుగుణాలకు 
ప్రాముఖ్యం ఇవ్వాలి. ఇలా భార్యాభర్తలిద్దరూ విశాలహృదయంతో ఒకరినొకరు అర్థం 
చేసుకుంటూ మసలుకుంటే వారి జీవితాల్లో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. ఇద్దరూ 


అన్యోన్యంగా కలిసిమెలిసి ఉంటారు. 


278. హజత్‌ అధ బిన్‌ అహ్‌వస్‌ 
జుషమీ (రజి) కథనం : దైవప్రవక్త 
(సల్లం) అంతిమ హజ్‌ సందర్భంగా 
ఉవన్యనిన్తూ ముందుగా దైవాన్ని 
స్తుతించారు. ప్రజలకు హితబోధ 
చేశారు. (ఇస్తాం బోధనలు) గుర్తు 
చేశారు. ఆ తరువాత ఇలా అన్నారు : 
“వినండి, భార్యల పట్ట మంచిగా 
మెలగండి. వారు మీ దగ్గర బందీలుగా 
ఉన్నారు. మీరు వారితో సంభోగిం 
చవచ్చు. వారు తమ శీలాన్ని కాపాడు 
కుంటూ మీ సంపదను కాపాడుతూ 
ఉంటారు. అంతేగాని దానికి మించి 
మీకు వారిపై ఎలాంటి అధికారం లేదు. 
అయితే వారు బహిరంగంగా నీతి 
బాహ్యతకు పాల్పడితే (అప్పుడు మీరు 
వారిని దండించవచ్చు.) ఒకవేళ వారు 
(అలాంటి తప్పేదయినా చేస్తే) మీరు 
వారిని పడకల నుండి వేరుగా ఉంచండి. 
(అప్పటికీ తప్పు మానుకోకపోతే) వారిని 


ge! ల క ట్రం TVA 
శక పంటే ఆత ద్ర 
FEET 
Yh :dGs Mi hess ప; 
9135 వత య్యే hy AT oss 
Tee 
Miso hs 


రసూల యప! ఖో ner 


soak ae 
Sloss pgs Mogae 
త్రం eels రల లీ పీట! సమము 
టట్‌. దా గ్రాతాప్యాయా | gs 
FE Gleg135: స్తో 
ఆం TE ర CU ean 
ge ds. pn) 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


హింసించకుండా కొట్టండి. వారు గనక 
మీకు విధేయత చూపితే ఇక (మీరు 
దురుద్దేశ్యంతో వారిని వదిలించుకునే) 
మార్గాలు అన్వేషించకండి. జాగ్రత్త! 
మీకు మీ భార్యలపై హక్కులు ఉన్నట్టే, 
మీ భార్యలకు కూడా మీపై హక్కు 
లున్నాయి. వారిపై మీకున్న హక్కు 
ఎమిటంటే, వారు మీ పడకలను 
మీకిష్టం లేనివారిచే తొక్కినీయకూడదు. 
మీకిష్టం లేని వారిని ఇంట్లోకి రావటానికి 
అనుమతించకూడదు. 

ఇక వారికి మీపై ఉన్న హక్కు ఏమిటో 
వినండి! మీరు వారికి (వీలైనంతవరకు) 
మంచి అన్న వస్ర్తాలను సమకూర్చాలి. 


(తిర్మిజీ దీనిని ఉల్లేఖించి 'హసన్‌' 
మరియు “సహీహ్‌'గా పేర్కొన్నారు.) 


“అవానిన్‌' ఆనియతున్‌కు బహువచనం. 
అంటే బందీలు. “ఆని” అనేది పులింగం. 
తన భర్త వద్ద ఉండే స్త్రీని దైవప్రవక్త (స) 
ఖైదీతో పోల్చిచెప్పారు. 'జర్బెముబర్రహ్‌' 
అంటే నొప్పి కలిగేలా కొట్టడం. “వారి 
కోసం మార్గాలు అన్వేషించకండి' అంటే 
వారికి పైచేయి అయి వారిని హింసిం 
చటానికి ప్రయత్నాలు చేయకండి అని 
అర్థం. (లేదా విడాకులు ఇవ్వడానికి 
సాకులు. వెతకటమనే భావం కావచ్చు.) 


(జామె తిర్మిజీ నికావ్‌ అధ్యాయం, 


422 


lll he ATR 
A! త 3: 5! Cans 
gh రబడ Sh: శక ఎ 

belo ha యప) 

[తు పటు 


https://teluguislam .net 


hy 


వాదీను కిరణాలు 423 SII, 
ముఖ్యాంశాలు 


1. ఈ హదీసులో కూడా ప్రయత్నాలన్నీ విఫలమైపోయినప్పుడు స్త్రీని దైవప్రవక్త (స) 
చెప్పినట్లు స్వల్పంగా మాత్రమే దండించాలని చెప్పబడింది. కొట్టడం వల్ల ఆమెలో మొండితనం 
మరింత పెరుగుతుందనే భయముంటే అసలు కొట్టకుండా ఉండటమే మంచిది. 


2. భర్త బయటికి వెళ్ళినప్పుడు భార్య తన శీలంతోపాటు, భర్త సొమ్మును, సంపదను 
కనిపెట్టుకొని ఉండాలి. భర్తకు యిష్టంలేని వారిని - వారు అతని సన్నిహితులు, సమీప 
బంధువులైనా సరే - ఇంట్లో అడుగుపెట్ట నివ్వకూడదు. 

3. భార్యకు మంచి ఆహారాన్ని, దుస్తుల్ని, నిత్యావసరాలను సమకూర్చటం భర్త 
కనీస బాధ్యత అనిపించుకుంటుంది. 


279. హజ్రత్‌ ముఆవియా బిన్‌ హైదా 
(రజి) కథనం : నేను దైవప్రవక్త (సల్లం) 
ను, “మా భార్యలకు సంబంధించి 


ట్రం కయ య ను ల - 1 
nay 14! టాం ౪ దు ‘Ju de టీ! 
1 Gaal dle ఏ0 tals Gt 55 


మాపై ఉన్న బాధ్యతలేమిటి?' అని 
“నువ్వు అన్నం తిన్నప్పుడు 
ఆమెకు కూడా తినిపించు. నువ్వు 
బట్టలు తొడుక్కోవాలనుకున్నప్పుడు 
ఆమెకు కూడా తొడిగించు. ముఖం 
మీద మాత్రం కొట్టకు. (అదేపనిగా) ఆమె 
లోపాలు ఎంచకు.(సంస్కరణ నిమిత్తం) 
ఆమెను వేరుగా ఉంచాలనుకుంటే 
ఇంట్లోనే (వేరుగా) ఉంచు” అని 
ఆయన అన్నారు. (ఈ హదీసు హసన్‌ 
కోవకు చెందినది. దీనిని అబూదావూద్‌ 
వెలికితీశారు.) ఇంకా “లా తుఖబ్బిహ్‌' 
అనే పదానికి భర్త భార్యను దేవుడు 
నిన్ను అందవికారిగా చేయాలని' శపించ 
కూడదనే అర్థం చెప్పారు, 


అడగ్గా, 


ఇ మయ! క ఆ దపా 
| జిక 15 దక డీ! ఆట 
Syl yl ely) ప్రా మూ రా. ణో 
ప న వర్త (ప్‌ YJ యా dU 


తే! త్రష్‌ 


(సుననె అబూదావూద్‌లోని నికాహ్‌ ప్రకరణం) 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 424 CaN, 


ముఖ్యాంశాలు 

భర్త మాట వినని స్ర్తీకి బుద్ధి చెప్పే ఉద్దేశ్యంతో ఆమెను వేరుపరచాల్సిన పరిస్థితి 
ఎదురయినప్పుడు ఆమెను ఇంట్లోనే ఉంచి, ఆమెతో కలవకుండా ఉండాలి. తరవేగాని 
ఇంటినుండి గెంటేయకూడదు. స్ర్తీని ఇంట్లో వేరుపరచి ఉంచినప్పటికీ, ఆమెతో మాట్లాడకుండా 
ఉండటం మంచిది కాదని, దానివల్ల భార్యాభర్తల యెడబాటు మరింత పెరిగిపోయే అవకాశ 
ముందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అయితే అంతగా అవసరమనుకుంటే భార్యను 
ఇంటిబయట కూడా వేరుగా ఉంచవచ్చు. అంతేగాని నోటికొచ్చినట్లు తిట్టడం, రోజూ కొడుతూ 
ఉండటం, విడాకులిస్తానని, ఇంటి నుండి బయటికి గెంటేస్తానని బెదిరించటం, నిత్యావసరాలు 
సమకూర్చకపోవటం, అనుచితంగా అసభ్యకరంగా ప్రవర్తించటం, చిత్రహింసలు పెట్టడం, 
ముఖంపై కొట్టడం లాంటివి చేయకూడదు. చీటికీమాటికి భార్యను కసురుకోవటం, పిల్లల 
ముందు, బంధువుల ముందు అవమానపరచటం ఇవన్నీ అనాగరిక చేష్టలు. గృహిణి గృహరాణి 
లాంటిది. కనుక భర్త ఆమెకు తగిన గౌరవం ఇవ్వాలి. ఒకవేళ స్రీ హద్దుమీరి ప్రవర్తిస్తే అప్పుడు 
ఖుర్‌ఆన్‌, హదీసుల వెలుగులో సమస్యను పరిష్కరించాలే తప్ప ఆమె పట్ల అనుచితంగా 
ప్రవర్తించరాదు. లేకపోతే ఇహపరాల్లోనూ భర్త నష్టానికి గురికావలసి వస్తుంది. 
280. హజ్రత అబూ హురైరా (రజి) 4! ళం కు gh os - 1 

నం ఫ్ర దైవప్రవక్త (స క్ట 
ల నరు పట క జ dl రం Jb iJ యు 
ప్రవచించారు : ఉత్తమ నడవడిక గల నప ws hls: ro 
శ 

వారే పరిపూర్ణ విశ్వాసులు. మీలో తమ ో టల og 
భార్యల పట్ల మంచిగా మెలిగేవారే “తం తన! టి గడ 
అందరికన్నా శ్రేష్టులు. (తిర్మిజీ దీనిని గ gn క 
ఉల్లేఖించి “హసన్‌ మరియు 
“సహీహ్‌'గా పేర్కొన్నారు.) 

(జామె తిర్మిజీలోని నికాహ్‌ ప్రకరణం) 
281. హజ్రత్‌ ఇయాస్‌ బిన్‌ అబ్దుల్లాహ్‌ రో dl Le ot ot] రోం - TAN 
బిన్‌ అబూ జుబాబ్‌ (రజి) కథనం : దైవ 
ప్రవక్త (స) “దేవుని దాసీలను (అంటే 


పయ (4! పడ సత PN 
స్రీలను) కొట్టకండని (ప్రజలకు) PN సో . శ్రే 
హితబోధ చేశారు. ఆయన ఈ హితోప soe gl ce dl gay 


దేశం చేసిన కొంతకాలానికి ఉమర్‌ hls తాత? పయ! ప్రస 0 
(రజి) ఆయన దగ్గరికి వచ్చి “స్ర్తీలు లం తంట ప్రజల డో భమ 


JG ‘JG dl టాం ర్‌ టా 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 425 రో కాలూ 


తమ భర్తలకు ఎదురుతిరుగుతున్నారని 
ఫిర్యాదు చేశారు. అప్పుడు దైవప్రవక్త (స) షష జతర తయ 15 
(అవసరమైతే) భార్యల్ని కొట్టేందుకు ృదిక క్‌ షు ఉమ శ స. Gu 
అనుమతి ఇచ్చారు. (ఆ తరువాత కొంత a క లా ల; 1 
కాలానికి) ఎంతోమంది స్త్రీలు దైవప్రవక్త . *** నష్యూ తదు! రవీ $215 
(స) సతీమణుల దగ్గరికి వచ్చి తమ న స | 
భర్తలు తమల్ని కొడుతున్నారని ఫిర్యా 

దులు చేయసాగారు. ఆ సమయంలో 

దైవప్రవక్త (స) ప్రజలతో, “చాలా మంది 

స్రీలు ముహమ్మద్‌ ఇంటిదగ్గర గుమి 

గూడి తమ భర్తల గురించి ఫిర్యాదు 

చేస్తున్నారు. మీలో తమ భార్యల్ని 

వేధించేవారు మంచివారు కారు 

జాగ్రత్త!” అని అన్నారు. 


గ Py # “7 జ ర్‌ 
ర్వ సయ్‌ టయ క్లో వ లు 


(దీనిని అబూదావూద్‌ దృఢమైన 
ఆధారంతో వెలికితీశారు.) 


న. 
“జయిర్‌న' అంటే “ఎదురు తిరగటం” తు ss పప టీ వూ 3 wed 


అని అర్థం. 'అతాఫి అంటే చుట్టు ds rar. d మద 1 
ల ల ల 
ముట్టడం అని అర్థం. వ్‌! ఘా 1 95 GE 


ఏట! వత్త! 6644 
(సుననె అబూదావూద్‌లోని నికాహ్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

చీటికిమాటికి భార్యల్ని కొట్టి హింసించటం నైతిక అధోగతికి తార్కాణమని ఈ హదీసు 
ద్వారా తెలుస్తోంది. కనుక భర్తలు తమ భార్యల పట్ల ఉత్తమ రీతిలో sd అందుకు 
దైవప్రవక్త (స) జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన ఏనాడూ ఎ భార్యనూ కొట్టలేదు. 
ఆఖరికి సేవకురాలిని కూడా కొట్టలేదు. అయితే ధర్మపోరాటంలో మాత్రం ఆయన దైవధిక్కారుల్ని 
తన చేతులతో శిక్షించారు. అలాగే దేవుని నిషే షీధాజ్ఞల్ని ఉల్లంఘించిన వారిని కూడా ఆయన 
_ దండించారు. (సుననె నసాయి) 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 426 ర కాగా 


282. హజ్రత్‌ అబ్బుల్లాహ్‌ బిన్‌ అమ్‌ బిన్‌ ధ్ర ఛూ రా టే! పూ రాం TAY 
ఆస్‌ (రజి) కథనం ప్రకారం దైవప్రవక్త శేకీత! రం ౮! టూ ఉద (ol! 
(సల్లం) ఇలా ప్రబోధించారు : “ప్రపంచ hil Gel 555 తటి Gib :u 
మంతా సామగ్రియే. అందులో సదాచార యాలు AI 
సంపన్నురాలైన భార్య అత్యుత్తమ 
సామగ్రి (లాంటిది). (ముస్తిం) 

(సహీహ్‌ ముస్లింలోని స్తన్యసంబంధ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

అబూదావూద్‌ మరియు నసాయిలలోని వేరొక హదీసులో సదాచార సంపన్నురాలైన 
భార్య ఈ లక్షణాలను కలిగి ఉంటుందని చెప్పబడింది : భర్త తన వంక చూసినప్పుడు అతన్ని 
పులకింపజేస్తుంది. భర్త ఆజ్ఞల్ని శిరసావహిస్తుంది. అతను ఇంట్లో లేనప్పుడు తన శీలాన్ని, 
అతని సొమ్మును కాపాడుతూ ఉంటుంది. కనుక మనిషి ఇహపరాల సాఫల్యం కావాలనుకుంటే, 
ధర్మపరాయణురాలైన సీనే వివాహమాడాలి. స్త్రీని ఎంపిక చేసేటప్పుడు ఆమె అందచందాలు, 
సిరిసంపదలు, వంశప్రతిష్టలకన్నా ధర్మానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి. అలాంటి స్త్రీ 
ఇహలోకంలో ఉత్తమ గృహిణిగా భర్తకు సహకరించటంతోపాటు అతని పరలోక సాఫల్యానికి 
కూడా తోడ్పడుతుంది. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


35వ అధ్యాయం 


427 ye 


sh బ్ర! టవ ర(ం ₹0 
భర్త హక్కులు 


దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ సెలవిచ్చాడు : 


“అల్లాహ్‌ ప్రీ పురుషుల్లో ఒకరికి మరొకరిపై 
ఆధిక్యతను వ్రసొదించినందువల్ల, ఇంకొ 
పురుషులు తమ సంపదను స్ర్తీల కొరకు ఖర్చు 
చేన్తున్నందువల్ల వృరుమలు స్త్రీలకు 
అధికొరులు. కనుక సుగుణవతులైన స్రీలు 
విధేయత కలిగి ఉంటారు. పురుషులు 
లేనప్పుడు అల్లాహ్‌ రక్షణలో ఉంటూ వారి 
(భర్తల) హక్కులను కాపాడతారు. 

(అన్‌ నిసా : 35) 


ఇంతకు ముందు అధ్యాయంలో వచ్చిన అమ్‌ 


బిన్‌ అహ్‌వస్‌ (రజి) హదీసు ఈ అధ్యాయానికి 


కూడా వర్తిస్తుంది. 


283. హజ్రత్‌ అబూ హురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (స) ఇలా 
ప్రబోధించారు : భర్త తన భార్యను పడక 
మీదికి పిలిచినప్పుడు ఆమె (అకార 
ణంగా) రాకపోతే, దానికిగాను భర్త 
ఆమెమీద అసంతృప్తితో ఉంటే తెల్లారే 
దాకా దైవదూతలు ఆమెను శపిస్తూ 
ఉంటారు. (బుఖారీ - ముస్తిం) 


ఉభయులూ (బుఖారీ, ముస్లింలు) 
చేసిన వేరొక ఉల్లేఖనంలో “స్తీ తన భర్త 
(మీద కోపంతో) పడకనుంచి వేరయి 


వ రేపు? టల al ల 
వ మ. CIE 
Pome ప. hea శీ డత 


LYE లలి!) 


Cuvee Gi CEST Ul, 

wo శ BS SY yy 

వసతు స్యాత్‌ gl yey TAT 

65 న్‌ పక | Jas లత 0౮ «es 

అడ్‌ ౮% న Sg | హో! Rey 
ప్రద కుటు ధయ య వద 
యళ 1312 hg వం తోం Je Gis 


న్‌ గ్‌ నూ Salts ప! 


https://teluguislam.net 


హదీసు కిరణాలు 428 రర కరా 


రాత్రి గడిపితే, తెల్లారేవరకూ (అంటే 
ఆమె తిరిగి అతని దగ్గరికి రానంత 
వరకు) దైవదూతలు ఆమెను శపిస్తూ 
ఉంటారు” అని ఉంది. 


ఆత షు సు. ర లా సు 
యః ri ek తం కకత ర్వ 
me రో సడి! vl! Peg pas ల్‌ు 
we West యమ! టి gall os స 
వేరొక ఉల్లేఖనంలో దైవప్రవక్త (సల్లం) న 

అ యా 
ఇలా అన్నారు : నా ప్రాణాన్ని తన 
గుప్పెట్లో వుంచుకున్న వాని (ప్రభువు) 
సాక్షిగా చెబుతున్నాను! ఎ మగాడైనా తన 
భార్యను పడకమీదికి పిలిచినప్పుడు 
ఆమె నిరాకరిస్తే, తిరిగి భర్త ఆమె పట్ల 
ప్రసన్నుడు కానంతవరకూ నింగినున్న 
వాడు (అల్లాహ్‌) ఆ స్త్రీ పట్ల అప్రసన్నుడై 
ఉంటాడు. 

(బుఖారీ - ముస్టీంలలోని నికాహ్‌ ప్రకరణాలు, 


ముఖ్యాంశాలు 

స్త్రీకి తన భర్త ఆజ్ఞల్ని శిరసావహించటం విధి. కనుక తగిన కారణమేదీ లేకుండా భర్త 
ఆజ్ఞల్సి పాలించకపోతే ఆమె దైవాగ్రహానికి పాత్రురాలవుతుంది.. భర్త తిరిగి ఆమె పట్ల ప్రసన్నుడు 
కానంతవరకూ దేవుడు కూడా ఆమె పట్ల ప్రసన్నుడు కాడు. తిరిగి తన భర్త దగ్గరికి వెళ్ళి 
క్షమాపణలు చెప్పుకోనంతవరకూ దైవదూతలు ఆమెను శపిస్తూ ఉంటారు. తమ మంకుతనం, 
మొండివైఖరితో భర్తల్ని సతాయించే స్రీలకు ఈ హదీసు కనువిప్పు కావాలి. 

ఈ హదీసు ద్వారా దేవుడు ఆకాశాల్లో ఉన్నాడని తెలుస్తోంది. కాని కొందరు దేవుడు 
సర్వాంతర్యామి, ప్రతిచోటా ఉన్నాడు అని అంటుంటారు. నిజమే! విశ్వంలో దేవుడు లేని 
చోటంటూ లేదు. అయితే ఆయన తన అస్తిత్వపరంగా అన్నిచోట్లా ఉన్నాడా? అంటే కాదు, 
అస్తిత్వపరంగా ఆయన సప్తాకాశాల పైనే ఉన్నాడు. జ్ఞానపరంగా, అధికారపరంగా మాత్రం ఆయన 
విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు. సృష్టిలోని ప్రతి వస్తువుపై ఆయనకు తిరుగులేని 
 అధికారముంది. విశ్వంలోని అణువణువునూ ఆయన జ్ఞానం పెనవేసుకుని ఉంది. 
సర్వాంతర్యామి అంటే అసలు అర్థం ఇది! 


284. హజ్రత్‌ అబూ హురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (స) ఇలా 
ప్రబోధించారు : భర్త (ఇంట్లో) ఉన్న 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


ప్పుడు అతని అనుమతి లేనిదే భార్య 
(నఫిల్‌) ఉపవాసాలు పాటించ రాదు. 
అలాగే, భర్త అంగీకారం లేకుండా ఆమె 
ఇతరులెవరినీ ఇంట్లో రావటానికి 
అనుమతించరాదు. (బుఖారీ- ముస్లిం, 
వాక్యాలు మాత్రం బుఖారీవి) 

(సహీవ్‌ బుఖారీలోని నికాహ్‌ 


ముఖ్యాంశాలు 


429 


వా ప్రకరణం, న 


Gate, 


ప y| lls జ ( పు రి! ఫు 
dls gm sy న యము ళో గ Y3 


శ foe! bal 144 


హీవొ మున్లీంలోని జకాత్‌ ప్రకరణం) 


ఈ హదీసు ద్వారా బోధపడుతున్న ఒక ముఖ్య విషయం ఏమిటంటే, నఫిల్‌ (స్వచ్చంద) 
ఆరాధనవల్ల తోటి మనిషి హక్కుకు భంగం వాటిల్లే ప్రమాదముంటే అప్పుడు నఫిల్‌ ఆరాధనకన్నా 
మనిషి హక్కుకే ఎక్కువ ప్రాధాన్యత నివ్వాలి. అంటే నఫిల్‌ ఆరాధనను వదలిపెట్టి తోటి 


మానవుని హక్కుని రక్షించాలి. 

285. హజ్రత్‌ ఇబ్నె ఉమర్‌ (రజి) కథనం 
ప్రకారం దైవప్రవక్త (స) ఇలా ప్రబోధిం 
చారు : మీలో ప్రతివాడూ బాధ్యతగల 
వ్యక్తే. మిమ్మల్నందరినీ తమ తమ 
బాధ్యతల నిర్వహణ గురించి (దేవుని 
సన్నిధిలో) ప్రశ్నించటం జరుగుతుంది. 
పాలకుడు (ప్రజా సంక్షేమానికి) 
బాధ్యుడు. మనిషి తన ఇంటివారి 
(సంరక్షణకు) బాధ్యుడు. అలాగే స్త్రీ 
(కూడా) తన భర్త ఇంటికి, అతని పిల్లల 
(ఆలనాపాలన)కు బాధ్యురాలు. కనుక 
మీలో ప్రతి ఒక్కరూ బాధ్యతల గల 
మనిషే. మిమ్మల్నందరినీ తమ తమ 
బాధ్యతల గురించి ప్రశ్నించటం 
జరుగుతుంది. (బుఖారీ - ముస్తిం) 


(సహీహ్‌ బుఖారీలోని నికాహ్‌ ప్రకరణం, న 


ముఖ్యాంశాలు 


టే! త్స క ప్ర! ట్రైను ఎ గీకి 
“౯5 [న 5౮ క రయ! ౮ అటో 
లం ళం సనం 
స జూ రా అం సా 
eis కేసు కం య రు యం 
ర్ట As (0933 455 అ fe 


hus wa 


ఎఎ ప్రేమ ఆడం ప్రవ లకీ 3 


హీహ్‌ ముస్టింలోని నాయకత్త ప్రకరణం) 


ప్రజలయినా, పాలకులయినా భర్త అయినా, భార్యఅయినా - సమాజంలోని ప్రతి 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 430 ర కాలూ 


ఒక్కరూ తమ తమ కార్యరంగాలకు బాధ్యులని ఈ హదీసు చెబుతోంది. కనుక ప్రతివ్యక్తీ తన 
విధుల్ని, బాధ్యతల్ని సజావుగా నిర్వర్తించాలి. తన అధీనంలో ఉన్న వారి హక్కుల్ని నెరవేర్చాలి. 
ఈ బాధ్యతా నిర్వహణలో ఏమాత్రం నిర్లక్ష్యానికి పాల్పడినా పరలోకంలో దేవునికి జవాబు 
చెప్పుకోవలసి ఉంటుంది. 
286. హజ్రత్‌ అబూ అలీ తల్‌ బిన్‌ le యయా ye gl ద్రం = TAN 
అలీ (రజి) కథనం ప్రకారం దైవప్రవక్త “జ ఇ ప్ర ర య ఈ ఇదు 
(స), “భర్త తన అవసరం నిమిత్తం ,, ఇ. 322 లం, 22 
భార్యను పిలిస్తే ఆ సమయంలో ఆమె ల బోయ మూ చూ; J 7 క. 
పొయ్యి దగ్గర వంట చేసుకుంటున్నా అం తాం! ఆం బాలీ! she ls 
కూడా వెంటనే అతని దగ్గరికి వచ్చే గాణ రా ఈయూ పథము! లకు 
యాలి” అని చెప్పారు. దీనిని తిర్మిజీ 
మరియు నసాయి వెలికితీశారు. ఇంకా 
తిర్మిజీ దీనిని “హసన్‌' మరియు 
'సహీహ్‌' గా పేర్కొన్నారు. 

(నుననె తిర్మిజీలోని న్తన్య నంబంధ అధ్యాయం) 


ముఖ్యాంశాలు 


ఇందులో భార్య తన భర్త ఆజ్ఞల్ని శిరసావహించాలని నొక్కి వక్కాణించటం జరిగింది. 
షరీఅత్‌లో భర్తలకు గొప్ప స్థానమున్న సంగతి నిజమే కాని స్రీలు తమ భర్తలను 
గౌరవించినట్టుగానే భర్తలు కూడా తమ భార్యల హక్కుల్ని తప్పకుండా గుర్తించాలి. షరీఅత్‌ 
స్త్రీలకు కూడా హక్కుల్ని ప్రసాదించిందన్న విషయాన్ని మరువరాదు. 


287. హజ్రత్‌ అబూ హురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) 
“నేనెవరికైనా ఇతరులకు సజ్ఞా (పాదాభి 
వందనం) చేయుమని ఆజ్ఞావించే | న. 
టట్లయితే తన భర్త ముందు సజ్జా రూ bilby gle dl sly) ట్ల 
చేయమని స్ర్తీకి ఆదేశించి ఉండేవాణ్ణి” “రా 
అని అన్నారు. తిర్మిజీ దీనిని వెలికితీసి 

హసన్‌ మరియు సహీహ్‌గా పేర్కొన్నారు. 


మూ తీ! షత పిట లగే రోల "4% 
11 డక్‌ ఫు 506 పోరు! ౮ 


తో A శిలా 


OTL అ యాపనీ! మాం 


(నుననె తిర్మిజీలోని స్తన్య నంబంధ అధ్యాయం) 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 431 CANE, 


ముఖ్యాంశాలు 


'సజ్ఞా' “చేయమని ఆదేశించి ఉండేవాణ్ణి' అంటే ఎవరికీ ఆ అనుమతి ఇవ్వలేదనే కదా 
అర్థం. ఎందుకు ఇవ్వలేదంటే కారణం తతదరికి తెలిసిందే. మానవుడు ఒక్క దేవుడి ముందు 
తప్ప మరెవరి ముందూ సాష్టాంగపడకూడదు. సజ్ఞా (సాష్టాంగపడటం) అనేది దాస్యానికి ప్రతీక. 
మనిషి దైవానికి తప్ప మరెవరికీ దాసుడు కాజాలడు. అలాంటప్పుడు సామాన్య మానవుల 
ముందు, చెట్టు పుట్టలు, రాళ్ళు రప్పల ముందు సృష్టిశ్రేష్టుడైన మనిషి తలవంచటం ఎంతవరకు 
సమంజసం! 

ఏది ఏమైనా ఈ హదీసు ద్వారా దాంపత్య జీవితంలో భర్తకు ఎంతటి గౌరవప్రదమైన 
స్థానముందో తెలుస్తోంది. అయితే భర్తలు భార్యల హక్కుల్ని గుర్తించినప్పుడే తమకా గౌరవం 
లభిస్తుందన్న సంగతిని గ్రహించాలి. 


288. హజ్రత్‌ ఉమ్మె సలమా (రజి. 
అన్‌హా) కథనం ప్రకారం దైవప్రవక్త (స), 
“భర్త తన పట్ల ప్రసన్నుడిగా ఉన్న స్థి సితిలో 
మరణించే స్తీ స్వర్గానికి వెళుతుందని 
చెప్పారు. 

(తిర్మిజీ దీనిని వెలికితీసి హసన్‌గా 


పేర్కొన్నారు) 


a! న మ. లాం - TAA 

» Ald) ౮6 66 we 
న. లాం GE G35; st la 
Cadi పలేయ్య. glial ely) Gis 


(సుననె తిర్మిజీలోని న్తన్య సంబంధ అధ్యాయం) 


ముఖ్యాంశాలు 


ధర్మాదేశాల్ని, ధర్మవిధుల్ని పాటిస్తూ మరోవైపు భర్తను కూడా సంతోషపెట్టే స్రీలకే ఆ 
భాగ్యం లభిస్తుంది. దేవుడు వారి చిన్న చిన్న పాపాలను మన్నించి ప్రారంభంలోనే వారిని 
స్వర్గానికి పంపుతాడు. సమాజంలో వక్రబుద్దిగల గయ్యాళులు, ఘటికురాళ్ళతో పాటు 


సౌశిల్యవతులు, సదాచార స 
ఈ హదీసులోని శుభవార్త. 

289. హ(జత్‌ ముఆజ్‌ బిన్‌ జబల్‌ (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా 
తెలియజేశారు : ప్రీ తన భర్తకు బాధ 
కలిగించినవుడు (స్వర్గంలోని) 
అప్పరసల్లో అతనికి కాబోయే భార్య 
(ఇహలోకపు సవతి మీద మండి 
పడుతూ) “ఆయన్ని బాధపెట్టకు 


౦పన్నులైన స్త్రీలూ ఉంటారు. అలాంటి సత్రవర్తనగల మహిళలకే 


ge) Jeg Gey YA 
ర: క లం స్తో ధ్ర! gore: 
ర్‌ూ = TE స డమ! ధో టాం 
య్‌ 14! య్‌ యస్‌ గ వరల! 9 
1 Orne ol als Jes Jie 2 
ర మ db Gh dl ly 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 432 భ్లజయ!ర్య్వ్యం 


దేవుడు నిన్ను నాశనం చేస్తాడు. ఆయన 
నీ దగ్గర (కొన్నాళ్ళపాటు) అతిథిగా 
ఉన్నారంతే; త్వరలోనే ఆయన నిన్ను 
విడిచిపెట్టి నా దగ్గరికి రాబోతున్నారు” 
అని అంటుంది. 


తిర్మిజీ దీనిని వెలికితీసి “హసన్‌ గా 
పేర్కొన్నారు. 
(నుననె తిర్మిజీలోని న్తన్యనంబంధ అధ్యాయం, ఇబ్బె మాజాలోని నికాహ్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

ఇస్లామీయ షరీఅత్‌ స్రీల పట్ల ఉత్తమంగా మెలగాలని పురుషులను ఆజ్ఞాపించినట్లుగానే 
తమ భర్తల పట్ల అనుచితంగా, అసభ్యకరంగా ప్రవర్తించరాదని స్రీలను కూడా అదేశిస్తోంది. 
భర్తలతో కరకుగా మాట్లాడటం, వారి పట్ల దురుసుగా ప్రవర్తించటం, వారి స్తోమతకు మించి 
కోరికలు కోరటం ఇవన్నీ భర్తలను బాధపెట్టే చేష్టలుగానే పరిగణించబడతాయి. కాని నేడు 
సమాజంలోని చాలా మంది స్ర్తీలలో ఈ అనుచిత వైఖరి రోజురోజుకీ పెరిగిపోతోంది. భర్తల 
పట్ల గౌరవం సన్నగిల్లుతోంది. ఇది విపరీతమే. భార్యాభర్తలిద్దరూ ఒండొకరి హక్కుల్ని గుర్తించి, 
పరస్పరం స్నేహ, సుహృద్భావాలతో కలిసిమెలసి ఉండాలి. 


290. హజ్రత్‌ ఉసామా బిన్‌ జైద్‌ కథనం ఇ ఇ, 1 14 
ప్రకారం దైవప్రవక్త (స) “నా తదనంతరం. ౮ జవ అటు తట 
పురుషులపాలిట స్రీలకన్నాదారుణమైన . ., f= క్ర 
ఉపద్రవం మరొకటి లేదు” అని లోలో ళో లే తహ చా 41 


లం a ALTE క. 
అన్నారు. (బుఖారీ - ముస్తిం) ఎ ఉవేల Gis GU ప్ర Jel 
(సహీవ్‌ బుఖారీలోని నికావా ప్రకరణం, నహీహ్‌ మున్లింలోని (పేమైక వచనాల 
ప్రకరణం) 
ముఖ్యాంశాలు 


ఈ హదీసులో దైవప్రవక్త (సల్లం) స్రీ ఉనికి ఉపద్రవాలకు మూలమని చెప్పారు. 
చెడు నడతగల స్రీలవల్ల ఉపద్రవాలు మొదలవుతాయన్న విషయంలో సందేహం లేదు. 
సమాజంలోని అనేక చెడుల్లో ప్రత్యక్షంగానైనా, పరోక్షంగానైనా స్రీ ప్రమేయం ఎంతో కొంత 
తప్పకుండా ఉంటుంది. సాధారణంగా భార్యల గొంతెమ్మ కోర్కెలను తీర్చటం కోసమే భర్తలు 


https://teluguislam.net 


వాదీను కిరణాలు "433 ర కాలూ 


అగక్రమార్దనకు పాల్పడుతుంటారు. అలాంటి స్త్రీలే గనక నిరాడంబరత్వాన్ని అలవరచుకుంటే, 
వారి భర్తలకు డబ్బుకోసం అడ్డదారులు తొక్కాల్సిన అవసరం ఉండదు. వివాహ వేడుకల 
సందర్భాల్లో కూడా స్త్రీలే ఎక్కువగా ఆచారాలు, సంప్రదాయాల పేరిట తమ భర్తలతో ఎన్నో 
ధర్మవిరుద్ధమైన పనులు చేయిస్తారు. దుబారాగా డబ్బు ఖర్చు చేయిస్తుంటారు. నేడు వివాహాలు 
కష్టతరమై పోతున్నాయంటే దానికి స్త్రీలే కారణం. సాధారణంగా పురుషులకన్నా స్త్రీలే ఎక్కువగా 
పురాతన ఆచార వ్యవహారాలకు ప్రాధాన్యతనిస్తారు. కనుక వైవాహిక వ్యవస్థ బాగుపడాలంటే 
ముందుగా స్ర్తీల ఆలోచనా ధోరణిలో మార్పు రావాలి. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 434 ర కార 


36వ అధ్యాయం 


ధు! (తపి! GY 


=) 

న్నను ఖర్చు చేయడం 
దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ సెలవిచ్చాడు: పస్ట్‌ ENS టి య త! ౮౪ 
“పిల్లల తండ్రి వారి తల్లులను తగురీతిలో భోజన . y AY ni కస్య హన 
వస్త్రాలను నమకూర్చి పోషించవలసి గాం భట సు 05 32 55 31} fe 
ఉంటుంది.” (అల్‌ బఖర : 233) రష సరీ హం డు, జ స్య 
మరోచోట ఇలా సెలవిచ్చాడు : నీల లకు AY వతం) dusty} 
“సంపన్నుడైన వ్యక్తి తన ఆర్థిక స్తోమతను బట్టి శ మ్మ ఏ యయ Gs 


ఖర్చు పెట్టాలి. తక్కువ ఉపాధి ఇవ్వబడిన 
వ్యక్తి, అల్లాహ్‌ తనకు ఇచ్చిన ధనం నుంచే 
ఖర్చుపెట్టాలి. అల్లాహ్‌ తాను ప్రసాదించిన 
దానికి మించి ఎవరిపైనా భారం మోపడు.” 

(అత్‌ తలాఖ్‌ : 7) 
ఇంకొకచోట ఇలా అన్నాడు : 


“మీరు దేనిని ఖర్చు చేసినప్పటికీ దాని స్థానంలో 
ఆయనే మీకు మరింత ఇస్తాడు.” (సబా : 39) 


Iris] 


291. హజత్‌ అబూ హురైరా (రజి) 

కథనం ప్రకారం దైవప్రవక్త (స) ఇలా 
ప్రబోధించారు : ఒక దీనారుని నువ్వు 

దేవుని మార్గం (అంటే ధర్మోన్నతి కోసం డో పష ఫు oa లజ థో య! 
సే కృషిలో ఖర్చు చేస్తావు. ఒక అహా 9 : డు ఫ్య జ 
దీనారుని నువ్వు బానిసకు స్వేచ్చ 

ప్రసాదించటం కోసం ఖర్చు చేస్తావు. 

మరో దీనారు ఓ అభాగ్యుడికి దానంగా 

ఇస్తావు. ఇంకో దీనారుని నువ్వు నీ 

__ఆలుబిడ్డలకోనం ఖర్చు పెడతావు. 


న డూ ఫస లో! ల్‌ో వ. 
పయత వ్ర యే! కా లీక్‌ ‘YG Es 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 435 భరమ! రూర్చ 
అయితే విటన్నింటిలో నువ్వు నీ స! యు! dal gle il Ae 
ఆలుబిడ్డల కోసం ఖర్చుపెట్టే దీనారే హస్తే తపప వ 


అత్యంత పుణ్యప్రదమైనది.” (ముస్లిం) 

(సహీహ్‌ ముస్తింలోని జకాత్‌ ప్రకరణం) 
ముఖ్యాంశాలు 

ఈ హదీసు జకాత్‌ ఇచ్చే స్తోమతలేని తక్కువ ఆదాయంగల వారికి ఉద్దేశించబడినది. 
అలాంటివారు తమ దగ్గరున్న డబ్బుతో ముందుగా తమ ఆలుబిడ్డల అవసరాలను తీర్చాలి. 
వారి భోజన వస్త్రాల కోసం డబ్బు ఖర్చు పెట్టాలి. అందులోనే వారికి ఎంతో పుణ్యం లభిస్తుంది. 
మనిషి ఆలుబిడ్డలపై ఖర్చుపెట్టడం అతని విధి. దీనికి భిన్నంగా దానధర్మాలు చేయటం 
నఫిల్‌ (స్వచ్చంద) ఆరాధన మాత్రమే. అలాంటప్పుడు విధిని (ఫర్ట్‌ను) విస్మరించి స్వచ్చంద 
(నఫిల్‌) ఆరాధనల్ని పాటిస్తే లాభమేంటి? అయితే జకాత్‌ ఇచ్చే స్థోమత కలిగిన ధనవంతులకు 
ఈ నిబంధన వర్తించదు. వారి వ్యవహారం ఇందుకు భిన్నంగా ఉంటుంది. స్తోమత కలిగివున్న 
ధనవంతులు తమ జకాత్‌ సామ్మును తమ ఆలుబిడ్డలపై ఖర్చు పెట్టకూడదు. దానిని జకాత్‌ 
సొమ్ము పుచ్చుకోవటానికి అర్హులైనవారికే ఇవ్వాలి. 


292. దైవప్రవక్త (స)చే స్వేచ్చనాసగ 


బడిన బానిస హజ్రత్‌ అబూ అబ్బుల్లాహి 
సౌబాన్‌ బిన్‌ బుజ్‌దుద్‌ - ఈయన్ని అబూ 
అబ్బుర్రహ్మాన్‌ అని కూడా పిలుస్తారు - 
చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త (స) 


ఎ లెడ్‌; ఉం yl లం AY 

SF SR SUS ellie yl 
స్తవ! Jy dG ౮6 స్తత! J) 
sea మంటు యా! తప్పడు Jah 


ఇలా ప్రబోధించారు : “మనిషి తన 
ఆలుబిడ్డల కోసం ఖర్చుపెట్టే దీనారు 
(పుణ్యం రీత్యా) అత్యుత్తమ దీనారు. 
తరువాత దైవమార్గంలో (ఉపయోగించే) 
తన వాహనం కోసం ఖర్చుపెట్టేది. ఆ 
తరువాత దైవమార్గంలో తన సహచరుల 
కోసం ఖర్చుపెట్టె దీనారు. (ముస్లిం) 
(సహీహ్‌ ముస్లింలోని జకాత్‌ ప్రకరణం) 


లభ తో ముం a 365 calle 
Jes gh sol le ‘365 eal 


.p— oly Cal 


ముఖ్యాంశాలు 


ఈ హదీసు కూడా తక్కువ ఆదాయం గలవారికే వర్తిస్తుంది. చాలీచాలని జీతాలతో 
బతికేవారు అతిగా దానాలు చేసి ఆలుబిడ్డల్ని ఇబ్బందులకు లోనుచేయటం కూడా మంచిపద్దతి 


https ://teluguislam.net 


436 


GAN; 


వాదీను కిరణాలు అ | 


కాదు. అలాంటి వారు తమ ఆలుబిడ్డల్ని సుఖపెడితే అదే వారి పాలిట గొప్ప దానంగా 
పరిగణించబడుతుంది. ఆ తరువాత కూడా ఏమైనా మిగిలివుంటే అప్పుడు హదీసులో 


వివరించబడిన క్రమంలో ఖర్చుపెట్టాలి. 

293. హజ్రత్‌ ఉమ్మె సలమా (రజి. 
అన్‌హా) కథనం : నేనొకసారి దైవ 
ప్రపవక్తతో, “దైవప్రవక్తా! నేను (నా భర్త) 
అబూ సలమా పిల్లల కోసం డబ్బు ఖర్చు 


we dl oy యు gh se, rar 
యీ? పన త్రయ [ఈ మం 6 ఈ వదక 


3 


Oy el టీ తమ ply 


నలత క్ల వ ద్ర గవ గన సడ 
ole Gis gl il cl; 


పెడితే అందులో నాకు పుణ్యం లభి 
స్తుందా? వాళ్ళు అటూ ఇటూ అడు 
కుంటూ తిరుగుతూ ఉంటే నేను 
చూడలేకపోతున్నాను. వాళ్ళు కూడా నా 
పిల్లలే కదా!” అని అడిగాను. దానికి 
ఆయన “అవును, నువ్వు వారికోసం 
ఖర్చు చేస్తున్నదానికి నీకు (తప్పకుండా) 
పుణ్యం లభిస్తుంది” అని సమాధాన 
మిచ్చారు. (బుఖారీ - ముస్తిం) 


(బుఖారీ - ముస్టింలోని జకాత్‌ ప్రకరణాలు) 


ముఖ్యాంశాలు 
తల్లిదండ్రులు కడుపుతీపితోనే తమ సంతానంపై డబ్బు ఖర్చుపెడతారు. అయినప్పటికీ 
దేవుడు దానిపై కూడా తల్లిదండ్రులకు ఎంతో పుణ్యాన్ని ప్రసాదిస్తాడు. కొన్ని సందర్భాల్లోనయితే 
ఈ పుణ్యం ఇతర దానధర్మాలకన్నా రెట్టింపు అయిపోతుంది. ఇది దేవుని మహదానుగ్రహం. 
294. గ్రంథ (ప్రార లో సంకలానికి 
గ్రంథ ప్రారంభంలో సంకల్పా యార్‌ రా 


సంబంధించిన అధ్యాయం (క్రింద Gi! ME మూ ఢో we టీ! డూ 


haw ల్‌ న. 


మేము పేర్కొన్న సుదీర్హ హదీసులో సాద్‌ 51 శ! అధ జ J స య 
బిన్‌ అబూ వజఖ్ఞాస్‌ (రజి) దైవప్రవక్త (స) గ మ గో ర 
తనతో “నీవు దైవ ప్రసన్నతను ఆ ప్ర ప్రై a5 2౮ ౮6 హత ర్వ 


ల్‌ 
తో ww 


EG oh 3] తు Gy 
wi gg se 


బడయటం కోసం ఖర్చుచేసే సేదానికి నీకు 
తప్పకుండా పుణ్యం లభిస్తుంది. ఆఖరికి 
నీవు నీభార్య నోటికందించే దానిపై 
(ముద్ద) కూడా నీకు పుణ్యం దొరుకు 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 437 రో కలా. 


తుంది” అని అన్నారని తెలియజేశారు. 
(బుఖారీ - ముస్థిం) 


(సహీహ్‌ బుఖారీలోని విశ్వాస ప్రకరణం; సహీహ్‌ ముస్థింలోని వీలునామా ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

మనిషికి సహజంగానే తన ఆలుబిడ్డలపై పేమ ఉంటుంది. ఈ (ప్రేమానురాగాల 
మూలంగానే అతను వారిని పోషించటానికి కష్టపడతాడు. వారి అవసరాలన్నీ తీరుస్తాడు. వారు 
సుఖంగా ఉంటే తానూ సంతోషిస్తాడు. అయితే మనిషి ఇదంతా తాను దైవాజ్ఞమేరకే చేస్తున్నానని 
సంకల్పించుకుంటే చాలు అతని సంతోషం కూడా “ఆరాధన అయిపోతుంది. దానిపై అతనికి 
పుణ్యమూ లభిస్తుంది. 
295. హజిత్‌ అబూ మస్‌వూద్‌ బద్రీ 


(రజి) కథనం ప్రకారం దైవప్రవక్త (స) 
“మనిషి గనక పుణ్యాన్ని ఆశిస్తూ తన 
భార్యాబిడ్డలపై డబ్బు ఖర్చుపెడితే అది 


ఢి! వో al Baa) -t4o 
Git 5} 206 క్ట గీ! పం మూ తే! ఆ 


ల వీన్‌ 


బంట పయన హవ పు గమ! 


అతని తరపున దానంగా పరిగణించబడు 
తుంది' అని అన్నారు. 

(బుఖారీ - ముస్థిం, 

(సహీహ్‌ బుఖారీలోని విశ్వాస ప్రకరణం, సహీహ్‌ ముప్లింలోని జకాత్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

“పుణ్యాన్ని ఆశించడమంటే' దేవుడు తనపై మోపిన ఆలుబిడ్డల పోషణా బాధ్యతను 
నిర్వహిస్తున్నాననీ, బంధువుల హక్కుల్ని నెరవేర్పాలన్న దైవాజ్ఞను పాటిస్తున్నాననీ, దీనివల్ల 
దేవుడు తన పట్ల ప్రసన్నుడౌతాడని భావించటం. ఇలా భావించి ఆలుబిడ్డల కోసం డబ్బు 
ఖర్చుపెడితే దానిపై కూడా పుణ్యం లభిస్తుంది. 


296. హజ్రత్‌ అబ్బుల్లాహ్‌ బిన్‌ అమ్‌ బిన్‌ 
ఆస్‌ (రజి) కథనం ప్రకారం దైవప్రవక్త 
(సల్లం) ఇలా ప్రవచించారు : “మనిషి 
ఒకరి తిండి తిప్పలకు బాధ్యుడై తన 
(బాధ్యతను) నిర్లక్ష్యం చేయటం చాలు 
అతను పాపిష్టి మనిషి అని చెప్పటానికి!” 
(ఈ హదీసు దృఢమైనది. దీనిని 
అబూదావూద్‌ వెలికితీశారు.) 


ర టే! యని ey కక 

‘JG ఉటూ టీ! సన్న బంట! ప్ర 
dU} sy హా Ed I, ల 
»l మ డా డస ౫ శ్ర 


https://teluguislam.net 


హదీను కిరణాలు 438 RATED 


ఇమామ్‌ ముస్లిం కూడా దీనిని “మనిషి పా థో అయా టు బతి వ్ర 
ఒకరి తిండికి యజమాని అయి అతనికి లా ల! | టీల ఆతి ‘Ju మ 
తిండి పెట్టకుండా ఉండటం she CE PO షప 
అతను పాపిష్టి మనిషి అని చెప్పటానికి! 

అని దైవప్రవక్త (స) చెప్పారన్న అర్థంలో 

ఉల్లేఖించారు. 

(సుననె అబూదావూద్‌ మరియు సహీహ్‌ ముస్తింలోని జకాత్‌ ప్రకరణాలు) 
ముఖ్యాంశాలు 

ఆలుబిడ్డల పోషణలో నిర్లక్ష్యం వహించటం మహాపాపం. మనిషి కర్మల జాబితాలో 
ఇతర పాపాలేమీ లేకుండా ఈ ఒక్క పాపం ఉన్నా దానిపై దేవుడు ప్రళయదినాన అతన్ని 
పట్టుకొని శిక్షిస్తాడు. 

ఈ హదీసు భావం ఎంతో విసృతమైనది. ఒక్క ఆలుబిడ్డలే గాకుండా పోషణాపరంగా 
తనపై ఆధారపడివున్న వారందరూ దీనిక్రిందికి వస్తారు. తన అధీనంలో పనిచేసే ఉద్యోగులు, 
నౌకర్లు, సేవకుల హక్కుల్ని నెరవేర్చే బాధ్యత గనక తనపై ఉంటే యజమాని తప్పకుండా ఆ 
బాధ్యతను నిర్వర్తించాలి. బాధ్యతా నిర్వహణలో ఏమాత్రం నిర్లక్ష్యానికి పాల్పడినా దేవుని దృష్టిలో 
అతను నేరస్టుడిగా పరిగణించబడతాడు. 
297. హ(జత్‌ అబూ హురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా ॥ క 

wan = dbo cg * త 
తెలియజేశారు : ప్రతి రోజూ ఇద్దరు రా (జలా ఈ dE ర యూ 
దైవదూతలు దిగివస్తారు. వారిలో ఒక లేకు తు! 5 రయ స ag తపు! 
దూత, “దేవా! ఖర్చుపెట్టేవాడికి ఇ కం Ul Gs Lil Hi (మ! 
ఫలాన్ని ప్రసాదించు!” అని ప్రార్థిస్తే, 

ళ్‌ క్‌ ర se | EV 
రెండవ దూత, “దేవా! కూడబెట్టుకునే రు టే be | ను ల 
వాడి సంపదను నాశనం చెయ్యి” అని టో 
అంటాడు. (బుఖార - ముస్థీం) 

(నహీవొ బుఖారీ మరియు నహీహ్‌ ముస్తింలలోని జకాత్‌ ప్రకరణాలు) 


Nas క Gl రాం = 4% 


ముఖ్యాంశాలు 


ఈ హదీసు ద్వారా మంచివారికి మేలు జరగాలని ప్రార్థించటంతోపాటు చెడ్డవారిని 
శపించటం కూడా ధర్మసమ్మతమేనని తెలుస్తోంది. ఇంకా దీనిద్వారా బోధపడే మరో ముఖ్య 
' విషయం ఏమిటంటే, ఇతరుల కోసం డబ్బు ఖర్చు పెట్టటం పుణ్యప్రదమైనట్లుగానే, అసలు 
ఖర్చు చేయకుండా పిసినారితనానికి పాల్పడటం కూడా పాపమే. పిసినారితనం మనిషిని దైవశిక్షకు 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 439 RIAD 


గురిచేస్తుంది. ఇతరులకు ఇవ్వకుండా, తామూ అనుభవించకుండా సంపదను వృధాగా నాశనం 

చేసుకునే పిసినిగొట్టుల్ని మనుషులేకాదు, దైవదూతలు కూడా అసహ్యించుకుంటారు. 

పిసినారులకు ఎక్కడా విలువ ఉండదు. 

298. హజ్రత్‌ అబూ హురైరా (రజి) గారీ ౧ a ge cay TAA 
సిన కథనం ప్రకారం దైవప్రవక్త (స 

MR క EN le ss Ci in 

ఇలా ఉద్బోధించారు : “పై పై (ఇచ్చే) 


గ 


చెయ్యి, క్రింది (పుచ్చుకునే) చెయ్యికన్నా yb se 0G రా. 3 లస 
శ్రేష్టమైనది. డబ్బు ఖర్చుపెట్టేటప్పుడు. ప వయపు పము రో డాలీ 
ముందు నీపై ఆధారపడి ఉన్న వారితో 
మొదలుపెట్టు. అవసరాలన్నీ తీరి 
పోయాక చేసే దానవే అత్యుత్తమ 
దానం. ఎవరైనా ఇతరుల ముందు 
చేయి చాపకుండా ఉండాలనుకుంటే 
దేవుడు (తప్పకుండా) వారికా భాగ్యాన్ని 
ప్రసాదిస్తాడు. ఇంకా ఎవరైనా నిరపేక్షా 
భావాన్ని కోరుకుంటే దేవుడు అతన్ని 
నిరపేక్షాపరునిగా మారుస్తాడు.” 
(బుఖారీ) 
(సహీహ్‌ బుఖారీలోని జకాల్‌ ప్రకరణం) 


తబ! ly టి! ప ట్ర 


ముఖ్యాంశాలు 

దైవమార్గంలో ఖర్చుపెట్టడం గొప్ప పుణ్య కార్యమే. అయితే తనపై ఆధారపడివున్న 
వారి అవసరాలను తీర్చకుండా దానధర్మాల్లో డబ్బు ఖర్చుపెట్టడం సముచితం కాదు. ముందు 
ఆలుబిడ్డలు, మరియు తన అధీనంలో ఉన్నవారి అవసరాలను తీర్చాలి. దేవుని సన్నిధిలో 
ఇది కూడా దానంగానే పరిగణించబడుతుంది. 


మనిషి తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలి. ఇతరుల ముందు చేయి చాపి అడుక్కోవటం 
మర్యాదస్తులకు శోభించదు. కనుక నిరపేక్షాభావాన్ని అలవరచుకోవాలి. లేనిదానికోసం 
వెంపర్గాడకుండా ఉన్నదాంట్లోనే తృప్తిగా బ్రతకాలి. ఆత్మతృప్తిని, నిరపేక్షా భావాన్ని ప్రసాదించమని 
దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండాలి. దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


3౩37వ అధ్యాయం 


440 


GAN, 


3 తాడు తటి! EC TY 


కల. 


PL 


ప్రీతికరమైన సంపదను ఖర్చు చేయటం 


దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ సెలవిచ్చాడు: (క! 


“అత్యంత ప్రీతికరమైన వస్తువులను (దైవ 
మార్గంలో) ఖర్చుపెట్టనంతవరకు మీరు 
సత్కార్యస్థాయికి చేరుకోలేరు.” 

(ఆలి ఇమ్రాన్‌ : 92) 


ఇంకోచోట ఆయన ఇలా అంటున్నాడు: 


“విశ్వసించిన ప్రజలారా! మీరు సంపాదించిన 
ధనంలోని, మేము మీ కొరకు నేల నుండి 
ఉత్పత్తి చేసిన దానిలోని మేలైన భాగాన్ని 
దైవమార్గంలో ఖర్చుపెట్టండి. ఆయన మార్గంలో 
ఇవ్వటానికి పనికిరాని వస్తువులను ఎరితీసే 
ప్రయత్నం చేయకండి.” (అల్‌ బఖర : 267) 


299. హజ్రత్‌ అనస్‌ (రజి) కథనం : 
మదీనాలోని అన్సాల్‌ మున్సింలలో 
హజ్రత్‌ అబూ తల్హా (రజి) గొప్ప ధనవం 
తులు. ఆయనకు ఎన్నో ఖర్జూరపు తోట 
లుండేవి. తన సంపదలో ఆయనకు 
“'వైరహా అనే తోటంటే చాలా యిష్టం. 
అది మప్టిదె నబవీ ముందు భాగంలో 
ఉండేది. దైవప్రవక్త (సల్లం) (కూడా 
తరచూ) ఆ తోటలోకి వెళ్తుండేవారు. 
అక్కడ లభించే మంచినీళ్ళు త్రాగేవారు. 
(కొంత కాలానికి) “మీకు అత్యంత 


hs Ee IVES ges al ల$ 
54% 


wd, LAY Seed Ce 


waa ఘమ: పట్లే! Gh? 
వూ క హే రబ్లో డం క. 
.. ప ప్‌ a1! Bb Fron 


“> 


OW ప] ప్రో 


౮6 టూ టే! ది ద్ర రో - రర 

యహ ఎ Al go, ialb తత 
sgl ధవ! 6 os ప్ర Je మ 
Tea సము మత యో. న 
పటము గయ్‌ ప్త TRL 


ois తప యు క రక ఇభ డు 36 


https://teluguislam.net 


హదీను కిరణాలు 


ప్రీతికరమైన దానిని (దైవమార్గంలో) (త్య క్లీక్టీ 


ఖర్చు చేయనంతవరకు మీరు పుణ్య 
స్థాయికి చేరుకోలేరు” అనే దైవసూక్తి 
అవతరించినప్పుడు అబూ తల్లా లేచి, 
“దెవప్రవక్షా! మీకు అత్యంత ప్రీతికర 
మైన వస్తువుని ఖర్చుచేయనంత 
వరకూ మీరు పుణ్యస్థాయికి చేరుకో 
లేరని అంటున్నాడు దేవుడు. నా సంపద 
మొత్తంలో బైరహా తోట నాకు అత్యంత 
ప్రీతికరమైనది. అందుచేత నేను దానిని 
అల్లాహ్‌ కోసం దానం చేస్తూ దానిపై 
నాకు పుణ్యం లభిస్తుందని, ఇంకా (పర 
లోకంలో కూడా) దేవునివద్ద దాని 
పుణ్యం నిలువచేసి ఉంచబడుతుందని 
ఆశిస్తున్నాను. కనుక దైవప్రవక్తా! మీరు 
దీనిని దేవుడు ఎక్కడ వినియోగించ 
మంటే అక్కడ వినియోగించండి” అని 
అన్నారు. 

ఆయన మాటలు విని దైవప్రవక్త (స) 
“ఓహో! ఇదెంతో లాభదాయకమైన 


సంపద. నిజంగా ఇది ఎంతో లాభ 


దాయకమైన సంపద. ఇప్పుడు నువ్వన్న 
మాటలన్నీ నేను విన్నాను. అయితే 
నువ్వు ఈ తోటను నీ బంధువుల్లో 
పంచిపెడితే సముచితంగా ఉంటుందని 
నేను భావిస్తున్నాను” అని అన్నారు. 


దానికి అబూ తల్హా (రజి) “(అలాగే) 
చేస్తాను దైవప్రవక్తా!” అని అన్నారు, అన్న 


441 


- 
జీ దం భళా కి త్త vr ల 


bh శ్రమము రతం) :ప్టా 
నం #419 ఆ il ల 
తము OF JE త రీ 14 ర్య 
ర్య AAI డు షీ భర! భీత 5, 
తము Gs మడ ఫై ye రవ! 


క లేం య 5 ల టో 
wl Le a3 aw ye పాం! తో 


Sf తవ Halt టల JG 
06 ఈ ఇ శక్త త రం తడ A 
ద 4 డ్రై లేం Ws ప్ర 
న 
Jat ples nT 
Gs eye gp మా బీ ప 14! 
[ ale Gis a5 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


ప్రకారమే ఆ తోటను ఆయన తన 
బంధువులకు, పెద్దనాన్న, చిన్నాన్న 
పిల్లలకు పంచిపెట్టారు.” 

(బుఖారీ - ముస్తిం) 
“మాలున్‌ రాబిహున్‌. ఈ పదం సహీహ్‌ 
లో “రాబిహున్‌ మరియు 'రాయివున్‌' 
రెండు విధాలా ఉల్లెఖించబడింది. 
'రాయివున్‌' అంటే దీని లాభం తిరిగి 
నీకే చేరుతుంది అని అర్థం. “బైరహా 
ఒకానొక ఖర్జూరపు తోట. ఈ పదం 
బీరహా అని కూడా ఉచ్చరించబడింది. 


442 


Gan, 


15 ౮6 వస్త ఎక 


ad త్త 
నత్త! cst VU a elt 
le) 3 యప ర 


టాపు ౮! బార ర్ట 


(సహీవ్‌ బుఖారీ మరియు నహీహ్‌ మున్లింలోని జకాత్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


1. ఈ హదీనులో దైవప్రవక్త సహచరులు ప్రదర్శించిన నిరుపమాన త్యాగభావం 
ప్రకటితమవుతోంది. ఆయన సహచరులు దైవ సంకేతంపై ప్రాణాలర్పించటానికైనా 


సిద్ధంగా ఉండేవారు. 


2. “మీరు పుణ్యస్థాయికి చేరుకోలేరంటే' పరిపూర్ణ విశ్వాస స్థాయికి చేరుకోలేరని అర్థం. 
అత్యంత ప్రీతికరమైన వస్తువుని త్యాగం చేయటం పరిపూర్ణ విశ్వాసానికి తార్కాణం. 


3. బంధువులు నిరుపేదలు, అభాగ్యులై ఉంటే దానధర్మాలు చేసేటప్పుడు వారికే ఎక్కువ 
ప్రాధాన్యం ఇవ్వాలి. లేని పరిస్థితుల్లో ఎవరికయినా ఇవ్వొచ్చు. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


38వ అధ్యాయం 


443 రు కాలా 


పప్పే మనే టనే ts ధిర ౪4 
Bly $e p55 3105 3 Jl 


TEE రూ గ 


4 టయ శు! 


= ల అయ! లో ఓ (53 థి ఓ టీ 


తన ఇంటివారిని, ప్రాజ్ఞులైన సంతానాన్ని ఇంకా తన 
అధీనంలో ఉన్నవారందరినీ దైవానికి విధేయత చూపమని 
ఆజ్ఞాపించటం, వైముఖ్యం నుండి వారిని నిరోధించటం, 
అవసరమైతే శిక్షించటం, నిషిద్ధ విషయాల జోలికి 
పోకుండా వారిని ఆపటం విధి. 


దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ ఇలా అదేళిస్తున్నాడు: 


“నీ కుటుంబ సభ్యులను నమాజు చెయ్యమని 
ఆజ్ఞాపించు. స్వయంగా నీవు కూడా దానిని 
పొటించు.” (తాహా : 132) 
మరోచోట ఇలా అంటున్నాడు : 
“విశ్వాసులారా! మిమ్మల్నీ, మీ పరివారాన్నీ 
నరకాగ్ని నుండి కాపాడుకోండి.” 

(అత్‌ తహ్రీమ్‌ : 6) 


300. హజ్రత్‌ అబూ హురైరా (రజి) 
కథనం : ఒకసారి (దైవప్రవక్త ముద్దుల 
మనవడు) హజత్‌ హసన్‌ (రజి) సదఖా 
చేయబడిన ఖర్జూరాన్ని తీసుకొని (ఆడు 
కుంటూ దాన్ని) నోట్లో వేసుకున్నాడు. 
అది చూసి వెంటనే దైవప్రవక్త (స) 
“అయ్యో! దాన్ని ఊసెయ్యి, మనం 


DAA దస య dl ౮౮ 

yw Jb LAITY 4b] CU Ls 

60 Sub at rahi, 
Om] 


మూ తీ ప gl గ్ర +. 

టే! షం tle or rod! dl JU 

శ ఆన మ ప స పప షక 

(ol న మం. రం లట ప్ర 

Care షయ! sty థీ es ul 4 
45 రము 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


సదఖా చేయబడింది తినమని నీకు 
తెలియదా!” అని అన్నారు. (బుఖారీ - 
ముస్లిం) 

వేరొక ఉల్పేఖనంలో “మనకు సదఖా 
(వస్తువుని అనుభవించటం) ధర్మ 
' సమ్మతం కాదు అని ఉంది. 


“కఖ్‌, కఖ్‌' - దీన్ని 'కఖిన్‌, కఖిన్‌' అని 
కూడా చదవవచ్చు. చిన్నపిల్లల్ని చెడుల 
జోలికి పోకుండా మందలించటానికి ఈ 
పదాన్ని వాడుతారు. హజ్రత్‌ హసన్‌ (రజి) 
ఆ సమయంలో పసిపిల్లవాడు. 
(సహీవ్‌ బుఖారీ మరియు నహీ 


ముఖ్యాంశాలు 


444 


ర కాలా 


ప్ర wy fh : ఫు ఆ్రోం 

త్రయ లజ = dy Ba 

క రివ! శ్ర ప ఉం క cst! 

TT RETA 
స్తం టూ | sists 


హ్‌ ముస్తింలలోని జకాత్‌ ప్రకరణాలు) 


1 ఈ హదీసు ద్వారా దైవప్రవక్త కుటుంబీకులకు, ఆయన వంశస్థులకు దానధర్మాలు 
పుచ్చుకోవటం ధర్మసమ్మతం కాదని తెలుస్తోంది. ఆయన వంశస్థులంటే కు 


మరియు ముత్తలిబ్‌ సంతతి. 


2. పిల్లలకు పసితనం నుంచే సరైన శిక్షణను ఇవ్వాలి. తల్లిదండ్రులు తమ పిల్లలు చేసే 
పనుల్ని ఓ కంట గమనిస్తూ ఉండాలి. వారివల్ల ఎదైనా పారపాటు జరిగితే వెంటనే 
వారిని సరిదిద్దాలి. వారికి చిన్నప్పటినుంచే ధర్మాధర్మాలను గురించి బోధిస్తూ ఉండాలి. 

3. దానధర్మాల వల్ల వచ్చే ధనం ప్రజాధనం అవుతుంది. ఏ ఇంట్లోనయినా లేక 
సంస్థలోనయినా సొమ్ము సమీకరించబడితే దాని భద్రతకు బాధ్యులైన యజమానులు 
దానిని అన్ని విధాలా కాపాడుతూ నిజమైన హక్కుదారులకు చేరేటట్లు చూడాలి. తమ 
బంధుమిత్రులెవరూ దానిని ఉపయోగించుకోకుండా కాపాడాలి. 


301. దైవప్రవక్త సంరక్షణలో పెరిగిన 
హజ్రత్‌ అబూ హఫ్స్‌ ఉమర్‌ బిన్‌ అబూ 
సలమా అబ్దుల్లాహ ఇబ్నె అబ్బుల్‌ అసద్‌ 
(రజి) కథనం : నేను దైవప్రవక్త (స) 
సంరక్షణలో పెరుగుతుండేవాడ్ని. నేను 
అన్నం తినేటప్పుడు కంచంలో (ని 
ఆహారాన్ని అన్ని వైపుల నుంచి తీసుకొని 


అ ఈర యహ! vey ఎక, 11 
Joes ges Al పా oy due 
లు ఆ అత దిక్‌ ‘Jb సత్త 4। 
క 


మము! ట్రై యల్‌ ధవ దట్స్‌ ప్త & 
alg Fee BA రట yw 


https://teluguislam .net 


వాదీను కిరణాలు 


తింటూ) చెయ్యిని అటూ ఇటూ మడ్డకు 


కదిలిస్తూ ఉండేవారుః దెవప్రవక్త (స) 
అది చూసి, “ “అబ్బాయో! (అన్నం 
తినేముందు) “బిస్మిల్లా పఠించు. కుడి 
చేతో తిను. (కంచంలో) నీ ముందు 
భాగంలో ఉన్నది తీసుకొని తిను” అని 
ఉపదేశించారు. ఆ రోజు నుండి నేను 
దైవప్రవక్త చెప్పిన ప్రకారమే తింటూ 
వస్తున్నాను. (బుఖారీ - ముస్లిం) 


“తతీషు' అంటే చెయ్యి కంచం అంచుల 
దగ్గర కదలాడుతూ ఉండేదని అర్థం. 


(సహీహ్‌ బుఖారీలోని అన్మపానీయాల ప్రకరణం - న 


(కరణం, 


ముఖ్యాంశాలు 


రక్తీకుడక 


టయ్మస్త Jw 
le Ge స్త gs త ట్ర 


ae జో ఖ్‌ ఖే yt యా 
Liu) తతో క! గో 


నహీహ్‌ ముస్తీంలోని పానీయాల 


1 ఈ హదీసు కూడా పిల్లలకు సభ్యతా సంస్కారాలు నేర్పాలని ప్రబోధిస్తోంది. 


2, అన్నం తినేముందు 'బిస్మిల్లాహ్‌ 


' పఠించి మరీ తినటం (ప్రారంభించాలి. పలువురు ఒకే 


పళ్ళింలో తింటున్నప్పుడు ప్రతి ఒక్కరూ తమ ముందు భాగంలో ఉన్న ఆహారాన్నే 
తీసుకుని తినాలి. అయితే పళ్లెంలో రకరకాల పండ్లు, ఫలాలు ఉన్నప్పుడు మాత్రం 


ఎటువైపు నుంచైనా తీసుకొని తినవచ్చు. 


3. పిల్లలు తప్పుచేస్తే 


-అప్పటికప్పుడే- వారిని సరిదిద్దాలి. సరైన విధానం గురించి బోధించాలి. 


అలా చేస్తే పిల్లలు తమ తప్పుని తెలుసుకొని ఇంకెప్పుడూ అలాంటి తప్పు చేయకుండా 


ఉంటారు. 
302. హజ్రత్‌ ఇబ్నె ఉమర్‌ (రజి) కథనం 
ప్రకారం దైవప్రవక్త (స) ఇలా ప్రబోధిం 
చారు : మీలో ప్రతి మనిషీ ఓ బాధ్యత 
గల వ్యక్తి. మిమ్మల్నందరినీ తమ తమ 
బాధ్యతల గురించి (దేవుని సన్నిధిలో) 
ప్రశ్నించటం జరుగుతుంది. పాలకుడు 
(ప్రజా సంక్షేమానికి) బాధ్యుడు. అతన్ని 
తన బాధ్యత విషయమై ప్రశ్నించటం 


టే! ss) es ధో! of -TY 
లేసి సక్‌ శ రేడు దం 2౮5 (pe 
“డ్‌ రక త్వేస్ర పము (ర మ 
క క ర ప్ర 9453 5 guy! 
ఫ్సేప (య ఏ5 93355: sil 3 5 
కవ hs Uz355 ర ఖీ ఉనా 
యస్‌ లట త రు టియు య 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


జరుగుతుంది. (సాధారణ) మనిషి తన 
పరివారానికి బాధ్యుడు. అతన్ని తన 
బాధ్యత (పరివారాన్ని) గురించి ప్రశ్నిం 
చటం జరుగుతుంది. అలాగే స్రీ కూడా 
తన భర్త ఇంటికి బాధ్యత వహిస్తుంది. 
ఆమె (కూడా) తన బాధ్యత విషయమై 
ప్రశ్నించబడుతుంది. సేవకుడు తన 
యజమాని సొమ్ముకు బాధ్యుడు. 
అతడు తన బాధ్యత గురించి ప్రశ్నించ 
బడతాడు. కనుక మీలో ప్రతి ఒక్కడూ 
(తమ కార్యక్షేత్రంలో) బాధ్యతగల వ్యక్తే. 
మీలో ప్రతి ఒక్కడూ తన బాధ్యత 
విషయమై ప్రశ్నించబడతాడు. 
(బుఖారీ - ముస్లిం, 


303. హజ్రత్‌ అట్‌ బిన్‌ షుఐబ్‌ తన 
తండ్రి నుండి, ఆయన తన తాత నుండి 
చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) 
ఇలా ఉద్బోధించారు : మీ పిల్లల్ని ఎడు 
సంవత్సరాల ప్రాయం నుండే నమాజు 
చెయ్యండని ప్రోత్సహిస్తూ ఉండండి. 
పది సంవత్సరాల తరువాత (కూడా 
వారు నమాజు పట్ల నిర్లక్ష్యం వహిస్తే) 
వారిని కొట్టండి. వారి పడకల్ని వేరుపర 
చండి. (ఈ హదీసు “హసన్‌” కోవకు 
చెందినది. అబూదావూద్‌ దీనిని 
ప్రామాణికమైన ఆధారంతో వెలికి 
తీశారు.) 


446 


CANE, 
శీతం 
లక ల్ర5 వ ఒక స ర్వ 
న. 8 
ఎర ఆయ లడ్డు ప్రత 


త్రూ మీ గ్రాలు ప్రత ఎ 107 

Jt dé ఓ 45, If ye 64! 
యిల TD yy స్తో షి! ర్స 
var mid రకా ఆ / గం 
తో స 1553 (టాయి |; గు 
వ్వ! wl ely) ges Ome ‘eal 


(నుననె అబూదావూద్‌లోని నమాజ్‌ ప్రకరణం) 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 447 GI, 


ముఖ్యాంశాలు 

1. ఈ హదీసు ద్వారా నమాజుకు ఉన్న ప్రాముఖ్యత వెల్లడౌతోంది. శిక్షణ నిమిత్తం పిల్లల్ని 
స్వల్పంగా దండించవచ్చని కూడా తెలుస్తోంది. దండించడమంటే పశువుని బాదినట్లు 
చితక బాదమని కాదు. పిల్లవాడి తప్పుని సరిదిద్దటం కోసం మరీ చిత్రహింసలు 
పెట్టకుండా మెల్లగా కొట్టాలి. అంతేగాని పిల్లల్ని కొట్టడం ఉద్దేశ్యం కాకూడదు. మరోవైపు 
కొంతమంది అసలు పిల్లల్ని కొట్టడం కాదు కదా, వారిని మందలించటం కూడా తగదని 
అంటారు. కాని ఈ భావన సరైనది కాదు. పిల్లలకు సభ్యతా సంస్కారాలు నేర్పటం 
కోసం అప్పుడప్పుడూ స్వల్పంగా దండించటం కూడా అవసరమే. పసిపిల్లల్ని ఎంతగానో 
(ప్రేమించిన దైవప్రవక్త (స) స్వయంగా కొట్టమని ఆదేశిస్తున్నారంటే - ఇన్నాఅల్లాహ్‌ - 
దానివల్ల మంచిఫలితాలే ముందుకు వస్తాయి. 

2. పిల్లలకు నమాజు మాదిరిగానే ఇతర షరీఅత్‌ ఆజ్ఞలు కూడా బోధిస్తూ ఉండాలని 
పండితులు అంటున్నారు. వీలైతే వారిచేత ఆచరణాత్మకంగా కూడా అభ్యాసం 
చేయించాలి. ఉదావారణకు రమజాన్‌ మానంలో విల్లల్ని వారి శక్తి 
సామర్థ్యాలకనుగుణంగా కొన్ని రోజులు ఉపవాసాలు పాటించమని ప్రోత్సహిస్తూ 
ఉండాలి. దీనివల్ల పసితనంలోనే వారికి ఉపవాసాల ప్రాముఖ్యత బోధపడుతుంది. 
ఆ విధంగా రోజుకి ఐదుపూటల నమాజుతోపాటు రమజాన్‌ నెలలో ఉపవాసాలు 
పాటించటం కూడా ఒక ముస్లింకు తప్పనిసరి అన్న సంగతి పెద్దవారయిన తరువాత 
వారికి తెలిసివస్తుంది. అదేవిధంగా పిల్లలకు వారి అవగాహనాశక్తిని బట్టి ఇతర ధర్మ 
నియమాలను కూడా బోధించవచ్చు. 


3. పదేళ్ళ ప్రాయంలో పిల్లలు లైంగికంగా ప్రాజ్ఞాలవ్వక పోయినప్పటికీ ఆ వయసులోనే 
వారిలో లైంగిక స్పందనలు మొదలౌతాయి. కనుక ఆ వయస్సులో ఉన్న పిల్లల్ని 
వేర్వేరుగా పడుకోబెట్టడం ఎందుకైనా మంచిది. ముఖ్యంగా ఆడ, మగ పిల్లల మధ్య 
ఈ జాగ్రత్త తప్పనిసరి. 

304. హజ్రత్‌ అబూ సురయ్యా సబ్రా యూరపు హూ | స 1 

బిన్‌ మాబద్‌ జుహనీ (రజి) కథనం dG YU ws dl తాల J TEA) 

పకారం  దెవపవక (స స = * వం తట లే 

ర Sok 3 (సల్లం) ఇలా 3౫2! థా! | als) పక! 0 

ఉద్బోధించారు : ఎడేళ్ళప్రాయంలో 

పిల్లవాడికి నమాజు నేర్పించండి. పదేళ్ళ 

ప్రాయంలో (అతను నమాజు పట్ల అశ్రద్ధ 


https://teluguislam.net 


హదీను కిరణాలు 448 ర కాలూ 


వహిస్తే) అతన్ని కొట్టండి.” (ఈ హదీసు మ క్వి pre TY ము ఆ 
హసన్‌ కోవకు చెందినది. దీనిని అబూ (3315 as శ 

దావూద్‌ మరియు  తిర్మిజీలు ఓఏ; ee UG ల 
వెలికితీశారు.) pas Woes 


13] aly 1 28 వ! 
అబూ దావూద్‌ వాక్యాలు ఇలా ట్‌ షు న 315 లో 


ఉన్నాయి : “పిల్లవాడు ఎడేళ్ళ ప్రాయా రహా ద్ర 
నికి చేరుకోగానే అతన్ని నమాజు 
చేయమని ఆదేశించండి.” 


(నసుననె అబూదావూద్‌ మరియు నుననె తిర్మిజీలోని నమాజ్‌ ప్రకరణాలు) 


ముఖ్యాంశాలు 

తల్లిదండ్రుల్లో, గురువుల్లో ఎవరయితే నమాజ్‌ చేస్తారో వారు మాత్రమే పిల్లలకు 
నమాజ్‌ చేయమని బోధించగలరు. పెద్దలే నమాజ్‌ చేయకుండా పిల్లల్ని చేయమంటే చేస్తారా? 
పెద్దలు చిన్నపిల్లలకు ఆదర్భం కావాలి. అప్పుడే పిల్లలు వారి మాట వింటారు. ప్రవక్త 
సహచరుల కాలంలో ఒక వ్యక్తి ముస్లిం అయి కూడా నమాజును వదలిపెట్టే ప్రసక్తే ఉండేది 
కాదు. కాని శోచనీయమైన విషయం ఎమిటంటే, నేడు ముస్లిం సమాజాల్లోనే ఎంతోమంది 
పిల్లల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నమాజును నిర్లక్ష్యం చేస్తున్నారు. అలాంటప్పుడు వారి 
సంరక్షణలో పెరుగుతున్న పిల్లలకు నమాజును గురించి, ఇతర ధర్మ విషయాల గురించి 
బోధించేదెవరు? నేటి స్కూళ్ళలో కూడా పిల్లలకు నమాజ్‌ చేసుకునే సౌకర్యం, అవకాశం 
లేకపోవటం, ఇంకా ఆందోళనకరమైన విషయం. ప్రతి వ్యక్తీ తన అధీనంలో ఉన్న వారికి 
బాధ్యుడు. పరలోకంలో దేవుని సన్నిధిలో తన బాధ్యత విషయమై అతణ్ణి నిలదీయటం 
జరుగుతుంది. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 449 Sali, 
39వ అధ్యాయం 


eae! fogs a తవ ది(- క 
ఇరుగుపొరుగువారి హక్కుల్ని నెరవేర్చాలి, 


వారిపట్ల సద్భావంతో మెలగాలి 
దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ సెలవిచ్చాడు: స్త్‌! మిర్‌ టీ స ఆల్‌ dl Jb 


గ 2 
“మీరంతా అల్లాహ్‌కు దాస్యం చేయండి. ఎవరినీ తమ ర్‌ు | Ra) గో డడ 2 (కేక 


ఆయనకు భాగస్వాములుగా చేయకండి. జ us SEI త్ర య్‌ త్‌! 
తల్లిదండ్రుల ఎడల సద్భావంతో మెలగండి. = త క సా 
బంధువులూ, అనాధలూ, నిరుపేదల పట్ల రాయిస్‌ లేప! మ. త్తే 
మంచిగా వ్యవహరించండి. పొరుగున ఉన్న ఉష ద య! ల ft 
బంధువులు, అవరిచితులైన పొరుగువారు, TN: స! ర 
(ప్రక్కనున్న మిత్రులు, బాటసారులు, మీ 

అధీనంలో ఉన్న దాసదాసీ జనం పట్ల ఉదార 

బుద్ధితో వ్యహరించండి.” (అన్‌ నిసా : 36) 


305. హజ్రత్‌ ఇబ్నె ఉమర్‌ (రజి) పెట్టా అ ప! లాల క్‌ 
మరియు హజత్‌ ఆయిషా (రజి. 
అన్‌హా)ల కథనాల ప్రకారం దైవప్రవక్త 
(స) ఇలా తెలియజేశారు: జిబ్రయీల్‌ 
నాకు మాటిమాటికీ పారుగువాని 
(హక్కుల) గురించి ఎంతగా తాకీదు 
చేశారంటే, అది చూసి నాకు ఆస్తిలో 
(కూడా) ఆయన పారుగువాణ్ణి వాటా 
దారుడిగా ఖరారు చేస్తారేమోనని 
పించింది. (బుఖారీ - ముస్లిం, 


dd dW: hele 


ఛ్‌ 
ఆ Je తాత రబా a 
ls (స ఆ కట పై దష 


(నవహీవా బుఖారీలోని నంస్కార ప్రకరణం, సహీవా ముస్థింలోని సత్కార్యాలు - 
నత్సంబంధాల ప్రకరణం) 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


ముఖ్యాంశాలు 


450 


లం * why? క 
ల య 


ఈ హదీసు ద్వారా ఇస్తాంలో ఇరుగుపారుగువారి హక్కులకు ఎంతటి ప్రాముఖ్యం 


ఉందో తెలుస్తోంది. 

306. హజ్రత్‌ అబూజర్ర్‌ (రజి) కథనం 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) తనకు ఇలా 
ఉపదేశించారు : “అబూజర్ర! నువ్వు 
చారు వండితే అందులో నీళ్ళు (కొంచెం) 
ఎక్కువ పోయి. ఇరుగు పారుగు వారిని 
గుర్తుంచుకో. (ముస్లిం) 


ముస్టింలోని వేరొక ఉల్లేఖనంలో హజిత్‌ 
అబూజర్ర్‌ (రజి) కథనం ఇలా ఉంది : 
“నీవు చారు వండితే అందులో నీళ్ళు 
ఎక్కువగా పొయ్యి. తరువాత ఇరుగు 
పారుగువారి ఇండ్లలో ఎంతమంది 
సభ్యులున్నారో అంచనా వేసుకొని 
తగురీతిలో వారికి కూడా దాంట్లో నుండి 
కొంత (కానుకగా) ఇవ్వు” అని నా 
మిత్రులు (దైవప్రవక్త -స) నాకు తాకీదు 
చేశారు. 


త 
| 55 UG 8 త J dG 5౮6 
WS ie sh హం ౬ 
mim ely) fH pare 
ged tly జో) 
(ఏ1) ఆయం! జక యాం! ఆ 3 ఏ! 
అవ గటట మం స 
SUL eh le ty 


(సహీహ్‌ మున్లింలోని నత్కార్యాలు - నత్సంబంధాల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


ఇరుగుపారుగు వారు ఆకలితో అలమటిస్తుంటే తాను మాత్రం రుచికరమైన వంటకాలతో 


సుష్టుగా భోంచేయటం ఎంతో అవాంఛనీయమైన చేష్ట అనిపించుకుంటుంది. మనిషి తన 
ఇంటి సుఖంతోపాటు నిరుపేదలు, అభాగ్యులైన తన ఇరుగుపారుగువారి కష్టసుఖాలను గురించి 
కూడా ఆలోచించాలి. స్థోమత ఉన్నవారు తమ ఇరుగుపారుగువారికి చేతనయినంత సహాయం 
చెయ్యాలి. ఎమీ లేనివారైతే కనీసం కూరలు లాంటివి వండుకున్నప్పుడు నీళ్ళు ఎక్కువ పోసి 
వండవలసి వచ్చినాసరే అందులో కొంత ఇరుగుపారుగువారికి కూడా పంపాలి. 


307. హజ్రత్‌ అబూ హురైరా (రజి) తే! రకు పుంత లల్ల! రం - ఈ 
కథనం: దైవప్రవక్త (సల్లం) ఒకసారి, ఉపక నత ౮ జ్లకం 1 df 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


“దైవసాకి! అతను విశ్వాసి కాజాలడు, 
దైవసాక్షి! అతను విశ్వాసి కాడు. దైవసాక్షి 
అతను విశ్వాసి కానేకాడు ' అని అన్నారు. 
“ఎవరు దైవప్రవక్తా!?” అని అడగ్గా, 
“తన తుంటరి చేష్టలతో ఇరుగుపారుగు 
వారికి మనశ్శాంతి లేకుండా చేస్తున్న 
వాడు” అని ఆయన సమాధాన 
మిచ్చారు. (బుఖారీ - ముస్థిం) 
ముస్టింలోని వేరొక ఉల్లెఖనంలో తన 
తుంటరి చేష్టలతో ఇరుగుపారుగు వారికి 


మనశ్శాంతి లేకుండా చేసేవాడు 
స్వర్గంలోకి ప్రవేశించలేడు' అని ఉంది. 


“బవాయిఖ్‌ అంటే మోసాలు, తుంటరి 
చేష్టలు అని అర్ధం. 


451 


GAN, 


odio Nal bey 


ale Gi శాక 


‘pha ED) ణో 


CSI ప్రార న ప్ర మమ! Ey 


pa: (| Giz 


(సహీహ్‌ బుఖారీలోని సంస్కార ప్రకరణం, సహీహ్‌ ముస్లింలోని విశ్వాస ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


ఇరుగుపారుగు వారిని కష్టపెట్టడం ఎంతటి ఘోరమైన పాపమంటే దానివల్ల మనిషి 


పరలోకంలో స్వర్గానికి నోచుకోలేకపోతాడు. 
308. హజత్‌ అబూ హురైరా (రజి) గారే 
చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త (స) 
మహిళలతో ఇలా అన్నారు : ముస్లిం 
మహిళల్లారా! ఎ ఇరుగింటి స్రీ తన 
పారుగింటావిడ (ఇచ్చిన కానుక)ను 
అల్పమైనదిగా భావించకూడదు సుమా! 
అది మేక కాలి గిట్ట అయినా సరే! 
(బుఖారీ - ముస్థిం, 


ముఖ్యాంశాలు 


Ys Us ey ఈగ 

HULL “కకత 0 

GL bs 95 Ge bE bass 
ఓ రు 


ఒకేచోట నివసించేవారు ఒండొకరికి కానుకలు ఇచ్చిపుచ్చుకుంటూ ఉండాలి. దీనివల్ల 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 452 క్రయ! ర్య 


పరస్పరం (ప్రేమాభిమానాలు పెంపొందుతాయి. ధనికులు తమ స్టోమతకు తగ్గట్టుగా, 
అదేవిధంగా పేదవారు తమకు ఉన్నంతలోనే ఇరుగుంపారుగువారికి కానుకలు 
ఇచ్చిపుచ్చుకుంటూ ఉండాలి. పేదవారు “ఇంత మామూలు వస్తువు కానుకగా ఎలా ఇవ్వాలా?” 
అని ఎప్పుడూ అనుకోకూడదు. చిత్తశుద్ధితో ఇస్తే అది ఎంత మామూలు వస్తువైనప్పటికీ దేవుని 
సన్నిధిలో స్వీకృతిని పొందుతుంది. 

అలాగే ధనవంతులు కూడా పేదవారిచ్చే కానుకలను స్వీకరించి వారిని ఆదరించాలి. 
అయితే ధనికులు మాత్రం పేదవారికయినా తమ స్థోమతకు తగిన కానుకలే ఇవ్వాలి. తమకిష్టం 
లేని వస్తువుల్ని, పాడయిపోయిన ఆహారపదార్థాల్ని తమ ఇరుగుపారుగున ఉంటున్న పేదవారికి 
ఇవ్వటం భావ్యం కాదు. ఇలా చేయటం వల్ల ఇరుగుపొరుగు పేదవారిని అధములుగా 
భావించినట్లవుతుంది. కానుకలు ఇచ్చేది ఎదుటివారి పట్ల తమకున్న గౌరవాన్ని, ప్రేమను 
తెలియజేయటం కోసమే. అలాంటప్పుడు పారుగున ఉంటున్న పేదవారిని అల్పులుగా భావిస్తూ 
వారికేదైనా ఇస్తే అది కానుక ఎలా అవుతుంది? దానికి దేవుని దృష్టిలో ఎలాంటి విలువా 
లేదు. ఒకవేళ ఎదుటివ్యక్తిని అల్పునిగా భావించకుండా తన దగ్గరున్న మామూలు వస్తువేదైనా 
వినియోగంలో లేకపోతే దాన్ని ఏ పేదవాడికైనా ఇచ్చివేయడంలో తప్పులేదు. అయితే ఇచ్చే 
వస్తువు ఉపయోగకరమైనదయి ఉండాలి. 
309. హజ్రత్‌ అబూ హురైరా (రజి) ఇవ! రం ల! ౯4 
కథనం ప్రకారం దైవప్రవక్త (స) ఇలా 
ప్రబోధించారు : తన గోడకు తన 
పారుగు వాడు గూటం కొట్టుకుంటా జ. వప లీ రేట్‌ 
నంటే దానికి ఎవడూ అభ్యంతరం య న. | తార ye త! 
పెట్టకూడదు. ము ధ్ర య డలు సట! సక 


భష 5 ah నళ 


జి 


సై dele లో 


ఈ హదీసు వినిపించిన తరువాత అబూ ఇ ర్వ Yar Lis 


హురైరా, (ప్రజలతో) “మరి మిరు ఈ ల ర fi ఆ రజ 
హదీసును నిర్లక్ష్యం చేస్తున్నారందుకు? ల Gs 

దైవసాక్షి! (మీరు ఎంత వినిపించుకోక ”- చక హర్డ్‌ లో 
పోయినా) నేనీ హదీసును మీ మధ్య ల! 


ప్రవేశపెట్టితీరుతాను' అని అనేవారు. 
“ఖషబహు"* మరియు 'ఖషబతన్‌ి. ఈ 
పదం రెండు విధాలుగానూ ఉఊల్తేఖిం 
చబడింది. 'ఖషబహు' అన్నది సంయోగ 
పదం. ఇందులో “ఖషబి' బహువచనం. 


https://teluguislam.net 


హదీను కిరణాలు 453 రే కాలూ 


“మీరు వైముఖ్యం చూపటం నేను 
గమనిస్తున్నాను. అంటే దైవప్రవక్త వారి 
ఈ ఆదేశం పట్ల వైముఖ్యం చూపుతున్నా 
రని అర్థం. 


(నహీహ్‌ బుఖారీలోని అత్యాచారాల ప్రకరణం, నహీహ్‌ ముస్థింలోని వాణిజ్య 
(వ్రకరణం, 


ముఖ్యాంశాలు 

రెండు ఇరుగుపొరుగు ఇండ్లకు ఒకే గోడ ఉన్నప్పుడు ఈ సమస్య ఎదురవుతుంది. 
ఇద్దరికీ ఒకే గోడ ఉన్నప్పుడు దానికి మేకులుగాని, గూటం గాని కొట్టే అవసరం వారిలో 
ఎవరికైనా ఏర్పడవచ్చు. ఉమ్మడి గోడను ఉపయోగించుకోవటంలో ఆ ఇద్దరికీ సమాన హక్కు 
ఉంటుంది. అలాంటప్పుడు పొరుగువాని హక్కును కాదనటం సమంజసం కాదు. పారుగువాడు 
తన గోడలో మేకు కొట్టుకోవటానికి కూడా అనుమతించకపోవటం మనిషి సంకుచిత స్వభావాన్ని 
సూచిస్తుంది. కొన్ని సందర్భాలలో ప్రజలు పొరుగింటి నుంచి ఎ కాస్త శబ్దం వచ్చినా ఏదో 
కొంప మునిగిపోయినట్లు అతిగా ఆవేశపడిపోతుంటారు. ప్రతి చిన్న ఇబ్బందికీ పోట్లాటకు 
దిగుతుంటారు. ఇవి నైతికంగా ఎంతో దిగజారిన చేష్టలు. ఒక విశ్వాసికి ఇవి ఎంతమాత్రం 
శోభించవు. పైగా ఇరుగుపొరుగువారి పట్ల ఉత్తమంగా వ్యవహరించాలి. సానుభూతి, సహకార 
భావాలతో కలిసిమెలసి ఉండాలి. 


310. హజత్‌ అబూ హురైరా (రజి) గారే 
చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) 
ఇలా ప్రబోధించారు : అల్లావాను, 
అంతిమదినాన్ని విశ్వసించే వ్యక్తి తన ర Pe i ఎ 
పారుగువాడిని కవ్టపెట్ట కూడదు. య ర త 3 
అల్లాహ్‌ను, అంతిమదినాన్ని విశ్వసించే క ౮ యయా టన! (35 aU 
వాడు అతిథికి మర్యాద చెయ్యాలి. ఇ రము డమ 
అల్లాహ్‌ను, అంతిమదినాన్ని విశ్వసించే 

వాడు పలికితే మంచిమాట పలకాలి 

లేదా ఊరుకోవాలి. (బుఖారీ - ముస్తీం) 


హక శు! ర్వ త TE = క. 
టారో! a ab * రక UG రు లీ 
(35. AL తాట ఏ6 2; sl SE 


(సహీహ్‌ బుఖారీలోని సంస్కార ప్రకరణం, సహీహ్‌ ముస్లింలోని విశ్వాస ప్రకరణం) 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


ముఖ్యాంశాలు 


454 ర కాలూ 


ఈ హదీసులో ఈమాన్‌ (విశ్వాస) శుభాలను గురించి వివరించటం జరిగింది. పై 
హదీసులో పేర్కొనబడిన సద్గుణాలు ఒక విశ్వాసిలో గనక లేకపోతే అతని విశ్వాసం 
శుభరహితమని గ్రహించాలి. ఆచరణలేని విశ్వాసం నిష్టల వృక్షంతో సమానం. 


311. హజ్రత్‌ అబూ షురైహ్‌ ఖుజాయీ 
(రజి) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) 
ఇలా ప్రబోధించారు : అల్హాహ్‌ను, 
అంతిమదినాన్ని విశ్వసించెవాడు తన 
ఇరుగుపారుగువారి పట్ల ఉత్తమంగా 
వ్యవహరించాలి. అల్లాహిను అంతిమ 
దినాన్ని విశ్వసించేవాడు తన (ఇంటికి 
వచ్చిన) అతిథికి గౌరవం ఇవ్వాలి. 
అల్లాహ్‌ను, అంతిమదినాన్ని విశ్వసించే 
వాడు పలికితే మంచిమాట పలకాలి 
లేదా మౌనంగా ఉండాలి. (ఈ 
హదీసును ఈ వాక్యాలతో ఇమామ్‌ 
ముస్లిం ఉల్లేఖించారు. ఇమామ్‌ బుఖారీ 
ఇందులోని కొంతభాగాన్ని మాత్రమే 
ఉల్లేఖించారు.) 


వ జ! ద్రం 111 

“JG స్త్‌ ర! న్‌! (టం 4! తాం 
FEE I At LK 05 
es పట తర ప్ర ey 
(35: ఉప iO రత క షు స్‌ 
5 యమ్మీ స. రే! 
తం! sy తము! [మాట్ల బయం 


(సహీహ్‌ బుఖారీలోని నంస్కార ప్రకరణం, నహీహ్‌ ముస్టింలోని విశ్వాస ప్రకరణం) 


312. హజత్‌ ఆయిషా (రజి.అన్‌హా) 
కథనం : నేను దైవప్రవక్తతో (మాట్లా 
డుతూ) “దైవప్రవక్తా! నాకు ఇద్దరు 
పారుగువాళ్ళున్నారు. నేను వారిలో 
కానుకను ఎవరికి ఇవ్వాలి?" అని 
"అడిగాను. దానికి ఆయన “వారిలో 
ఎవరి గడప నీకు దగ్గరగా ఉంటె వారికి 
ఇవ్వు” అని చెప్పారు. (బుఖారీ) 


యూ dl 5 isle sy TY 

తలే రీ! Jay ib sey 

fp Je tga wh ట్‌ bE 
gel ely, LU cle ష్య 


(సహీహ్‌ బుఖారీలోని కానుకల ప్రకరణం) 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 455 Gala, 


ముఖ్యాంశాలు 

ఇరుగుపారుగు వారందరికీ కానుకలు పంపే తాహతు లేని పరిస్థితిలో వారిలో ఏ 
ఒక్కరికో కానుక ఇవ్వదలచుకుంటే తమకు అత్యంత సమీపంలో ఉన్న పొరుగువారికి ఆ 
కానుక ఇవ్వాలి. 
313. హజ్రత్‌ అబ్బుల్హాహ్‌ బిన్‌ ఉమర్‌ 
(రజి) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) 
ఇలా తెలియజేశారు : తన సహచరుల 
పట్ల ఉత్తమంగా మెలిగేవాడే దేవుని న స్ట స 
దృష్టిలో అత్యుత్తమ సహచరుడు. తమ తోలు శ! య ర్తజ్తో! ల తూల 
ఇరుగుపారుగువారి పట్ల ఉత్తమంగా  :ల|త త్రము! 0 టా గ్‌ 
మెలగేవాడే దేవుని దృష్టిలోనూ లా 
అత్యుత్తమ పారుగువాడు. (దీనిని తిర్మిజీ 
ఉల్లేఖించి “హసన్‌'గా పేర్కొన్నారు.) 


FE రాత్‌! he sy 1 
2 Ald) Jb లత Lge తీ! టైం 
నమ Jw dl he pie! ఆ 


(జూమె తిర్మిజీలోని సత్కార్యాలు - నత్సంబంధాల అధ్యాయం) 


ముఖ్యాంశాలు 

'సహచరుడు' అన్న పదం విస్తృతార్థంలో వాడబడింది. తమ నివాస ప్రాంతంలోని 
సహచరులు, ప్రయాణంలో పరిచితులైన సహచరులందరూ దీని క్రిందికి వస్తారు. జీవితంలో 
తారసపడే ప్రతి వ్యక్తి పట్లా మంచిగా మెలగాలి. అలాగే ఇరుగుపారుగువారితో కూడా 
సత్సంబంధాలు కలిగి ఉండాలి. దైవసామీ ప్యాన్ని, ఆయన ప్రసన్నతను పొందటానికి ఇదెంతో 
మేలైన మార్గం. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


40వ అధ్యాయం 


456 Galak 


(మీ! మం sith LC ఓ 


తల్లిదండ్రుల యెడల గౌరవాన్ని కలిగి ఉండాలి. 
బంధువుల హక్కులను నెరవేర్చాలి. 


దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ సెలవిచ్చాడు: 


“మీరంతా అల్లాహ్‌కు దాస్యం చెయ్యండి. 
ఎవరినీ ఆయనకు భాగస్వాములుగా నిలబెట్ట 
కండి. తల్లిదండ్రుల యెడల నద్భావంతో 
మెలగండి. బంధువులూ, అనాధలూ, నిరు 
పదల వట్ల మంచిగా వ్యవవారించండి. 
పొరుగున ఉన్న బంధువులు, అపరిచితులైన 
పొరుగువారు, ప్రక్కనున్న మిత్రులు, బాట 
సారులు, మీ ఆధీనంలో ఉన్న దాసదాసీజనం 
పట్ల ఉదార బుద్ధితో వ్యవహరించండి.” 


(అన్‌ నిసా : 36) 
వేరొకచోట ఇలా సెలవిస్తున్నాడు : 


“ఎ దేవుని పేరు చెప్పుకొని మీరు పరస్పరం 
మీ మీ హక్కులను కోరుకుంటారో, ఆ దేవునికి 
భయపడండి.” (అన్‌ నిసా: 1) 


ఇంకొకచోట ఇలా అంటున్నాడు : 


“వారి (విశ్వాసుల) వైఖరి ఎలా ఉంటుందంటే, 
న్గిరవరచండి అని అల్లాహ్‌ ఆదేశించిన 
సంబంధాలను స్థిరపరుస్తారు.” (అర్రాద్‌ : 21) 


మరొకచోట ఆయన ఇలా అన్నాడు : 


“తన తల్లిదండ్రుల పట్ల సద్భావంతో మెలగమని 


ప 021 KEG ఛీ ఖీ స్తో త! JG 
SBS) II Crs gy; 


65 946 I తుషగ్‌ గా 
నే | Us Gl 
తమ 65 ర Gh 
ius అడు YT వాయి!) 4H 
క గప్‌ ఇ పమ ట్య త మ 
వేత gl టి ఆ by «LY యి!) 
పెన! కండు hag A AE 

LY) వయ!) 


https://teluguislam.net 


హదీను కిరణాలు 


మేము మానవునికి ఉపదేశించాము.” (అల్‌ 
అన్‌కబూత్‌ : 8) 


ఆయన ఇంకొ ఇలా అన్నాడు ॥ 


“నీ ప్రభువు ఇలా నిర్ణయం చేశాడు: మీరు 
కేవలం ఆయనను తప్ప మరెవరినీ ఆరాధిం 
చకండి. తల్లిదండ్రులతో మంచితనంతో 
వ్యవహరించండి. ఒకవేళ మీ వద్ద వారిలో 
ఒకరుగాని ఇద్దరుగాని ముసలివారై ఉంటే, వారి 
ముందు విసుగ్గా “ఛి అని కూడా అనకండి. 
వారిని కసురుకుంటూ సమాధానం ఇవ్వకండి. 
వారితో మర్యాదగా మాట్లాడండి. మృదుత్వమూ, 
దయాభావమూ కలిగి వారిముందు నినములై 
ఉండండి. ఇంకా, “ప్రభూ! బాల్యంలో వారు 
నన్ను కారుణ్యంతో, వాత్సల్యంతో పోషించినట్లు, 
నీవు వారిపై కరుణ జూపు” అంటూ ప్రార్థిస్తూ 
ఉండండి.” (అల్‌ ఇస్రా : 33, 34) 


ఇంకొకచోట ఇలా అన్నాడు : 


“మానవుడు తన తల్లిదండ్రుల హక్కును 
గుర్తించాలని న్వయంగా వేవే అతనికి 
నిన్టేశించాము. అతని తల్లి బలహీనత పై 
బలహీనతను సహించి అతనిని తన కడుపున 
మోసింది. అతను పాలు విడిచిపెట్టటానికి 
రెండు సంవత్సరాలు పట్టింది. (ఇందుకే మేము 
అతనికి) “నాకు కృతజ్ఞాడవై ఉండు, నీ తల్లి 
దండ్రులకు కృతజ్ఞతలు తెలుపు (అని 
ఉపదేశించాము.)” (లుఖ్నాన్‌ : 14) 


314. హజ్రత్‌ అబూ అబ్బుర్రహ్మాన్‌ 
అబ్బుల్హాహ్‌ బిన్‌ మసూద్‌ (రజి) కథనం: 
నేను దైవప్రవక్త (స)ను “దైవానికి 
ప్రీతికరమైన ఆచరణ ఏది?” 
అనడిగాను. దానికి ఆయన “వేళకు 


457 


రమయ 


రో ‘Jw Jb, 
LA: శ EL ayy హో 
BENET ET 
రము ర టమ అమో న్న 
HAL KAY fa లా. 
Oy శశ దట్‌ దఘళ్వ 
ర హీ ప రూ ర జ జవ 
4 as వ్‌ Gs 
LYE YY el NW] 


mr 
Dye 


త్తు 


ళో 


తాల ఆకు 
NEVE TP FOE [1 
eh Rt స err, 3 v7 op 
3 tl yf gel ఆ joa gb 
Dt లంబ) {aly 


ill Le | రాజి 


‘Jb టల త! తోం 3p రా lke 
Al JE ౦ 


MU le SE iG IU 


https://teluguislam.net 


wa ch కుల్‌ 100 
వాదీను కిరణాలు 458 రో శార్‌ 


నమాజు చేయడం” అని సమాధాన 
మిచ్చారు. నేను “ఆ తరువాత ఏది?” 


అని అడిగాను. ఆయన (స) “తల్లి జము క a (త్రీ న. 


దండ్రుల పట్ల మంచిగా మెలగటం” 
అని అన్నారు. “ఆ తరువాత ఎది?” అని Je ణో న. నలత tél అః మ 
అడిగాను. అందుకాయన “దైవ ale Gi Ul 
మార్గంలో పోరాడటం” అని చెప్పారు. 
(బుఖారీ - ముస్లిం, 

(సహీహ్‌ బుఖారీలోని నమాజు వ్యవధుల ప్రకరణం, నహీహ్‌ ముస్థింలోని విశ్వాన 

(ప్రకరణం, 
ముఖ్యాంశాలు 


వేళకు నమాజు పాటించటమంటే నమాజుకు సమయం కాగానే తొందరగా నమాజు 
చేసుకోవటం లేదా క్రమం తప్పకుండా పాటించటమని భావం. ప్రాపంచిక కార్యకలాపాల్లో 
నిమగ్నులై నమాజును నిర్లక్ష్యం చేయటం తగదు. నమాజు మరియు దైవమార్గంలో పోరాటం-ఈ 
రెండూ ధర్మంలో అత్యంత శ్రేష్టమైన ఆచరణలు. వీటితోపాటు తల్లిదండ్రుల పట్ల మంచిగా 
మెలగటాన్ని ప్రస్తావించటం వల్ల దాని ప్రాముఖ్యత వెల్లడౌతోంది. 
315. హజ్రత్‌ అబూ హురైరా (రజి) తట్టు ప్యాంటీ లం ౯10 
కథనం అకారం. దె చ (స) ఇలా శకః a 4 Jy db 206 మూ 
ప్రవచించారు : బానిసత్వంలో మగ్గు న 
గో 53 is మ్య్‌ ర! సస కో 
-తున్న తండ్రిని కొని ఆయనకు విముక్తి స్స! లే 
[ ol) Ci 
ప్రసాదిస్తేనే తప్ప సంతానం ఆయన 
రుణం తీర్చుకోలేదు. (ముస్థిం) 
(సహీహ్‌ బుఖారీలోని బానిన విముక్తి ప్రకరణం) 
ముఖ్యాంశాలు 
ఒక బానిసకు సే స్వేచ్చ ఇవ్వడమంటే అతనికి ఓ కొత్త జీవితాన్ని ప్రసాదించటంతో సమానం. 
అదేవిధంగా సంతానం ఇహలోకంలోకి అడుగుపెట్టడానికి తండ్రే మూలకారకుడు గనక 
ఆయనకు ఎన్ని సేవలు చేసినప్పటికీ సంతానం ఆయన రుణాన్ని తీర్చుకోలేదు. తల్లిదండ్రుల 
స్థానం అంత గొప్పది మరి! 
316. హజ్రత్‌ అబూ హురైరా (రజి) గారే. 64 dl ఆం Lal dey TIT 
చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త (స సల్లం) Al గ ఎనో జ్లీఫత ప్రి :Jb స్తో ఉ! ఏ3 dl 
ఇలా ప్రబోధించారు : అల్లాహ్‌ను, ఏ: eer రాక్‌ - CAT me | (333 


https://teluguislam.net 


వూదిను కిరణాలు 459 SANs, 


అంతిమదినాన్ని విశ్వసించే వ్యక్తి తన 
(ఇంటికొచ్చిన) అతిథిని గౌరవించాలి. 

అల్లాహ్‌ను, అంతిమ దినాన్ని విశ్వసించే రయ లలన! (వ్‌ వ హా aU ల 
వ్యక్తి తన బంధువులతో సత్సంబంధాలు dle గట మత్స వ 
పెట్టుకోవాలి. అల్లావాను అంతిమ 

దినాన్ని విశ్వసించే వ్యక్తి పలికితే మంచి 

మాటే పలకాలి లేదా మౌనం వహిం 

చాలి.” (బుఖారీ - ముస్లిం) 


a we శ 
AEs hat pl టం. ఉం హేయ 


(సహీహ్‌ బుఖారీలోని నంస్కార ప్రకరణం, సహీహ్‌ ముస్టింలోని విశ్వాస ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

'సిలారహ్మీ' (బంధుప్రేమ) అంటే బంధువులతో ఉత్తమంగా వ్యవహరించటం, 
ఎల్లప్పుడూ వారితో సత్సంబంధాలను కొనసాగించటం. కనుక బంధువులెవరయినా అనుచితంగా 
వ్రవర్తిన్తూ బంధుత్వాల తెగతైంవులకు పాల్పడినవ్పటికీ బంధుత్వ వాక్కులను 
నిర్వర్తించటంలోగాని, వారితో సత్సంబంధాలు పెట్టుకోవటంలోగాని తమ తరపునుంచి ఎలాంటి 
లోటూ రానివ్వకూడదు. 'బంధుడ్రేమి అంటే ఇదే. ఇస్లామీయ షరీఅత్‌లో బంధు(ప్రేమకు 
ఎంతో ప్రాముఖ్యముంది. బంధువుల పట్ల మంచిగా మెలగాలని ఇస్లాం తాకీదు చేస్తోంది. 
తండ్రి తరపు బంధువులు, తల్లి తరఫు బంధువులు ఇరువర్గాలవారూ బంధువుల క్రిందికే 
వస్తారు. వారందరితోనూ సద్భావంతో మెలగటం చాలా అవసరం. 
317. హజ్రత్‌ అబూ హురైరా (రజి) గారే = J. TY 
చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) Gi 3s SG Al రః :ష్ట్ర్త ఏ! కా 
ఇలా తెలియజేశారు : దేవుడు సమస్త 
సృష్టిరాసుల్ని సృష్టించిన తరువాత 
“బంధుత్వం' లేచి నిలబడి “(దేవా!) నేను 
బంధుత్వాల తెగత్రెంపుల బారినుండి నీ gles : తలో Je Sf ప్రల 6! (న 
శరణు కోరుకుంటున్నాను” అని అంది. :౮౪ షు. ‘cb yon లో si; 
దానికి “అయితే నీతో సత్సంబంధాలు శక్త | Jd ర Rey 4 
పెట్టుకున్న వాడితో నేనూ సత్సంబం fo ఎ సత యి ఉసి 5530 
ధాలు పెట్టుకుంటాను. నీతో తెగ స సరద tess; న స్‌. 
తెంపులు చేసుకున్నవాడితో నేనూ (0 2 Va లలో శర ల 
తెగతెంపులు చేసుకుంటాను, ఇది ఈ ఏవ షట త్వ త్ల 


చుడు le cb Ta 15} య్‌ 
‘JG స్వ 3 లో త ఎమి! య క 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 460 GE, 


నీకిష్టమే కదా!” అని అడిగాడు దేవుడు. ము YY TT ids] ళ్ళ wy 
దానికి బంధుత్వం “ఇష్టమే ప్రభూ!” అని 
అంది. అప్పుడు దేవుడు “సరే ఆ భాగ్యం 
నీకు దక్కుతుంది” అని అన్నాడు. 


ls 


ఇ 


ఈ విషయం గురించి మీకు ప్రమాణం 
కావాలనుకుంటే దివ్య ఖుర్‌ఆన్‌లోని ఈ 
వాక్యాలు చదువుకోండి. 


“ఒకవేళ మీరు విముఖులైపోతే భూమిపై Al Ju :gleW ily) ట్రం 

మళ్ళీ కల్లోలాన్ని రేకెత్తిస్తారు. పరస్పరం న త Ree 
బంధుత్వాల తెగత్రెంపులు చేసుకుం యా య 
టారు. అల్లాహ్‌ శపించింది, అంధులు క్ట 
గానూ, బధిరులుగానూ చేసింది 
ఇలాంటి వారినే.” (ముహ మ్మద్‌ : 22, 
23) (బుఖారీ - ముస్తిం) 


బుఖారీలోని వేరొక ఉల్లేఖనంలో 

“దేవుడు ఇలా అన్నాడు : నీతో సత్సంబం 

ధాలు పెట్టుకున్నవాడితో నేనూ సత్సం 

బంధాలు పెట్టుకున్నాను. నీతో 

తెగత్రెంపులు చేసుకున్నవాడితో నేనూ 

తెగతెంపులు చేసుకున్నాను” అని 

ఉంది. 
(సహీహ్‌ బుఖారీలోని సంస్కార ప్రకరణం, నహీహ్‌ ముస్తింలోని సత్కార్యాలు - 
నత్సంబంధాల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

బంధువుల పట్ల మంచిగా మెలిగితే దేవుడు కూడా సంతోషిస్తాడు. దీనికి భిన్నంగా 
బంధువుల హక్కుల్ని నెరవేర్చకుండా వారితో సత్సంబంధాలు కొనసాగించటానికి నిరాకరించటం 
దైవాగ్రహానికి కారణభూతమవుతుంది. ఈ హదీసు కూడా బంధుగ్రేమను గురించి తాకీదు 
చేస్తోంది. . 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


318. హజ్రత్‌ అబూ హురైరా (రజి) గారీ 
చేసిన కథనం ప్రకారం ఒక వ్యక్తి 
దైవప్రవక్త (స) దగ్గరికి వచ్చి, “దైవప్రవక్తా! 
నా సత్రవర్తనకు అందరికన్నా ఎక్కువ 
హక్కుదారులెవరు?” అని అడిగాడు. 
దానికి ఆయన “నీ తల్లి” అని చెప్పారు. 
“ఆ తరువాత ఎవరు?” అని అడిగాడా 
వ్యక్తి. దానికి ఆయన నీ తల్లి అనే 
చెప్పారు. ఆ వ్యక్తి మళ్ళీ, “ఆ తరువాత 
ఎవరు?” అని అడిగాడు. అప్పుడు 
కూడా “నీ తల్లి” అనే చెప్పారు దైవప్రవక్త 
(స). ఆ వ్యక్తి మళ్ళీ అడిగాడు “ఆ 
తరువాత ఎవరు?” అని. అప్పుడు 
ఆయన “నీ తండ్రి అని చెప్పారు. 
(బుఖారీ - ముస్తిం) 


వేరొక ఉల్లేఖనంలో ఇలా ఉంది: “దైవ 
ప్రవక్తా! నా సత్రవర్తనకు ఎవరెక్కువ 
హక్కుదారులు?” అని ఆ వ్యక్తి అడగ్గా 
“నీ తల్లి. ఆ తరువాత నీ తల్లే, ఆ 
తరువాత కూడా నీ తల్లే. ఆ తరువాత 
నీ తండ్రి. తరువాత నీకు ఎవరెంత దగ్గరి 
వారయితే వారు” అని ఆయన 
చెప్పారు. 


“సహాబా' అంటే సహచర్యం, సత్ప్రవర్తన 


అన్న అర్థంలో వాడబడింది. 'సుమ్మ 


అబాకి అంటే ఆ తరువాత నీవు నీ 
తండ్రిపట్ల మెలగు అని అర్థం. “అబాక' 
అనుకుంటే వాక్యంలో ఓ క్రియ అంతర్జా 
నంగా ఉందని భావించాల్సి వస్తుంది. 
కాని వేరొక ఉల్పేఖనంలో స్పష్టంగా 


461 


పత్తమురక 
‘Jb టు శు! yg ces TM 


లీప్‌ హక్‌ ఉ! లాం ఇల ks (ue 


స 1A Jt 


శో Cd 


06 కకష 


వ ea pe 
( లం duh 
hee ప aE ‘JG ib : 
రజ (వ్ర ల ర 26 71 
ale 


ara Lal లు ౪: స) తోలి 
dul జ dub ‘JG pa అ 
రీ ఏడ | జేర జే యీ ఫీ 
"టీల మడు! షన వద 
లాం అ 8 గద (ఏట్లో సప 
వస్తి సం లిల్లీ కలి వత్త! తయా 


రూ! day de 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 462 EEA 


“'సుమ్మ అబూకి అని ఉంది. (ఈ 

సందర్భంలో క్రియ అంతర్జానంగా 

ఉందని భావించాల్సిన అవసరం 

ఉండదు.) 
(సహీహ్‌ బుఖారీలోని నంస్కార ప్రకరణం, నహీవా ముస్తింలోని సత్కార్యాలు 
నత్సంబంధాల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

ఈ హదీసు ద్వారా కుమారులు లేక కుమార్తెలు చూపే సత్రవర్తనకు తండ్రికన్నా 
తల్లి మూడు రెట్లు ఎక్కువ హక్కుదారు అవుతుందని తెలుస్తోంది. దీనికి స్తీ శారీరక బలహీనత 
ఒక కారణం కావచ్చు. ఈ శారీరక బలహీనత కారణంగా తల్లి తన సంతానంపై ఎక్కువగా 
ఆధారపడవలసి వస్తుంది. రెండో విషయం ఏమిటంటే తల్లి తన సంతానం కోసం మూడు 
దుర్భరమైన కష్టాలను భరిస్తుంది. ఈ కష్టాల్లో తండ్రీ ఏ విధంగానూ పాలుపంచుకోడు. 
1. తొమ్మిది మాసాలపాటు తల్లి బిడ్డను తన కడుపున మోస్తుంది. 2. జీవన్మరణాల సమస్య 
వంటి ప్రసవవేదనను భరిస్తుంది. 3. ప్రసవించిన తరువాత రెండు సంవత్సరాల పాటు బిడ్డకు 
పాలిస్తుంది. ఈ కష్టాలవల్ల రాత్రిళ్ళు ఆమె నిద్రపాడవుతుంది. ఆమె సౌందర్యం కళావిహీనమై 
పోయి ఆరోగ్యం దెబ్బతింటుంది. బిడ్డ ఆరోగ్యాన్ని కాపాడటం కోసం ఒక్కోసారి ఆమెకు ఆహార 
విషయంలో ఎన్నో జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. ఎడతెరిపి లేకుండా ఇన్ని కష్టాలు, 
బాధలు భరించాల్సి వస్తుంది. కనుకనే ఇస్లాం ధర్మం తల్లికి ఎంతో ఉన్నత స్థానాన్ని ప్రసాదించింది. 


319. హజ్రత్‌ అబూ హురైరా (రజి) గారే :౮౪ ప్త! ల్‌ beng క! 
చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త ట్ర? జ్‌ ర గ కష సా 
(సల్లం: ముసలి వారై పోయిన తల్లి యు! (స్త మ టే మ! ప్ర 
దండ్రులు - వారిరువురిలో ఒక్కరుగాని 

లేక ఇద్దరుగాని బ్రతికుండగా (వారికి యాలు కమ న టర 
సేవ చేసుకొని) స్వర్గంలోకి ప్రవేశించ 

లేకపోయినవాడి ముక్కుకి మన్ను తగల! 

వాడి ముక్కుకి మన్ను తగల! వాడి 

ముక్కుకి మన్ను తగల!” అని మూడు 

సార్లు శపించారు. (ముస్లీం, 


(సహీహ్‌ ముస్టింలోని సత్కార్యాలు - సత్సంబంధాల ప్రకరణం) 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 463 ర కాగా 
ముఖ్యాంశాలు 

ముక్కుకి మన్ను తగలడమంటే పరాభవం పాలవటమని అర్థం. తల్లిదండ్రుల యెడల 
మంచిగా మెలిగి, వారికి సేవ చేసి దైవప్రసన్నతను పొందనివాడు నిజంగా దురదృష్టవంతుడే. 
దీనికి భిన్నంగా తల్లిదండ్రులకు సేవచేసినవాడికి పరలోకంలో స్వర్గసుఖాలు లభిస్తాయి. 
తల్లిదండ్రులు ముసలివారయినా, కాకపోయినా ఎల్లప్పుడూ వారికి సేవ చేస్తుండాలి. 
సాధారణంగా వృద్దాప్యంలో తల్లిదండ్రులు తమ సంతానంపై ఎక్కువగా ఆధారపడవలసి 
వస్తుంది. అందుకే హదీసులో ప్రత్యేకంగా వృద్దాప్య ప్రస్తావన తేబడింది. ఇలాంటి దైన్యస్థితిలో 
తల్లిదండ్రుల్ని నిస్సహాయులుగా వదలిపెట్టడం మనిషి కసాయితనాన్ని సూచిస్తుంది. తాము 
చేసిన ఈ పాపానికి శిక్షగా సంతానం పరలోకంలో స్వర్గభాగ్యాన్ని కోల్పోతుంది. 
320. హజత్‌ అబూ హురైరా (రజి)గారే మజా hus i ధూం 11 
చేసిన కథనం : ఒక వ్యక్తి దైవప్రవక్త (స) el 7 థో ర Pry యాం LU :Jb 
వద్దకు వచ్చి, “దైవప్రవక్తా! నా బంధు J క or 
వులు కొందరున్నారు. నేను వారితో యాప్‌ ల! ధా గ ను 
సత్సంబంధాలు కొనసాగించాలని ప్ర Jw. Ye bless తత pI 
ప్రయత్నిస్తున్నప్పటికీ వారు మాత్రం ఎవ డు దోవ య ౬ 


నాతో తెగతెంపులు చేసుకోవాలని a: 
సా yan: | SL dt 
చూస్తున్నారు. నేను వారిపట్ల మంచిగా WG =~ 


మెలగుతుంటే వారేమో నాకు కీడు 'ోో ho Oe es 
తలపెడుతున్నారు. నేను వారిపట్ల మీటు! రో! వ ఏద! అటు సయ్య 
ఉదారవైఖరిని అనుసరిస్తుంటే వారు 
వూ(తం నావట్ట మూర్భంగా 
ప్రవర్తిస్తున్నారు” అని దైవప్రవక్తకు తన 
గోడు వినిపించుకున్నాడు. అతని 
మాటలు విని ఆయన, 'నువ్వు చెప్పింది 
నిజమే అయితే నువ్వు వారి నోళ్ళల్లో 
వేడిబూడిదను పోస్తున్నావనుకో. నువ్వు 
మాత్రం వారిపట్ల ఇలాగే సత్ప్రవర్తనతో 
మెలగుతున్నంతకాలం దేవుని తరఫు 
నుండి వారికి వ్యతిరేకంగా ఒక సహాయ 
కుడు నీ వెంట ఉంటాడు” అని 
అన్నారు. (ముస్తిం) 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


'తుసిప్ఫుహుముల్‌ మల్ల అంటే నువ్వు 
వారికి వేడిబూడిద తినిపిస్తున్నావని 
అర్థం. దైవప్రవక్త (సల్లం) ఇచ్చిన ఈ 
ఉదాహరణలోని ఆంతర్యం ఏమిటంటే, 


464 


pel ఈ WI; Wl hus, 
wb Gl jell SUS yay pW య్యా 
WAS ప్ర యి! se ls 
sey ge: Ww TE లో గమ్య 


కాలుతున్న బూడిద తింటున్నవాడికి 
నోరు కాలినట్లే బంధుత్వాల తెగ 
త్రెంపులకు పాల్పడుతున్నవాడి పాపం 
కూడా పండుతూ ఉంటుంది. అయితే 
వారిపట్ల మంచిగా మెలగుతున్న వ్యక్తి 
మాత్రం నిందార్హుడు కాడు. అతని 
హక్కుల్ని కాలరాసి, అతణ్బి బాధపెడు 
తున్నందుకు బంధువిచ్చిత్తికి పాల్పడిన 
వారే మహాపరాధులుగా పరిగణించ 
బడతారు. (వల్లాహు ఆలము) 


hs య i 3 Mies 
ఇ స] క వవ ఇట! దను 
oi mes ne థో కు 

piel తే|) «ls 


(సహీవా ముస్తింలోని నత్కార్యాలు - నత్సంబంధాల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

ఇతర బంధువులు తమ పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారన్న నెపంతో తాము కూడా 
వారితో బంధుత్వాన్ని త్రెంచుకోవటం భావ్యం కాదు. ఎందుకంటే ఇస్లాంలో ఇతర బంధువులు 
తమకు అపకారం తల పెట్టినప్పటికీ తాము మాత్రం వారితో ఉపకార భావంతోనే మెలగాలని 
తాకీదు చేయబడింది. బంధువులతో ఎల్లప్పుడూ మంచిగా మెలిగేవాడు దేవుని దృష్టిలో అత్యంత 
గౌరవనీయుడిగా, ఆదరణీయుడిగా పరిగణించబడతాడు. అలాంటి వ్యక్తి కోసం దైవం ఆకాశాల 
నుండి ప్రత్యేక సహాయకులను పంపుతాడు. దీనికి భిన్నంగా బంధుత్వ తెగతైంపులకు 
పాల్పడేవాడు దేవుని దృష్టిలో అత్యంత నీచుడిగా పరిగణించబడతాడు. అతని పర్యవసానం 
కూడా కాలుతున్న బూడిద తింటున్న వాడి మాదిరిగా అత్యంత హీనంగా ఉంటుంది. 


321. హ(జత్‌ అనస్‌ (రజి) కథనం 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా 
ప్రవచించారు : తన ఉపాధిలో 
సమృద్ధిని, ఆయుష్షులో "పెరుగుదలను 


రీ! య త దర్ప రా! ప్రల - క. 
తు! లకి Jb స్తత! లలు 


లాయ (| Gd Us త్ర లో 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 465 రయ కాలూ 


కోరుకుంటున్నవాడు తన బంధువులతో 


సత్సంబంధాలు పెట్టుకోవాలి. De స స 4 
(బుఖారీ - మున్దిం) oye dl IPH వద్ద! ep 


rn 3 ళో, 5. నో 
Gd సతు. ale Gis M5 


'యున్‌సఅ లహూ ఫీ అసరిహీ' అంటే 

“తనకు దీర్భాయుష్టువు వొసగబడాలని' 

అని అర్థం. 
(సహీహ్‌ బుఖారీలోని సంస్కార ప్రకరణం, నహీవ్‌ మున్లింలోని సత్కార్యాలు - 
సత్సంబంధాల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

బంధువులతో మంచిగా మెలిగే వ్యక్తికి పరలోకంలో ఎలాగూ పుణ్యం లభిస్తుంది. 
దాంతోపాటు ఇహలోకంలోనూ అతనికి పై హదీసులో పేర్కొనబడిన రెండు రకాల ప్రయోజనాలు 
కలుగుతాయి. ఉపాధిలో వృద్ధినాసగబడటమంటే దైవం తరపునుండి నిజంగానే అతని ఉపాధిలో 
అభివృద్ధి కనిపించవచ్చు లేదా అతని ఉపాధిలో శుభం కలుగుతుందన్న అర్థమైనా కావచ్చు. 
అదేవిధంగా ఆయుష్లులో పెరుగుదల అంటే నిజంగానే అల్లాహ్‌ అతని ఆయుష్షుని 
పొడిగించవచ్చు లేదా అతని ఆయుష్పులో శుభాన్ని ప్రసాదించవచ్చు. ఆయుష్సులో శుభం 
కలిగితే జీవితంలో మనిషి సర్వతో ముఖాభివృద్ధిని సాధిస్తాడు. 
322. హజ్రత్‌ అనస్‌ (రజి) గారే చేసిన 116 గ పత :06 3-11 
కథనం : మదీనా నగరంలోని అన్నార్‌ గ ద్ర Ju ప్త RT ప! 
ముస్టింలందరిలో హజ్రత్‌ అబూ తల్తా క త 
(రజి) గొప్ప ధనికులు. ఆయనకు అనేక 
ఖర్జూర తోటలుండేవి. ఆ తోటల్లో మ్‌! 3 రర | షః 
ఆయనకు 'బైరహా' తోట అంటే ఎంతో య a? Us బడ te 355 A 
యిష్టం. అది మప్టిదె నబవీకి ముందు (షక్‌ ల. VE J : ప sia JS 
భాగంలో ఉండేది. దైవప్రవక్త (న) ఏడ్ర్‌ [4% 2012 ల టే డు 
తరచూ ఆ తోటలోకి వెళుతుండేవారు. రు ష్య ష్య! ME 
అక్కడ దొరికే మంచినీళ్ళు త్రాగేవారు. SRNR న ! 
ఆ కాలంలోనే “మీరు అమితంగా “లూ ఆయు స్ట టల ald ౪ 
డుమించే వస్తువులను (అల్లాహ్‌ ర్స్‌ శ పక డక నేమ 1 


తత్ర us వ్ర ఎప! తీవ! 35; 


తనే G24 HE త 
మార్గంలో) ఖర్చు పెట్టనంతవరకు మీరు న rare on oe ర్త JG Es 
సత్కార్యస్తాయికి చేరుకోలేరు” అనే లం ఆ si is 
దైవసూక్తి (ఆలి ఇమ్రాన్‌ : 92) అవతరిం న. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


చింది. ఈ సూక్తి అవతరించినప్పుడు 
హజ్రత్‌ అబూ తల్తా (రజి) దైవప్రవక్త 
ముందు ఇలా ప్రకటించారు: 


“దైవప్రవక్తా! మీరు అమితంగా 
(ప్రేమించే వస్తువులను (తన మార్గంలో) 
ఖర్చు పెట్టనంతవరకు మీరు సత్కార్య 
స్థాయికి చేరుకోలేరని దేవుడంటున్నాడు. 
అలాగైతే నాకున్న సంపద మొత్తంలో 
బైరహా తోట నాకు అత్యంత ప్రీతికర 
మైనది. దాన్ని నేను దైవమార్గంలో దానం 
చేస్తున్నాను. దానివల్ల నాకు పుణ్యం 
లభిస్తుందని, ఇంకా పరలోకంలోనూ 
దాని పుణ్యం నాకోసం నిల్వచేసి ఉంచ 
బడుతుందని ఆశిస్తున్నాను. దేవుడు 
ఎలా ఆజ్ఞాపిస్తే అలా మిరు దీనిని 
వినియోగించండి.” 


ఆయన మాటలు విని దైవప్రవక్త (స) 
“ఓహో! ఇదెంతో లాభదాయకమైన 
సంపదే. నిజంగా ఇదెంతో లాభదాయక 
మైన సంపద. నువ్వు చెప్పిన మాటలన్నీ 
నేను విన్నాను. అయితే నువ్వు ఈ 
సంపదను (అభాగ్యులైన) నీ బంధువు 
లకు పంచిపెడితే సముచితంగా 
ఉంటుందని నేను భావిస్తున్నాను” అని 
అన్నారు. 

దానికి హజ్రత్‌ అబూ తల్హా (రజి) 
“మీరు చెప్పినట్లే చేస్తాను దైవప్రవక్తా!” 
అని అన్నారు. (ఆ తరువాత దైవప్రవక్త 
సలహాననుసరించి) ఆయన ఆ తోటను 


466 


ర్‌ 


రము! 


Sf Es lat యయ yw 
de య "ఆ వత రం లట al 
భా 1 [టై J తై డై 
శా HRs dls gl మక 
(ECT eT NE ene) | 
sl pill JG Al Jy 6 
SUG 5 4 క మ టు 

శ ట్లో! జే 


శ్‌ బా 


గ03://691020131200.061 


హదీసు కిరణాలు 467 రూ శాల 


తన బంధువులకు, చిన్నాన్న పెద్దనాన్న 
కుమారులకు పంచివేశారు.” 
(బుఖారీ - ముస్లిం, 


ముఖ్యాంశాలు 

ఈ హదీసు ఇంతకు ముందు ప్రీతికరమైన వస్తువుల త్యాగానికి సంబంధించిన 
అధ్యాయంలో కూడా వచ్చింది. ఈ హదీసు చివరి భాగంలో బంధుడేమ గురించి చెప్పబడింది 
కాబట్టి సదరు అధ్యాయం క్రింద కూడా దీనిని ప్రస్తావించటం జరిగింది. దీని ద్వారా బోధపడే 
విషయమేమిటంటే, దానధర్మాలు చేసినప్పుడు ముందుగా తమ సన్నిహిత బంధువులను దృష్టిలో 
పెట్టుకోవాలి. వారు అవసరాల్లో ఉన్నారనుకుంటే వారికే ఇవ్వాలి. ఆ తరువాత కూడా సదఖా 
సొమ్ము మిగిలి ఉంటే దానిని ఇతరులకు కూడా దానం చేయవచ్చు. దీనికి భిన్నంగా ఇతరులను 
సుఖపెట్టి సొంత బంధువులనే విస్మరించటం ఎంతమాత్రం వాంఛనీయం కాదు. 


323. హజ్రత్‌ అబ్దుల్లాహ్‌ బిన్‌ అమ్‌ బిన్‌ 
ఆస్‌ (రజి) కథనం : ఒక వ్యక్తి దైవప్రవక్త 


HE న. rr 


సం) ప్రస్తానం (హిజ సాననీ, ల 
జిహాద్‌ (ధర్మయుద్ధం)లో పాల్గొంటానని pe స్స్‌ wren a 
మీతో ప్రమాణం చేసి చెబుతున్నాను. ౨౮ క ఆకు 
(దీనివల్ల) నాకు దైవం తరపునుండి ఎ 1౮6 యట నప : Jb Es 
పుజ్భ్యం లభించాలని కోరుకుంటు Jb. వ. Jb fw నం 
న్నాను” అని అన్నాడు. అది విని క ర Cour J! డా 
దైవప్రవక్త, ఆ వ్యక్తితో “నీ తల్లిదండ్రుల్లో Bs 2 
ఒకరైనా బ్రతికి ఉన్నారా?” అనడిగారు. 
దానికావ్యక్తి, “అవును, ఇద్దరూ బ్రతికి 
ఉన్నారు అని సమాధానమిచ్చాడు. 
అందుకాయన  'నువ్వు నిజంగానే 
దేవుడు నీకు పుణ్యాన్ని ప్రసాదించాలని 
కోరుకుంటున్నావా?' అని అడిగారు. 
అతను "అవును. అన్నాడు. అప్పుడా 
యన “అలాగయితే నువ్వు నీ తల్లి 
దండ్రుల దగ్గరికి తిరిగి వెళ్ళిపో. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 468 రో కాలూ 


వారిద్దరికీ బాగా సేవ చెయ్యి (అందు సుయ 
లోనే నీకు ఆ పుణ్యం లభిస్తుంది) అని nl! త్రో CAT Js ఏళ్లు ae 
చెప్పి పంపించారు. (బుఖారీ - ముస్లి) ౮ (ప :౮6 ఆవేషు[ క్రీ 04 
వాక్యాలు మాత్రం ముస్లింవి. NT దల! 
బుఖారీ - ముస్లింలలోని వేరొక ్ష 
ఉల్పెఖనంలో ఇలా ఉంది: ఒక వ్యక్తి 
దైవప్రవక్త (సల్లం) దగ్గరికి వచ్చి తనను 
ధర్మయుద్గంలో పాలొనడానికి 
అనుమతించమని కోరాడు. దానికి 
ఆయన “నీ తల్లిదండ్రులు బ్రతికి 
ఉన్నారా?” అని అడిగారు. ఆ వ్యక్తి 
“ఉన్నార'న్నాడు. అతని జవాబు విని 
ఆయన “అయితే వారిద్దరి సేవలోనే 
పోరాడుతూ ఉండు అని చెప్పి 
పంపించారు. 
(సహీహ్‌ బుఖారీలోని జిహాద్‌ ప్రకరణం, నహీహ్‌ మున్లింలోని నత్కార్యాలు - 
సత్సంబంధాల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

సాధారణ పరిస్థితుల్లో జిహాద్‌ సామాజిక బాధ్యత(ఫర్డె కిఫాయా)గా పరిగణించబడుతుంది. 
అలాంటప్పుడు ముస్లింలందరూ కాకుండా పరిస్థితుల స్వరూపానికి అనుగుణంగా కొంతమంది 
సైన్యంలో చేరితే అందరి తరఫున ఆ బాధ్యత నెరవేరుతుంది. ఇలాంటి సాధారణ పరిస్థితుల్లో 
సైన్యంలో చేరాలన్నా లేక యుద్ధంలో పాల్గొనాలన్నా తల్లిదండ్రుల అనుమతిని పొందటం 
అవసరం. ఎందుకంటే తల్లిదండ్రుల సేవ వైయక్తిక విధి (ఫర్జె ఐన్‌). అంటే ప్రతి ఒక్కరూ దాన్ని 
నిర్వర్తించి తీరాలి. “ఫర్టై కిఫాయా' కోసం “ఫర్డై ఐన్‌'ను వదలిపెట్టడం ధర్మసమ్మతం కాదు. పై 
హదీసులో చెప్పబడిన విషయం ఈ సందర్భానికి సంబంధించినదే. అయితే కొన్ని పరిస్థితుల్లో 
జిహాద్‌ కూడా వైయక్తిక విధి (ఫర్జె ఐన్‌)గా మారిపోతుంది. అలాంటి సందర్భాల్లో జిహాద్‌లో 
పాల్గొనటానికి తల్లిదండ్రుల అనుమతి అవసరం లేదు. ఎందుకంటే ఆ పరిస్థితిలో ప్రతి ఒక్కరూ 
వైయక్తికంగా జిహాద్‌లో పాల్గొనటం అనివార్యమయిపోతుంది. ముఖ్యంగా శత్రు సైన్యాలు 
ఇస్లామియ రాజ్యంపైకి దండెత్తివచ్చినప్పుడు ఇలాంటి పరిస్థితి ఆసన్నమవుతుంది. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 469 GAG, 


324. హజ్రత్‌ అబ్దుల్లాహ్‌ బిన్‌ అయమై 

(రజి) గారే చేసిన కథనం ప్రకారం ఏ౮ శక గనీ! పం క tt 
దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రవచించారు: 1 య nr 2 
దైవప్రవక్త (సల్ల 3 3 

ఒక బంధువు ఉపకారం చేస్తే దానికి ల! వు స J 
బడులు నాచపళలల నసిూాపు ర MPN 
మైన) బంధుపియుడు కాడు. తన G6! 
బంధువులు తనతో తెగతెంపులు జ! 1 GW pay (1 ము; 
చేసుకున్నప్పటికీ వారితో సత్సంబంధాలు 
కొనసాగించేవాడే (సిసలైన) బంధు 
ప్రియుడు. (బుఖారీ) 


(సహీహ్‌ బుఖారీలోని నంస్కార ప్రకరణం) 


ట్ర షా 


ముఖ్యాంశాలు 

బంధుగ్రేమ (సిలారహ్మీ) బంధువుల మధ్య ఎలాంటి సద్భావనను, సదభిప్రాయాన్ని 
కోరుకుంటుందో ఈ హదీసు వివరిస్తోంది. తమకు ఉపకారం చేసే బంధువులకు ఉపకారం 
చేయడంలో గొప్పేముంది? అది బంధు(పపేమ కాదు. ఒక ఉపకారికి ఉపకారం చేసినట్లవుతుంది 
అంతే! తోటి బంధువులెవరైనా తమ పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ, తమతో బంధుత్వాన్ని 
త్రెంచుకోవటానికి ప్రయత్నిస్తున్నప్పటికీ తాము మాత్రం విశాల హృదయంతో వారిని మన్నిస్తూ, 
వారి కీడుకు బదులుగా మేలు చేసి తమ ఉదారత్వాన్ని ప్రదర్శించాలి. వారితో బంధుత్వ 
సంబంధాలను కొనసాగించడానికి ముందుకు రావాలి. అసలు సిసలైన బంధుడేమ అంటే 
ఇది! ఇస్తాం కోరేది కూడా ఇలాంటి బంధుడ్రేమనే! ఇతరులు మనల్ని నీచంగా చూసినప్పుడు 
మనం వారిపట్ల సద్భావంతో మెలగటానికి అహం అడ్డాస్తుంది. కాని ఆ అహంభావాన్ని 
అణచుకొని షరీఅత్‌ ఆదేశాల్ని పాటించాలి. అయితే అది అందరికీ సాధ్యమయ్యే పని కాదు. 
మరోవైపు పరిపూర్ణ విశ్వాసాన్ని పొందాలంటే మనసులోని అహంభావాన్ని అణచుకోక తప్పదు. 


325. హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా) ఏ క ములు “౯ 
కథనం ప్రకారం దైవప్రవక్త (స) ఇలా 5 2 Bre 
తెలియజేశారు : “బంధుత్వం దైవ అ షు ea కక | pa 
పీఠానికి వ్రేలాడబడి “నాతో సత్సంబం లాం ౪4! ss wis ప్ర లేట్‌ 
ధాలు పెట్టుకున్నవాడితో దేవుడు కూడా ఉం రడ టక్‌ ట్‌ 
సత్సంబంధాలు పెట్టుకొనుగాక! నన్ను 

విచ్చిన్నం చేసినవాడిని దేవుడు కూడా 


https://teluguislam.net 


470 


వాదీను కిరణాలు వ " 


విచ్చిన్నం చేయుగాక! అని ప్రార్థిస్తూ 
ఉంటుంది.” (బుఖారీ - ముస్లిం) 


(సహీవ్‌ బుఖారీలోని సంస్కార ప్రకరణం, నహీహ్‌ మున్లింలోని నత్కార్యాలు - 


సనత్సంబంధాల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


బంధుత్వం మాట్లాడటం, దేవునితో సంభాషించటం అసంభవమేమీ కాదు. దేవుడు 
తలచుకుంటే ఏమైనా చేయగలడు. సృష్టిలోని ప్రతి వస్తువుకీ గ్రహణ శక్తినీ, మాట్లాడే సామర్థ్యాన్నీ 


ప్రసాదించగలడు. 
326. విశ్వాసుల మాతృమూర్తి హజ్రత్‌ 
మైమూనా బిన్తె హారిస్‌ (రజి.అన్‌హా) 
కథనం ప్రకారం ఆమె ఒకసారి ఒక 
దాసికి బానిసత్వం నుంచి స్వేచ్చను 
ప్రసాదించారు. ఈ విషయంలో ఆమె 
దైవప్రవక్త (న) నుండి అనుమతి 
తీసుకోలేదు. ఆమె దాంపత్య వంతు 
వచ్చిన రోజు దైవప్రవక్త (సల్లం) ఆమె 
వద్దకు వెళ్ళారు. అప్పుడు ఆమె “దైవ 
ప్రవక్తా! మీరీ విషయం గమనించారా? 
నేను నా దాసికి విముక్తి ప్రసాదించాను” 
అని అన్నారు. దానికి ఆయన “నిజంగా 
అలా చేశావా?” అని అడిగారు. అందు 
కామె “అవునిని సమాధానమిచ్చారు. 
అప్పుడు, “నీవా దాసిని నీ మేనమామ 
లలో ఎవరికైనా ఇచ్చివుంటే (దాంతో 
పాటు బంధుడేమ కనబరచినందుకు) 
నీకు మరింత పుణ్యం లభించి ఉండేది 
కదా! అని అన్నారు దైవప్రవక్త (సల్లం) 
(బుఖారీ - ముస్థిం) 


ఏక! zi రాం - TTT 

1 టు శ! జోల ల! ల స్వ 
య శక్రం శ్రద్‌ క్‌ షు డ్‌ 

edb es మై కక gal Gs dE 

రకము! టై! 14! లం ఆ తష! 

ఆ తయ 31 :౮౮ఆ be 

అప! య! Jub 06. 


టల Gi వగా న 


(సహీహ్‌ బుఖారీలోని కానుకల ప్రకరణం, నహీహ్‌ ముస్తీంలోని జకాత్‌ ప్రకరణం) 


https://teluguislam.net 


హదీసు కిరణాలు 471 ర రారా 


ముఖ్యాంశాలు 

ఒక ప్రీ తన సొంత సామ్మును తనకు యిష్టమైన రీతిలో వినియోగించుకోగలదు. 
దానికోసం భర్తనుండి అనుమతి పొందాల్సిన అవసరం లేదు. అయితే భర్త సొమ్మును ఆ 
విధంగా వినియోగించే హక్కు ఆమెకు లేదు. 

ఈ హదీసు ద్వారా బోధపడే రెండో విషయం ఎమిటంటే, అభాగ్యులైన బంధువులకు 
దానం ఇవ్వడం ఒక బానిసకు స్వేచ్చ కల్పించటం కన్నా ఎక్కువ శ్రేష్టమైన పుణ్యకార్యం 
అనిపించుకుంటుంది. ఎందుకంటే బానిసకు విముక్తి కలిగించడమంటే ఒక విధంగా దానం 
చేయటంతో సమానం. కాని అభాగ్యులైన బంధువులకు దానం చేయటం వల్ల ఒక వైపు 
దానం చేసినందుకు పుణ్యం లభించటంతోపాటు మరోవైపు బంధుడ్రేమ వెల్లడించినందుకు 
కూడా పుణ్యం లభిస్తుంది. 

327. హజ్రత్‌ అబూబక్ర్‌ సిద్దీఖ్‌ (రజి) నో ol ఆస్తీ షు! రాం = ౪ 
కుమార్తె అస్మా (రజి.అన్‌హా) కథనం : ఈశ 66 ఆటూ ఈ సలు ఆమి! 
దైవప్రవక్త(కు మరియు మక్కా బహు గం ఇతే ళం నం it 
దైవారాధ కులకు మధ్య జరిగిన స్తత 0 వ్‌ సళ 
హుదైబియా ఒప్పంద) కాలంలో ఒకసారి ఈ ర (కక్‌ dl ల 
మా అమ్మ నా దగ్గరికి వచ్చింది. అప్పటికి i) GI Age ss el 
ఆమె ఇంకా బహుదైవారాధకురాలిగానే ప్ర rl be స J? టాక 
ఉంది. నేను ఆమె వచ్చిన సంగతి al 
దైవప్రవక్త (సల్లం) ముందు ప్రస్తావిస్తూ 

“దైవప్రవక్తా! మా అమ్మనా దగ్గరికి వచ్చి 

ఉంది. ఆమె నా నుండి సద్వర్తనను 

ఆశిస్తోంది. మరి నేను (బహుదైవారాధ శ 

కురాలైన) మా అమ్మ పట్ల మంచిగా wl ర్త! (15) Wy 
వెంలగవచ్చా?” అని అడిగాను. ప్రా (థి డోర Js tis టయ ge pie 
అందుకాయన “అవును, నువ్వు మీ డా|; య! ప్ర కూ. పట! 
అమ్మ పట్ల (తప్పకుండా) సత్ప్రవర్తనతో రఫి! 
మెలగాలి” అని అన్నారు. 


(బుఖారీ - ముస్లిం, 
'రాఘిబా' అంటే నా నుంచి ఏదో 


https://teluguislam.net 


హదీసు కిరణాలు 472 


ఆశిస్తుందని అర్థం. కొంతమంది “ఆ 
వచ్చినావిడ ఆమె సొంత తల్లేనని 
అన్నారు. మరికొంతమంది ఆమెకు 
పాలుపట్టిన తల్లి అని అన్నారు. ఈ 
రెండింటిలో మొదటి అభిప్రాయమే 
సరైనది. 


(సహీహ్‌ బుఖారీలోని కానుకల ప్రకరణం, న 


ముఖ్యాంశాలు 


“a cf pd bel 
bes te 


హీహ్‌ ముస్తింలోని జకాత్‌ ప్రకరణం) 


పై హదీసులో పేర్కొనబడిన స్రీ మక్కా నుండి మదీనాకు వచ్చింది. ఈవిడపేరు ఖుతైలా 


వాటి 


బిన్తె అబ్బుల్‌ ఉజ్ఞా అని కొంతమంది అంటే “ఖీలా' అని మరికొంతమంది అభిప్రాయపడ్డారు. 


ఏదిఏమైనా ఈ హదీసు ద్వారా బోధపడేదేమిటంటే, తల్లిదండ్రులు బహుదైవారాధకులైనా లేక 
దైవ తిరస్కారులైనా వారికి తప్పకుండా సేవ చేయాలి. వారిపట్ల ఉత్తమంగా మెలగాలి. 
ఇహలోకంలో వారిపట్ల మంచిగా మెలగాలని దివ్య ఖుర్‌ఆన్‌ ఆదేశిస్తోంది. 


328. అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌వూద్‌ (రజి) 
భార్య హజ్రత్‌ జైనబ్‌ సఖఫియ్యా 
(రజి.అన్‌హా) కథనం : దైవప్రవక్త (సల్లం) 
(స్త్రీలకు) ఇలా ఉపదేశించారు : 
“మహిళల్లారా! దానం చేయండి. మీ 
నగల్లో నుంచైనా సరే; (తప్పకుండా) 
దానం చేయండి.” 


జైనబ్‌ (రజి.అన్‌హా) ఇలా తెలియజేస్తు 
న్నారు: (దైవప్రవక్త ఉపదేశం విన్న 
తరువాత) నేను (నా భర్త) అబ్దుల్లాహ్‌ 
బిన్‌ మస్‌వూద్‌ దగ్గరికి తిరిగి వచ్చిన 
తరువాత ఆయనతో మాట్లాడుతూ, “మీ 
ఆదాయం కూడా చాలా తక్కువే కదండి! 
దైవప్రవక్త (సల్లం, మమ్మల్ని దానాలు 
చేయాలని బోధించారు. అందుకే నేను 
నా సదఖా (దానం) మీకిస్తే అది 


dy ఈ! టీ తప్త ప్రల 1 

wey 4 ae dl ps) వహ రా టీ! మలి 
ప్‌ FE Tro ic JG 
me వీ! మా 6 
rd EL 3 nos on hl he Jl Eas 
ల్‌ వ! న యే 
టక్‌ సయయిం Gal 2 సట! రం 
న్స్‌ ఏట <5 రత dp 5 
నవే! ల్ల: dias Jw. స 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


దానంగా పరిగణించబడుతుందో లేదో 
కాస్త మీరు దైవప్రవక్త (సల్లం) దగ్గరికెళ్ళి 
అడిగి తెలుసుకోండి! ఆయన కాదంటే 
ఆ దానాన్ని ఇంకెవరికైనా ఇచ్చేస్తాను” 
అని అన్నాను. దానికి అబ్దుల్లా “లేదు, 
నువ్వే వెళ్ళి అడిగి తెలుసుకొని రా” అని 
అన్నారు. 

అప్పుడు నేను స్వయంగా దైవప్రవక్తను 
అడిగి తెలుసుకుందామని వెళ్ళాను. 
నేను వెళ్ళేసరికి దైవప్రవక్త _ గుమ్మం 
దగ్గర ఒక అన్సారీ మహిళ కలిసింది. 
నేను అడగదలచుకున్న విషయమే 
ఆవిడ కూడా అడగాలని వచ్చింది. దైవ 
ప్రవక్తది మహా గంభీర వ్యక్తిత్వం 
(ఆయనకు భయపడి మేము లోనికి 
ప్రవేశించే ధైర్యం చేయలేకపోయాము). 


అదే సమయంలో హజత్‌ బిలాల్‌ (రజి) 
బయటికి వచ్చారు. మేమాయన్ని ఆపి 
“మీరు దైవప్రవక్త దగ్గరికి వెళ్ళి గుమ్మం 
దగ్గర ఇద్దరు స్రీలున్నారని చెప్పండి. 
వాళ్ళు తమ భర్తలకు, తమ పోషణలో 
పెరుగుతున్న అనాధపిల్లలకు దానం 


చేస్తే అది (షరీఅత్‌ దృష్టిలో) దానంగా 


పరిగణించబడుతుందో లేదో అడుగు 
తున్నారని చెప్పండి. అయితే (దయచేసి) 
మేమెవరమో ఆయన (సుకు తెలియ 
జేయకండి” అని కోరాము. 


హజ్రత్‌ బిలాల్‌ దైవప్రవక్త (స) దగ్గరికి 
వెళ్ళి ఈ విషయం గురించి ఆయనకు 


473 Gali, 


a ie ill BE EME ల! 
EEE త్త తిర్పుంండ్య 
సమంత! తప్త M0006; 
లు sl ఏ దక లక పడ బ్రమ గో 
GUI ii రీ ప్పిన ఫ్ర 
ల ర్త. హ్‌! పతే త్తు 
6 ము తో (ఎ! త యాస! 
లయ తిర రు పయంన పసు 
rtd చయ ఆటోలు 
is JU Ua 2: $e వ! 
డ్ర్‌: ల క. ST | 
Ja ఎత! 2వ ప! JG fi ఆంక్షల! 
se త్ర! దట “హక శ! లీ 
ale Ge హా 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


చెప్పారు. విషయం తెలుసుకొని ఆయన 
“ఎవరా ఇద్దరు స్రీలు?” అని అడిగారు. 
“ఒకామె అన్నార్‌కు చెందిన స్ర్తీ. మరో 
ఆమె జైనబ్‌” అని బిలాల్‌ సమాధాన 
మిచ్చారు. దైవప్రవక్త “ఏ జైనబ్‌?” 
అని మళ్ళీ అడిగారు. అందుకు బిలాల్‌ 
(రజి) “అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌వూద్‌ 
భార్య” అని చెప్పారు. అప్పుడాయన, 
“వాళ్ళకు రెట్టింపు పుణ్యం లభిస్తుందని 
చెప్పు. ఒకటి : బంధుప్రేమతో మసలు 
కున్నందుకు లభించే పుణ్యం. రెండు : 
దానం చేసినందుకు లభించే పుణ్యం” 
అని అన్నారు. (బుఖారీ - ముస్తీం) 


474 ర కారా 


(సహీహ్‌ బుఖారీ మరియు నహీహ్‌ ముస్తింలలోని జకాత్‌ ప్రకరణాలు) 


ముఖ్యాంశాలు 


1. దీని ప్రకారం ఒక స్రీ నిరుపేద అయిన తన భర్తకు సదఖా సామ్ము ఇవ్వగలదు. 
కాని భర్త మాత్రం తన భార్యకు దానం చేయటానికి వీల్లేదు. ఎందుకంటే ఖర్చులరీత్యా తమపై 
ఆధారపడివున్న వారికి దానం చేస్తే అది షరీఅత్‌ దృష్టిలో దానం క్రిందికి రాదు. భార్య ఖర్చుల్ని 
భరించటం భర్త బాధ్యత కాబట్టి అతను ఆమెకు దానంగా ఎదైనా ఇచ్చినా వాస్తవానికి అది 
దానంగా పరిగణించబడదు. అదేవిధంగా తన సంతానంపై, తల్లిదండ్రులపై సదఖా మరియు 


జకాత్‌ సొమ్మును ఖర్చుచేయటం తగదు. 


2. అవసరమొచ్చినప్పుడు స్త్రీ పరదా పాటిస్తూ ఇంటినుండి బయటికి రావచ్చు. 

3. పురుషుల మాదిరిగానే స్రీలు కూడా ధర్మ సందేహాలను నివృత్తి చేసుకోవటంలో, 
కొత్త విషయాలు తెలుసుకోవటంలో ఆసక్తి కనబరచాలి. ఇందులో సిగ్గుపడాల్సిన అవసరం 
ఏమీ లేదు. విద్య నేర్చుకోవటానికి పరదా అడ్డురాదు. 


329. (రోము చక్రవర్తి అగు) హెరక్టియస్‌ 
కథకు సంబంధించి తాను వివరించిన 
సుదీర్థ్య హదీసులో హజ్రత్‌ అబూ 
సుఫ్యాన్‌ సభ్‌ బిన్‌ హర్చ్‌ (రజి) కథనం 
ప్రకారం హెరక్టియస్‌ అబూ సుఫ్యాన్‌ను 


ఈల ర్‌ు తీ. లం ఎ 74 
వధ. 5a ౮6 క hee ము 


https://teluguislam.net 


హదీసు కిరణాలు 475 రే రారా 


“ఆయన (అంటే దైవప్రవక్త) మిమ్మల్ని మ “స్త యు బ్‌ స J 56 
రేక ? 


అని అడిగాడు. క 
రేస్‌ 6 55215 his 4 Sys ను 


దానికి అబూ సుఫ్యాన్‌, “మీరంతా ఒకే య! య్య teks (పథ 


దేవుణ్ణి ఆరాధించండి. ఆ దేవునికి 
ఎవరినీ భాగస్వాములుగా నిలబెట్టకండి. ale Gi మదం ఆయ్‌ 
మీ పూర్వీకుల మాటల్ని వదలిపెట్టండి” 
_ అని ఆయన అంటున్నాడు. ఇంకా 
మమ్మల్ని నమాజు చెయ్యమనీ, సత్యం 
పలకమనీ, సౌశీల్యవంతమైన జీవితాన్ని 
గడపమనీ, బంధువులను ప్రేమించమని 
ఆదేశిస్తున్నాడు” అతని సమాధాన 


మిచ్చారు. (బుఖారీ - ముస్థిం, 
(సహీహ్‌ బుఖారీలోని వహీ (ప్రారంభ ప్రకరణం, నహీహ్‌ ముస్థీంలోని జివోద్‌ 
ప్రకరణం) 

ముఖ్యాంశాలు 


ఈ హదీసులో ఏకదైవారాధనా ప్రస్తావనతోపాటు ఉత్తమ గుణగణాలు కూడా 
- పొందుపరచపడ్డాయి. ఆరాధనలన్నిటిలో సామూహికంగా నమాజు చేయటమనేది చాలా 
ముఖ్యమైన ఆరాధన. అదేవిధంగా సత్యం పలకటమనేది మనిషి నైతికతకు, ఉత్తమ నడవడికకు 
నిదర్శనం. ఒక ముస్లిం దేవునిపై, దైవప్రవక్షల పై విశ్వాసం ప్రకటించిన తరువాత ఆరాధన లన్నిటిని 
తు.చ. తప్పకుండా పాటిస్తూ తన్ను తాను ఉత్తమ నడవడికకు నిదర్శనంగా మలచుకోవాలి. 
330. హజ్రత్‌ అబూజర్‌ (రజి) కథనం ఆ 4&। యాం ర gl లాం - 
ప్రకారం దైవప్రవక్త (స) ఇలా ఉద్బధిం సను జక ఈ రియ లక 2౮6 
చారు: “త్వరలోనే మీరు ఒక ప్రాంతాన్ని పు. he 4 ssi ME 
జయించనున్నారు. అక్కడ ఖీరాత్‌ (అనే చీల జోలీ pa | 
పదం) _ వాడబడుతుంది... వేరొక ఈజీ ఆడో ర ఆం వజ రము 
ఉల్లేఖనం ప్రకారం, “త్వరలోనే మీరు ర్‌ dss Gb sos bia 
ఈజిప్టను జయిస్తారు. అది ఖీరాత్‌ (అనే 

పదం) వ్యవహరించబడే ప్రాంతం. మీరు 

(ఆ ప్రాంతాన్ని .స్వాధీనపరచుకున్న 


https://teluguislam..net 


వాదీను కిరణాలు 


తరువాత) అక్కడి ప్రజలపట్ల మంచిగా 
వ్యవహరించండి. ఎందుకంటే వారికి 
మనపై హక్కు ఉంది. (ఇంకా) వారికి 
మనకూ బంధుత్వమూ ఉంది.” వేరొక 
ఉల్లేఖనం ప్రకారం, “మీరు ఆ 
ప్రాంతాన్ని జయించినప్పుడు అక్కడి 
ప్రజల పట్ల ఉత్తమంగా వ్యవహరిం 
చండి. ఎందుకంటే వారికి మనపై హక్కు 
ఉంది. (ఇంకా) వారికీ - మనకూ 
బంధుత్వం ఉంది లేదా ఆయన “వారికి 
మనపై హక్కు ఉంది. (అలాగే) అత్తవారి 
బంధుత్వమూ ఉంది” అని అన్నారు. 
(ముస్లిం) 
దైవప్రవక్త హజ్రత్‌ ఇస్మాయీల్‌ (అలైహి) 
తల్లి హాజిరా (అలైహి) ఆ ప్రాంతానికి 
చెందినవారు కావటం చేత వారితో 
బంధుత్వమేర్పడింది, అదేవిధంగా 
దైవప్రవక్త కుమారులు ఇబ్రాహీంకు 
తల్లి అయిన మారియా (రజి.అన్‌హా) 
కూడా ఆ ప్రాంతానికే చెందినవారు 
కావటం చేత వారితో అత్తవారి 
 బంధుత్వమూ ఉందని విద్వాంసులు 
అభిప్రాయపడ్డారు. 


476 


ర కారా 


ల ల అ కంల ఉన? 
Spr పపం తోం టారు తు అట 


క. 


oly) hyo} కుని లత! టా హు 


లుం 


ల టే! సార యు! త 

గాటు 4 Jet! fd 

gl pain] ;! నుం ప్ర. వలు 
గటు శక చ! రం 


(సహీహ్‌ మున్లింలోని ప్రవక్త నహబరుల మహిమోన్సుతుల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


దీనారు, దిర్హముల మాదిరిగానే 'ఖీరాత్‌ కూడా ఒక రకమైన నాణెం. ఇది దీనారు, 
--దిర్హములలో ఒక భాగం. దిర్హంలో, ఓ చిన్న భాగాన్ని “దొనిఖొ అంటారు. దానిఖ్‌లో సగమే ఈ 
ఖీరాత. ఆ కాలంలో ఈజిప్టులో ఇది చాలా వాడుకలో ఉండేది. ఈ హదీసులో ముస్లింలకు 
ఈజిప్ట్‌ ప్రజలతో రెండు విధాలుగానూ బంధుత్వం ఉన్నందువల్ల వారిపట్ల ఉత్తమంగా 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


477 


Gaia, 


వ్యవహరించాలని తాకీదు చేయబడింది. అందుకే ఈ హదీసును ఈ అధ్యాయం క్రింద 
ప్రస్తావించటం జరిగింది. దైవప్రవక్త (స) చెప్పినట్లుగా ఆయన తదనంతరం అనతికాలంలోనే 
ముస్లింలు ఈజిష్ట్‌ను జయించారు. ఇది ఆయన భవిష్యత్‌ ప్రకటనల్లోని సత్యసంధతకు 


ప్రబల నిదర్శనం. 

331. హజ్రత్‌ అబూ హురైరా (రజి) 
కథనం : “(ప్రవక్తా!) నీ దగ్గరి బంధువు 
లను భయపెట్టు” అన్న దివ్య ఖుర్‌ఆన్‌ 
సూక్తి (అష్‌ షూరా : 214) అవతరించి 
నప్పుడు దైవప్రవక్త (సల్లం) ఖురైషు 
లందరినీ పిలిచారు. దాంతో (ఖురైష్‌ 
తెగకు చెందిన) సామాన్యులు, ప్రముఖు 
లందరూ ఒకచోట సమావేశమయ్యారు. 
అప్పుడు ఆయన తన తెగవారికి దైవ 
సందేశాన్ని అందజేస్తూ ఇలా అన్నారు : 


“ఓ అబ్దె షమ్స్‌ వంశీయులారా! ఓ కాబ్‌ 
బిన్‌ లుఅయ్యి వంశీయులారా! 
మిమ్మల్ని మీరు నరకాగ్ని బారినుండి 
కాపాడుకోండి. హాషిం వంశీయులారా! 
మిమ్మల్ని మీరు నరకాగ్ని బారినుండి 
కాపాడుకోండి. అబ్బుల్‌ ముత్తలిబ్‌ 
వంశీయులారా! మిమ్మల్ని మీరు 
నరకాగ్ని బారినుండి రక్షించుకోండి. ఓ 
ఫాతిమా! నిన్ను నీవు నరకజ్వాలల 
నుంచి కాపాడుకో. ఎందుకంటే దైవశిక్ష 
నుండి మిమ్మల్ని కాపాడటానికి నాకు 
ఎలాంటి అధికారం లేదు. అయితే 
మీకు నాతో బంధుత్వం ఉంది కనుక 
(ఇహలోకంలో ఉన్నంతకాలం) 
బంధుత్వ నంబంధాలను మాత్రం 
కొనసాగిస్తాను.” (ముస్తిం) 


వటం పు లీ రాం - 
వస వప! టు 5 టి వలం టూ 
ES UNE వాయి!) CN des : 
pe hat hws మట! Jy 
ద క! లాయి ge లేక్స్‌ డను 
శ నా. యే! gs yes 
ర గడప! (నీ! హ్‌ ఆపి తథ 
యే! (యే! GG మై త |! 
పే! (నే! డట జత 6 (టే! స్మ 
లీ! [టడిపి యం was బటి! సై 
తమన్‌ సయ! LU; (వీ ప్రైమ్‌ 
య ఊపు తోము! స్‌ లట! ప 
6) Ao gre: Ur; a ol 5 
tJ get ya ట్టు శక ఏ౪ a 
Ul 0; 5; స్వీ 
(స్వత ము తం reall ఆయు 
మయం వ్య sy Ul పామి 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 478 be! 


'బిలాల్‌' అంటే “నీళ్ళు అని అర్థం, 
“'సఅబుల్లుహా బిబిలాలిహా' అంటే నేను 
బంధుత్వ సత్సంబంధాలను కొనసాగిస్తా 
నని అర్థం. ఈ హదీసులో దైవప్రవక్త (స) 
బంధుత్వ తెగత్రెంపుల్ని మంటతో 
పోల్చారు. మంటల్ని నీటితో చల్లారు 
స్తారు. అదేవిధంగా బంధుత్వ 
తెగత్రెంపుల మంటల్ని బంధు'ప్రేమతో 
చల్తార్చవచ్చు. 
(సహీహ్‌ ముస్తింలోని విశ్వాస ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

1. పరలోకంలో దేవుని సన్నిధిలో వంశగౌరవాలకు, పరువుప్రతిష్టలకు ఎలాంటి విలువా 
ఉండదు. ఆఖరికి మహాప్రవక్త ముహమ్మద్‌ (సల్లం) బంధువులకు కూడా దీని నుండి 
మినహాయింపు లేదు. అక్కడ కేవలం విశ్వాసం మరియు సదాచరణల ప్రాతిపదికపైనే ఎవర్తికైనా 
విముక్తి లభిస్తుంది. దైవప్రవక్త మరియు ఇతర పుణ్యాత్ములు సిఫారసు చేస్తారు. కాని వారు 
ఎవరికోసం సిఫారసు చేస్తారు? దేవుడు ఎవరి కోసం అనుమతిస్తే వారికోసం మాత్రమే చేస్తారు. 
ఈ అనుమతి కూడా విశ్వాసులైన పాపాత్ములకే లభిస్తుందని గ్రహించాలి. బహుదైవారాధకులకు, 
దైవతిరస్కారులకు విముక్తి లభించదు. వారు పుణ్యాత్ములు చేసే సిఫారసు భాగ్యానికీ 
నోచుకోలేరు. 

2. సత్య సందేశ ప్రచార కార్యక్రమాన్ని సన్నిహిత బంధువులతోనే మొదలుపెట్టాలి. 
వారికి ధర్మ సందేశాన్ని, దేవుని ఆదేశాలను గురించి బోధించాలి. 

3. బంధువులు బహుదైవారాధకులైనా, దైవతిరస్కారులైనా సరే వారితో సత్సంబంధాలు 
కొనసాగించటంలో మాత్రం ఎలాంటి లోటు రానీయకూడదు.. వారి హక్కుల్ని నిర్వర్తిస్తూ 
ఉండాలి. వారికున్న ప్రప్రథమ హక్కు ఎమిటంటే వారికి విశ్వాసాన్ని, సదాచరణను బోధించి 
పరలోకంలో వారిని నరకాగ్ని బారినుంచి కాపాడాలి. 


332. దైవప్రవక్త (స) మెల్లిగా కాకుండా లాలో శీ యూ లకీ తం - 171 

బిగ్గరగా, “ఫలానా. తెగవారు నా ఊజ 506 టా dl ys ye 
మిత్రులు కాజాలరు. దేవుడు మరియు శీ :లశ్ల* ye కే Ur శత J 
సదాచార సంపన్నులైన విశ్వాసులే నా “| Fer య gt 4 ర్త య కక 
మిత్రులు. అయితే ఆ తెగవారితో నాకు Gf సా 5 నీ ఎప “అజ! pes 
బంధుత్వముంది. కనుక నేను బంధుత్వ gel ము. slo Gis Gy 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


సత్సంబంధాలను మాత్రం తప్పకుండా 
కొనసాగిస్తాను” అని ప్రకటిస్తుండగా 
తాను విన్నానని హజత్‌ అబూ అబ్బు 
ల్లాహ్‌ అమ్‌ బిన్‌ ఆస్‌ (రజి) తెలియ 
జేశారు. (బుఖారీ - ముస్లిం, వాక్యాలు 
మాత్రం బుఖారీలోనివి) 


(సహీవా బుఖారీలోని సంస్కార ప్రకరణం, న 


ముఖ్యాంశాలు 


479 


RIAD 


వా మున్లింలోని విశ్వాన (కరణం, 


హదీసులో ఫలానా తెగవారంటే దైవప్రవక్త గారి అవిశ్వాసులైన సన్నిహిత బంధువులని 
అర్థం. తనకు వారితో బంధుత్వమున్నప్పటికీ తాను వారిని మనస్ఫూర్తిగా (్రేమించటం లేదని, 
అలాంటి దైవతిరస్కారులు తనకు మిత్రులు కాజాలరని ఆయన స్పష్టంగా చెప్పేశారు. విశ్వాసికి 
- దైవతిరస్కారికి మధ్య మైత్రి అసంభవం. నిజమైన విశ్వాసి అయిన వ్యక్తి అల్హాహ్‌ను, ఆ 


తరువాత అల్హాహ్‌ను విశ్వసించిన సదాచార స 


౦పన్నులనే (ప్రేమిస్తాడు. వారినే తన మిత్రులుగా 


చేసుకుంటాడు. అయితే బంధువులెవరయినా అవిశ్వాసులుగా, దైవతిరస్కారులుగా ఉన్నట్లయితే 
వారితో బంధుత్వ సంబంధాలను కొనసాగిస్తూ వారిపట్ల ఉత్తమంగా వ్యవహరించటం మాత్రం 


తప్పదు. 

333. హజిత్‌ అబూ అయ్యూబ్‌ ఖాలిద్‌ 
బిన్‌ జైద్‌ అన్సారీ (రజి) కథనం : ఒక 
వ్యక్తి దైవప్రవక్తను, “నాకు నరకం నుండి 
దూరం చేసి స్వర్గానికి గొనిపోయే 
ఆచరణ గురించి తెలియజెయ్యండ ని 
అడిగాడు. దానికాయన, “అల్లాహ్‌ను 
(మాత్రమే) ఆరాధించు. ఆయనకు సహ 
వర్తులుగా ఎవరినీ నిలబెట్టకు. 
నమాజును స్థాపించు. జకాత్‌ (విధి 
దానం) చెల్లించు. బంధువులతో సత్సం 
బంధాలు పెట్టుకో” అని ఆ వ్యక్తికి 
ఉపదేశించారు. (బుఖారీ - ముస్తీం) 


gd pl gl ges TTY 

9 ర్క టు త! జాం క లు 
సన Je pl 1! dob id 
Je (రా లాయే పసు! 
hess; తయో “మక గ్ర! 
తు శప gs పయ! య! 


(సహీహ్‌ బుఖారీలోని జకాత్‌ ప్రకరణం, నహీహ్‌ ముస్తింలోని విశ్వాన ప్రకరణం) 


https://teluguislam.net 


హాదీను కిరణాలు 480 


ముఖ్యాంశాలు 


ర 


. 
రీ 


స్ట్‌ 


ప్రజలు పరలోకంలో తమలి తాము నరకాగ్ని బారినుంచి రక్షించుకొని స్వర్గంలోకి 
ప్రవేశించే అర్హత పొందటానికి చేయవలసిన పనులేమిటో ఈ హదీసు ప్రబోధిస్తోంది. స్వర్గంలోకి 
ప్రవేశించటానికి ఈ పనులు చేయటం చాలా అవసరం. అందువల్ల విశ్వసించకుండా, 
సత్కార్యాలు చేయకుండా ఒకరి సిఫారసుతో స్వర్గం లభిస్తుందని కనే కలలు పరలోకంలో 


కల్లలౌతాయని ప్రతి ఒక్కరూ గ్రహించాలి, 


334. హజ్రత్‌ సల్మాన్‌ బిన్‌ ఆమిర్‌ (రజి) 


కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా 
ప్రబోధించారు : మీలో ఎవరైనా (ఇఫ్లార్‌ 
సమయంలో) ఉపవాసాన్ని విరమిస్తు 
న్నప్పుడు ఖర్జూర పండుతో విరమించాలి. 
ఎందుకంటే ఖర్జూర పండులో శుభం 
ఉంది. ఖర్జూర. పండు దొరక్కపోతే 
నీళ్ళతో ఉపవాసాన్ని విరమించుకోవాలి. 
ఎందుకంటే నీరు పరిశుభ్రం చేసే 
వస్తువు. 


ఆయన ఇంకా ఇలా అన్నారు : ఒక 
అభాగ్యుడికి చేసే దానం (సామాన్య) 
దానంగా పరిగణించబడుతుంది. కాని 
(అభాగ్యుడైన) బంధువుకు చేసే దానం 
రెండు విధాలుగా ప్రయోజనకరమైనది. 
ఒకటి : అది దానంగా పరిగణించబడు 
తుంది. రెండు : బంధుగ్రేమతో ఇచ్చి 
నట్టుగా కూడా ఉంటుంది. (దీనిని 
తిర్మిజీ ఉల్లేథఖించి హసన్‌గా పేర్కొ 
న్నారు) 


(జామె తిర్మిజీలోని జకాత్‌ అధ్యాయం) 


ముఖ్యాంశాలు 


FE gt Ol రాం -TTE 

యు! 108 2౮౮ #8 ll ye టు dl gs 

te re క 1 (గ mre 

yb dp Wb hy We, బే dp 

bls MEd! బం Sil 06 

మ సమూ “ప్రద తర! శి ఆం 
= పూనా ప :Jby gle Al ely 


1. ఖర్జూర పండుతోగాని, నీళ్ళతోగాని ఉపవాస విరమణ (ఇఫ్లార్‌) చేస్తే ఎంతో పుణ్యం 


అల్లో 


లభిస్తుంది. 


https://teluguislam.net 


కతత కరాలు 481 ర కాలూ 


2. నిరుపేదలు, అభాగ్యులైన బంధువులకు దానాలు చేయటం వల్ల రెట్టింపు పుణ్యం 
దొరుకుతుంది. సాధారణంగా ప్రజలు తమ సన్నిహిత బంధువుల్ని విస్మరించి ఇతరులకు 
దానధర్మాలు చేస్తుంటారు. ఇది సరైన పద్ధతి కాదు. దానధర్మాలు చేసినప్పుడు సన్నిహిత 
బంధువులకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. 

335. హజ్రత్‌ ఇబ్నె ఉమర్‌ (రజి) కథనం: శ లం was తో రాం -Tro 

ఒక స్తీ నా దాంపత్యంలో ఉండేది. ఆమె డక | థో Es :ల౪ Les 
అంటే నాకు (చాలా) ఇష్టం. కాని ఆమె :) 4 Gass pe 55; el 
నా భార్యగా ఉండటం ఉమర్‌ (అంటే ఈ 4! శాం gw st ont Gil 
మా నాన్నకు యిష్టముండేది కాదు. ౮౧౩౫1 45 SiG స్తో కీ! 
ఆయన నన్ను “అమెకు విడాకు 1,1 11) యు క ట్ర! 
లివ్వు అని ఆదేశించారు. కాని నేను Fe Oe EF 
ఆమెకు విడాకులివ్వటానికి నిరాకరిం 

చాను. అప్పుడు ఉమర్‌ దైవప్రవక్త (స) 

దగ్గరికి వెళ్ళి ఆయనకు ఈ విషయం 

తెలియజేశారు. తరువాత దైవప్రవక్త 

నన్ను (పిలిచి) “ఆమెకు విడాకు 

లిచ్చెయ్యి అని ఆజ్ఞాపించారు. (దీనిని 

అబూదావూద్‌ మరియు తిర్మిజీలు 

ఉల్లేఖించారు. ఇంకా తిర్మిజీ దీనిని 

“హసన్‌ మరియు 'సహీహి'గా పేర్కొ 

న్నారు). 

(జామె తిర్మిజీలోని విడాకుల (ప్రకరణం, నుననె అబూదావూద్‌లోని నంస్కార 

(ప్రకరణం, 
ముఖ్యాంశాలు 

ధార్మిక, నైతిక ప్రయోజనాల దృష్ట్యా తల్లిదండ్రులు తమ కుమారుడ్ని భార్యకు 
విడాకులిచ్చెయ్యమని ఆదేశిస్తే వారి ఆదేశాన్ని పాటించటం తప్పనిసరి అవుతుంది. ఇతర 
ఉద్దేశ్యాలతో ఇలాంటి అదేశమిస్తే దాన్ని పాటించాల్సిన అవసరం లేదు. తల్లిదండ్రులకు నచ్చ 
జెప్పి వారిని ఒప్పించాలి. ప్రతి చిన్న విషయానికీ భార్యకు విడాకులిచ్చి అన్యాయానికి పాల్పడటం 
ఎంతమాత్రం తగదు. 


https://teluguislam .net 


వాదీను కిరణాలు 


336. హజత్‌ అబూ దర్గా (రజి) కథనం 
ప్రకారం ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చి, 
“నాకో భార్య ఉంది. నా తల్లి ఆమెకు 
విడాకులిచ్చెయ్యమని ఆదేశిస్తోంది 
(ఇప్పుడు నేనేం చేయాలి)?” అని 
అడిగాడు. 


దానికి జవాబుగా అబూ దర్గా (రజి) 
దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రవచిస్తుండగా 
తాను విన్నానని తెలియజేశారు : తండ్రి 
స్వర్గ ద్వారాలన్నింటిలో మధ్య ద్వారం 
లాంటివాడు. నీ కిష్టమయితే ఆ 
ద్వారాన్ని. నాశనం చేసుకో లేదా 
కాపాడుకో.” (దీనిని తిర్మిజీ ఉల్లేఖించి 
హసన్‌ మరియు సహీహ్‌గా పేర్కొ 
న్నారు.) 


482 


Ml poy sls gl ప్ర - TTT 

రప i; Hig o} లయ ఏక! కట్ల 0|| ఆ 
ర de టు Err yf 
Le Wg J 3 4 li 
UTE ఆశ్‌ డమ WE ము! యే 
లేకు gies oly chit J థి! 


(జామె తిర్మిజీలోని సత్కార్యాలు - నత్సంబంధాల అధ్యాయం, 


ముఖ్యాంశాలు 


పై హదీసులో వచ్చిన వ్యక్తి తల్లి గురించి అడిగితే హజ్రత్‌ అబూ దర్గా (రజి) తండ్రి 
గురించి సమాధానమిచ్చినట్లు అనిపిస్తుంది. హదీసులో ఆయన 'వాలిద్‌' అన్న పదాన్ని వాడారు. 
వాలిద్‌ అంటే జన్మనిచ్చినవాడు, జన్మనిచ్చినవారంటే తల్లి అయినా కావచ్చు లేదా తండ్రి 
అయినా కావచ్చు. ఈ హదీసులో కూడా కన్నవారి విధేయతకు ప్రాధాన్యతనివ్వాలని చెప్పబడింది. 


337. హజ్రత్‌ బరా బిన్‌ ఆజిబ్‌ (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) 
“పినతల్లికి తల్లి స్థానముంది” అని 
ప్రవచించారు. దీనిని తిర్మిజీ ఉల్లేఖించి 
హసన్‌ మరియు సహీహ్‌గా పేర్కొన్నారు. 
(ఇమామ్‌ నవవీ రహ్మలై ఇలా అంటు 
న్నారు) 'సహీహిలో ఈ అధ్యాయానికి 
సంబంధించిన సుప్రసిద్ధమైన హదీసు 


ఆం Fe లా tll రాం = TTY 
పయి? 506 పరు! ప్ర టూ తే! 
డయా య 910 * pe ఫ్య 


టా లు NED ie 
1; ఢా డా (౮౫! లాలా! 


డా తీ 


గ దా ధే క క 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 483 GAN, 
లెన్నో ఉన్నాయి. వాటిలో ఇంతకు డిం ఉప స గు! ము 


ముందు వచ్చిన గుహ వారి కథ, జురైజ్‌ 
కథలున్న హదీసులు కూడా పేర్కొన 
దగినవి. 


ఇవేగాకుండా ప్రసిద్ధమైన హదీసులు 
ఇంకా చాలా ఉన్నాయి గాని (అధ్యా 
యాన్ని) సంక్షిప్తం చేసే ఉద్దే శ్యంతో 
నేను వాటిని ప్రస్తావించకుండా వదలి 
వేస్తున్నాను. వాటిలో అత్యంత ముఖ్య 
మైనది హజ్రత్‌ అమ్‌ బిన్‌ అబసా 
హదీసు. అది చాలా సుదీర్ధమైన 
హదీసు. అందులో ఇస్లామీయ నియ 
మావళి, సభ్యతా సంస్కారాల గురించిన 
అనేక వాక్యాలున్నాయి. ఇన్నా అల్లాహ్‌ 
ఆ హదీసు మొత్తం నేను “బాబుర్రజా'లో 
ప్రస్తావిస్తాను. ఆ హదీసులో హజ్రత్‌ 
అమ్‌ బిన్‌ అబసా (రజి) ఇలా తెలియ 
జేశారు : 


దైవప్రవక్త (సల్లం)కు ప్రవక్త పదవి లభిం 
చిన తొలినాళ్ళలో నేనొకసారి మక్కా 
వెళ్ళాను. అప్పుడు నేనాయనతో మాట్లా 
డుతూ, “మీరెవరు?” అని అడిగాను. 
ఆయన “దైవప్రవక్తను” అని అన్నారు. 
తిరిగి నేను “దైవప్రవక్త అంటే ఎమిటి?” 
అని ' అడిగాను. దానికాయన “(ప్రజ 
లను సన్మార్గం చూపటం కోసం దైవం 
తరపునుండి పంపబడేవానిని దైవప్రవక్త 


జ న్‌ x ణ్‌ స లో .” 
రట! ఉట! టలు మలి రా Jy 
హ్‌ లో పయ J pe pax 
AO ల] ly sus sis pe! 


‘a db ss) hp Jw dl 


ఖా నీ Ca 


టోల్‌ యము fel se cls 
de elie 1 కీ! 931 
gi dé (U3 చత క్ర 
ము! టే థో cle ఖా | 
క్‌ సహ త! అ 
స్వేత మక టా Eg తో YT 

యా! టు. య్యయూలీ! ప్రయ ప్ర 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


అని అంటారు) దేవుడు నన్ను ప్రవక్తగా 
నియమించి పంపాడు” అని అన్నారు. 
“దేవుడు మిమ్మల్ని ఎ లక్ష్యం కోసం 
పంపించాడు” అని నేను మళ్ళీ అడి 
గాను. “బంధువుల మధ్య సత్సంబంధా 
లను నెలకొల్పటం కోసం, విగ్రహాలను 
పడగొట్టడం కోసం, ఇంకా ఒకే దేవుడు 
పూజింపబడటం కోసం, (ప్రజలు) 
ఆయనకు సహవర్తులుగా ఎవరినీ 
నిలబెట్టకుండా ఉండటం కోసం దేవుడు 
నన్ను పంపించాడు” అని అన్నారు దైవ 


ప్రవక్త (సల్లం). 


రూ కూ 


(సుననె తిర్మిజీలోని సత్కార్యాలు - సత్సంబంధాల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


పినతల్లికి తల్లి స్థానముందంటే అర్థం తల్లిని గౌరవించినట్లుగానే పినతల్లినీ గౌరవించాలి. 


ఆమె పట్ల కూడా ఉత్తమంగా వ్యవహరించాలి. 


https://teluguislam.net 


హదీను కిరణాలు 


485 


ls తాయి! as దయ - ఓ 


తల్లిదండ్రులను ఎదిరించటం, 
బంధుత్వాలను కంభం నిషిద్ధం 


దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ సెలవిచ్చాడు: 


“ఒకవేళ మీరు విముఖులైపోతే, భూమిపై మళ్ళీ 
కల్లోలాన్ని రేకెత్తిస్తారు, పరస్పరం బంధుత్వొల 
తెగతెంపులకు ఒడిగడతారు. ఇక మీ నుండి 
ఇంతకంటే ఎమి ఆశించవచ్చు? అల్లాహ్‌ 
శపించింది, అంధులుగానూ, బధిరులుగానూ 
చేసింది ఇలాంటి వారినే!” 

(ముహమ్మద్‌ : 22,23) 


మరోచోట ఆయన ఇలా సెలవిస్తున్నాడు : 


“అల్లాహ్‌తో చేనుకున్న ఒడంబడికను 
దృఢపరచిన తరువాత భంగపరిచేవారు, అల్లాహ్‌ 
కలపండి అని ఆదేశించిన సంబంధాలను 
త్రెంచేవారూ, ధరణిపై కల్లోలాన్ని వ్యాపింపజేసే 
వారూ, శాపానికి అర్హులు. వారి కొరకు పర 
లోకంలో బహుచెడ్డ నివాసం ఉన్నది.” 


(అరాద్‌: 25) 
ఇంకొకచోట ఆయన ఇలా సెలవిస్తున్నాడు : 
“నీ ప్రభువు ఇలా నిర్ణయం చేశాడు : మీరు 
కేవలం ఆయనను తప్ప మరెవరినీ ఆరాధించ 
కండి, తల్లిదండ్రులతో మంచితనంతో వ్యవహ 


రించండి. ఒకవేళ మీ వద్ద వారిలో ఒకరుగాని, 
ఇద్దరుగాని ముసలివారై ఉంటే, వారి ముందు 


are he ఆ dl Jb 
pe అ త్త రడ లే స్తో 


RNA సయ ఖో! HE i 


CYT Le] శ ప ద్వ 
be A MES AG Pu Ub, 


A CEA 


Wey d ఇ గే త నయా 
య! (1 
జను హే! స్త షోలే టేక్‌ మమియు 


సతో sey [Yo dsl] 4 Ul 


ఖో AN 


990 ర మరవ కర ఆక 4 
CATA PO ETO UV 


ఫ్ర హుడా కుక కదు 
ies oe er న 
{us Gf హని ము! తయ వపా! 
LYEYY ell] 


https://teluguislam .net 


వాదీను కిరణాలు 


విసుగ్గా “ఛీ” అని కూడా అనకండి. వారిని 
కసరుకుంటూ సమాధానం ఇవ్వకండి. వారితో 
మర్యాదగా మాట్లాడండి. మృదుత్వమూ, దయా 
భావమూ కలిగి వారి ముందు వినములై 
ఉండండి. “ప్రభూ! బాల్యంలో వారు నన్ను 
కారుణ్యంతో, వాత్సల్యంతో పోషించినట్లు వారిపై 
(కూడా) కరుణ జూపు” అని ప్రార్థిస్తూ ఉండండి. 

(అల్‌ ఇస్రా : 23, 24) 
338. హజ్రత్‌ అబూ బక్రా నుఫై బిన్‌ 
హారిస్‌ (రజి) కథనం ప్రకారం దైవప్రవక్త 
(సల్లం) “ఘోరాతిఘోర పాపాలు ఎవో 
నేను మీకు తెలుపనా?” అని మమ్మల్ని 
అడిగారు. ఆయన ఇదే ప్రశ్న మూడు 
సార్లు అడిగారు. దానికి మేము “తప్ప 
కుండా తెలుపండి దైవప్రవక్తా!” అని 
అన్నాం. అప్పుడాయన “ఇతరుల్ని దైవా 
నికి సమానంగా నిలబెట్టడం, తల్లి 
దండ్రుల పట్ల అవిధేయతకు పాల్ప 
డటం” అని తెలిపారు. ఆ సమయంలో 
ఆనుకొని కూర్చొనివున్న ఆయున 
ఒక్కసారిగా సరిగ్గా కూర్చొని “జాగ్రత్తగా 
వినండి! అబద్ధమాడటం, అబద్ధపు 
సాక్ష్యాలు చెప్పడం కూడా (ఘోరాతి 
ఘోరమైన పాపాలే)” అని అన్నారు. ఇలా 
మాటిమాటికీ అదే మాట చెబుతూ 
పోతుంటే, చివరికి మాకు ఈయన ఇక 
ఈ మాటలు ఆపి మౌనం వహిస్తే 
బాగుండుననిపించింది. 

(బుఖారీ - మున్లిం 


(నహీవా బుఖారీలోని సాక్ష్యాల ప్రకరణం, నహీ 


486 


ఇ Ey [గ 
CEP ww” 


రా డాన్‌ హస ల లాం - TTA 

Jd “ల ఉనన తీ! ఇదు భా! 
pean సాహ Yh సక వే! రం 
Jt ol వదు tH ts 
G3 cdl ప OTE Ju !4ఉ! 
“Ju ర (Ce రః యం 
J య 03) పొడి; 233) 053 yh 
రజ లని పు మే a 


ls 


వా ముస్తింలోని విశ్వాన ప్రకరణం) 


https://teluguislam.net 


! 


వాదీను కిరణాలు 


ముఖ్యాంశాలు 


487 


GANS, 


ఈ హదీసులో కొన్ని ముఖ్యమైన ఘోరాతిఘోర పాపాలను గురించి చెప్పటం జరిగింది. 
ఖుర్‌ఆన్‌ హదీసుల్లో కఠినంగా హెచ్చరించబడిన పాపాలే ఘోర పాపాలనబడతాయి. తల్లిదండ్రుల 
మాట వినకపోవటాన్ని బహుదైవారాధనతోపాటు ప్రస్తావించటం ద్వారా బహుదైవారాధనలాగే 
తల్లిదండ్రుల అవిధేయత కూడా మహాపరాధమని తెలుస్తోంది. అదేవిధంగా అబద్ధమాడటం 
గురించి చెప్పినప్పుడు దైవప్రవక్త (సల్లం) ఆనుకొని కూర్చున్నవారల్లా ఒక్కసారిగా లేచి 
కూర్చున్నారు. దీనిద్వారా ఆయన దృష్టిలో అబద్ధమాడటం, అబద్ధపు సాక్ష్యాలు చెప్పటం ఎంతటి 


ఘోరపాతకాలో అవగతమవుతోంది. 


339. హజ్రత్‌ అబ్దుల్లాహ్‌ బిన్‌ అమ్‌ బిన్‌ 
ఆస్‌ (రజి) కథనం ప్రకారం దైవప్రవక్త 
(సల్లం) ఇలా తెలిపారు : ఇతరుల్ని దైవా 
నికి సాటి కల్పించటం, తల్లిదండ్రుల 
మాట వినకపోవటం, (అన్యాయంగా) 
ఒకర్ని హత్య చేయటం (లేదా ఆత్మ 
హత్య చేసుకోవటం) అసత్య ప్రమాణం 
చేయటం (మొదలగునవి) ఘోర 
పాపాలు. (బుఖారీ) 
'యమీనె గుమూస్‌' అంటే బుద్ధిపూర్వ 
కంగా అబద్ధపు ఒట్టు వేయటం. 
గుమూస్‌ అంటే ముంచటం అని అర్ధం. 
ఈ ప్రమాణం మనిషిని పాపంలో 
ముంచుతుంది కనుక దీనిని యమీనె 
గుమూస్‌ (ముంచే ప్రమాణం) అని 
అంటారు. 


Rye gil he రాం TA 

YE ll eo Ups dl gp లోలో! 
క hb sissy OD ‘JG 
పదక ఇటీ ప్రయ రయం! 
రావ) ial తస లు. 
AE ఉత ఉపను నే! య! 
త దవ ప్రవ థీ గప తడ 


(సహీవ్‌ బుఖారీలోని వ్రమాణాలు, మొక్కుబడుల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


ఘోరపాపాలు ఇవేగాకుండా ఇంకా చాలా ఉన్నాయి. సందర్భానుసారం దైవప్రవక్త 
(సల్లం) ఇక్కడ కొన్నింటిని మాత్రమే పేర్కొన్నారు. లేక ఇవి పాపాలన్నిటిలో ఘోరాతిఘోరమైన 
పాపాలని చెప్పటం ఆయన ఉద్దేశ్యం అయి ఉండవచ్చు. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 488 Gas, 


340. హజ్రత్‌ అబ్దుల్లాహ్‌ బిన్‌ అమ్‌ బిన్‌ 
ఆస్‌ (రజి) గారే చేసిన కథనం ప్రకారం 
దైవప్రవక్త (సల్లం) తన సహచరులతో, 
“ఘోర పాపాల్లో ఒకటి మనిషి తన తల్లి 
దండ్రులను దూషించటం” అని 
చెప్పారు. అది విని సహచరులు “దైవ 
ప్రవక్తా! ఎవడైనా తన కన్న తల్లిదండ్రుల్ని 
దూషిస్తాడా?” అని ఆశ్చర్యంగా 
అడిగారు. దానికి ఆయన “అవును, 
ఇతను ఇంకొకడి తండ్రిని దూషిస్తే ఆ 
వ్యక్తి ఇతని తండ్రిని దూషి స్తాడు. ఇతను 
ఇంకొకడి తల్లిని దూషిస్తే ఆ వ్యక్తి ఇతని 
తల్లిని దూషిస్తాడు. (అప్పుడు ఇతను తన 
సాంత తల్లిదండ్రుల్ని దూషించినట్లు 
కాదా?!)” అని అన్నారు. 

(బుఖారీ - ముస్తిం) 


వేరొక ఉల్ప్లేఖనంలో ఇలా ఉంది : 
“ఘోర పాపాల్లో ఒకటి మనిషి తన తల్లి 


దండ్రుల్ని శపించటం” అని దైవప్రవక్త ' 


(స) అన్నారు. దానికి “దైవ ప్రవక్తా! 
_ ఎవడైనా తన కన్న తల్లిదండ్రుల్ని ఎలా 
శపిస్తాడు?” అని ఎవరో సందేహం వెలి 
బుచ్చగా, “ఇతను ఇంకొకడి తండ్రిని 
దూషిస్తే అతను ఇతని తండ్రిని దూషి 
స్తాడు. ఇతను ఇంకొకని తల్లిని దూషిస్తే 
అతను ఇతని తల్లిని దూషిస్తాడు” అని 
ఆయన అన్నారు. 


ర్ట? యి సు రప రాన ఆత 


a 


J! తడ al a సా 
«J Fas Jb aul 


ర్‌ు యట “a =) జే లే Svat 


Sh set హో ప్ర bp సు ట్ర : 


Al లల వత MSU Je పష 
శ 5s 7 


డే ara Jb రుం కన రా 
ప గ! der aul డై Js 


Cel 


(సహీహ్‌ బుఖారీలోని నంస్కార ప్రకరణం, నహీహ్‌ ముస్తింలోని విశ్వాస ప్రకరణం) 


https://teluguislam .net 


వాదీను కిరణాలు 489 రస గా కాలా 
ముఖ్యాంశాలు 

ఏ మనిషీ ఇతరుల తల్లిదండ్రుల్ని దూషించటంగాని, వారిని కించపరుస్తూ మాట్లాడటం 
గాని చేయరాదు. అలా చేయటం వల్ల సమాధానంగా ఇతరులు కూడా తన తల్లిదండ్రుల్ని 
దూషించే అవకాశం ఉంది. ఆ విధంగా మనిషి తన తల్లిదండ్రుల్ని తానే స్వయంగా పరాభవించిన 
వాడవుతాడు. 
341. హజ్రత్‌ అబూ ముహమ్మద్‌ జుబైర్‌ ప్రాహ వాం ల్లో! ౮83-1) 


బిన్‌ ముత్‌యిమ్‌ (రజి) కథనం ప్రకారం ప్త నా dss An a టు . 
దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రవచించారు: | 


[ తలము Jb bb షు! kh 
“తెగతెంపులు చేసేవాడు స్వర్గంలోకి న క్ష్‌ 
ప్రవేశించడు.” తా టా ఆక్‌ వలస 2 ఆ 


చెరొక ఉల్లేఖనంలో “బంధుత్వాలను Vg 


తెంచేవాడు” అని ఉందని సుఫ్యాన్‌ 
(రహ్మలై) తెలియజేశారు. 
(బుఖారీ - ముస్తిం) 

(సహీహ్‌ బుఖారీలోని సంస్కార ప్రకరణం, నహీహ్‌ హ్‌ ముస్థింలోని నత్కార్యాలు - 

నత్సంబంధాల ప్రకరణం) 
ముఖ్యాంశాలు 

బంధువులతో తెగతెంపులు చేసుకోవటం లేదా బంధువులను విడదీయటం ఎంతటి 
ఘోరమైన పాపమో ఈ హదీసు చూస్తే తెలుస్తుంది. బంధువిచ్చిత్తికి పాల్పడిన పాపి స్వర్గ 
సుఖాలను అనుభవించటానికి అనర్హుడిని ఈ హదీసు హెచ్చరిస్తోంది. 


342. హజ్రత్‌ అబూ ఈసా ముగీరా బిన్‌ 
షోబా (రజి) కథనం ప్రకారం దైవప్రవక్త 
(సల్లం) ఇలా ప్రబోధించారు : మాతృ 
మూర్తులకు అవిధేయత చూపటాన్ని, Gis ము ప్రవ వ ర? 
తనపై ఉన్న బాధ్యతలను నెరవేర్చ వ! వ్వ అటు 653 తనా? 
కుండా తనకు లేని హక్కుల కోసం di! హక నభ ర క సప 
ఇతరులపై ఒత్తిడి తేవటాన్ని, ఆడపిల్లల్ని  " 
ae ఇ. న le Gi Jl పటు 
సజీవ సమాధి చేయటాన్ని దేవుడు ల 
"'షేధించాడు. అలాగే వ్యర్థపేలాపనల్ని, 


రావి! ఉనా ఆ రాం - ల 
:J6 కకక సుం టూ శీ! re క 


య టీ! 


https://teluguislam.net 


హదీను కిరణాలు 


అనవసరమైన ప్రశ్నలు వేయటాన్ని, 
ధనాన్ని నాశనం చేసుకోవ టాన్ని ఆయన 
అసహ్యించుకున్నాడు. 

(బుఖారీ - ముస్తీం) 
“'మన్‌అన్‌ అంటే తనపై ఉన్న బాధ్యతల్ని 
నిర్వర్తించకుండా ఉండటం, “హాతి' 
అంటే తనకు లేని హక్కుని గురించి 
అడగటం. 'వాదుల్‌ బనాత్‌ అంటే ఆడ 
పిల్లల్ని సజీవంగా సమాధి చేయటం. 
'భీల వ ఖాలి అంటే ఒకరి నోటిమాటల్ని 
నిజానిజాలు తెలుసుకోకుండానే ఇత 
రుల ముందు ప్రస్తావించటం. అలా 
ప్రస్తావించేవాడికి కనీసం అలా జరిగి 
ఉంటుందన్న అనుమానం కూడా 
ఉండదు. ఒక వ్యక్తి తాను విన్న మాటల్ని 
(నిజానిజాలు తెలుసుకోకుండా) ఈ 
విధంగా ఇతరుల ముందు చెప్పు 
కుంటూ తిరగటం చాలు- అతను 
అబద్ధాల రాయుడని చెప్పటానికి! 


'ఇజాఅతుల్‌ మాల్‌ అంటే డబ్బు 
దుబారాగా ఖర్చు చేయటం, షరీఅత్‌ 
దృష్ట్యా ఇహపరాల ప్రయోజనమేదీ లేని 
చోట్ల ధనాన్ని వినియోగించటం,ధనాన్ని 
కాపాడుకునే అవకాశాలున్నప్పటికీ 
దానికోనం ప్రయత్నించకపోవటం. 
“'కస్రతుస్సువాలోొ అంటే అనవసరంగా 
అధిక ప్రశ్నలు వేయటం. 


ఈ అధ్యాయానికి సంబంధించిన 
హదీసులు ఇంకా ఉన్నాయి. అవి 
ఇంతకుముందు అధ్యాయంలో కూడా 


వచ్చాయి. 


490 


స తి 
lis ys 

Ty «le ధూ 6 డ్‌ ils 
seas WE వస్‌ 1 సంతం ధో 


విట లట బ్రతి రాలీ! లో ర 


J లేపు యము ఫు ధమ! 
గ్య యి షక పే Js dis 
త! బవ ఆహ Ns Es : 
Jul Sup; రైక ర్రెక్షపు స! 
శ్ర! జానే jh ఆ కో హ్‌ 
వ యీ! జన్‌! మండా | ర 
ఫు; hi త! జ్రైత hi 
| పటం డు ply! లము! 


We ఆటు! ధీ rns రూ ఆ! ఖో 
యత | రో ils తా 
లత మత పక్‌ పః TONY 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 49] ర కా రూ 


ance Qe Ft 3 పా అటే 
%l Urs! 
తల్లిదండ్రుల బంధుమిత్రుల పట్టా ఆదరణీయులగు 
పెద్దల పట్ల, ఇల్లాలి స్నేహితురాళ్ళ పట్ల మర్యాదగా 
మసలుకోవటం 


343. హజ్రత్‌ ఇబ్నె ఉమర్‌ (రజి) కథనం ఉ Cr as భో ధో - nl 
oo tal 53 ene J 
“మనిషి తన తండ్రి స్నేహితులతో సత్సం 

బంధాలు పెట్టుకోవటం అత్యుత్తమ 

సత్కార్యం. 

హజ్రత్‌ అబ్బుల్లాహ్‌ బిన్‌ దీనార్‌ (రహ్మలై) ₹* లో బటి ర; జ మూ తోం 
అబ్దుల్లాహ్‌ బిన్‌ ఉమర్‌ (రజి) నుండి ఫా వ్యా i Ure dl gs pe pil 


"రో 


చేసిన కథనం : మక్కా వెళ్ళేదారిలో మము యట చలే ఆ! (పు 
ఆయనకు ఒక పల్లెటూరి వ్యక్తి కలిశాడు. న్‌! Fee as గ్‌ is; రయ వా టీ! 
అబ్బుల్లాహ బిన్‌ ఉమర్‌ (రజి) ఆ వ్యక్తికి ads ys రర పడు asl; OO 


సలాం చేసి తాను ఎక్కి వెళుతున్న 
గాడిదపై ఆ వ్యక్తిని కూడా కూర్చోపెట్టు 
కున్నారు. ఇంకా తల పాగాను కూడా 
ఆ వ్యక్తికే తొడిగించారు. 

హదీసు ఉల్లేఖకులు అబ్బుల్లాహ్‌ బిన్‌ 
దీనార్‌ ఇలా తెలియజేస్తున్నారు : అది 
చూసి మేము అబ్బుల్హాహ్‌ బిన్‌ ఉమర్‌తో 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


“దేవుడు మీకు మేలు చేయుగాక! వీళ్ళు 
పల్లెటూరి మనుషులు. అతి సామాన్య 
వస్తువులకే ఎంతగానో సంబరపడిపోయే 
రకాలు. (అలాంటి వ్యక్తికి మీరు ఇంత 
మర్యాద చెయ్యాల్సిన అవసరం ఎమూ 
చ్చింది?!) అని అడిగాము. అందు 
కాయన “ఇతని తండ్రి (మా నాన్న) 
ఉమర్‌ బిన్‌ ఖతాబ్‌కు స్నేహితుడు. 
“మనిషి తన తండ్రి మిత్రులతో సత్సం 
బంధాలు పెట్టుకోవటం ఎంతో గొప్ప 
పుణఖ్యకార్యమ ని దైవప్రవక్త (సల్లం) 
చెబుతుండగా నేను విన్నాను. (అందుకే 
నేను ఈ వ్యక్తిని గౌరవిస్తు న్నాను)” అని 
చెప్పారు. 


వేరొక ఉల్పేఖనంలో ఇలా ఉంది : 
హజ్రత్‌ ఇబ్నె ఉమర్‌ (రజి) మక్కా 
వెళ్ళినపుడు ఆయన దగ్గర ఓ గాడిద 
ఉండేది. ఒంటెపై ప్రయాణించి విసుగెత్తి 
పోయినప్పుడు ఆయన గాడిద పై ప్రయా 
ణించి కాస్త విశ్రాంతి తీసుకునేవారు. 
ఇంకా ఆయన దగ్గర ఓ తలపాగా కూడా 
ఉండేది. దాన్ని ఆయన తలకు కట్టుకునే 
వారు. ఒకరోజు ఆయన తన గాడిదపై 
ప్రయాణిస్తుండగా ఆయనకు ఒక వ్యక్తి 
ఎదురయ్యాడు. ఆయన అతన్ని, 
“నువ్వు ఫలానావాని కొడుకువి కదూ!?” 
అని అడిగారు. దానికతను, “అవును, 
ఆయన కొడుకునే” అని సమాధాన 
మిచ్చాడు. ఆయన ఆ వ్యక్తికి తన గాడిద 
ఇచ్చి “నువ్వు దీనిపై ఎక్కి వెళ్ళు” అని 
అన్నారు. ఆ తరువాత తలపాగా కూడా 


492 


RIAD 


A243, 


SUEY సేయ! మమ! సు ప! లం 
హతే! he లప నావీ రత a 
యః వ 153 SU lia ( రీ; లూ 
cere ఆ!) శ త hal 
న 5)! “1 రః 502 జేక్‌ 4! des 
లో! తో ఈం తోం CRE d= 
తు బ్ర క వరల సహ స! ట్స 
G53 Je BIS C5543 dI 
సడ hs Gy A ales cats) 
sled Jo మ; ౮ (Ar 
న్‌ ౮6 కలక సం ప తమో : Jw 
sls యయ! : JU యూని . 
J Jus మమ్‌ ఖమ! ౮06 పదు! 
కలస ర satel da 
సడ hE gy 
చవ ఆ! లీ 90 ఉ 4 రహ 
Pedal oop : రక్త క్షత ర్చ 
sods సర యమం 5 ఏ pls 
ఏయే యం (4 టీ! లు హయాం 


css! 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 493 ర కాలా 


ఇస్తూ, “దీన్ని నీ తలకు కట్టుకో” అని 
అన్నారు. 

అది చూసి ఆయన స్నేహితులు 
కొందరు ఆశ్చర్యచకితులయి, “దేవుడు 
మిమ్మల్ని మన్నించుగాక! మీరు విశ్రాంతి 
కోసం ఉపయోగించే గాడిదను, ఆఖరికి 
మీరు ధరించివున్న తల పాగాను కూడా 
ఈ పల్లెటూరి వ్యక్తికి ఇచ్చేశారేమిటి?” 
అని అడిగారు. అప్పుడు ఇబ్నె ఉమర్‌ 
(రజి) ఇలా సమాధానమిచ్చారు : 


“మనిషి తన తండ్రి మరణానంతరం 
అతని మిత్రులతో సత్సంబంధాలు పెట్టు 
కోవటం ఎంతో గొప్ప పుణ్యకార్యమ'ని 
దైవప్రవక్త (సల్లం) చెబుతుండగా నేను 
విన్నాను. ఇతని తండ్రి (మా నాన్న) 
ఉమర్‌కు స్నేహితుడు. (అందుకే 
నేనితనికి మర్యాద ఇస్తున్నాను).” 


(ఈ ఉల్లేఖనాలన్నీ ముస్థింవి) 
(సహీహ్‌ మున్తింలోని నత్కార్యాలు - నతృ్సంబంధాల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

తల్లిదండ్రుల మరణానంతరం వారి మిత్రులతో సత్సంబంధాలను కొనసాగించటం, 
వారి పట్ట మంచిగా మెలగటం అవనరం. ఇలా చేయటం గొప్ప వుణ్యకార్యంగా 
పరిగణించబడుతుంది. దీనికి విరుద్ధంగా తల్లిదండ్రులు మరణించిన తరువాత వారి 
బంధుమిత్రుల్ని విస్మరించటం, వారితో సంబంధాలు కొనసాగించకపోవటం షరీఅత్‌ దృష్టిలో 
ఎంతో అవాంఛనీయమైన చేష్ట అనిపించుకుంటుంది. 


344. హజ్రత్‌ అబూ ఉసైద్‌ మాలిక్‌ బిన్‌ = టే. ఆగ తాం కల 

ర స్ట యో శ - 
బీయా సాయిదీ (రజి) కథనం ఘు వ్రాతల రా! బు హలీ 
ఒకసారి మేము దైవప్రవక్త (సల్లం) , ౯ ౫. కీ dl 3, Fel 
సన్నిధిలో కూర్చొని ఉన్నాం. ఆ సమ లా ౫ రక ఆ తీయు త్రం 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 494 Galak, 


3 


యంలో బనూ సలమా తెగకు చెందిన EEE TPR 
ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చి ఏ 1 రృ 0 ము లో 
దైవప్రవక్తా! నా తల్లిదండ్రులు మరణిం ల x డక ః చం డే 1 | మ 
చిన తరువాత కూడా నేను వారికి చేయ థో! 
గల సేవ ఎదైనా మిగిలి ఉంటుందా?” gh సడ ఆ నట tugs 
అని అడిగాడు. దానికి, “అవును, రో Cals య; Ug తయన 
ఉంటుంది. వారి కోసం ప్రార్థిస్తూ $ Jes Y ఇదే! pol షు aw 
ఉండటం, వారి మన్నింపు కోసం .౨3l౨ yl sly కదుటుతల ష్య Ue 
వేడుకోవటం, వారి తదనంతరం వారి 

ప్రమాణాలను పూర్తి చేయటం, కేవలం 

వారి ద్వారానే కలిసే బంధుత్వాలను 

కలపటం, వారి స్నేహితులను గౌరవిం 

చటం” అని ఆయన సమాధాన 

మిచ్చారు. (అబూ దావూద్‌) 


(సుననె అబూదావూద్‌లోని సంస్కార (ప్రకరణం, 


ముఖ్యాంశాలు 

తల్లిదండ్రులకు సేవ చేసుకోవటానికి వారి జీవితాలను మనపాలిట భాగ్యంగా గుర్తిం 
చాలి. వారు మరణించిన తరువాత కూడా వారికి సేవ చేయాలనుకుంటే పై హదీసులో చెప్ప 
బడిన పద్ధతుల ద్వారా వారికి తమ సేవలు అందజేయవచ్చు. మరణించిన తల్లిదండ్రులకు 
పుణ్యం (ప్రాప్తం కావాలంటే హదీసులో వివరించబడిన పద్ధతులనే అనుసరించాలి. వీటికి 
బదులు ఖురాన్‌ ఖానీలద్వారా, దశదిన కర్మలు, నలభై దినాల కర్మ (చహ్హుమ్‌)ల ద్వారా 
మరణించినవారికి పుణ్యం లభిస్తుందని భావించటం కేవలం అపోహ మాత్రమే. ఇవి బిద్‌అత్‌ 
(కొత్తపుంత)లు. వీటికి ఖుర్‌ఆన్‌ హదీసుల ద్వారా ఎలాంటి రుజువు లభించదు. 

మరణించిన వారికి పుణ్యప్రాప్తి జరగాలంటే దైవప్రవక్త చెప్పినట్లు మృతుల కోసం 
ప్రార్థిస్తూ ఉండాలి. వారి మన్నింపు కోసం దైవాన్ని వేడుకుంటూ ఉండాలి. ఇలాంటి ప్రార్థనల 
వల్ల మరణించిన వారికే గాకుండా బ్రతికున్న వారికి కూడా ప్రయోజనం ఉంటుంది. సంతానం 
మరణించిన తమ తల్లిదండ్రుల కోసం ప్రార్థిస్తే దేవుడు వారి తల్లిదండ్రుల్ని మన్నించి పరలోకంలో 
వారికి గౌరవప్రదమైన స్థానాలను ప్రసాదించటంతో పాటు తమ తల్లిదండ్రులకోసం 
ప్రార్థించినందుకు సంతానానికి కూడా పుణ్యం నొసగుతాడు. వేరొక హదీసు ప్రకారం మనిషి 
మరణంతో అతని ఆచరణల పరంపర ఆగిపోతుంది. కాని ఆ తరువాత కూడా మూడు విధాలుగా 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


495 


రు కాగా 


అతనికి పుణ్యం లభిస్తూనే ఉంటుంది. అతను చేసిన మంచి పని అతని మరణం తరువాత 
కూడా ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటే అతనికి ఎడతెగకుండా ఆ పుణ్యం లభిస్తూ ఉంటుంది. 


అదేవిధంగా తాను వదలివెళ్ళిన ప్రజోపయోగ జ్ఞానం వల్ల, సదాచార సం 


పన్నులైన సంతానం 


సే ప్రార్థనల వల్ల కూడా తనకు పుణ్యం లభిస్తూ ఉంటుంది. 


345. హజత్‌ ఆయిషా (రజి.అన్‌హా) 
కథనం : నేను దైవప్రవక్త భార్యలలో 
ఖదీజా గారి పట్ల ఈర్ష్య చెందినంతగా 
మరెవరి పట్లా చెందలేదు. అసలు 
నేనామెను చూడనైనా చూడలేదు. కాని 
దైవప్రవక్త (స) ఆమె గురించే ఎక్కువగా 
చెబుతూ ఉండేవారు. మేకను కోసి 
నప్పుడు ఆయన దాని మాంసాన్ని 
ముక్కలు ముక్కలుగా చేసి తరచూ 
ఆమె స్నేహితురాండ్రకు (ఆ మాంసాన్ని 
కానుకగా) పంపుతుండేవారు. ఒక్కోసారి 
నను (ఉండబట్టలేక) “మికు ఈ 
లోకంలో ఒక్క ఖదీజాయే ఉంది 
కాబోలు” అని అనేదాన్ని. ఆ మాటకు 
ఆయన ఖదీజా గారి గుణగణాలు 
ఎకరువు పెడుతూ, “ఆమె ఎంతో మంచి 
మహిళ, ఆమె ద్వారానే నాకు సంతానం 
కలిగింది” అని అంటుండేవారు. 
(బుఖారీ - ముస్తిం) 
మరొక ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త 
(స) మేకను కోసినప్పుడు హజ్రత్‌ ఖదీజా 
స్నేహితురాండ్రకు వారికి సరిపోయే 
టంత మాంసం కానుకగా ఇచ్చేవారు. 


ఇంకొక ఉల్పేఖనంలో ఇలా ఉంది: 
ఆయన మేకను కోసినప్పుడు “ఇది 


ye శీ! ద్రం ఏ 
gl el be AT ఆ Set iy 
pe dl లత పయి ye మం 6 జ 
య పటే పత నగ ol Gils Us 
సేయ! వన sw హా 
EWES హవ తయా షష 
లేం IE Gs IE 
య్‌ J S65 తరు GE Gp 
ale Ga 


పటా రాం - శరీర 


ద్రవ రర ర ఒలు ఆం 
wy Ui శా శు హమ! 


ళల 


ఫి! జ 11 ఏ6 పు జీర ' ag 
క క 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


ఖదీజా స్నేహితురాండ్రకు పంపించండి” 
అని ఆదేశించేవారు. 


వేరొక ఉల్తేఖనం ప్రకారం హజ్రత్‌ 
ఆయిషా (రజి.అన్‌హా) ఇలా తెలిపారు: 
ఒకసారి ఖదీజా గారి సోదరి హాలా బిన్తె 
ఖువైలిద్‌ దైవవ్రవక్తను (ఇంట్లోకి 
రావటానికి) అనుమతి కోరింది. అప్పుడు 
ఆయనకు ఖదీజా (ర.అన్‌వో) 
అనుమతి కోరుతున్నట్లు అనిపించింది 
(అంటే ఆయనకు ఖదీజా (రజి.అన్‌హా) 
అనుమతి కోరే తీరు గుర్తుకొచ్చింది). 


496 Salt, 


aA ళి 
* 


కూ యయ. జం 213) లీ 
స్తత రం య ప is 
Wi a గీ rane త్ల క్‌ 
yy 4 ఈ పీ : oe 
కలన ఆ 
రీ A eal 4 | 
a Na 


తోం cst డీ 636) 


దాంతో ఆయనకు ఎంతో సంతోషం 
కలిగింది. ఆ సంతోషంలోనే ఆయన 
(అప్రయత్నంగా) “అల్లాహ్‌! హాలా బిన్తె 
ఖువైలిద్‌” అని అన్నారు. 


ఇమామ్‌ హుమైదీగారి గ్రంథం “అల్‌ 
జమా బైనస్సహీహైన్‌” లో “ఫర్తాహికు 
బదులు “ఫరాఅ' అని ఉంది. అంటే 
ఆయన ఆ గొంతు విని కించిత్‌ విచారా 
నికి లోనయ్యారని అర్థం. 
(సహీహ్‌ బుఖారీ - 
(కరణం, 


హీహ్‌ మున్లింలోని ప్రవక్త నహచరుల మపొమోన్సుతుల 


ముఖ్యాంశాలు 

క ఈ హదీసులో దైవప్రవక్త సతీమణి హజ్రత్‌ ఖదీజా (రజి.అన్‌హా) గుణగణాలు 
పొందుపరచబడి ఉన్నాయి. 

2. హజ్రత్‌ ఖదీజా (రజి.అన్‌హా) సద్గుణసంపన్నురాలైన స్రీ అయిన కారణంగా దైవప్రవక్త 
ఆమెను ఎంతగానో గ్రేుమించేవారు. 

3. తన సతీమణి మరణానంతరం కూడా ఆయన (స) ఆమె స్నేహితు రాళ్ళకు కానుకలు 
పంపుతూ ఉండేవారు. వారిని గౌరవించేవారు. 

4. ఒక్క ఇబ్రాహీం తప్ప ఆయన సంతానమంతా హజ్రత్‌ ఖదీజా (రజి.అన్‌హా) ద్వారానే 
కలిగింది. ఇబ్రాహీం మాత్రం హజ్రత్‌ మారియా (రజి.అన్‌హా) కడుపున పుట్టారు. 

5. తాను గాఢంగా (ప్రేమించిన వ్యక్తి గుర్తుకొచ్చినప్పుడు మనిషి సహజంగానే భావోద్వేగాలకు 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


497 


CANE, 


లోనవుతాడు. దైవప్రవక్త (స) కూడా మనలాంటి మానవులే. కనుక మరణించిన తన 
సతీమణి గుర్తుకొచ్చినపుడు ఆయన తన గతాన్ని నెమరువేసుకోవటంలో 


ఆశ్చర్యమేముంది?! 


346. హజ్రత్‌ అనస్‌ బిన్‌ మాలిక్‌ (రజి) 
కథనం : నేను జరీర్‌ బిన్‌ అబ్దుల్లాహ్‌ 
బజలీతో పాటు ఒకానొక ప్రయాణంలో 
బయలుదేరాను. ప్రయాణంలో ఆయన 
నాకు సేవ చేయటానికి ప్రయత్నించే 
వారు (చూడబోతే నేనాయనకంటే 
చాలా చిన్నవాణ్ణి). అందుకని నేనాయ 
నకు “(దయచేసి) మీరిలా చెయ్యకండి” 
అని విన్నవించుకున్నాను. దానికి 
ఆయన “అన్సారీ ముస్లింలు దైవప్రవక్త 
(సఅసం)కు ఇలాగే (సేవలు) చేస్తుం 
డటం నేను చూశాను. అప్పటినుండి 
నేను కూడా ఎ అన్సారీతో కలిసి ఉన్నా 
సరే, వారికి సేవ చేయాలని ప్రతిన 
బూనాను” అని చెప్పారు. (హజ్రత్‌ 
అనస్‌ (రజి) అన్స్నార్‌కు చెందిన వ్యక్తి 
అన్న సంగతి గమనార్హం). 

(బుఖారీ - ముస్లిం) 


ముఖ్యాంశాలు 
1. దైవప్రవక్త 


go SL ty ol ey TET 
టీఏ రాద బ్ర యప 1౮6 టు మీ! 


నా త్‌ో తో 


లయ లద టు శు గ్రోయు! 
MIRAE ఆకర 
మ dl Je Ew a ట్లో & 
1వ! యమ! y dl OS WEE 


తారల 


ఎం రడ a ae 


సహచరులు ఆయనను ఎంతగా అభిమానించేవారంటే ఆ అభిమానం 


మూలంగా వారు ఆయన సేవకులకు - వాళ్ళు వయసులో తమకన్నా చిన్నవారైనప్పటికీ 
- వారికి సేవ చేయటానికి ఏమాత్రం తటపటాయించేవారు కాదు. ఇది దైవప్రవక్త 
సహచరుల అణకువకు, వినమ్రతా భావానికి ప్రబల తార్కాణం. 


2. ఆయన సహచరులందరూ పరస్పరం స్నేహ, సౌభ్రాతృత్వ భావాలతో కలిసిమెలిసి 
ఉండేవారు. ఒండొకరి శ్రేయాన్ని కోరుకునేవారు. దైవప్రవక్త పట్ల వారికున్న అసామాన్య 


(ప్రేమాభిమానాలే ఇందుకు కారణం. 


https://teluguislam .net 


498 IAD 


cS Jl S| EG. tr 
ఆటల సద స్తోత! 9325 
దైవప్రవక్త (స) పరివారాన్నీ, 
వారి జౌన్నత్యాన్నీ గౌరవించాలి 


దివ్య ఖుర్‌ఆన్‌లో దైవప్రవక్త కుటుంబీకులను 
సంబోధిస్తూ అల్లాహ్‌ ఇలా అన్నాడు: 
“దైవవప్రవక్ష కుటుంబీకులైన మీ నుండి 
కల్మషాన్ని తొలగించాలని, మిమ్మల్ని పూర్తిగా 
పరిశుద్ధపరచాలని అల్లాహ్‌ కోరుతున్నాడు.” 
(అల్‌ అహ్‌జాబ్‌ : 33) 
మరోచోట ఆయన ఇలా సెలవిచ్చాడు : 
“ఎవరైనా అల్లాహ్‌ నిర్ణయించిన చిహ్నాలను 
గౌరవిన్తున్నారంటే అది హృదయాలలోని 
దైవభీతి మూలంగానే.” (అల్‌ హజ్‌ : 32) 


347. హజ్రత్‌ యజీద్‌ బిన్‌ హయ్యాన్‌ 
కథనం : నేను, హుసైన్‌ బిన్‌ సబ్రా, అమ్‌ 
బిన్‌ ముస్టిం - మేము ముగ్గురం హజ్రత్‌ 
జైద్‌ బిన్‌ అరమ దగ్గరికి వెళ్ళాం. 
అప్పుడు హుసైన్‌ బిన్‌ సబ్రా జైద్‌ బిన్‌ 
అర్థమ్‌తో మాట్లాడుతూ, 


“మీరెన్నో శుభాలను పొందారు. 
దైవప్రవక్త (సల్లం)ను చూశారు. ఆయన 
మాటలు విన్నారు. ఆయనతో పాటు 
యుద్దాల్లోనూ పాల్గొన్నారు. ఆయన 


క వర యమో సడ ధా 
us కక ils] గప 
సూ ఈ! శో వష) 
.LYY శ్రా) శయ కర] 


Jb o> og ks రిం -TEY 
తు వస ప్రమ టే తిష 
‘pes Al ట్టు ను! తదు yl య 
రా యయ. 
యన్‌ 4| త్తం త్‌ Ts పు 


త్‌ 


Cs a E353 mere క 


గ్‌ Te 5G or WwW యు 
త! Jy ee se Sg ము 


వన WI [40 If IG ౮6 వ 


https://teluguislam .net 


వాదీను కిరణాలు 


సారధ్యంలో నమాజులు కూడా చేశారు. 
జైద్‌గారూ! నిజంగా మీరు ఎన్నో శుభా 
లను పొందినవారు. కాబట్టి మీరు 
దైవప్రవక్త నుంచి విన్న మాటలు కాస్త 
మాక్కూడా బోధించండి” అని కోరారు. 


దానికి హజ్రత్‌ జైద్‌ బిన్‌ అర్థమ్‌ (రజి) 
ఇలా అన్నారు : “చూడు నాయనా! నేను 
ముసలివాణ్ణయిపోయాను. దైవప్రవక్త 
(సల్లం)తో పాటు నా సహచర్యం గతించి 
చాలా కాలమయింది. దైవప్రవక్త నుంచి 
నేర్చుకున్న కొన్ని విషయాలు నేను 
మరిచిపోయాను కూడా. కనుక 
(ఇప్పుడు) నేను మీకు చెప్పబోయే విష 
యాలు విని తెలుసుకోండిగాని నాకు 
గుర్తులేని విషయాల గురించి మాత్రం 
ఇబ్బంది పెట్టకండి. 


“ఒకరోజు మక్కా మదీనా నగరాల 
మధ్య 'ఖమ్‌' అని పిలువబడే నీటి 
గుంట దగ్గర దైవప్రవక్త (సల్లం) మాకు 
ఉపన్యాసమిచ్చారు. ముందుగా ఆయన 
దేవుని ప్రశంసల్ని, ఆయన పాగడ్తల్ని 
స్తుతించారు. ప్రజలకు హితోపదేశం 
చేశారు. ఆ తరువాత ఇలా అన్నారు : 


“ప్రజలారా! జాగ్రత్తగా వినండి! నేనూ 
ఒక మానవుడినే. నా ప్రభువు దగ్గరినుండి 
దూత వస్తే, ప్రభువు పిలుపుకు హాజరు 
పలికి (అందరిలాగే నేను కూడా) 
వెళ్ళిపోతాను. నేను మీ మధ్య రెండు 
బరువైన వస్తువులు వదలి వెళుతున్నాను. 
వాటిలో మొదటిది : దైవగ్రంథము. 


499 


SNE, 


eth Ga పత్తు og స్ప of 
ప త్త తల్పం పా స తక 
అ టట క్త త రం లంజే 
క పవరు సక్‌ ఆ 

ARTY మ్స య ఎప టి! 
వపు లప భే! Ag Gls 500 

Cel సప doo gi df deg 3 
eo యవ న్యు 566; 
లత! రాదు bac [1 తల! ఆటీ 
(వలయ EES జ యామ 
AS lg ‘JU య 4 త్‌ 
ల ఆడ సప యత లై pa 


త J ప్రా శ్రి 7 


గ3://691020131200.061 


వాదీను కిరణాలు 500 ర కల 


అందులో (మనిషి జీవన) సంవిధాన :౮6 $్రూ ME రా Oe I IU 

ముంది. (సన్మార్గం పై నడిపించే) వెలుగు ౫ జూ af ప్ర య Jl ప్రై సడ 
ఉంది. కనుక మీరు దైవగ్రంథాన్ని . 
అనుసరిస్తూ దాన్ని గట్టిగా పట్టుకోండి.” 


లేళ కవే ప్ర క అస పము! స్తవ 

ల్‌ టార్‌ Jie ల్‌ (ails 

(క! ౩ హా న! గ్ర JUG 
pel. స: రక 


ఆ విధంగా అప్పుడు దైవప్రవక్త (స) 
దైవగ్రంథాన్ని ఆచరించమని ప్రజలను 
ప్రోత్సహించారు. దానిని అనుసరించ 
మని పురికొల్పారు. తరువాత ఇలా 
అన్నారు శ 

ఇక (రెండో విషయం) నా కుటుంబీ 
కులకు సంబంధించినది. నా కుటుంబీ 
కుల విషయంలో నేను మీకు దేవుణ్ణి 
గుర్తు చేస్తున్నాను. 


హజ్రత్‌ జైద్‌ బిన్‌ అర్థమ్‌ (రజి) ఈ 
సంఘటన వివరించిన తరువాత మా 
ముగ్గురిలో ఒకరైన) హుసైన్‌ ఆయనతో 
“జైద్‌గారూ! దైవప్రవక్త _కుటుంబీకు 
లంటే ఎవరు? ఆయన సతీమణులు 
ఆయన కుటుంబీ కులు కారా?” అని 
సందేహం వెలి బుచ్చారు. దానికి జైద్‌ 
“(ఎందుకుకారు?) ఆయన సతీ 
మణులు ఆయన కుటుంబీకులే. కాని 
(ఇక్కడ) ఆయన కుటుంబీకు లంటే 
ఆయన తదనంతరం దాన ధర్మాల 
సామ్ము అనుభవించడానికి నిషేధిం 
చబడిన వారని అర్థం” అని చెప్పారు. 
“మరి ఈ దానధర్మాలు నిషేధించబడిన 
వాళ్ళు ఎవరెవరు?” అని హుసైన్‌ మళ్ళీ 


https://teluguislam.net 


య 
హదీను కిరణాలు 501 fel 


ప్రశ్నించారు. అందుకాయన “అలీ, 
ఉఖైల్‌, జాఫర్‌, అబ్బాస్‌ల సంతతివారే 
వాళ్ళు” అని సమాధానమిచ్చారు. 
“వీళ్ళందరికీ దానధర్మాల సొమ్ము 
అనుభవించటం నిషిద్ధమేనా?” అని 
హుసైన్‌ మళ్ళీ అడిగారు. ఆ మాటకు 
“అవును” అని అన్నారు హజ్రత్‌ జైద్‌ 
బిన్‌ అర్ధమ్‌ (రజి). (ముస్లిం) 


Cd 


వేరొక ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త ౪1» సి) శ్రే) 

(సల్లం) ఇలా అన్నారు : జాగ్రత్తగా శయనే : ga నషం శ్‌! ($ 

వినండి! నేను మీ మధ్య రెండు బరువైన య! we వడ! క ఏ . గ్‌ 

వస్తువులు వదలి వెళుతున్నాను. వాటిలో ఫం Er sre 

ఒకటి దైవగ్రంథము. ఇది (దేవుని దగ్గరికి తో 

చేరుకోవటానికి) దేవునిత్రాడు 

(లాంటిది). ఈ గ్రంథాన్ని అనుసరించిన 

వాడు సన్మార్గంపై ఉంటాడు. దీనిని 

వదలిపెట్టిన వాడు భ్రష్టుపట్టి పోతాడు. 
(సహీవా మున్లీంలోని ప్రవక్త నహచరుల మహిమోనృతుల ప్రకరణం) 
ముఖ్యాంశాలు 

1. దైవప్రవక్త (సల్లం) కూడా మానవమాత్రులేనని, మానవులందరిలాగే ఆయనకు కూడా 
మరణం సంభవిస్తుందన్న విషయం ఈ హదీసు ద్వారానే రూఢీ అవుతోంది. 

2. _ దైవగ్రంథాన్ని గట్టిగా పట్టుకోవాలనీ, దైవప్రవక్త కుటుంబీకులను గౌరవించాలని ఈ 
హదీసు తాకీదు చేసోంది. 

3. రెండు వర్గాల వారు దైవప్రవక్త కుటుంబీకులనబడతారు. వారిలో ఒకరు దైవప్రవక్త 
సతీమణులు. వీరు దైవప్రవక్త కుటుంబీకులన్న విషయాన్ని దివ్య ఖుర్‌ఆన్‌ సయితం 
ధృవీకరించింది. రెండవ వర్గం ఆయన వంశస్థులైన హాషిం మరియు ముత్తలిబ్‌ 
తెగలవారు. వీరిలోని అలీ, ఉఖైల్‌, జాఫర్‌, అబ్బాస్‌, హారిస్‌ల సంతానమంతా దైవప్రవక్త 
కుటుంబీకులు (అహైబైత్‌)గానే పరిగణించబడతారు. దానధర్మాల ద్వారా వచ్చే సొమ్ము 
నిషేధించబడింది ఈ రెండవ వర్గం వారిపైనే. 


https://teluguislam.net 


హదీను కిరణాలు 502 వ్వీడు!ర్య్యూం 


దైవప్రవక్త వంశస్థుల పై జకాత్‌ లాంటి విధిగా ఇవ్వబడే దానాలు మాత్రమే నిషేధించబడ్డా 
యని కొంతమంది అభిప్రాయపడ్డారు. వీరి దృష్టిలో ప్రజలు స్వచ్చందంగా ఇచ్చే దానాల్ని 
దైవప్రవక్త వంశస్థులు కూడా స్వీకరించవచ్చు. కాని మెజారిటీ విద్వాంసుల అభిప్రాయం 
ప్రకారం ప్రవక్త వంశీయుల కొరకు అన్నిరకాల దానాలూ నిషిద్ధమే. ఎందుకంటే దైవప్రవక్త 
(సల్లం) తన వంశీయులు సదఖా (దానం) స్వీకరించటం హరాం (నిషిద్ధం) అని 
అన్నారు. విధిగా ఇచ్చే దానమైనా, స్వచ్చందంగా ఇచ్చే దానమైనా రెండూ దానం (సదఖా) 
క్రిందికే వస్తాయి కదా! 

4. మరికొన్ని సందర్భాల్లో దైవప్రవక్త (సల్లం) “నేను మీ మధ్య దైవగ్రంథాన్ని మరియు నా 
సంప్రదాయాన్ని వదలివెళుతున్నాను” అని అన్నారు. ఈ హదీసులో దైవగ్రంథంతోపాటు 
దైవప్రవక్త కుటుంబీకుల ప్రస్తావన కూడా ఉంది. ఈ రెండు ప్రవచనాల్లో ఎలాంటి 
వైరుధ్యం లేదు. స్థూలంగా దీని భావం ఏమిటంటే, దైవగ్రంథాన్ని అనుసరించటంతో 
పాటు ప్రవక్త _ ఆదేశాలను కూడా పాటించాలి. అదే విధంగా ఆయన వంశస్సుల్ని 
గౌరవించాలి. వారి హక్కుల్ని పరిరక్షించాలి. 


348. హజ్రత్‌ అబూబక్ర్‌ సిద్దీఖ్‌ (రజి) 
ఇలా అన్నారని ఇబె ఉమర్‌ (రజి) 
త. - క (రజి) స్త హః తయ ట్‌ థో oe age 
మాటే. దైవప్రవక్త (స) ఇలా అన్నారో లేదో. 3! :లేత a Gi య 
తెలీదు - : ముహమ్మద్‌ (సల్లం)ను గా oly) య యై! న 
దృష్టిలో పెట్టుకొని మీరు ఆయన 
కుటుంబీకుల్ని గౌరవించండి.” ( 

(బుఖారీ) pel tly 


5] ge pl sy TEA 


జ; ఏ1 2215 న 


“ఊర్‌ఖుబూ' అంటే ఆయన్ని దృష్టిలో 
పెట్టుకోండి. ఆయన్ని గౌరవించండి. 
ఆదరించండి అని అర్ధం. 


(సహీవా బుఖారీలోని ప్రవక్త నహచరుల మహిమోన్తుతుల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


దైవప్రవక్త కుటుంబీకుల్ని గౌరవించటం స్వయంగా దైవప్రవక్తను గౌరవించటంతో 
సమానమని ఈ హదీసులో చెప్పబడింది. ప్రవక్త కుటుంబీకులను గౌరవించేవాడు వాస్తవానికి 
ప్రవక్తను గౌరవిస్తున్నవాడుగా పరిగణించబడతాడు. దీనికి భిన్నంగా ప్రవక్త కుటుంబీకులను 
అభిమానించని మనిషి హృదయంలో ప్రవక్త అభిమానానికి కూడా చోటు ఉండదని అర్థం. 


https://teluguislam.net 


హదీను కిరణాలు 503 Cr 


కాని ఇక్కడ తెలుసుకోవలసిన విషయం ఒకటుంది. ప్రవక్త కుటుంబీకుల్ని అభిమానిం 
చడమంటే, వారి గౌరవంలో అతిశయిల్లి వారు మానవాతీతులని, వారివల్ల అసలు తప్పులే 
జరగవని భావించటం కాదు. ఈ భావన ధర్మంలో వైపరీత్యానికి దారితీసింది. కొంతమంది 
దైవప్రవక్త (సల్లం) వంశం వారిని గౌరవించే విషయంలో హద్దులు దాటిపోయారు. ఫలితంగా 
మార్గభ్రష్టతకు లోనయ్యారు. వాస్తవానికి ప్రవక్త కుటుంబీకులను అభిమానించటమంటే, 
మహోన్నతమైన వారి జీవితాలను ఆదర్శంగా చేసుకోవటం అన్నమాట! వారి ఉత్తమ నడవడికను 
అలవరచుకోవటం, వారి దైవభీతిని, ధర్మపరాయణతను ప్రేమించి, తాము కూడా వారి అడుగు 
జాడల్లో నడవటానికి ప్రయత్నించటం. అంతేగాని ప్రత్యేకంగా ఒక కుటుంబానికి లేనిపోని 
పవిత్రతను అంటగట్టి వారిని గౌరవించే విషయంలో అతిశయిల్లటం ధర్మభష్టత తప్ప మరేమి 
కాదు! 


_https://teluguislam.net 


వాదీను కిరణాలు 504 


Sb యు! పై రి(- £ 
se paren gai ల్ల 
ఎట (లాన్‌ ఆ వస 4 m5 


థి వ అలి 


సట 


పండితులను, పెద్దలను, పలుకుబడిగల వారిని 
గౌరవించాలి, వారికి ఇతరులపై ప్రాధాన్యతనివ్వాలి, 
సమున్నత స్థానాన్ని ప్రసాదించాలి. వారి స్థాయిని 
ఇనుమడింపజేయాలి 


దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ సెలవిచ్చాడు : 


“ప్రవక్తా! వారిని అడుగు, తెలిసినవారూ, 
తెలియనివారూ ఇద్దరూ సమానులు కొగలరా? 
బుద్ధిమంతులు మాత్రమే హితబోధను 
స్వీకరిస్తారు.” (ఆజ్‌ జామర్‌ : 9) 


349. హజ్రత్‌ అబూ మస్‌వూద్‌ ఉఖబా 
బిన్‌ అమ్‌ బద్రీ అన్సారీ (రజి) కథనం 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రబో 
ధించారు : దైవగ్రంథాన్ని బాగా పారా 
యణం _ చేసేవ్యక్తి (నమాజులో) 
ప్రజలకు సారథ్యం వహించాలి. ఒకవేళ 
ప్రజలందరూ గ్రంథపారాయణం బాగా 
చేసేవారే అయినప్పుడు వారిలో దైవ 
ప్రవక్త విధానం (సున్నత్‌) గురించి 
అందరికన్నా బాగా తెలిసిన వ్యక్తి 
సారథ్యం వహించాలి. ఒకవేళ సున్నత్‌ 


తటే! తవ రవ is యి స్తూ. త! ౮౮ 
Fh "క డు ఫేన శ ట్ర తన 
[4 స్ట) కప! 


ద్రాపే 3 జలే రాం TE 
యు టే! టట్బా Gola! So! sae 
పవ! ప్రేం నత్త త J dG :౮ఆ 
shal gs 155 df dl బుద J Ass 
ధో [ఏర ర్‌ మేం మం (2 ఫమ 
చత త్‌ (పహ sb 62132 మీ! 
Y3 west 4 ఫ[ సమ పస! ఆ 
ర ఎయు yp Jes es Es £4; 
sly) GL స్య నన sb ఎత్త తో 
యా 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


జ్ఞానంలో కూడా ప్రజలందరూ సమా 
నులే అయినప్పుడు వారిలో ప్రప్రథ 
మంగా దైవమార్గంలో హిజ్రత్‌ (ప్రస్థానం) 
చేసినవారు సారథ్యం వహించాలి. 
ఒకవేళ హిజ్రతలో కూడా అందరూ 
సమానులుగా ఉంటే అప్పుడు 
వయసులో అందరికన్నా పెద్దవాడు 
వారికి సారథ్యం వహించాలి. మనిషి 
ఇంకొకరి ఆధిక్యతగల ప్రాంతంలో 
ఉంటూ వారికి సారథ్యం వహించ 
కూడదు. అతని ఇంట్లో అతని అనుమతి 
లేనిదే అతని గౌరవాసనంపై కూర్చో 
కూడదు. (ముస్తిం) 


ముస్టింలోని వేరొక ఉల్లేఖనంలో 
వయసులో అందరికన్నా పెద్దవాడు 
అనేచోట “అందరికన్నా ముందు ఇస్తాం 
స్వీకరించినవాడు' అని ఉంది. 


ఇంకొక ఉల్లేఖనంలో ఇలా ఉంది : దైవ 
గ్రంథాన్ని చాలా బాగా పారాయణం చేసే 
వాడు, దాని పారాయణంలో ప్రావీణ్యత 
గల వ్యక్తి ప్రజలకు సారథ్యం వహిం 
చాలి. ఒకవేళ అందరి పారాయణం 
ఒకేలాగుంటే అప్పుడు అందరి కన్నా 
ముందు దైవమార్గంలో హిజ్రత్‌ 
(ప్రస్థానం) చేసిన వ్యక్తి సారథ్యం వహిం 
చాలి. ఒకవేళ హిజ్రత్‌లో కూడా అందరూ 
సమానులుగా ఉంటే అప్పుడు వయ 
సులో అందరికన్నా పెద్దవాడు సారథ్యం 
వహించాలి. 


“'సులానుహూ' అంటే తన అధీనంలో 


505 


GANS, 


Og dl sib LIE 
(4) వ సేం ణో" Uy gl ౬ 
ను. (టీ! యుక్త J 5 ]1 స్‌ 

జ ఏ1 ఘమ యూ యత త్రీ (అర్ర 
పసల! ల సర ర్‌ యమ్మ wel 
CY (un వ! ; యు (91 ఘు 


ఆవి! శ్ర SD ‘ps tls. 
లీ! ర యప, వ్‌ ర gill 
gr పట! వాం 
మయ్యాడు 


క్‌ న! 


Jes వష డ సి 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 506 హో 


ఉన్న ప్రాంతం లేదా తనకు ప్రత్యేకించ 
బడిన ప్రాంతం. “తక్రిమతుహూ' అంటే 
ఒక వ్యక్తికి ప్రత్యేకించబడిన పడక, 
మంచం మొదలగునవి. 

(నహీహ్‌ మునస్హింలోని నమాజు ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


1. నమాజు సారథ్యానికి (ఇమామత్‌కు) ఎవరు ఎక్కువ అర్హులో ఈ హదీసులో ఒక 
క్రమం ప్రకారం వివరించటం జరిగింది. ఖుర్‌ఆన్‌ను మధురాతి మధురంగా పారాయణం 
చేసేవారు నమాజులో ప్రజలకు సారథ్యం వహించటానికి అందరికన్నా ఎక్కువ 
అర్హులుగా పరిగణించబడతారు. ఖుర్‌ఆన్‌ పారాయణం చేసేవారిలో (ఖారీల్లో) కూడా 
దైవభీతిగల ఖారీలను ఎంచుకోవటం మంచిది. మరికొన్ని హదీసుల్లో తమలో అందరి 
కన్నా మంచివాణ్ణి ఇమామ్‌గా ఎన్నుకోవాలని ఆదేశించటం జరిగింది. ఇంకో విషయం 
ఎమిటంటే ఖుర్‌ఆన్‌ పారాయణంలో సహజత్వం ఉండాలి. అందులో కృత్రిమత 
తొంగిచూడకూడదు. దివ్య ఖుర్‌ఆన్‌ను ఇంపైన స్వరంతో లయబద్ధంగా మెల్లగా ఆగి 
ఆగి పఠించాలి. 

2, ఒక నిర్ణీత ప్రాంతానికి చెందిన రాజులు, అధినేతలు, ఉన్నతాధికారులు తమ తమ 
ప్రాంతాలలో నమాజుకు సారథ్యం వహించటానికి అందరికన్నా ఎక్కువ హక్కుదారు 
లుగా పరిగణించబడతారు. దైవప్రవక్త (స) మరియు ఆయన సహచరుల కాలంలో 
ఆనాటి గవర్నర్లు, ఉన్నతాధికారులే మస్టిదుల్లో ప్రజలకు ఇమామత్‌ చేసేవారు. కాని 
శోచనీయమైన విషయం ఎమిటంటే, నేడు ముస్లిం దేశాల ఏలికల్లోనే దురాచరణ 
సర్వసామాన్యమై పోతోంది. ఉన్నతాధికారులు, వారి క్రింద పనిచేశే సవారందరూ 
నమాజులాంటి బృహత్తర విధి పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు. 

3. ఇతరుల ఇళ్ళకు, కార్యాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ వారి కోసం ప్రత్యేకించబడిన 
కుర్చీలపై కూర్చోకూడదు. ఒకవేళ వారు అందుకు అనుమతి ఇస్తే అప్పుడు 
కూర్చోవటంలో తప్పులేదు. అదేవిధంగా ఇతర పండితుల మింబర్ల (వేదికల)పై, 
ఇమాముల ముసల్లాలపై తాము ముందుగా వెళ్ళీ నించోటం కూడా మంచిది కాదు. 


350. హజ్రత్‌ ఉఖబా బిన్‌ అమ్‌ (రజి) 
గారే చేసిన కథనం : (మేము నమాజు 
కోసం నించున్నప్పుడు) 
(సల్లం) మా భుజాలను తాకుతూ 
“తిన్నగా నిలబడండి, మీరు విభేదించు 
కోకండి, లేదా మీ హృదయాలు కూడా 


దైవప్రవక్త 


VS JU యా కా. 

al! ఖో యమ్‌ డ్రస్‌ సక త! లలు 
చ న. 33 oa ids 
grt Sok హీ! నగా 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 507 GENE, 


పరస్పరం విభేదించుకుంటాయి (నేను ని ; స్త pr pe ih is 
నమాజు చేయిస్తున్నప్పుడు) మీలోని కక (సగ GL gr రీ! iA ” 
బుద్ధిమంతులు, తెలివిగలవారు నాకు టంటే, Ao Ee = వల! 4 ha 


దగ్గరగా నిలబడాలి. వారి వెనుక వారి స a OE go! J ; వ 
కన్నా తక్కువ ప్రతిభావంతులు 


షల 


| | si: 
నిలబడాలి. ఆ తరువాత వారికన్నా లేం ల్యూ క 
తక్కువ ప్రతిభావంతులు నిలబడాలి” 
అని చెప్పేవారు. (ముస్లిం) 


“లియలినీ' అనే పదం “లియలీన్నీ అని 

రూడా ఉల్లేఖించబడింది. (రెండింటికీ 

ఒకే అర్థం). "నుహా అంటే తెలివిగల 

వారు. “ఉలుల్‌ అహ్‌లామ్‌' అంటే 

ప్రాజ్ఞులు. మరికొంతమంది అభి 

ప్రాయంలో ఉలుల్‌ అహ్‌లామ్‌ అంటే 

నెమ్మదస్తులు, గొప్పవారని అర్థం, 
(సహీహ్‌ మున్లింలోని నమాజ్‌ ప్రకరణం) 

ముఖ్యాంశాలు 

1. నమాజులో పంక్తులు తిన్నగా ఉండటానికి దైవప్రవక్త (సల్లం) ఎంత ప్రాముఖ్యం 
ఇచ్చేవారంటే, తన సహచరుల భుజాలు పట్టుకొని మరీ వారి పంక్తులను తిన్నగా 
చేసేవారు. అంతేకాదు నమాజులో పంక్తుల వక్రత్వం మనసుల వక్రతకు దారితీస్తుందని 
ఆయన హెచ్చరించేవారు. 

వ నమాజులో ఇమామ్‌కు వెనుక మొదటి పంక్తిలో ప్రాజ్ఞాలు, సమయస్ఫూర్తి గలవారు 
నించోవాలి. దీనివల్ల నమాజులో ఇమామ్‌ వల్ల ఎదైనా పొరపాటు జరిగినప్పుడు 


ఇమామ్‌కు సూచించటానికి, అవసరమైతే మరో వ్యక్తి ఇమామ్‌ స్థానంలో నిలబడి 
నమాజు కొనసాగించటానికి ఈ పద్ధతి చాలా ఉపయోగపడుతుంది. 


351. హ(జత్‌ అబ్బుల్లాహ్‌ బిన్‌ మస్‌వూద్‌ తోలాలి రా శ! య రం = Yo\ 
రజ) కథనం ప్రకారం దైవపవక (సల్లం): ఈ రణ 5 :05 ఆ తీ ఇ 


ఇలా ప్రబోధించారు : (నమాజులో) గూ eet dd 
నెమ్మదస్తులు, తెలివిగలవారు నాకు ee లోయ ్యత్తు 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


దగ్గరగా నిలబడాలి. వారి వెనుక వారి 
కన్నా తక్కువ సమయస్ఫూర్తి గలవారు 
నిలబడాలి - ఇలా క్రమంగా నిలబడా 
లని దైవప్రవక్త (సల్లం) మూడుసార్లు 
అన్నారు. ఆ తరువాత బజారుల్లోలాగా 
(మస్టిదుల్లో) గోల చేయకండి” అని 
అన్నారు. (ముస్తిం) 


508 


రూ కారా 


య్‌ నరు ty Co న! రు. 


phe sl, TT 


(సహీహ్‌ మున్లింలోని నమాజ్‌ ప్రకరణం) 


352. హజ్రత్‌ అబూ యహ్‌యా - కొంత 
మంది అభిప్రాయం ప్రకారం అబూ 
ముహమ్మద్‌ సహ్హ్‌ బిన్‌ అబూ హస్మా 
అన్సారీ (రజి) కథనం : అబ్దుల్లాహ్‌ బిన్‌ 
సహ్ల్‌ (రజి) మరియు ముహయ్యిసా బిన్‌ 
మసూద్‌ (రజి) ఒకసారి ఖైబర్‌ ప్రాంతా 
నికి వెళ్ళారు. అప్పుడు ఖైబర్‌ యూదు 
లకు మరియు ముస్లింలకు మధ్య 
ఒప్పందం జరిగివుంది. అక్కడికి వెళ్ళిన 
తరువాత వారిద్దరూ తమ తమ పనుల 
నిమిత్తం  వేరయిపోయారు. (పని 
ముగిసిన తరువాత) ముహయ్యిసా 
(రజి) అబ్బుల్లాహ్‌ బిన్‌ సహ్హ్‌ దగ్గరికి 
వచ్చి చూస్తే ఆయన హత్యచేయబడి 
రక్తపు మడుగులో కొట్టుమిట్టాడు 
తున్నారు. (ప్రాణం పోయిన తరువాత) 
ముహయ్యిసా ఆయనకు ఖనన సంస్కా 
రాలు చేసి తిరిగి మదీనాకు వచ్చారు. 
(బంధుమిత్రులందరికీ ఈ విషయం 
_ తెలిసింది). అప్పుడు అబ్బుర్రహ్మాన్‌ బిన్‌ 


లో వరత యశ! రాం - 01 

od! wg హహా ట్ల! ode చవ 
త్రయ! _ మట! (టి! త్రయ పి! 
క Gl క జ. 
wy G3 FE Jl 3 bri; 
gi ALE Jims హమ్‌ యప als 
సేయ రట మ్య 1 3 Je 
J uy చ మ యర స్వా బ్రో 
ఢీ J! వడ i 
ఎడ? ఏవ సయ్య ము! షు ష్‌ (మక 


Uh “ఆ pail ము! స్ట్‌? (స్‌ 


నక యుత పక్‌ తమతో? :౮4 
ale Gis తాయ! పడు 


శ్తీ “నం లీ త శ్‌ Td 


a>) nas; 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 509 SANE, 


సహ్లా ఇంకా మసూద్‌ (రజి) గారి ఇద్దరు 
కుమారులు ముహయ్యిసా మరియు 
హువయ్యిసా అంతా కలిసి (ఈ 
విషయం గురించి ఫిర్యాదు చేయటా 
నికి) దైవప్రవక్త దగ్గరికి వెళ్ళారు. అక్కడికి 
వెళ్ళిన తరువాత అబ్బుర్రహ్మాన్‌ ఈ 
విషయం గురించి మాట్లాడబోయారు. 
కాని దైవప్రవక్త (స) ఆయన్ని ఆపి, 
“పెద్దవారు, పెద్దవారు మాట్లాడాలి” అని 
అన్నారు. అబ్బుర్రహ్మాన్‌ ఆ ముగ్గురిలో 
అందరికంటే చిన్నవారు. అందుకని 
ఆయన మౌనం వహించారు. అప్పుడు 
మస్‌వూద్‌ గారి ఇద్దరు కొడుకులు 
మాట్లాడారు. (వీళ్ళు హతుని బాబాయి 
కుమారులు). వాళ్ళు చెప్పిందంతా విని 
దైవప్రవక్త (స) “మీరు (ఈ విషయమై) 
వమాణం చేయంటానికి నిద్భంగా 
ఉన్నారా? మీ సోదరుని హంతకుడి 
నుండి పరిహారాన్ని కోరుకుంటున్నారా?” 
అని వారిని అడిగారు. 


(హదీసు ఉల్లేఖకులు మిగిలిన సంఘ 
టన అంతా వివరించారు.) 


(బుఖారీ - ముస్లిం, 


“కల్బిర్‌, కచ్చిరొ'. అంటే పెద్దాయన ..దసీ[ సమ టు లుకు త్వ 
మాట్లాడాలని అర్థం. 


(సహీహ్‌ బుఖారీలోని రక్తశుల్కాల ప్రకరణం, సహీహ్‌ ముస్లింలో - హతుని 
వారసులనుండి తీసుకునే ప్రమాణ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 
(1). గ్రంథకర్త ఇమామ్‌ నవవీ (రహ్మలై) ఈ అధ్యాయానికి సంబంధించిన హదీసు భాగాన్నే 


https://teluguislam .net 


రం ఈర iy 10 
వాదీను కిరణాలు 510 eID 


ఇక్కడ ప్రస్తావించారు. హదీసు మూలగ్రంథాల్లో ఈ హదీసు పూర్తిగా వివరించబడి 
ఉంది. ఇక్కడ ఈ హదీసును ప్రస్తావించడంలోని బెచిత్యం ఎమిటంటే, ఒక 
సమావేశంలో మాట్లాడటానికి అక్కడున్న వారిలో వయసురీత్యా అందరికన్నా పెద్దవారికి 
హక్కు ఉంటుంది. అయితే సమావేశంలో ఉన్న వారందరూ ప్రాజ్ఞాలు, ప్రతిభావంతు 
లైనప్పుడు మాత్రమే వయస్సు రీత్యా పెద్దవారికి ఆ హక్కు ఉంటుంది. ఒకవేళ విజ్ఞతలో 
అందరూ సమానులు కాకపోతే అలాంటి పరిస్థితుల్లో అందరికన్నా విజ్ఞుడే ఆ 
సమావేశంలో మాట్లాడటానికి ఎక్కువ హక్కుదారుగా పరిగణించబడతాడు. 


2. ఈ హదీసులో “ఖసామత్‌' ప్రస్తావన కూడా వచ్చింది. ఎ ప్రాంతంలోనైనా ఒక వ్యక్తి 
హత్యచేయబడి హంతకుడెవరో తెలియనప్పుడు హతుని వారసుల్లోని యాభైమంది 
లేదా అంతకన్నా తక్కువ మంది యాభఖైసార్లు ప్రమాణం చేసి ఈ ప్రాంతానికి చెందినవాడే 
ఇతబణ్జీ హత్యచేసి ఉంటాడని చెప్పాలి. వారు గనక ఆ విధంగా యాభైసార్లు ప్రమాణం 
చేసి చెబితే ఆ ప్రాంతంలోని వారంతా కలిసి హతుని వారసులకు రక్తపరిహారం 
చెల్లించవలసి ఉంటుంది. అయితే ప్రత్యర్థులు కూడా తమ ప్రాంతం వారెవరూ ఈ 
హత్య చేయలేదని ప్రమాణం చేసి చెబితే వారికి రక్త పరిహారం చెల్లించాల్సిన అవసరం 
ఉండదు. అప్పుడు హతుని వారసులకు ముస్లింల సంఘటిత నిధి (బైతుల్‌ మాల్‌) 
నుండి రక్తపరిహారం ఇవ్వబడుతుంది. ఈ పద్ధతిలో హతుని వారసులు మరియు 
ప్రత్యర్థుల నుండి ప్రమాణం తీసుకోవటాన్నే 'ఖసామా' అంటారు. ఇస్లాంకు పూర్వం 
అజ్ఞానకాలంలో ఈ పద్ధతి అమల్లో ఉండేది. ఇస్లాం దీని ప్రాముఖ్యతను గుర్తించి ఆ 
తరువాత కూడా దీనిని కొనసాగించింది. 
హదీసులోని సంఘటనలో దైవప్రవక్త (స) హతుని వారసులను ఖసామా చేయటానికి 
సిద్ధంగా ఉన్నారా? అని అడిగారు. కాని అబ్బుల్లాహ్‌ బిన్‌ సహ్హ్‌ను ఆ ప్రాంతం వారే 
హత్యచేశారన్న సంగతి తమకు ఇతమిత్థంగా తెలియనందుకు వారు ఖసామా 
చేయటానికి యిష్టపడలేదు. అందుకని దైవప్రవక్త (స) యూదుల చేత కూడా ప్రమాణం 
చేయించలేదు. అయితే దైవప్రవక్త (స) హతుని వారసులకు 'బైతుల్‌ మాల్‌' నుండి 
పరిహారం చెల్లించారు. 


353. హజ్రత్‌ జాబిర్‌ (రజి) కథనం : 014 4! తాం pe లం = ₹0₹ 


ఉహృూద్‌ యుద్ధంలో అమరగతినొందిన తతో లో 2 ఆశ | 
ate |“ 55 
వారిని దైవప్రవక్త (సల్లం) ఒక్కో di be A ox AT 


“3 స్‌ శ 
సమాధిలో ఇద్దరేసి చొప్పాన ఖననం 2 ఆటీ :0ష్‌ న 
చేశారు. ఆ సమయంలో ఆయన ఊబ! | బి3 seed 1ఏ| (ర్ల tie 
“వీరిద్దరిలో ఎవరికి ఎక్కువ ఖుర్‌ఆన్‌ ae iss: alll (టట్‌ 


https://teluguislam.net 


వదీసు కిరణాలు 511 EIA 


గుర్తుంది” అని అడిగేవారు. అక్కడున్న 
వారు వారిద్దరిలో ఎవరివైపు చూపెడితే 
వారిని ముందుగా సమాధిలోకిదించే 
వారు (అంటే అతన్ని ఖిబ్లావైపు 
ఉంచేవారు). (బుఖారీ) 


(సహీవ్‌ బుఖారీలోని 'జనాయెజ్‌' వ్రకరణం, 


ముఖ్యాంశాలు 

1. సమాధుల్లో రెండు రకాలున్నాయి. సాధారణంగా నలువైపుల నుంచి నిలువుగా త్రవ్వబడే 
సమాధిని “షఖ్‌ అని అంటారు. మరికొన్ని సమాధుల్ని ఒక ప్రక్కకు తవ్వి లోపల 
డొల్లగా చేస్తారు. ఇలాంటి సమాధిని “లిహ్హో అని అంటారు. 

2, ఈ హదీసు ద్వారా ఖుర్‌ఆన్‌ సంస్కర్త (హాఫిజ్‌)ల మహత్యం వెల్లడౌతోంది. 

354. హజ్రత్‌ ఇబ్నె ఉమర్‌ (రజి) కథనం ఇడా 3 స్ప! బు 01 

ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా మ క. ంం ప్త టర్‌! 

తెలియజేశారు: కలలో నేను మిస్వాక్‌ ( జోలో go ol bee 

చేస్తుండగా నా దగ్గరికి ఇద్దరు వ్యక్తులు peed ప్రార. ఇ తీ! ఏ5 

వచ్చారు. వారిలో ఒకడు రెండవవాని ge! IG EG SNe 

కన్నా (కాస్త) పెద్దవాడు. నేను నా మిస్వాక్‌ య్య స! అయ ఈ ఖే గతే 

(పనుదోము పుల్ల)ను వారిద్దరిలో చిన్న ls gies aly 

వాడికిచ్చాను. అంతలో ఎవరో నాతో, 

సపెద్దాయనకివ్వు' అని అన్నారు. అప్పుడు 

నేను ఆ మిస్వాక్‌ను పెద్దవాని 

(చేతి)కిచ్చాను.” 

ఈ మును ముస్లిం (రహ్మలై) 

ముస్నద్‌గా, మరియు బుఖారీ (రహ్మలై) 

ముఅల్లఖ్‌గా ఉల్లేఖించారు. 


(సహీవా బుఖారీలోని వుజూ ప్రకరణం, సహీహ్‌ ముస్తింలోని న్వప్తాల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 
ఒక హదీసు పరంపరలోని ఉల్లేఖకులందరిని పేర్కొంటే ఆ హదీసు “ముస్నద్‌' 


https://teluguislam.net 


+ i pd 
వాదీను కిరణాలు 512 rebaloabs 


అనబడుతుంది. ఒకవేళ పరంపరలో మొదటినుంచి ఒకర్ని గాని, ఇద్దర్నిగాని లేదా అసలు 
ఉల్లేఖకులందరినీ పేర్కొనకుండా ఒట్టి హదీసును మాత్రమే ప్రస్తావిస్తే అలాంటి హదీసును 
“'ముఅల్లఖ్‌' అని అంటారు. ఇమామ్‌ బుఖారీ (రహ్మలై) తన గ్రంథంలో పై హదీసును పరంపర 
లేకుండా ప్రస్తావించారు. 

ఈ హదీసు ద్వారా ఒకరి మిస్వాక్‌ను అతని అనుమతితో ఇంకొకరు ఉపయోగించవచ్చని 
తెలుస్తోంది. ఇంకో విషయం ఏమిటంటే, వ్యవహారాలన్నిటిలోనూ పెద్దవారికే ప్రాముఖ్యత 
నివ్వాలి. ఒకవేళ చిన్నవారిలో అలాంటి నేర్చు, నైపుణ్యాలు కనిపిస్తే వారిని ప్రోత్సహంచడంలోనూ 
తప్పు లేదు. 


౦ ప్రకారం దైవప్రవక్త (స) ఇలా , భ, ,ఇ= |” he. 
ప్రబోధించారు : జుత్తు నెరసి (ముసలి “* స త cbs 
వాడయిపోయి)న ముస్లింని గౌరవిం “గో! ప త్త gua Ju! 
చటం, ఖుర్‌ఆన్‌కు బాధ్యత వహించిన ఆూరాీ జ qi లో 94 Jes 
(హాఫిజ్‌, భారీ, ఆలిం మొదలగు) వారిని hi gli! ధ్ర 13513 wer 
గౌరవించటం - అయితే వారు ఖుర్‌ఆన్‌ 
విషయంలో హద్దుమీరి ప్రవర్తించేవారు, 
దానిపట వైముఖ్యం చూపేవారు అయి 
ఉండ కూడదర - అదేవిధంగా 
న్యాయంగా పరిపాలించే రాజుని గౌరవిం 
చటం - దేవుణ్ణి గౌరవించటంతో 
సమానం. 


ఈ హదీసు హసన్‌ కోవకు చెందినది. 
దీనిని అబూదావూద్‌ ఉల్లేఖించారు. 


oslo gl ly) tm Gai 


(నుననె అబూదావూద్‌లోని నంస్కార ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


సదాచార సంపన్నులయిన పెద్దల్ని, పండితుల్ని, పరిపాలకుల్ని గౌరవించాలని ఈ హదీసు 
ప్రబోధిస్తోంది. పవిత్రమైన జీవితం గడుపుతూ వృద్దాప్య దశకు చేరుకున్న ముసలివారినీ, దివ్య 
ఖుర్‌ఆన్‌ సేవను తమ నిత్యకృత్యంగా చేసుకున్న పండితుల్నీ, ప్రజలకు న్యాయవంతమైన 
పరిపాలనను అందజేసే పాలకుల్నీ గౌరవించటం దైవాన్ని గౌరవించటంతో సమానమని 
చెబుతోంది. దివ్య ఖుర్‌ఆన్‌ను ఆసాంతం కంఠస్థం చేసుకున్న హాఫిజ్‌లనూ, దానిని మధురాతి 


https://teluguislam.net 


513 


GAN, 


హదీను కిరణాలు = వ 


మధురంగా పారాయణం చేసే ఖారీలనూ, ఖుర్‌ఆన్‌ పండితులందరినీ గౌరవించాలి. అయితే 
ఖుర్‌ఆన్‌ విషయంలో హద్దు మీరి ప్రవర్తించే వారు, దేవుడు అందులో అస్పష్టంగా ఉంచిన 
వాక్యాలకు వక్ర భాష్యం చెప్పే కుహనా పండితులు మాత్రం ఖుర్‌ఆన్‌కు బాధ్యత వహించేవారి 
క్రిందికి రారు. కనుక అలాంటి వారిని గౌరవించాల్సిన అవసరం లేదు. 


356. హజ్రత్‌ అమ్‌ బిన్‌ షుఐబ్‌ తన 
తండ్రి నుండి ఆయన తన తాత నుండి 
[గ్రహించిన కథనం ప్రకారం దైవప్రవక్త 
(సల్లం) ఇలా అన్నారు : మన చిన్న 
వారిపై దయజూపనివాడితో, మన పెద్దల 
గౌరవోన్నతుల్ని లెక్కచేయని వాడితో 
మనకెలాంటి సంబంధం లేదు. 


(అబూదావూద్‌ మరియు తిర్మిజీలు 
దీనిని వెలికితీశారు. ఈ హదీసు దృఢ 
మైనది. తిర్మిజీ దీనిని ప్రామాణిక 
మైనదిగా పేర్కొన్నారు.) 
అబూదావూద్‌లోని వేరొక ఉల్తేఖనంలో 
“మన పెద్దల హక్కుని” అని ఉంది. 


తీ శ్‌ 

ర కరాడ్‌ గ్రా తరత ద్రవం 101 
Jt OG pe dl తాం యా bE (4 
ur nl 

JG silly slo lal 
చ లా ఉం ce 

గ్‌ ళీ ఖీ ¥ | 
జోలీ " ర రాలా gdh i lel 
ర glal,, 


(సుననె అబూదావూద్‌లోని నంస్కార ప్రకరణం, నుననె తిర్మిజీలోని నత్మార్యాలు 


- సత్సంబంధాల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


“మనకెలాంటి సంబంధం లేదు” లేదా “మనలోని వాడు కాడు” అంటే అతను ముస్లింల 
విధానాన్ని అనుసరించటం లేదని భావం. పెద్దలు తమ పిన్నలపట్ల వాత్సల్యం కనబరచాలి. 
వారిపట్ల దయాదాక్షిణ్యాలతో మెలగాలి. అదేవిధంగా చిన్నవారు కూడా తమకంటే వయసులో 


పెద్దవారిని, పండితులను గౌరవించాలి. 


357. హజ్రత్‌ మైమూన్‌ బిన్‌ అబీ షబీబ్‌ 
(రహ్మలై) కథనం : హజ్రత్‌ ఆయిషా 
(రజి.అన్‌హా) సమీపం నుండి ఒక 
అడుక్కునేవాడు వెళ్ళాడు. ఆమె అతనికి 
ఓ రొట్టెముక్క ఇచ్చారు. ఇంకొక వ్యక్తి 


తానో తోరా ర్ప్రుడిహో లం - ఎ TOY 


wy Ue dl poy 6 Sl Al as) 
she Ese 55 త Mae 
(ఫే క. స మగ హ్‌ oe 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


వచ్చాడు. అతని ఒంటిపై మంచి దుస్తు 
లున్నాయి. ఆ వ్యక్తి స్థితిమంతుడిలా 


514 


Gai, 


మీక ఏ Jd ic (తయ లో 
తీ. ఏఏ yl ole Fete gat) Jyh 


కనిపిస్తున్నాడు. ఆమె అతి కూర్చోబెట్టి 
(అన్నం తినిపించారు). అతను అన్నం 
తిని వెళ్ళిపోయాడు. మీరు ఎందుకిలా జ్‌ Jw AS es J pp 
చేశారని ఆమెను ఎవరో అడిగితే ఆమె ౮౮| వచా పూ 4! య్‌ ముం ప్రో 
దైవప్రవక్త (స) “ప్రజల స్థాయిని బట్టి ee Ui sper ర! కక త! లం 
వారితో వ్యవహరించమని చెప్పారు స Sl yp ale 3 (నవి! షు 
(అందుకే నేనలా చేశాను)” అని ర: లేక ఆజ (316 
అన్నారు. 

ఈ హదీసును అబూదావూద్‌ వెలికితీసి 

మైమూన్‌ (రహ్మలై) హజ్రత్‌ ఆయిషా 

(రజి.అన్‌హా) నుండి హదీసులు విన 

లేదని విమర్శించారు. ఇదే హదీసును 

ఇమామ్‌ ముస్లిం (రహ్మలై) తన గ్రంథ 

పీఠికలో పరంపర లేకుండా ప్రస్తావిం 

చారు. “ప్రజలతో వారి స్థాయిని బట్టి 

వ్యవహరించాలని దైవప్రవక్త (సల్లం) 

తమలి ఆదేశించారని” హజ్రత్‌ ఆయిషా 

(రజి.అన్‌హా) తెలిపినట్లు ఆయన పేర్కొ 

న్నారు. ఆయనే కాదు ఇమాం హాకిమ్‌ 

అబూ అబ్దుల్లాహ్‌ (రహ్మలై) కూడా ఈ 

హదీసుని తన (గ్రంథం “మారిఫతు 

ఉలూమిల్‌ హదీస్‌”*లో ప్రస్తావించి “ఇది 

దృఢమైన హదీసు అని చెప్పారు. 


ముఖ్యాంశాలు 


వ్యక్తుల పరువు ప్రతిష్టలు, సమాజంలో వారికున్న గౌరవోన్నతులను బట్టి వారితో 
వ్యవహరించాలి: ఉత్తముల పట్ల ఉత్తమంగానే ప్రవర్తించాలి. ఒక గౌరవనీయుణ్జి అతని 
స్థాయికంటె దిగజార్చటంగాని, ఒక అల్బుణ్ణి గౌరవస్థానాలపై ఎక్కించటం గాని చేయకూడదు. 
ప్రతి వ్యక్తికీ సముచితమైన స్థానం ఇవ్వాలి. లేకపోతే సమాజంలో అపసవ్యత చోటుచేసు 
' కుంటుంది, 


పప Ty . పమిట మృడ ల ర్మ: Jb 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


358. హ(జత్‌ ఇబ్నె అబ్బాస్‌ (రజి) 
కథనం: ఉయైనా బిన్‌ హిస్న్‌ (మదీనాకు) 
వచ్చి తన భాతృజుడైన హుర్ర్‌ బిన్‌ ఖైస్‌ 
దగ్గర బస చేశారు. ఈ హుర్ర్‌ బిన్‌ ఖైస్‌ 
హజత్‌ ఉమర్‌ (రజి) (ఖలీఫాగా ఉన్న 
ప్పుడు ఆయన) సన్నిహితుల్లో ఒకరు. 
ఆ కాలంలో హజ్రత్‌ ఉమర్‌ సభికులు, 
సలహాదారులందరూ విద్యావంతులై 
(ఖుర్రాలై) ఉండేవారు - వారిలో నడి 
వయస్కులూ ఉండే వారు, అలాగే 
నవయువకులూ ఉండేవారు. అప్పుడు 
ఉయెనా తన సోదర కుమారునితో 
“భాతృజా! ఈ ఖలీఫా దర్పారులో నీకు 
పలుకుబడి ఉంది. కనుక నేనాయన్ని 
కలుసుకునేందుకు నీవు ఆయన దగ్గర 
అనుమతి తీసుకో” అని కోరారు. హుర్ర్‌ 
బిన్‌ ఖైస్‌ ఆయన కోసం ఉమర్‌ని 
సంప్రతించి అనుమతి కోరగా ఆయన 
అనుమతి ఇచ్చారు. లోనికి వెళ్ళిన 
తర్వాత ఉయైనా ఖలీఫాను పట్టుకొని, 
“ఓ ఇబ్నె ఖత్తాబ్‌! దైవసాక్షి! నీవు మాకు 
తగినంతగా (సొమ్ము) ఇవ్వడంగానీ, 
మాకు న్యాయంగా తీర్పు ఇవ్వటం గానీ 
చేయటం లేదు” అని నిందించారు. 
ఆయన మాటలు విని హజిత్‌ ఉమర్‌ 
(రజి) ఆగ్రహోదగ్రులయ్యారు. ఆయన్ని 
శిక్షించాలని నిశ్చయించు కున్నారు. 
అంతలోనే హుర్ర్‌ బిన్‌ ఖైస్‌ కల్పించు 
కొని, “ఓ విశ్వాసుల నాయకా! అల్లాహ్‌ 
తన ప్రవక్త నుద్దేశ్యించి 
మృదుత్వం, మన్నింపుల 


“ప్రవకా! 
వైఖరిని 


515 


ర కారా 


త జలం gle atl రోల్‌ - YoA 
రా సి వ. లత టట 
స తత లావే Car 4! gals 
cae టీ! ధూం ప్‌ సే హీ! ya 
Fb galas యో! పే! ప్రే 
౮4 tes 3 WU ys 5325 
ws UW tl git ial OE స్తూ 
ale టై blu sn lia ds 
TE SEs 

aa) ge ఠీ :JG se 
క్త; dill Chas 6 PX 
య. Jil 
రీ! బి రయ ఆశలో ల 
“ శై క JG న ర్ట | ఏలన 
ర Je vat th I 
dail ప్రా ఎ la of; కద్తుటో 


https://teluguislam.net 


వాదీను: కిరణాలు 516 ర తాల 


అవలంబించు. మంచిని ప్రబోధించు. ls WK పా pe WLU [వ 
మూర్చులతో వాదానికి దిగకు అని క్ష క 
ఆదేశించాడు.. ఇతను (నా బాబాయి) 
కూడా మూర్భిడే. (కాబట్టి ఇతన్ని "ఢంఆఈ్బీ! 
క్షమించి వదలిపెట్టండి) అని విన్నవిం 
చుకున్నారు. దైవసాక్షి! హుర్ర్‌ ఈ సూక్తి 
పఠించగానే ఉమర్‌ (రజి) ఆ సూక్తిని 
ఉల్లంఘించలేకపోయారు. ఆయన 
దివ్య ఖుర్‌ఆన్‌ ముందు (అంటే దాని 
ఆదేశాల ముందు) కడు వినయంగా 
లొంగిపోయేవారు. (బుఖారీ) 


ely) Jw P| ఆడ్‌ కనా తత, ర 


ముఖ్యాంశాలు 

ఈ హదీసును ఈ అధ్యాయం క్రింద ప్రస్తావించడంలోని ఉద్దేశ్యం పండితుల, దైవగ్రంథ 
విద్వాంసుల విశిష్టతను విశదపరచటమే. అలాంటి మేధావుల్నే హజ్రత్‌ ఉమర్‌ (రజి) తన 
సలహా మండలిలో సభ్యులుగా నియమించుకునేవారు. సమాజంలోని విద్యావంతులకు తగిన 
గౌరవోన్నతులను ప్రసాదించి పరిపాలనలో వారి సేవలు పొందేవారు. 


359. హ(జత్‌ అబూ సయీద్‌ సమురా 
బిన్‌ జుందుబ్‌ (రజి) కథనం : దైవప్రవక్త 
(సలం) కాలంలో నేను చాలా చిన 3 

పిల్లాడిని. దైవప్రవక్త (సల్లం) చెప్పే hil eis Lx ష్‌; రూం కేట్‌ 
మాటలు, చేసే పనులు నేనుగుర్తు హర! 3! లవ ప్రై ఇప ద య 
పెట్టుకునేవాణ్ణి. కాని నా కంటే ఉం రు. షష ప్రేమ గా నీళ్లా 
వయసులో పెద్దవారు ఉండగా వారి 

సమక్షంలో నేనావిషయాలు చెప్పలేక 

పోయేవాణ్ణి.” (సహీహ్‌ బుఖారీలోని 

మహిమోన్నతుల ప్రకరణం, సహీహ్‌ 

ముస్టింలోని జనాయెజ్‌ ప్రకరణం) 


క్‌. ప. 


ముఖ్యాంశాలు 
ఒక నగరంలోగాని లేదా ఒక ప్రాంతంలోగాని ఒక గొప్ప హదీసు పండితుడు ఉండగా 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 517 GAIN, 


సామాన్యులు హదీసు బోధన చేయటం వాంఛనీయం కాదని హదీనువేత్తలు అంటున్నారు. 
అయితే ఆ గొప్ప పండితుని అనుమతితో సామాన్య పండితుడుగాని అదేవిధంగా గురువు 
అనుమతితో శిష్యుడుగాని హదీసు బోధించటంలో తప్పు లేదు. ముఖ్యంగా ఒక సభలో హదీసు 
జ్ఞానం గురించి అందరికన్నా బాగా తెలిసిన హదీసువేత్త ఉండగా ఇతరులెవరూ హదీసు బోధన 
చేయటానికి సాహసించకుండా ఉండటమే సంస్కారమనిపించుకుంటుంది. అయితే ఒక 
పట్టణంలో అనేకమంది హదీసువేత్తలు ఉన్నప్పుడు వారిలో ధర్మపరాయణుడయిన హదీసువేత్త 
ఎవరయినాసరే హదీసు బోధ చేయటంలో తప్పులేదు. 


360. హ(జత్‌ అనస్‌ (రజి) కథనం ఇం 4! తో లా! లం ఆలి 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రవచిం *,%.- b 
oS లి ss పత రం 06 0, 

జా క్త ప! (య | చం ట్‌ 
వాణ్ణి అతని ముసలితనం చూసి కటు 
గౌరవిస్తే దేవుడు అతని ముసలితనంలో [| 
అతన్ని గౌరవించేవారిని పుట్టిస్తాడు.” 


(ఈ హదీనును ఇమామ్‌ తిర్మిజీ వెలికితీసి అరుదైనదిగా ఖరారు చేశారు). 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


518 


my: పరు భై £9 


శి le గ fz తి తో న 
Hw hs pot et 
న 


మంటి! స న [2 


యే శీ 


రు 


ఆట 


మహాత్ముల దగ్గరికి వెళ్ళాలి, వారి సమావేశాల్లో కూర్చోవాలి, 
వారి సాహచర్యాన్ని పొందాలి. వారిని అభిమానించాలి, 
తమ కోసం దేవుణ్ణి ప్రార్ధించమని వారిని కోరాలి, 


పుణ్యక్షేత్రాలను సందర్శించాలి 


దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ సెలవిచ్చాడు : 


(మూసాకు సంబంధించిన గాధను వారికి 
వినిపించండి) అప్పుడు మూసా తన సేవకు 
నితో “రెండు నదుల సంగమ స్థలానికి చేరనంత 
వరకు, నేను నా ప్రయాణాన్ని ఆపను. లేకపోతే 
నేను సుదీర్హ కాలం నడుస్తూనే ఉంటా” అని 
అన్నాడు. తరువాత వారు వాటి సంగమ 
ప్రదేశానికి చేరినప్పుడు, తమ దగ్గరున్న చేప 
విషయంలో అశ్రద్ధ వహించారు. అది నదిలోకి, 
సొరంగం గుండా పోయినట్లు దూసుకు 
పోయింది. ముందుకుపోయిన తరువాత మూసా 
తన సేవకునితొ, “మా ఉదయపు ఆహారం 
తీసుకురా. ఈనాటి ప్రయాణంలో మేము బాగా 
అలసిపోయాము” అని అన్నాడు. దానికి 
సేవకుడు “చూశారా ఏమయిందో! మనం ఆ 
రాయి దగ్గర విశ్రాంతి కోసం ఆగినప్పుడు నాకు 
చేప విషయమే జ్ఞాపకం లేకుండా పోయింది. 


వ జా 


త్రో 6 55% yw త! Jb 


ర్త హ్రజు లాలో aes 


తేక : Jw ds Ol | 
రమ ఈ టనే లే త్రం త్వ! (ఏ6 య. 
Jy [Te వ] కమపి 


లే భు ల్‌ో శ్లో లో తా pe 


a త్తు! డై ఆట ly ఫీ ‘sw 
శ్‌ త పుడు యు 


sf bh Di ay 
LYA iy] 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


షైతాన్‌ నన్ను ఎమరుపాటుకు గురిచేశాడు. 
నేను దాని గురించి మీకు చెప్పటం మరిచి 
పోయాను. చేప విచిత్రమైన రీతిలో బయటపడి 
నదిలోకి వెళ్ళిపోయింది” అని అన్నాడు. అది 
విని మూసా “మనం అన్వేషిస్తూ వచ్చినది ఆ 
ప్రాంతం కొరకే కదా!” అని అన్నాడు. కనుక 
వారిద్దరూ తమ అడుగు జాడలలో వెనక్కి తిరిగి 
వెళ్ళారు. అక్కడ వారు మా దాసులలోని ఒక 
దాసుణ్ణి కనుగొన్నారు. మేము అతనికి మా 
కారుణ్యాన్ని ప్రసాదించాము. మా తరపునుండి 
ఒక ప్రత్యేక జ్ఞానాన్ని ప్రసాదించాము. 


మూసా అతనితో “మీరు నేర్చుకున్న వివేకాన్ని 
మీరు నాకు కూడా బోధించేందుకు నేను మీ 
వెంట ఉండవచ్చా?” అని అడిగొడు. 

(ఆల్‌ కహఫ్‌ : 60 - 66) 


ఇంకొకచోట అల్లాహ్‌ ఇలా ఆదేశిస్తున్నాడు, 


“తమ ప్రభువు ప్రసన్నతను అర్థిస్తూ ఉదయం 
సాయంత్రం ఆయన్ను వేడుకుంటూ ఉండేవారి 
సాహచర్యం పట్ల నీ హృదయాన్ని సంతృప్త 
పరచుకో.” (అల్‌ కహఫ్‌ : 28) 
361. హజ్రత్‌ అనస్‌ (రజి) కథనం 
దైవప్రవక్త తదనంతరం ఒకసారి హజ్రత్‌ 
అబూబక్ర్‌ (రజి) ఉమర్‌ (రజి)తో 
“ఉమ్మె ఐమన్‌ (రజి.అన్‌హా) దగ్గరికి 
పోదాం పదండి. దైవప్రవక్త (స) ఆమెను 
పరామర్శించటానికి వెళ్ళినట్టు మనం 
కూడా వెళదాం” అని అన్నారు. ఆ 
తరువాత వాళ్ళిద్దరూ కలిసి ఆమె దగ్గరికి 
వెళ్ళగానే ఆమె బావురుమన్నది. 
“ఎడ్వడమెందుకు? దైవప్రవక్తకు దేవుని 


519 


ici AM పల ahs 

వత ws 6555 టు థు! తోం షీ 
43} రు! డు G55 జక శ! లు 
Sl Gals 61 LG 6 YU aS 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


దగ్గర (ఇహలోకంలో కంటే) ఎంతో శ్రేష్ట 
మైన స్థానం లభిస్తుందని నీకు తెలి 
యదా?” అంటూ వాళ్ళిద్దరూ ఆమెను 
ఓదార్పారు. అప్పుడు ఆమె, “దైవ 
ప్రవక్తకు దేవుని దగ్గర గొప్ప స్థానముం 
దని తెలియక నేను ఏడ్వటం లేదు. 
ఆకాశం నుండి వహీ (దైవవాణి) అవ 
తరణ _ఆగిపోయినందుకు ఏడుస్తు 
న్నాను” అని అన్నారు. ఆమె మాటలు 
వాళ్ళిద్దరిని కూడా ఎడ్చేలా చేశాయి. 
ఆమెతోపాటు వాళ్ళూ ఎడ్వటం మొదలు 
పెట్టారు. (ముస్తీం) 


520 


ర కార 


యాడు 4 లు రా ప మట 
al ke UG లీ! సు! y శో oY ౮! 
ర! ఇక! రము టి క JG 
యమము యమ! ప్ర ఆవ్‌! య్‌ 3! 
స డడ OLS (ర! sé 


ల 


(నహీహ్‌ ముస్లింలోని ప్రవక్త నహచరుల మహిమోన్సతుల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


హజ్రత్‌ ఉమ్మె ఐమన్‌ (రజి.అన్‌హా) అబిసీనియా దేశానికి చెందిన బానిస స్త్రీ. దైవప్రవక్త 


తండ్రి అబ్బుల్లాహ్‌ గారి దగ్గర సేవకురాలిగా పనిచేసేది. అబ్బుల్లాహ మరణించిన తరువాత 
దైవప్రవక్త పుట్టారు. తయనను పెంచటంలో ఆయన తల్లి ఆమినాకు ఉమ్మె ఐమన్‌ ఎంతగానో 
తోడ్పడ్డారు. ఆ తరువాత కాలంలో దైవప్రవక్త (స) ఆమెకు బానిసత్వం నుండి స్వేచ్చను 
ప్రసాదించి జైద్‌ బిన్‌ హారిసాకిచ్చి వివాహం చేశారు. 

ఈ హదీసు ద్వారా మహాత్ములు దూరమైపోయినప్పుడు విలపించటంలో తప్పులేదని 
తెలుస్తోంది. అదేవిధంగా తమ బంధుమిత్రులు తరచూ సందర్శిస్తూ ఉండేవారిని తాము 
కూడా సందర్శించడానికి వెళ్ళడం పుణ్యప్రదమని కూడా బోధపడుతోంది. 

362. హజ్రత్‌ అబూ హురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా 
ప్రబోధించారు: ఒకడు వెరొక ప్రాంతంలో 
ఉంటున్న తన సోదరుణ్ణి కలవటానికి 
బయలుదేరాడు. దేవుడు అతను వెళ్ళే 
దారిలో ఒక దూతను కూర్చోబెట్టాడు. 
ఆ వ్యక్తి అక్కడికి రాగానే దైవదూత 
అతన్ని “ఎక్కడికి వెళ్తున్నావ్‌?” అని 


al లాం పేజిని sl తిం - 

దగా రా 5h వివేక్‌ రయ! రా టూ 
Sesh be al iol తజ! కక త్రో 
క్త పే రంల తు is 


https://teluguislam.net 


521 


Gi, 


హదీను కిరణాలు 


అడిగాడు. “ఈ ఊర్లో నా సోదరుడు 
న్నాడు. అతన్ని కలవటానికి వెళ్తున్నాను" 
అని ఆ వ్యక్తి సమాధానమిచ్చాడు. 
“అతను నీకేదైనా ఉపకారం చేసి 
ఉంటాడు. నువ్విప్పుడు అతని 
ఉపకారాన్ని తీర్చడానికి వెళ్తున్నావు, 
అవునా?” అని అడిగాడు దూత. 
“అలాంటిదేం లేదు. నేను దైవం కోసం 
అతన్ని డ్రేమిస్తున్నాను. ఆ (ప్రేమతోనే 
నేను అతని దగ్గరికి వెళ్తున్నాను” అని 
చెప్పాడా వ్యక్తి. అప్పుడు దైవదూత, 
“నేను దేవుని తరపునుండి నీ వద్దకు 
పంపబడిన దూతను. నీవు నీ సోదరుణ్లి 
దైవం కోసం (ప్రేమించినట్లే దేవుడు కూడా 
నిన్ను ప్రేమిస్తున్నాడని (తెలియపరచ 
టానికి వచ్చాను)” అని చెప్పాడు. 
(ముసిం) 

అతణ్టి రక్షించటం కోసం ఎవరినన్నా 
నియమించాడని చెప్పటానికి 
'అర్బదహూ లికజా' అని వ్యవహరిస్తారు. 
“'మద్రజతు' అంటే “దారి. '“తరుబ్బుహి 
అంటే నీవు దాన్ని కాపాడుతున్నావు, 
దాన్ని చక్కదిద్దటం కోసం కృషి చేస్తున్నా 
వని భావం. 


ba 
(5 


J So oth gel iy :Jb 
లం dls Gs యు ద్ర మ తు ప్రవ 
0G gw తరు! Jl 3 ( 
హత! ప al SL Gh} ర. 


ale ol3) (4 poms 


oes Je 
అప; shies; FE 
Gis ay! 105 లో 
యాయ య పిస్‌ య 


త్‌ో జ్‌ 
4 
4 
dl 


(సహీహ్‌ ముస్థింలోని నత్కార్యాలు - నత్సంబంధాల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


ఎవర్ని (ప్రేమించినా దైవం కోసమే (ప్రేమించాలి. ఎవరిని కలవటానికి వెళ్ళినా 
దైవప్రసన్నతను బడ సే ఉద్దేశ్యంతోనే వెళ్ళాలి, కాని సాధారణంగా ప్రజలు ప్రాపంచిక ప్రయోజనాల 
కోసమే పరస్పరం కలుస్తూ ఉంటారు. ప్రాపంచిక ఉద్దేశ్యంతో కలవటంలోనూ తప్పులేదు 
గాని హదీసులో ప్రస్తావించబడిన విశిష్టత మాత్రం దైవం కోసం కలిసేవారికే దక్కుతుంది. 


https://teluguislam.net 


వూదీను కిరణాలు 


363. హజ్రత్‌ అబూ హురైరా (రజి) గారే 
చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త 
(సల్లం) ఇలా ప్రవచించారు : ఎవడైనా 
రోగగ్రస్తుణ్ణి పరామర్శించటంగాని లేదా 
దైవం కోసం తన సోదరుణ్ణి కలవటం 
గాని చేసినప్పుడు (దేవుని తరపు నుండి) 
ఒక ప్రకటన చేసేవాడు, “నీకు అభినం 
దనలు. నీ నడక సార్థకమవుగాక! నీకు 
స్వర్గంలో స్థానం లభించుగాక!” అని 
ఎలుగెత్తి ప్రార్థిస్తాడు. 


తిర్మిజీ దీనిని వెలికితీసి “హసన్‌'గా 
పేర్కొన్నారు. కాని మరికొన్ని ప్రతుల్లో 
ఈ హదీసు 'గరీబ్‌' (అంటే అరుదైనది) 
అని ఉంది. 


522 


Gat, 


Jd 3 Yd sy TW 


SEDER Tr 


hs Es ల్‌ ఎప ఏర ఉట టీ 
cla) NET జు: లో ఒహ పయో 


లజ లోల కేయూ డయా లేక gh! 


రుత వ నె! 


(జామె తిర్మిజీలోని సత్కార్యాలు - నత్సంబంధాల ప్రకరణం, 


ముఖ్యాంశాలు 


వ్యాధిగ్రస్తుల్ని పరామర్శించటం, కేవలం దైవప్రసన్నతను బడసే ఉద్దేశ్యంతో తోటి 
ముస్లిం సోదరుల్ని కలవటం అత్యంత శ్రేష్టమైన ఆచరణలు. సత్పురుషులను కలవటానికి 
వెళ్ళటం కూడా సదాచరణే. మనిషి మంచివారిని కలవటానికి వెళ్ళినప్పుడు అతను వేసే ప్రతి 
అడుగుకు బదులుగా అతని కర్మల జాబితాలో పుణ్యకార్యాలు లిఖించబడతాయి. 


364. హజ్రత్‌ అబూ మూసా అష్‌అరీ 
(రజి) కథనం ప్రకారం దైవప్రవక్త (స) 
ఇలా ప్రవచించారు : మంచి స్నేహితుడు 
కస్తూరి అమ్మేవాడితో సమానం. చెడ్డ 
స్నేహితుడు కొలిమి ఊదేవాడితో 
సమానం. కస్తూరి అమ్మేవాడి దగ్గర 
కూర్చుంటే అతను నీకు కానుకగా 
కస్తూరి ఇస్తాడు లేదా దాన్ని నువ్వు కొన 
నయినా కొంటావు. ఈ రెండూ 


Sat టాలీ oes ల 

ప టీక :౮౪ ప్త కవీ! ౮| ఆత! షు 

J nA ల్లా రశ! య. 
తమన! ప్రయ లయ! డ్‌ యిట! 
Suis ges Suis akin dl 61 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 523 తయరు రగ 


కాకపోయినా కనీసం నీకు అతని 
దగ్గర్నుంచి సువాసనయినా వస్తుంది. 
అదే నువ్వు కొలిమి ఊదే వాడి దగ్గర “ 
కూర్చుంటే (అతను నీ మీదకు నిప్పు తద యమము సక 
రవ్వలు ఎగరేసి) నీ బట్టల్ని కాలుస్తాడు 
లేదా అతని దగ్గర్నుంచి నీకు దుర్వాస 
నయినా అంటుతుంది. 

(బుఖారీ - ముస్తిం) 


బన ఆర re 
సూరి షు 516] LEG 


(సహీవా బుఖారీలోని జనాయెజ్‌ ప్రకరణం, నహీవ్‌ ముస్తింలోని నత్కార్యాలు - 
సత్సంబంధాల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

ఎల్లప్పుడూ సజ్జనుల సాహచర్యాన్ని మాత్రమే ఎంచుకోవాలి. దుర్గనుల సాహచర్యాన్ని, 
స్నేహాన్ని విసర్జించాలి. ఎందుకంటే కస్తూరి అమ్మేవాడి దగ్గర కూర్చుంటే ఎన్నో విధాలుగా 
ఉపయోగమున్నట్లే సజ్ఞనులతో సావాసం చేస్తే అన్నీ ప్రయోజనాలే కలుగుతాయి. వారితో 
కలిసి ఉండటం వల్ల మనిషి వారిలోని సద్గుణాలను గ్రహించి క్రమక్రమంగా తను కూడా 
వారిలాగే మంచి మనిషిగా మారతాడు. దీనికి భిన్నంగా చెడు సావాసాల వల్ల చెడులకు అలవాటు 
పడి ఆఖరికి తను కూడా చెడుల చెట్టుగా మారిపోతాడు. 


365. హజ్రత్‌ అబూ హురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సలం) ఇలా షం 
యు pr గా | గ్గ ‘JG | 
ప్రబోధించారు : సాధారణంగా నాలుగు Es స్‌ వ్‌ డో ధో ే 
విషయాలను చూసి స్త్రీని వివాహం Wes isl, gw త 
చేసుకుంటారు. ఆమె సిరిసంపదలను. “తీ తప్పడు! 21h b6 ys 


ఎ! ధూం తాని ళీ లం జ... 


చూసి, ఆమె కుటుంబం, వంశాలను ale Gi 
చూసి, ఆమె అందాన్ని చూసి, (మరి 
కొంతమంది) ఆమె ధర్మపరాయణ తను 


చూసి వివాహమాడతారు. కాని నీవు 
మాత్రం ధర్మపరాయణురాలైన స్త్రీని 
వివాహమాడి సాఫల్యం పొందు. నీ 
చేతులకు మన్ను తగల! 

(బుఖారీ - ముస్తీం) 


https://teluguislam..net 


వాదీను కిరణాలు 524 Gath, 


ఈ హదీసు భావం ఏమిటంటే, సాధార రష Jal క role) 
ణంగా ప్రజలు వివాహ సందర్భంలో ఈ 
నాలుగు విషయాలను దృష్టిలో ౫ , A ANE Me 
పెట్టుకొని వివాహమాడతారు. నువ్వు ౫3 “ఈ! లాస్‌ ఆ Chey 
మాత్రం ధర్మపరాయణురాలైన స్రీనే Miso JE pls ly 
కోరుకోవాలి. అలాంటి స్త్రీని వివాహ 

మాడటానికే కృషిచేయాలి. ఆమె 

సాహచర్యాన్నే అభిలషించాలి. 


WI! తయా! య పమ! పు sl ౮ 


లో Ca 


(సహీహ్‌ బుఖారీ మరియు సహీహ్‌ ముస్టింలలోని నికాహ్‌ ప్రకరణాలు) 


ముఖ్యాంశాలు 

ధర్మపరాయణురాలైన స్త్రీని వివాహమాడితేనే మనిషి వైవాహిక జీవితం సార్థకమవుతుంది. 
ధర్మపరాయణురాలైన స్త్రీకి భర్త స్థానం ఏమిటో తెలిసి ఉంటుంది కనుక ఆమె తన భర్త పట్ల 
విధేయతా భావంతో మసలుకుంటుంది. దాంతో జీవితంలో ఎన్ని కష్టాలెదురైనప్పటికీ మనిషి 


దాంపత్య జీవితంలో సుఖాన్ని అనుభవిస్తాడు. అదీగాక ఆమె అతని సంతానాన్ని సదాచార 
సంపన్నులుగా తీర్చిదిద్దుతుంది. 

జీవనం ఎన్నో ఒడిదుడుకులకు లోనవుతుంది. మనిషికి బయటి కష్టాలతో పాటు ఇంట్లో 
ఆలుబిడ్డల వల్ల కూడా ఎన్నో ఇబ్బందులు ఎదురౌతాయి. దాని దుష్ప్రభావం వల్ల సంతానం 
తల్లిదండ్రులకు అవిధేయులుగా మారే అవకాశమూ ఉంది. కనుక వైవాహిక జీవితం కోసం 
స్త్రీని ఎన్నుకున్నప్పుడు ధర్మపరాయణతకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. 


ఇకపోతే పై హదీసులో పేర్కొనబడిన మిగతా మూడు రకాల స్ర్తీల వల్ల కుటుంబ 


366. హజ్రత్‌ ఇబ్నె అబ్బాస్‌ (రజి) కథనం య! ఆ లాల లా లం = క 


ప్రకారం దైవప్రవక్త (స) జిబ్రయీల్‌ స్టా పడ! 0౮ :లీత అటు 
(అలైహి)తో మాట్లాడుతూ, “ఇప్పుడు రుక్‌ యు ప 65 వ Dee sy 

రు మమ్మల్సి కలవటానికి ఇనిసారు _.. ఎనక Ff ey సల 
అ BEY TY CI FOE 
వస్తున్నారు కదా! ఇంతకన్నా ఎక్కువ 


I Dr Tes TANTO 
సార్లు మమ్మల్ని కలవటానికి రాకూ ML GOREN టీ ha 
డదా?!” అని అడిగారు. అప్పుడు దివ్య తంల! 


ఖుర్‌ఆన్‌లోని ఈ సూక్తులు అవతరిం 
చాయి. 


గ03://691020131200.061 


వాదీసు కిరణాలు 525 భీమ! రరట 


“ప్రవక్తా! మేము నీ ప్రభువు ఆజ్ఞ 
లేకుండా క్రిందికి దిగిరాము. మా 
ముందు ఉన్నదీ, మా వెనుక ఉన్నది, 
ఆ రెండింటి మధ్య ఉన్నది, ప్రతిదీ 
ఆయనదే.” (మర్‌యమ్‌ : 64) 
(బుఖారీ) 


(సహీహ్‌ బుఖారీలోని వ్యాఖ్యానాల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 
హజ్రత్‌ జిబ్రయీల్‌ (అలైహి) “వహీ” (దైవవాణి)ని తీసుకొని దైవప్రవక్త (సల్లం) దగ్గరికి 

వచ్చేవారు. దైవప్రవక్తకు జిబ్రయీల్‌ ద్వారా మరిన్ని విషయాలు తెలుసుకోవాలన్న ఆతురత 
ఉండేది. అందుకే జిబ్రయీల్‌ను ఇంకా ఎక్కువగా తన దగ్గరికి వస్తూ ఉండమని ఆహ్వానించారు. 
కాని ఆయన మాత్రం దైవప్రవక్త ఆహ్వానాన్ని మర్యాదపూర్వకంగా తిరస్కరించారు. తనలాంటి 
దైవదూతలందరూ భూమిపైకి రావాలన్నా తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళాలన్నా అందుకు దేవుని 
అనుమతి అవసరమని, ఈ విషయంలో తమకెలాంటి నిర్ణయాధికారం లేదని చెప్పారు. 
367. హ(జత్‌ అబూ సయీద్‌ ఖుద్రీ 
న. కథనం ప్రకారం దైవప్రవక్త (స) రట న రన! రా మూ తీ! ట్రట్పా 

విశ్వాసి అయిన వ్యక్తిని మాత్రమే మీ నా టీ iy J సీ క్ట 
స్నేహితుడిగా చేసుకోండి. ఇంకా మీ Jt Y3 « భా 
అన్నం దైవభక్తిగలవారే తినాలి సుమా!” ఈం 3౮ న dys gh Y! 
అని ఉపదేశించారు. Sem De" 


డ్రా! wa! | ల్‌ - TTY 


(అబూదావూద్‌, తిర్మిజీ - తిర్మిజీ దీనిని 
అంగీకరించదగిన ఆధారాలతో వెలికి 


తీశారు.) 
(సుననె అబూదావూద్‌లోని సంస్కార ప్రకరణం, నుననె తిర్మిజీలోని ఐహిక అనాసక్తత 
(వకరణం, 

ముఖ్యాంశాలు 


దైవ తిరస్కారులతో సావాసం చేయటం వల్ల విశ్వాసులు కూడా వారికి ప్రభావితులయ్యే 
అవకాశం ఉంది. అందుకే అలాంటి వారితో స్నేహం, సాహచర్యం మంచిది కాదని చెప్పబడింది. 
దీనికి భిన్నంగా విశ్వాసులతో స్నేహం చేస్తే వారు ఒండొకరికి ఆలంబనగా ఉంటారు. వారి 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 526 Gtk, 


విశ్వాసం మరింత తేజోమయమవుతుంది. ఈ హదీసు ద్వారా బోధపడే రెండో విషయం 
ఏమిటంటే విందు భోజనాలకు ఆహ్వానించేటప్పుడు సజ్ఞనుల్ని, దైవభక్తిగలవారినే ఆహ్వానించాలి. 
అదేవిధంగా దానధర్మాలు చేసినప్పుడు కూడా ధర్మచింతన గల ముస్లింలను వెతికి వారికే 
దానాలు చెయ్యాలి. 

368. హజ్రత్‌ అబూహురైరా (రజి) | పా పిత లీ రు ఎగ 
కథనం ప్రకారం దైవప్రవక్త (స) ఇలా త్ర ule సవల నం జం a 
అన్నారు : మనిషి తన స్నేహితుడి ల Bret NTT aE 
ధర్మానికి (అతి ఎక్కువగా) ప్రభావితు “*” రో 

డవుతాడు. కాబట్టి మీలో ప్రతి ఒక్కడూ “రో వాం ధనల cols yl 
తాను ఎవరితో స్నేహం చేస్తున్నాడో రూ ఈ 1g db 
చూసుకోవాలి. 


(అబూ దావూద్‌ మరియు తిర్మిజీలు 
దీన్ని దృఢమైన ఆధారాలతో వెలికి 
తీశారు. ఇంకా తిర్మిజీ దీని ఆధారాన్ని 
ప్రామాణికమైనదిగా పేర్కొన్నారు.) 


ముఖ్యాంశాలు 

ఈ హదీసులో కూడా ధర్మపరాయణులైన వ్యక్తులతోనే స్నేహం చెయ్యాలని, 
దైవతిరస్కారులతో స్నేహానికి దూరంగా ఉండాలని తాకీదు చేయబడింది. ధర్మానికి ఎమాత్రం 
ప్రాముఖ్యం ఇవ్వకుండా ప్రపంచాన్నే సర్వస్వంగా భావించేవారితో స్నేహం చేస్తే క్రమంగా 
విశ్వాసులు కూడా వారికి ప్రభావితులై ప్రాపంచిక వ్యామోహంలో చిక్కుకునే ప్రమాదముంది. 
కాబట్టి ప్రతి ఒక్కరూ తాము ఎవరితో ఎలాంటి స్నేహసంబంధాలను కలిగి ఉన్నారో ఆత్మపరిశీలన 
చేసుకుంటూ ఉండాలి. 


369. హజ్రత్‌ అబూ మూసా అష్‌అరీ “wl ws gl లాం - "క 


(రజి) కథనం ప్రకారం దైవప్రవక్త (స) ఆబ ఏల ప్త! Sl ae తీ! థూ 
ఇలా అన్నారు : మనిషి తాను అభిమా ల్‌ సం శ్వ ప్రమ ఇ స్య 
నించిన వారితో పాటే ఉంటాడు. J; 3% త చూ ¥ అ వస్త రము ds 


(బుఖారీ ఆ ముస్తిం/ |! లో త బ్ర: :JG fee మ 
వేరొక ఉల్లేఖనంలో ఇలా ఉంది : ఒక 
వ్యక్తి కొంతమందిని అభిమానించి 


https://teluguislam.net 


హదీను కిరణాలు 527 GIN, 


నప్పటికీ వారి స్థాయికి చేరుకోలేక 

పోతేనో?!” అని ఎవరో సందేహపడగా, 

“మనిషి తాను అభిమానించినవారి 

వెంటే ఉంటాడు” అని అన్నారు 

దైవప్రవక్త (సల్లం). 
(సహీహ్‌ బుఖారీలోని సంస్కార ప్రకరణం, నహీహ్‌ మున్లింలోని నత్కార్యాలు - 
నత్సంబంధాల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

ధర్మపరాయణులు, సదాచార సంపన్నులను అభిమానిస్తే పరంలోకంలో కూడా వారి 
సాహచర్య భాగ్యం లభిస్తుంది. ప్రజలు తాము అభిమానించేవారంతటి గొప్పవారు 
కాలేకపోయినప్పటికీ దేవుడు తన కరుణా కటాక్షాలతో సామాన్య ప్రజానీకానికి కూడా అంతటి 
గౌరవాన్ని కల్పిస్తాడు. దీనికి విరుద్ధంగా చెడ్డవారిని, అవినీతిపరుల్ని అభిమానిస్తే పరలోకంలో 
భయంకరమైన పరిణామాల్ని ఎదుర్కోవలసి వస్తుంది. దేవుడు ఆ నీచులతో పాటు వారిని 
అభిమానించిన వారిని కూడా నేరస్తులుగా నిలబెడతాడు. 


370. హజ్రత్‌ అనస్‌ కథనం ప్రకారం 
ఒక పల్లెటూరి వ్యక్తి దైవప్రవక్తను, 
“ప్రళయం ఎప్పుడొస్తుంద”ని అడిగాడు. 
“దానికోసం నువ్వేం ఏర్పాట్లు చేసు ళ్ళ. iis 
కున్నావు?” అని అడిగారు దైవప్రవక్త న్‌ు (505 భం. 
(సల్లం). దానికావ్యక్తి, “దైవాన్ని, దైవ మీటే hey ale Gis El ర 
ప్రవక్తను (ప్రేమించటం' అని అన్నాడు. [షో 
అతని సమాధానం విని దైవ ప్రవక్త 

“మరయితే నీవు ఎవరిని డ్రేమిస్తున్నావో 

వారితోనే ఉంటావు” అని అన్నారు. 

(బుఖారీ, ముస్లిం వాక్యాలు మాత్రం 

ముస్లింవి) 

బుఖారీ - ముస్టింలలోని వేరొక ఉల్తే. ఫీ 16 ల పు ఆం 

ఖనం ప్రకారం ఆ వ్యక్తి ఇలా అన్నాడు: nn ys ce 35 Trae చ్‌ లా 
“నేను దానికోసం ఎక్కువగా ఉపవాసా ల sj al యా Er 


ర య త! షు ౮ ప్రల - YTV 
ఆడ! ఆ ప! J) Jb Ghel 
UG అమే టి వ ర) 06 


https://teluguislam.net 


హదీను కిరణాలు 528 ర కాలా 
లేమీ పాటించలేదు. అధికంగా 
నమాజులుగాని, దానధర్మాలుగాని 


చెయ్యలేదు. అయితే నేను దేవుణ్ణి, 
దైవప్రవక్తను మాత్రం ప్రేమిస్తున్నాను.” 

(సహీహ్‌ బుఖారీలోని సంస్కార ప్రకరణం, నహీహ్‌ ముస్తింలోని సత్కార్యాలు - 

నత్సంబంధాల ప్రకరణం) 
ముఖ్యాంశాలు 

దైవప్రవక్త సహచరుల్లో ఎవరైనా తాను దేవుణ్ణి, దైవప్రవక్తను ప్రేమిస్తున్నానని అంటే 
అవి ఒట్టి నోటిమాటలే కావు. వారి దృష్టిలో దేవుణ్ణి, దైవప్రవక్తను ప్రేమించడమంటే జీవితంలోని 
అన్ని విషయాల్లోనూ వారికి విధేయత చూపటం, వారి ఆజ్ఞల్ని శిరసావహించడమన్నమాట. పై 
హదీసులో ఆ పల్లెటూరి వ్యక్తి తాను ప్రళయానంతరం పరలోక జీవితం కోసం అంత ఎక్కువగా 
నమాజులు, ఉపవాసాలు, దానధర్మాలు చేయలేదనీ, అయితే దేవుణ్ణి, దైవప్రవక్తను మాత్రం 
మనస్ఫూర్తిగా అభిమానిస్తున్నానని చెప్పాడు. ఇక్కడ నమాజులు, ఉపవాసాలంటే స్వచ్చంద 
(నఫిల్‌) ఆరాధనలన్నమాట. ఫర్డ్‌ ఆరాధనలు (విధులు) మాత్రం ఎవరైనాసరే తప్పకుండా 
నిర్వర్తించాల్సిందే. ఫర్డ్‌ ఆరాధనలు పాటించకుండా ఎవరైనా తాను దేవుణ్ణి, దైవప్రవక్తను 
(ప్రేమిస్తున్నానని అంటే అవి ఒట్టి బూటకపు మాటలే. మనిషి నిజంగా దేవుణ్ణి, దైవప్రవక్తను 
అభిమానించేవాడైతే అతని అభిమానం ఫర్డ్‌ ఆరాధనలు పాటించడంలోనే కనపడుతుంది. 
అలాంటి వ్యక్తి అతి ఎక్కువగా స్వచ్చంద (నఫిల్‌) ఆరాధనలు చేసి ఉండకపోయినప్పటికీ 
తన నిష్కల్మషమైన అభిమానం వల్ల దేవుని సన్నిధిలో కృతార్థుడవుతాడు. ఫర్డ్‌లను విస్మరించి 
నఫిల్‌ ఆరాధనల్ని పట్టుకొని వ్రేలాడితే దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. దేవుని సన్నిధిలో 
అలాంటి నఫిల్‌ ఆరాధనలకు ఎలాంటి విలువా ఉండదు. 


371. హజ్రత్‌ ఇబ్నె మస్‌వూద్‌ (రజి) 
కథనం ప్రకారం ఒక వ్యక్తి దైవప్రవక్త 
(సల్లం) దగ్గరికి వచ్చి, “దైవప్రవక్తా! ఒక 
మనిషి కొందరిని అభిమానిస్తున్నాడు 
గాని తాను మాత్రం వారి స్థాయికి చేరుకో 
లేకపోతున్నాడు. అలాంటి వ్యక్తి గురించి 
మీ అభిప్రాయం ఏమిటి?” అని 
అడిగాడు. దానికి ఆయన “మనిషి తాను 
అభిమానించినవారితో పాటే ఉంటాడు” 
అని చెప్పారు. (బుఖారీ - ముస్తిం) 


టే! దర ప gl లాం - 1 

స్త ప! రు ల గ్రీస్‌ ఏదు db టు 
రల ఆ రన్‌ GS 1! రేటర్‌ లట 
రయ "ట్ల త ఆ తే రవ! 
యర ప్‌ై ప్‌ వస్త ఉరీ 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 529 RIAD 


(నహీవా బుఖారీలోని సంస్కార ప్రకరణం, నహీహ్‌ మున్లింలోని నత్కార్యాలు - 
సత్సంబంధాల (ప్రకరణం, 


ముఖ్యాంశాలు 

వారి స్థాయికి చేరుకోలేకపోతున్నారంటే ఇహలోకంలో సత్కార్యాలు చేయటంలో తమ 
అభిమాన పాత్రుల స్థాయికి చేరుకోలేక పోతున్నారని అర్థం. కాని పరలోకంలో మాత్రం వారు 
దైవభక్తి గలవారిని అభిమానించినందుకు దేవుడు తన కరుణాకటాక్షాలతో వారిని కూడా వారి 
అభిమానపాత్రుల స్థాయికి చేర్చి వారితోపాటు ఉంచుతాడు. పై హదీసులో ఈ విషయం 
గురించి దైవప్రవక్తను అడుగుతున్నది ఆయన (స) సహచరుడే. ఎవరి గురించి అడుగుతున్నాడో 
వారూ సహచరులే - అయినప్పటికీ భావం రీత్యా ఈ హదీసు అందరికీ వర్తిస్తుంది. ప్రళయం 
వచ్చేవరకు పుణ్యాత్ముల్ని అభిమానించేవారందరికీ పరలోకంలో పుణ్యగతులే ప్రాప్తమవుతాయి. 
అయితే దానికోసం దైవగ్రంథానికి, దైవప్రవక్త సంప్రదాయానికి కట్టుబడి ఆచరిస్తూ, 
వీలైనంతవరకు ధర్మాదేశాల్ని పాటిస్తూ ఉండాలి. 


372. హజ్రత్‌ అబూ హురైరా (రజి) ఉ! టు పత el ey TV 

కథనం ప్రకారం దైవప్రవక్త (స) ఇలా హేయ ఎది? 5౮6 ప్త ప! పా 
ప్రవచించారు : బంగారం, వెండి గను 
ల్లాగా ప్రజలు (కూడా వేర్వేరు) గను 
ల్లాంటి వారు. అజ్ఞాన కాలంలో మంచి 
వాళ్ళుగా ఉండినవారు ఇస్తాం స్వీకరిం 
చిన తరువాత కూడా మంచివాళ్ళుగానే ల, 
ఉంటారు. అయితే వారు ధర్మం పట్ల రే తంల తు ల 
సరయిన అవగాహన కలిగి ఉండాలి. టా టలు విట ప్త ప్రై బ్ర 


Te 
I bj టయ! టై its శ 
పట టు rr కట రహీ 
వా Gb UUs; GE 


అదేవిధంగా ఆత్మలు కూడా అనేక 
సైన్యాల మాదిరిగా ఉంటాయి. (ఆత్మా 
వస్థలో) ఒక ఆత్మకు మరో ఆత్మతో 
పరిచయముంటే (ప్రపంచంలోనూ) 
వారి మధ్య మైత్రి ఎర్బ్సడుతుంది. అదే 
విధంగా (ఆత్మావస్థలో) పరిచయంలేని 
ఆత్మలు (ప్రపంచంలోనూ) అపరిచితు 
లుగానే ఉండిపోతాయి. (ముస్లిం) 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 530 RIA TAD 


ఇమామ్‌ బుఖారీ ఈ హదీసులో వచ్చిన 
ఆత్మల ప్రస్తావనను మాత్రం హజ్రత్‌ 
ఆయిషా (రజి.అన్‌హా) ఆధారంగా 
ఉల్లేఖించారు. 


(సహీహ్‌ బుఖారీలోని ప్రవక్తల ప్రకరణం, సహీహ్‌ ముస్తింలోని ప్రవక్త సహచరుల 
మహిమోన్మతుల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

గనుల్లో అనేక రకాలుంటాయి. కొన్ని గనుల నుంచి స్వచ్చమైన ఖనిజాలు వెలువడితే 
మరికొన్ని గనుల నుంచి నాసిరకపు ఖనిజాలు వెలువడతాయి. అదేవిధంగా మనుషుల్లో కూడా 
మంచి, చెడు - రెండు రకాల వారుంటారు. సమాజంలో గౌరవోన్నతులు, పేరు ప్రతిష్టలు 
గలవారెవరైనా ఇస్తాం స్వీకరిస్తే వారి గౌరవానికి, పేరు ప్రతిష్టలకు ఎలాంటి భంగం వాటిల్లదు. 
ఆ తరువాత కూడా వారు గౌరవంగా ప్రతిష్టాత్మక జీవితాన్ని గడపవచ్చు. అయితే వారు ధార్మిక 
స్పృహ, ధర్మం గురించి సరయిన అవగాహన కలిగి ఉండాలి. ధర్మాదేశాల్ని పాటించేవారయి 
ఉండాలి. 

ఆత్మలు అనేక సైన్యాల మాదిరిగా ఉంటాయంటే, వాటి మనస్తత్వాలకనుగుణంగా 
వేర్వేలు సమూహాలుగా ఉంటాయని అర్థం. మంచిని కోరే ఆత్మలకు ఆ ఆత్మావస్థలోనే 
' ఇతర మంచి ఆత్మలతో పరిచయమేర్పడుతుంది. అదేవిధంగా చెడుని (ప్రేమించే మనస్తత్వం 
గల ఆత్మలకు ఇతర చెడ్డ ఆత్మలతో పరిచయమేర్చడుతుంది. ప్రపంచంలోకి వచ్చిన తరువాత 
ఆ పరిచయాలే స్నేహ సంబంధాలుగా మార్పు చెందుతాయి. 


373. హజ్రత్‌ ఉసైర్‌ బిన్‌ అమ్‌ - 
మరికొంతమంది అభిప్రాయం ప్రకారం 


ఉసైర్‌ బిన్‌ జాబిర్‌ కథనం : ర. డీ తత ల మటు! పలు! య 
య. దేశం pe ముస్లిం కం pe ము ఆ 13} టం తీ! తాం అటవి! 
రులకు సహాయపదడేవారవంనా వస్త 3. .- 
హజ్రత్‌ ఉమర్‌ (రజి) వారిని “మీలో లోలో ప్‌ గస నటే వానో లో 
ఉవైస్‌ బిన్‌ ఆమిర్‌ అనే పేరుగల వ్యక్తి 
ఎవరైనా ఉన్నారా?” అని అడుగుతుండే 
వారు. ఒకనాడు ఓ బృందంతోపాటు 
నిజంగానే ఉవైస్‌ వచ్చారు. మీరు '“ఉవైస్‌ 
బిన్‌ ఆమిర్‌ గారేనా?' అని ఉమర్‌ 


వ్‌ శీ 
Ie దా లావ దాత = TV 
(కంట! (డు వీల = ne ప్ర! కరగ 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


అడిగారు. ఆయన అవునన్నారు. “మీకు 
మురాద్‌ కుటుంబంతోనూ, ఖర్న్‌ 
తెగతోనూ సంబంధముందా?” అని 
అడిగారు. ఆయన “ఉంద'ని చెప్పారు. 
ఆ తరువాత ఉమర్‌ (రజి) “మీ శరీరంపై 
తెల్లమచ్చలుండేవి. ఇప్పుడు అవన్నీ 
నయమయిపోయి దిర్భం నాణిమంత 
మచ్చమాత్రమే మిగిలి ఉంది కదూ!?” 
అని అడిగారు. ఆయన అవునన్నారు. 
ఆ తరువాత “మీ తల్లి బ్రతికి ఉందా?” 
అని అడిగారు. “అవును, బ్రతికే ఉంది” 
అని ఆయన సమాధానమిచ్చారు. 
(ఆయన తాననుకుంటున్న ఉవైసే అన్న 
నమ్మకం కుదిరాక) హజ్రత్‌ ఉమర్‌ 
దైవప్రవక్త (స) ఇలా చెబుతుండగా 
తాను విన్నానని తెలియజేశారు: 


యమన్‌ దేశం నుండి ముస్లిం సైన్యా 
లకు జిహాద్‌లో సహకరించేవారితో 
పాటు మురాద్‌ కుటుంబానికి, ఖర్‌ 
తెగకు చెందిన ఉవైస్‌ బిన్‌ ఆమిర్‌ అనే 
అతను మీ దగ్గరికి వస్తాడు. ఒకప్పుడు 
అతని శరీరంపై ఉండిన తెల్లమచ్చలన్నీ 
నయమయిపోయి కేవలం ఒక దిర్హం 
నాణెమంత మచ్చ మాత్రమే మిగిలి 
ఉంటుంది. అతను తన తల్లి పట్ల చాలా 
ఉత్తమంగా ప్రవర్తిస్తాడు. అతను గనక 
దేవునిపై ఎదైనా ప్రమాణం చేస్తే దేవుడు 
తప్పకుండా అతని ప్రమాణాన్ని పూర్తి 
చేస్తాడు. కాబట్టి (ఓ ఉమర్‌!) నీకు నీ 
పాపాల మన్నింపు కోసం అతని చేత 


531 


న 


Al ys ల్‌ో ఎలో లూ tut 
do tye bi asl టి లయ as 
లక కల్‌ హే 3 ఈ ‘Jb న 
జ దస ర్ల తై తయ :JG 
తేల pw వల a a స్తే 
రే దయ్యం JG cow id UY 
herd “ల హక 
ప రవ! ర్ట! 3 1! ఆ ye 
Jy (fp O27 4 ప్ర 5 ఒత్త రా 
పేలే గధ పసుపు డూ 
dl cali త్ర ఫస! pan 
ముం , ల at Jab తో zie 
లేత క్‌ హా te ఆయ యం 
CLE | టిటో ౩ ౮౪ పవ! 
టై తినే అద క త తో వం 
ఆయు త్రయ (వ హా రర య 
రో sds త్ర gr yee 


https://teluguislam .net 


వాదీను కిరణాలు 532 erp 
“వ ల why * f Irs నాసా 
ప్రార్థన చేయించుకునే అవకాశం లభిస్తే gE గత అవ! ద ద జ 


తప్పకుండా చేయించుకో.” 


తరువాత హజ్రత్‌ ఉమర్‌ (రజి), 
“అందుకే అడుగుతున్నాను. మీరు నా 
పాపాల మన్నింపు కోసం దేవుణ్ణి ప్రార్థిం 
చండి” అని కోరారు. ఉమర్‌ (రజి) కోరి 
నట్టుగానే ఉవైస్‌ ఖర్ని ఆయన మన్నింపు 
కోసం దేవుణ్ణి ప్రార్థించారు. ఆ తరువాత 
హజ్రత్‌ ఉమర్‌ (రజి) “ఇప్పుడు మీరెక్క 
డికి వెళ్ళాలనుకుంటు న్నారు?” అని 
అడిగారు. కూఫాకు వెళ్ళాలనుకుంటు 
న్నానని చెప్పారాయన. “అలాగయితే 
నేను కూఫా గవర్నర్‌కు మీ గురించి లేఖ 
రాసివ్వమంటారా?” అని అడిగారు. 
దానికాయన, “(అవసరం లేదు). నేను 
ఎవరికీ తెలియకుండా ఎవరూ పట్టించు 
కోకుండా ఉండే నిరుపేదలు, అభాగ్యు 
లతో పాటు ఉండాలనుకుంటు న్నాను” 
అని అన్నారు. 


మరు సంవత్సరం యమన్‌ దేశానికి 
చెందిన గొప్ప మనుషుల్లో ఒకాయన 
కాబా యాత్ర (హజ్‌) కోసం వచ్చాడు. 
(ఆ యాత్రలోనే) అతను హజ్రత్‌ ఉమర్‌ 
(రజి)ని కలవటం జరిగింది. ఆయన ఆ 
వ్యక్తిని ఉవైస్‌ (రహ్మలై) గురించి 
అడిగారు. దానికావ్యక్తి, “నేను వచ్చి 
నపుడు ఆయన ఎంతో నిరాడంబర 
జీవితం గడుపుతున్నారు. ఆయన దగ్గర 
జీవన సామగ్రి చాలా తక్కువగా ఉంది” 
అని అన్నాడు. అప్పుడు హజ్రత్‌ ఉమర్‌ 


Je ans 
రన ర గక 
ఢమ ప ము es జస 
తమ ల్లు AER EDs 
‘Ju Lyles ars 
భట తము! ౬! Jb ey పు 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


తాను దైవప్రవక్త (స) ద్వారా విన్న 
విషయం అతనికి ఈ విధంగా చెప్పారు: 


“యమన్‌ దేశం నుండి ముస్లిం యోధు 
లకు సహాయం చే] స వారితో పాటు 
మురాద్‌ కుటుంబానికి, ఖర్న్‌ తెగకు 
చెందిన ఉవైస్‌ బిన్‌ ఆమిర్‌ అనే ఆయన 
మీ దగ్గరికి వస్తాడు. ఒకప్పుడు ఆయనకు 
తెల్లమచ్చల రోగం ఉండి ఉంటుంది. 
ఆ రోగమంతా నయమయిపోయి 
దిర్హము నాణెమంత మచ్చ మాత్రమే 
మిగిలి పోతుంది. ఆయన తల్లి (బ్రతికి) 
ఉంటుంది. ఆయన తన తల్లి పట్ల 
ఎంతో ఉత్తమంగా మెలగుతాడు. 
ఆయన గనక దేవునిపై ప్రమాణం చేస్తే 
దేవుడు (తప్పకుండా) ఆయన ప్రమా 
భాన్ని పూర్తిచేస్తాడు. కనుక నీకు ఆయన 
చేత నీ పాపాల మన్నింపుకోసం ప్రార్థన 
చేయించుకునే అవకాశం లభిస్తే తప్ప 
కుండా చేయించుకో!” 


హజ్రత్‌ ఉమర్‌ (రజి) చెప్పింది విని ఆ 
యమన్‌ దేశస్థుడు హజ్‌ పూర్తి చేసుకున్న 
తరువాత ఉవైస్‌ (రహ్మలై) దగ్గరికి వెళ్ళి 
తన కోసం మన్నింపు ప్రార్థన చేయమని 
కోరాడు. దానికి ఉవైస్‌ (రహ్మలై) “మీరు 
ఇప్పుడే ఓ పుణ్యప్రదమైన ప్రయాణాన్ని 
ముగించుకొని వచ్చారు. కాబట్టి మీరే 
నా మన్నింపు కోసం ప్రార్ధించాల న్నారు. 
తరువాత “మీరు ఉమర్‌ గారిని 
కలిశారా?” అని అడిగారు. దానికావ్యక్తి 
కలిశానన్నాడు. ఉవైస్‌ హజ్రత్‌ ఉమర్‌ 


533 


CRIT 


శీ 44 


కహ దనే 5౮00౪ gait ధం 
వీ! పప య ు6 లన వల 
న. Pl సలాం le GEG 
Googe jl etal Ld కు 
SE EDU pl dle A 
AIS bE 5 eds Veoh ge, 
ప్ర మ! వీడ hp వము లట it 

se da «J మ; షం క వని! 
ప వళ ౨ ప్త 4105255} 


https://teluguislam.net 


హదీసు కిరణాలు 


(రజి) మన్నింపు కోసం ప్రార్థించారు. 
అప్పుడు ప్రజలు ఆయన గొప్పదనాన్ని 
గుర్తించారు. ఉవైస్‌ (రహ్మలై) 
ముందుకు నడిచారు. (ముస్థిం) 


ముస్థింలోని వేరొక ఉల్లెఖనంలో హజ్రత్‌ 
ఉసైర్‌ బిన్‌ జాబిర్‌ (రజి) కథనం ఇలా 
ఉంది : కూఫా ప్రాంతానికి చెందిన 
కొందరు హజ్రత్‌ ఉమర్‌ (రజి) దగ్గరికి 
వచ్చారు. వారిలో ఒకడు ఉవైస్‌ 
(రహ్మలై)ని ఎగతాళి చేసేవాడు. (అతనికి 
ఉవైస్‌ (రహ్మలై) గొప్పదనం ఎమిటో 
తెలియదు) ఇక్కడ ఖర్న్‌ తెగకు 
చెందినవారు ఎవరైనా ఉన్నారా?” అని 
ఉమర్‌ (రజి) అడిగారు. అప్పుడు ఆ 
వ్యక్తి ముందుకు వచ్చాడు. ఉమర్‌ (రజి) 
అతనికి, దైవప్రవక్త (సల్లం) ఇలా 
అన్నారని తెలియజేశారు: 


“మీ దగ్గరికి యమన్‌ నుండి ఉవైస్‌ అనే 
ఆయన వస్తాడు. ఆయన మీ దగ్గరికి 
వచ్చినప్పుడు యమన్‌లో తన తల్లి ఒక్క 
తినే వదలివస్తాడు. ఒకప్పుడు అతనికి 

బొల్లి రోగం ఉంటుంది. అతను దేవుణ్ణి 
ప్రార్థిస్తే దేవుడు అతని రోగాన్ని నయం 
చేస్తాడు. అతని శరీరంపై దీనారు లేక 
దిర్భం నాణమంత మచ్చ మాత్రమే 
మిగిలిపోతుంది. కనుక మీలో ఎవరైనా 
అతన్ని కలిస్తే (తప్పకుండా) అతని చేత 
మన్నింపుకోసం ప్రార్థన చేయించు 
కోండి.” 


534 


వజ్హామరూర 


తంత ధయ రడ ప్ర 
SUMS By 5 నగ 
ర పప టయ! (టప! ( డ్‌ Ya 
బీరు క్రేం: (రయ ణా 
దు ల! వ gs) pe pe 
ht bp : లే సక్‌ శ! ర్చ 
ఇతరు య వ్వ రా : ఎండ్ల స్తు 
dy క. (6343 రధ 


Lamas]| రా! అల క. el 6) 
సప (3 gy el హా 
రా ws MY ప్ర JUL 


అ 2 34% ర club; mel 
పజ [సర పే! రద! 3 తే! 


34m! థో el! 


https://teluguislam .net 


వాదీను కిరణాలు 


ముస్లింలోని వేరొక ఉల్లేఖనంలో హజ్రత్‌ 
ఉమర్‌ (రజి) దైవప్రవక్త (స) ఇలా 
అంటుండగా తాను విన్నానని తెలియ 
జేశారు : తాబయీన్లలో (అంటే ప్రవక్త 
సహచరుల అనుచరుల్లో) ఉవైస్‌ అనే 
ఆయన అందరికన్నా గొప్పవాడు. 
ఆయన తల్లి బ్రతికి ఉంటుంది. ఆయన 
శరీరంపై తెల్లమచ్చలుంటాయి. మీరు 
ఆయన్ని మీ మన్నింపు కోసం ప్రార్థించ 
మని కోరండి.” 


“గబ్రావున్నాస్‌' అంటే గుట్టుగా ఉండే 
ఆ ప్రాంతపు నిరుపేదలు, అగత్య 
పరులు. “అమ్‌దాద్‌' మదద్‌కు బహు 
వచనం. వారు యుద్ధంలో ముస్లిం 
యోధులకు సహకరించేవారని అర్థం. 


GANG, 


(సహీహ్‌ మున్లింలోని ప్రవక్త సహచరుల మహామోన్సతుల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


1. ఈ హదీసు దైవప్రవక్త (సల్లం) గారి స్పష్టమైన మహిమను గురించి తెలియజేస్తోంది. 


ఉవైస్‌ ఖర్నీ వస్తారని ఆయన తన జీవిత కాలంలోనే చెప్పారు. ఉవైస్‌ ఖర్నీ 
(రహ్మలై) వచ్చిన తరువాత చూస్తే ఆయన గురించి దైవప్రవక్త (స) ఇచ్చిన సూచనలన్నీ 
నిజమని తేలాయి. 

ప్రాపంచిక పటాటోపాలకు దూరంగా, నిరాడంబరంగా, గుట్టుగా జీవనం సాగించటం 
ఉత్తమం. 

తల్లిదండ్రుల పట్ల మంచిగా మెలగాలి. 

ఈ హదీసు ద్యారా ఉవైస్‌ ఖర్నీ (రహ్మలై) తాబయీన్లందరిలోకెల్లా గొప్పవారని 
తెలుస్తోంది. కొంతమంది హజత్‌ సయీద్‌ బిన్‌ ముసయ్యిబ్‌ (రహ్మలై) తాబయిీన్లలో 
గొప్పవారని అన్నారంటే వారు వేరే ఉద్దేశ్యంతో అని ఉంటారు. ఎందుకంటే, ఖుర్‌ఆన్‌ 
హదీసుల జ్ఞానంలో, ధర్మావగాహనలో ఇతర తాబయీన్లందరికన్నా సయీద్‌ బిన్‌ 
ముసయ్యిబ్‌ (రహ్మలై) ప్రవీణులన్న విషయంలో ఏకాభిప్రాయముంది. కాని 
హదీసుపరంగా చూస్తే దేవుని దృష్టిలో ఉవైస్‌ (రహ్మలై) అందరికన్నా గొప్పవారని 
తెలుస్తోంది. (నవవీ) 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 536 రజియ 


374. హజ్రత్‌ ఉమర్‌ బిన్‌ ఖత్తాబ్‌ (రజి) ఆ! ద్రాం హాల TYE 
కథనం: నేను ఉమ్రాకు వెళ్ళటానికి కక్ష రవీ! దము! 5౮౮ టూ తే! టైటు 
దైవప్రవక్త (సల్లం) అనుమతి కోరాను. సః :౮౮, టా 53 పము! 
అప్పుడు ఆయన అనుమతి ఇస్తూ, 
“సోదరా! (ఉమ్రాలో) నువ్వు దేవుణ్ణి (ire 
ప్రార్థించేటప్పుడు మమ్మల్ని మరచిపోకు Sls తోం య ఆల లాల్‌ 
సుమా!” అని అన్నారు. ఆయన అన్న ర. es థో ల ప్ర yin 
ఆ మాటకు నేనెంతగా పొంగిపోయా :ల౮ లమయ్చావీ fl yl 
నంటే, మొత్తం ప్రపంచం నా సొంత 
మయినా నాకు అంత ఆనందం కలిగేది 
కాదు. 


డడ మ ఆ LES ప్రా ర 6 


ely, గ్ర 
జీ ళ్‌ ఖీ 


వేరొక ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త (స) 

ఇలా అన్నారు : “సోదరా! నీ ప్రార్థనలో 

మమ్మల్ని కూడా చేర్చుకో.” (ఈ హదీసు 

ప్రామాణికమైనది. దీనిని అబూదావూద్‌ 

మరియు తిర్మిజీలు వెలికితీశారు. తిర్మిజీ 

దీనిని “హసన్‌ మరియు 'సహీహ్‌'గా 

_ పేర్కొన్నారు.) 

(నుననె అబూదావూద్‌లోని నమాజ్‌ ద్రకరణం, నుననె తిర్మిజీలోని ప్రార్థనల 
(ప్రకరణం/ 


ముఖ్యాంశాలు 

ప్రయాణానికి బయలుదేరుతున్న వారిని తమ కోసం ప్రార్థించమని కోరటం ఉత్తమం, 
ముఖ్యంగా హజ్‌ (కాబాయాత్ర) కోసం వెళుతున్నవారిని; కాబా గృహాన్ని సందర్శించినప్పుడు 
తమకోసం కూడా ప్రార్థించమని కోరాలి. దీనివల్ల రెండు ప్రయోజనాలున్నాయి. ఒకటి: ఒక 
ముస్లిం పరోక్షంగా ఉన్న తన సోదరుని కోసం ప్రార్థిస్తే దేవుడు అతని ప్రార్థనను తప్పకుండా 
ఆమోదిస్తాడు. ఎందుకంటే పరోక్షంగా చేసే ప్రార్థనలో చిత్తశుద్ది ఉంటుంది. ఇక రెండో 
ప్రయోజనం ఏమిటంటే, పుణ్యక్షేత్రంలో చేసే ప్రార్థనలకు త్వరగా స్వీకృతి లభిస్తుంది. 
అదేవిధంగా హజ్‌, ఉమ్రల కోసం వెళ్ళేవారు అక్కడికి వెళ్ళిన తరువాత కేవలం తమ కోసమే 
ప్రార్థించుకోకుండా బంధుమిత్రుల కోసం కూడా ప్రార్థించాలి. 


https://teluguislam.net 


_ వాదీను కిరణాలు 


537 


ర కాగా 


దైవప్రవక్త (స) తన అనుచర సమాజానికి తండ్రి లాంటివారని అందరికీ తెలుసు. 
గౌరవోన్నతుల రీత్యా సృష్టిలో ఆయన అందరికన్నా శ్రేష్టులు. అందులో సందేహానికి ఏమాత్రం 
తావులేదు. అదేవిధంగా ఆయన ధార్మికంగా ప్రతి వ్యక్తికీ ఒక సోదరుని లాంటివారని కూడా 


ఈ హదీసు ద్వారా బోధపడుతోంది. 


375. హజ్రత్‌ ఇబ్నె ఉమర్‌ (రజి) కథనం 
ప్రకారం దైవప్రవక్త (స) వాహనం పైగాని 
లేదా నడిచిగాని “'ఖుబా'కు వెళ్ళి అక్కడ 


టి! టాడు ప్రయో ప్రజ! ద్రం - vo 
భం ఏడ 55 క శవ! 56 Jb Ups 
ole Gis టన LeU} 


రెండు రకాతుల నమాజు చేసి వచ్చే 
వౌరు; (బుఖారీ - ముస్తీం) 


వేరొక ఉల్లేఖనంలో దైవప్రవక్త (స) ప్రతి 
శనివారం వాహనంపైగాని నడిచిగాని 
ఖుబా మస్టిద్‌కు వెళ్ళేవారనీ, ఇబ్నె 
ఉమర్‌ (రజి) కూడా (దైవప్రవక్తను 
అనుసరిస్తూ) అలాగే చేసేవారని ఉంది. 


రా లక్‌ పక ద్రివీ! 6 వసం తోం 
3a ఇత లో య ళో నా భీ తలలో 
లా! అత, hil వరో యాలాల య్‌ కీ 

లలి లలో 


(సహీహ్‌ బుఖారీలోని వ్యాఖ్యానాల ప్రకరణం, నహీహ్‌ మున్లింలోని హజ్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

1. మదీనా నగరానికి రెండు మైళ్ళ దూరంలో 'ఖుబా' అనే చిన్న ఊరు ఉండేది. ప్రస్తుతం 
అది మదీనాలో ఒక పేటగా మారిపోయింది. ఒక హదీసులో దైవప్రవక్త (స) ఖుబా 
మస్టిద్‌లో నమాజ్‌ చేస్తే ఉమ్ర చేసినంత పుణ్యం లభిస్తుందని చెప్పారు. (తిర్మిజీ) 

ల్‌ దైవప్రవక్త ఆచరణల్ని అనుసరించటంలో హజ్రత్‌ ఇబ్నె ఉమర్‌ (రజి) కు మంచి 
పేరుంది. ఇది ఆయన ప్రత్యేకతగా చెప్పబడుతుంది. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 538 బరమ! రమ్యం 


మప దంట! ట్ర రియ ద ౪ 
6 లో టో జ లో టమ! ep 
హువే క్క షల ౫౮౩ 


దైవం కోసం ప్రేమించమని ప్రోత్సహించటం 
గురించి, తోటి మనిషిని ప్రేమిస్తే అతని ముందు 
తన ప్రేమను ప్రకటించటం గురించి, దానికి 
ఎదుటి వ్యక్తి ఇచ్చే సమాధానం గురించి..... 


దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ సెలవిచ్చాడు : a ఛే కే ‘yw Al లం 
ముహమ్మద్‌ అల్లాహ్‌ ప్రవక్త. ఆయన వెంట గ వు F< ప్రమ మ జ్‌ 
ఉన్నవారు అవిశ్వాసుల పట్ల కఠినులుగానూ, స ట్‌ 
పరస్పరం దయార్ద హృదయులుగానూ లేత పై! బ్‌! తా! పే al] 
ఉంటారు. (సూరా చివరి వరకు). oe SG I హా GY ఆఆ 

(అల్‌ ఫతహ్‌ : 29) .[4 యం!) శద హరో స్వాఢ 
వేరొకచోట ఆయన ఇలా అంటున్నాడు : 
“శరణార్థుల రాకకు పూర్వమే, విశ్వసించి వలస 
కేంద్రంలో స్థిరపడినవారు తమ దగ్గరికి వలస 
వచ్చిన వారిని ప్రేమిస్తారు.” 

(అల్‌ హట్‌ : 9) 


పైన పేర్కొనబడిన రెండు సూక్తులు విశ్వాసుల మధ్య స్నేహపూర్వక సంబంధాలుండా 
లనీ, వారు పరస్పరం ప్రేమభావంతో మెలగాలని ప్రబోధిస్తున్నాయి. ప్రవక్త సహచరులు 
కేవలం దైవప్రసన్నత కోసమే పరస్పరం (ప్రేమించు కునేవారు. స్నేహ భావంతో కలిసిమెలిసి 
ఉండే వారు. వారి స్నేహంలో _పాపంచిక ఉద్దేశ్యాలు ఉండేవి కావు. విశ్వాసుల మధ్య 
ప్రేమ, సఖ్యతలు స్వార్థ ప్రయోజనాలకు అతీతంగా ఉంటాయి. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 539 GEN, 


376. హజత్‌ అనస్‌ (రజి) కథనం 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రబో 


రాళ ae టీ! య. |. రోం - -TY1 

ధించారు : ఈ మూడు లక్షణా లున్న Sr ass mee 

వ్యక్తి విశ్వాస మాధుర్యాన్ని ఆస్వాదిస్తాడు. (ee i oll a aly నూ చ! 

(ఒకటి) దేవుడు మరియు దైవప్రవక్త (స) ద 5 కస ర! పష bls ఉనే 

తనకు అందరికన్నా ప్రియతములై యని. Cicer: ఫ్‌ 
అతో రూంల తనయం (యు త! షస! 

ఉండాలి. (రెండు) కేవలం దైవప్రసన్నత జ . 

ఎ ఉల sie. ఓటి! 

కోసమే తోటి వ్యక్తిని ప్రేమించాలి. - 

(మూడు) దేవుడు తనను అవిశ్వాస 

స్థితినుండి రక్షించిన తరువాత తిరిగి 

దాని వైపుకు మరలిపోవటాన్ని తను 

అగ్నిలో పడటాన్ని ఎంతగా అసహ్యిం 

చుకుంటాడో అంతగా అసహ్యించు 

కోవాలి. (బుఖారీ - ముస్లిం) 


(సహీహ్‌ బుఖారీ మరియు నహీవ్‌ ముస్తీంలోని విశ్వాస ప్రకరణాలు) 


ముఖ్యాంశాలు 


1. విశ్వాసికి ఉండవలసిన ముఖ్య లక్షణాలలో ఒకటి, కేవలం దైవం కోసం ఇతరుల్ని 
(ప్రేమించటం. దైవం కోసం ఇతరుల్ని (పేమించేవాడే వాస్తవానికి విశ్వాసమాధుర్యాన్ని 
ఆస్వాదించగలడు. అతని (పేమ, అతని స్నేహం ప్రాపంచిక ప్రయోజనాలకు అతీతంగా, 
నిస్వార్థంగా ఉంటుంది. అప్పుడు ఎన్ని కష్టాలెదురైనప్పటికీ ఆ స్నేహం చెక్కుచెదరకుండా 
స్థిరంగా ఉంటుంది, 


2. విశ్వంలోని ప్రతి వస్తువుకన్నా దేవుణ్ణి, దైవప్రవక్తనే ఎక్కువగా అభిమానించాలి. వారి 
ఆజ్ఞల్ని, ఆదేశాల్ని పాలించాలి. ఆలుబిడ్డలు, తల్లిదండ్రుల (పేమకన్నా ప్రాపంచిక 
వ్యామోహం కన్నా దేవుడు, దైవప్రవక్త ప్రసన్నతకే ఎక్కువ ప్రాధాన్యత నివ్వాలి. 


3. ఒకసారి ఇస్తాం స్వీకరించిన తరువాత ఇక దాని పట్ల వైముఖ్యం చూపకూడదు. తన 
అవిశ్వాసం మూలంగా నరకాగ్నిలో పడబోతున్న మనిషిని దేవుడు రక్షించి విశ్వాస 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 540 TAD 


భాగ్యాన్ని ప్రసాదించాడు. ఆ వ్యక్తి తిరిగి అవిశ్వాసం వైపుకు మరలితే నరకంలో పడక 
తప్పదు. కావాలని ఎవరూ అగ్నిగుండంలో దూకరు. మరలాంటప్పుడు దైవ 
అవిధేయతకు పాల్పడకుండా ఉండాలి కదా! 


377. హజ్రత్‌ అబూ హురైరా (రజి) శు వ్‌ sl oss TW 
కథనం ప్రకారం దైవప్రవక్త (స) ఇలా 4 “షు ము 06 మ ఎ య 
తెలియజేశారు : దేవుని నీడ తప్ప , సళ |: Ce 
మరెలాంటి నీడ కనబడని (ప్రళయ) (౧, |e గ్‌ య్‌ 
దినాన. దేవుడు ఏడుగురిని తన ౫ Jb ఈబా pl 4; 
(కారుణ్య) నీడలో ఉంచుతాడు. ఆ శో రము జా; iy మ 
ఏడుగురు : (1) న్యాయంగా పాలించిన మ ST els Gb ఫై. హు! 4 
పరిపాలకుడు. (2) తన యవానాని 
దైవారాధనలో గడిపిన క న 3) Gos bet gb స్స | 
మనసు ధ్యాస అంతా మస్టిద్‌లోనే ఉండే ,", వైజ్‌ గయ ‘al Gl 
వ్యక్తి. (4) కేవలం దైవప్రసన్నత కోసం తం పదు నస ఉర 
పరస్పరం ప్రేమించుకునే ఇద్దరు మంట య ఉ। ఏ గ్ర జట్‌ 
వ్యక్తులు. (అలాగే), దైవప్రసన్నత టం సమ డడ 
ప్రాతిపదికగా పరస్పరం విడిపోయేవారు. 
(5) సౌందర్యం, సౌకుమార్యం కలిగి 
వున్న ప్రీ చెడు కార్యానికి పిలిస్తే తాను 
దేవునికి భయపడుతున్నానంటూ ఆమె 
కోరికను నిరాకరించిన వ్యక్తి. (6). కుడి 
చేతో చేసింది ఎడమ చేతికి కూడా 
తెలియనంత గోప్యంగా దానాలు చేసిన 
వ్యక్తి. (7) ఎకాంతంలో దేవుణ్ణి జ్ఞాపకం 
చేసుకొని (ఆయన భీతితో) కన్నీరు 
కార్చిన వ్యక్తి. (బుఖారీ - ముస్తీం) 

(సహీహ్‌ బుఖారీలోని అజాన్‌ ప్రకరణం, నహీహ్‌ ముస్తింలోని జకాత్‌ ప్రకరణం) 
ముఖ్యాంశాలు 

ఈ హదీసులో దేవుడు ప్రళయదినాన ముఖ్యంగా ఎడుగురికి తన కారుణ్య ఛాయలో 
ఆశ్రయం కల్పిస్తాడని చెప్పబడింది. మరికొన్ని హదీసుల్లో ఈ ఆచరణలుగాక ఇతర ఆచరణల 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


GENE, 


వల్ల కూడా ప్రళయదినాన ఆ సౌభాగ్యం లభిస్తుందని చెప్పబడింది. ఇలాంటి ఆచరణల సంఖ్య 
డెబ్బై వరకు ఉండవచ్చని పండితులు అభిప్రాయపడుతున్నారు. దైవప్రవక్త (స) ఈ హదీసుల్ని 
వేర్వేరు సమయాలలో సందర్భోచితంగా చెప్పి ఉంటారు కాబట్టి విటిమధ్య ఎలాంటి వైరుధ్యం 


లేదు. 


378. హజ్రత్‌ అబూ హురైరా (రజి) గారే 
చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) 
ఇలా తెలియజేశారు : ప్రళయదినాన 
దేవుడు, “నా బెన్నత్యం ప్రాతిపదికపై 
పరస్పరం అభిమానించుకున్న వారు 
ఎక్కడున్నారు? నా (కారుణ్య) నీడ తప్ప 
మరే నీడా లభించని ఈ రోజు నేను 
వారికి నా నీడ పట్టున ఆశ్రయం కల్పి 
స్తాను” అని అంటాడు. (ముస్లిం, 


JY dL sy = గీ 
5 dye Jw dl ol) 2 టీ! ల 
5 కోక రకమ! EE Ae] 
క గ (ర గా 
లా 


(సహీహ్‌ ముస్తింలోని సత్కార్యాలు - నత్సంబంధాల ప్రకరణం) 


379. హజ్రత్‌ అబూ హురైరా (రజి) గారే 
చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) 
ఇలా ప్రబోధించారు : ఎవరి చేతిలో 
నయితే నా ప్రాణముందో ఆయన 
సాక్షిగా చెబుతున్నాను! మీరు విశ్వసించ 
నంతవరకు స్వర్గంలోకి ప్రవేశించలేరు. 
అలాగే మీరందరూ (కేవలం దైవం 
కోసం) పరస్పరం అభిమానించుకోనంత 
వరకూ (నిజమైన) విశ్వాసులు కాజా 
లరు. మీ మధ్య అభిమానం పెంపొందా 
లంటే మీరు ఎం చెయ్యాలో చెప్పనా? 
'సలాంను మీ మధ్య సర్వసామాన్యం 
చేసుకోండి.” (ముస్లిం) 


YJ id Pm 4% 
Er ae కక స రం 
$s; ys pe జ! hes 
pect cl హహ 
మా pl! yl ponte లో 
«phe sly 


(నసవావా ముస్లింలోని విశ్వాన ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


“సలాం 


(అస్సలాము అలైకుమ్‌ అని అనటం) 


పరస్పర (పేమ భావాన్ని 


https://teluguislam.net 


'వాదీను కిరణాలు 542 ein 
పెంపాందింపజేస్తుంది. అందుకే పరిచితులైనా, అపరిచితులైనా ప్రతి ఒక్కరికీ సలాం చెయ్యాలని 
తాకీదు చేయబడింది. కేవలం సలాం చేయటం మూలంగానే విశ్వాసులు అయిపోతారని, 
స్వర్గంలోకి ప్రవేశిస్తారని దీనర్ధం ఎంతమాత్రం కాదు. ఆచరణ లేని విశ్వాసం వల్ల ప్రయోజనం 


ఉండదని చెప్పటమే ఈ హదీసు ఉద్దేశ్యం. విశ్వాసం మరియు ఆచరణ రెండూ తోడయితేనే 


మనిషికి స్వర్గభాగ్యం లభించేది! 

380. హజ్రత్‌ అబూ హురైరా (రజి) గారే 
చేసిన కథనం : ఒక వ్యక్తి వేరొక ఊరిలో 
ఉంటున్న తన సోదరుణ్ణి కలవటానికని 
బయలుదేరాడు. అది గమనించి దేవుడు 
అతను వెళ్ళేదారిలో అతని రక్షణ 
నిమిత్తం ఒక దూతను కూర్చో బెట్టాడు... 
(ఈ హదీసు ఇంతకు ముందు కూడా 
వచ్చింది. అందులో చివరిలో ఈ వాక్యం 
ఉంది:) నీవు నీ సోదరుణ్ణి దైవప్రసన్నత 
కోసం (పేమించినట్లే దేవుడు కూడా నిన్ను 
(ప్రేమిస్తున్నాడు. (ముస్లిం) 
381. హజ్రత్‌ బరా బిన్‌ ఆజిబ్‌ (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా 
అన్నారు : అన్సార్‌ ముస్లింలను (నిజ 


on హక రంది! SE వరు - TA 


Ao ఆవ! mF gp diel 35s 
Cyd sy MS యయ Ed al 
(oad డై US GET కశ! dp Js Ol! 

టీత్‌ అటట Ge యే hee ely క 


wie oe td! sy TAN 
gdb dl ప్త Ld పం అటూ Wl ss 
ars J tt aN! 


మైన) విశ్వాసులు అభిమానిస్తారు. 
కపటులు మాత్రమే వారిని ద్వేషించ 
గలరు. (తెలుసుకోండి!) అన్నార్‌లను 
అభిమానించిన వారిని దేవుడు అభిమా ls 
నిస్తాడు. వారిని ద్వేషించినవారిని దేవుడు 
(కూడా) ద్వేషిస్తాడు. (బుఖారీ - ముస్లిం) 


tl be 43 న సను 
ర్‌ు Cl కరు యు! 3 లాం ఉత! 


(సహీహ్‌ బుఖారీలోని ప్రవక్త నవాచరుల మహిమోన్సుతుల ప్రకరణం, నహీవా 
మున్లింలోని విశ్వాస ప్రకరణం) 


ముఖ్యాంశాలు 
మదీనాలో బెస్‌ మరియు ఖజ్‌రజ్‌ అనే రెండు తెగలుండేవి. ఇస్తాంకు పూర్వం ఈ 
రెండు తెగల మధ్య ఎల్లప్పుడూ చీటికిమాటికి తగాదాలు, కొట్టాటలు జరుగుతుండేవి. ఇస్లాం 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 543 eID 


స్వీకరించిన తరువాత ఈ రెండు తెగలవారు ఐకమత్యంతో మెలగటమేగాక ఇతర 
ప్రాంతాలనుండి మదీనాకు వలస వచ్చిన విశ్వాసుల పట్ల నిరుపమాన జె దార్యాన్ని ప్రదర్శించారు. 
అన్నార్‌లు ఇస్లాంకు, ముస్లింలకు, స్వయాన దైవప్రవక్తకు చేసిన సేవలు ఇస్లామీయ చరిత్రలో 
సువర్ణాక్షరాలతో లిఖించదగినవి. వారు అడుగడుగునా దైవప్రవక్తకు సహకరించారు. ఇస్తాం 
ధర్మ బెన్నత్యం కోసం తమ సర్వస్వాన్ని ధారపోశారు. వారు ఇస్తాంకు చేసిన ఎనలేని సేవలకు 
గుర్తింపుగా దేవుడు వారికి 'అన్సార్‌' (సహాయకులు) అనే కితాబు ఇచ్చాడు. వారి పట్ల అభిమానం 
కల్లి వుండటం విశ్వాసానికి చిహ్నంగా చేశాడు. వారిని డ్రేమించేవారు, వారిని తమ 
అభిమానులుగా భావించినవారే నిజమైన విశ్వాసులని, వారిని ద్వేషించేవారు, వారిపట్ల విరోధాన్ని 
పెంచుకునేవారు కపటులని ప్రకటించాడు. 


382. దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా ఆ త! టట 56 రాం -TAY 
ప్రవచించగా తాను విన్నానని హజ్రత్‌ ఏక 0, బకత! రేం యం 106 
ముఆజ్‌ (రజి) తయా భార : దేవుడు 7 యా జ ప్ర భియపి! న ల్‌ జ! 
ప్రళయదినాన, నా బెన్నత్యం ప్రాతి ',.*|,., “eye bh eee 
పదికపై పరస్సరం అభిమానించుకున్న es త్వా గు శే లాలో 
వారు _ ఎక్కడున్నారు? వారికోసం హా చాలా వలయం త్రరువే! 1 
ప్రవక్తలు, అమరవీరులు సయితం గ 
అసూయ చెందేటటువంటి జ్యోతిర్మయ 

వేదికలు (సిద్ధంగా) ఉన్నాయి" అని 

అంటాడు. 


(తిర్మిజీ దీనిని ఉల్గ్లేఖించి, హసన్‌ 
మరియు సహీహ్‌గా పేర్కొన్నారు.) 


(సుననె తిర్మిజీలోని ఐహిక అనాసక్తత ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

దైవప్రసన్నత కోసం, దైవధర్మ బెన్నత్యం కోసం పరస్పరం అభిమానించుకునేవారికి 
ప్రళయదినాన దేవుని సన్నిధిలో ఎంతో గౌరవప్రదమైన స్థానం లభిస్తుందని చెప్పబడింది. ఇక్కడ 
దైవప్రవక్తలు వారి గౌరవస్థానాన్ని చూసి ఈర్ష చెందుతారంటే వారికి ప్రవక్తల కంటే గొప్ప 
స్థానం లభిస్తుందని భావం ఎంతమాత్రం కాదు. స్వర్గంలో అందరికంటే గొప్ప స్థానాన్ని పొందేవారు 
దైవప్రవక్తలే. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ధర్మం ప్రాతిపదికపై పరస్పరం 
_ అభిమానించుకునేవారికి కూడా ఎంతో ఉన్నతస్థానం లభిస్తుంది. దాన్ని చూసి ప్రవక్తలు, 
అమరవీరులు కూడా అబ్బురపోతారు. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


383. హజత్‌ అబూ ఇద్రీస్‌ ఖౌలానీ 
(రహ్మలై) కథనం : నేనొకసారి డెమాస్కస్‌ 
లోని మప్టిద్‌కు వెళ్ళాను. అక్కడ నాకు 
ఓ యువకుడు కనిపించాడు. అతని 
ముందరి రెండు పళ్ళు మిలమిల మెరిసి 
పోతున్నాయి. ప్రజలు అతని దగ్గర 
కూర్చొని తమ మధ్య ఎర్పడే విభేదాలను 
అతనికి నివేదించుకుంటున్నారు. వాటి 
విషయంలో ఆయన అభిప్రాయాలను 
అంగీకరిస్తున్నారు. ఈయన ఎవరని నేను 
అక్కడున్న వారిని అడిగాను. వారు 
“ఈయన (దైవప్రవక్త అనుచరులు) 
ముఆజ్‌ బిన్‌ జబల్‌ అని చెప్పారు. 


మరుసటి రోజు నేను పెందలాడే 
మస్టిద్‌కు చేరుకున్నాను. కాని ఆయన 
నాకంటే ముందుగానే వచ్చి నమాజ్‌ 
చేసుకుంటున్నారు. నేను ఆయన 
నమాజు ముగించుకునేవరకు ఆగి, 
తరువాత ఆయనకు ఎదురుగా వెళ్ళి 
సలాం చేసి, “దైవసాక్షి! దైవం కోసం 
నేను మిమ్మల్ని అభిమానిస్తున్నాను” అని 
అన్నాను. దానికి ఆయన “నిజంగా దైవం 
కోసమే అభిమానిన్తున్నారా?” అని 
అడిగారు. “దైవసాక్షి! నిజంగా దైవం 
కోసమే అభిమానిస్తున్నాను” అని 
అన్నాను నేను. ఆయన మళ్ళీ “నిజంగా 
నేనా?” అని అడిగారు. నేను “నిజం. 
దైవసాక్షి!” అని విన్నవించుకున్నాను. 
అప్పుడు ఆయన నా దుప్పటి కొన 
పట్టుకొని నన్ను తన వైపుకు లాక్కుని 


544 


రు కాలా 


gt రాజా! pl లాం - TAY 

Be (రమ మ్యేడ దక Jb త! మూ 
త మటన్‌! BE రవీ! తగ ఆస్‌ 
ly 403 aye eis ఆ 2! 
ఎప! హు తయ య తో జాతం భయా 
fh gh య య. చుక 
Sw SEAR As 


or 


౪ OnE Trane se 


AES 15: అసో టయ 


Caf: Jd WE Es af: క 
pare al: SF 
a టు ట్ర! యయ 


అయో! పలా 
దు లీజ్‌ 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


“మరయితే ఈ శుభవార్త విని సంతో 
షించు. దైవప్రవక్త (సల్లం) ఇలా చెబు 
తుండగా నేను విన్నాను - 


“దేవుడు - తన కోసం పరస్పరం అభిమా 
నించుకునేవారిని, తనకోసం ఒకచోట 
సమావేశమయే్యేవారిని, తన కోసం 
ఒండొకరిని సందర్శించు కునేవారిని, 
తన కోసం ఒండొకరిపై ఖర్చుచేసేవారిని 
తాను తప్పకుండా (ప్రేమిస్తానని అంటు 
న్నాడు.” 

(ఈ హదీసు దృఢమైనది. దీనిని ఇమామ్‌ 
మాలిక్‌ తన గ్రంథం 'మువత్తాలో 
పేర్కొన్నారు.) 

హజ్ఞర్‌తు' అంటే పెందలాడే వెళ్ళటం. 
“ఆల్లాహి ఫ ఖుల్‌తు అల్లాహి” ఇందులో 
మొదటి అల్లాహ్‌ పదాన్ని దీర్ధంగా, 
రెండవ పదాన్ని హస్వంగా పలకాలి. 
దీర్ధంగా “ఆల్లాహి' అని పలికితే అది 
ప్రశ్నార్థకాన్ని సూచిస్తుంది. 


545 


Galak, 


his A dr ఎక 419, 


త్రో ul ID 
<UL 13) రాం చూ (ర్స = 

uy re IE యాట rope 
చమ్మ క ద Mes 
Js eal TOY dl: Far) 
gb papain 
| et 


(ముఅత్తా ఇమామ్‌ మాలిక్‌లోని కవితా ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


1. ఏ పనిచేసినా దైవప్రసన్నతను దృష్టిలో పెట్టుకొని చేసేవారు దేవుని అభిమానానికి 


పాత్రులవుతారు. 


జ మనిషికి ఎవరిపట్లనయినా (ప్రేమాభిమానాలుంటే ఆ విషయం అతనికి తెలియజేయాలి. 
రః ఇతరులు ప్రార్థనలో నిమగ్నులై ఉన్నప్పుడు వారిని కలుసుకోవాలనుకునేవారు, వారు 


ప్రార్థన ముగించుకునేంతవరకు వేచి ఉండాలి. ప్రార్థన సమయంలో వారికి ఎదురుగా 
కూర్చోకూడదు. దీనివల్ల వారి ఏకాగ్రతకు భంగం కలిగే అవకాశం ఉంది. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


384. హజ్రత అబూ కరీమా మిఖ్‌దాద్‌ 
బిన్‌ మాదీకరిబ్‌ (రజి)/కథనం ప్రకారం 
దైవప్రవక్త (స) ఇలా ప్రబోధించారు: 
మనిషికి తన (తోటి) సోదరుని పట్ల అభి 
మానముంటే, తాను అతన్ని అభిమాని 
స్తున్నట్లు అతనికి తెలియజెయ్యాలి. 


(దీనిని అబూదావూద్‌ మరియు 
తిర్మిజీలు ఉల్లేఖించారు. తిర్మిజీ దీనిని 
ప్రామాణికమైనదిగా ఖరారు చేశారు.) 


546 


GAN, 


ఆయు! స్కై gl oe గ! 

కో! ర ద dl తోం చు 
ప ప్ప రువ! 80 2౮6 
పలి భనీ ట్వ yl oly) ట్లో 


ళీ ud 
అర్ర దూ 


(సుననె తిర్మిజీలోని ఐహిక అనాసక్తత ప్రకరణం, సుననె అబూదావూద్‌లోని సంస్కార 


(ప్రకరణం, 
ముఖ్యాంశాలు 


ఎదుటివ్యక్తికి తాను అతన్ని అభిమానిస్తున్నట్టు తెలియజేయటంలోని మర్మం 
ఏమిటంటే, ఈ సంగతి ఎదుటి వ్యక్తికి కూడా తెలిసిపోతుంది. అప్పుడు అతను కూడా మొదటి 
వ్యక్తిని అభిమానించటం మొదలుపెడతాడు. ఫలితంగా వారి మధ్య స్నేహం ఏర్పడుతుంది. 
దైవం కోసం చేసే ఈ స్నేహం ధర్మానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. 


385. హజ్రత్‌ ముఆజ్‌ (రజి) కథనం 
ప్రకారం దైవప్రవక్త (స) ఒకసారి తన 
చెయ్యి పట్టుకొని ఇలా అన్నారు : ఓ 
ముఆజ్‌! దైవసాక్షిగా చెబుతున్నాను. 
నేను నిన్ను (ప్రేమిస్తున్నాను. ఇంకా ఓ 
ముఆజ్‌! ప్రతి నమాజు తరువాత 
“అల్లాహుమ్మ అయిన్నీ అలా జిక్రిక, వ 
షుక్రిక వ హుస్ని ఇబాదతిక్‌' (దేవా! 
నేను నీ ధ్యానం చేయటానికి, నీకు 
కృతజ్ఞతలు తెలుపుకోవటానికి, తగు 
రీతిలో నిన్ను ఆరాధించటానికి నాకు 
సహాయం చెయ్యి) అని చెప్పటం 
మాత్రం వదలిపెట్టవద్దని నేను నీకు 
ఉపదేశిస్తున్నాను.) (ఈ హదీసు 
దృఢమైనది. దృఢమైన ఆధారాలతో 


Sh యి Al gost pes TA 
Ree లేకు 8 షప! జక 4! Jig 
కయ దత! సడ SA lial, 
a ర్పెట్‌ పం ట్ర్‌ ఆ యో 
తా త్రము ప్రక లాపీ! 
ss మన (గి దయా. bss 
poe th gly 


https://teluguislam .net 


వాదీను కిరణాలు 547 GN, 


అబూదావూద్‌ మరియు నసాయీలు 
దీనిని ఉల్లేఖించారు.) 
(సుననె అబూదావూద్‌లోని వత్‌ ప్రకరణం, నుననె నసాయీలోని నమాజ్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


ఈ హదీసులో దైవప్రవక్త (స) తాను ముఆజ్‌ (రజి)ని అభిమానిస్తున్నానన్న సంగతి 
ఆయనకు తెలియజేసిన తరువాత ఆయనకు ఓ ధర్మాదేశాన్ని బోధించారు. దీనిద్వారా 
తెలిసేదేమిటంటే దైవం కోసం పరస్పరం అభిమానించుకునేవారు, స్నేహం చేసేవారు ధార్మిక 
విషయాల్లో ఒండొకరికి సహాయపడుతూ ఉండాలి. పరస్పరం ధర్మాదేశాలను గురించి 


బోధించుకుంటూ ఉండాలి. 


386. హజ్రత్‌ అనస్‌ (రజి) కథనం : ఒక 
వ్యక్తి దైవప్రవక్త (స) దగ్గర కూర్చొని 
ఉండగా ఇంకో వ్యక్తి అతని సమీపం 
నుండి వెళ్ళాడు. అప్పుడు దైవప్రవక్త 
దగ్గర కూర్చున్న వ్యక్తి, వెళుతున్న వ్యక్తి 
వైపు చూపిస్తూ) “దైవప్రవక్తా! నేను ఇతన్ని 
ప్రేమిస్తున్నాను” అని అన్నాడు. “మరి 
ఈ విషయం అతనితో చెప్పావా?” అని 
అడిగారు దైవప్రవక్త (స). అందుకా వ్యక్తి 
“చెప్పలేద న్నాడు. అప్పుడు ఆయన 
“నువ్వీ సంగతి అతనికి తలియజెయ్యి” 
అని ఆదేశించారు. దైవప్రవక్త (స) 
ఆదేశం విని (తక్షణమే) ఆ వ్యక్తి అతన్ని 
కలుసుకొని “దైవం కోసం నేను నిన్ను 
(ప్రేమిన్తున్నాను” అని చెప్పాడు. 
అందుకతను “ఎవరికోసం నువ్వు నన్ను 
(ప్రేమిస్తున్నావో ఆయన కూడా నిన్ను 
(ప్రేమించుగాక!” అని దీవించాడు. 
(అబూదావూద్‌ దీనిని దృఢమైన 
ఆధారాలతో వెలికితీశారు.) 


రీ! యా Al gs) gl ద్రం - TA 

ఉప క సవ షురు 
Je Hh Ed i tal dys G 0G 
dG న రత Wel : స్త £51 
తత్త త రవ Ah ath 
ho el లీ! యీ రడ 4! 


poe eh 333 »l 


(సుననె అబూదావూద్‌లోని నంస్కార ప్రకరణం) 


——కా తగాదా 


https://teluguislam.net 


శ్‌ 


వాదీను కిరణాలు 548 రడ కాళ 


ఫో 


47వ అధ్యాయం 


gels ey యయ! టం దమ యవ 
Glass ధో 
దైవానికిష్టమయిన దాసుని లక్షణాల గురించి, అటువంటి 
లక్షణాలను అలవరచుకోవటానికి ప్రయత్నించటం 
గురించి.... 


దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ సెలవిచ్చాడు: ఫ్ర నమ 45 > Ju తీ! Jb 


“ప్రవక్తా! నీవు ప్రజలకు ఇలా చెప్పు : మీకు. శీల శం HWS సప gat వ! 


నిజంగానే అల్లాహ్‌ పట్ల (పేమ ఉంటే నన్ను 0౮ 6) :ల%ఎ | క త్ర 


Gh లం 


Arh Av AA or Ge అ worn 
FH AEs rns “4 


అనుసరించండి. అప్పుడు అల్లాహ్‌ మిమ్మల్ని a ఆడ గల (మం ప 

గ్రేమిస్తాడు. మీ పాపాలను మన్నిస్తాడు. ఆయన 

అమితంగా శ్షమించేవాడూ అనన్యంగా _ : 
గ్గ హు చ జ! nan 

కరుణించేవాడూను.” (ఆలి ఇమాన్‌ : 31) HM ed Age I be లే సప! 
AS us (eS షర! LE PPP 

ఇంకొకచోట ప్రభువు ఇలా సెలవిస్తున్నాడు: పయట్టడ పరయ మననము పట్లు 


Lot వటట!) Csi 
“విశ్వాసులారా! మీలో ఎవరైనా తమ ధర్మంనుడి శ sal 


వైదొలగిపోతే (పోవచ్చు), అల్లాహ్‌ ఇంకా 
ఎంతోమందిని సృష్టిస్తాడు. అల్లాహ్‌ వారిని 
(ప్రేమిస్తాడు. వారు అల్లాహ్‌ను ప్రేమిస్తారు. వారు 
విశ్వాసుల పట్ల మృదువుగానూ, అవిశ్వాసుల 
వట కఠినంగానూ ప్రవర్తిస్తారు. అల్లాహ్‌ 
మార్గంలో అవిశ్రాంత కృషి చేస్తారు. నిందించే 
వారి నిందలకు వారు భయపడరు. ఇది అల్లాహ్‌ 
అనుగ్రహం. ఆయన దానిని తాను కోరిన వారికి 
ప్రసాదిస్తాడు. ఆయన అపారమైన సాధన 
సంపత్తికి యజమాని, సర్వమూ తెలిసినవాడు.” 

(అల్‌ మాయిదా : 54) 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 549 ర కాలూ 


వివరణ 


దేవుడిని అభిమానించేవారు దైవప్రవక్తకు విధేయత చూపుతారు. దైవప్రవక్త చూపిన 
సంప్రదాయాన్ని అనుసరిస్తారు. ఆయన్ని అనుసరించకుండా, ఆయన విధానానికి విలువ 
ఇవ్వకుండా దేవుడిని (ప్రేమిస్తున్నామని చెప్పుకుంటే అది ఒట్టి బూటకమే అవుతుంది. దేవుడు 
కూడా తన ప్రవక్తను అనుసరించేవారినే యిష్టపడతాడు. కనుక దైవప్రసన్నతను చూరగొనాలంటే 
దైవప్రవక్త సంప్రదాయాన్ని అనుసరించటమే ఏకైక మార్గమని గ్రహించాలి. 

ఇకపోతే దైవాన్ని అభిమానించేవారు పై రెండవ సూక్తిలో పేర్కొనబడిన గుణగణాలను 
అలవరచుకోవాలి. విశ్వాసుల పట్ల మృదువుగానూ, అవిశ్వాసుల పట్ల కఠినంగానూ వ్యవహ 
రించాలి. దేవుని మార్గంలో ఎదురయ్యే కష్టాలను, కడగండ్లను సహనస్థయిర్యాలతో ఎదుర్కోవాలి. 


ఇలాంటి సద్గుణాలను అలవరచుకోకుండా ఎవరూ దైవ సామీప్యాన్ని, ఆయన (ప 


పాందలేరు. 


387. హజ్రత్‌ అబూ హురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (స) దేవుడు 
ఇలా అంటున్నాడని తెలియజేశారు : 


“ఎవరైనా నా మిత్రుణ్ణి ద్వేషిస్తే నేనతనిపై 
యుద్దాన్ని ree నా దాసుడు 
నేను విధించిన పనుల్ని (ఫర్ట్‌లను) నిర్వ 
రించి నా సామీప్యం పొందాలనుకుంటే, 
దాన్ని నేను అన్నింటికన్నా ఎక్కువగా 
యిష్టపడతాను. (వాటితోపాటు) నా 
దాసుడు స్వచ్చంద ఆరాధనల 
(నవాఫిల్‌) ద్వారా కూడా నా సామీప్యాన్ని 
పాందటానికి కృషి చేస్తూ ఉంటాడు. 
అది చూసి నేనతన్ని గ్రేమించటం 
మొదలుపెడతాను. నేను గనక అతన్ని 
(ప్రేమించానంటే నేనతను వినే చెవినై 
పోతాను, అతను చూసే 
పోతాను, అతను పట్టుకునే చేయినై 
పోతాను, అతను నడిచే కాలునైపోతాను. 


కన్ను నయి . 


ప్రసన్నతను 


4! wD ‘aga ul లొ _ TAY 
ఉర = త J) JG db టూ 


ET wy; J se be ib Jw 


రా తః రా! తస U3 యాలి 
NG U3 ls మప! డు ౭|| క. 
BE El SS J LG ke 


3 uC 


నర అయ ఓక a 
ఎక లే! సగ eg ra gi సో 
ale ల es (tay ‘le 
1) యీ యు! వ య 
J కు లద Pet) 
టీల క తాత 


ot gs బా! 


$3) gh 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 550 yaaa, 


అతను నన్నేదయినా అడిగితే తప్ప 
కుండా ఇస్తాను. అతను శరణు కోరితే 
తప్పకుండా నేనతనికి శరణు ఇస్తాను. 

(బుఖార్‌) 


'ఆజంతుహూ అందే నేనతనితో 
యుద్ధం ప్రకటిస్తున్నానన్న సంగతి 
అతనికి తెలియజేస్తాను అని అర్థం. 
'ఇస్తఆజనీ' అన్న పదం “ఇస్తఆజబీ అని 
కూడా ఉల్లేఖించబడింది. రెండింటికీ 
ఒకే అర్థం వస్తుంది. 


(సహీవా బుఖారీలోని (పేమైక వచనాల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

దేవుని మిత్రులు (జెలియా అల్లాహ్‌) అనదగిన వారిలో ఉండవలసిన లక్షణాలు ఈ 
హదీసులో పొందుపరచబడ్డాయి. పరిపూర్ణ భక్తీ విశ్వాసాలు కలిగివున్న వ్యక్తి మాత్రమే దేవుని 
మిత్రుడు (వలీ) అని పిలువబడటానికి అర్హుడు. దివ్య ఖుర్‌ఆన్‌లో దేవుని మిత్రుల లక్షణాలను 
గురించి వివరిస్తూ వారు విశ్వాసులు, దైవభక్తిపరులు, ధర్మపరాయణులై ఉంటారని చెప్ప 
బడింది. దాని ప్రకారం చూస్తే దైవభీతిపరుడైన ప్రతి విశ్వాసి దేవుని మిత్రుడే అవుతాడు. 
దేవుని మిత్రులంటే ఆకాశం నుండి దిగివచ్చిన వారేమీ కారు. వాళ్ళూ అందరిలాంటి మనుషులే. 
భక్తీ విశ్వాసాలు తప్ప వారిలో మానవాతీత లక్షణాలేమీ ఉండవు. 


కొంతమంది అమాయకులు దేవుని మిత్రులంటే మానవాతీత వ్యక్తులనీ, వారిలో 
అసామాన్య శక్తులుంటాయనీ, వారు అద్భుతాలు, మహిమలు సృష్టించగలవారయి ఉంటారని 
తలపోస్తుంటారు. ధర్మంతో ఎమాత్రం సంబంధం లేకుండా, కనీసం తమ శరీర శుభ్రత 
గురించయినా పట్టించుకోకుండా బజారుల వెంబడి తిరిగే పిచ్చివాళ్ళని పట్టుకొని దేవుని 
మిత్రులని అంటుంటారు. ఇది ప్రజల మూర్ధత్వం కాకపోతే ఏమిటి?! మతి స్థిమితం లేని 
పిచ్చివాళ్లు, ధర్మాదేశాల్ని పట్టించుకోని వాళ్ళు 'జెలియా అల్లాహ్‌' ఎలా అప) వాస్తవానికి 
దేవుని మిత్రులనదగినవారు దైవాదేశాల్ని, దైవప్రవక్ష సంప్రదాయాన్ని తు.చ. తప్పకుండా 
పాటిస్తారు. దైవభీతి, ధర్మపరాయణతలు మూర్తీభవించిన వ్యక్తిత్వం గలవారయి ఉంటారు. 
అలాంటి దేవుని ప్రియదాసుల్ని ద్వేషించటం, వారితో వైరాన్ని పెంచుకోవటం దేవునితో 
శత్రుత్వాన్ని కొని తెచ్చుకోవటంతో సమానం. పరిపూర్ణ విశ్వాసం గలవారు దేవుని దృష్టిలో 
కూడా ఆదరణీయులుగా పరిగణించబడతారు. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 551 Salat, 


విశ్వాసి దేవుని విధుల్ని పాటిస్తూ, స్వయంగా తన తరపునుండి కూడా (నఫి ల్‌) ఆరాధనలు 
చేస్తూ దైవసామీప్యాన్ని పొందటానికి కృషి చేస్తూ ఉంటాడు. ఆ విధంగా కృషిచేసి అతను 
చివరకు దైవప్రసన్నతను చూరగొంటాడు. దేవుడు అతన్ని తన ప్రియదాసుడిగా చేసుకుంటాడు. 
అతనికి ప్రత్యేక రక్షణ కల్పిస్తాడు. వారి అవయవాల ద్వారా చెడుపనులు జరగకుండా కాపాడ 
తాడు. ఇక ఆ దాసుడు ఏది విన్నా, ఏది చూసినా, ఏది చేసినా దైవాభీష్టాన్ని దృష్టిలో పెట్టుకునే 
చేస్తాడు. దేవుడు అసహ్యించుకునే విషయాల జోలికి పోకుండా తన్ను తాను కాపాడుకోగల్లుతాడు. 
దేవుడు దాసుని కన్ను, చెవి, చెయ్యి, కాలు అయిపోవడమంటే భావం ఇదే! 

కాని బహుదైవారాధకులు కొందరు దేవుడు నిజంగానే వలీల చెవులుగా, కళ్ళుగా, 
కాళ్ళుగా రూపుచెందుతాడని, వారిలో అంతర్లీనమైపోతాడని ఆఖరికి ఈ వలీలే భగవదవతారం 
ఎత్తుతారని ఈ హదీసుకు వక్రభాష్యం చెబుతుంటారు. ఇలాంటివారు దేవునితోపాటు 
ఎవరినయినా ప్రార్థించవచ్చని అంటారు. సహాయం అవసరమైనప్పుడు, యా అల్లాహ్‌ అనే 
బదులు యా ముహమ్మద్‌!, యా అలీ! యా హుసైన్‌! యా అబ్బుల్‌ ఖాదిర్‌! అని కూడా 
అర్థిస్తారు. నిజానికి ఇదంతా మార్గభ్రష్టతే. ఇంకా చెప్పాలంటే ఇది “షిర్క్‌ (అంటే దైవానికి 
ఇతరుల్ని సాటి కల్పించటం)తో సమానం. 

ఆరాధనలన్నిటిలో విధులకు (ఫర్డ్‌లకు) ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. దేవుని విధులను 
పాటిస్తూ, దైవ సామీప్యాన్ని పొందే మార్గం ఇతర మార్గాలన్నిటికన్నా దేవునికి అత్యంత 
ప్రియమైనది. ఎందుకంటే ఫర్డ్‌ ఆరాధనలు ధర్మానికి పునాదుల్లాంటివి. పునాది గట్టిగా లేకపోతే 
కట్టడం కూడా బలహీనంగానే ఉంటుంది. అదేవిధంగా విధుల్ని నిర్వర్తించకుండా కేవలం 
నఫిల్‌ ఆరాధనలు చేస్తే దానివల్ల ఒనగూడే ప్రయోజనం ఏమీ ఉండదు. ఫర్డ్‌లను నిర్వర్తించని 
వాడు అసలు ముస్లిం అని చెప్పటానికి అనర్హుడు. ఫర్డ్‌ ఆరాధనల్ని వదలిపెట్టేవారికి ఖుర్‌ఆన్‌ 
హదీసుల్లో ఎన్నో హెచ్చరికలు చేయబడ్డాయి. కాని నఫిల్‌ ఆరాధనల్ని వదలిపెట్టిన వారిని 
తప్పుపట్టడం జరగదు. అయితే ఫర్ట్‌లతో పాటు నఫిల్‌ కార్యాలు కూడా పాటిస్తే దాని ప్రయోజనం 
మరింత ఎక్కువవుతుంది. దైవ సన్నిధిలో గౌరవప్రదమైన స్థానం లభిస్తుంది, అలాంటి వారే 
దేవుని మిత్రులవుతారు. 

దేవుడు తన ప్రియదాసుల ప్రార్థనల్ని తప్పకుండా అంగీకరిస్తాడు. వారు కోరింది 
ఇవ్వటానికి సదా సిద్ధంగా ఉంటాడు. అయితే ప్రార్థన స్వీకరించబడుతుందంటే తక్షణమే 
వారు అనుకున్నది జరిగిపోతుందని అర్థం ఎంతమాత్రం కాదు. దేవుడు పరిస్థితుల 
ఉచితానుచితాలను బట్టి త్వరగాగాని లేదా కొంచెం ఆలస్యంగాగాని వారి ప్రార్థనల్ని 
స్వీకరిస్తాడన్నదే దాని భావం! 


చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) 
ల ర యు! yw తవ! pp 
ఇలా తెలియజేశారు: దేవుడు తన apes os స్టే 


దాసుడ్ని డ్రైమించినప్పుడు, “దేవుడు or టల bw Ee ge “i! | 
ఫలానా దాసుడ్ని (ప్రేమిస్తున్నాడు కాబట్టి Alo} యమ! J శ ME రల స్తా 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


నువ్వు కూడా అతన్ని ప్రేమించు” అని 
జిబయీల్‌ దూతకు చెబుతాడు. 
దైవాదేశం మేరకు జిబ్రయీల్‌ కూడా ఆ 
దాసుడ్ని (ప్రేమించటం మొదలుపెడ 
తారు. ఆ తరువాత ఆయన నింగినున్న 
వారి ముందు, "దేవుడు ఫలానా దాసుణ్ణి 
(ప్రేమిస్తున్నాడు. కాబట్టి మీరు కూడా 
అతడిని గ్రేమించండి” అని అంటారు. 
దాంతో ఆ దాసుడ్ని నింగినున్న వారు 
కూడా (పేమించడం మొదలుపెడతారు. 
తరువాత నేలనున్న వారిలోనూ అతనికి 
ఆదరణ లభిస్తుంది. (బుఖారీ - ముస్లిం) 


ముస్లింలోని వేరొక ఉల్పేఖనంలో ఇలా 
ఉంది : దేవుడు ఎ దాసుడినయినా 
(ప్రేమించినప్పుడు జిబ్రయీల్‌ దూతను 
పిలిచి, “నేను ఫలానా దాసుడ్ని ప్రేమిస్తు 
న్నాను. కనుక నువ్వు కూడా అతన్ని 
పేమించాలి” అని అంటాడు. దేవుని 
ఆదేశం విని జిబ్రయీల్‌ కూడా ఆ వ్యక్తిని 
డేమించటం మొదలుపెడతారు. ఆ 
తరువాత నింగినున్న వారితో, “దేవుడు 
ఫలానా వ్యక్తిని ప్రేమిస్తున్నాడు కనుక 
మీరు కూడా అతన్ని ప్రేమించండి” అని 
జిబ్రయీల్‌ చెబుతారు. దాంతో నింగి 
నున్నవారూ అతన్ని (్రేమిస్తారు. 
తరువాత అతనికి నేలనున్నవారిలోనూ 
ఆదరణ లభిస్తుంది. 

అదేవిధంగా దేవుడు ఎ దాసుడినయినా 
ద్వేషించినప్పుడు జిబ్రయీల్‌ దూతను 
పిలిచి “నేను ఫలానా వ్యక్తిని ద్వేషిస్తు 


552 


ర కాలా 


యి! RES హా య త 
త క ou 5 క 1 
Ee, ENP PRY ToT 
J LI జాడ లే 
Tae ESTs} Jw al ర) :3§ త! J 
30 fra ss % % a LW 
btw El gl Jw or ల 


SE 5 


ఆవ! సత దుక పో 


https://teluguislam.net 


ద్వేషించు' అని అంటాడు. దేవుని ఆజ్ఞ 
మేరకు జిబ్రయీల్‌ కూడా అతన్ని ద్వేషి 
స్తారు. తరువాత ఆయన నింగినున్న 
వారి ముందు, “దేవుడు ఫలానా వ్యక్తిని 
ద్వేషిస్తున్నాడు. కాబట్టి మీరు కూడా 
అతన్ని ద్వేషించండి” అని ప్రకటిస్తారు. 
దాంతో నింగినున్న వారు కూడా అతన్ని 


wt RENE డట రీ రేకు 
Beet: 
Hor SIs పోర్టు లనే! 
ర యాస్‌ sai gy: రన 
ఉరీ! యమ! లేత తడిసే he 
క గాం పయత ఉం ప్ర 
oe ge “పు త్రో, 


ద్వేషిస్తారు. ఆ తరువాత నేలనున్న 
వారిలో కూడా అతని పట్ల ద్వేషభావం 
పుడుతుంది.” 


(సహీహ్‌ బుఖారీలోని నృష్టి ఆరంభ ప్రకరణం, నహీ 
- నత్సంబంధాల ప్రకరణం) 


హ్‌ ముస్తీంలోని నత్కార్యాలు 


ముఖ్యాంశాలు 

దేవుని ప్రియదాసులకు లభించే ప్రతిఫలం ఏమిటో ఈ హదీసులో వివరించబడింది. 
దేవుని అభిమానానికి పాత్రుడైన వాడు నింగినున్న వారిలోనూ, నేలనున్న వారిలోనూ 
ఆదరణీయుడిగా పరిగణించబడతాడు. దీనికి విరుద్ధంగా దేవుని ఆగ్రహానికి గురయినవాడికి 
రెండు లోకాల్లోనూ పరాభవమే మిగులుతుంది. ప్రాపంచిక జీవితంలో ఎవరయినా 
పేమాభిమానాలకు పాత్రులు కాగలిగారంటే వారి నైజంలో ఉన్న మంచితనం, సాధుస్వభావం 
మూలంగానే వారు ఆ స్థితికి ఎదిగారని గమనించాలి. అంటే వారు మంచిని మంచిగా, చెడును 
చెడుగానే తలపోస్తారు. అయితే మనిషి నిరంతరం పాపాలకు పాల్పడుతూపోతే క్రమక్రమంగా 
అతని నైజం (గుణం, స్వభావం) కూడా మారిపోతుంది. అదేగనక జరిగితే అతడు మంచిని 
చెడుగా, చెడును మంచిగా నమ్మే నికృష్ణ స్థితికి దిగజారుతాడు. అట్టి పరిస్థితిలో లోకంలో 
అతని నిర్ణయాలకు, అభిప్రాయాలకు విలువ లేకుండా పోతుంది. ఎందుకంటే ఇలాంటి 
పాపాత్ములు సాధారణంగా సజ్జనులను యిష్టపడరు. దుర్మార్గుడు. ఎల్లప్పుడూ దుర్మార్గుల 
స్నేహాన్నే కోరుకుంటాడు. 


398. హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా) 144 తీ! సప సట స AG 

కథనం : దైవప్రవక్త (స) ఒకాయన్ని “న్స ఆ కధ తప శక శ ర్క 61 
ఒకానొక సైనికపటాలానికి నాయకునిగా. ఆహో eg: ఆమో సక రవ 
నియమించి పంపారు. ఆయన తన 


wm nh 


వ యస 


https://teluguislam.net 


సు యు కసే 


వాదీను కిరణాలు 


తోటి సైనికులకు నమాజు చేయించి 
నప్పుడల్లా ఖుర్‌ఆన్‌ పారాయణం చేసి 
నప్పుడు చివరగా “ఖుల్‌హువల్లాహు 
అహదడ్‌' (సూరా తప్పకుండా) చదివే 
వారు. సైనికదళం తిరిగి వచ్చిన తరు 
వాత అందులోని సైనికులు దైవప్రవక్తకు 
ఈ విషయం చెప్పారు. అందుకాయన 
“ఆ వ్యక్తి అలా ఎందుకు చేస్తాడో అడ 
గండి” అని అన్నారు. వాళ్ళు ఆయన్ని 
ఈ విషయం గురించి అడగ్గా, 
“ఇందులో కరుణామయుని గుణాలు 
పొందుపరచబడ్డాయి. అందుకే దాన్ని 
(ఎక్కువగా) చదవ టాన్ని నేను యిష్టపడ 
తాను” అని ఆ వ్యక్తి చెప్పాడు. అప్పుడు 
ఆయన “మరయితే దేవుడు కూడా 
అతన్ని యిష్టపడుతున్నాడని అతనికి 
తెలియజేయండి” అని అన్నారు. 
(బుఖారీ - ముస్తిం) 


(సహీహ్‌ బుఖారీ తౌహీద్‌ ప్రకరణం, 


ముఖ్యాంశాలు 


554 


Git, 


yl లట క్త త! J) తము సస 
క ey 45 బ్రిజ్‌ 3 ట్ర 
ts i క్ర! tb ఒర! చు ఉక 
“sl ర్‌! ఫే క్త పంటు 66 

టం ర్రీట కేట్‌ 


నహీవా ముస్థింలోని నమాజ్‌ ప్రకరణం) 


దేవుని గుణగణాలతో నిండివున్న దివ్య ఖుర్‌ఆన్‌ సూక్తుల్ని, సూరాల్ని యిష్టపడటం, 
వాటిని మాటిమాటికీ పఠిస్తూ ఉండటం ద్వారా కూడా దైవాభిమానాన్ని చూరగొనవచ్చు. ఈ 
హదీసు ద్వారా బోధపడుతున్న మరొక ముఖ్య విషయం ఏమిటంటే, నమాజులోని ప్రతి రకాత్‌లో 
ఖిరాత్‌ (దివ్య ఖుర్‌ఆన్‌ పారాయణం) చేసినప్పుడు చివరగా “ఖుల్‌హువల్లాహు అహద్‌” సూరా 
పఠించటం ధర్మసమ్మతమే. ఇందులో షరీఅత్‌పరమైన ఆంక్షలేమీ లేవు. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


48వ అధ్యాయం 


555 


eli] రో pil gly EA 
ఎ్రభ్ర డల మడు పజ్తాయ! 


సజ్జనుల్ని, బలహీనుల్ని, అభాగ్యుల్ని 
హింసించటం మహా పాపం 


దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ సెలవిచ్చాడు : 


ఏ తప్పూ చేయకపోయినప్పటికీ విశ్వాసులైన 
స్రీ పురుషుల్ని కష్టపెట్టేవారు, ఒక పెద్ద అభాండ 
భారాన్ని ఒక బహిరంగ నేరాన్ని తమ నెత్తిన 
మోపుకున్నట్లే. (అల్‌ అహ్‌జాబ్‌ : 57) 


ఇంకొకచోట ఆయన ఇలా అన్నాడు : 


“నీవు అనాధల పట్ల దురుసుగా ప్రవర్తించకు. 
యాచకుజణ్ణి కసురుకోకు.” (అజ్‌ జుహా : 9,10) 


ఈ అధ్యాయానికి సంబంధించిన హదీసులు 
చాలా ఉన్నాయి. వాటిలో ఇంతకు ముందు 
అధ్యాయంలో వచ్చిన, “ఎవరైనా నా దొసుడ్ని 
ద్వేషిస్తే నేనతనిపై యుద్దాన్ని ప్రకటిస్తాను” 
అన్న హదీసు, ఇంకా “అనాధుల పట్ల మృదు 
వుగా వ్యవహరించాలి" అన్న అధ్యాయంలో “ఓ 
అబూబక్ర్‌! నీవు గనక వారి మనసును 
నొప్పించినట్లయితే దేవుడు కూడా నిన్ను 
కోపగించుకుంటాడు” అన్న ప్రస్తావన గల సాద్‌ 
బిన్‌ అబూ వఖ్గాస్‌ హదీసులు ఈ అధ్యాయానికీ 
వర్తిస్తాయి. 


ఈ ర / ఫే యట! J 
క. sg I 
డీ డు యమో ము 
Pn yds JU) [oA విజ్య!) 
శనై రే ధ్రి సక 
Lie \4 వాట! 

వు పాయం pL NU, 
పి స్ప J ఆమ ja ili J ఆటీ 


y= ome (టం wae (ef 
వ ie న! pe] ib 
తప్‌ Cail ఏన స! ఉక పప 


https://teluguislam.net 


. వాదీను కిరణాలు 556 ర కాలా 


390. హజ్రత్‌ జుందుబ్‌ బిన్‌ అబ్బుల్హాహ్‌ ఎ! యా తాః whiz yey FA 
(రజి) కథనం ప్రకారం దైవప్రవక్త (స) హక. ఎ! am) లేం 
ఇలా ఉదోోధించారు : ఉదయం (ఫజ్ర్‌) a We fe 3 
ea వ్యక్తి దేవుని రక్షణలో ఈ కీతో రో సాలా లో 
ఉంటాడు. తన రక్షణ విషయంలో “క pe So a 5 oi 
(జోక్యం కల్పించుకున్నారని) దేవుడు హ్‌ తృ బర కక ప్ర పప 
మిమ్మల్ని నిలదీసే స్థితి రాకూడదు «pie ely GG pr le 
సుమా! ఎందుకంటే ఆయన ఎవరి 

నయినా ఎదయినా విషయంలో 

నిలదీశాడంటే, ఇక అతన్ని పట్టుకొని 

నరకాగ్నిలో బోర్లాపడేస్తాడు. (ముస్లిం) 


(సహీహ్‌ మున్లింలోని మస్టిదుల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

ఈ హదీసులో 'జిమ్మతుల్లాహ్‌' అనే పదం వాడబడింది. దీనికి “దేవుని రక్షణ' లేదా 
“దేవుని ఒప్పందం' అనే రెండు అర్థాలున్నాయి. కాబట్టి ఈ హదీసుని మనం రెండు విధాలుగా 
అర్థం చేసుకోవచ్చు. దేవుని రక్షణ అనే అర్థాన్ని తీసుకుంటే దాని ప్రకారం, ఫజ్‌ (ఉదయం) 
నమాజు చేసిన వ్యక్తికి దేవుని రక్షణ ఏర్పడుతుంది. అతన్ని రక్షించే బాధ్యత దేవుడు తనపై 
వేసుకుంటాడు. అలాంటప్పుడు ఆ సత్పురుషుణ్జి బాధిస్తే దేవుడి రక్షణలో జోక్యం 
కల్పించుకున్నట్లవుతుంది. ఆ పాపానికి ఒడిగట్టిన వారిని దేవుడు పట్టుకొని శిక్షిస్తాడు. 

ఇకపోతే జిమ్మతుల్లాహ్‌ అనే పదానికి దేవుని రక్షణకు బధులు దైవ ఒప్పందం అనే 
అర్థాన్ని తీసుకుంటే, అప్పుడు హదీసు భావం ఈ విధంగా ఉంటుంది : ఫజ్ర్‌ నమాజు చేసిన 
వ్యక్తి తాను ఇక ఆ రోజల్లా మంచిపనులే చేస్తానని, చెడులకు దూరంగా ఉంటానని దేవునితో 
ఒప్పందం చేసుకున్నట్లు లెక్క. ఇక ఆ తరువాత అతను తన వాగ్దానాన్ని భంగపరచి చెడు 
కార్యాలకు పాల్పడితే పరలోకంలో దేవుడు అతన్ని తన ఒప్పందం గురించి నిలదీస్తాడన్నమాట. 
మొదటి భావాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ హదీసును ఈ అధ్యాయం క్రింద ప్రస్తావించటం 
జరిగింది. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 557 Galt, 


49న అధ్యాయం 
SE టట! pl sy ధర £4 
= తో కళ 
ఆహ! (| hls యి! 


ప్రజలతో వారి బాహ్యాచరణల్ని బట్టి వ్యవహరించాలి, వారి 
ఆంతరంగిక వ్యవహారాలు దేవుడు చూసుకుంటాడు 


దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ సెలవిస్తున్నాడు: sab Ef? య al. ౮౮ 
“ఒకవేళ వారు (దైవతిరస్కారులు, బహుదైవా తృ ఫ్య ఏ4 కట! పు హేయ! 
రాధకులు) పశ్చాత్తాపపడితే, నమాజు స్టాపిస్తే, Lo: 
జకాత్‌ ఇస్తే ఇక వారి మానాన వారిని వదలి న 
పెట్టండి.” (అల్‌ తౌబా : 5) 


వివరణ 


అవిశ్వాసులెవరైనా తాము గతంలో చేసిన దైవతిరస్కారానికి, బహుదైవారాధనకు 
పశ్చాత్తాప భావంతో కుమిలిపోతూ ఇస్లాం స్వీకరించి, నమాజ్‌, జకాత్‌, ఉపవాసాలు మొదలగు 
ఇస్లామీయ ఆదేశాల్ని ఆచరించటం మొదలుపెడితే ఇక వారి ధనమాన ప్రాణాలను కాపాడటం 
తోటి ముస్టింల బాధ్యతగా పరిగణించబడుతుంది. ఒకవేళ వారి విశ్వాసంలో కాపట్యమున్నా 
లేదా స్వార్థ ప్రయోజనాల కోసం ఇస్తాం స్వీకరించినా పైకి వారు నమాజ్‌, జకాత్‌ లాంటి 
విధులు నిర్వర్తిస్తూ ఉన్నంత కాలం వారిని ముస్టింలుగానే పరిగణించాలి. ఇతర ముస్లింల 
మాదిరిగా వారి ధనప్రాణాలకూ ఇస్లామీయ రాజ్యంలో రక్షణ కల్పించాలి. ఇస్లాం ధర్మం ప్రజలతో 
వారి బాహ్య ఆచరణల్ని బట్టి వ్యవహరించమని ఆదేశిస్తోంది. కనుక ఒక వ్యక్తిలో కాపట్యం, 
అవిశ్వాసం స్పష్టంగా బహిర్గతం కానంతవరకూ అతన్ని కపటిగా, అవిశ్వాసిగా ఖరారు చేయటం 
తగదు. ఎవరి మనసులో ఏముందో ఎవరు తొంగిచూడగలరు? కనుక వారి అంతర్గత 
వ్యవహారాన్ని దైవానికి వదలిపెట్టాలి. ఆ విషయాన్ని దేవుడు చూసుకుంటాడు. 


అయితే ఎవరైనా నోటితో తాము ఇస్లాం స్వీకరించామని చెప్పి, ధర్మంలోని మౌలిక 
విషయాలను విశ్వసించటానికి నిరాకరిస్తే మాత్రం వారు ముస్లింలుగా పరిగణించబడటానికి 
అర్హులు కారు. ఉదాహరణకు దైవప్రవక్త (స) అంతిమ ప్రవక్త అనీ, ఆయనతో ప్రవక్తల 


https://teluguislam.net 


హదీసు కిరణాలు 558 GANG, 


పరంపర సమాప్తమయిపోయిందన్నది ఇస్లాం ధర్మంలోని ప్రధానాంశం. దీనిని అంగీకరించకపోతే 
మొత్తం ధర్మాన్నే తిరస్కరించినట్లవుతుంది. ఇలాంటి వారికి ఇస్లాంలో ఎలాంటి స్థానం లేదు. 
ఇంకా చెప్పాలంటే వీరిని ధర్మభ్రష్టులుగా, మార్గవిహీనులుగా పరిగణించాలి. 

391. హజ్రత్‌ ఇబ్నె ఉమర్‌ (రజి) కథనం 4! లాం ol ర్రాత ఎ కోక) 
అకారం. ద క (సల్లం) ఇలా [క్ష డర :ఎ5 జక ఈ ddl pe 
ప్రవచించారు : “అల్లాహ్‌ తప్ప వేరొక uly has eT pd 
ఆరాధ్యుడు లేడనీ, ముహమ్మద్‌ (స) Hs ఆమా ౮ 

దైవప్రవక్త అనీ ప్రజలు సాక్ష్యం ఇవ్వ (సత్త (al ల శయ 2 Sls al! 
నంతవరకూ, (ఆ తరువాత) నమాజ్‌ +యీ 1s BO) య్‌ al 
స్థాపించి, జకాత్‌ దానం చెల్లించనంత క్రెహ్మ $y జ్‌ యు pb మ 
వరకూ వారితో యుద్ధం చేస్తూ ఉండా ర్‌ు ళం టీ! pr pene pel 
లని నాకు ఆదేశ మయింది. వారు ఈ Me 
విధులు నెరవేరిస్తే ఇస్టామీయ చట్టాలకు + 
అనుగుణంగా వారి ధనప్రాణాలకు నా 

నుండి రక్షణ ఉంటుంది. (ఇస్లామీయ 

చట్టాలకు అనుగుణంగా అంటే వారు 

ఎవరినన్నా అన్యాయంగా హత్య చేస్తే 

దానికి ప్రతిగా వారికి కూడా మరణ 

దండన ఉంటుంది). ఆ తరువాత వారి 

(అంతర్గత వ్యవహారాల) లెక్కను 

దేవుడు చూసుకుంటాడు.” 


(బుఖారీ - ముస్తిం) 


(సహీహ్‌ బుఖారీ మరియు నహీహ్‌ ముస్తింలలోని విశ్వాన ప్రకరణాలు) 


ముఖ్యాంశాలు 

ఇస్లాంలో జిహాద్‌ లక్ష్యం - ఈ ధరిత్రిని దైవతిరస్కార మాలిన్యం నుంచి, బహుదైవత్వ 
పోకడల నుంచి ప్రక్షాళనం చేయటం. లోకం నుండి అన్యాయాన్ని, అక్రమాలను, దౌర్జన్యాలను 
పారద్రోలటం. ఈ ఆశయ సిద్ధికోసం ఇస్లాం ధర్మం సదా కృషి చేస్తూ ఉంటుంది. ఈ సమున్నత 
లక్ష్యం పూర్తిగా నెరవేరనంతవరకు లోకంలో జిహాద్‌ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. 
అందుకే ఒక హదీసులో జిహాద్‌ ప్రళయం వరకు కొనసాగుతుందని చెప్పబడింది. పై హదీసులో 
“ప్రజలు” అంటే బహుదైవారాధకులు, విగ్రహ పూజారులని అర్థం చేసుకోవాలి. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 559 ర కాగా 


ఇస్తాం స్వీకరించే ప్రజల ధనప్రాణాలకు ఇస్లామీయ రాజ్యం రక్షణ కల్పిస్తుంది. వారి 
సిరిసంపదలకు, ప్రాణాలకు ఎలాంటి హాని జరగకుండా కాపాడుతుంది. అయితే ఇతర 
ముస్లింలలాగానే క్రొత్తగా విశ్వసించిన వారు కూడా తమ ధనంలో నుండి జకాత్‌ దానం 
చెల్లించవలసి ఉంటుంది. వాళ్ళలో ఎవరైనా హత్యకు పాల్పడితే ఇస్లామీయ రాజ్యం హంతకు 
లకు మరణశిక్ష విధిస్తుంది. ఇస్లామీయ చట్టాలు వీరందరికీ సమానంగా వర్తిస్తాయి. 


ఇకపోతే ఈ హదీసులో వివరించబడిన ఆఖరి విషయం - క్రొత్తగా ఇస్తాం స్వీకరించే 
ప్రజలతో, వారి బాహ్య ఆచరణలకు అనుగుణంగానే వ్యవహరించాలి. వారి ఆంతరంగిక 
విషయాలను త్రవ్వి చూడాల్సిన అవసరం లేదు. వారి అవిశ్వాసం స్పష్టంగా బహిర్గతం 
కానంతవరకు వారికి ఎలాంటి హాని తల పెట్టరాదు. వారి మనోమయ వ్యవహారాలను గురించి 
దైవానికి నివేదించుకోవాలి. దైవానికి నివేదించుకోవటమంటే, ప్రళయదినాన దేవుడు వారి 
విషయంలో సరైన తీర్పు ఇస్తాడు. వారి రహస్య వ్యవహారాల గురించి ఇతర ముస్లింలను 
ప్రశ్నించటం జరగదు. ఈ ఆఖరి విషయాన్ని బోధించటం కోసమే గ్రంథకర్త ఈ హదీసును 
సదరు అధ్యాయం క్రింద ప్రస్తావించారు. దీని ప్రకారం ఒకే దేవుణ్ణి ఆరాధిస్తూ ధర్మంలో 
అనాచారాలకు పాల్పడే ముస్లింలను అవిశ్వాసులనటం భావ్యం కాదని పండితులు 
అంటున్నారు. 


392. దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రవచి  ఆ్రు(్‌ వ. రం Tt 


స్తుండగా తాను విన్నానని హజ్రత్‌ అబూ ల er see 
అబ్బుల్లాహ్‌ తారిఖ్‌ బిన్‌ అష్‌యమ్‌ (రజి) చో ర ఈ టీ ద్రాం గో 


తెలియజేశారు : అల్లాహ్‌ తప్ప వేరొక |! :౮6 ఎ :ర్పస్త్‌ హక స రుం 
ఆరాధ్యుడులేడని ప్రకటించి, అల్లాహ్‌ను |, we SG తే! J| 
త్రోసిరాజని పూజించబడే ఇతర ఆరాధ్య Se J 
వస్తువులను తిరస్కరించిన వ్యక్తి ధన 
ప్రాణాలు (ఇతరుల కోసం) నిషిద్ధం pia ely, 
అయిపోతాయి. అతని (లోపలి) వ్యవహా 
రాన్ని దేవుడు చూసుకుంటాడు. 

(ముస్లిం, 


త్‌ & లో త్‌ో 
wd lets వ్రు JU p> 


(సహీవ్‌ మున్లింలోని విశ్వాన ప్రకరణం) 
393. హజ్రత్‌ అబూ మాబద్‌ మిఖ్‌దాద్‌ ౫! మ టే ey TY 
బిన్‌ అస్వద్‌ (రజి) కథనం : ఒకసారి డై ౮0౮ యి వ ఆ 
నేను దైవప్రవక్తతో మాట్లాడుతూ, 
“యుద్ధరంగంలో నాకు ఎ అవిశ్వాసి 


531 
శ్‌ లన్‌ pf “tt sre 
ia es తలే లీ agli] స్తత! లము 


https://teluguislam.net 


హదీను కిరణాలు 


అయినా ఎదురై మేమిద్దరం పరస్పరం 
తలపడి _ పోరాడుకుంటున్నప్పుడు, 
అతను తన ఖడ్గంతో నా చేయినొకదాన్ని 
నరికి ఆ తరువాత వెంటనే ఎదో ఒక 
చెట్టుచాటుకెళ్ళి “నేను దేవుణ్ణి విశ్వసిం 
చాను' అని అన్నాడనుకోండి. అలాంటి 
వ్యక్తిని నేను హతమార్చవచ్చా?” అని 
అడిగాను. అందుకాయన (స), 
“అలాంటి వ్యక్తిని హతమార్చకూడదు” ; 
అని అన్నారు. “దైవప్రవకా! అతను నా 
చేయి ఒకటి నరికిన తరువాత కదా 
అతను ఈ మాట అన్నది!” అని నేను 
సందేహపడగా, “లేదు, నువ్వతన్ని హత 
మార్చకూడదు. నువ్వు గనక అతన్ని 
హతమారిస్తే దానికి పూర్వం నువ్వున్న 
స్థానంలో అతనుంటాడు. అలాగే ఆ 
మాట అనకముందు అతనున్న 
స్థానంలో నువ్వుంటావు” అని హెచ్చరిం 
చారు దైవప్రవక్త (స). 

(బుఖారీ - ముస్లిం, 


. అతను నువ్వున్న స్థానంలో ఉంటా 
డంటే, అతని ప్రాణానికి రక్షణ ఎర్పడు 
తుంది. అతను ముస్లింగా పరిగణించ 
బడతాడని అర్థం. అలాగే నువ్వు అతని 
స్థానంలో ఉంటావంటే, నీ హత్యకు 
ప్రతిహత్యగా అతని వారసులు నిన్ను 
హతమార్చవచ్చని అర్థం. అంతేగాని 
నువ్వు అవిశ్వాసివి అవుతావని అర్థం 
మాత్రం కాదు. 


(సహీహ్‌ బుఖారీలోని యుద్ధాల ప్రకరణం, న 


560 


at ich = రో 
ర కాల 


డు ఆయా! రూటే య్య (ము 
తవు అ 5 * సే Ma 

hl Jot గ (4 es an Je 
రడ యము :0డ 6 ర 
db GK యయ బత [ఓ Ist 
పని లయ HU tC I Ws 
cl}; య ర! ఏక తద pls త 
Gk తల ఆ ట్రే మ రవ తే ఏక చక్షు 
bane వర్త! LOU ప ఆహం ale 
cp తాల IL ఫర (0! 
aay (రం! రో స్త! ప 
al, ల! డీ చు fy 59 


ల! 


హ్‌ ముస్థింలోని విశ్వాన ప్రకరణం) 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


394. హజ్రత్‌ ఒసామా బిన్‌ జైద్‌ కథనం: 
దైవప్రవక్త (సల్లం) ఓసారి మమ్మల్ని 
జు హైనా తెగకు ఉప తెగ అయిన హుర్గా 
వారి వైపు (యుద్దానికి) పంపించారు. 
(మరునాడు) ఉదయాన్నే మేము వారి 
నీటి కొలనులపై దాడిచేశాము. యుద్ధం 
జరుగుతున్నప్పుడు నేను మరియు ఒక 
అన్సార్‌ వ్యక్తి ఇద్దరం కలిసి ఒక అవి 
శ్వాసితో పోరాడుతూ అతన్ని చుట్టు 
ముట్టాము. అదే సమయంలో అతను 
“అల్లాహ్‌ తప్ప వేరొక ఆరాధ్యదేవుడు 
లేడు” అని అన్నాడు. ఆ మాట వినగానే 
(నా సహచరుడైన) అన్సార్‌ వ్యక్తి అతన్ని 
వదిలేశాడు. కాని నేను మాత్రం నా 
(చేతిలో వున్న) ఈటెను విసిరి అతన్ని 
హతమార్చాను. 


మేము మదీనాకు తిరిగి వచ్చిన 
తరువాత దైవప్రవక్త(స)కు ఈ విషయం 
తెలిసిపోయింది. “ఒసామా! అతను 
అల్లాహ్‌ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడని 
పలికిన తరువాత కూడా నువ్వతడ్ని 
వధించావా?” అని ఆయన నన్ను 
అడిగారు. అందుకు నేను “అతను 
కాపాడుకోవటానికే అలా 
అన్నాడు దైవప్రవక్తా!” అని సంజాయిషీ 
చెప్పుకున్నాను. కాని ఆయన మళ్ళీ 
అదే విషయాన్ని ప్రస్తావిస్తూ, “ఒసామా! 
అతడు అల్లాహ్‌ తప్ప వేరొక ఆరాధ్యుడు 


(పాణం 


561 


GAN, 
వ రాజం - TA 
JY legs dl 
(స్వా ప్ర తి! లా! ప్త తర్కం 
(డు; ee Ge pl Es 
య pe నా Jal 3 os (Sr 
We 2 aly WY id వద్ది 
యడ స న్యా యు డ్డ 
సరవ! ము రత్న ఆజ్‌ య 
dL WW Eile gd 
Ui} la dot ie ar Jp yy 
36 షప మ రడ గ 6 
ge WS 0 డు afd J} YY 
మనత త టు స 
డ్‌ 2 ఆం యి ప్రజా టీ! 
సబ న :0త% 2 41 ప 
YE Ui hI ఈ టు చప్ప 
ప తయ 31 :Jb eee 
U5 Ww ay ఫ్‌ ps [ య్‌: య 
యన మము! లీ మ యుప 


హః 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 562 భయ రగ 


లేడని అన్న తరువాత కూడా నువ్వతడ్ని. : ౪)! శు మాటి! ల! టి (పమ 
వధించావా?” అని నిలదీశారు. ఆ :4.పుి! మావ! హి పా పజ 
తరువాత కూడా ఆయన మాటిమాటికీ (క! సై డ Me ఢీ ఒలక 
అదే ప్రశ్న వేయటం మొదలెట్టారు. “ [| 
దాంతో (నాకు భయం పుట్టుకొచ్చి) నను 
ఆ రోజు వరకు అసలు ముస్లిం అయి 
ఉండకపోతే బావుండేది కదా! (నా వల్ల 
ఈ తప్పు జరగకుండా ఉండేది) అని 
అనుకున్నాను. (బుఖారీ - ముస్లిం) 


Glia 


హుర్ధా అరబ్బులో ప్రసిద్ధిచెందిన తెగ. 
ఇది జుహైనా తెగలో ఒక శాఖ. 
“'ముఅవ్విజన్‌' అంటే దైవంపై విశ్వా 
సంతో కాదు, చంపకుండా ఉండటానికి 
మాత్రమే అతనలా అన్నాడని అర్ధం. 


(సహీహ్‌ బుఖారీలోని యుద్ధాల ప్రకరణం, నహీహ్‌ ముస్థింలోని విశ్వాన ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

తోటి ముస్లింల పట్ల వారి బాహ్యాచరణల ఆధారంగానే వ్యవహరించాలని ఈ హదీసు 
కూడా నొక్కి వక్కాణిస్తోంది. బాహ్య ఆచరణల ఆధారంగా వ్యవహరించే విధానం ముస్లిం 
సమాజానికి అన్ని విధాలా మేలైనది. ఇది ప్రజల ప్రతీకార చర్యలకు అడ్డుకట్ట వేస్తుంది. 
లేకపోతే ప్రతి వ్యక్తీ ప్రత్యర్థిని ప్రతీకారం తీర్చుకునే ఉద్దేశ్యంతో హత్యచేసి ఆనక “ప్రాణరక్షణ 
కోసమే అతను ఇస్తాం స్వీకరించాడ'ని బెప్పే ప్రమాదముంది. అందుకే ఇలాంటి ప్రతీకార 
చర్యలకు ఆస్కారం లేకుండా ఆదిలోనే అడ్డుకట్ట వేయటం జరిగింది. తోటి ముస్లింల లోపలి 
వ్యవహారాల్ని త్రవ్వి చూడటం, కూపీలు లాగడం వ్యర్థమైన పని కాకపోతే మరేమిటి? 

ఇకపోతే హజ్రత్‌ ఒసామా (రజి) చేసిన హత్యా నేరానికి ఆయన్నుండి ప్రతీకారం 
తీర్చుకోకపోవటానికి కారణం ఏమిటంటే ఆయన ఉద్దేశ్యపూర్వకంగా ఆ వ్యక్తిని చంపలేదు. 
ప్రాణరక్షణ కోసం నోటిమాటల ద్వారా విశ్వాసం ప్రకటించేవారిని వధించవచ్చని ఆయన 
అనుకున్నారు. ఆ విధంగా పొరపాటుగా ఆయన వల్ల ఈ హత్య జరిగింది. అయితే ఇలాంటి 
సందర్భంలోనూ హంతకుడు హతుని వారసులకు రక్తపరిహారం (దియత్‌) చెల్లించవలసి 
ఉంటుంది. 


https://teluguislam .net 


వాదీను కిరణాలు 


395. హజ్రత్‌ జుందుబ్‌ బిన్‌ అబ్బుల్లాహ్‌ 
(రజి) కథనం : దైవప్రవక్త (స) ఒక 
ముస్లిం సైనిక పటాలాన్ని కొంతమంది 
బహుదైవారాధకుల వైపు పంపారు. 
ఇరుపక్షాల మధ్య పోరు మొదలయింది. 
ఆ సమయంలో బహుదైవారాధ 
కుడొకడు గురిపెట్టి మరీ ఒక్కొక్క 
ముస్లింను వధించసాగాడు. అది చూసి 
ఒక ముస్టిం యోధుడు అదను దొరికితే 
అతణ్జీ కూడా అలాగే వధించాలని 
కాచుకొని ఉన్నాడు. ఆ ముస్లిం వ్యక్తి 
ఒసామా బిన్‌ జైదే అని మేము చెప్పుకుం 
టుండగా ఒసామా (రజి) ఆ బహుదైవా 
రాధకుణ్ణి అదుపులోకి తీసుకొని ఒక్క 
వేటు వేద్దామని ఖడ్గం పైకెత్తేసరికి ఆ 
బహుదైవోపాసి “అల్లాహ్‌ తప్ప వేరొక 
దేవుడు లేడు” అని అన్నాడు. కాని 
ఆయన (అతని మాటలేవీ పట్టించు 
కోకుండా) అతన్ని వధించారు. (ఈ 
యుద్ధంలో ముస్టింలకు విజయం 
వరించింది.) 


ముస్లింలకు విజయం లభించిందన్న 
శుభవార్తను అందజేయటానికి ఒక వ్యక్తి 
దైవప్రవక్త (స) సన్నిధికి వెళ్ళాడు. దైవ 
ప్రవక్త (స) ఆ వ్యక్తిని యుద్ధ సంగతుల 
గురించి అడిగారు. ఆ వ్యక్తి అన్ని 
విషయాలు, ఆఖరికి ఒసామా (రజి) 
సంఘటన కూడా ఆయనకు వివరిం 
చాడు. ఆయన ఒసామా బిన్‌ జైద్‌ 
(రజి)ని పిలిపించి “ఆ వ్యక్తిని హత 
మార్చావెందుకు?” అని అడిగారు. 


563 


Sala, 

ఉమ ర మా ey 140 
ఉప క్షత రేం రీ యూ త టలు 
“ల పరే ఆ తిల! ie En 
పధి! 1 ర fs ర్‌ య! సల్‌ న 
మయ పా లమ ఆ|| మత లో; ole laf 
య be యలు ఎప్‌ 4 మా 
య ర 
గ Jb దన! జ్ర యయ 
B49 es యు బవ 4 
క se el dsl als 
సి వం ల ae డ్‌ 


https://teluguislam.net 


హదీను కిరణాలు 


అందుకాయన, “దైవప్రవకా! అతను 
ముస్లింలకు చాలా తిప్పలు పెట్టాడు. 
ఫలానా, ఫలానా ముస్లింలను వధిం 
చాడు. అందుకే అతనిపై ఎగబడ్డాను. 
కాని నా ఖడ్గం పైకి లేవగానే (ప్రాణ 
భయంతో) అతను “అల్లాహ్‌ తప్ప 
వేరొక ఆరాధ్యుడు లేడు” అన్నాడు. 
అయినా నేనతన్ని వదలకుండా కడ 
తేర్పాను” అని సంజాయిషీ చెప్పు 
కుంటూ ఆ వ్యక్తి ఎవరెవరిని హత్య 
చేశాడో పేర్లతో సహా చెప్పారు. కాని 
దైవప్రవక్త (స) మళ్ళీ అదే మాటను 
ప్రస్తావిస్తూ “అందుకని నువ్వతన్ని 
వధించావా?” అని నిలదీశారు. ఒసామా 
(రజి) 'అవునిన్నారు. “మరి అతనన్న 
అల్లాహ్‌ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడనే 
మాట ప్రళయదినాన దైవసన్నిధికి వస్తే 
అప్పుడు నువ్వేం జవాబు చెబుతావు?” 
అని మందలించారు దైవప్రవక్త (స). 


అప్పుడు ఒసామా (రజి) పశ్చాత్తాపంతో, 
“దైవప్రవక్తా! దేవుడు నాకు క్షమాభిక్ష 
పెట్టాలని ప్రార్థించండి” అన్నారు. “(అది 
సరే) ప్రళయదినాన అల్లాహ్‌ తప్ప వేరొక 
ఆరాధ్యుడు లేడన్న మాట దైవసన్నిధికి 
వస్తే ఏం చేస్తావ్‌?” మళ్ళీ మందలింపు 
ధోరణిలో అడిగారు దైవప్రవక్త (స). 
ఆయన మాటిమాటికీ ఇదే ప్రశ్న వేస్తూ 
పోయారుగాని ఇంకేమీ మాట్లాడలేదు. 


(ముస్థీం) 


అ 


జా 


సహీవా ముస్పింలోని విళ్వాన ప్రకరణం) 


“9 డ్‌ కలీ ij 
ర కాలూ 


mye) hd) Li 

J sts tw గ్రహ ంప్రై్యపి! 

al త్రయ gle ls p15 
తి 5, fe 

a 4190 arr) ౫:0౮ 


జు రహా భం :J6 cps iJ wh 


లిం CBI 5 te 141 సప 4 

దప్పు! లత Jat !తర్పంు 6 

(టప! స సప్త is} dt Ya} Kew 
OP ss. 

ho ULI సస అంటా (త || ౫ 


లం 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


396. హజ్రత్‌ ఉమర్‌ బిన్‌ ఖత్తాబ్‌ (రజి) 
చెబుతుండగా తాను విన్నానని హజ్రత్‌ 
అబ్బుల్లాహ్‌ బిన్‌ ఉత్‌బా బిన్‌ మస్‌ఊద్‌ 
(రజి) తెలియజేశారు: “దైవప్రవక్త 
కాలంలో కొంతమంది (తప్పుచేసిన 
వారి)ని వహీ _(దైవవాణి) ద్వారా 
నిలదీయటం జరిగేది. కాని ఇప్పుడు 
వహీ అవతరణ ఆగిపోయింది. (కనుక 
ఒకరి అంతరంగ స్థితిగతులను గురించి 
తప్పుపట్టడం ఇప్పుడిక సాధ్యం కాదు). 
కనుక ఇప్పుడు మీ బాహ్య ఆచరణల 
ఆధారంగానే మిమ్మల్ని నిలదీస్తాం. 
ఎవరైతే పైకి మంచిపనులు చేస్తాడో 
మేమతనికి రక్షణ కల్పిస్తాం. అతణ్ణి 
చేరదీస్తాం. అతని లోపలి వ్యవహారం 
గురించి పట్టించుకోవాల్సిన అవసరం 
మాకు లేదు. దానిని దేవుడు చూసు 
కుంటాడు. మరెవరైనా పైకి చెడ్డపనులు 
చేసి మా ఉద్దేశం మంచిదే అన్నాసరే; 
అతనికి మా రక్షణ ఉండదు. మేమతని 
మంచితనాన్ని ధృవీక రించము.” 


(బుఖార్‌) 


GANG, 


రః మూ ర! alae gg 
gli పైప 


1 తీత (ME రః ఆ 
(శక శ! రూం రేట్‌ తో ౮ ర్లు ప 
త్న్‌! it డు రహ రీ 
వో : ఆ గు ప్రపం క 
మవ ట్రా వరపు Es ఏమ్‌! గ 
క! a Bb త! 1 టల 

వలం dp GA J, “et హ్ష్‌ ౮ 


తలా! క్రూ యవ హావ ల్సీ 


3 
corres 


‘JG GA 
లకే ae ఖీ! 


(సహీహ్‌ బుఖారీలోని సాక్ష్యాధారాల ప్రకరణం) 


https://teluguislam.net 


హదీను కిరణాలు 


566 


యల! కూ న 
దైవభీతి 


దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ సెలవిచ్చాడు: 


కేవలం నాకు మాత్రమే భయపడండి. 
(అల్‌ బఖర : 40) 


ఇంకొకచోట ఆయన ఇలా అంటున్నాడు : 


నిస్సందేహంగా నీ ప్రభువు పట్టు బహుగట్టిది. 
(అల్‌ బురూజ్‌ : 12) 


మరొకచోట ఆయన ఇలా సెలవిస్తున్నాడు : 


నీ ప్రభువు ఒక దుర్మార్గపు నగరాన్ని 
శిక్రించదలి స్తే ఆయన శిక్ష ఇలాగే ఉంటుంది. 
నిజంగానే ఆయన శిక్ష బహు కఠినమైనది. 
బహుబాధాకరమైనది. వాస్తవానికి పరలోక శిక్షకు 
భయపడే ప్రతి మనిషికీ ఇందులో ఒక సూచన 
ఉంది. అది మానవులందరూ సమావేశమయ్యే 
రోజు. ఆ రోజు జరిగేదంతా అందరి కళ్ళముందే 
జరుగుతుంది. మేము ఆ రోజుని తీనుకు 
రావటంలో ఎక్కువ ఆలస్యమేమీ చెయ్యటం 
లేదు. దానికోసం ఒక గడువు నిర్ణయించబడి 
ఉంది. అది వచ్చినప్పుడు దేవుని అనుమతితో 
ఎమైనా మనవి చేసుకోవటం తప్ప ఆ రోజు 
నోరెత్తటానికి కూడా ఎవరికీ ధైర్యం ఉండదు. 
ఆ రోజున దురదృష్టవంతులు కొందరుంటారు. 
అదృష్టవంతులు కొందరుంటారు. దురదృష్ట 
వంతులైన వారు నరకానికి పోతారు. (అక్కడి 
తీవ్రమైన వేడి, దప్పికల వల్ల) వారు అరుస్తూ 
రొప్పుతూ ఉంటారు. (హూద్‌ : 102 - 105) 


Coast 15 టయ dl ౮6 

WEL uw doy [ఈ idl] 
యాలు లేడు OY బ్రాల] (ఊపే 
మయి! క్న షేవు 
తనే పూ త షే ర్రీ షక షక వే వ్ర 
తర! దిస్‌ సి యో హన ధరు తడ 
FY TLCS O47 యు 
Ah SS AEs Its pF 
$i ct @ 25 Gs 
ఎ 11 isa] కడియం ధు A 
శ సస, టల టి] 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


ఆయన ఇంకా ఇలా సెలవిస్తున్నాడు : 


“దేవుడు తనను గురించి (అంటే తన అప్ర 
సన్నత గురించి) మిమ్మల్ని భయపెడు 
తున్నాడు.” (ఆలి ఇమాన్‌ : 28) 
వేరొకచోట ఆయన ఇలా అన్నాడు: 

“ఆ రోజు మనిషి తన సోదరునికీ, తన తల్లికీ, 
తన తండ్రికీ, తన భార్యకూ, తన సంతానానికీ 


దూరంగా పరుగెత్తుతాడు. ఆ రోజున వారిలో 
ప్రతి ఒక్కరికీ తమను గురించి తప్ప ఇతరుల్ని 


గురించి. పట్టించుకోలేని ఆపత్సమయం 
వస్తుంది.” (అబస్‌ : 34-37) 


ఇంకొకచోట ఆయన ఇంకా ఇలా అన్నాడు : 
మానవులారా! మీ ప్రభువు ఆగ్రహం నుండి 
మిమ్మల్ని మీరు రక్షించుకోండి. నిస్సందేహంగా 
ప్రళయం నాటి భూకంపం మహాభయంకరంగా 
ఉంటుంది. దానిని మీరు చూసినప్పుడు దాని 
పరిస్థితి ఎలా ఉంటుందంటే, పాలుపట్టే స్త్రీ 
పాలు త్రాగుతున్న తన బిడ్డను మరచిపోతుంది, 
గర్భిణీ గర్భం పడిపోతుంది, ప్రజలు మీకు 
మత్తులో ఉన్నట్లు కనిపిస్తారు. కొని వాస్తవానికి 
వారు తాగిన మైకంలో ఉండరు. అల్లాహ్‌ శిక్షే 
అంత తీవ్రంగా ఉంటుంది. (అల్‌ హజ్‌ : 1,2) 


ఆయన ఇంకా ఇలా అన్నాడు : 


తన ప్రభువు నన్నిధిలో హాజరుకావలసి 
ఉంటుందనే భయం కలిగి ఉండే ప్రతి వ్యక్తికి 
రెండు స్వర్గాలు (తోటలు) లభిస్తాయి. 

(అర్‌ రహ్మాన్‌ : 46) 
ఆయన ఇంకా ఇలా అన్నాడు : 
స్వర్గవాసులు స్వర్గంలో పరస్పరం (ప్రాపంచిక 
జీవితంలో జరిగిన) విషయాలను గురించి 
అడిగి తెలునుకుంటారు. వారు, “మేము 
మొదట మా కుటుంబీకుల మధ్య ఉన్నప్పటికీ 
దైవానికి భయపడేవాళ్ళం. చివరికి దేవుడు 


567 


రముడక 


‘JW Jb) [YA iol ee లగ కదప 
Ob HO de i 
క సక ల్ల 5 ద 
iy Jb [YY కల వలా] కప 
షు త్త హాచ ఘం య్య 
చఉపత్తముంపయయయమ్థుమలు! 
శు త దరు హహ క్రతు 
మఖ జ లకు LY 4 వజ్ర!) 
[0 రా) కృ భ ఘమ తట 
తనవంటి ఆ లట tS 
ద్రవ ఇ తహ కీ ర ఫ్ర ఫమయల 
SEI మారి ss 


a8 


SL, గతం ళం వృ!) కమత! 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


మాపై కనికరం చూపొడు. మమ్మల్ని తీవ్రమైన 
వడగాలి శిక్ష నుండి రక్షించాడు. మేము గత 
జీవితంలో ఆయన్నే వేడుకుంటూ ఉండేవాళ్ళం. 
ఆయన నిజంగానే మహోవకొరి మరియు 
అనంత కరుణామయుడు.” 

(అత్‌ తూర్‌ : 25 - 28) 
ఈ అధ్యాయం క్రింద సుప్రసిద్ధమైన సూక్తులు 
ఇంకా ఎన్నో ఉన్నాయి. వాటిలో కొన్నింటిని 
మాత్రమే ఇక్కడ ప్రస్తావించాం. ఇకపోతే ఈ 
అధ్యాయానికి సంబంధించి హదీసులు కూడా 
చాలా ఉన్నాయి. వాటిలో కొన్నింటిని ఇక్కడ 
పేర్కొంటున్నాం. ఆ సద్బుద్ధిని ప్రసాదించేవాడు 
కూడా దేవుడే. 


397. హజ్రత్‌ ఇబ్నె మస్‌ ఊద్‌ (రజి) 
కథనం : దైవప్రవక్త సత్యమూర్తి. దేవుని 
సృష్టిచేత తనను సత్యమూర్తి అని 
పిలిపించుకున్నవారాయన. ఆయన 
ఇలా ప్రబోధించారు : 


“మీలో ప్రతి ఒక్కడూ తన మాతృ 
గర్భంలో (మొదట) నలభై రోజులదాకా 
వీర్యపు బిందువు రూపంలో ఉంటాడు. 
ఆ తరువాత మరో నలభై రోజులపాటు 
పేరుకుపోయిన రక్తపు ముద్ద ఆకారంలో 
ఉంటాడు. ఆ తరువాత ఇంకో నలభై 
రోజులపాటు మాంసపు ముద్దలా 
ఉంటాడు. ఆ తరువాత దాని దగ్గరికి 
ఒక దైవదూతను పంపటం జరుగు 
తుంది. అతను ఆ పిండంలో ప్రాణాన్ని 
పోస్తాడు. అప్పుడు దాని ఉపాధిని, 
మరణాన్ని అతని ఆచరణను, అతను 
దురదృష్టవం తుడవుతాడా లేక అదృష్ట 


568 


రిం) ul li పద్‌ ఆటీ! శో 
ul, యూ by Gay Jl పప! 
tsb ఉమ i lie ఘను య్యా! 


తమ! ల 


dl తోం 3 green లో! ల్‌ - FAY 
9A) (శోకో ఎ! Jaw Wi> dae 
pret ul (5 త యా! న. 


జోలీ as «AC 


ఘు పీస్‌ సీ 


ఎమ గ్ర య పష 
అహ యు dap చు M2 


ఇమ్ము లుం రం హయ “ఆర! 


న 


స. ద్ర cls; lsh త 


https://teluguislam.net 


వదీను కిరణాలు 569 Gait, 


వంతుడవుతాడా అనే విషయాలను గు 55 Sy te స sis 
వ్రాసి పెట్టమని ఆ దెవదూతకు ఆజ్ఞ న టి. శ కం a ai 

a వం 0% 6 స! pl 
అవుతుంది. స్ట HG ఉడా వు! లన య 
/ ల్‌ వయ! ౮ తప t55 sy 
ఎకైక ఆరాధ్యదైవం సాక్షిగా చెబు 


తున్నాను. నిస్సందేహంగా మీలో ఒకడు స! 51) GE టీ J Pas 
స్వర్గానికి గొనిపోయే మంచిపనులు అ ర్స్‌ 6 య్‌ లేం ఎ 
చేస్తూ ఉంటాడు. అతను స్వర్గానికి యి! సము ర సై నే ట్వ 
పోవటానికి ఇంకా ఒక అడుగు దూరమే. 4 మిస ము! pl రా fee 
మిగిలి ఉంటుంది. అంతలో విధివ్రాత ls 
అతన్ని మించిపోతుంది. దాంతో అతను 
నరకానికి గొనిపోయే చెడ్డపనులు చేసి 
నరకంలో ప్రవేశిస్తాడు. దీనికి భిన్నంగా 
మీలో ఒకడు నరకానికి గొనిపోయే 
పనులు చేస్తుంటాడు. ఆఖరికి అతనికీ 
నరకానికి మధ్య ఒక అడుగు దూరం 
మాత్రమే మిగిలి ఉంటుంది. అంతలో 
విధి అతన్ని మించిపోతుంది. ఫలితంగా 
అతను స్వర్గానికి గొనిపోయే మంచి 
పనులు చేసి స్వర్గంలోకి ప్రవేశిస్తాడు. 

(బుఖారీ - ముస్తీం) 


(సహీహ్‌ బుఖారీలోని నృష్టి ఆరంభ ప్రకరణం, నహీహ్‌ ముస్తింలోని విధివ్రాత 
(ప్రకరణం, 


ముఖ్యాంశాలు 

ఒక మనిషి పెరిగి పెద్దయిన తర్వాత మంచివాడవుతాడా లేక చెడ్డవాడవుతాడా, స్వర్గానికి 
పోతాడా లేక నరకానికి పోతాడా అన్న విషయం దేవుడికి మనిషి పుట్టకముందు నుంచే తెలుసు. 
దేవుడు తన జ్ఞానంతో ఈ విషయాలన్నిటినీ వ్రాసిపెట్టాడు. దేవుడు విధివ్రాతను ముందుగానే 
వ్రాసిపెట్టాడంటే ఇక మనిషి గత్యంతరం లేనివాడుగా పుట్టించబడతాడని అర్థం ఎంతమాత్రం 
కాదు. దేవుడు మనిషికి మంచీచెడుల, ధర్మాధర్మాల విచక్షణా జ్ఞానాన్ని ప్రసాదించాడు. 
సన్మార్గమేదో, దుర్మార్గమేదో సుస్పష్టంగా విశదపరచాడు. స్వర్గానికి గొనిపోయే మార్గాన్ని, నరకానికి 
గొనిపోయే మార్గాన్ని చూపించి మనిషి తన బుద్ధిని, విచక్షణా జ్ఞానాన్ని ఉపయోగించుకొని 


_ https://teluguislam.net 


వాదీను కిరణాలు 570 ర శా లూ 


వాటిలో ఏదో ఒకటి ఎన్నుకునే “ఎంపిక అధికారాన్ని కూడా దేవుడు ప్రసాదించాడు. అందుకే 
దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ ఇలా అంటున్నాడు : మేము అతనికి మార్గం చూపాం. ఇక అతను 
కృతజ్ఞతలు తెలిపేవాడయినా కావచ్చు లేదా సత్యాన్ని తిరస్కరించేవాడయినా కావచ్చు. 
(దహ్‌ : 3) మరొకచోట అల్‌ కహఫ్‌ సూరాలో, “ఇష్టమైనవారు సత్యాన్ని స్వీకరించనూ వచ్చు. 
యిష్టం లేనివారు దానిని తిరస్కరించనూవచ్చు' అని అంటున్నాడు. దీని ద్వారా విధివ్రాత 
విషయంలో మనిషి అశక్తుడిగా, గత్యంతరం లేనివాడుగా పుట్టించబడలేదని తెలుస్తోంది. 


ఇకపోతే గ్రంథకర్త ఇమామ్‌ నవవి (రహ్మలై) విధివ్రాతకు సంబంధించిన హదీసును 
'దైవభీతి' అన్న అధ్యాయం క్రింద ప్రస్తావించటంలోని ఆంతర్యం ఎమిటంటే, మనిషి ఎల్లప్పుడూ 
దైవానికి భయపడుతూ తనకు విశ్వాస స్థితిలోనే మరణం సంభవించాలని కోరుకుంటూ ఉండాలి. 
దానికోసం అనువైన పద్ధతుల్ని అవలంబించాలి. వీలైనంతవరకు విశ్వాసాన్ని (ఈమాన్‌ను), 
దైవభీతిని అంటిపెట్టుకొని ఉండాలి. మనిషి మంచిపని చేయాలనుకుంటే మంచికి మార్గం 
సుగమం అవుతుందని, అలాగే చెడుపని చేయాలనుకున్నప్పుడు దానికోసం కూడా అనేక 
మార్గాలు తెరుచుకుంటాయన్న వాస్తవాన్ని గ్రహించి మసలుకోవాలి. అంతేకాదు; ఎట్టి 
పరిస్థితుల్లోనూ చెడును దరిచేరనీయకూడదు. ఎందుకంటే ఆ స్థితిలోనే అతనికి మరణం 
సంభవిస్తే జీవితాంతం చేసుకున్న పుణ్యకార్యాలన్నీ బూడిదలో పోసిన పన్నీరయిపోతాయి. 


398. హజ్రత్‌ ఇబ్నె మస్‌వూద్‌ (రజి) గారే ౮; లేయా ఉను _ 74 

చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త (స) న శకట! లి 
pa ప్రబోధించారు : ఆ రోజు (అంటే య. Fu yu; లో రా 
పళయదినాన) నరకాన్ని (అందరి ల జ | (ఫ్‌ ee ర Gf 
ముందుకు) తీసుకొచ్చినప్పుడు దానికి సు: 


డెబ్బెవేల కళ్ళాలుంటాయి. ప్రతి కళ్లాన్ని 
డెబ్బైవేలమంది దైవదూతలు పట్టుకొని 
లాగుతూ ఉంటారు. (ముస్థిం, 


(సహీహ్‌ మునస్తింలోని స్వర్గసుఖాల ప్రకరణం) 
ముఖ్యాంశాలు 

ప్రళయదినావ నరక దృశ్యం ఎంత భయంకరంగా ఉంటుందో ఈ హదీసులో వర్ణించటం 
జరిగింది. ఈ స్థితి అగోచర విషయాలకు సంబంధించినది. మానవులెవరూ ఆ భయంకర 


దృశ్యాన్ని ఊహించనయినా ఊహించలేరు. అయినప్పటికీ దానిని విశ్వసించటం మాత్రం 
ప్రతి ముస్లిం విధి. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


399. దైవప్రవక్త (స) ఇలా చెబుతుండగా 
తాను విన్నానని హజ్రత్‌ నోమాన్‌ బిన్‌ 
బషీర్‌ (రజి) తెలియజేశారు : ప్రళయ 
దినాన నరకవాసుల్లో అతి తేలికపాటి 
శిక్షననుభవించేవాడి పరిస్థితి ఎలా 
ఉంటుందంటే, అతని పాదాల క్రింద 
రెండు నిప్పు రవ్వలు ఉంచబడతాయి. 
వాటి మంటకు అతని మెదడు కుత 


571 


ర కాగా 


బాజ్‌ వః రయ! బ్రాలు 144 

_ Js ge వే! 5) 
5 Jy రక of? Je వ్తక్తత! J 
ei gE సరవ! సస 
తడ తరు ఇష్ట మ టన్‌ obs య 


టప బు rie మ ఓ! Tal ర 


ale బ్రహ HE 
కుత ఉడికిపోతూ ఉంటుంది. ఆ శిక్ష 


అనుభవిస్తున్నవాడు అందరికంటే 
కఠినమైన శిక్ష తనకే విధించబడుతోందని 
అనుకుంటాడు. కాని వాస్తవానికి అందరి 
కన్నా తేలికైన శిక్షననుభవించేది అతనే. 
(బుఖారీ - ముస్తిం) 
(సహీహ్‌ బుఖారీలోని (పేమైక వచనాల ప్రకరణం, నహీహ్‌ ముస్తింలోని విళ్వాన 
వపకరణం) 


ముఖ్యాంశాలు 

ముస్లింలోని వేరొక ఉల్లేఖనంలో అలాంటి వ్యక్తికి నిప్పుతో తయారుచేయబడిన చెప్పులు 
తొడిగించటం జరుగుతుందనీ, దాంతో పొయ్యి మీదున్న కుండ ఉడికినట్లు అతని మెదడు 
కుత కుత ఉడికిపోతూ ఉంటుందని చెప్పబడింది. మరికొన్ని ఉల్లేఖనాల ద్వారా ఆ వ్యక్తి 
ఎవరోకాదు, స్వయాన దైవప్రవక్త గారి సొంత బాబాయి అబూ తాలిబ్‌ అని తెలుస్తోంది. 
ఈయన దైవప్రవక్త (స)ను బాల్యంలో పెంచిపోషించారు. ప్రవక్త పదవి లభించిన తరువాత 
కూడా అడుగడుగునా ఆయనకు సహాయపడ్డారు. అవిశ్వాసులకు వ్యతిరేకంగా జీవితాంతం 
ఆయనకు సహకరించి ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. కాని తాను మాత్రం విశ్వాస భాగ్యానికి 
నోచుకోలేకపోయారు. అందుకే కడకు ఆయన నరకాగ్నికి ఆహుతి కావలసి వచ్చింది. 


400. హజ్రత్‌ సమురా బిన్‌ జుందుబ్‌ 
(రజి) కథనం ప్రకారం దైవప్రవక్త (స) 
ఇలా ప్రబోధించారు : నరకవాసుల్లో 
కొందరు తమ కాళ్ళ చీలమండల దాకా, 
మరికొందరు మోకాళ్ళదాకా, ఇంకొందరు 


శీ తనీ త = 


ణే త లౌ 
న్‌ా. ౮6 వక్త త! గ్ర రీ! (టూ లే! క 


ar 


https://teluguislam .net 


వాదీను కిరణాలు 572 Gab; 


నడుందాకా, ఇంకా కొందరైతే రొమ్ము ౩ యు చప ll 36 EE 
పైభాగందాకా అగ్నిలో చిక్కుకొని Jl! (తగ. స ను యు J re 

ఉంటారు. (ముస్తీం) శల 
హజ్‌జతున్‌' అంటే బొడ్డుక్రింద ప ఇరాయి SY As 
తదితర వస్త్రాలు కట్టుకునే మొలభాగం. 1, Fre win re 
el me GHG sl cs 

J 

'తర్‌ఖూతున్‌' అంటే కుత్తుక దగ్గరుండే న్‌ క్ట =. 3 a స పష 
ఎముక. మనిషి రొమ్ముకు ఇరువైపులా ' త్త ను! ఇ! 
రెండు ఎముకలు ఉంటాయి. లే ఆటా ఆ 955 త్రయ 


ళా 


(సహీహ్‌ ముస్తింలోని స్వర్గసుఖాల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

స్వర్గంలో వివిధ అంతస్తులు ఉన్నట్లే నరక శిక్షలో కూడా హెచ్చు తగ్గులుంటాయని 
ఈ హదీసు తెలుపుతోంది. 
401. హజ్రత్‌ ఇబ్నె ఉమర్‌ (రజి) కథనం 4! ge Rl sy tN 
ప్రకారం దైవప్రవక్త (స) ఇలా ప్రవచిం వ్ర సక్‌ :06 కత రే ర! ఆటూ 
చారు : (ప్రళయదినాన) మానవులు తే os ల య్‌ కేవ వస్త 
సకల లోకాల ప్రభువు ముందు నిలబడి alas యప! ఎట! Jie 
నప్పుడు (భయాందోళనలతో వారికి Oo 
చెమట ధారలు కారుతూ ఉంటాయి.) 
కొంతమంది తమ చెవుల సగభాగం 


దాకా చెమటలో మునిగిపోయి sal! rm 3 
ఉంటారు. (బుఖారీ - ముస్థిం, 
(సహీహ్‌ బుఖారీలోని వ్యాఖ్యానాల ప్రకరణం, నహివా ముస్లింలోని స్వర నుఖాల 
ప్రకరణం) 


402. హజ్రత్‌ అనస్‌ (రజి) కథనం : దైవ “4 శీ టంలో! తాం - ఈ! 
ప్రవక్త (స) ఒకసారి మాకో ఉపన్యాసం ఓ (శత! రం 0 
ఇచ్చారు. అలాంటి ఉపన్యాసం SEL hw hi hee 
నేనెప్పుడూ వినలేదు. ఆ సందర్భంగా a pe (ఇ 
ఆయన ఇలా అన్నారు : నాకు తెలిసిన లక్స్‌ వై సత మ్యూట్‌ ple 
విషయాలు మీకు గనక తెలిస్తే మీరు. “గు గ dl Jy చాయం! hss 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


చాలా తక్కువగా నవ్వుతారు. ఎక్కువగా 
విలపిస్తారు. ఆ మాట వినగానే ఆయన 
అనుచరులు ముఖాలమీద గుడ్డలు 
కప్పుకున్నారు. కాసేపటికి (లోపలి 
నుంచి)వారి శోకాలు వినిపించసాగాయి. 

(బుఖారీ - ముస్తీం) 


వేరొక ఉల్తేఖనంలో ఇలా ఉంది : 
దైవప్రవక్తకు తన అనుచరుల గురించి 
ఒక ఫిర్యాదు అందింది. అప్పుడాయన 
తమ అనుచరుల్ని ఉద్దేశ్యించి ప్రసం 
గిస్తూ ఇలా అన్నారు : స్వర్గం మరియు 
నరకం నాకు కనిపించాయి. నేను ఈ 
రోజు చూసినంతటి మంచినీ, చెడునూ 
ఇదివరకెన్నడూ చూడలేదు. ఒకవేళ 
నాకు తెలిసిన విషయాలు గనక మీకు 

లిస్తే మీరు తక్కువగా నవ్వుతారు, 
ఎక్కువగా ఏడుస్తారు. 


దైవప్రవక్త నుంచి ఆ మాట విన్న తర్వాత 
అనుచరులకు ఆ రోజు అత్యంత 
కఠినంగా గడిచింది. వాళ్ళు తలల మీద 
(గుడ్డలు) కప్పుకొని విలపించటం 
మొదలు పెట్టారు. 


“ఖనీన్‌' అంటే ఏడుస్తూ ముక్కునుండి 
శోకాలు తీయటం అని అర్థం. 


రా కాగా 


ర్‌ు తు ale Gi ర సట 
రయ సతయ! స కోక స! రం 
apr ఎద శ! టై అడక JG 
ర న గ 
గవ యా య్య స్తూల mle 
సిన శ త! Yo త్రయ! eG సేయ 
హానీ గాకు hei 
జ పు! 3 స lane! sb EN) 


త్‌. 2కి? 
యప! పుత్రుడి! తయ మా 


(సహీహ్‌ బుఖారీలోని (పేమైక వచనాల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


1. ఈ హదీసు ద్వారా స్వర్గం మరియు నరకం ఎప్పుడో ఉనికిలోకి వచ్చివున్నాయని 
తెలుస్తోంది. దైవప్రవక్తకు వాటి దర్శనం కూడా చేయించటం జరిగింది. 


2. అతిగా నవ్వటం మంచిది కాదు. పరలోకం పట్ల ఎమరుపాటులో ఉన్నవారే, ఎక్కువగా 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


574 


RIAD 


నవ్వుతారు. కనుక ముస్లిం అయిన వ్యక్తి ఎల్లప్పుడూ సావధానంగా ఉంటూ, పరలోక 
చింతనలో జీవితం గడపాలి. ఎక్కువగా నవ్వటం వల్ల మనిషి హృదయం 
నిర్జీవమైపోతుందని మరికొన్ని హదీసులు హెచ్చరిస్తున్నాయి. 

3. ఒక విశ్వాసి హృదయం ఎల్లప్పుడూ దైవభీతితో, పరలోక చింతనతో నిండి ఉండాలి. 


403. దైవప్రవక్త (సల్లం) ఇలా చెబు 
తుండగా తాను విన్నానని హజ్రత్‌ మిఖ్‌ 
దాద్‌ (రజి) తెలియజేశారు : ప్రళయ 
దినాన సూర్యుడు సృష్టికి దగ్గర 
చేయబడతాడు. ఆఖరికి సూర్యునికీ - 
వారికీ మధ్య ఒక మైలు దూరమే మిగిలి 
పోతుంది. 


మిఖ్టాద్‌ (రజి) నుండి ఈ హదీసును 
గ్రహించిన ఉల్లేఖకుడు సులైమ్‌ బిన్‌ 
ఆమిర్‌ (రజి) ఇలా అంటున్నారు: 
దైవప్రవక్త (స) ఈ సందర్భంగా “మీలో 
అనే పదాన్ని వాడారు. అయితే మీల్‌ 
అంటే మైలు దూరమా లేక కళ్ళకు 
సుర్మా పెట్టుకోవటానికి ఉపయోగించే 
పుల్లమాదిరి వస్తువా? దైవసాక్షి! ఆయన 
ఏ ఉద్దేశ్యంతో “మీల్‌ అని అన్నారో నాకు 
మాత్రం ఖచ్చితంగా తెలియదు. (ఎందు 
కంటే అరబీలో మీల్‌ అనే పదానికి రెండో 
అర్థం కూడా ఉంది.) 


“సూర్యుడు అంత సమీపంలో మండు 
తున్నప్పుడు మానవులు తాము చేసు 
కున్న కర్మలకనుగుణంగా చెమటలో 
మునిగిపోయి ఉంటారు. కొంతమంది 
కాలి చీలమండల దాకా, మరికొందరు 
మోకాళ్ళదాకా, మరికొందరు నడుందాకా 
మునిగిపోయి ఉంటారు. మరికొందరికి 


Al oy ఎయు! గ్రాలు ఎ EY 
ద HE dl Jy) దూల ib wae 
ల ఆ! ఈ పట! సన రావమే! య 
ఈడ త్య యా న వృష 
ధ్ర 6 న్‌. వము! లై థు! గ 
des (' ల్లో! పేద! Jat ae 
ఎంటీ! రక పదు! ఆగమన క. 
ర్చ ప్‌ నా త! థీ mel 4 
యా ల ర్వీష ప్ర 43 య్‌ ౮! 
ద్ర గు he ఆ|| ఫ్య లు 
ప కా. sul; గదు] తు! ఉప్ప 
య s let 


https://teluguislam .net 


సో న నల 
ఈం క్‌ 


హదీసు కిరణాలు వం టంటే 


575 


చెమట కళ్ళెం వేసినట్టుంటులది. ఆ 
సందర్భంగా ఆయన తన నోటివైపు సైగ 
చేసి చూపించారు. (అంటే నోటి దాకా 
చెమటలో మునిగిపోయి ఉంటారని 
భావం,. 


(ముస్లిం) . 


క్త” 


(నహీ వొ ముసింలోని న్వర్గనుఖాల తళ 


ముఖ్యాంశాలు 


ఈ హదీసులో “మీల్‌ అనే పదానికి సరైన అర్థమేమిటో ఉల్లేఖకునికి తెలియలేదు. 
ఒక మైలు దూరం అనే అర్థం తీసుకున్నప్పటికీ ఆ స్థితిలో మానవులపై సూర్యప్రతాపం ఎంత 
తీవ్రంగా ఉంటుందో కాస్త ఆలోచించండి! నేటి శాస్త్రవేత్తల అంచనా ప్రకారం సూర్యుడు 
భూమికి 9 కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నాడు. అంతదూరాన ఉన్నప్పటికీ ఎండాకాలంలో ప్రజలు 
దాని వేడికి మలమల మాడిపోతారు. చెమటపట్టి బట్టలు కూడా తడిసిపోతాయి. మరి అదే 
సూర్యుడు భూమికి ఒక మైలంత సమిపానికి వచ్చేస్తే ఇక అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో 


ఊహించండి! 


404. హజ్రత్‌ అబూ హురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా 
ప్రబోధించారు : ప్రళయదినాన మాన 
వులు చెముటలో మునిగిపోయి 
ఉంటారు. వారి చెమట భూమిలోపల 
డెబ్బై గజాల దాకా ఇంకిపోయి 
ఉంటుంది. అది వారికి కళ్ళిం వేస్తుంది 
(అంటే నోటిదాకా వస్తుంది). ఆ తరు 
వాత చెవుల దాకా వస్తుంది. 

(బుఖారీ - ముస్థిం) 


వ గ్ర పి టీ రం ft 
SU తడు ౮0౪ వజ్ర శ! Jy Sl (టూ 
లా! తో పాలా పదు! ట్ర 
రవంత ఆహ el ప్రాణాల 
ర ధనము తు టూ Gi pT 
తడు లేక వక్తల! 


(సహీహ్‌ బుఖారీలోని (పేమైక వచనాల ప్రకరణం, సహీహ్‌ ముస్తింలోని స్వాధసుఖాల 


(ప్రకరణం, 
405. హజ్రత్‌ అబూ హురైరా (రజి)గారే 
చేసిన కథనం : ఒకసారి మేము దైవప్రవక్త 
(స) వెంట ఉండగా ఏదో వస్తువు క్రింద 
పడ్డట్టు పెద్ద శబ్దం వినిపించింది. అప్పు 


ధ్‌ dG ey tO 
ఎ ‘Jw మూ త ఏ శకస 
TLE EE 
హన రక టీ! ఆరా iar ౮0౪ 


Wb rh 6 5554 


https://teluguislam .net 


వాదీను కిరణాలు 


576 


ల్‌ Sie కల్ల [తగ 
టా అ ఆ ల్‌ 


డాయన మమ్మల్ని ఉద్దేశించి, “ఇప్పుడు 
వినపడిన శబ్దం ఏమిటో మీకు 
తెలుసా?” అని అడిగారు. మేము, “దేవు 
నికి, ఆయన ప్రవక్తకే బాగా తెలుసు” 
అని అన్నాం. "డెబ్బై యేళ్ళ క్రితం ఒక 
రాయిని నరకంలో పడవేయటం 
జరిగింది. ఇప్పటివరకూ అది నరకం 
(రూపం)లో పడుతూనే ఉంది. ఇప్పుడే 
దాని అడుగు భాగానికి చేరుకుంది. 
ఇప్పుడు వినపడిన పెద్ద శబ్దం అదే!” 
అని అన్నారు దైవప్రవక్త (సల్లం). 


య Op తట ట్ల 
యా తు యము pre sy! 


(సహీహ్‌ ముస్తింలోని స్వర్గ సుఖాల (ప్రకరణం, 


ముఖ్యాంశాలు 


1. నరక కూపమే డెబ్బై సంవత్సరాల లోతు ఉందంటే, అక్కడి శిక్ష ఇంకెంత భయంకరంగా 


ఉంటుందో ఊహించండి. 


2. ఈ హదీసు ద్వారా ప్రవక్త సహచరుల మహిమ వెల్లడౌతోంది. దైవప్రవక్తతో పాటు 
వాళ్ళు కూడా నరకంలో రాయి పడిన శబ్దం విన్నారు. 

3. మానవులు అత్యంత బాధాకరమైన నరక శిక్షకు భయపడి చెడు ఆలోచనలకు, చెడు 
చేష్టలకు దూరంగా ఉండాలన్నదే ఈ హదీసు ఉద్దేశ్యం. 


406. హజ్రత్‌ అదీ బిన్‌ హాతిం (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (స) ఇలా 
తెలియజేశారు : మీలోని ప్రతి ఒక్కరి 
తోనూ అతని ప్రభువు త్వరలోనే 
(నేరుగా) సంభాషించనున్నాడు. ఆ 
సమయంలో అతనికి అతని ప్రభువుకు 
మధ్య ఏ అనువాదకుడూ ఉండడు. 
అప్పుడు మానవుడు తన కుడివైపు 
చూస్తాడు. అక్కడ అతనికి తాను 
అంతకుముందు చేసిన కర్మలే 


గాలా థా రాం - £* 1 
A A! ర్వ 06 ‘Jb ee 
తపప వద్దు వ స్త 
“a ప్ర ఏసు dR ఇస్తు టు 
ల ele sis (క J} 62% 
(పర నో క ph U స్ట 6% % 
నా అలర యాంటీ! | 6: ౫ 
ale Gi 


ran 


మ షట cer 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


కనిపిస్తాయి. ఎడమవైపు చూసినా తాను 
అంతకుముందు చేసిన ఆచరణ 
కనిపిస్తుంది. ఆ తరువాత అతను 
ముందువైపు చూస్తాడు. తన ముఖం 
ముందు నరకాగ్ని (భగభగ) మండుతూ 
కనిపిస్తుంది. అందుకే (చెబుతున్నాను), 
ఒక్క ఖర్జూరపు ముక్క (దానం) చేసి 
అయినా సరే మిమ్మల్ని మీరు నరకాగ్ని 
బారినుండి కాపాడుకోండి. 

(బుఖారీ - మున్లిం, 


577 


Ga, 


(ఈ హదీను ఇంతకు ముందు కూడా వచ్చింది) 


407. హ(జత్‌ అబూజర్ర్‌ (రజి) కథనం 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా 
ప్రబోధించారు : మీరు చూడలేని 
విషయాలు నేను చూస్తున్నాను. ఆకాశం 
కిక్కిరిసి పోతోంది. కిక్కిరిసిపోక తప్పదు 
కూడాను! (ఎందుకంటే) అక్కడ నాలుగు 
అంగుళాల ఖాళీ స్థలమయినా లేకుండా 
ప్రతిచోటా దైవదూతలు తమ నుదుటితో 
దైవానికి సాష్టాంగ ప్రణామాలు 
చేస్తున్నారు. దైవసాక్షి! నాకు తెలిసిన 
విషయాలు మీకు గనక తెలిస్తే మీరు 
తక్కువగా నవ్వుతారు. ఎక్కువగా 
ఏడుస్తారు. (అంతేకాదు) మీరు మీ 
భార్యల ద్వారా పొందే పడక సుఖాన్ని 
కూడా విడిచిపెడతారు. దేవుణ్ణి వేడు 
కుంటూ (కొండల, అడవుల) మార్గాల్లో 
బయలుదేరుతారు. 


(దీనిని తిర్మిజీ ఉల్లేఖించి “హసన్‌'గా 
పిర్కొన్నారు) 


ed ps5 gl yey EY 
క sj శి HE dl J) JG i 
chs SG Sst etl DI 
Gs; శే gl రో ( ces WU 
J lal, gw a let es పై 
ల హు స! ఆ Sls 
se 2 Ub యు 63 త్‌ Pedy 
తథ అండ! | సుమ అక! 
iJUy gil ely) యె ఉల్లి 
పాట! (ల bh ; రాశా య్యాయో 
వం. Ul yA, 
శక. సై త్స్పుయుస్తులు 
ర్‌ ప ప్రవ OF tess hess యే 
య్‌ ok! సు 5 UE థో 
it ae 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


578 రయ! రర 


“అత్తత్‌' (భూత క్రియాపదం) “'తయిత్తు' 
(వర్తమాన క్రియాపదం) దానినుంచే 
అతీత్‌ అనే పదం వస్తుంది. అంబారీ, 
చవుడోలు లాంటి వస్తువుల శబ్దం అని 
అర్థం. ఆకాశాన అత్యధిక సంఖ్యలో 
దూతలు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండటం 
చేత ఆకాశం కిక్కిరిసినట్లు శబ్దం 
వస్తోందని దీని భావం. 'సువుదాత్‌ అంటే 
దారులు, “తజ్‌అరూన్‌' అంటే శరణును, 
సహాయాన్ని అర్థిస్తూ అని అర్థం. 


Sal! అతు CI 3 
TE ఆహో డర onl 


8 ry 


DE 


(నుననె తిర్మిజీలోని ఐహిక అనానక్తత ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


1. 


మానవులు దైవానికి భయపడుతూ జీవితం గడపాలని ఈ హదీసు నొక్కి వక్కాణించింది. 
ఒక విశ్వాసి దేవుని గొప్పదనాన్ని ఎంత ఎక్కువగా శ్లాఘిస్తే అంత ఎక్కువగా అతని 
హృదయంలో దైవభీతి, ధర్మపరాయణతా భావాలు పెంపొందుతాయి. మనిషి దేవుని 
కారుణ్యం పట్ల ఆశాభావంతో పాటు దైవశిక్ష పట్ల భయంతో జీవితం గడుపుతాడు. 
ఫలితంగా మంచిపనులు చేస్తూ చెడులకు దూరంగా మసలుకోగల్గుతాడు. 
ఆకాశాన అత్యధిక సంఖ్యలో దైవదూతలు క్షణం తీరికలేకుండా ఎల్లప్పుడూ దైవం 
ముందు సాష్టాంగపడి దైవారాధన చేస్తూ ఉంటారు. దైవదూతలు దైవాజ్ఞల్ని 
ఉల్లంఘించటమనే ప్రసక్తే ఉండదు. అలాంటి దైవదూతలే అంతటి అకుంఠిత దీక్షతో 
దైవారాధన చేస్తున్నారంటే, ఇక అనునిత్యం దేవుని ఆదేశాలను అతిక్రమించే మానవులు 
దైవారాధన చేయటం ఎంత అవసరమో ఆలోచించండి! కనుక మనిషి అవిధేయతకు 
పాల్పడకుండా సత్కార్యాలు చేయటానికి దేవుని సహాయాన్ని అర్థిస్తూ, దుష్కార్యాల 
బారినుండి ఆయన శరణు వేడుకుంటూ ఉండటం చాలా అవసరం. 


408. హజ్రత్‌ అబూ బర్గా నజ్‌లా బిన్‌ 
ఉబైద్‌ అస్లమీ (రజి) కథనం ప్రకారం 
దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రబోధించారు: 
పళయదినాన ఈ ఐదు విషయాల 
గురించి దర్యాప్త జరగనిదే దాసుడు 
దైవసన్నిధి నుంచి కదల్లేడు. 


లేప శీ ప్రత | కల్‌ 

తంతు లు ర ప క్‌ 
కర. వశ dl Jy లం Jb cas 
తడు బహ ట్ర రేడు శ 6 
ప బడ పం ఆడి రస సు య హో 
సకం పం తే స్య చయయ. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 579 Saath, 


1. అతను తన జీవితాయుష్పును ఏ 
పనుల్లో గడిపాడు? 2. తన జ్ఞానాన్ని oe 
దేనికోసం ఉపయోగించాడు? 3. ధనాన్ని 
ఎ విధంగా సంపాదించాడు? 4. సంపా 
దించిన ధనాన్ని ఏ పనుల కోసం ఖర్చు 
పెట్టాడు? 5. (దేవుడు ప్రసాదించిన) 
శరీరాన్ని ఏ పనుల్లో వినియోగించాడు? 


రై ఈలా ‘Jb, gh ely ool 


(తిర్మిజీ దీనిని ఉల్టెేఖించి, హసన్‌ 
మరియు సహీహ్‌గా పేర్కొన్నారు) 


(సుననె తిర్మిజీలోని ప్రళయ వర్ణన ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

1. జీవితమనేది మనిషికి దేవుడు ప్రసాదించిన అమూల్య వరం. జీవితంలోని ప్రతి క్షణం 
ఎంతో విలువైనది. ప్రళయదినాన దేవుడు తాను అనుగ్రహించిన వరాల గురించి 
లెక్క తీసుకుంటాడు. కనుక మనిషి అమూల్యమైన తన జీవితాన్ని అవిధేయతా 
మార్గంలో వెచ్చించకూడదు. 


2. మనిషి తాను నేర్చుకున్న విద్యకు అనుగుణంగా ఆచరించాడా లేదా అనే విషయం 
గురించి దేవుని దర్బారులో ప్రశ్నించటం జరుగుతుంది. విద్యార్థి అనేవాడు తాను 
ఆర్జిస్తున్న జ్ఞానం ద్వారా సృష్టికర్తను గ్రహించగలగాలి. విద్య ద్వారా అతనిలో మంచిని 
(ప్రేమించి, చెడుని విడనాడే విచక్షణా జ్ఞానం పెంపొందాలి. తన విద్య సాటి మానవులకు 
ప్రయోజనం చేకూర్చాలి. వారిని సన్మార్గంపై నడిపించాలి. అలాంటి జ్ఞానమే 
ప్రయోజనకరమైన జ్ఞానంగా పరిగణించబడుతుంది. ఇంకా పరలోకంలోనూ అదే 
ముక్తికి సోపానంగా కూడా పరిణమిస్తుంది. 

3. మనిషి ధర్మసమ్మతమైన మార్గాల ద్వారానే డబ్బు సంపాదించాలి. సంపాదించిన ధనాన్ని 
తిరిగి షరీఅత్‌ అనుమతించే పనుల్లోనే ఖర్చుపెట్టాలి. అక్రమంగా ఆర్జించటంగాని, 
దైవాజ్ఞల్ని ఉల్లంఘిస్తూ దుబారాగా డబ్బు ఖర్చుపెట్టడంగాని చేస్తే పరలోకంలో అలాంటి 
వ్యక్తి నేరస్తుడిగా పరిగణించబడతాడు. దేవుని సన్నిధిలో అతను తన పనులకు 
జవాబుదారీ వహించవలసి ఉంటుంది. అదేవిధంగా మనిషి శరీరం కూడా దేవుడు 
ప్రసాదించిందే! కాబట్టి దానిని చెడుపనుల నుండి కాపాడుకోవాలి. తమ శారీరక 
శక్తిని, సామర్థ్యాన్ని దేవుని ఆదేశాల్ని నిర్వర్తించటం కోసం ఉపయోగించాలి. అందులో 
ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా దేవుడు ప్రళయదినాన నిలదీస్తాడన్న విషయాన్ని 
గుర్తుంచుకోవాలి. 


https://teluguislam .net 


వాదీను కిరణాలు 580 ర కాలూ 


మొత్తానికి ఈ హదీసు మానవుడు దైవానికి భయపడుతూ, పరలోకంలో తన కర్మలకు 
లెక్క చూపవలసి ఉంటుందనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని బాధ్యతాయుతంగా జీవితం 
గడపాలని ప్రబోధిస్తోంది. 
కథనం : ల (స) ఈ సూక్తిని పఠిం 5? క. Dom 1] లం we 
చారు : ఆ రోజున భూమి తన పై హ్‌ ‘JU జ శర wu bE A on 
సంభవించిన) విశేషాలను వివరిస్తుంది. (5 boss 
pel oer Wl | ౮ twit 


(జిల్‌జాల్‌ సూరా) 
Ge 5 fe GE wel hf ‘JG 
ఆ తరువాత ఆయన తన సహచరు 


లను, “భూమి వివరించే విశేషాలేమిటో మ నరేన్‌ Uh bel 
మీకు తెలుసా?” అని అడిగారు. యట రయ్‌ Hs (> షో is; is 
అందుకు సహచరులు “దేవుడు, దైవ Ei iby ౨. 
ప్రవక్తకే బాగా తెలుసు” అని విన్నవించు gees 
కున్నారు. అప్పుడాయన ఈ విధంగా 

తెలియజేశారు: దేవుని దాసదాసీలు 

(అంటే మానవులు) తన వీపుపై చేసిన 

పనుల గురించి భూమి (ఆ రోజున) 

సాక్ష్యం చెబుతుంది. నువ్వు ఫలానా 

రోజు, ఫలానా పని చేశావు కదూ! అని 

అంటుంది. భూమి విశేషాలను వివరిం 

చటమంటే ఇదే! (తిర్మిజీ దీనిని 

ఉల్లేఖించి హసన్‌గా పేర్కొన్నారు). 


(నుననె తిర్మిజీలోని (ప్రళయ వర్ణన ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

దేవుడు ప్రళయదినాన భూమికి కూడా మాట్లాడే శక్తిని ప్రసాదిస్తాడు. అప్పుడు అది 
మానవులు చేసిన పనుల్ని పూసగ్రుచ్చినట్లు వివరిస్తుంది. ప్రతి మనిషికి అతను చేసిన పనుల్ని 
సమయం, స్థలంతో సహా గుర్తు చేస్తుంది. తను చేసిన మంచిపనులకు లేదా చెడు పనులకు 
ఆ స్థలమే సాక్షిగా నిలబడుతుంది. కనుక మానవుడికి దాన్ని తిరస్కరించే అవకాశమే 
లేకుండాపోతుంది. మనిషి ఎంత రహస్యంగా పాపం చేసివున్నా సరే అతను దేవుని లెక్కనుండి 
మాత్రం తప్పించుకోలేడు. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


410. హజ్రత్‌ అబూ సయీద్‌ ఖుద్రీ 
(రజి) కథనం ప్రకారం దైవప్రవక్త (స) 
తన సహచరులతో మాట్లాడుతూ ఇలా 
అన్నారు : ప్రళయ శంఖం పూరించేవాడు 
(దైవదూత) శంఖాన్ని నోటి దగ్గర 
పెట్టుకొని (పూరించటానికి సిద్ధంగా) 
ఉన్నాడు. శంఖం పూరించటానికి దేవుని 
అనుమతి ఎప్పుడు లభిస్తుందా అని 
చెవులు రిక్కించి మరీ ఎదురు చూస్తు 
న్నాడు. మరి అలాంటప్పుడు నేను 
నవ్వుతూ, త్రుళ్ళుతూ ఎలా ఉండ 
గలను?!” ఆ మాట వినగానే సహచ 
రులు భయంతో వణికిపోయారు. అది 
గమనించి దైవప్రవక్త “(భయపడకండి) 
హస్సునల్లాహు వనీమల్‌ వకీల్‌ (మాకు 
దేవుడున్నాడు. ఆయన శ్రేష్మ్ణుడైన 
కార్యసాధకుడు) అని అనండి” అంటూ 
వారికి ధైర్యం చెప్పారు. 

(తిర్మిజీ దీనిని ఉల్లేఖించి “హసన్‌'గా 
పేర్కొన్నారు) 

దివ్య ఖుర్‌ఆన్‌లో “ప్రళయదినాన 
శంఖం పూరించబడుతుందని” చెప్ప 
బడిన శంఖమే ఈ హదీసులోని శంఖం 
కూడాను. శంఖం గురించి దైవప్రవక్త (స) 
కూడా ఇలాగే వివరించారు. 


581 


eet 12 
Celia 


ధు bn ఆ రాం te 
జం. ఆ (యూ తీ! త్స 
ను యే త్ర! యాయ స! లః 
ప్రవే) 7 ల్‌ో రై! 1 రా? ఖల! 
ఆయా! wr గప త ర్‌ డు 
డ్రై: ఫీ నటల (శక వ! లం 
న fel sly 53; నూ al 
gill ప్రయ! 38 : TED చేయా డయా 
[is శమం సో, yw 4 లో 
శక ఉ| ర్క పమ 


(సుననె తిర్మిజీలోని వ్యాఖ్యానాల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


దైవప్రవక్త (స) మరియు ఆయన సహచరుల వల్ల సాధారణంగా తప్పులు జరిగేవి 
కావు. ఆ మహానుభావులు పాపాలకు పాల్పడకుండా ఉండటానికి శాయశక్తులా 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 582 రా కారా 


ప్రయత్నించేవారు. మానవ సహజమైన దౌర్బల్యం వల్ల ఏదైనా తప్పు జరిగిపోతే వెంటనే 
పాపభీతితో నిలువెల్లా కంపించిపోయేవారు. అంతేకాదు, తమవల్ల జరిగిన వెనుకటి పాపాలన్నిటినీ 
మన్నించేశానని దేవుడు ప్రకటించినప్పటికీ, తమ ముందు ఎప్పుడైనా పరలోక ప్రస్తావన వస్తే, 
భయంతో వణికిపోయేవారు. కాని నేడు మనం పీకల దాకా పాపాల్లో కూరుకుపోయి ఉన్నాం. 
రేయింబవళ్ళలో ఎన్నో దైవాజ్ఞల్ని, దైవవిధులను నిర్లక్ష్యం చేస్తుంటాం. అయినా గాని మన 
హృదయాలలో దైవభీతి, పరలోక చింతన మచ్చుకైనా కానరాదు. మనలో రోజురోజుకీ పాపభీతి 
నశించిపోతోంది. మనం దీని గురించి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం నేడు ఎంతైనా 
ఉంది. 
411. హజ్రత్‌ అబూహురైరా (రజి) కథనం 
ప్రకారం దైవప్రవక్త (స) ఇలా ప్రవచిం 
చారు: భయపడినవాడు తెలవారక 
నో ర! NTE 1 i 
ముందే బయలుదేరుతాడు. తెల్లవారక ,్బ్బ శ్‌ ధో లో | 
4 

ముందే బయలుదేరినవాడు గమ్యానికి స మర ౫! వుం ఉమ 
చేరుకుంటాడు. జాగ్రత్తగా వినండి! ప్రయా Eg ఏల gull ly) 
అల్లాహ్‌ బేరం ఎంతో విలువైనది. ఇంకా : line y cdi MCA? i 3 

| క్‌ లి నానే (ల ట్‌ wt 9 3 
జాగ్రత్తగా వినండి! అల్లాహ్‌ బేరమంటే య! I య! లేవండి 
స్వర్గమే సుమా! జ క స శ క 

ఆజా! త .isU 

(తిర్మిజీ దీనిని ఉల్లేఖించి హసన్‌గా వ 
పేర్కొన్నారు) 
“అద్‌లజి అంటే వేకువ జామున 
బయలుదేరటం. దైవాజ్ఞల్ని శిరసావహిం 
చటంలో త్వరపడటమని ఇక్కడ దాని 
భావం. 


al తోం తాడి ul రాం ఎర! 
తయన కక వ! ర ౮0 JG cas 


(సుననె తిర్మిజీలోని ప్రళయ వర్ధన ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

ఈ హదీసులో దైవప్రవక్త (స) పరలోక చింతనతో జీవితం గడిపే ఒక విశ్వాసిని, శత్రువు 
దొడి నుండి కాపాడుకోవటానికి తెల్లవారకముందే బయలుదేరే బాటసారితో పోల్పారని ఇమామ్‌ 
తీబి (రహ్మలై) అభిప్రాయపడ్డారు. షైతాన్‌ విశ్వాసిని భ్రష్టుపట్టించటానికి అవకాశం కోసం 
ఎదురుచూస్తూ ఉంటాడు. మరోవైపు మనిషి మనసులోని చాంచల్యం, అతని మనోవాంఛలు 
కూడా షైతాన్‌కు దోహదం చేస్తాయి. మనిషి గనక ఈ పరలోక ప్రయాణంలో కడు జాగరూకతతో 


https://teluguislam.net 


హదీను కిరణాలు 


వ్యవహరిస 
నిక్షేపంగా గమ్యానికి చేరుకుంటాడు. 


583 Gals, 


స్తూ, తన ఆచరణలో చిత్తశుద్ధిని కాపాడుకుంటే అతను షైతాన్‌ వలలో చిక్కుకోకుండా 


ఈ పరలోక ప్రయాణం ఏమంత సులభమైన పని కాదు. ఈ మార్గంలో ఎన్నో 
వ్యయప్రయాసలకు ఓర్చుకోవలసి ఉంటుంది. దేవుడు విశ్వాసులకు ప్రసాదించే స్వర్గం ఓ 
అమూల్య వరం. మనిషి తన ధనప్రాణాలను దైవం కోసం త్యాగం చేయనంతవరకు ఆ అమూల్య 


వరాన్ని పొందలేడు. 


“విశ్వాసుల నుండి అల్లాహ్‌ వారి ప్రాణాలనూ, వారి స 


కొన్నాడు.” (అత్‌ తౌబా : 111వ సూక్తి) 


412. హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా) 
కథనం : ఒకసారి దైవప్రవక్త (స) 
“పళయదినాన మానవులు (హష 
ప్రదేశంలో) బోసి పాదాలతో, నగ్న శరీరా 
లతో, వడుగులు చేయ బడనివారుగా 
సమీకరించబడతారు” అని చెప్పారు. 
అది విని నేను ఆశ్చర్యపోతూ “దైవ 
ప్రవక్తా! ఆ స్థితిలో స్రీ పురుషులు 
ఒకర్నొకరు చూసుకుంటారా?” అని 
అడిగాను. దానికాయన “ఆయిషా! ఆ 
స్థితి మహా 
ఉంటుంది. కనుక ఆ సమయంలో 
వారికి ఒకర్నొకరు చూనుకోవాలనే 
ఆలోచనే ఉండదు” అని అన్నారు. 
వేరొక ఉల్లేఖనం ప్రకారం “ఆ పరిస్థితి 
ఒకర్నొకరు చూసుకోలేనంత తీవ్రంగా 
ఉంటుంది” అని అన్నారు. 

(బుఖారీ - ముస్తిం) 


'గుర్‌లన్‌' అంటే వడుగులు చేయబడని 
వారుగా అని అర్థం. 
(సహీహ్‌ బుఖారీలోని (పే 
సుఖాల ప్రకరణం) 


ఆందోళనకరంగా 


మైక వచనాల ప్రకరణం, న 


౦పదలను స్వర్గానికి బదులుగా 


క 
(స్త్ర hil wens sb 3 


పయనం రయ! 14! యం ఆ TONY 


‘JG toa Jl pas a ght hs 
యళ లేపా మో! oN [సమయ 


sje లో థ్‌ ప శే : వస్తే జీ3 ఉత్త 


samme సన 
sl న. యు! సు గ్ర 


హీవ్‌ ముస్తీంలోని స్వర్గ 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 584 ర కాల 


ముఖ్యాంశాలు 

ప్రళయదినాన హ్ష్‌ స్థలంలో మానవులు భయాందోళనకరమైన పరిస్థితుల్ని ఎదుర్కో 
వలసి ఉంటుందని ఈ హదీసు హెచ్చరిస్తోంది. కనుక విశ్వాసులు పరలోకంలో దైవం ముందు 
తాము చేసివచ్చిన పనులకు జవాబుదారీ వహించవలసి ఉంటుందని గ్రహించాలి. దైవసన్నిధిలో 
హాజరుకాకముందే తమ ఆచరణలకు జవాబు చెప్పుకోవటానికి అన్నివిధాలా సిద్ధంగా ఉండాలి. 
ఒక్క క్షణమైనా పరలోకం పట్ల ఎమరుపాటు తగదు. ఆ రోజు ఎదురయ్యే పరాభవం, అవమానాల 
నుండి కాపాడుకోవటానికి ఇహలోకంలో భక్తీ విశ్వాసాలతో కూడిన జీవితం గడపాలి. దీనికి 
భిన్నంగా దైవం పట్ల, పరలోకం పట్ల ఏమాత్రం భయం లేకుండా, నిర్లజ్జగా బ్రతికేవారు ఎలాంటి 
ఘాతుకాలకయినా ఒడిగడతారు. దేవుడు విధించిన హద్దుల్ని చాలా సులువుగా అతిక్రమిస్తారు. 
అయితే అలాంటి వారు తమ కోసం దైవశిక్ష ఎల్లప్పుడూ మాటేసి ఉంటుందని గ్రహించాలి. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


585 


CAI, 


sel దారం 6 
దైవ కారుణ్యం పట్ల ఆశాభావం 


దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ సెలవిచ్చాడు : 
(ప్రవక్తా) దేవుడు ఇలా అంటున్నాడని చెప్పు : 


తమ ఆత్మలకు అన్యాయం చేసుకున్న ఓనా 
దాసులారా! అల్లాహ్‌ కారుణ్యం పట్ల నిరాశ 
చెందకండి. నిశ్చయంగా అల్లాహ్‌ పాపాలన్నిం 
టినీ క్షమిస్తాడు. నిశ్చయంగా ఆయన క్షమించే 
వాడు, కరుణించే వాడూను. 

(ఆజ్‌ జామర్‌ : 53) 
ఇంకొకచోట ఆయన ఇలా అంటున్నాడు : 
“కృతఘ్నుడైన మానవునికి తప్ప ఇటువంటి 
(చెడు) ప్రతిఫలాన్ని మేము మరెవ్వరికీ 
ఇవ్వము.” (సబా : 17) 
మరోచోట ఆయన ఇలా సెలవిస్తున్నాడు : 
“తిరస్కరించి విముఖుడయ్యే వానికి శిక్ష ఉంది' 
అని మాకు వహీ ద్వారా తెలుపబడింది” అంటూ 
మూసా మరియు హారూన్‌ (అలైహిముస్సలాం) 
ఫిరౌన్‌కు తెలియజేశారు. (తాహా : 48) 
వేరొకచోట ఆయన ఇలా అన్నాడు : 


నా కొరుణ్యం ప్రతి వస్తువునీ ఆవరించి ఉంది. 
(అంటే ఇహలోకంలో నేను అందరినీ కరుణీ 
స్తాను. పరలోకంలో మాత్రం ఈ కొరుణ్యం నా 
పట్ల భయభక్తులు గలవారికే ప్రత్యేకం). 
(ఆరాఫ్‌ : 156) 


వివరణ 


Ses J yu dl Jb 
సహయ EG నయ శ్ర షే జ! 
యీ ARs i as gS 
‘ols లేతు [of వాల ₹ బ్లో! 
db tv 1 4 షు 
తతయు ist 9 
Ju Jb) LEA :ab] diss 
5 చ యు ఇహ 
Lot: lel) 


పైన పేర్కొనబడిన దివ్యఖుర్‌ఆన్‌ సూక్తుల్లో ఒక వైపు ప్రజల్ని పరలోక శిక్ష గురించి 
భయపెట్టడంతోపాటు మరో వైపు దైవ కారుణ్యం పట్ల వారికి ఆశాభావమూ కలిగించటం 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 586 రు కాలూ 


జరిగింది. జీవితమంతా పాపాలపై పాపాలకు ఒడిగడుతూ చివరికి అవిశ్వాస స్థితిలోనే తనువు 
చాలించే దురదృష్టవంతులకు పరలోకంలో నరకయాతన ఎటూ తప్పదు. కాని గతంలో ఎన్ని 
పాపాలు చేసినప్పటికీ కనీసం జీవితపు చివరి దశలోనయినా తమ పాపాలపై పశ్చాత్తాప భావంతో 
కృంగిపోతూ దైవాన్ని విశ్వసించి, ఇకపైనయినా సదాచరణ చేయటానికి పూనుకుంటే, అలాంటి 
వారిని దేవుడు క్షమించకపోడు. జీవితమంతా పాపాల్లోనే గడిచిపోయింది కదా! చేతులు కాలాక 
ఆకులు పట్టుకున్నట్లు ఇప్పుడు విశ్వసించినా ప్రయోజనం ఏముంటుంది? అని అనుకోవటం 
ఎంతమాత్రం సరికాదు. దైవకారుణ్యం పట్ల ఏ దశలోనయినా నిరాశా నిస్పృహలకు లోను 
కారాదు. దేవుడు అనంత కరుణామయుడు. అమితంగా మన్నించేవాడు. తన దాసులు జీవితపు 
అంతిమ దశలోనయినా చిత్తశుద్ధితో పశ్చాత్తాపపడితే ఆయన వారి పశ్చాత్తాపాన్ని అంగీకరిస్తాడు. 
వారు నిష్కల్మష హృదయంతో విశ్వసించి, సత్కార్యాలు చేయటానికి ఉపక్రమిస్తే, వారి పాపాలు 
సముద్రంలోని నురుగుకు సమానంగా ఉన్నాసరే వాటినన్నిటినీ క్షమించేస్తాడు. 
ఒక్కోసారి మనిషి గత జీవితానికి స్వస్తి పలికి, ఇకపైనయినా పరిశుద్ధమయిన జీవితం 
గడపాలనుకుంటాడు. కాని అదే సమయంలో షైతాన్‌ అతనిలో రకరకాల దుష్ట ఆలోచనలు 
రేకెత్తిస్తుంటాడు. “నీ పాపాలు హద్దు దాటిపోయాయి. ఇన్ని పాపాలకు దేవుని సన్నిధిలో కూడా 
క్షమాభిక్ష లభించదు. అలాంటప్పుడు నువ్వు విశ్వసించినా, పశ్చాత్తాపపడినా లాభమేంటి?” 
అని రకరకాల ఆలోచనలు మనిషికి అడ్డు తగులుతూ ఉంటాయి. వాస్తవానికి ఇవన్నీ షైతాన్‌ 
దుష్టథ్రేరేపణలు తప్ప మరేమీ కావు. ఎంతపెద్ద పాపాత్ముడయినా సరే అతను దైవసన్నిధికి 
వస్తే దైవకారుణ్యం అతన్ని తన ఒడిలోకి తీసుకుంటుంది. దేవుడు పశ్చాత్తాపపడే దాసుని 
పాపాలను క్షమించటానికి సదా సిద్ధంగా ఉంటాడు. అయితే దేవుడు క్షమిస్తాడంటే అర్థం 
దాసుడు ఒక వైపు పశ్చాత్తాపం చెందుతూనే మరోవైపు మాటిమాటికీ దేవుని హద్దుల్ని అతిక్రమిస్తూ 
పోవచ్చని ఎంతమాత్రం కాదు. క్షమించేవాడు, కరుణించేవాడు దేవుడున్నాడులే అన్న 
దురుద్దేశ్యంతో పాపం చేస్తే అది మరీ ఘోరమైన పాపంగా పరిగణించబడుతుంది. దేవుడు 
అలాంటి పాపాత్ములకు మరింత తీవ్రమైన శిక్ష విధిస్తాడు. 


దైవ కారుణ్యం పట్ల ఆశాభావం ఉండాలన్న మాట వాస్తవమే. దాని పట్ల నిరాశానిస్పృహ 
లకు లోనుకావటం దైవతిరస్కారంతో సమానమే. అందులో ఎలాంటి సందేహానికి తావులేదు. 
అయితే ఆ ఆశాభావం కూడా సకారాత్మకంగా ఉండాలి. ఎవడైనా ముళ్ళచెట్లు నాటి వాటికి 
తియ్యటి పళ్లు కాస్తాయని ఎదురుచూస్తూ కూర్చుంటే..... అది ఆశాభావం కాదు, మూర్ధత్వం 
అనిపించుకుంటుంది. ఒక వ్యక్తి చదువుకోకుండా, ఏమాత్రం కష్టపడకుండా తను డాక్టర్‌ని, 
ఇంజనీర్‌ని కావాలని అనుకుంటే అది సాధ్యమేనా? అలాగే దాసుడు ఒకవైపు తలబిరుసుతనంతో 
వ్యవహరిస్తూ మరోవైపు నన్ను నీ కారుణ్య కడలిలో ముంచెత్తమని దైవాన్ని కోరుకుంటూ 
కూర్చుంటే అది దాసుని అవివేకం కాకపోతే మరేమిటి? దైవకారుణ్యానికి సంబంధించిన ఈ 
భావన చాలా సున్నితమైనది. దీన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోతే ఆచరణల్లో అపసవ్యత చోటు 
చేసుకుంటుంది. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


413. హజ్రత్‌ ఉబాదా బిన్‌ సామిత్‌ (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (స) ఇలా 
ప్రబోధించారు : అల్లాహ్‌ తప్ప వేరొక 
ఆరాధ్యుడు లేడనీ, ఆయన ఒక్కడేననీ, 
ఆయనకు ఇతర భాగస్వాములెవరూ 
లేరనీ, ముహమ్మద్‌ (స) ఆయన 
దాసుడు మరియు ప్రవక్త అనీ, అలాగే 
ఈసా కూడా దేవుని దాసుడు, ఆయన 


587 


రగ కా 
lall రా oe oy - EY 
నవక వ! రటల్‌ 106 (యూ శీ] ఇసు 
hye Saas at Jy y తటి 
ATP OE PEER FOU 
bal ముకు 255 ఈ AE 
ద ఈ శమ ప. 
i SSL le ము! ఎ మ ప 


ప్రవక్త మాత్రమే అనీ, కాకపోతే ఆయన 
(తన తల్లి) మర్యమ్‌ వైపుకు చేరవేయ 
బడిన దైవాజ్ఞ అనీ, దేవుని తరపునుంచి 
వచ్చి (మర్యమ్‌ గర్భంలో శిశువు రూపు 
దాల్చిన ఒక ఆత్మ మాత్రమేననీ, స్వర్గ 
నరకాల ఉనికి యదార్థమనీ ధృవీకరిం 
చిన వ్యక్తిని దేవుడు స్వర్గంలో ప్రవేశింప 
జేస్తాడు - అతని ఆచరణ ఎలాగున్నా 
సరే. (బుఖారీ - ముస్తీం) 


ముస్లింలోని వేరొక ఉల్లేఖనంలో 
అల్లాహ్‌ తప్ప వేరొక ఆరాధ్య దేవుడు 
లేడనీ, ముహమ్మద్‌ (స) దైవప్రవక్త అని = 
ధృవికరించిన వ్యక్తి కోసం దేవుడు 
నరకాన్ని నిషిద్ధం చేస్తాడని ఉంది. 


ale Gi OWS 


Tse ff: క క! య త 

how Jdly cdl YY olf gs ia 
oF <3 “5g” లీ తో 
OU dle dl దూ Al Js 


అ 


(సహీహ్‌ బుఖారీలోని ప్రవక్తల ప్రకరణం, నహీహ్‌ ముస్తీంలోని విశ్వాస ప్రకరణం) 
ముఖ్యాంశాలు 


'పై హదీసు ద్వారా దైవప్రవక్తలు కూడా మానవమాత్రులేనన్న విషయం బోధపడుతోంది. 
దైవప్రవక్తలు భగదవతారాలన్న భావనను ఈ హదీసు త్రోసిపుచ్చుతోంది. కైస్తవులు యేసుక్రీస్తును 
దేవుని కుమారుడన్నారు. యూదులు ఉజైర్‌ను దేవుని కుమారుడన్నారు. సహవాస దోషం 
వల్ల ఈ వ్యాధి ముస్లింలకు కూడా అంటుకుంది. ముస్టింలలోని ఒక వర్గం మహాప్రవక్త 
ముహమ్మద్‌ (సల్లం) సాక్షాత్తు దేవుని వెలుగు అని అనటం మొదలుపెట్టారు. ఆయన్ని ఓ 


గ03://691020131200.061 


వాదీను కిరణాలు 588 Gales, 


మానవాతీత శక్తిగా తలపోస్తున్నారు. ఇవన్నీ పెడ భావాలు తప్ప మరేమి కావు. వెలుగు (నూర్‌) 
అనేది దేవుని గుణం. దేవుని పేర్లలోగాని, ఆయన గుణగణాల్లో గాని వేరొకరిని సాటి కల్పిస్తే 
'షిర్క్‌' (బహుదైవారాధన) చేసినట్లవుతుంది. దైవప్రవక్తలు మానవమాత్రులని సాక్ష్యం చెప్పటం 
కూడా విశ్వాసం (ఈమాన్‌)లో అంతర్భాగమే. దాన్ని నిరాకరిస్తే మొత్తం ఏకేశ్వరోపాసన సిద్దాంతాన్ని 
నిరాకరించినట్లవుతుంది. 

హజ్రత్‌ ఈసా - అలైహి - దేవుని వచనం (కలిమతుల్లాహ్‌), దేవుని ఆజ్ఞ. అంటే 
ఆయన పుట్టుక సృష్టి నిబంధనలకు భిన్నంగా దైవాజ్ఞ మేరకు జరిగిందని అర్థం. 'రూహుల్లాహ్‌' 
(దైవాత్మ) అనేది దేవుని తరపునుండి ఆయనకు నొసగబడిన గౌరవాత్మకమైన బిరుదు. అంతేగాని 
దైవాత్మ అంటే నిజంగానే దేవుని ఆత్మ అని అర్థం ఎంతమాత్రం కాదు. దివ్య ఖుర్‌ఆన్‌లో 
సమూద్‌ జాతి వైపు పంపబడిన ఒంటెను 'నాఖతుల్లాహ్‌' (దేవుని ఒంటె) అని పిలవటం జరిగింది. 
అలాగే పవిత్ర కాబాగృహాన్ని 'బైతుల్లాహ్‌' (దేవుని గృహం) అని వ్యవహరిస్తుంటాం. అంతమాత్రాన 
అది దేవుడు నివసించే ఇల్లని అర్థం చేసుకుంటామా? దేవుడు సప్తాకాశాలపై మహోన్నత 
అధికార పీఠంపై అధిష్టించి ఉన్నాడన్న సంగతి అందరికీ తెలిసిందే కదా! 

ఇకపోతే పై హదీసు ద్వారా బోధపడే మరో ముఖ్య విషయం ఎమిటంటే, ఘోరపాపానికి 
(కబీరా గునాహ్‌కు) ఒడిగట్టినంతమాత్రాన మనిషి విశ్వాస పరిధుల్ని అతిక్రమించినట్లు కాదు. 
మానవ సహజమైన దౌర్బల్యం వల్ల ఒక విశ్వాసి ఘోరపాపానికి ఒడిగట్టినప్పటికీ అతను విశ్వా 
గానే ఉంటాడు. అతణ్ణి స్వర్గప్రవేశానికి అక్సుడిగానే పరిగణించటం జరుగుతుంది. అయితే 
అతని స్వర్గప్రవేశం మాత్రం దేవుని యిష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుంది. ఆయన తలచు 
కుంటే మొదట్లోనే అతని పాపాలన్నీ క్షమించేసి అతనికి స్వర్గప్రవేశాన్ని కల్పించవచ్చు. లేదా 
కొంతకాలం పాటు నరకంలో అతని పాపాలకు శిక్ష విధించి తరువాత స్వర్గానికి పంపవచ్చు. 
కాని విశ్వాసికి శాశ్వత నరకశిక్ష మాత్రం ఉండదు. పాపాలకు శిక్ష అనుభవించిన తరువాత 
అతనికి స్వర్గంలో ప్రవేశించే వీలు ఉంటుంది. 
414. హజ్రత్‌ అబూజర్ర్‌ (రజి) కథనం (ఊత! టంటే రం 81 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) దేవుడు ఇలా వ్ర 7 లేక ప్త జీడీ! JG 5౮౪ 
అంటున్నాడని తెలియజేశారు : i gel 225 స హి ర! 
ఒక సత్కార్యం చేసిన వ్యక్తికి నేను పది హు స మ మ స్య iif 
లేదా అంతకన్నా ఎక్కువ రెట్ల పుణ్యాన్ని 
ప్రసాదిస్తాను. కొని ఒక దుష్కార్యం చేసిన “2 ఆ అగజ ౮3 el fu 
వ్యక్తికి, దానికి సమానమైన ప్రతిఫల ఆకు సల్లు ణ్‌ ద్ర del పు 
మయినా ఇస్తాను లేదా దాన్ని కూడా 
క్షమించేస్తాను. ఎవరైనా నా వైపు జానెడు 
దూరం జరిగితే, నేనతని వైపు మూరెడు 


క రో య 


592 

“ss స్థ ఈ yu దుకు 
ig ల్లో ౨ త్రి న్‌ Fit అలాల 

భక ట్ర! vl ssi) రో 5 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 589 రసన కలా 


దూరం జరుగుతాను. ఎవరైనా నా వైపు 
మూరెడు దూరం జరిగితే నేన తనివైపు 
బారెడు దూరం జరుగుతాను. ఎవరైనా 
నా వైపు నడిచివస్తే, నేనతని వైపుకు. .ణ్వయు non వే ల తట లీ 
పరుగెత్తుకొస్తాను. నా దగ్గరికి ఎవరైనా cms sly) 
ఒక్క బహుదైవారాధనా పాపం మినహా 
భూమండలం నిండా పాపాలు తీసుకొని 
వస్తే నేనతని దగ్గరికి దానికి సమానంగా 
మన్నింపును తీసుకొని వస్తాను. (ముస్లిం) 


“నాకు విధేయత చూపి నా సామీప్యాన్ని ర é a ఎ! డు ft ధో! 

పొందాలనుకుంటే నేను నా కారుణ్యాన్ని ఫం ర, 11 
శీ i క ఈో! dp తు మ 

వెంటబెట్టుకొని అతని దగ్గరికొస్తాను. య రూ 

పు 

నాకు విధేయత చూపే విషయంలో వ్‌ 37 ణు ei 

అతను చురుకుదనాన్ని కనబరిస్తే ఆ! షన రు ల మ్య మూర! 

నేనతని దగ్గరికి పరుగెత్తుకొస్తాను. అంటే నేవ! J లత! స టు శన 

అతని వైపు నా కారుణ్య కడలి కదలి 

వస్తుంది. ఈ విషయంలో నేను అతని 

కంటే ముందుంటాను. అతనికి నా 

దగ్గరికి వచ్చే ఇబ్బంది లేకుండా నేనే 

అతని దగ్గరికి వస్తాను. 'ఖురాబుల్‌ అర్జ్‌ న 

దీనిని కొంతమంది ఖిరాబుల్‌ అర్జ్‌ అని "లేడు ఆ! సట ట్స! Li 

కూడా ఉచ్చరించారు. కాని ఖురాబుల్‌ (4డీ డ్రా! సట్‌ as 

అర్జ్‌ అనటమే రాల “దాదాపు భూ ఆయు! త a ie be Ne 

మండలం నిండా అని ఈ పదానికి 

అర్థం. 


(సహీహ్‌ మున్లింలోని దైవధ్యానం, ప్రార్థనల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 
దేవుడు తన ప్రియదాసులకు అపారంగా అనుగ్రహిస్తాడని చెప్పటానికి ఈ హదీసు 
ప్రబల తార్కాణం. విశ్వాసులు చేసే ఒక్కొక్క సత్కార్యానికి లెక్కలేనంత పుణ్యఫలాన్ని 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


590 


GANS, 


అనుగ్రహిస్తాడు దేవుడు. కనుక మానవులు దేవుని కారుణ్యం పట్ల, ఆయన క్షమాభిక్ష పట్ల 


ఎన్నటికీ నిరాశా నిస్పృహలకు లోనుకారాదు. 


415. హజ్రత్‌ జాబిర్‌ (రజి) కథనం : 
ఒక పల్లెటూరి వ్యక్తి దైవప్రవక్త (స) 
సన్నిధికి వచ్చి “దైవప్రవక్తా! (స్వర్గాన్ని 
గాని, నరకాన్ని గాని) అనివార్యం చేసే 
రెండు స్థితులేవి?” అని అడిగాడు. 
దానికి సమాధానమిస్తూ ఆయన “మనిషి 
బహుదైవారాధనకు ఒడిగట్టని స్థితిలో 
మరణిస్తే స్వర్గంలోకి ప్రవేశిస్తాడు, అదే 
బహుదైవారాధన చేస్తూ మరణిస్తే నర 
కాగ్నికి ఆహుతి అవుతాడు” అని 
చెప్పారు. (ముస్లిం 


ఎటు dls, ye ey 10 
న క్ల ధి! తా! డం! re id 
Jw tory U Lal కు. 
లో న 
పరయ! ప్రయ య్య కీట దయ 


ల 


(సహీవా ముస్థింలోని విశ్వాన ప్రకరణం) 


416. హజ్రత్‌ అనస్‌ (రజి) కథనం : 
ఒకసారి ముఆజ్‌ (రజి) దైవప్రవక్త వెనుక 
"ఆయన వాహనం మీద ప్రయాణిస్తుం 
డగా ఆయన “ముఆజ్‌!” అని పిలి 
చారు. “చిత్తం, సెలవీయండి దైవ 
ప్రవక్తా!” అని అన్నారు ముఆజ్‌ (రజి). 
ఆయన మళ్ళీ “ముఆజ్‌!” అని పిలి 
చారు. అందుకాయన “చిత్తం, సెలవీ 
యండి దైవప్రవక్తా! తమరి సేవకోసం 
సిద్ధంగా ఉన్నాను” అని అన్నారు. 
దైవప్రవక్త (స) “ముఆజ్‌!” అని మళ్ళీ 
పిలిచారు. అప్పుడు కూడా “చిత్తం, 
దైవప్రవక్తా! సెలవీయండి. మీ సేవకోసం 
సిద్ధంగా ఉన్నాను” అని విన్నవించు 
కున్నారు. ఇలా మూడుసార్లు జరిగింది. 


తు 06 


లయ తు pl ప్రపం ఓ 

లా! ఆ * పు పయి ఎక! ర్‌! 
1 9525 ఆదే ‘JG «Us టె లం 
Us Gb) లేళ GLlasy 
SUS CIs 1వ! JU 
1వ! వ ల UG తియ 
MG WE ప్రీ ఆ వలం EK యము 
మయి లీస్‌ ఈ శేషం త! 


https://teluguislam.net 


హదీసు కిరణాలు 591 lai, 


ఆ తరువాత ఆయన “అల్లాహ్‌ తప్ప aes ల స్త య్‌ స bas ATE 
వేరొక ఆరాధ్యుడు లేడనీ, ముహమ్మద్‌ Wr i Wo 
దేవుని దాసుడు, ఆయన ప్రవక్త అని జ్‌ ల్‌ స 
హృదయపూర్వకంగా సాక్ష్యం చెప్పేవాడికి గర్వ 131 :JG 115255 a] 
దేవుడు నరకాగ్నిని నిషిద్ధం చేస్తాడు” అని ౫ ME sp We iw ly 
చెప్పారు. ఆ మాట వినగానే హజ్రత్‌ అ! lbs వత్త! ib ds, .<le 
ముఆజ్‌ (రజి) “దైవప్రవక్తా! ఈ విషయం cia in ప 
ప్రజలకు తెలియజేయనా, వారూ విని Ee 
సంతోషిస్తారు?” అని అడిగారు. దానికి 
సమాధానంగా ఆయన _“(వద్దు) ఈ 
విషయం వారికి చెబితే (వారు ఆచర 
ణలు మానుకొని) దీన్నే నమ్ముకొని 
కూర్చుంటారు” అని అన్నారు. అందుకని 
హజత్‌ ముఆజ్‌ (రజి) (చాలారోజుల 
వరకు ఈ విషయాన్ని రహస్యంగానే 
ఉంచారు. అయితే ఈ హదీసుని అసలు 
వెల్లడించకపోతే జ్ఞానాన్ని దాచిపెట్టుకున్న 
కారణంగా) తాను పాపినయిపోతానేమో 
నన్న భయంతో మరణించే ముందు ఈ 
విషయం ప్రజలకు తెలియజేశారు. 

(బుఖారీ - ముస్తిం) 


(నహీవ్‌ బుఖారీలోని విద్యా ప్రకరణం, నహీవ్‌ ముస్తింలోని విశ్వాన ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

పై హదీసులోని బాహ్యార్థం ప్రకారం దేవుడు ఒక్కడేననీ, ముహమ్మద్‌ (స) దైవప్రవక్త 
అని సాక్ష్యమిచ్చే వ్యక్తికి నరకం నిషిద్ధం చేయబడుతుందని తెలుస్తోంది. ఇంతకు ముందు 
మనం విశ్వాసుల్లో ఎవరయినా తప్పు చేస్తే దేవుడు వారిని కొంతకాలం పాటు నరకంలో 
ఉంచే అవకాశముందని చెప్పుకున్నాం. ఈ రెండు విషయాల్లో పరస్పర వైరుధ్యమున్నట్లు 
కనపడవచ్చు. వాస్తవం ఎమిటంటే, ఈ హదీసులో “సాక్ష్య'మంటే ఒట్టి నోటిమాటలనే కాదు; 
దానితోపాటు దైవాజ్ఞల్ని దేవుని విధుల్ని కూడా తప్పకుండా పాటించాలి. భక్తీ విశ్వాసాలకు 
అనుగుణంగా జీవితం గడపాలి. సదరు హదీసులోని “హృదయ పూర్వకంగా” అనే పదం ఈ 
విషయాన్నే సూచిస్తోందని ఇమామ్‌ తీబీ (రహ్మలై) అభిప్రాయపడ్డారు. 


https://teluguislam .net 


వాదీను కిరణాలు 592 ర కాలా 


కొందరు గతంలో తమవల్ల జరిగిన బహుదైవారాధనకు, దైవ తిరస్కారానికి పశ్చాత్తాప 
పడుతూ క్రొత్తగా ఇస్లాం స్వీకరిస్తారు. దేవుడు ఒక్కడేననీ, ముహమ్మద్‌ (స) దైవప్రవక్త అని 
హృదయపూర్వకంగా విశ్వసించినప్పటికీ సదాచరణ చేసే భాగ్యం లేకుండా మరణిస్తారు. పై 
హదీసులో సాక్ష్యం చెప్పేవారంటే ఇలాంటి వారేనని మరికొంతమంది పండితులు అభిప్రాయ 
పడుతున్నారు. ఇంకా కొంతమంది ఈ హదీసును విశ్వాసులకు శాశ్వత నరకయాతన ఉండదన్న 
అర్థంలో తీసుకున్నారు. ఎందుకంటే దైవాన్ని, దైవప్రవక్తను విశ్వసించినవారు కూడా ఒకవేళ 
తప్పు చేసి వుంటే దైవాజ్ఞ మేరకు కొంతకాలంపాటు నరకంలో శిక్ష అనుభవించవలసి ఉంటుంది. 
ఆ తరువాత దేవుడు వారికి నరకం నుండి విముక్తి కల్పిస్తాడు. 

ఈ హదీసు ద్వారా బోధపడే ఇంకో విషయం ఎమిటంటే, ప్రజలు సరిగ్గా అర్ధం చేసుకోలేని 
ధర్మ విషయాలను వారికి బోధించకూడదు. ఎందుకంటే తమ అవగాహనా లోపం వల్ల వారు 
వాటిని అర్థం చేసుకోవటంలో పొరబడి పెడదోవపట్టే ప్రమాదముంది. 


417. హజిత్‌ అబూ హురైరా (రజి) లేదా క 
అబూ సయీద్‌ ఖుద్రీ (రజి) కథనం : 
(ఇక్కడ హదీసు ఉల్లేఖకునికి సందేహం 
కలిగింది. అయితే ప్రవక్త సహచరుల 
విషయంలో సందేహమున్నా నష్టం ఎమి 


3 వ పెట్ల sl లాం - £1 
Gage శ! జూం (డ్రా! యాన 

ర్‌ తా రేపే! i 5 “య! 

ఓ :౪_ Doe SS ey sg ball 


wu 


ఉండదు. ప్రవక్త సహచరులందరూ 
విశ్వసనీయులే). 


“తబూక్‌ దండయాత్ర జరిగినప్పుడు 
ప్రజల అన్నవసతులకు కరువు వచ్చింది. 
వారు దైవప్రవక్త (స) దగ్గరికి వెళ్ళి, “దైవ 
ప్రవక్తా! మీరు అనుమతి ఇస్తే మా 
ఒంటెల్ని కోసుకొని తింటాం. వాటి 
కొవ్వుని కూడా ఉపయోగించు 
కుంటాం” అని విన్నవించుకున్నారు. 
దానికి ఆయన సరే అలాగే కానీయండి 
అన్నారు. అంతలో హజ్రత్‌ ఉమర్‌ (రజి) 
అక్కడికి వచ్చారు. (ఆ మాట విని) 
ఆయన “దైవప్రవక్షా! తమరీ విధంగా 
అనుమతినిస్తే వాహనాల కొరత 


As SI రాట! IS ప్రత 55 
రహ ది య్య! 3 al Ist Iu 
0s is, CG al 
ee isi ib శక 05 
లి ప! లేట్‌ ౪ ‘Jw యు స్ట 
క స యు ల rons 
సం Gls ౧0 ఎ | బి పే సు)! 
౮4 హై! య్‌ ట్రై గ్రా ల! ఈ! గప 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


ఎర్పడుతుంది. దానికి బదులు ఒక పని 
చేస్తే బాగుంటుంది. వీళ్ళ దగ్గర 
మిగిలివున్న ఆహారపదార్థాలు తెప్పిం 
చండి. ఆ తరువాత మీరు వీరికి 
ఇందులో శుభం కలగాలని దేవుణ్ణి 
ప్రార్థించండి. బహుశా దేవుడు ఈ 
మిగిలిన ఆహార పదార్థాల్లోనే సమృద్ధిని 
ప్రసాదించవచ్చుకదా!” అని అన్నారు. 
“సరే అలాగే చేద్దాం అని అన్నారు దైవ 
ప్రవక్త (స). 

తరువాత ఆయన ఒక తోలు వస్తం 
తెప్పించి దాన్ని క్రింద పరచారు. ఆ 
తరువాత తమ దగ్గర మిగిలివున్న ఆహార 
పదార్థాలు తీసుకురమ్మని తన అనుచ 
రుల్ని ఆదేశించారు. అప్పుడు ఒకడు 
గుప్పెడు జొన్న విత్తులు, మరొకడు 
గుప్పెడు ఖర్జూరపండ్లు, ఇంకొకడు రొట్టె 
ముక్కలు - ఇలా తెచ్చి ఆ వస్త్రంపై 
ఉంచుతూ పోయారు. దాంతో ఆ 
వస్త్రంపై కొన్ని ఆహార పదార్థాలు పోగ 
య్యాయి. అప్పుడాయన అందులో 
శుభం కలగాలని దేవుణ్ణి ప్రార్థించారు. 
ఆ తరువాత అందులో నుంచి ఆహార 
పదార్థాలు తీసుకొని తమ పాత్రల్లో 
నింపుకోమని ప్రజల్ని ఆదేశించారు. 


అనుచరులు ఆ ఆహారపదార్భ్థాలతో 
తమ పాత్రలు నింపుకోసాగారు. సైన్యం 
దగర ఒక్క పాత్ర కూడా ఖాళీగా 
లేకుండా అన్నింటినీ ఆహారపదార్థాలతో 


593 


Geil, 


ig ఆయా te i 4105 
(ee Man) Je (వ్‌ మ AEs 
య టా దు స్‌ J) 

ఢా హు ఏ! 2) ప వ 
చన ig యే రం ద్రవ! ఎ ౭ యా! 
96% పం శక వ రయం 
అ eel ఆయా 
పట riley Sg SFE 
dw. పజ రవ 
నం. మక ఏ! తూరు 
SATO WED త రేడు ట్లో 

అపు కేవ ఉమ్‌ లీల 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 594 రా కాగా 


ఆలో 


నింపారు. అందరూ కడుపునిండా తిన్న 
తరువాత కూడా ఇంకా ఎంతో అన్నం 
మిగిలిపోయింది. 


ఆ సందర్భంగా ఆయన (స) ఇలా 
ప్రవచించారు : అల్లాహ్‌ తప్ప వేరొక 
ఆరాధ్యుడు లేడనీ, నేను దైవప్రవక్తనని 
(స్వయంగా నేనే) సాక్ష్యం చెబుతున్నాను. 
ప్రజల్లో ఎవరైనా ఈ రెండు విషయాలను 
ఎలాంటి సంకోచం లేకుండా ధృవీకరిస్తే 
ఇక వారిని స్వర్గంలో ప్రవేశించకుండా 
అడ్డుకునేదెవరు?!” (ముస్లిం, 


(సహీహ్‌ ముస్తింలోని విశ్వాన ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

ఈ హదీసు ద్వారా దైవప్రవక్త (స) మహత్మ్యం వెల్లడౌతోంది. ఆయన ప్రార్థనతో 
అతికొద్ది ఆహారం సైన్యంలోని వారందరికీ సరిపోయింది. అందరూ కడుపునిండా తిన్న తరువాత 
కూడా ఇంకా మిగిలిపోయింది. అయితే తబూక్‌ యుద్ధంలో ఎంతమంది సైనికులు పాల్గొన్నా 
రన్నది ఇతమిత్సంగా తెలియటం లేదు. కొన్ని ఉల్లేఖనాల ద్వారా ముప్ఫై నుండి నలభైమంది 
సైనికులు ఆ యుద్ధంలో పాల్గొన్నారని తెలుస్తోంది. కాని ఆ ఉల్లేఖనాలు ఏమంత 
ప్రామాణికమైనవి కావు. సహీహ్‌ బుఖారీలోని ఉల్లేఖనం ఆ యుద్ధంలో చాలా ఎక్కువ మంది 
పాల్గొన్నారని మాత్రం సూచిస్తోంది. 


సహీహ్‌ బుఖారీలోని వాక్యాలు ఇలా ఉన్నాయి : “ఈ యుద్ధంలో దైవప్రవక్తతో పాటు 
ముస్లింలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరిపేర్లూ ఒక పుస్తకంలో నమోదు చేయటం 
కష్టమయిపోయింది. వహీ ద్వారా దైవప్రవక్తకు తెలియవస్తే తప్ప యుద్దానికి ఎగనామం 
పెట్టేవారిని కనుక్కోలేని పరిస్థితి ఏర్పడింది. దీనిద్వారా ఆ యుద్ధంలో పాల్గొన్నవారు చాలా 
ఎక్కువ సంఖ్యలోనే ఉండి ఉంటారని తెలుస్తోంది. అయినప్పటికీ దైవప్రవక్త ప్రార్థన మహిమతో 
కొద్ది అన్నం వారందరికీ సరిపోయింది. 


ఈ హదీసు ద్వారా బోధపడే ఇంకో విషయం ఏమిటంటే, చిన్నవారు సందర్భ బె చిత్యాన్ని 
దృష్టిలో పెట్టుకొని తమకన్నా పెద్దవారికి సలహాలు ఇవ్వటంలో తప్పులేదు. అలాగే పెద్దవారు 
కూడా చిన్నవారి సలహాలను గౌరవించాలి. వాటిని తేలిగ్గా కొట్టిపారేయరాదు. సముచితమైన 
సలహాలను స్వీకరించటాన్ని తమ కీర్తికి కళంకంగా తలపోయకూడదు. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


418. హజ్రత్‌ ఇత్‌బాన్‌ బిన్‌ మాలిక్‌ (రజి) 
కథనం : ఈయన బధ్ర్‌ యుద్ధంలో 
పాల్గొన్నవారిలో ఒకరు - 


నేను మా బనూ సాలిమ్‌ తెగవారికి 
నమాజ్‌ చేయించేవాణ్ణి. నేనుండే చోటుకి 
మా తెగవారుండే ప్రాంతానికి మధ్య ఒక 
కాలువ అడ్డంగా ప్రవహిస్తూ ఉండేది. 
భారీ వర్షం కురిసినప్పుడు ఆ కాలువ 
దాటి వెళ్ళడం నాకు కష్టంగా ఉండేది. 
అందుచేత నేను దైవప్రవక్త (స) సన్నిధికి 
వెళ్ళి ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, “దైవ 
ప్రవక్తా! నా చూపు తగ్గిపోయింది. 
నేనుండే చోటుకి, మా తెగవారుండే 
చోటుకి మధ్య కాలువ అడ్డంగా ఉంది. 
వర్షం కురిసినప్పుడు అది (నిండుగా) 
ప్రవహిస్తూ ఉంటుంది. దాన్ని దాటి 
ఆవల మా తెగవారుండే చోటుకి వెళ్ళడం 
నాకు కష్టంగా ఉంది. కనుక మీరు మా 
ఇంటికి వచ్చి ఎదో ఒకచోట నమాజ్‌ 
చేయిస్తే నేను ఆ చోటుని నా నమాజ్‌ 
స్థలంగా చేసుకుంటాను” అని విన్నవిం 
చుకున్నాను. దానికాయన “సరే 
త్వరలోనే ఆ పని చేస్తాను” అని అన్నారు. 


మరునాడు ఉదయం బాగా ప్రాద్దెక్కిన 
తరువాత దైవప్రవక్త (స) మరియు 
అబూబక్ర్‌ (రజి)లు మా ఇంటికి 
వచ్చారు. దైవప్రవక్త (స) లోపలికి రావ 
టానికి అనుమతి కోరారు. నేను రావచ్చ 


595 


Gel 
దీ ర ర్త ప్రాతం £\A 

JG Di ih cae తా. 
రష S55 యం gsi ఆ! క 
రం. 
రే తపో (య Js పద్దూ! డ్రై 
“తజ దద లే! ఎక శక్త! 
5 Des 5 రమంతే ద్దు! ఏ! ర్వ 
పయ! రక క్రయ గంగ హరయే! అవ 
Cp A Ed ద్య 
త 9s A 
CID eal per ge lus “kt 
SUA LIL టీ! 5 
ల ప sh a రట తము 

ఆటతో నలత యా ప్రో 
రకా! తే! త్ర! | బలు EG as 
55 (హక ఎ sey స (శ pO రీ] 
aoe డ్‌ PERE ఆజ e153 Cas; 
సట ఆం యన కా య్య 


3 


a Ls Sl ples ప ప్రజ 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 596 


న్నాను. ఆయన లోపలికి దయచేశారు. 
కూర్చోకముందే ఆయన నన్ను, “ఈ 
ఇంట్లో నేను ఎక్కడ నమాజ్‌ చేయటం 
నీకిష్టమో చెప్పు” అని అడిగారు. నేనాయ 
నకు నాకిష్టమైన చోటు చూపించాను. 
ఆయన ఆ చోట్లో నిలబడి అల్లాహు 
అక్బర్‌ అని నమాజ్‌ మొదలెట్టారు. 
మేము కూడా వెనుక ఒక వరుసలో 
నిలబడి ఆయన్ని అనుసరించాం. 
ఆయన రెండు రకాతుల నమాజ్‌ 
చేయించిన తరువాత సలాం చేసి 
నమాజ్‌ ముగించారు. మేము కూడా 
ఆయన్ని అనునరిన్తూ సలాం చేసి 
నమాజ్‌ ముగించుకున్నాం. 


దైవప్రవక్తకు ఆతిథ్యమివ్వాలని (మా 
ఇంట్లో) ఖజీరా (ఒక రకమైన వంటకం) 
తయారు చేశారు. నేను దైవప్రవక్తతో అది 
తిని వెళుదురుగాని, కాసేపు ఉండమని 
చెప్పాను. అంతలో దైవప్రవక్త (స) మా 
ఇంటికొచ్చారన్న సంగతి తెలుసుకొని 
ఇరుగుపారుగు జనమంతా మా ఇంటికి 
రావటం మొదలుపెట్టారు. ఆ విధంగా 
ఇంట్లో చాలామంది జనం గుమి 
గూడారు. వారిలో ఒకడు “ఇంటి 
యజమాని కనపడటం లేదేమిటి?” అని 
అన్నాడు. మరోవ్యక్తి అందుకొని, 
“ఎందుకు కనబడతాడు, అతను కపట 
విశ్వాసి, దేవుడన్నా, దైవప్రవక్త అన్నా 
అతనికి అసలు అభిమానమే లేదు” అని 
అన్నాడు వెటకారంగా. 


GENE, 


he Ce wee or హత 
నాప్‌ యా లాట లోయ ఆస్‌ టమాటో 
లంట కం శే cl త కం. 
పయత :గ్రస్రరయ 1! 3 ధ్యం 
Ad Is రయి Ws dl EY 
యన y 206 25 Yh dus న 
పే! వలయ dt I MIG Uh ఆ 
నా య క coe yf 

కుట [వ ప్రమ Ul టు! బడుల 
JG !ప్రఆమి! ల Ya Y5 08 
దీ! ఆక పక వము ర : శక్త త రం 
25 Uh ss ఉస yy 106 3 

- ప్రయా తీ! 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


అది విని దైవప్రవక్త (స) (చిరుకోపంతో) 
“అలా అనకండి. ఈ వ్యక్తి దైవప్రసన్నత 
కోసం అల్లాహ్‌ తప్ప వేరొక ఆరాధ్య 
దేవుడు లేడని అనటం మీరు చూడ 
లేదా?” అని మందలించారు. “నిజం 
ఏమిటో దేవుడికి, దైవప్రవక్తకే బాగా 
తెలుసు. మాకు మాత్రం ఇతని 
అభిమానం, ఇతని మాటలు చూస్తుంటే 
కపట విశ్వాసిలాగే కనిపిస్తాడు” అని 
అన్నాడా వ్యక్తి. అప్పుడు ఆయన (అతణ్ణి 
అలా అనకూడదని వారిస్తూ, “దైవ 
ప్రసన్నత కోసం లా యిలాహ ఇల్లల్లాహ్‌ 
(అల్లాహ్‌ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడు) 
అని పలికిన వ్యక్తికి దేవుడు నరకం 
నిషిద్ధం చేస్తాడు” అని చెప్పారు. 
(బుఖారీ - ముస్తీం) 


“ఖజీరా' అంటే మెత్తటి పిండి మరియు 
కొవ్వు కలిపి తయారుచేసే ఒక రకమైన 
వంటకం. “సాబ రిజాలున్‌' అంటే జనం 
గుమిగూడారు అని అర్థం. 


(సహీహ్‌ బుఖారీలోని నమాజ్‌ ప్రకరణం, న 


ముఖ్యాంశాలు 


597 


రీ! కు ౮? 
ఆషష్కుతకః మమ! lot, ము! 
lL ప. మటు 
వ G13 అవల! 
లీ 0: టు. 

న శ్రమ 


నహీహ్‌ ముస్తీంలోని విశ్వాస ప్రకరణం) 


1. షరీఅత్‌ పరమైన కారణమేదయినా ఉంటే మనిషి ఇంట్లో కూడా నమాజ్‌ చేసుకోవచ్చని 


ఈ హదీసు ద్వారా బోధపడుతోంది. 


గ అలాంటి అనివార్య పరిస్థితుల్లో ఇంట్లో నమాజ్‌ చేసుకోవటానికి కొంత స్థలాన్ని 


ప్రత్యేకించుకోవటం మంచిది. 


స, తోటి విశ్వాసుల పట్ల దురభిప్రాయాన్ని కల్లి వుండటం తగదు. 
4. విశ్వాసికి అంతిమంగానయినా స్వర్గం లభించి తీరుతుంది. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 598 GAIN, 


419. హజ్రత్‌ ఉమర్‌ బిన్‌ ఖతాబ్‌ (రజి) ' 
కథనం : _ దైవప్రవక్త (స) సన్నిధికి 
కొందరు ఖైదీలు వచ్చారు. వారిలో ఒక - 
స్త్రీ (కూడా) ఉంది. ఆమె తన చంటిపిల్ల 3} Ye తా లా ఫ్‌ (55 ఆ 
వాడ్ని వెతుక్కుంటూ తిరుగుతోంది. ' SH il gly be త్య 
ఖైదీల దగ్గర చంటి పిల్లవాడెవడయినా : కేక్‌ ఉ! రడ లేడ యు Gk 
కనబడితే వెంటనే అతన్ని ఒళ్ళోకి ళో 6; ప షప eda ప్ర 
తీసుకొని హృదయానికి హత్తుకొని పాలు స చ్చు ఏడ 1415 9 1 క 
త్రాపించేది. అది గమనించిన దైవప్రవక్త | 
(స) మమ్మల్ని “ఈ స్త్రీ తన బిడ్డను యా ప్రమ ఆమ్మ టన ప్రి బర్లు 
అగ్నిలో పడవేయగలదంటారా?” అని 
అడిగారు. మేము “దైవసాక్షి! అది అసం 
భవం” అని అన్నాం. అందుకాయన 
“నిస్సందేహంగా ఈ తల్లికి తన బిడ్డపై 
ఎంతగా మమకారముందో, దేవునికి తన 
దాసులపై అంతకన్నా ఎక్కువగానే 
మమకారముంది” అని చెవ్పారు. 

(బుఖారీ - మున్లిం) 


అటుల! ee sy t14 
హో చ! ర్త కట్‌ 2౮06 యూత! సదు 


(సహీహ్‌ బుఖారీలోని సంస్కార ప్రకరణం, సహీహ్‌ ముసింలోని వశ్చాత్తాప ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

1. ఈ హదీసు పూర్వాపరాలు పరిశీలిస్తే తెలిసేదేమిటంటే, ఆ మహిళా ఖైదీ పిల్లవాడు 
తప్పిపోయాడు. మరోవైపు పాలు పట్టని కారణంగా ఆమె పాలిండ్లలో పాలు నిండిపోయి 
ఎదలో నొప్పి మొదలయ్యింది. ఆ ఎద బాధను తగ్గించుకోవటానికి ఆమె ఏ చంటి 
పిల్లవాడు కనబడినా హృదయానికి హత్తుకొని పాలు పట్టేది. ఆఖరికి తన పిల్లవాడు 
దొరికిన తరువాత అతన్ని తన గుండెలకు హత్తుకొని పాలు త్రాపించటం మొదలు 
పెట్టింది. 

2. హదీసులో పేర్కొనబడిన మహిళా ఖైదీ కనబడిన పిల్లవాడినల్లా ఎత్తుకొని పాలు పట్టింది. 
దాని మూలంగా ఆమె పాలు త్రాగిన పిల్లలమధ్య స్తన్య సంబంధ బంధుత్వమేర్చడే 
అవకాశముంది. ఫలితంగా భవిష్యత్తులో వారి మధ్య వివాహ సంబంధాలూ నిషి షిద్ధమయి 
పోతాయి. ఒక విధంగా చెప్పాలంటే, ఆమె చేసిన పని మున్ముందు అనేక ప్రమాదాలకు 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 599 Galak, 


దారితీయవచ్చు. కాని దైవప్రవక్త (స) అది గమనించి కూడా ఊరుకున్నారు. పిల్లలకు 
పాలుపట్టకుండా ఆమెను ఆపలేదు. ఎందుకంటే ఆమె తనకు ఛాతీలో విపరీతమైన 
నొప్పి కలిగినందువల్లే అలా చేసింది. ఆ విధంగా ఆమె పిల్లలకు పాలు పట్టి ఉండకపోతే 
ఆమె ఆరోగ్యానికి ప్రమాదం ఏర్పడేది. అందుకే దైవప్రవక్త (స) ఆమెను వారించలేదు. 
దీనిద్వారా అనివార్య పరిస్థితుల్లో పెద్ద ప్రమాదాల నుంచి తప్పించుకోవటానికి చిన్నపాటి 
తప్పులు చేయవచ్చని తెలుస్తోంది. 

3. ఈ హదీసులో 'దాసుడు అనే పదం విస్తృత అర్థంలో వాడబడింది. అది ముస్లిములతో 
పాటు ముస్టిమేతరులకూ వర్తిస్తుంది. అంటే దేవుడు ఇహలోకంలో మానవులందరినీ 
సమానంగా (ప్రేమిస్తున్నాడని అర్థం. అయితే పరలోకంలో మాత్రం దేవుని ఈ [పేమ 
విశ్వాసులకు ప్రత్యేకమయిపోతుంది. అవిశ్వాసులకు పరలోకంలో దైవకారుణ్యాన్ని 
పొందే అవకాశం ఉండదు. దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు: 
“(ఇహలోకంలో) నా కారుణ్యం ప్రతి వస్తువునూ ఆవరించి ఉంది. నా పట్ల 
అవిధేయతకు దూరంగా ఉండేవారి కొరకూ జకాత్‌ దానం చెల్లించేవారి కొరకూ, నా 
సూక్తులను విశ్వసించేవారి కొరకూ నేను దానిని (పరలోకం కోసం) వ్రాసి ఉంచుతాను.” 

(అల్‌ ఆరాఫ్‌ : 156) 

420. య అబూ wa (రజి) 4! తపప ఆ by = 

కథనం ప్రకారం దైవప్రవక్త (స) ఇలా ua ద క ర గళ :Jb టూ 

తెలియజేశారు: దేవుడు విశ్వాన్ని సృష్టించి ,., _,. GE యి! జి 

నప్పుడు తన దగ్గర, సింహాసనం మీద “= పో “సే తో య్‌ ఫి 

ఉన్న ప్రత్యేక గ్రంథంలో “(నిశ్చయంగా) “ఆ హాసు ఇదా ల! విల్లో! 35 


నా ఆగ్రహం కన్నా నా అనుగ్రహమే కు టక ఉమ త లు 
ఎక్కువగా ఉంటుంది” అని రాశాడు. le ప్రమ డక దష ; స్య 


వేరొక ఉల్లేఖనంలో “నా ఆగ్రహంపై 
పైచేయిగా ఉంటుంది” అని పేర్కొన 
బడింది. ఇంకొక ఉల్లేఖనంలో “(నా 
అనుగ్రహం) నా ఆగ్రహాన్ని మించి 
పోయింది” అని ఉంది. 

(బుఖారీ - ముస్తీం) 


(సహీహ్‌ బుఖారీలోని తౌహీద్‌ ప్రకరణం, సహీహ్‌ ముస్లింలోని వశ్చాత్తాప ప్రకరణం) 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 600 Galati, 


స 


ముఖ్యాంశాలు 

ఇక్కడ కితాబ్‌ (గ్రంథం) అంటే బహుశా దేవుని నిర్ణయమై ఉండవచ్చని ఇమామ్‌ 
ఖత్తాబీ (రహ్మలై) అభిప్రాయపడుతున్నారు. దివ్యఖుర్‌ఆన్‌లో ఒకచోట “అంతిమంగా నేనూ, 
నా ప్రవక్తలు ఆధిక్యం వహించి తీరుతామని దేవుడు రాసిపెట్టాడు” అన్న వాక్యం ఉంది. 
ఇక్కడ రాసిపెట్టడమంటే నిర్ణయం గైకొనటమని అర్థం. అలాగే ఈ హదీసులో కూడా గ్రంథంలో 
వ్రాసిపెట్టడమంటే నిర్ణయించుకోవటమని అర్థం కావచ్చు. లేదా గ్రంథమంటే దేవుడు యావత్తు 
సృష్టి విధివ్రాతను రాసి ఉంచిన 'లొహె మహ్‌పూజ్‌' (సురక్షిత ఫలకం) అయినా కావచ్చు. 
దేవుడు సప్తాకాశాలపై మహోన్నతమైన పీఠాన్ని అధీష్టించి ఉన్నాడు. ఆయన దగ్గరే ఈ గ్రంథం 
ఉంది. అయితే దేవుడు పీఠంపై అధీష్టించి ఉన్న స్థితి, దేవుడు రాసే తీరు మానవ ఉహకందని 
అగోచర విషయాలు. అయినప్పటికీ వాటిని విశ్వసించటం విధి. ఈమాన్‌ బిల్‌ గైబ్‌ (అగోచరాన్ని 
విశ్వసించటం) అంటే అదే! (ఫత్‌హుల్‌ బారీ) 


421. దైవప్రవక్త (స) ఈ విధంగా ప్రబోధి దా J పట = 
స్తుండగా తాను విన్నానని హజ్రత్‌ అబూ కా పు! al గడు లజ మత! రెడి 
హురైరా (రజి) గారే తెలియజేశారు: స set 5 
దేవుడు కారుణ్యాన్ని వంద భాగాలుగా ఎతు p= స 
విభజించాడు. వాటిలో తొంభైతొమ్మిది OY లా > త్రం?! లో ర్‌ 
భాగాలు తన దగ్గర ఉంచుకొని తతిమ్మా పము! _ క్‌ sal! | గా బస! 
ఒక భాగం మాత్రం భూమిపై అవతరింప కై. Cs ర! వ్వ పయ : ప్రా లా 
జేశాడు. ఆ ఒక్క భాగం వల్లనే దేవుని గి 031 3 Ve an alu: మ ర!» al 
సృష్టిరాసులు పరస్పరం కారుణ్య ఎప) న్‌ SUE రై షు; శ్‌ 
భావంతో మసలుకుంటున్నాయి. న్‌ 
ఆఖరికి ఈ కారుణ్యం మూలంగానే ey భ్‌ వా fl 
జంతువు తన పిల్లకు ఎక్కడ బాధ sé ౮ wr) Cs ట్స ర 
కలుగుతుందోనన భయంతో తన 

కాలిగిట్టను ee పెకి ఎత్తు హాయి IU రూ ల. 
కుంటుంది. ధు wall ట్య ge we; (> యా 
వేరొక ఉల్తెఖనంలో ఇలా ఉంది : దేవుని «le 
దగ్గర వంద కారుణ్యాలున్నాయి. 

ఆయన వాటిలో ఒక కారుణ్య భాగాన్ని 

జిన్నాతులు, మానవులు, పశువులు, 

కీటకాల మధ్య అవతరింపజేశాడు. ఆ 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


ఒక్క కారుణ్య భాగం మూలంగానే వారు 
ఒకరిపట్ల మరొకరు దయాదాక్షిణ్యాల తో 
మసలుకుంటున్నారు. దాని మూలం 
గానే ఒక పశువు తన పిల్లపై (ప్రమ 
కనబరుస్తుంది. మిగిలిన తొంభైతొమ్మిది 
కారుణ్యాలను దేవుడు తన దగ్గర 
ఉంచుకున్నాడు. వాటిని ఆయన 
ప్రళయ దినాన తన దాసుల్ని కరుణించ 
టానికి ఉపయోగిస్తాడు. 

(బుఖారీ - ముస్థిం) 
ఈ హదీసును ఇమామ్‌ ముస్లిం 
(రహ్మలై) సల్మాన్‌ ఫార్సీ (రజి) ద్వారా 
కూడా ఉల్లేఖించారు. దాని ప్రకారం 
దైవప్రవక్త (స) ఈ విధంగా ప్రవచించారు 
: నిస్సందేహంగా దేవుని దగ్గర వంద 
కారుణ్యాలున్నాయి. వాటిలో ఒక 
కారుణ్యం మూలంగానే సృష్టిలోని 
జీవరాసులు పరస్సరం కనికార భావంతో 
మసలుకుంటున్నాయి. మిగతా తొంభై 
తొమ్మిది కారుణ్యాలూ ప్రళయదినం 
కోసం (భద్రంగా) ఉంచబడ్డాయి. 


ఇంకొక ఉల్లేఖనంలో ఇలా ఉంది : 
దేవుడు ఆకాశాలనూ భూమినీ 
సృష్టంచిననాడు వంద కారుణ్యాలను 
కూడా సృష్టించాడు. ఒక్కొక్క కారుణ్యం 
భూమ్యాకాశాల మధ్య నున్న ఖాళీ స్థలం 
నిండా ఉంటుంది. ఆ తరువాత దేవుడు 
వాటిలో ఒక కారుణ్యాన్ని భూమిపై 
అవతరింపజేశాడు. ఆ ఒక్క కారుణ్యం 
మూలంగానే తల్లి తన బిడ్డపై వాత్సల్యం 
చూపుతుంది. పశుపక్ష్యాదులు పరస్పరం 


రజిమురక 


SUL hy, oe tal లజ స్పా 
Ss ౮6 మూ! ఇ స్థ 
ran మ్ల 
ర్త య pes Gl 4, wets 
JG al Sp aly) 3 el ట్య 
UU GN Sl GE; Has 
J! టమ! ప్ల 6 తది మ క 
hiss pl FU FS బీ! 
యవ య్యే త మ్య చప 
క yas Je Gas 5 (3 
మ్స! టు GES కట్లు! 


https://teluguislam .net 


వాదీను కిరణాలు 602 రా కాలూ 


కనికారభావంతో మసలుకుంటున్నాయి. 
ప్రళయదినాన దేవుడు తన దగ్గరున్న 
తొంభైతొన్ముది కారుణ్యాలతో ఈ ఒక్క 
కారుణ్యాన్ని కూడా కలిపి పరిపూర్ణం 
చేస్తాడు. (ఆ పరిపూర్ణ కారుణ్యంతో తన 
దాసుల్ని కరుణిస్తాడు.) 


(సహీహ్‌ బుఖారీలోని సంస్కార ప్రకరణం, సహీహ్‌ ముస్తింలోని పశ్చాత్తాప ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

1. మానవులు తమ తోటి మానవుల పట్ల, తమ చుట్టూ ఉన్న జీవరాసుల పట్ల 

“1 దయాదాక్షిణ్యాలతో మెలగటం కూడా దైవానుగ్రహమేనని ఈ హదీసు ద్వారా 
బోధపడుతోంది. సృష్టిలోని జీవరాసులన్నీ ఒండొకరి పట్ల కారుణ్యం, కనికారాలతో 
మసలుకోవాలన్న ఉద్దేశ్యంతోనే దేవుడు తన కారుణ్యంలోని ఒక భాగాన్ని భూమిపై 
అవతరింపజేశాడు. ఇకపోతే మానవుల్లో రాతి గుండె కల వాడెవడయినా ఏమాత్రం 
దయలేకుండా ప్రవర్తిస్తున్నాడంటే అది అతని దౌర్భాగ్యం అనుకోవాలి. దైవప్రవక్త (స) 
ఒకానొక సందర్భంగా మృదుస్వభావి కాని వ్యక్తి ఎన్నో మేళ్ళను కోల్పోతాడని చెప్పారు. 

2. ప్రళయదినాన దేవుడు తన దాసులపట్ల పరిపూర్ణ కారుణ్యంతో వ్యవహరిస్తాడంటే 
మానవులకు ఇందులో గొప్ప శుభవార్త ఉందన్నమాట వాస్తవమే! కాని దీన్ని ఆసరాగా 
చేసుకొని దైవాజ్ఞల్ని ఉల్లంఫిస్తూ, దేవుని హద్దుల్ని అతిక్రమిస్తూ పోయేవారు 
ప్రళయదినాన ఆయన ఆగ్రహం కూడా చాలా తీవ్రంగా ఉంటుందని తెలుసుకోవాలి. 
ఒకవైపు విధుల్ని నిర్వర్తించకుండా, వైముఖ్య ధోరణిని, అహంకార భావాన్ని ప్రదర్శిస్తూ 
మరోవైపు దైవకారుణ్యం తమకోసం దిగివస్తుందని అనుకుంటే ముండ్డకంపను నాటి 
మధురాతిమధురమైన పండ్లు కాస్తాయని ఆశించినట్టుంటుంది! 


422. దైవప్రవక్త (స) దేవుని పలుకులను ఆ ఆశక్తశ్ఞవీ 2 య £11 

ఈ విధంగా ఉల్పేభఖించారని హజ్రత్‌ య్‌; ‘JG rac 
అబూ హురైరా (రజి) గారు తెలియ Jw gol: | |= Jw Las 
జేశారు: 7 సు 

దాసుడు తప్పు చేసిన తరువాత “ప్రభూ! 

నా పాపాన్ని క్షమించు అని వేడుకుంటే 

దౌనికి సమాధానంగా దేవుడు, “నా 

దాసుడు తప్పు చేసినప్పటికీ తనను 

క్షమించే ప్రభువు ఒకడు ఉన్నాడనీ, 


https://teluguislam.net 


ర లాగా 


వాదీసు కిరణాలు వాతం 1 (ద్ని 


ఆయన తనను ఆ పాపం విషయమై 
నిలదీయగలడన్న విషయాన్ని మాత్రం 
మర్చిపోలేదు” అని అంటాడు. తరువాత 
ఆ దాసుడు మళ్ళీ తనల్‌, “ప్రభూ! 
నా పాపాన్ని క్షమించు” అని వేడుకున్న 
il దానికి సమాధానంగా దేవుడు, 
“నా దాసుడు తప్పయితే చేశాడు గాని 
తనను క్షమించే ప్రభువు ఉన్నాడనీ, 
ఆయన తనను ఆ పాపం విషయమై 
నిలదీయగలడన్న విషయాన్ని మాత్రం 
మర్చిపోలేదు” అని అంటాడు. దాసుడు 
మళ్ళీ ఎదో ఒక పాపానికి ఒడిగట్టి 
తరువాత “ప్రభూ! నా పాపాన్ని 
క్షమించు” అని వేడుకుంటే అప్పుడు 
దానికి సమాధానంగా, “నా దాసుడు 
పాపమయితే చేశాడుగొని తనను 
క్షమించే దేవుడున్నాడని, ఆ పాపం 
విషయమై ఆయన తనను వట్టు 
కుంటాడన్న విషయాన్ని మాత్రం మర్చి 
పోలేదు, కనుక నేను నా దాసుడ్ని 
క్షమించేశాను. అతను ఇక తన యిష్టం 


వచ్చినట్లు చేసుకోవచ్చు” అని 
అంటాడు. (బుఖారీ - ముస్లిం) 
తనకు యిష్టం వచ్చినట్లు చేసుకో 


వచ్చంటే అర్థం అతను తప్పులు చేస్తూ 
తిరిగి పశ్చాత్తాపపడుతూ ఉన్నంతకాలం 
నేను అతన్ని క్షమిస్తూనే ఉంటాను. 
ఎందుకంటే పశ్చాత్తాపం (తౌబా) పూర్వపు 
పాపాలన్నిటినీ తుడిచిపెట్టేస్తుంది. 


నన geil: అష పేడో 
ph యేమే! వరు త్త! పస్తే wd 
శత! !త్తు sl: ‘de CG 
fs శ్ర! లోప పధ dw లీ 
య ch sa G5’ గ్‌ ల AR 

త్ర 5G ‘Jw ds (సా యే! 
x ఆప పధ Uw ల తటే! 
న పర్‌! aw bs శో 
పు తో రా “ iil st; 
ప్రమ: Judy. NOTRE 
ఢమ ఎ స్ట! = git 

Us Ci ల్‌ loss 


(నహీవా బుఖారీలోని తౌహీద్‌ ప్రకరణం, సహీవా ముస్లింలోని పళ్ళా త్తాప ప్రకరణం) 


https://teluguislam .net 


వాదీను కిరణాలు 604 Salat, 


ముఖ్యాంశాలు 

విశ్వాసి అయిన దాసుడు దేవుని ఆదేశాలకు కట్టుబడి జీవితం గడుపుతున్నప్పటికీ 
మానవ సహజమైన దౌర్బల్యం వల్ల మాటిమాటికీ తప్పులు జరిగిపోతుంటెే, తప్పు జరిగిన 
ప్రతిసారీ దేవుని సన్నిధిలో హాజరై, పశ్చాత్తాప భావంతో కుమిలిపోతూ తన తప్పుకు క్షమాభిక్ష 
పెట్టమని ప్రాధేయపడితే దేవుడు అలాంటి దాసుణ్ణి తప్పకుండా క్షమిస్తాడు. ఎందుకంటే ఆ 
విశ్వాసి కావాలని తప్పు చేయలేదు. తప్పుచేసి పశ్చాత్తాపపడకుండా ఊరుకోనూ లేదు. పైగా 
ఆ తప్పు గురించి దేవుడు తనను ప్రశ్నిస్తాడన్న భయంతో వణకిపోయాడు. ఇది అతని నిష్కల్మష 
పాపభీతికి అద్దం పడుతుంది. ఆ సద్గుణాన్ని చూసి దేవుడు అతణ్ణి క్షమించడానికి అంగీకరిస్తు 
న్నాడు. అంతేకాదు, దాసుడు నా సన్నిధిలో తన నిస్సహాయతను, అశక్తతను వెల్లడిస్తూ పశ్చాత్తాప 
పడుతూ ఉన్నంతకాలం నేనతణ్ణి క్షమిస్తూనే ఉంటానని ప్రకటిస్తున్నాడు. 

దీనికి భిన్నంగా కొందరు మాటిమాటికీ పాపాలు చేస్తున్నప్పటికీ వారిలో పశ్చాత్తాపభావం 
మచ్చుకైనా కానరాదు. తమ పాపాలను క్షమించమని వారు దైవాన్ని వేడుకోనయినా వేడుకోరు. 
కనీసం ఈ పాపాల గురించి దేవుడు తమలి ప్రశ్నిస్తాడన్న భయం కూడా వారిలో ఉండదు. 
పైపెచ్చు తప్పుచేసిన తరువాత తలబిరుసుతనాన్ని, అహంకారాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. 
ఇలాంటి వారిని మాత్రం దేవుడు సుతరామూ క్షమించడు. 


423. హజ్రత్‌ అబూ హురైరా (రజి) గారే ఎట లయ ము. క 
చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త (స) స, 5 క ఈవి? 
ఇలా ప్రవచించారు : ఎవరి గుప్పెట్లో Fi లా sa Le 
నయితే నా ప్రాణముందో ఆయన aE es శాన మ 
సాక్షిగా చెబుతున్నాను. ఒకవేళ మీరు వో “ఆలు ఉ! రుతు షు 
పాపాలు చేయకపోతే దేవుడు మిమ్మల్ని యా ల్యూ tg 
తొలగించి (మీ స్థానంలో) ఇతరుల్ని 

తీసుకొచ్చి పెడతాడు. వారు పాపాలు 

చేసి తమకు క్షమాభిక్షపెట్టమని దైవాన్ని 

వేడుకుంటారు. దేవుడు కూడా వారిని 

క్షమిస్తాడు. (ముస్లిం) 


(సహీహ్‌ మునసింలోని వళ్ళాత్తావ ప్రకరణం) 
ముఖ్యాంశాలు 


ఈ హదీసులో మానవుల సహజ లక్షణాన్ని గురించి వివరించటం జరిగింది. మానవ 
సహజమైన దౌర్బల్యం వల్ల మనుషులు పాపాలు చేయటమనేది మామూలే! తప్పులు, పొరపాట్లు 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


605 


Gd, 
bor Sad) 


చేయనివాడు అసలు మానవుడే కొడు. మానవులే గనక తప్పు చేసేవారు అయిఉండకపోతే 
దేవుడు మానవజాతిని తొలగించి ఈ భూమిమీద తప్పులు చేసే వేరొక జాతిని పుట్టించి 
ఉండేవాడు. అంటే దేవుడు పాపాలు చేయటాన్ని (ప్రేమిస్తాడని దీని అర్థం ఎంతమాత్రం కాదు. 
తప్పుచేసిన తరువాత మానవుడు పశ్చాత్తాపభావంతో తన ప్రభువు వైపునకు మరలుతాడే... ఆ 


మలుపునే ఆయన ఎంతగానో యిష్టపడతాడు. 


424. దైవప్రవక్త (స) ఈ విధంగా 
ప్రవచిస్తుండగా తాను విన్నానని హజ్రత్‌ 
అబూ అయ్యూబ్‌ అన్నారీ (రజి) తెలియ 
జేశారు: మీరు గనక పాపాలు చేయక 
పోతే దేవుడు (మీ స్థానంలో) ఇంకొకర్ని 
సృష్టించి ఉండేవాడు. వారు తప్పుచేసి 
మన్నింపుకోసం వేడుకుంటూ ఉంటే 
దేవుడు వారిని మన్నించేవాడు. 
(ముస్థిం/ 


Wg We Lgl yl ye లో! 


యట JU as టే! సత్తి 
క న ఇ లప స్తవ! J 
ర్చి tree Gls’ al ఘన 


యా టు WP ws 


(సహీహ్‌ ముస్తింలోని వశ్చాత్తావ ప్రకరణం) 


425. హజత్‌ అబూ హురైరా (రజి) 
కథనం : మేమొకసారి దైవప్రవక్త (స)తో 
పాటు కూర్చొని ఉన్నాం. ఆ సమ 
యంలో అబూబక్ర్‌ (రజి) మరియు 
ఉమర్‌ (రజి)లు కూడా కొంతమందితో 
పాటు అక్కడే ఉన్నారు. అంతలో 
దైవప్రవక్త (స) మా మధ్యనుంచి లేచి 
ఎక్కడికో వెళ్ళి పోయారు. వెళ్ళి చాలా 
సేపయినా తిరిగిరాలేదు. ఆయన 
ఒంటరిగా ఉండటం చూసి శత్రువులు 
ఆయనకేదయినా నష్టం తలపెట్టా 
రేమోనన్న భయం మమ్మల్ని పీడించ 
సాగింది. మేము కంగారుపడి (ఆయన్ని 
వెతుకుదామని) లేచి నిలబడ్డాం. దైవ 


ఉం ప gl ey 70 

కకత ర hh ప్‌; సీత cas 
లో hee టీ! ys రమ్మన లోయ 
Gables ie టం yi 
iE Us య writ 
INES ih 1,5 
ఈ! షై శకట రం Gl ఉత 
ఎగ djl, Eas! 5555 _ Ja Us 
త్ర దసర వక్త! ఏ) Jw: Jy 
న ఏంత షష్త టయ! దు పు ల్లీ 


https://teluguislam.net 


ర కాలూ 


వాదీను కిరణాలు 606 


ప్రవక్త (స) గురించి అందరికంటే 1, జము కు బత థు టకు ర! 


ముందు తల్లడిల్లింది నేనే. కనుక నేను 
దైవప్రవక్త  (స)ను వెతుక్కుంటూ 
అన్సార్లకు చెందిన ఒక తోట దగ్గరికి 
చేరుకున్నాను. (ఆ తరువాత హజ్రత్‌ 
అబూహురైరా (రజి) జరిగిన కథంతా 
వివరించారు. అందులో ఆఖరికి దైవ 
ప్రవక్త (స) తనతో ఇలా అన్నారని 
తెలియజేశారు:) “వెళ్ళు. ఈ తోట 
బయట నీకు గట్టి నమ్మకంతో దేవుడు 
తప్ప నిజమైన ఆరాధ్యదేవుడు 
మరెవ్వడూ లేడని సాక్ష్యం చెప్పేవాళ్ళు 
ఎవరు కానవచ్చినా వారికి స్వర్గ శుభ 


యా 


వార్తను వినిపించు.” (ముస్లిం, 


(సహీహ్‌ ముస్తింలోని విశ్వాన ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


1. 


విశ్వాసులయిన వారు చివరికి స్వర్గానికి వెళతారన్నదే ఈ హదీసు భావం కూడాను. 
వారు ప్రారంభంలోనయినా స్వర్గంలో ప్రవేశించవచ్చు లేదా కొంతకాలం నరకంలో 
శిక్ష అనుభవించిన తరువాత అయినా స్వర్గానికి వెళ్ళవచ్చు. అది దేవుని యిష్టాయిష్టాలపై 
ఆధారపడి ఉంటుంది. అయితే విశ్వాసులకు శాశ్వత నరక శిక్ష మాత్రం ఉండదు. 
ప్రన్తుత కాలంలో దైవప్రవక్త (న) “నర్వాంతర్యామి' అనే మూఢ నమ్మకం 
మొదలయ్యింది. కొందరు అమాయకులు తమ అజ్ఞానం వల్ల దైవప్రవక్త (స) అన్నిచోట్లా 
ఉంటారని, మరణించిన తరువాత కూడా ఆయన విశ్వమంతా వ్యాపించి ఉన్నారని 
గుడ్డిగా నమ్ముతున్నారు. ఈ హదీసు వారి మూఢ నమ్మకాలను త్రోసిపుచ్చుతోంది. 
దైవప్రవక్త (స) సర్వాంతర్యామి అన్నమాట నిజమయితే ఆయన గైర్హాజరులో 
సహచరులు ఆయన గురించి కంగారుపడాల్సిన అవసరం ఏముంది?! 

దైవప్రవక్త సహచరులు ఆయన్ను ఎల్లవేళలా కంటికి రెప్పలా కాపాడుకునేవారు. ఆయన 
ఎక్కడికయినా వెళ్ళి రావటంలో ఏ కాస్త ఆలస్యమయినా సహచరులు ఆయన 
క్షేమం గురించి కంగారు పడిపోయేవారు. ఈ ధోరణి దైవప్రవక్త పట్ల వారికిగల 
విపరీతమైన (పేమాభిమానాలకు అద్దం పడుతోంది. 


https://teluguislam.net 


హదీను కిరణాలు 


426. హజ్రత్‌ అబ్బుల్లాహ్‌ బిన్‌ అమ్‌ బిన్‌ 
ఆస్‌ (రజి) కథనం ప్రకారం ఒకానొక 
దైవప్రవక్త (స) దివ్య 
ఖుర్‌ఆన్‌లో హజ్రత్‌ ఇబ్రాహీం (అలైహి) 
గురించి అల్లాహ ప్రస్తావించిన సూక్తిని 
పఠించారు : ఆయన దైవాన్ని వేడు 
కుంటూ, “ప్రభూ! ఈ విగ్రహాలు 
ఎంతోమంది ప్రజల్ని మార్గభ్రష్టత్వానికి 
గురిచేశాయి. కనుక వారిలో నా విధా 
నాన్ని అనుసరించిన వాడే నా ధర్మంపై 
ఉన్నాడు (అతనికే నేను బాధ్యుళజ్ణి) అని 
అన్నారు. (ఇబ్రాహీం : 36) తరువాత 
ఆయన దివ్య ఖుర్‌ఆన్‌లో ఈసా 
(తలైహి) పలుకుల్ని గురించి ప్రస్తావించే 
సూక్తిని పఠించారు: ఆయన ప్రళయ 
దినాన దేవునితో మాట్లాడుతూ, “నీవు 
వీరిని శిక్షించదలిస్తే (శిక్షించవచ్చు. 
ఎందుకంటే) వీరు నీ దాసులు. ఒకవేళ 
నీవు వీరిని క్షమించి వదలిపెట్టదలచు 
కుంటే (నీకు ఆ అధికారం కూడా 
ఉంది.) నిస్సందే హంగా నీవు గొప్ప శక్తి 
సంపన్నుడవు, తిరుగులేని వివేచనా 
పరుడవు” అని అంటారు. 

(అల్‌ మాయిదా : 118) 


సందర్భంగా 


ఈ వాక్యాలు వరించిన తరువాత 
దైవప్రవక్త (స) చేతులెత్తి “దేవా! నా 
అనుచర సమాజం! నా అనుచర 
సమాజం” అని అంటుండగానే 
ఆయనకు దుఃఖం ముంచుకువచ్చింది. 
అది చూసి దేవుడు జిబ్రయీల్‌ దూతను 


ర కాలూ 


gaye ge టీ ke రం = లోగ 
wa ర యట టే! poy పంట! 
త్త ఖీ నం. ర్‌ 
pera మే ఈక 
ప. న. ళు 
Ag Wop Be ff hia 
జ్ర OYA మయి!) న. నే! 
య ర్ట! స! pa 
Sl తపన! het (rons 
SEG Mas GUS సు! ab; As 


లట « Pate 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 608 IPA రమ 


“జిబయీల్‌! నీ ప్రభువుకు అంతా స్య జ కక 419) 4 


స్ట. 
ope స పే 
తెలుసు (అయితే నామమాత్రానికి) Fs 


he Lb yw | Ju Hels 


నువ్వు ముహమ్మద్‌ దగ్గరికి వెళ్లి ఆయన 
విలపించటానికి కారణమేమిటో జో Cyan ర డు యడ | సే 
అడుగు” అని ఆదేశించాడు. జిబ్రయీల్‌ అయా ఆసు Ys ఉక! 


(అలైహి) ఆయన దగ్గరికి వచ్చారు. 
ఆయన తాను (తన అనుచర సమాజం 
కోసం) ఎమని ప్రార్థించారో 
జిబ్రయీల్‌కు చెప్పారు. వాస్తవానికి 
దేవునికి అంతా తెలుసు. అప్పుడు 
దేవుడు జిబ్రయీల్‌ దూతతో మళ్ళీ ఇలా 
అన్నాడు : “జిబ్రయీల్‌! ముహమ్మద్‌ 
దగ్గరికి వెళ్ళి, దేవుడు మిమ్మల్ని ల 
అనుచర సమాజం విషయంలో సంతుష్ట 
పరుస్తాననీ, మిమ్మల్ని అయిష్టానికి 
గురిచేయనని మాటిస్తున్నాడని చెప్పు.” 

(మున్లిం, 


(సహీవా ముస్లింలోని విశ్వాన ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

దైవప్రవక్తకు తన అనుచర సమాజం పట్ల ఎనలేని (ప్రేమాభిమానాలుండేవి. తన అనుచర 
సమాజంలోని ప్రతి ఒక్కరికీ ప్రళయదినాన విముక్తి లభించాలని ఆయన పరితపించేవారు. 
మరోవైపు దేవునికి కూడా ముహమ్మద్‌ (సల్లం) పట్ల ప్రత్యేకమైన గౌరవం, అభిమానం ఉంది. 
ప్రళయదినాన దేవుని కారుణ్యం, దైవప్రవక్త (ప్రేమాభిమానాలు తోడయినప్పుడు ముహమ్మద్‌ 
(సల్లం) అనుచర సమాజానికి ఎంతో మేలు కలుగుతుంది. ఎంతోమంది విశ్వాసుల విముక్తికి, 
స్వర్గప్రవేశానికి అది దోహదం చేస్తుంది. 


427. హజ్రత్‌ ముఆజ్‌ (రజి) కథనం : త! లత రహా ఆటో o3- HV 


ఒకసారి నేను దైవప్రవక్త గాడిదపై 

నా ప . (వా Gs iss JG 4s 
ఆయన వెనుక కూర్చొని ఉండగా ? ఆ కక! రు 
ఆయన నన్ను పిలిచి, “ముఆజ్‌! దేవునికి Seal Gps Bw 4) లట 
తన దాసులపై, దాసులకు దేవునిపై 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 609 రి కాలూ 


ఉన్న హక్కులేమిటో నీకేమయినా. శ్వ; SUA esc as 
తెలుసా?” అని అడిగారు. “దేవునికి, Je al ర 5» ౮౮ స! 5255 


దైవప్రవక్తకే బాగా తెలుసు” అని | J: ల 
అన్నాను నేను. అప్పుడాయన, “దైవానికి jy ye 3 తం 


దాసులపై వున్న హక్కు ఎమిటంటే, wee J dll EUG 
దాసులు ఆయన్ని మాత్రమే అరాధిం కప్పం వద గడ్‌ స్య పీడ) 
చాలి. ఆయనకు మరెవరినీ సాటి పో ప: Jt iol 
కల్పించకూడదు. అలాగే దేవుడు కూడా Sie jst 
తనకు ఇతరుల్ని సాటి కల్పించని ages 
దాసుల్ని శిక్షించకుండా ఉండాలి. ఇది 

దాసుల హక్కు” అని వివరించారు. 


అప్పుడు నేను, “దైవప్రవక్షా! నేనీ శుభ 
వార్త ప్రజలకు తెలియజేయనా?” అని 
అడిగాను. అందుకాయన “వద్దు, నువ్వీ 
శుభవార్తను వారికి తెలియజేస్తే, ఇక 
వారు (ఆచరణలు మానుకొని) దీనిమీదే 
ఆధారపడి పోతారు” అని హెచ్చరిం 
చారు. (బుఖారీ - ముస్లిం, 

(సహీహ్‌ బుఖారీలో తౌహీద్‌ ప్రకరణం, సహీహ్‌ ముస్థ్టింలోని విశ్వాన ప్రకరణం) 
ముఖ్యాంశాలు 

సామాన్య ప్రజలు ఈ హదీసును చూసి ఒక్క “షిర్క్‌ (బహుదైవారాధన) మినహా ఇతర 
ఎ పాపాలు చేసినా దేవుడు శిక్షించడని అపార్థం చేసుకునే అవకాశముంది. అందుకే దైవప్రవక్త 
ఈ విషయం సామాన్య ప్రజలకు తెలియజేయవద్దని ముఆజ్‌ (రజి)ని వారించారు. లేకపోతే 
ప్రజలు ఈ హదీసుమీదే ఆధారపడిపోయి ఆచరణకు దూరమయిపోయే ప్రమాదముంది. 
మనిషి దేవుడు తప్ప వేరొక ఆరాధ్యుడు లేడనీ, ముహమ్మద్‌ (సల్లం) దైవప్రవక్త అని సాక్ష్యం 
పలికి బహుదైవారాధనకు ఒడిగట్టకుండా ఉంటే అతనికి శాశ్వత నరకయాతన శిక్ష తప్పుతుందన్న 
మాట వాస్తవమే! అంతిమంగా అతనికి తప్పకుండా స్వర్గం లభిస్తుంది. కాని కొందరు అజ్ఞానులు 
విశ్వాసి ఎన్ని పాపాలు చేసినా అసలు అతన్ని శిక్షించడమే జరగదనీ, నికార్సయిన విశ్వాసులతో 
పాటు ప్రారంభంలోనే అతను కూడా స్వర్గంలో ప్రవేశిస్తాడని తలపోస్తుంటారు. ఇతర ఆధారాల 
ద్వారా ఈ భావన సరైనది కాదని తెలుస్తోంది. మొత్తానికి ఈ హదీసులో విశ్వాసికి నరకశిక్ష 
ఉండదంటే అర్థం, శాశ్వతనరక శిక్ష తప్పుతుందనేగాని అసలు శిక్షే ఉండదని మాత్రం కాదు. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


428. హజ్రత్‌ బరా బిన్‌ ఆజిబ్‌ (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (స) ఇలా 
ప్రవచించారు : సమాధిలో ముస్లింను 
(అతని విశ్వాసం గురించి) ప్రశ్నించి 
నప్పుడు అతను అల్లాహ్‌ తప్ప నిజమైన 
ఆరాధ్యదేవుడు మరెవ్వడూ లేడనీ, 
ముహమ్మద్‌ (సల్లం) దైవప్రవక్త అని 
సాక్ష్యం పలుకుతాడు. దివ్య ఖుర్‌ఆన్‌ 
లోని “విశ్వాసులకు దేవుడు ఒక స్థిరమైన 
వాక్కు ద్వారా ఇహపరాల్లోనూ నిలక 
డను ప్రసాదిస్తాడు” (ఇబ్రాహీం : 27) 
అనే దైవసూక్తి చెప్పేది కూడా ఇదే! 
(బుఖారీ - ముస్లిం) 


610 


Gaal, 


we tll రాం - £YA 


J క ర ద్రం టు dl 
dy A lg Je brn 
తః తి! dy, fais ర్‌ ary} 
SR NA EE) yu dy 
ST ఈ అడు! బన్‌ 

ale ie LTV per Dn) శత! 


(నహీవా బుఖారీలోని ఇబ్రాహీం నూరా వ్యాఖ్యానం, నహీవా మున్లింలోని 


న్వర్గనుఖాల ప్రకరణం, 


ముఖ్యాంశాలు 


పైన పేర్కొనబడిన దివ్య ఖుర్‌ఆన్‌ సూక్తికి ఈ హదీసు ఒక వివరణ లాంటిది. 


మరణించిన వ్యక్తిని సమాధిలో పూడ్చిపెట్టిన తరువాత అతని దగ్గరకు ఇద్దరు దైవదూతలు 
వచ్చి అతని విశ్వాసం గురించి ప్రశ్నిస్తారు. మానవుల్లో ప్రతి ఒక్కరినీ ఈ విధంగా ప్రశ్నించటం 
జరుగుతుంది. అలాంటి సందర్భంలో విశ్వాసులకు దేవుడు ప్రత్యేకమైన బలిమిని ప్రసాదిస్తాడు. 
దాని ఆధారంగా వారు సరైన జవాబు చెప్పగల్లుతారు. 


429. హజ్రత్‌ అనస్‌ (రజి) కథనం 


ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా తెలియ 
జేశారు: అవిశ్వాసి ఏదయినా సత్కార్యం 
చేస్తే ఇహలోకంలోనే అతనికి ఏదో 
ఒకవిధంగా దాని ప్రతిఫలాన్ని తినిపిం 
చటం జరుగుతుంది. (పరలోకంలో 
దానికి ఎలాంటి ప్రతిఫలం మిగిలి 
ఉండదు). కాని అదే విశ్వాసి (ఎదయినా 
సత్కార్యం చేస్తే) దేవుడు అతని సత్కా 


త్రి dl py టం! yey కి 
Jee 13] 35 ర) :J6 స్తో | లాం 
య లకి నా ల a 3 # ‘en 
Ul; GY పై ib 6 హా! యు 
ప్రయా టి పర య il ర్‌ Mr] 
se Gil ఆ రు షట ప్రస్‌! ఆ 
సవన | ర్‌ gly) py sl 
SD Gig Gy i iy 


న్‌ 
కంటి 


https://teluguislam.net 


హదీను కిరణాలు 611 ర కాలూ 


ర్యాలను పరలోకం కోసం నిక్షేపంగా రా రు! ul; aN! లో గా 


ఉంచుతాడు. (అంతేకాదు) అతని Ee a Jw a Me జ్ర ల = 
విధేయత మూలంగా ఇహలోకంలోనూ గ 


SRE sal. 
అతనికి ఉపాధిని ప్రసాదిస్తాడు. ప్రస శ! el Ol! al |] 


. 6190) 4 
వేరొక ఉల్లేఖనంలో ఇలా ఉంది : pms 90 wo 


దేవుడు ఏ విశ్వాసికీ అతని సత్కార్యాల 
విషయంలో అన్యాయం చెయ్యడు. 
ఇహలోకంలోనూ,  పరలోకంలోనూ 
అతనికి అతను చేసిన సత్కార్యానికి 
బదులుగా ప్రతిఫలం లభిస్తుంది. కాని 
అవిశ్వాసి మాత్రం దేవుని కోసం చేసే 
సత్కార్యాల ప్రతిఫలాన్ని ఇహలోకంలోనే 
పొందుతాడు. ఆఖరికి పరలోకానికి వచ్చి 
నప్పుడు ప్రతిఫలం పొందగలిగే సత్కార్య 
మేదీ అతని దగ్గర మిగిలుండదు. 
(ముస్తీం) 

(సహీహ్‌ ముస్థింలోని ప్రళయ వర్ధన ప్రకరణం) 
ముఖ్యాంశాలు 

ప్రపంచంలో అవిశ్వాసులు కూడా ఎన్నో ప్రజోపయోగ కార్యాలు చేస్తుంటారు. కాని 
సిరిసంపదల రూపేణాగాని, గౌరవమర్యాదల రూపేణాగాని ఇహలోకంలోనే దేవుడు వారికి 
దాని ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు. పరలోకంలో వారికోసం ఎలాంటి పుణ్యాన్ని మిగిల్చి ఉంచడు. 
ఎందుకంటే పరలోకంలో పుణ్యం పొందటానికి మనిషి తప్పకుండా దేవుణ్ణి, సత్యధర్మాన్ని 
విశ్వసించే వాడయి ఉండాలి. ఆ విశ్వాసం లేనివారు పరలోక పుణ్యానికి నోచుకోలేరు. ఆచరణ 
దైవసన్నిధిలో స్వీకృతిని పొందాలంటే దానికి విశ్వాస బలం తోడు కావాలి. 
430. హజ్రత్‌ జాబిర్‌ (రజి) కథనం 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రవచిం 
చారు: ఐదు పూటలా నమాజ్‌ త్రయ J శ్లోక చ! లు dé :dé 
(చేయటం) మీ వాకిలిముందు నుంచి ౪ ఆ లో Je బో ల్‌ ల్లా! 
నిండుగా ప్రవహిస్తున్న కాలువలో రోజుకి లస ప్ర yore (5 రక రస ana 
ఐదుసార్లు స్నానం చేయటంతో ము! లమ) ple 
సమానం. (ముస్లిం) | 


«se ఖే! తా pe of - tf 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 612 Slab, 


అల్‌ గమ్‌ అంటే నిండుగా, అధికంగా 


అని అర్థం. 


(నహీవా ముస్తీంలోని మస్టిదుల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

ప్రతిరోజూ ఐదుపూటల నమాజ్‌ చేస్తే, దానివల్ల కలిగే ప్రయోజనం ఎమిటో ఈ హదీసులో 
వివరించటం జరిగింది. రోజూ ఐదుసార్లు స్నానం చేసే మనిషి శరీరంపై మురికి మాలిన్యాలు 
ఉండనట్లే ఐదుపూటల నమాజ్‌ చేస్తే చిన్నాచితకా పాపాలన్నీ సమసిపోతాయి. దేవుణ్ణి క్షమాభిక్ష 
కోరుకుంటే పెద్ద పాపాలు కూడా క్షమించబడతాయి. సాధారణంగా ఐదు పూటలా నమాజ్‌ 
చేసే వ్యక్తి ఘోరపాపాలకు పాల్పడడు. ఎప్పుడైనా పొరపాటున తన వల్ల పెద్ద పాపమేదయినా 
జరిగిపోయినా వెంటనే పశ్తాత్తాప భావంతో కుమిలిపోతూ దైవాన్ని క్షమాభిక్షపెట్టమని ప్రార్థిస్తాడు. 
ఆ విధంగా ఐదుపూటలా నమాజ్‌ పాటించేవ్యక్తి పాపాల నుండి ప్రక్షాళనం పొందుతాడు. 


431. దైవప్రవక్త (స) ఇలా ప్రవచిస్తుం ఎ।| ys లీ! లాం - లొ! 
డగా తాను విన్నానని హజ్రత్‌ ఇబ్నె జ్ఞా; pre కు రట dps 
అబ్బాస్‌ (రజి) తెలియజేశారు : మరణిం , 2౭. ae J Bead 
చిన ఒక ముస్టిం వ్యక్తి జనాజా (3 వా గ ఖ్‌ లా > 
నమాజ్‌లో అల్లాహ్‌కు ఇతర దేవుళ్ళను చక రత 3 పటా ర్‌ Sg 
సాటికల్పించకుండా ఉండే నలభైమంది phe lay tas Al iris Jie 
జనం గనక పాల్గొంటే దేవుడు అతని 

విషయంలో వారు చేసే సిఫారసును 

తప్పకుండా అంగీకరిస్తాడు. (ముస్తిం) 


(సహీహ్‌ ముసింలోని జానాయెజ్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

1. ఎవరి జనాజా నమాజ్‌లోనయినా నలభైమంది ఏకేశ్వరోపాసకులు హాజరై మరణించిన 
వ్యక్తి మన్నింపు కోసం ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా వారి ప్రార్థనను స్వీకరిస్తాడు. ఇక్కడ 
సిఫారసును అంగీకరించటమంటే భావం ఇదే! మరోవైపు మృతుడు కూడా సిఫారసు 
అంగీకరించబడటానికి అర్హుడయి ఉండాలన్న విషయాన్ని మాత్రం మరువరాదు. 

2. జనాజా నమాజ్‌లో ఏకేశ్వరోపాసకులు ఎంత ఎక్కువమంది హాజరైతే మరణించిన 
వ్యక్తికి అంత మంచిదని పై హదీసుద్వారా బోధపడుతోంది. 


https://teluguislam.net 


హదీసు కిరణాలు 


432. హజ్రత్‌ ఇబ్నె మస్‌వూద్‌ (రజి) 
కథనం : ఒకసారి మేము దాదాపు నలభై 
మంది (సహచరులం) దైవప్రవక్తతో 
పాటు ఓ గుడారంలో ఉన్నాము. ఆ 
సందర్భంలో దైవప్రవక్త (స) మాతో 
మాట్లాడుతూ, “మొత్తం స్వర్గవాసుల్లో 
మీరు నాల్లోవంతు సంఖ్యలో ఉంటా 
రంటే అది మీకు సంతోషకరమేనా?” 
అని అడిగారు. దానికి మేము “సంతోష 
కరమే' అని సమాధానమిచ్చాం. తిరిగి 
ఆయన “మరి మీరు స్వర్గవాసుల్లో 
మూడోవంతు సంఖ్యలో ఉంటారంటే 
అది మీకు సంతోషకరమేనా?” అని 
అడిగారు. దానికి 'సంతోషకరమే అని 
అన్నాం. ఆ తరువాత ఆయన, “మరి 
స్వర్గంలో సగం మంది మీరే ఉంటా 
రంటే అది మీకు సంతోషకరమేనా” అని 
మళ్ళీ అడిగారు. మేము 'సంతోషకరమే! 
అని అన్నాం. 


అప్పుడాయన ఇలా తెలియజేశారు : 
ఎవరి గుప్పెట్లోనయితే ముహమ్మద్‌ 
ప్రాణముందో ఆయన సాక్షిగా చెబు 
తున్నాను. మొత్తం స్వర్గవాసుల్లో సగం 
మంది మీరే ఉంటారని నేను ఆశిస్తు 
న్నాను. ఎందుకంటే (దైవాజ్ఞల్ని) శిరసా 
వహించినవాడే స్వర్గంలో ప్రవేశిస్తాడు. 
బహుదైవారాధకులతో పోల్చుకుంటే మీ 
సంఖ్య నల్లెద్దు చర్మంపై తెల్లవెంట్రుకలా 
లేదా ఎర్రెద్దు చర్మంపై నల్ల వెంట్రుకలా 
ఉంటుంది. (బుఖారీ - ముస్థీం) 


(సహీహ్‌ బుఖారీలోని (ప్రేమైక వచనాల ప్రకరణం, న 


1పకరణం) 


613 GANG, 


త ట్ర టా పటే తో - క! 
రం కోటలు రైడ్‌ ‘Jb టు 
త్రి! ర వలం ll : న 1s 
౮6 ఇప మే కకష ps 
(ము! ర్ట 6 టు వ్ర! ప్రత 
గమన ప్రవ ధే ఏలీ pe మ 
Jah caw (ప్రవ MS టే 10 
$y Gy పు! లీ ము i 
ha రమ pales అష రట 
yey! Hie pe Lay)! పయత 
లీ! le లో బతక భయమ 3 
ట్య ప్రమా (పూరీ! 


వా మున్లింలోని విశ్వాన 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


ముఖ్యాంశాలు 


614 


RTD 


1. బహుదైవారాధకులకు భిన్నంగా విశ్వాసులు అత్యల్ప సంఖ్యలో ఉంటారని ఈ హదీసు 
ద్వారా అవగతమవుతోంది. దివ్య ఖుర్‌ఆన్‌ కూడా ఈ విషయాన్ని స్పష్టం చేసింది. 


2. రెండో విషయం ఎమిటంటే స్వర్గంలో ముహమ్మద్‌ 


అనుచర సమాజంలోని 


విశ్వాసులు అత్యధిక సంఖ్యలో దాదాపు సగం మంది ఉంటారు. ఇది ముహమ్మద్‌ 
(స) అనుచర సమాజానికి ఎంతో గొప్ప శుభవార్త! + 


433. హజ్రత్‌ అబూ మూసా అష్‌అరీ 
(రజి) కథనం ప్రకారం దైవప్రవక్త 
(సల్లం) ఇలా ప్రబోధించారు : ప్రళయ 
దినాన దేవుడు ప్రతి ముస్టింకు ఒక 
యూదుణ్ణిగానీ, కైస్తవుణ్బిగాని ఇచ్చి, 
“ఇతను నీ నరక శిక్షకు పరిహారంగా 
పనికొస్తాడు' అని అంటాడు. 


వేరొక ఉల్లేఖనంలో అబూ మూసా (రజి) 
గారే చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త 
(స) ఇలా తెలియజేశారు: ప్రళయ 
దినాన కొంతమంది ముస్లింలు కొండల 
మాదిరి పాపాలను వెంటబెట్టుకొని 
వస్తారు. దేవుడు వారిని (కూడా) క్షమి 
స్తాడు. (ముస్తిం) 


“దేవుడు ప్రతి ముస్టింకు ఒక యూదుణ్జి 
గాని, _ కైస్తవుణ్ణిగాని అప్పగిస్తాడిన్న 
మాటను అబూ హురైరా (రజి) ఉల్లేఖిం 
చిన వేరొక హదీసులోని విషయం విపులీ 
కరిస్తోంది. ప్రతి మనిషికీ స్వర్గంలో ఒక 
స్థానం, నరకంలో ఒక స్థానం ఉంటుంది. 
ఒక విశ్వాసి స్వర్గానికి పోయినప్పుడు 
నరకంలో అతని స్థానాన్ని ఎవడో ఒక 
అవిశ్వాసి పూరించుకుంటాడు. అతని 
అవిశ్వాసం మూలంగానే అతనికా గతి 
పడుతుంది. 


SEN! er el oss - లో 
3 dl Jy లత 506 cae వీ! 5 
sel ఈ డక ర ఫి 56 1 
సజ తడు 11 Js 
ల క్ష స్థం! ఆం పు టైం ఎట 
gna) డో ల్‌ ual 4 (3 తా 
టట! Gn త dl! లమ! లు 
bk లయతో తప లు 
రీ ఫ్లు యత 1 రేడు స్త్ర (| 
పో టాలీ దయా భో వడ షమ 
తో తాయ్‌ ఓవ! గమ వం టే! 
ఏ ప్రపం లట! త రహ మ్మ! 
జో (టీ! లో 3 = సు! గ్ర 


https://teluguislam.net 


రా కాలా 


వాదీను కిరణాలు 


615 


“ఇతను నీ నరకశిక్రకు పరిహారమంటే' 
వాస్తవానికి నీవు నరకానికి పోవలసిన 
వాడివి. కాని ఈ అవిశ్వాసి నీ నరక శిక్షకు 
పరిహారమయ్యాడని అర్థం. దేవృడు 
నరకాన్ని ఓ నిర్ణీత సంఖ్యలో (అవిశ్వా 
సులతో) నింపాలని నిర్ణయించాడు. 
కాబట్టి అవిశ్వాసులు తమ అవిశ్వాస 
వైఖరి, తాము చేనుకున్న పాపాల 
మూలంగా నరకంలో ప్రవేశించినప్పటికీ 
వారు ముస్లింల పాలిట పరిహారంగా 
పరిగణించ బడతారు. వాస్తవం దేవునికే 
బాగా తెలుసు. 


టాం! i యం యు 
లలు జం సర్‌ గ. కటు 
య్‌ అ al dy NUTS Fry (టె! 
ఏడవ! (మ 5p DE 102 మే 


(సహీహ్‌ ముస్తింలోని వశ్చాత్తావ ప్రకరణం) 


434. దైవప్రవక్త (స) ఇలా ప్రబోధిస్తుం 
డగా తాను విన్నానని హజత్‌ ఇబ్నె 
ఉమర్‌ (రజి) తెలియజేశారు : విశ్వాసి 
ప్రళయదినాన తన ప్రభువుకు దగ్గరవు 
తాడు. ఆయన అతన్ని తన కారుణ్య 
ఛాయల్లోకి తీసుకుంటాడు. ఆ తరువాత 
అతను తన పాపాలను ఒప్పుకునేలా 
చేస్తాడు. “ఫలానా నేరంతో నీకు 
సంబంధముంది కదూ! నువ్వు ఫలానా 
పాపం చేశావు కదూ!” అని అడుగు 
తాడు. దానికి విశ్వాసి “చేశాను ప్రభూ!” 
అని ఒప్పుకుంటాడు. అప్పుడు దేవుడు, 
“ప్రపంచంలో నీ పాపాలను (ప్రజల 
ముందు బహిర్గతం కాకుండా) దాచి 
ఉంచాను. మళ్ళీ ఈ రోజు వాటిని 
(రూడా) క్షమిస్తున్నాను అని అంటాడు. 
ఆ తరువాత (దుష్కర్మలు క్షమించ 


థీ! క Ul ర్‌ - 

పన న వ క 
యా <5 రూ పరప! ¢ pr ప్రాసల! లి 
MISC wer తీ 9115 త యో 


Gs ఎ gp ‘Jb తృ! థు Jy 
pd wat U3 Gil ఆయా 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


బడగా మిగిలిన) సత్కర్మల పత్రం 
అతనికి ఇవ్వబడుతుంది. 


(బుఖారీ - ముస్త్థిం) 


616 


ERAT 


ole ర్రీట యు స a 


(సహీహ్‌ బుఖారీలోని హూద్‌ నూరా వ్యాఖ్యానం, నహీహ్‌ ముస్తీంలోని వళ్చాత్తాప 


(ప్రకరణం, 


ముఖ్యాంశాలు 


ప్రళయదినాన దేవుడు తానుకోరిన విశ్వాసుల పట్ల ప్రత్యేక వ్యవహారం చేస్తాడనీ, వారి 
పాపాలను ముందుగానే క్షమించి స్వర్గంలో ప్రవేశింపజేస్తాడనటానికి ఈ హదీసు ప్రబల 


తార్కాణం. 

435. హజ్రత్‌ ఇబ్నె మస్‌వూద్‌ (రజి) 
కథనం : ఒక వ్యక్తి ఓ స్రీని ముద్దాడాడు. 
కాని తరువాత (పాపభీతితో) దైవప్రవక్త 
దగ్గరికి వచ్చి, తన తప్పుని ఒప్పు 
కున్నాడు. ఆ సందర్భంగా దేవుడు (దివ్య 
ఖుర్‌ఆన్‌లోని) ఈ సూక్తిని అవతరింప 
జేశాడు. “నమాజును స్థాపించు - పగలు 
రెండు సంధ్యావేళల్లోనూ, కొంత రాత్రి 
గడిచిన తరువాతనూ. నిస్సందేహంగా 
సత్కర్మలు, దుష్కర్మల్ని దూరం 
చేస్తాయి.” (హూద్‌ : 114) “ఈ ఆదేశం 
నాకొక్కడికేనా దైవవవక్తా!” అని 
అడిగాడా వ్యక్తి. దానికి సమాధానంగా 
“(లేదు). నా అనుచర సమాజంలోని 
వారందరికీ” అని అన్నారు దైవప్రవక్త 


(సల్లం). (బుఖారీ - ముస్లిం) 


టే! gs) os ol రం £70 

ET ETA Cre OP 
yw Al Jb ost (శోక రవీ! 

Sad Gh ఏ 

[116 :3 a] Ces Sek EA 

Al Jot la Jl: Jey Jw 


A 


slo Ghee tgs gl డా Jb 


(సహీవా బుఖారీలోని నమాజ్‌ వ్యవధుల ప్రకరణం, సహీహ్‌ ముస్తింలోని వళ్చాత్తాప 


వకరణం, 


ముఖ్యాంశాలు 


1. నమాజ్‌ చేయటం వల్ల చిన్న చిన్న పాపాలన్నీ క్షమించబడతాయి. 
2. దివ్య ఖుర్‌ఆన్‌లోని సూక్తులు ఓ ప్రత్యేక సందర్భానికి సంబంధించి అవతరించినవే 
అయినప్పటికీ అవి అన్ని కాలాల్లోనూ, అందరికీ వర్తిస్తాయి. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 617 రా కాలు 


436. హజ్రత్‌ అనస్‌ (రజి) కథనం : 
ఒక వ్యక్తి దైవప్రవక్త (స) దగ్గరికి వచ్చి, 
“దైవప్రవక్తా! నేను శిక్షార్హమైన తప్పు 
చేశాను. కాబట్టి నాకు శిక్ష విధించండి” 
అని విన్నవించుకున్నాడు. అంతలోనే 
నమాజ్‌కు వేళ అయింది. ఆ వ్యక్తి 
(కూడా) దైవప్రవక్తతో పాటు నమాజ్‌ 
చేశాడు. నమాజ్‌ ముగించుకున్న 
తరువాత “దైవప్రవక్తా! నేను శిక్షార్హమైన 
తప్పు చేశాను. కాబట్టి నాకు శిక్ష విధిం 
చండి” అని మళ్ళీ విన్నవించు కున్నాడా 
వ్యక్తి. దానికి ఆయన “నువ్వు మాతో 
పాటు నమాజ్‌ చేశావు కదూ!” అని 
అడిగారు. ఆ వ్యక్తి చేశానన్నాడు. 
“మరయితే నీ తప్పు క్షమించబడింది” 
అని అన్నారు దైవప్రవక్త (సల్లం). 
(బుఖారీ - ముస్తీం) 
హదీసులోని “అసబ్‌తు హద్దన్‌' అనే 
పదానికి నా వల్ల శిక్షార్హమైన పాపం జరిగి 
పోయిందని అర్థం. అయితే ఇక్కడ దాని 
భావం వ్యభిచారం, మద్యపానం లాంటి 
నేరాలకు విధించే షరీఅత్‌ పరమైన శిక్ష 
అని ఎంతమాత్రం కాదు. ఎందుకంటే 
అటువంటి పెద్ద నేరాలకు విధించే 
శికలు నమాజ్‌ చేసినంత మాత్రాన 
తప్పవు. ఆఖరికి రాజ్యాధి నేతకు కూడా 
ఆ శిక్షను తొలగించే అధికారం లేదు. 


(టూ టే! కా అర్ర! ప్ర = 1 
Js క ga | rs 2 iG 
le గ la> డా! tal లజ 
త్య యు! న్‌ కలా 
౮6 పడి! టయ యు ప్త, 
ధ్‌ lhe ల! Al JU 
రూ దడా గ్రయ JU dl లయ 
il ji 4s లత ఆజ ఆఆ (త్తు! 
వంటల has Ech dys ale Gu 
షమ వంపి! రపు ఆమ! యూ మహ 
pally ఆఫ! మమ్‌ Gaal fei 
Lis వయ! తయన ర్‌ Wass; 
Us we J Jy all 


(సహీహ్‌ బుఖారీలోని 'పోరాటకుల' ప్రకరణం, నహీహ్‌ ముస్తింలోని పశ్చాత్తాప 


(కరణం, 


https://teluguislam .net 


వాదీను కిరణాలు 618 మ్య! రమ్యం 


437. హజ్రత్‌ అనస్‌ (రజి) గారే చేసిన లీ వలా 6, టో 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా ఎయు! ర్‌ ఎ ర హో శ! రూ 
ప్రబోధించారు : దాసుడు అన్నం తిని j Lele సతు Us TU ర 
లేదా నీళ్లు త్రాగి దేవునికి కృతజ్ఞతలు a లప్‌ 
చెప్పుకుంటే దేవుడు ఎంతగానో సంతో 3”? ఉం పయన యుప వ 


షిస్తాడు. yee) ధ్ర పంటే! దద యు i 
ఒకసారి అన్నం తినటాన్ని “అక్షా' అని al, 6 ప్రయాసే ls YE వయా! yl! 
అంటారు. ఉదా: ఉదయంగాని, అ! 


సాయంత్రంగాని తీసుకునే ఆహారం. 
(సహీహ్‌ మున్ల్హింలోని, దైవధ్యానం, ప్రార్థనల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

భోజనాదులు సేవించిన తరువాత “అల్‌హమ్దు లిల్లాహ్‌' అంటూ దైవానికి కృతజ్ఞతలు 
తెలుపుకోవాలి. సంప్రదాయ బద్ధమైన ప్రార్థన ఏదయినా చేసుకుంటే ఇంకా మంచిది. 
ఉదాహరణకు ఈ ప్రార్థన: 

“అల్‌హమ్లు లిల్హాహిల్లజీ అత్‌అమ వ సఖా వ సవ్వగహూ వ జఅల లహూ మళ్‌రజా.” 

(అల్లాహ్‌కు కృతజ్ఞతలు. ఆయన తినిపించాడు, త్రాపించాడు. తిన్న ఆహారం సయించేలా 
చేశాడు. దాని విసర్జనకు ఒక మార్గాన్ని కూడా ఏర్పాటు చేశాడు.) (అబూ దావూద్‌) 

ఇదిగాక ఇంకా ఎన్నో ప్రార్థనలు ఉన్నాయి. వాటిలో ఎదయినా చదువుకోవచ్చు. 

ఇకపోతే 'దైవకారుణ్యం పట్ల ఆశాభావం అనే అధ్యాయం క్రింద అన్నపానీయాలకు 
సంబంధించిన హదీసుని ప్రస్తావించటంలోని జెచిత్యం ఏమిటంటే మనిషి తిన్నప్పుడు, త్రాగి 
నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు సర్వావస్థల్లోనూ దైవాన్ని స్మరిస్తూ ఉండాలి. అప్పుడే 
దైవకారుణ్యం పట్ల ఆశాభావాన్ని కల్గివుండటానికి అర్థం ఉంటుంది. అలాగే; దైవం గనక 
తలచుకుంటే ఈ అనుగ్రహాలన్నింటినీ తిరిగి లాక్కోగలడనీ లేదా అనుగ్రహాలు పుష్కలంగా 
ఉన్నా మనిషికి వాటిని అనుభవించే భాగ్యం దక్కకుండా చేయవచ్చన్న సంగతిని మరువరాదు. 
దైవం ఈ దుస్థితి నుండి మనల్ని రక్షించుగాక! 


438. హజ్రత్‌ అబూ మూసా (రజి) ఉం టంతో! 9 - EA 
కథనం ప్రకారం దైవప్రవక్త (స) ఇలా yw శీ! db ౮0౪ స్త రల! రల యూ 
ప్రబోధించారు: పగలు తప్పు చేసేవాడు | 
పశ్చాత్తాపం చెందితే అతని పశ్చాత్తాపాన్ని 

అంగీకరించటానికి దేవుడు రాత్రి తన 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 619 ర కార్‌ 


చేయిని చాస్తాడు. రాత్రి తప్పు చేసిన య: నా తై యం ష్‌ కో LS 
వాడు పశ్చాత్తాపం చెందితే అతని Ja pe అ Ren షు 1s; 
పశ్చాత్తాపాన్ని అంగీకరించటానికి పగలు Me 

తన చేయిని చాస్తాడు. ఈ పరంపర “"*ే (6 ప్రత ర! ల్‌ లా 
సూర్యుడు పశ్చిమం నుండి ఉదయించే రాయే 
వరకు (అంటే ప్రళయం వరకు) 

కొనసాగుతూనే ఉంటుంది. (ముస్లిం) 


(సహీహ్‌ ముస్తింలోని పళ్చాత్తావ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

సాధారణంగా మనం ఎదైనా వస్తువు తీసుకోవాలనుకున్నప్పుడు చేతులు చాస్తాము, 
వద్దనుకుంటే చేతులు ముడుచుకుంటాము. ఇక్కడ కూడా దేవుడు చేయి చాపుతాడంటే ఆయన 
దాసుల పశ్చాత్తాపాల్ని స్వీకరిస్తాడనే అర్థం. 

ఇకపోతే దేవుడు చేయి చాపే తీరుని మనం ఊహించలేము. ఆ స్థితిని మనం విశ్వంలోని 
ఇతర వస్తువులతో కూడా పోల్చలేము. అయితే దేవుని ఇతర గుణగణాల మాదిరిగానే దీనిని 
కూడా విశ్వసించటం విధి. మరో విషయం ఏమిటంటే దేవుడు తన దాసుల పశ్చాత్తాపాన్ని 
ప్రళయం రానంతవరకూ స్వీకరిస్తూనే ఉంటాడు. ప్రళయానికి ముందు సూర్యుడు పడమటి 
నుంచి ఉదయించగానే ఈ పరంపర ఆగిపోతుంది. ఇక ఆ తరువాత విశ్వసించినా, 
పశ్చాత్తాపపడినా ప్రయోజనం ఉండదు. కనుక పాపాలపై పశ్చాత్తాప పడటంలో ఆలస్యం 
చేయకూడదు. సమయం మించిపోకమునుపే బాధాతప్త హృదయంతో పశ్చాత్తాపం చెందాలి. 


439. హజ్రత్‌ అబూ నజీహ్‌ అమ్‌ బిన్‌ 
అబసా సులమీ (రజి) కథనం: 
(ఇస్లాంకు మునుపు) అజ్ఞాన కాలంలో 
నేను, ప్రజలు భ్రష్ట మార్గంలో నడుస్తు Se a గర 
న్నారని, వారు ఆచరిస్తున్నది (నిజ) “కేశ ఆకూ టి! ల! ప్ర! మడు 
ధర్మం కాదని అనుకుంటూ ఉండేవాణ్ణి. పు న లోడి os pean నో! 
ఆ క. ప్రజలు విగ్రహాలను త య సదా దా స a ఎడ 
ఆరాధించివారు. ఇది ఇలా ఉండగా 

ఒకసారి నేను మక్కాలో ఎవరో ie Sad soa il 
వ్యక్తి (విగ్రహారాధనకు వ్యతిరేకంగా) "౫ హో “6 $1 J | sp ks 
మాట్లాడుతున్నాడని విన్నాను. ఆ వార్త sls ls Js ch Us టం 


ili ely all way పద్య 
yi Uh దయ్‌ JU ell గ్ర 


https://teluguislam.net 


వాదీసు కిరణాలు 620 


విని నేను నా వాహనంపై కూర్చొని 
ఆయన దగ్గరికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన 
తర్వాత దైవప్రవక్త (స) తన ఉద్యమాన్ని 
రహస్యంగా నడుపుతున్నారని, ఆయన 
జాతివారు ఆయన్ని అణగద్రొక్కటానికి 
ప్రయత్నిస్తున్నారని తెలిసింది. అందుకని 
నేను కూడా రహస్యంగానే మక్కాలో 
దైవప్రవక్త (స) దగ్గరికి చేరుకున్నాను. (ఆ 
సందర్భంగా నేనాయన్ని కొన్ని ప్రశ్నలడి 
గాను.) 


(ముందుగా) నేను “మీరెవరు?” అని 
అడిగాను. “దైవప్రవక్తను” అని ఆయన 
సమాధానమిచ్చారు. తరువాత నేను 
“దెవప్రవక్త అని ఎవరిని అంటారు” అని 
అడిగాను. “(దేవుని తరపునుండి పంప 
బడేవాడు) నన్ను దేవుడు పంపాడు” అని 
సమాధాన మిచ్చారాయన. “దేవుడు 
మిమ్మల్ని దేనికోసం పంపాడు” నేను 
మళ్ళీ అడిగాను. దానికి సమాధానంగా 
ఆయన “బంధువుల మధ్య సత్సంబం 
ధాలు నెలకొల్పటానికి, విగ్రహాలను 
పగలగొట్టటానికి, ఒక్క అల్లాహ్‌యే 
పూజించబడటానికీ, (ప్రజలు) ఇతరుల్ని 
ఆయనకు సాటి కల్పించకుండా 
ఉండటానికి నేను పంపబడ్డాను” అని 
అన్నారు. “ఈ పనిలో మీకు తోడుగా 
ఎవరున్నారు?” అని అడిగాను. “ఒక 
స్వేచ్భాపరుడు, ఒక బానిస” అని 
అన్నారాయన. ఆ సమయంలో ఆయన 


ర కాలా 


cts th య. ఎడు తమ్ము 
యు! ఆమ ‘JG it Tour 
JG $A పాడ aay roar 
cots క్‌ు శ. ము gissh 
రాశి? దు త్యతటు ప్రి బప లి 
తత మ dB ME. తకు 
Lege టీ! 5 re 
అమా పీ తః Jb (యుడు ల! TON 
TENCE ON 
య క తవం ఆ! క, 8 లాటీ! 
క. లంట దయయా 
స 
GENE దమ uly 
a నే 
la FU వరపు స్తే! yl 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


వెంట హజ్రత్‌ అబూబక్ర్‌ (రజి) మరియు 
బిలాల్‌ (రజి) ఉన్నారు. 


ఆ తరువాత "నేను కూడా తమరి 
బాటలో నడవాలనుకుంటున్నాను' అని 
అన్నాను. ప్రస్తుతం నువ్వు ఆ పని 
చేయలేవు. నాకూ - ప్రజలకూ మధ్య 
ఏర్పడిన ఘర్షణాత్మకమైన పరిస్థితుల్ని 
నువ్వు చూస్తున్నావుగా? కనుక ప్రస్తుతం 
నీవు ఇంటికి వెళ్ళిపో. నేను 
(అవిశ్వాసుల పై) విజయం సాధించానని 
తెలుసుకున్నప్పుడు తిరిగి నా దగ్గరికి రా” 
అని చెప్పి పంపించారు దైవప్రవక్త (స). 


నేను ఇంటికి తిరిగొచ్చేశాను. కొంత 
కాలానికి దైవప్రవక్త (మక్కా వదలిపెట్టి) 
మదీనాకు వెళ్ళిపోయారు. ఆ సమ 
యంలో నేను ఇంటిదగ్గరే ఉన్నాను. 
దైవప్రవక్త (స) గురించి సమాచారం 
తెలునుకోవటం ప్రారంభించాను. 
ఆయన మదీనా వెళ్ళిపోయిన తరువాత 
నేనాయన్ని గురించి ప్రజలను అడిగి 
తెలుసుకునేవాణ్ణి. ఆ కాలంలోనే 
మదీనావాసుల బృందం ఒకటి ఇటు 
రావటం జరిగింది. నేను వాళ్ళను 
“మక్కా నుండి మదీనాకు వచ్చినాయన 
ఎలాగున్నారు?” అని అడిగాను. దానికి 
వారు, “ఆయన్ని విశ్వసించేవారి సంఖ్య 
విపరీతంగా పెరిగిపోతోంది. ఆయన 
తెగవారే ఆయన్ని హతమార్చటానికి 


ర రా 
నా బే కపట! pa pill 
యు సమము బై యుప డ్‌ sl యే 
మప cade ను (స్ట! onr: 
or per నలత కతల! [తల్పం ౪ 
లం ఈ Tarn లక కమ సడ్వవే శైనీ! 
ey ene] 
సా: లర ల! 
ఆకా ఫీ స 1 | రో 
ఏక ప్రకా ప్రవ థక అరక వ ఈడే! 
యు ఫు హస మ gles ఆరో 
choy yell bp Jef 
all oe yal et J dee 


శ లత! sp Mes 5 నా టికీ 
jie తి మ! స! రీ J 


https://teluguislam .net 


హదీను కిరణాలు 622 


ప్రయత్నించారు కానీ హతమార్చలేక 
పోయారు' అని చెప్పారు. 


ఈ వార్త విని నేను మదీనాకు ప్రయాణ 
మయ్యాను. ఆయన దగ్గరికి వెళ్ళి 
“దైవప్రవక్తా! నన్ను గుర్తుపట్టారా?” అని 
అడిగాను. అందుకాయన, “గుర్తు 
పట్టాను, నువ్వు నన్ను మక్కాలో కలుసు 
కున్నావు కదూ! అని అన్నారు. అప్పుడు 
నేనాయనతో  "దైవప్రవక్తా! నాకు 
తెలియని విషయాలేవయినా దేవుడు 
మీకు నేర్పి ఉంటే అవి నాక్కూడా నేర్పిం 
చండి. నాకు నమాజ్‌ గురించి బోధిం 
చండి” అని విన్నవించుకున్నాను. ఆ 
సందర్భంగా ఆయన నాకు ఈ విధంగా 
బోధించారు: 


“నువ్వ ఉదయం (ఫజ్ర్‌) నమాజ్‌ 
చెయ్యి. ఆ తరువాత సూర్యుడు ఒక 
ఈటె అంత పైకి ఎక్కేదాకా నమాజ్‌ 
చేయకుండా ఉండు. ఎందుకంటే 
సూర్యుడు ఉదయించేటప్పుడు షైతాన్‌ 
యొక్క రెండు కొమ్ముల మధ్యనుండి 
ఉదయిస్తాడు. ఆ సమయంలో అవి 
శ్వాసులు సూర్యునికి సాష్టాంగప్రణామం 
చేస్తారు. దాని తరువాత' నుంచి నువ్వు 
వస్తువు నీడ (తగ్గుతూ) ఈటె అంత 
అయిపోయే వరకూ నమాజ్‌ చెయ్యి (ఈ 
సమయంలో సూర్యుడు నడినెత్తిమీది 
నుంచి క్రిందికి దిగుతుంటాడు. నమాజ్‌ 
చేస్తున్నప్పుడు దైవదూతలు సాక్ష్యం 


ర కారా 


ఆనా ial ప్రల pal లి టడం! “Jas 
ఆలో రాజ రాస్‌ టల రట! సన 
Jb GUS (ట్ర im యూ cols 
eg త! ర్ట ( ele 
ర. లప 
అకద! క ధమ తావో 
Je bf etl by ry Ls 
క్ట క a, a As 
సాం bls | cals Gr, 
పత్తు ue (ఆ లట! అభవ ఆపో! ప్రా 
ఖ్‌ జ్‌ ల bles J fog అ! 


https://teluguislam .net 


వాదీను కిరణాలు 


పలకటానికి, పుణ్యాలను నమోదు చేసు 
కోవటానికి హాజరవుతుంటారు. 
సూర్యుడు నడినెత్తి నుండి వాలుతున్న 
పుడు నమాజ్‌ చెయ్యకు. ఆ సమ 
యంలో నరకాగ్నిని రగిలించటం 
జరుగుతుంది. ఆ తరువాత నీడ పెరుగు 
తున్నప్పుడు (జుహ్ర్‌ వేళ మొదలవు 
తుంది. అప్పుడు) నువ్వు నమాజ్‌ 
చెయ్యి, నమాజ్‌కు సాక్ష్యం పలకటానికి 
(పుణ్యాలు నమోదు చేయటానికి) 
దైవదూతలు హాజరవుతూ ఉంటారు. ఆ 
తరువాత అస్‌ నమాజ్‌ చెయ్యి. అస్‌ 


నమాజ్‌ అనంతరం సూర్యుడు అస్త 
మించేవరకూ (ఎలాంటి) నమాజ్‌ 


చేయరాదు. ఎందుకంటే సూర్యుడు 
షైతాన్‌ యొక్క రెండు కొమ్ముల మధ్య 
నుంచి అస్తమిన్తూ ఉంటాడు. ఆ 
సమయంలో అవిశ్వాసులు సూర్యునికి 
సాష్టాంగ ప్రణామం చేస్తుంటారు.” 

తరువాత నేను “దైవప్రవక్తా! నాకు వుజూ 
గురించి బోధించండి” అని అడిగాను. 
అప్పుడాయన వుజూ గురించి ఈ 
విధంగా బోధించారు. “మీలో ఎవరైనా 
వుజూ చేన్తున్నవ్వడం (చేతులు 
కడుక్కున్న తరువాత) పుక్కిలించాలి. ఆ 
తరువాత ముక్కులోకి నీళ్లు ఎక్కించి 
ముక్కుని శుభ్రంగా కడుక్కోవాలి. అలా 
చేసినప్పుడు అతని ముఖం, నోరు, 
ముక్కు వల్ల జరిగిన తప్పులన్నీ రాలి 


623 


రూ కాలూ 


bs EE | లమ మమ ps 
pb sob leu i, 
యా ట్రాప్‌ sali la 
తయ ట్రూ ld gE 
for as hs oe Ga | to 
lg i oy yes కూ eal’ య 
హక త! ౮ colo పడ! గ్గ Ceres) 
Free Ae ee CE 
lis shy dels గయా ట్రా !ర్పేప్‌ ౬ 
re | 
ee es యి 1వ dt ss Vu 
ప్రాం IN యాతు 
se Vy gu dl le దయ! రీ! పేలు 
Joo అల్‌ వక సరాలు 
మా tel యా 315 3 NET 
వ. eq Tul క ల ఈ 
Jy «ple ely) య ప్రవ యమం 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 624 GENS, 


పోతాయి. ఆ తరువాత దైవాదేశం హా [ద లే A Gps 
ప్రకారం అతను తన ముఖం కడుక్కు అం్లూటా :ఢ! cule త్ర dle ib, 
న్నప్పుడు ముఖం వల్ల జరిగిన పాపాలు. శ్ర! te lh 
నీటితోపాటు గడ్డం అంచులమీది నుండి :%_ red FE ప 
రాలిపోతాయి. తరువాత రెండు చేతులు ‘Jy (పేజి! dl LR 
కడుక్కున్నప్పుడు వాటివల్ల జరిగిన (ee ME Ee Ore 
తప్పులు నీళ్ళతోపాటు బ్రేళ్ళవైపునుండి onl os ea . మా 
రాలిపోతాయి. తరువాత తలకు మసహ్‌ , 2౧ ౩ ప (. 
చేసినప్పుడు అతని వల్ల జరిగిన తప్పులు లో లో! శబో య 4 
నీళ్ళతో పాటు వెంట్రుకల చివరి భాగాల pt స డం Wa: ae) 
నుండి రాలిపోతాయి. ఆ తరువాత అ వద్ద tgs ఆలో అణి మేక ల 
రెండు కాళ్ళను చీలమండల వరకు 

కడుక్కున్నప్పుడు కాళ్ళవల్ల జరిగిన 

తప్పులు నీళ్ళతోపాటు వ్రేళ్ళ ద్వారా 

క్రిందికి రాలిపోతాయి. ఇక ఆ తరువాత 

అతను నమాజ్‌కు ఉపక్రమించి 

తగినవిధంగా దేవుణ్ణి స్తుతించి ఆయన 

బెన్నత్యాన్ని కొనియాడుతూ తన 

మనసును ఆయన భక్తియందే లగ్నం 

చేసుకుంటే అతని పాపాలన్నీ సమసి 

పోయి అప్పుడే తన తల్లి కడుపున 

పుట్టినట్లు పునీతుడయిపోతాడు.” 


హజ్రత్‌ అమ్‌ బిన్‌ అబసా (రజి) ఈ 
హదీసును దైవప్రవక్త సహచరుడైన 
అబూ ఉమామా (రజి)కు చెప్పారు. అది 
విని అబూ ఉమామా (రజి) ఆయనతో 
“ఓ అమ్‌ బిన్‌ అబసా! నువ్వేం చెబు 
తున్నావో బాగా అర్థం చేసుకొని చెప్పు. 
మనిషి ఒకేచోట కూర్చొని ఉండి ఇంత 


https://teluguislam.net 


హదీను కిరణాలు శ 


పెద్ద భాగ్యాన్ని పాందగలగటం సాధ్య 

నా?” (ఒక్క వుజూతోనే పాపాలన్నీ 
క్రమించబడతాయా?)” అని హెచ్చరిస్తూ 
మాట్లాడారు. దానికి ఆయన “అబూ 
ఉమామా! నా వయస్సు చాలా పెరిగి 
పోయింది. నా ఎముకలు బలహీన 
మయ్యాయి. నాకు చావు సమీపించింది. 
ఇలాంటి సమయంలో దేవునిపైగాని, 
దైవప్రవక్త పైగాని అబద్దాన్ని ఆపాదించా 
ల్సిన అవసరం నాకు లేదు. దైవప్రవక్త 
నోట ఒకసారి, రెండుసార్లు, మూడుసార్లు 
కాదు, ఎడుకన్నా తక్కువసార్లు నేను ఈ 
హదీసు విని ఉంటే నేను మీకు ఈ 
హదీసు వినిపించి ఉండేవాణ్ణి కాను. 
నిజానికి నేను ఈ హదీసును దానికన్నా 
ఎక్కువసార్లు ఆయన నోట విని 
ఉన్నాను. (ముస్లిం, 
ఈ హదీసులో బైన ఖర్నయిష్టయితాని' 
సూర్యుడు షైతాన్‌ యొక్క రెండు 
కొమ్ముల మధ్యనుంచి ఉదయిస్తాడంటే 
షైతాన్‌ మరియు అతని అనుచరగణం 
ఈ సమయంలో కార్యోన్ముఖులవు 
తారనీ, ప్రజల్ని లొంగదీసుకొని వారిని 
భ్రష్ణుపట్టిస్తారని అర్థం. 


625 


GEN, 


యూ dl le విత్‌! Il 
ర్వ శ త మాష మ 
త es, 
ఉష టు వ టి! 
hi gl: పాన టా 
రవాడం ల కదూ phan 1303 
Jy Jy! aly ay sl 

యో! తం పటం 


(సహీహ్‌ ముస్థింలోని ప్రయాణీకుల నమాజ్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


1. ధర్మసందేశ ప్రదాతలు తమ కర్తవ్య నిర్వహణలో విజ్ఞతావివేచనలతో వ్యవహరించాలని 
ఈ హదీసు ప్రబోధిస్తోంది. సందేశప్రదాత తక్కువ శక్తి కలవాడయి ప్రత్యర్థులు 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 626 ర కాళ 
కత తపన mi 


విపరీతమైన శక్తి సామర్థ్యాలను కలిగివున్నప్పుడు సందేశ ప్రదాత (దాయీ) విజ్ఞతతో 
వ్యవహరిస్తూ కనీసం తన దగ్గరున్న శక్తినయినా కాపాడుకోవటానికి ప్రయత్నించాలి. 
అందుకే దైవప్రవక్త (స) ఇస్లాం ఆవిర్భవించిన తొలినాళ్ళలో అన్‌ బిన్‌ అబసా.(రజి)కు 
ప్రస్తుతానికి నువ్వు ముస్లిం అయ్యావన్న సంగతిని రహస్యంగానే ఉంచి ఇంటికి 
వెళ్ళిపొమ్మని, తరువాత పరిస్థితులు అనుకూలించినప్పుడు తిరిగి తన వద్దకు రమ్మని 
తాకీదు చేశారు. 


పరిస్థితులు ఎంత విషమించినా, ఎన్ని ప్రతికూల పవనాలు వీచినా సత్యసందేశ ప్రదాత 
దైవసహాయంపై ఆశలు మాత్రం వదులుకోకూడదు. ఏనాటికైనా దేవుడు తనకు 
సహాయం చేయకపోడనీ, సత్యధర్మం విజయాన్ని సాధించి తీరుతుందని గొప్ప 


ఆశాభావంతో ఉండాలి. 


3. నమాజ్‌ వేళల్లో దైవదూతలు హాజరవుతారు. ప్రజలు చేసే పనుల గురించి రాసుకొని 
ఆ సమాచారాన్ని దైవానికి అందజేస్తారు. కనుక నమాజ్‌ను ప్రశాంతంగా అత్యంత 
భక్తిశ్రద్ధలతో ఆచరించాలి. 

4. సంధ్యావేళల్లో నమాజ్‌ చేయకూడదు. ఆ సమయాల్లో చేసే నమాజ్‌ అయిష్టకరమైనదిగా 
పరిగణించబడుతుంది. నమాజ్‌ చేయకూడని వేళలు ఇవి: 


(అ) ఫజ్ర్‌ నమాజ్‌ తరువాత నుంచి సూర్యుడు ఉదయించేవరకు. 

(ఆ) సూర్యుడు నడినెత్తినుండి వాలినప్పుడు (మిట్టమధ్యాహ్నం వేళ) 

(ఇ) అస్‌ నమాజ్‌ తరువాత నుండి సూర్యుడు అస్తమించేవరకు. 

(ఈ) అదేవిధంగా నరిగ్గా నూర్యుడం ఉదయించినవుడుగాని లేదా 
అస్తమించినప్పుడుగాని నమాజ్‌ చేయరాదు. 


5. వుజూ మరియు నమాజ్‌లు చిన్న చిన్న పాపాలకు పరిహారంగా ఉపయోగపడతాయి. 
విటివల్ల చిన్నా చితకా తప్పులన్నీ మన్నించబడతాయి. 


6. ఆ రోజుల్లో అరబ్బులు అనాగరికులు కావటం వల్ల సాధారణంగా కాలాన్ని 
నిర్ధారించటానికి, సమయాన్ని కొలవటానికి మొరటు కొలమానాలను వాడేవారు. 
అందుకే వారికి విషయం అర్థమయ్యేందుకు సూర్యోదయం, సూర్యాస్తమయం, 
మిట్టమధ్యాహ్నం గురించి చెప్పినప్పుడు 'ఈటె'ను ఉదాహరించి చెప్పారు. ప్రస్తుత 
కాలంలో ప్రపంచంలో ఖగోళశాస్త్రం అభివృద్ధి చెందటం వల్ల గ్రహగమనాలను, వాటి 
వేగాల్ని సరిగ్గా అంచనా వేసి సూర్యోదయం, సూర్యాస్తమయ వేళల్ని కచ్చితంగా 
నిర్ధారించటం జరుగుతోంది. అయితే ఇప్పటికీ కొన్ని మారుమూల గ్రామాల్లో ప్రజలు 
సమయాన్ని తెలుసుకోవటానికి మొరటు విధానాలనే అనుసరిస్తున్నారని అంటే అందులో 
ఆశ్చర్యపోవలసిన విషయమేమీ లేదు! 


https://teluguislam.net 


వదీను కిరణాలు 627 రా కలా 


yp ఇస్లాం రాకకు పూర్వం - అజ్ఞానకాలంలో - కూడా ఎంతోమంది బుద్ధిజీవులు 
విగ్రహారాధనను భ్రష్టత్వంగా తలపోసేవారు. 


440. హజ్రత్‌ అబూ మూసా అష్‌అరీ Fy] తోలే లో! రాం tte 
(రజి) కథనం ప్రకారం దైవప్రవక్త(స) 131 :౮౮ శ్‌ వీ ల as టే! తాం 
ఇలా ప్రబోధించారు : దేవుడు ఏదయినా ర గ్‌ (న్‌ శః ప ys il 51 
సమాజాన్ని కరుణించదలచుకున్నప్పుడు ss యు Lj ఛి మ Ui 
ముందుగా ఆ సమాజ ప్రవక్తను లేపుకొని క గజ ఇక ఆయ 4 
ఆయన్ని ఆ సమాజం పాలిట సారథిగా ఎ 2 5, As 
సౌకర్య కర్తగా చేస్తాడు. (దీనికి భిన్నంగా) we జ Ve థా lal 
ఆయన ఎదయినా సమాజాన్ని నాశనం pm 30 య కయ ప్రజా 
చేయదలచుకుంటే ఆ సమాజ ప్రవక్త 

బ్రతికి వున్నప్పుడే వారిపై శిక్షను అవతరిం 

ప జేస్తాడు. వారు నాశనమయిపోవటాన్ని 

ప్రవక్త తన కళ్ళారా చూస్తాడు. సమాజం 

తన ప్రవక్తను ధిక్కరించి, ఆయన 

ఆజ్ఞలకు అవిధేయత చూపినప్పుడు 

దేవుడు వారిని నాశనం చేసి ఆ (ప్రవక్త 

కళ్లు రా చేస్తాడు. (ముస్లిం, 


(సహీవా ముస్తీంలోని ప్రవక్త (న) ఘనతావిశిష్టతల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

తమ ప్రవక్తలను ధిక్కరించే సమాజాల పట్ల దేవుడు ఎవిధంగా వ్యవహరిస్తాడో ఈ 
హదీసు వివరిస్తోంది. ఇందులోని అంశం ప్రజలను దైవప్రవక్త పట్ల అవిధేయతకు దూరంగా 
ఉండమని, లేకపోతే వినాశాన్ని కొనితెచ్చుకోవలసి ఉంటుందని హెచ్చరిస్తోంది. దైవప్రవక్తను 
తమ సారథిగా తలపోసి ఆయనకు విధేయత చూపితే ప్రళయదినాన ఆయన సిఫారసు 
భాగ్యాన్ని పొందే అవకాశముంటుందని గ్రేరేపిస్తోంది. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 628 వ్యయ! రూక 


జతర! ba దర. oY 


త్‌ 


ఆశాభావ విశిష్టత 


దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ తన ప్రియదాసుడైన మీ! బ్రా! Jus dl JU 
ఒకనొక విశ్వాసి గురించి చెబుతూ అతను ఇలా ఊచ క Jf Gl అడు! 
అన్నాడని ప్రన్తావించాడు: UE హు జ హ్‌ CC 
“నేను నా వ్యవహారాన్ని అల్లాహ్‌కు అప్పగిస్తు [80.64 సగ క <1 se 
న్నాను. ఆయన తన దాసులను కనిపెట్టుకొని 

ఉంటాడు. చివరకు ఆ విశ్వాసికి వ్యతిరేకంగా 

వారు పన్నిన అన్ని కుయుక్తుల నుంచి అల్లాహ్‌ 

ఆతనిని రక్షించాడు.” 


(అల్‌ మూమిన్‌ : 44 - 45) 


వివరణ 
పై సూక్తిలో పేర్కొనబడిన విశ్వాసి మూసా (అలైహి) కాలానికి చెందిన వ్యక్తి. అతను 


ఫిరౌన్‌ జాతీయుడు అయి వుండి కూడా మూసా-అలైహి-ను విశ్వసించాడు. అతను తన జాతి 
వారికి చేసిన సుదీర్భమైన హితబోధను దివ్య ఖుర్‌ఆన్‌ సవివరంగా ప్రస్తావించింది. మూసాకు 
కీడు తలపెట్టే ప్రయత్నాలు మానుకోండని ఇతను తన జాతివారిని హెచ్చరించాడు. తాను 
మూసా - అలైహి - ధర్మాన్ని విశ్వసిస్తున్నానని చెప్పాడు. దాంతో ఫిరౌన్‌ తరపునుండి అతని 
ప్రాణానికి అపాయం ఎర్పడింది. అంచేత అతను తన హితబోధ చివరిలో తన వ్యవహారాన్ని 
దేవునికి అప్పగిస్తున్నానని చెప్పాడు. దేవుడు తనకు మేలు చేస్తాడన్న ఆశాభావాన్ని వ్యక్తం 
చేశాడు. కనుక దేవుడు అతని ఆశను వమ్ము చేయకుండా ఫిరౌన్‌ పన్నిన కుట్రల నుంచి 
అతల్లీ రక్షించాడు. 


441. హజ్రత్‌ అబూ హురైరా (రజి) శీత ఆ gl రాం EE 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ౮౫! శత ర ప్రల యు 
దేవుడు ఇలా అంటున్నాడని తెలియ ఆహ bb మ Hh: Arde 
జేశారు: 


https://teluguislam.net 


వాదీసు కిరణాలు 


“నేను నా దాసునితో అతను నా గురించి 
ఊహించినట్టుగానే వ్యవహరిస్తాను. 
అతను నన్ను ఎక్కడ గుర్తుచేసుకున్నా 
నేను అతని తోడుంటాను.” దైవసాక్షి! 
మీలో ఎవరికైనా తన వస్తువు అడవిలో 
తప్పిపోయి తిరిగి దొరికితే అతను 
ఎంతగా సంతోషిస్తాడో, దాసుడు 
పశ్చాత్తాపపడినప్పుడు దేవుడు అంతకన్నా 
ఎక్కువగా సంతోషిస్తాడు. ఎవరైనా నా 
వైపు ఒక జానెడు దూరం జరిగితే నేను 
అతనివైపు మూరెడు దూరం జరుగు 
తాను. ఎవరైనా నా వైపు మూరెడు 
దూరం జరిగితే నేనతని వైపు బారెడు 
దూరం జరుగుతాను. అతను నా వైపు 
నకు నడిచి వస్తే నేనతని వైపునకు 
పరుగెత్తుకొస్తాను. (బుఖారీ - ముస్త్థిం) 


ఇవి ముస్లింలోని ఒకానొక ఉల్లేఖనం 
లోని వాక్యాలు. ఈ హదీసు వివరణ 


629 


CANE, 


#W 1d; ers: న Ul, = 
చే ల నవ! | పాయో TE ర్త 
నటన has గ్ర! = [a il 
య తప్‌ hs Je తప ల e155 
dep ఆప ర! lop et 


Cle Gi ల 


sim} Li lia, 

ఆటీ gs ghey. le tb) 

న. ణో తం ds 

ly J! dia ధీం *ల్పనీ౪ కస్త రూ 
«Foes Las) Wb ta 


ఇంతకు ముందు అధ్యాయంలో 
వచ్చింది. 


(సహీహ్‌ బుఖారీలోని తౌహీద్‌ ప్రకరణం, నహీవ్‌ మున్లింలోని వళ్ళాత్తావ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

ఈ హదీసు ప్రజలు దైవం పట్ల సదభిప్రాయాన్ని, దేవుడు తమకు మేలు చేస్తాడనే 
ఆశాభావాన్ని కలిగి ఉండాలని బోధిస్తోంది. అయితే ఎలాంటి కృషిచేయకుండా ఫలితం దక్కాలని 
కోరుకోవటం ఎంత మూర్థత్వమో, సదాచరణ చేయకుండా దేవుడు తమకు మంచి చేస్తాడని 
అనుకోవటం కూడా అంతే మూర్ధత్వం అవుతుంది. అంటే ఒకవిధంగా ఈ హదీసు పరోక్షంగా 
మనిషిని ఆచరణ వైపునకు ప్రోత్సహిస్తోందన్నమాట! సాధారణంగా మంచిపనులు చేసేవారు 
దైవం పట్ల సదభిప్రాయాన్ని కలిగి ఉంటారు. చెడు పనులు చేసేవారు దైవం పట్ల దురభిఫ్రా 
యాన్నే కలిగి ఉంటారు. అలాంటప్పుడు దేవుడు కూడా వారితో వారి అభిప్రాయాలకు అనుగుణం 
గానే వ్యవహరిస్తాడు. మంచి అభిప్రాయం కలిగివున్న వారికి మంచి చేస్తాడు. చెడు అభిప్రాయం 


https://teluguislam.net 


630 


GAGs 


హదీను కిరణాలు 


కలిగి ఉండేవారికి చెడు చేస్తాడు. వారి ఆశాభావాలకు మూలం వారి ఆచరణలే కాబట్టి దేవుడు 
వారి ఆచరణలకు అనుగుణంగా వారికి ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు. 


442. దైవప్రవక్త (సల్లం) తన మరణానికి 
మూడు రోజుల ముందు ఇలా ప్రబో 
ధిస్తుండగా తాను విన్నానని హజ్రత్‌ 
జాబిర్‌ బిన్‌ అబ్బుల్లాహ్‌ (రజి) తెలియ 
జేశారు: 


“మీలో ప్రతి ఒక్కరూ దైవం పట్ల 
సదభిప్రాయాన్ని (మంచి ఆశాభావాన్ని) 
కలిగివున్న స్థితిలోనే మరణించాలి 
సుమా!” (ముస్లిం) 


Geo lke రా ఆరాత్రి ఓట 

ర. ప్త రచ! టా టు il 

WISE: రక ర! పేరు 
pelt Savini 


(సహీహ్‌ ముస్థింలోని న్వర్గ నుఖాల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


ఎవరు ఎప్పుడు మరణిస్తారో ఎవరికీ తెలియదు. మరణ సమయంలో మనిషికి 


దైవకారుణ్యం పట్ల ఆశాభావం ఉండాలి. మనిషి విశ్వసించి, సత్కార్యాలు చేసినప్పుడే అది 
సాధ్యమవుతుంది. కనుక మనిషి ఎల్లప్పుడూ సత్కార్యాలు చేస్తూ ఉంటే దైవకారుణ్యం పట్ల 
ఆశాభావాన్ని కలిగివున్న స్థితిలో అతనికి మరణం సంభవించే అవకాశాలున్నాయి. దివ్య 


ఖుర్‌ఆన్‌లోని “మీరు ముస్లింలుగానే మరణించండి” అనే సూక్తికి భావం కూడా ఇదే! 


443. దేవుడు ఇలా అంటున్నాడని 
దైవప్రవక్త (స) చెబుతుండగా తాను 
విన్నానని హజ్రత్‌ అనస్‌ (రజి) తెలియ 
జేశారు: 

“ఓ ఆదం పుత్రుడా! నువ్వు నన్ను 
అర్థిస్తూ నా నుండి మంచిని ఆశించి 
నంతకాలం నేను నిన్ను క్షమిస్తూ 
ఉంటాను. నీ ఆచరణలు ఎలా వున్నా 
సరే నేను వాటిని పట్టించుకోను. ఓ 
ఆదం పుత్రుడా! నీ పాపాలు అంబరా 
లను చుంబిస్తున్నా సరే నువ్వు గనక 


యా టీ! టలు Ol ద్రం - లీల 

చీ న... an త! ౮ 
se య ద్రువ యర $25 6 
4 las cyl UG Jas య S5U 
చా! ఆ య! తడ G45 తను 
Ss ల తే ! లీ 6 «a డు 
క నట cls 251 ల 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


నన్ను మన్నింపు కోసం అర్థిస్తే నేను నిన్ను 
మన్నించేస్తాను. ఓ అదం పుత్రుడా! నాకు 
ఇతరుల్ని సాటికల్పించే (షిర్క్‌) పాపం 
చేయకుండా ఇతర పాపాలు నువ్వు 
భూమండలం నిండా తీసుకొని నా దగ్గరి 
కొస్తే నేను భూమండలం నిండా మన్నిం 
పుతో వచ్చి నిన్ను కలుసుకుంటాను. 


(తిర్మిజీ దీనిని ఉల్లేఖించి, దీన్ని హసన్‌ 
కోవకు చెందినదిగా పేర్కొన్నారు.) 


గ శల 
ర AY 


తు పూ Gls EN ky 
రీడ yr i dbs . gl 
Wit pi call pe లాల! 
ddl, Ess Hy Gh isl టు 
న ETT 
న Jy cull a 
వంతు et 


యా! 


(సుననె తిర్మిజీలోని ప్రార్థనల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

1. ఈ హదీసు ఉద్దేశ్యం మనిషి తన జీవితాన్ని పాపమయం చేసుకోవాలన్నది కాదు. 
వాస్తవానికి ఈ హదీసు భావం ఎమిటంటే, ఎమరుపాటులో మనిషి వల్ల ఎన్ని పాపాలు 
జరిగిపోయినా సరే చివరికి అతని పాపాలతో భూమండలం నిండిపోయినాసరే అతను 
దైవకారుణ్యం పట్ల నిరాశ చెందనవసరం లేదు. మనస్ఫూర్తిగా పశ్చాత్తాపపడి దైవాన్ని 
క్షమాభిక్ష పెట్టమని వేడుకుంటే దేవుడు తప్పకుండా అతన్ని తన కారుణ్య ఛాయల్లోకి 
తీసుకుంటాడు. 

2 బహుదైవారాధన క్షమార్హం కాని పాపం. మానవులు ఇతర పాపాలు ఎన్ని చేసినా 
దేవుడు క్షమిస్తాడు గాని తనకు ఇతరుల్ని సాటికల్సి స్తే మాత్రం ఆయన దానిని ఎన్నటికీ 
సహించడు. విశ్వాసులు బహుదైవారాధన మినహా ఇతర పాపాలేవయినా చేసివుంటే 
దేవుడు ప్రారంభంలోనే ఆ పాపాలను మన్నించి వారికి స్వర్గప్రవేశాన్ని కల్పిస్తాడు లేదా 
తాను తలచుకుంటే కొంతకాలం పాటు వారిని నరకంలోనే ఉంచి వారి పాపాలకు 
అనుగుణంగా వారికి శిక్ష విధించనూవచ్చు. కాని బహుదైవారాధకులకు మాత్రం శాశ్వత 
నరకయాతన తప్పదు. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


632 రో కాలూ 


గ్రంథకర్త ఇమామ్‌ నవవీ (రహ్మలై) ఇలా 
అంటున్నారు: 


తెలుసుకోండి; ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనిషి 
దైవళిక్ష పట్ల భీతిభావంతో పాటు ఆయన 
కారుణ్యం పట్ల ఆశాభావాన్ని కూడా కలిగి 
ఉండటం ఉత్తమం. ఈ రెండు భావొలూ 
అతనిలో సమపాళ్ళలో ఉండాలి. అయితే అనా 
రోగ్య స్థితిలో మాత్రం ఆశాౌభావమే ఎక్కువగా 
ఉండాలి (ఈ స్థితిలో మరీ అంత ఎక్కువగా 
దైవశిక్షకు భయపడాల్సిన అవసరం లేదు). 
షరీఅత్‌ సూత్రాలు, అంటే దైవగ్రంథం, దైవ 
ప్రవక్త విధానం ఇతర ఆధారాలు ఈ విషయాన్ని 
ప్రస్ఫుటం చేస్తున్నాయి. 

దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ సెలవిచ్చాడు: 


“వాస్తవానికి వినాశాన్ని కోరుకుంటున్న జాతి 
మాత్రమే అల్లాహ్‌ ఎత్తుగడ పట్ల నిర్భయంగా 
ఉండగలదు.” (అల్‌ అరాఫ్‌ : 99) 


ఇంకొకచోట ఆయన ఇలా అంటున్నాడు: 


“దేవుని కారుణ్యంపట్ల నిరాశచెందేది అవిశ్వా 
సులే.” (యూనుఫ్‌ : 87) 
మరొకచోట ఆయన ఇలా సెలవిస్తున్నాడు: 

“ఆ రోజున కొందరి ముఖాలు (సంతోషంతో) 
ప్రకాశిస్తూ ఉంటాయి. మరికొందరి ముఖాలు 


నల్లబడిపోయి ఉంటాయి.” 
(ఆలి ఇమాన్‌ : 106) 


లత త్ర యు 5 Sl బు! 
వస్తు deh) we 555 J మం 
లాలా! de gy ly గం 
రా భావే! hel, పు! వష 
తయ క £5 రవ! యాడ 
Rey gn 


రత EY య al ౮6 
[14 ల!) Ca ప్రవే! న్‌్‌! 


https://teluguislam.net 


హదీను కిరణాలు 


వేరొకచోట ఆయన ఇలా అంటున్నాడు: 


నిశ్చయంగా నీ ప్రభువు వడిగా (త్వరగా) శిక్షించే 


633 


రామ! రం 


AISI ఆలం 


JW ie) (ప్కువ! ఫ్య 


వాడు. ఇంకా ఆయన మన్నింపుతో, కరుణతో 
వ్యవహరించేవాడు కూడాను.” 
(ఆల్‌ ఆరాఫ్‌ : 167) 


౮ ఉజహీవుకికర స? టల 
CIS 2 yu లేతు [YT iol ae 
శవ పుట స్వ ఆక సున 
EP లు Wy IW ihe) 
పత్రాల Jy DIE fF DLLs] 


ఎ 254 


3 § 


ఆయన ఇంకా ఇలా అన్నాడు : 


“నిస్సందేహంగా సజ్జనులు సుఖసంతోషాలలో 
తేలియాడుతూ ఉంటారు. దుర్దనులు నరకానికి 
పోతారు.” (అల్‌ ఇన్‌ఫితార్‌ : 13, 14) ఇ . 
చల 201 
గూబ యే లం UU} 
యయ eth Os 11 
నా AAG ట్ర శ లోలో 
SAG ULE స్యూక 
god ha అటి, [1a ul] 
త్త నీ క గ = 
౮! ణో rely uy) గ్రా . రి 


ఇ 
తో 


ఆయన ఇంకా ఇలా కూడా సెలవిచ్చాడు : 


“ఆ తరువాత త్రాసు పళ్ళాలు బరువుగా ఉన్న 
వారు తమకు ఇష్టమైన భోగభాగ్యాల్లో ఓలలాడు 
తారు. (దీనికి భిన్నంగా) త్రాసు పళ్ళాలు తేలికగా 
ఉండేవారి నివాస స్థలం లోతైన గొయ్యి అవు 
తుంది.” (అల్‌ ఖారిఅహ్‌ : 6 - 9) 


ఈ అర్థాన్నిచ్చే వాక్యాలు ఇంకొ చౌలా ఉన్నాయి. 
దివ్య ఖుర్‌ఆన్‌లో పలుచోట్ల రెండు లేక 
అంతకంటే ఎక్కువ వరుస వాక్యాల్లోగాని లేదా 
ఒకే వాక్యంలోగాని ఈ రెండు భావాలను కలిపి 
వివరించటం జరిగింది. 


వివరణ; 


దైవభీతి, ఆశాభావం - ఈ రెండింటినీ దివ్య ఖుర్‌ఆన్‌ పలు సందర్భాల్లో ఒకేచోట 
ప్రస్తావించి వివరించింది. సంపూర్ణ విశ్వాసంలో ఈ రెండూ ప్రధాన పాత్ర వహిస్తాయి. దైవశిక్ష 
పట్ల భయం లేకపోతే మనిషి సునాయాసంగా దైవ అవిధేయతకు పాల్పడగలడు. అదేవిధంగా 
దైవకారుణ్యం పట్ల నిరాశానిస్ఫృహలకు లోనయితే అసలు సదాచరణ చేయటమే మాను 
కుంటాడు. కనుక మనిషికి దైవశిక్ష పట్ల భీతిభావంతోపాటు ఆయన కారుణ్యం పట్ల ఆశాభావం 
కూడా ఉండాలి. దివ్య ఖుర్‌ఆన్‌లో ఒకచోట విశ్వాసుల లక్షణాల గురించి వివరిస్తూ, వారు 
తమ ప్రభువును భయంతోనూ, ఆశతోనూ వేడుకుంటారని చెప్పబడింది. అందుకే “విశ్వాసం 
అనేది భయానికి, ఆశకు మధ్య ఉండే స్ధితి అని అంటారు. 


https://teluguislam .net 


వాదీను కిరణాలు 


444. హజ్రత్‌ అబూ హురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా 
ప్రబోధించారు: దేవుని వద్ద ఎలాంటి శిక్ష 
వుందో విశ్వాసికి తెలిసిపోతే అతను 
తనకు స్వర్గం లభిస్తుందని ఎన్నటికీ 
అనుకోడు. అవిశ్వాసి గనక దేవుని వద్ద 
ఉన్న కారుణ్యం గురించి తెలుసుకుంటే 
అతను ఎన్నటికీ స్వర్గం పట్ల నిరాశ 
చెందడు. (ముస్తిం) 


634 


ERATED 


ర. 
సప్త ఫ్ర :౮6 శత! ర్పెది రీ యూ 
wb (త్రయ! స్మ త మయ oy 
al tg UG సదు! AVY యవ! జ 
సుర య్‌ ప్రా యడ a ముం! హా 


లా 


(సహీహ్‌ ముస్తీంలోని వళశ్చాత్తాప ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


ఈ హదీసు, మనిషిని దైవశిక్ష గురించి హెచ్చరించటంతోపాటు ఆయన కారుణ్యం 
పట్ల ఆశాభావాన్ని కల్గివుండాలని కూడా ప్రబోధిస్తోంది. కనుక మనిషి దైవశిక్ష నుండి తన్ను 


తాను కాపాడుకుంటూ మరోవైపు దేవుని మన్నింపును, ఆయన ప్ర 


ప్రసన్నతను ఆశిస్తూ జీవితం 


గడపాలి. దైవానికి విధేయత చూపిన వారిపై దైవకారుణ్యం తప్పక అవతరిస్తుంది. అలాగే దైవ 
అవిధేయతకు పాల్పడిన వారిపై ఆయన శిక్ష కూడా తప్పక విరుచుకుపడుతుంది. 


445. హజ్రత్‌ అబూ సయీద్‌ ఖుద్రీ 
(రజి) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) 
ఇలా తెలియజేశారు : జనాజాను సిద్ధం 
చేసి ఉంచిన తరువాత ప్రజలు లేదా 
పురుషులు దాన్ని తమ భుజాలపై 
మోసుకెళుతున్నప్పుడు అది మంచి 
మనిషి శవమైతే “నన్ను త్వరగా తీసు 
కెళ్ళండి, నన్ను త్వరగా తీసుకెళ్ళండి” 
అని అంటుంది. అదే చెడ్డవాని శవమైతే 
“అయ్యో నా పాడుగాను! నన్ను ఎక్కడికి 
తీసుకెళుతున్నారు?” అని అంటుంది. 
ఆ మాటల శబ్బాన్ని ఒక్క మానవుడు 
తప్ప ప్రతి వస్తువూ వింటుంది. మాన 


yd! hee లో రం -లీలం 
౮6 తత్త త ర్క లీ! యాయ! గు 
ఇ ఆకు ము పడప అ 31 
హ్రాం డర రి ge oe లజ! 
oe ఊత త్రీ తడ ఎడ్‌ వతం 
ప ప్ర య్‌ 1 Eb lle 
ట్లో! స] జి క Us 
ged tly) tre మ 3 


https://teluguislam.net 


హదీసు కిరణాలు 635 


వుడు గనక ఆ స్వరం వింటే సొమ్మ 
సిల్లిపోతాడు. (బుఖారీ) 


(సహీవా బుఖారీలోని జనాయెజ్‌ ప్రకరణం) 
446. హజ్రత్‌ ఇబ్నె మస్‌వూద్‌ (రజి) 4! పూజిం అత్తా ర్త లాం - కీల 
కథనం ప్రకారం దైవప్రవక్త (స) ఇలా షు :జ్ల్ల వ! రే) లేం :J౮ టూ 
ప్రబోధించారు : స్వర్గం మీ పాదుక 5613 ఎస 2 ప్ర (దయా! లో! తో! 


పిరికన్నా సమీపంలో ఉంది. నరకం మట! తు ells Fs 
రూడా అదేవిధంగా (దగ్గర్లో) ఉంది. 
(బుఖారీ, 


(సహీహ్‌ బుఖారీలోని (పేమైక వచనాల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

సన్మార్గంపై నడిచేవాడు చాలా సులువుగా స్వర్గాన్ని పొందగలడు. అలాగే దుర్మార్గాన్ని 
ఎంచుకున్నవాడు అతి తేలికగా నరకంలో పడిపోతాడు. స్వర్గనరకాలు మనిషికి అత్యంత 
సమీపంలో ఉంటాయంటే దాని భావం ఇదే! ఈ హదీసు నత్కార్యాలు చేయమని 
పురికొల్పటంతో పాటు దుష్కార్యాలు చేయవద్దని కూడా హెచ్చరిస్తోంది. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


636 


GAY, 
hom Sued Cal 


ట్ర ఆం ఆడ ఏ! కక స యు! (య ధరం 94 
దైవభతితో కంటతడి పెట్టటం, దైవాన్ని 
కలుసుకోవాలని వేగిరపడటం గురించి.... 


దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ సెలవిచ్చాడు: 
(విశ్వాసులు) తమ గడ్డాలను నేలకు ఆనించి 
విలపిస్తూ పడిపోతారు. దానిని (అంటే 
ఖుర్‌ఆన్‌ను) విన్న తరువాత వారి అణకువ 
మరింత పెరిగిపోతుంది. 

(బనీ ఇస్రాయీల్‌ : 109) 


మరోచోట ఆయన ఇలా అన్నాడు : 


“మీరు ఖుర్‌ఆన్‌ గురించి ఆశ్చర్యపోతున్నారా? 
ఏడ్వాల్సింది పోయి నవ్వుతున్నారా?” 
(అన్‌ నజ్మ్‌ : 59, 60) 


వివరణ 


obs oA rp 


gb asp య ఏ! UU 
OG శక మీ SS 
al: Jb, [4 rel yi] 
os ప జ 0 హన జయే 
[Ne | ml] 


విశ్వాసుల ముందు ఖుర్‌ఆన్‌ పారాయణం జరిగినప్పుడు వారు దైవభీతితో 
కంపించిపోతారు. దైవశిక్ష ప్రస్తావన వినగానే విలపించటం మొదలుపెడతారు. కాని 
అవిశ్వాసులకు ఖుర్‌ఆన్‌ వినిపించినా వారిలో ఎలాంటి ప్రతిస్పందన ఉండదు. పైగా వారు 
ఖుర్‌ఆన్‌ పారాయణాన్ని అపహాస్యం చేస్తారు. ఆటపాటలతో దానిని నిర్లక్ష్యం చేస్తారు. 
దైవప్రస్తావన వినగానే భయంతో విలపించటం, ఆయన్ని కలుసుకోవాలని తాపత్రయ పడటం 


విశ్వాసుల లక్షణం. 

447. హజ్రత్‌ ఇబ్నె మస్‌వూద్‌ (రజి) 
కథనం : ఒకసారి దైవప్రవక్త (స) తన 
ముందు ఖుర్‌ఆన్‌ చదివి వినిపించవల 
సిందిగా నన్ను కోరారు. నేను ఆశ్చర్య 
పోతూ, “దైవప్రవక్తా! ఖుర్‌ఆన్‌ మీపైనే 
అవతరించింది కదా! అలాంటప్పుడు 


(Ie cogs గ్ర! oy - 88 


ge Lib శక క yg db ‘Jb cas 
రూ is ఏ! Jy ౪ J) Li 
మమ! లో త! Gp వలీ [ CWE; 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 637 GA, 


మీకు నేను ఖురాన్‌ చదివి వినిపించట లా Us alls 5 ప 


మేమిటి?” అని అన్నాను. “నాకు రామావసయస 1 వ్‌ win ల! Ei 
ఇతరుల ద్వారా ఖుర్‌ఆన్‌ పారాయణం 


వినాలనిపిస్తోంది” అని అన్నారు డీ EAE AY 
దైవప్రవక్త. అప్పుడు నేను 'నిసొ సూరా చేవ (లి! మడ 206 [£9 వి!) 
పారాయణం మొదలుపెట్టాను. ఆ ale Gis UK is bp ట్ర! 
విధంగా నేను పారాయణం చేస్తూ, | 
“మేము ప్రతి సమాజం నుండి ఒక 
సాక్షిని తెచ్చి, నిన్ను (అంటే ముహ 
మ్మద్‌ను) వారందరిపై సాక్షిగా నిలబెట్టి 
నప్పుడు వీరి పరిస్థితి ఎమిటి?” అనే 
వాక్యం దగ్గరికి చేరుకోగానే ఆయన 
“ఇక చాలు” అన్నారు. నేను తలపైకెత్తి 
చూస్తే ఆయన కళ్ళు అశ్రుధారలై 
ప్రవహిస్తున్నాయి.” (బుఖారీ - ముస్తిం) 
(నహీవా బుఖారీలోని వ్యాఖ్యానాల ప్రకరణం, నహీహ్‌ ముస్థింలోని ప్రయాణీకుల 
నమాజ్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

దివ్య ఖుర్‌ఆన్‌ను పూర్తి ఎకాగ్రతతో, అర్థం చేసుకుంటూ పారాయణం చేసినప్పుడు 
లేదా విన్నప్పుడు భక్తీ పారవశ్యంతో హృదయం తాదాత్మ్యం చెందుతుంది. సహజంగానే మనిషి 
కంటతడి పెడతాడు. ఈ లక్షణాలు మనిషిలోని విశ్వాసాన్ని, దైవం పట్ల అతనిలోవున్న భీతిభావాన్ని 
సూచిస్తాయి. తాము స్వయంగా ఖుర్‌ఆన్‌ పారాయణం చేయటంతో పాటు ఇతరుల ద్వారా 
_ కూడా వినటం పుణ్యప్రదమన్న సంగతి ఈ హదీసు ద్వారా రూఢీఅవుతోంది. 
us ge wy న యట! సల్సా లలా! ప్రాం EEA 
ఒకసారి దైవప్ర స కుఒక , 

అ ర యి స్త త! hs JU 

ఉపన్యాసమిచ్చారు. అలాంటి ఉప pe జ ల 
న్యాసం నేనెప్పుడూ వినలేదు. ఆయన రు పః Jw య్‌ ul డి ల 


(స) ఇలా అన్నారు : (ప్రజలారా!) నాకు గ్రహ స? pur pel స్‌! 6 
తెలిసిన విషయాలు గనక మీకు తెలిస్తే 


మీరు తక్కువగా నవ్వుతారు. ఎక్కువగా 
ఏడుస్తారు. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 638 ర రాలా 


ఈ మాట విని ఆయన సహచరులు జ తీ రు జం మస్‌ iJ 
తమ ముఖాలు కప్పుకున్నారు. ఆ 
సమయంలో వారు ఏడుస్తున్న శబ్దం 
వినిపించింది. (బుఖారీ - ముస్థిం, 


ళో ల ళీ శ తలో ల A” > 3 
cals Gi రూ గాశీం ఓ గట్టితనం 
గ తొ ఫ్‌ yu త్‌ = 

Gol ఎడ్లు యమ 


ఈ వాదీను ఇంతకుముందు 'దైవభీతి' అధ్యాయంలో కూడా వచ్చింది. 


ముఖ్యాంశాలు 
దైవప్రవక్త (స) తన అనుచరులకు హితబోధ చేసినప్పుడు వారు దైవభీతితో 
విలపించేవారు. దుష్కర్మలు చేస్తే దేవుడు శిక్షిస్తాడని వింటే చాలు భయంతో వణకిపోయేవారు. 
ఇది దైవం పట్ల వారికున్న భయభక్తులకు అద్దం పడుతోంది. 
హజ్రత్‌ హురైగా (రజి) CTR 
కథనం ప్రకారం దైవప్రవక్త (స) ఇలా * 4 3,45 ne... 
shin » ఏష dl Jb :Jb 6టు 
ప్రబోధించారు : (పితకబడిన) పాలు శో 3» 14 యం ల ‘ 
తిరిగి పాదుగులోకి వెళ్ళిపోయే వరకూ ౨ య్‌ వ! నమ ప్రా ఆః $5 5 
దైవభీతితో కంటతడిపెట్టినవాడు (3౪4 పస్తు (బ్రా తో క్‌ 
నరకానికి పోడు. అదేవిధంగా దైవ dey sa puns రడ al జ 
మార్గంలో లేపబడిన దుమ్ముధూళి, 
నరకధూమంతో కలవదు. 


(తిర్మిజీ దీనిని ఉల్లేఖించి, హసన్‌ 
మరియు సహీహ్‌గా పేర్కొన్నారు) 


లా ప్రా డా | ‘Jb. 


(నుననె తిర్మిజీలోని జిహోద్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

కంట తడి పెట్టేంత దైవభీతి ఉన్న వ్యక్తి ఘోరపాపాలకు ఒడిగట్టటాన్ని ఊహించగలమా? 
సాధారణంగా అలాంటి వ్యక్తి దేవుని ఆదేశాలను పాటిస్తూ పాపాలకు దూరంగా మసలుకుంటూనే 
జీవితం గడుపుతాడు. అందుకే పితికినపాలు తిరిగి పాదుగులోకి వెళ్ళిపోవటం ఎంత 
అసంభవమో అలాంటి మంచివ్యక్తి నరకానికి పోవటం కూడా అంతే అసంభవమని అంటే 
అది అతిశయోక్తి కాదు. 


అదేవిధంగా దైవమార్గంలో పోరాడే యోధునికి కూడా దేవుడు నరకాన్ని నిషిద్ధం చేశాడు. 
దైవమార్గంలో పోరాడటం వల్ల దుమ్ముధూళి కొట్టుకున్న యోధుని శరీరాన్ని నరకాగ్ని కూడా 
కాల్చలేదు. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 639 రు కూ 


450. హజ్రత్‌ అబూ హురైరా (రజి) గారే. గ J యము వీరి* 
చేసిన స Ws ఛీ టి! శనీ “ ఘు శకట 02) 
ఇలా తె శారు : పృ ౫ 
మరెలాంటి నీడ కనబడని (ప్రళయ) fe, oy tu le Ide px 
దినాన దేవుడు ఏడుగురిని తన తహ గమ ఆట a పడు ఆయ 
(కారుణ్య) ఛాయలో ఉంచుతాడు. ఆ (తీ ఏఏ రట సట సూడ! ట్య 
ఎడుగురు : (1) న్యాయంగా పరిపాలిం జ 25 $553 als Gs; als ము! 
చిన పాలకుడు. (2) తన లే రడ wes యాడ్‌ జక స్ట 
దైవారాధనలో గడిపిన యువకుడు. 
(3) మనసంతా మస్టిద్‌లోనే ఉండే ల. పలు త్రం ల “al Ge 
వ్యక్తి. (4) కేవలం దైవ ప్ర ప్రసన్నత కోసం రం జ తట్‌ (ల పయిన y ఆ 
పరస్పరం న. ఇద్దరు గటా టిప్తు లో యడ! ఏ 
వ్యక్తులు (అలాగే), దైవ ప్రసన్నత | 
ప్రాతిపదికగా పరస్పరం విడిపోయేవారు. 

(5) అందం, అంతస్తూ కలిగి వున్న ప్రీ 

చెడు కార్యానికి పిలిస్తే తాను దేవునికి 

భయపడుతున్నానంటూ ఆమె కోరికను 

నిరాకరించిన వ్యక్తి. (6) కుడి చేత్తో 

చేసింది ఎడమచేతికి కూడా తెలియ 

నంత గోప్యంగా దానాలు చేసిన వ్యక్తి. 

(7) ఏకాంతంలో దేవుణ్ణి జ్ఞాపకం చేసు 

కొని (ఆయన భీతితో) కన్నీరు కార్చిన 

వ్యక్తి. (బుఖారీ - ముస్తిం) 


451. హజ్రత్‌ అబ్బుల్లాహ్‌ బిన్‌ షిళ్టీర్‌ 
(రజి) కథనం : నేనొకసారి దైవప్రవక్త 
(సల్లం) దగ్గరికి వెళ్ళాను. ఆ సమ ) 
యంలో ఆయన నమాజ్‌ చేస్తున్నారు. గ్రహ! 36 MR న gw; Fon 
(నమాజ్‌లో) ఆయన ఏడుస్తుంటే గ్‌. అ) గూ ఈయూ: | లా 
పొయ్యిపై ఉంచిన కుండ శబ్దం | క bs 
చేసినట్టు ఆయన రొమ్ము నుండి శబ్దం “రోల ges 
రాసాగింది, 


ean] రాను! ఆ he లాం -క 
క్ల వ రము ద! ‘J ae dl 45) 


https://teluguislam.net 


లం + రిం మల్‌ 10 
హదీసు కిరణాలు 640 హయ! రం 


(ఈ హదీసు ప్రామాణికమైనది, అబూ 
దావూద్‌ దీనిని ఉల్లేఖించారు. దీన్నే 
ఇమామ్‌ తిర్మిజీ 'షమాయిల్‌లో ప్రామా 
ణికమైన ఆధారంతో ఉల్లేఖించారు.) 


(సుననె అబూదావూద్‌లోని నమాజ్‌ ప్రకరణం, నుననె తిర్మిజీలోని “షమాయిలె 
ముహమ్మదియ్యహ్‌” ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

ఈ హదీసు ద్వారా దైవప్రవక్త (స) నమాజ్‌ చేస్తున్నప్పుడు దైవభీతితో ఎంతగానో 
విలపించేవారని తెలుస్తోంది. దైవసన్నిధిలో బాధాతప్త హృదయంతో దేవుణ్ణి వేడుకుంటూ 
కంటతడి పెట్టడం కూడా మహాభాగ్యమే. ఆ భాగ్యం నికార్సయిన లం లభిస్తుంది. 


452. హజ్రత్‌ అనస్‌ (రజి) కథనం : ఊత! ఇ ర ర్‌ - 

ఓసారి దైవప్రవక్త (సల్లం) ఉబై బిన్‌ కాబ్‌ , య భీ స్తత! రము రత ౮6 
(రజి)తో, “నేను నీ ముందు 'లమ్‌యకు 
నిల్హజీ సూరా చదివి వినిపించాలని 
దేవుడు ఆదేశించాడు” అని అన్నారు. 


జ త్‌ే 3 fe “al ర» యూ మీ! గక 


sks తరు Tl dl 


“దేవుడు నా పేరు తీసుకొని మరీ ఆదేశిం Jb types J Tre, 
చాడా?" అడిగారు ఉబై బిన్‌ కాబ్‌ Ae yg “le గాటు శ్ర ఆఅ 
(ఆశ్చర్యపోతూ). దైవప్రవక్త (స) 'జెను’ RNa 


అని అనగానే ఉబై బిన్‌ కాబ్‌ (పట్టరాని 
సంతోషంతో) ఒక్కసారిగా బావురు 
మన్నారు. (బుఖారీ - ముస్థీం) 


వేరొక ఉల్పేఖనంలో రోదించటం 

మొదలుపెట్టారు అని ఉంది. 
(నహీవా బుఖారలోని మహపొమోన్మతుల ప్రకరణం, న్వహాక్‌ మున్లింలోని 
ప్రయాణీకుల నమాజ్‌ ప్రకరణం) 

ముఖ్యాంశాలు 


1. ఈ హదీసు ద్వారా ఉబై బిన్‌ కాబ్‌ (రజి) ఘనత, గొప్పదనాలు వెల్లడౌతున్నాయి. 
ఆయన స్వయంగా ఖుర్‌ఆన్‌ సంస్కర్త. ఖుర్‌ఆన్‌ను మధురాతిమధురంగా పారాయణం 


https://teluguislam .net 


వాదీను కిరణాలు 


641 


EID 


చేసేవారు. ఖుర్‌ఆన్‌ విద్యలో అసామాన్య నైపుణ్యం మూలంగానే దేవుడు ఆయనకు 


అంత గొప్ప స్థానాన్ని ప్రసాదించాడు. 


2. ఇతరులకు ఖుర్‌ఆన్‌ పఠించి వినిపించటం కూడా సున్నత్‌ (సం 


ప్రదాయం). 


3. “జ్ఞానం విషయంలో వినమత వాంఛనీయమే కాదు, అత్యంత అవసరం కూడా. 
మహాప్రవక్త (సల్లం) ద్వారా (ఈ సందర్భంగా) ఈ వినముతే ఉట్టిపడింది. అన్యధా 
జ్ఞానాహంకారం మహామహులనే నాశనం చేసేస్తుంది. 

4. సంతోషాతిశయంతో ఆనందభాష్పాలు రాలటం, ఎక్కిఎక్కి ఎడ్వటం సహజ విషయమే. 
ఆ సంతోషంలో అణకువ, అశక్తత కూడా వెల్లడైతే సుబ్‌హానల్లాహ్‌! అంతకన్నా 


కావలసిందేముంటుందీ?! 


453. హజ్రత్‌ అనస్‌ (రజి) కథనం : 
దైవప్రవక్త (స) తదనంతరం ఒకసారి 
హజ్రత్‌ అబూబక్ర్‌ (రజి) ఉమర్‌ (రజి)తో 
“ఉమ్మ ఐమన్‌ (రజి.అన్‌హా) దగ్గరికి 
పోయి వద్దాం పదండి. దైవప్రవక్త (స) 
ఆమెను పరామర్శించటానికి వెళ్ళినట్లు 
మనం కూడా వెళదాం” అని అన్నారు. 
ఆ తరువాత వాళ్ళిద్దరూ కలిసి ఆమె 
దగ్గరికి వెళ్ళగానే ఆమె ఒక్కసారిగా 
బావురుమన్నది. “ఎడుస్తావెందుకు? 
దైవప్రవక్తకు దేవుని దగ్గర (ఇహలోకంలో 
కంటే) ఎంతో శ్రేష్టమైన స్థానం 
లభిస్తుందని నీకు తెలియదా? "అని 
వాళ్ళిద్దరూ ఆమెను ఓదార్చారు. అప్పుడు 
ఆమె, “దైవప్రవక్తకు దేవుని దగ్గర గొప్ప 
స్థానముందని తెలియక నేను ఏడ్వటం 
లేదు. ఆకాశం నుండి వహీ (దైవవాణి) 
అవతరణ ఆగిపోయినందుకు ఏడుస్తు 
న్నాను” అని అన్నారు. ఆ మాట వినగానే 
వాళ్ళిద్దరికి కూడా ఎడ్చు ఆగలేదు. 


S$ yl ‘Jb :0b We, _ tof 
ty Le టు dl 5) ane 
పప! (| ల ఆయ! వత్త త ల్పద్చు 
ఏ ౬వ 3 Les CI తో 
| మస! యు 55; కకత రద 
పేస్‌ 61 తయన 4 ‘U5 Yu శ 
I 6 95 se Su al eu fl 
Sly SAY Gl re 
ఆము కత) వు Mh 
యయ! ప్ర ఆవ తము! లో si 
DW లు లీ తాయ అ tly యు 
yd! Jal 


https://teluguislam.net 


లల 
హదీను కిరణాలు 642 ర కాల 


ఆమెతోపాటు వాళ్ళూ రోదించటం 
మొదలు పెట్టారు. (ముస్తిం/ 

(ఈ హదను ఇంతకుముందు సజ్జనుల్సి నందర్భించే అధ్యాయంలో కూడా వచ్చింది.) 
ముఖ్యాంశాలు 

ఈ హదీసు ద్వారా శుభాలు తొలగిపోయినప్పుడు విలపించటం ధర్మసమ్మతమేనని 
తెలుస్తోంది. సజ్ఞనుల ఉనికి ఎంతోమందికి ప్రయోజనకరంగా ఉంటుంది. అటువంటి 
మహానుభావులు లోకం వదలివెళ్ళిపోయినప్పుడు ప్రజలు సహజంగానే దుఃఖిస్తారు. 


454. హజత్‌ ఇబ్నె ఉమర్‌ (రజి) 
కథనం: దైవప్రవక్త (స) వ్యాధి తీవ్ర 
రూపం దాల్చినప్పుడు mee wa Js fel CJ 05 aes 
హిక) నమాజ్‌ విషయమై ఆయన్ని లయ య! షట కీ 
ప్రశ్నించారు. అప్పుడు ఆయన “ప్రజ (ఆ ద Met gst శవ ul 
అకు సారథ్యం వహించి నమాజ్‌ 15 త MSE ల! ‘Ue శీ! వాం 
చేయించమని అబూబక్ర్‌కు చెప్పండి” ఫు dw మర భు తపి! ఫ్‌ 
అని ఆదేశించారు. అందుకు ఆయిషా Way 
(రజి.అన్‌హా) “(దైవప్రవక్తా!) అబూబక్ర్‌ చయ 
(రజి) సున్నిత మనస్కులు. (నమాజ్‌లో) 

ఖుర్‌ఆన్‌ పరించినప్పుడు ఆయన 

తీవ్రంగా విలపిస్తారు. (కాబట్టి ఈ 

విషయంలో ఆయన్ని క్షమించండి)” 

అని విన్నవించుకున్నారు. కాని దైవప్రవక్త 

(స) (ఆమె మాటను నిరాకరిస్తూ) 

“ఆయనకు నమాజ్‌ చేయించమని 

చెప్పండి” అని అన్నారు. 


హలా ఎ ర్త న. 


హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా) ఉల్లేఖ 


తోం iste ల్‌ స్వాం జో? 
నంలో ఇలా ఉంది : నేను దైవప్రవక్తకు 


వ. తు దళ 4 తీ! 


“అబూబక్ర్‌ మీ స్థానంలో నిలబడితే తీవ్ర జు య! హు ఏటీ! రా 
దుఃఖానికి లోనయి ప్రజలకు ఖుర్‌ఆన్‌ “రాడా లోలో ట్ర సల 

చదివి వినిపించలేరు” అని విన్నవించు ప 
కున్నాను. (బుఖారీ - ముస్తిం) 


(సహీహ్‌ బుఖారీలోని అజాన్‌ ప్రకరణం, నహీహ్‌ ముస్థింలోని నమాజ్‌ ప్రకరణం) 


https://teluguislam.net 


హాదీను కిరణాలు 


ముఖ్యాంశాలు 


ర కాలా 


1. ఈ హదీసు ద్వారా హజ్రత్‌ అబూబక్ర్‌ (రజి) వైశిష్ట్యం వెల్లడౌతోంది. ఈ వైశిష్ట్యం 
మూలంగానే దైవప్రవక్త సహచరులు ఆయన్ని దైవప్రవక్త (స) తదనంతరం తమ 'ఖలీఫా' 
(నాయకుడి)గా ఎన్నుకున్నారు. ఆ సమయంలో హజ్రత్‌ ఉమర్‌ (రజి) మాట్లాడుతూ, 
“దైవప్రవక్త (స) మన ధర్మం కోసం ఎంపిక చేసిన వ్యక్తినే మనం మన ప్రాపంచిక 
వ్యవహారాల నాయకుడిగా ఎన్నుకుందాం” అంటూ ప్రజల్లో ఎలుగెత్తి చాటారు. 

2. దీనిద్వారా దివ్య ఖుర్‌ఆన్‌ పారాయణం చేస్తున్నప్పుడు విలపించటం ధర్మసమ్మతమేని 
తెలుస్తోంది. హజ్రత్‌ అబూబక్ర్‌ (రజి) కూడా దివ్య ఖుర్‌ఆన్‌ను పారాయణం చేసినప్పుడు 
తీవ్రమైన భావోద్వేగానికి లోనయి దుఃఖించేవారు. ఈ లక్షణం ఆయన సంపూర్ణ 


విశ్వాసానికి ప్రతిబింబం. 


455. హజత్‌ ఇబ్రాహీం బిన్‌ 
అబ్బుర్రహ్మాన్‌ బిన్‌ జెఫ్‌ (రహ్మలై) కథనం: 
ఓసారి అబ్బుర్రహ్మాన్‌ బిన్‌ జెఫ్‌ (రజి) 
ఉపవాసంలో ఉన్నప్పుడు (ఇఫ్తార్‌ వేళ) 
ఆయనకు అన్నం వడ్డించబడింది. ఆ 
సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 
“ముస్‌అబ్‌ బిన్‌ ఉమైర్‌' అమరగతు 
లయ్యారు. ఆయన నాకన్నా గొప్ప 
వారు. ఆయన అంత్యక్రియలు జరిపి 
నప్పుడు (తన దగ్గర) ఒక దుప్పటి 
మాత్రమే ఉంది. (అది కూడా ఎంత 
చిన్నదంటే) దాంతో ఆయన ముఖాన్ని 
కప్పితే ఆయన కాళ్లు బయటికి కనిపిం 
చేవి. కాళ్లను కప్పితే ముఖంపై అచ్చా 
దనం ఉండేది కాదు. ఆ తరువాత 
మాకు ఎంత సమృద్ధిగా ప్రాపంచిక సిరి 
సంపదలు వాసగబడ్డాయో మీరు చూస్తు 
న్నారుగా! (లేక) దేవుడు ఎంత ఎక్కువగా 
సిరిసంపదలు ప్రసాదించాడో కనబడు 


త్రూ ll రాం ఎ £09 

ర్‌ం he ల్‌ Ge oy wel 
కడం Ash 5 eye 
a Js dss 


Is 


కాజ ర! దారే 


Su is Ss 


was Ue fee oli Jl as oi య 


సత్‌ పట్టు ఆ gee ర్వీ oe 
Lh : Ju 1. ఇం ధయ! SL 


వసే త! పయ య _ వున Gi ప 


https://teluguislam.net 


హదీసు కిరణాలు 644 lik 


తూనే ఉంది. కాని ఈ సిరిసంపదలు. పో యు (లే. దద డడ 
చూస్తుంటే మనం చేసుకున్న పుణ్య త్తు పు Gul! 
కార్యాలకు ప్రతిఫలం ప్రపంచంలోనే 
ఇవ్వబడుతుందేమోనని పిస్తోంది' అని 
చెప్పి అన్నం కూడా తినకుండా రోదిం 
చటం మొదలు పెట్టారు. (బుఖారీ) 


(సహీహ్‌ బుఖారీలోని జనాయెజ్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

దైవప్రవక్త సహచరులు ఒండొకరి గొప్పదనాన్ని గుర్తించి గౌరవించేవారు. ఇహలోకంలోనే 
స్వర్గసుఖాల శుభవార్త వినిపించబడిన పదిమందిలో హజ్రత్‌ అబ్బుర్రహ్మాన్‌ బిన్‌ బెఫ్‌ (రజి) 
కూడా ఉన్నారు. ఆ విధంగా చూస్తే ముస్‌అబ్‌ బిన్‌ ఉమైర్‌ (రజి)కన్నా అబ్బుర్రహ్మాన్‌ బిన్‌ జెఫే 
గొప్పవారు. కానీ ఆయన ముస్‌అబ్‌ (రజి) వీర మరణాన్నీ, ఆయన గడిపిన నిరుపేద జీవితాన్ని 
తలచుకొని తనకంటే ముస్‌అబ్‌ బిన్‌ ఉమైరే గొప్పవారని చెప్పేవారు. 

రెండో విషయం ఎమిటంటే, దైవప్రవక్త సహచరులు ప్రాపంచిక సిరిసంపదలకు 
దూరంగా ఉండేవారు. అవిశ్వాసులకు ఇచ్చినట్లు దేవుడు తమ సత్కార్యాలకు కూడా 
ఇహలోకంలోనే ప్రతిఫలాన్ని ప్రసాదిస్తున్నాడేమోనని తల్లడిల్లేవారు. మరి చూడబోతే వారు 
తాము సంపాదించిన ధనాన్నంతటినీ తిరిగి దైవమార్గంలోనే ఖర్చుపెట్టేవారు. అయినప్పటికీ 
ప్రాపంచిక ఐశ్వర్యాలు తమల్ని వినాశానికి గురి చేస్తాయేమోనని ఆందోళన చెందేవారు. 


456. హజ్రత్‌ అబూ ఉమామా సుదై సాడు పం! al పటాస్‌ 
బిన్‌ అజ్‌లాన్‌ బాహిలీ (రజి) కథనం టా 4! ఆ gh me 
ప్రకారం దైవప్రవక్త (స) ఇలా ప్రవచిం ఉలి! న. కే ధ్ర ‘JG జ 
చారు: దేవునికి రెండు బొటు, రెండు గ 
స రా గ్రే పెట్‌ : వరహ రమతే ర ఆయ 
మచ్చల కన్నా ఎక్కువ ప్రియమైన త 
- Je 8G sil; (టీ! నష 
వస్తువు మరేదీ లేదు. ఒకటి దైవభీతి (ర్వా 
ఓ A | 
మూలంగా రాలిన కన్నీటి బొట్టు, రెండు Vn ణో బాత్‌ ఏల G 
దైవమార్గంలో (పోరాడినప్పుడు) చిందే చే యో రా bas ఆ ప్‌ 
రక్తపు బొట్టు. ఇకపోతే రెండు మచ్చల్లో “లా i by gh ely, 
ఒకటి దైవమార్గంలో పోరాడినప్పుడు 


https://teluguislam.net 


హదీసు కిరణాలు 645 భయ! ర్య 


(కలిగిన గాయం వల్ల) ఎర్పడిన మచ్చ. 
రెండోది: ఏదయినా దైవవిధిని నిర్వర్తించి 
నప్పుడు కలిగిన మచ్చ. 


(తిర్మిజీ దీనిని ఉల్లేఖించి హసన్‌గా 
పేర్కొన్నారు). 

(సుననె తిర్మిజీలోని జిహాద్‌ ప్రకరణం) 
ఈ అధ్యాయం క్రింద ఇంకా అనేక _:(ఈ సవ ONES Ul లోల 
హదీసులున్నాయి. వాటిలో ఇర్‌బాజ్‌ జు wD Sot! yi 
బిన్‌ సారియా (రజి) హదీసు కూడా క్ల షర. ద; : 0౮ యతి! 
ఒకటి. అందులో ఆయన ఇలా తెలియ 
జేశారు : దైవప్రవక్త (స) ఓసారి మాకు 
హితబోధ చేశారు. దాంతో మా హృద 
యాలు కంపించాయి. కళ్ళవెంబడి అశ్రు 
ధారలు ప్రవహించాయి. 


9 మ లి టం బం లు 
Ue C3533 త్తే! టు Cle ప్ప 
పేట! 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


55వ అధ్యాయం 


646 


ర కాలా 


యు! క యర! రయ రిక్‌ 08 


FA 


ఐహిక అనాసక్తత, ప్రాపంచిక ఐశ్వర్యాలను స్వల్పంగా 
అనుభవించటం, నిరుపేద జీవితాన్ని గడపటం గురించి... 


దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ సెలవిచ్చాడు : 


ఈ ప్రాపంచిక జీవితాన్ని ఈ విధంగా పోల్చి 
చెప్పవచ్చు. మేము ఆకొళం నుండి నీటిని 
కురిపించగా మనుషులూ, పశువులూ అందరూ 
తినే భూ ఉత్పత్తులు బాగా దట్టంగా తయారవు 
తాయి. ఆపై భూమి మంచి స్థితిలో ఉండి, 
పొలాలు బాగా పండి శోభిల్లుతూ ఉన్నప్పుడు 
వాటి యజమానులు “ఇక మేము వాటి వల్ల 
లాభం పొందగలము” అని అనుకుంటున్న 
సమయంలో, అకస్మాత్తుగా రాత్రి వేళనో, పగటి 
పూటనో మా ఆజ్ఞ వచ్చేస్తుంది. అప్పుడు మేము 
అసలు అక్కడ నిన్న ఎమీ లేనట్లు దానిని సర్వ 
నాశనం చేస్తాము. యోచన చేసి అర్థం చేసుకునే 
వారికొరకు మేము మా వాక్యాలను ఇలాగే 
(ఉదాహరణలతో సహా) స్పష్టంగా వివరించి 
చెబుతాము. (యూనుస్‌ : 24) 


ఇంకొకచోట ఆయన ఇలా అంటున్నాడు : 


“ప్రవక్తా! ఇహలోక జీవిత వాస్తవాన్ని వారికి ఈ 
ఉపమానం ద్యారా బోధించు : మేము ఆకాశం 
నుండి వరాన్ని కురిపిస్తే నేలపై పచ్చిక బాగా 
దట్టంగా పెరుగుతుంది. మరునాడు అదే పచ్చిక 
పొట్టుగా మారిపోతుంది. దానిని గాలులు లేపుకు 
పోయి తిరుగుతూ ఉంటాయి. అల్లాహ్‌ “ప్రతి 


దానిపై అధికారం కలవాడు. ఈ సంపద, 


DM SE ఆటీ! 0 


ఎంత So యయ క Gt 
అష షు శ్ర హీ దద కక డ జ! 


న Gal sb టప G5 త్లేగ్‌ 


ar han bes షస యర 


లో గచ్చు A A 


. ©) po so 45 తష \ heb 
aad ప aa rt she 


CCR లీల తా 


మార డయ 
ఆత్ర హవ ద cies borg 

sis 8 vee <9 త్రో జ పక 
సరద ధ్ర డత థ్రో వరక 


aad 
నీల ల్‌ నిలో sab టీ Ao 


దై యట యస Gi హా! పు 


శథిహడు భు 1 


https://teluguislam.net 


హదీసు కిరణాలు 


సంతాన సౌభాగ్యాలు కేవలం ఐహిక జీవితపు 
తాత్కాలిక అలంకారాలు మాత్రమే. అసలు, 
శాశ్వతంగా ఉండిపోయే పుణ్యకార్యాలే నీ ప్రభువు 
దృష్టిలో ఉత్తమమైనవి. కాబట్టి వాటిని 
నమ్ముకోవటమే మంచిది.” 


(అల్‌ కహఫ్‌ : 45, 46) 
సురొకచోట ఆయన సెలవిస్తున్నాడు : 


“బాగా తెలుసుకోండి, ఇహలోక జీవితం ఒక 
ఆట, ఒక వినోదం, బాహ్య పటాటోపం, 
పరస్పరం ప్రగల్భాలు చెప్పుకోవటం, సంపద, 
సంతానాల విషయంలో ఒకరిపై ఒకరు 
ఆధిక్యం పొందటానికి ప్రయత్నించటం తప్ప 
మరేమీ కాదు. దాని దృష్పాంతం ఇలా ఉంది : 
ఒకసారి వర్షం కురిసినప్పుడు దాని వల్ల 
మొలకెత్తి పెరిగిన చెట్టూ చేమలను చూచి, 
రైతులు సంబరపడతారు. తరువాత అవి 
పండుతాయి. ఆ తరువాత అవి పసుపు పచ్చగా, 
ఆపై ఎండిపోయిన పొట్టుగా మారిపోవటాన్ని 
మీరు గమనిస్తూనే ఉంటారు. దీనికి భిన్నంగా 
పరలోకంలో తీవ్రమైన శిక్ష ఉంటుంది. అల్లాహ్‌ 
పెట్టే క్షమాభిక్ష, ఆయన ప్రసన్నతలు ఉంటాయి. 
(కనుక) ప్రాపంచిక జీవితం ఒక మాయతడిక 
తప్ప మరేమీ కాదు. (అల్‌ హదీద్‌ : 20) 


వేరొకచోట ఆయన ఇలా అంటున్నాడు : 


స్త్రీలూ, సంతానమూ, వెండి బంగారు రాసులూ, 
మేలుజాతి గుర్రాలూ, పశువులూ, సేద్యపు 
భూములు వంటి వాటిపై వ్యామోహాన్ని ప్రజల 
కొరకు ఆకర్షణీయంగా చేయబడింది. కాని 
ఇవన్నీ అశాశ్వతమైన ఐహిక జీవన సంపదలు 
మాత్రమే. అసలైన ఉత్తమ నివాసం అల్లాహ్‌ 
వద్ద ఉన్నదే. (ఆలి ఇమాన్‌ : 14) 


ఆయన ఇంకా ఇలా అంటున్నాడు : 
“మానవులారా! అల్లాహ్‌ వాగ్దానం నిస్సందేహంగా 


647 


ఈడు 
తా dy Ie కరి టు!) 
5 4 2 ee 


వగ లన ౦ కడు సరు కటు 
షస eer AGI sys 


రో en జడ "A 


క య కో న DI BES 
| Gi క Pf wea cma 
Jy Ue ial) శే! ప్రయ 
pen ఢీ యడ ర్వ వ ig 
a SSN FENG EN i 

జర రష RS క దే 


oA Ar 


ore 


eT es ys మ. నాం 
నో ఆలె JG, [0 ర] 
SEE QTE EO "4 


https://teluguislam .net 


వాదీను కిరణాలు 


సత్యమైనది. కనుక ఇహలోక జీవితం మిమ్మల్ని 
మోసంలో పడవేయకూడదు.” (ఫాతిర్‌ : 5) 


ఇంకొకచోట ఇలా సెలవిచ్చాడు : 


“ఒకరిని మించి ఒకరు ఎక్కువగా ప్రపంచాన్ని 
పొందాలనే ధ్యాస మిమ్మల్ని ఎమరుపొాటులో 
పడవేసింది. చివరకు మీరు ఈ వ్యామోహంలోనే 
శ్మశానికి చేరుకుంటారు. మీరనుకునేది 
ఎంతమాత్రం కాదు, త్వరలోనే మీకా విషయం 
తెలిసిపోతుంది. మరొకసారి వినండి, మీరను 
కునేది ఎంతమాత్రం నిజం కాదు, అతి త్వర 
లోనే మీకు తెలిసిపోతుంది. ఎంతమాత్రం కాదు, 
మీరు గనక నిశ్చయజ్ఞానంతో తమ వైఖరి 
పర్యవసానాన్ని తెలుసుకుంటే (మీ నడవడిక 
ఇలా ఉండేది కాదు). (అత్‌ తకాసుర్‌ : 1 - 5) 


ఇంకొకచోట ఆయన ఇలా అంటున్నాడు : 
ఈ ప్రాపంచిక జీవితం ఒక క్రీడ, ఒక వినోదం 
తప్ప మరేమీ కాదు, అసలు జీవన గృహం 
పరలోక గృహమే. ప్రజలు ఈ విషయాన్ని 
తెలుసుకుంటే ఎంత బాగుంటుంది. 

(అల్‌ అన్‌కబూత్‌ : 64) 
ఈ అధ్యాయానికి సంబంధించిన సుప్రసిద్ధమైన 
సూక్తులు ఇంకా ఎన్నో ఉన్నాయి. 
ఇకపోతే హదీసులు కూడా లెక్కలేనన్ని 
ఉన్నాయి. వాటిలో కొన్నింటిని ఇక్కడ 
ప్రస్తావిస్తున్నాం. 


457. హజ్రత్‌ అమ్‌ బిన్‌ జెఫ్‌ అన్సారీ 
(రజి) కథనం : దైవప్రవక్త (స) అబూ 
ఉబైదా బిన్‌ జర్రాహ్‌ (రజి) ను బహ్‌రైన్‌ 
ప్రాంతం నుంచి జిజ్‌యా సొమ్మును 
వసూలు చేసుకొని రమ్మని పంపించారు. 
ఆయన బహ్‌రైన్‌ వెళ్ళి జిజియా సొమ్ము 
తీసుకొని (మదీనాకు) తిరిగొచ్చారు. 
ఆయన వచ్చిన సంగతి అన్నార్లందరికీ 


648 


GEN, 
[యు శల స వషట్‌ 
క ‘Jw 
వి! ల అనో ఏపీ! ద స్వ; 
ME: aS He 
ఒప్ప వ్యాస్‌ ౮6! లో UY, 
Fass లో ప్రై sb EY Ul, 


oly ble Mu Gh Es 


యి a ts ye £0 

Sl ced 5 a 
ప్రా మ్యాటీ అ మస (హక dl Jy 
st తా! లో! «ce dl G23 (ై! 
రాహవే! పం లయ స్తత ప్రా 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 649 ర కాల 
తెలిసిపోయింది. మరునాడు వాళ్ళం (మ ఆయము త లాపీ Sal cre 


దరూ దైవప్రవక్త వెంట ఫజ్ర్‌ నమాజ్‌లో 
పాల్గొన్నారు. ఆయన నమాజ్‌ చేయిం 
చారు. ఆ తరువాత వెళ్ళిపోతుండగా 
వాళ్ళు ఆయన చుట్టూ గుమిగూడారు. 
దైవప్రవక్త (స) వారిని చూసి చిరునవ్వు 
నవ్వుతూ “అబూ ఉబైదా బహ్‌రైన్‌ 
నుంచి ఎంతోకొంత సామ్ము తీసుకు 
వచ్చాడని మీకు తెలిసిపోయిందను 
కుంటా” అని అన్నారు. “జను, అది 
తెలుసుకునే వచ్చాం. దైవప్రవక్తా!” అని 
విన్నవించుకున్నారు అనుచరులు. 
అందుకు ఆయన “మీకు శుభవార్తే! 
(నిజంగానే బహ్‌రైన్‌ నుంచి సొమ్ము 
వచ్చింది). మీరు ఇష్టపడే సంపద 
దొరుకుతుందని ఆశించండి. (కాని ఒక 
విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి). 
దైవసాక్షిగా చెబుతున్నాను. మీరు ఆర్థిక 
ఇబ్బందులకు గురవుతారన్న భయం 
నాకు లేదు. కాని గత సమాజాల్లో మాది 
రిగా మీక్కూడా పుష్కలంగా ప్రాపంచిక 
సిరిసంపదలు లభిస్తే మీరూ వారిలాగే 
ప్రాపంచిక వ్యామోహంలో పోటీ 
పడతారేమోనని నాకు భయంగా ఉంది. 
అలా చేస్తే ఈ ప్రాపంచిక వ్యామోహం 
గత సమాజాలను నాశనం చేసినట్లుగా 
మిమ్మల్ని కూడా నాశనం చేయవచ్చు” 
అని వారిని హెచ్చరించారు. 

(బుఖారీ - ముస్థీం) 


మ శ్‌ 4! యం Gs yi పం 
ము (యాడ! వ 4 D0 యా 
గ్‌ ప్రా క్ష & రు యా య 
గే షక ధే క చం య ds 
J ths కచ ise pC 
els sh తయ tat ల డె 
మం ఉం, peak: న్‌ ఉం 


జ్‌ 


ధు! వస్‌ ర] యా ఎ స్‌ 
జ షక పదర ద పదక 


య రజ ఇ 


(సహీహ్‌ బుఖారలోని ఫర్జుల్‌ ఖమ్స్‌ ప్రకరణం, న సహీహ్‌ మున్లింలోని (ప్రేమైక 


వచనాల వ్రకరణం, 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 650 Gali: 


ముఖ్యాంశాలు 
ఒక జాతి దారిద్రావస్థలో కునారిల్లటంకన్నా అంతులేని ఐశ్వర్యాలతో తులతూగుతూ 
ఉండటమే ధార్మికంగా ఎంతో ప్రమాదకరమని ఈ హదీసు ద్వారా తెలుస్తోంది. అందుకే దైవప్రవక్త 
తన అనుచర సమాజాన్ని ప్రాపంచిక సిరిసంపదల సమృద్ధిని గురించి అప్రమత్తం చేశారు. 
ఇహలోకపు భోగభాగ్యాల వలలో చిక్కుకోకుండా తమలి తాము కాపాడుకోమని హెచ్చరించారు. 
పధ్నాలుగు వందల సంవత్సరాలకు పూర్వం దైవప్రవక్త (స) ఊహించిన పరిణామాలు నేడు 
నిజమవుతున్నట్లు అనిపిస్తున్నాయి. అనేకమంది ధనవంతులు ప్రాపంచిక భోగలాలస మైకంలో 
పడి విశ్వాసాన్ని, సదాచరణను విస్మరిస్తున్నారు. ధర్మం విషయంలో ఎమరుపాటుకు లోనై 
ఉన్నారు. ప్రజలు ఇలాంటి ఉపద్రవాలకు లోనవుతారనే దైవప్రవక్త (స) హెచ్చరించింది! 
458. హజ్రత్‌ అబూ సయీద్‌ ఖుద్రీ త్రో! సజు టల్‌ రాం - £04 
(రజి) కథనం : ఓసారి దైవప్రవక్త (స) ఏ ఏ 0G యిట!" 35 
(మస్టిదె నబవీలోని) వేదికపై కూర్చొని : 
వ re మ? | | 
ఉండగా మేము కూడా ఆయన చుట్టూ త వా Fa oe (| 
స స్త్ర భం తట! డమ లీ ౮06 
కూర్చున్నాం. ఆ సందర్భంగా ఆయన ge oe pele Gel డు of :0 
మాకు హితబోధ చేస్తూ, “నా తదనం (షీ! ఫ్‌ స బపు గయే య 
తరం ప్రాపంచిక సౌందర్యం, దాని పటా ww me 
క wire . యమ)! 
టోపం మీపై (వెల్లువలా) వచ్చిపడు so Gee. ty 
తుందేమోనని నాకు భయంగా ఉంది” 
అని ఆందోళన వ్యక్తం చేశారు. 
(బుఖారీ - ముస్తిం) 


(నహీవా బుఖారీలోని జకాత్‌ ప్రకరణం, సహీవా ముస్లింలోని జకాత్‌ ప్రకరణం) 


459. హజత్‌ అబూ సయీద్‌ ఖుద్రీ :౮6 శక్త ఉర | య. £04 
(రజి) గారే చేసిన కథనం ప్రకారం దైవ 

క ఇల రం ఈ we త్ర మ. వ | త | 
నిశ్చయంగా ఈ ప్రపంచం తియ్యనైనది, “9౫ో వా. Wea 
సస్యశ్యామలమైనది. వాస్తవా నికి దేవుడు +1 ఉద ప; దమ హర 
మిమ్మల్ని ఈ ప్రపంచంలో ప్రతినిధు 

లుగా పుట్టించి, మీరు ఎలా పనిచేస్తారో 

నని పరీక్షిస్తున్నాడు. కనుక మీరు ప్రాపం 

చిక (మాయల) విషయంలో, స్త్రీల 


https ://teluguislam.net 


అ” 


వాదీను కిరణాలు 651 . ర కాలా 


(ద్వారా ఎదురయ్యె పరీక్షల) విష 
యంలో అప్రమత్తంగా ఉండండి. 


ముఖ్యాంశాలు 

ఈ హదీసులో ప్రాపంచిక సిరిసంపదలు, స్ర్తీల పట్ల అప్రమత్తంగా ఉండాలని 
చెప్పబడింది. ముఖ్యంగా స్త్రీల మూలంగా తలెత్తే ఉపద్రవాలకు దూరంగా ఉండాలని తాకీదు 
చేయబడింది. దానికోసం ప్రజలు ఇస్తాోమీయ షరీఅత్‌ సూచించే జాగ్రత్తల్ని పాటించాలి. స్రీలు 
పరదా పద్ధతిని అవలంబించాలి. బజారుల్లో నడుస్తున్నప్పుడు చూపులు క్రిందికి వాల్చి నడవాలి. 
పరాయి పురుషులూ, స్త్రీల కలయిక జరగకుండా నిరోధించాలి. ఏ ప్రీ కూడా పరాయి పురుషుడితో 
ఏకాంతంలో ఉండకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. అలా చేసినప్పుడే సమాజం 
అసభ్య కార్యాలకు దూరంగా, లజ్ఞారహిత చేష్టల నుండి పరిశుద్ధంగా ఉంటుంది. షరీఅత్‌ 
నిబంధనల్ని తేలిగ్గా కొట్టిపారేసే ప్రభృతులే సాధారణంగా స్ర్తీల వలలో చిక్కుకొని, వారి చంచల 
మైన చూపుల బాణాలకు క్షతగాత్రులై, వారి అందచందాలకు ఆహుతి అయిపోతుంటారు. 


460. హజ్రత్‌ అనస్‌ (రజి) కథనం (జూ శ! గ్రా “ల్లో! రం 8 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) “దైవమా! శబ) 24 :J6 ప ర! ర్‌! 
అసలు జీవితమంటే పరలోక జీవితమే” 


dle” 0” వ్య" 
అని అన్నారు. ల వ కకత యో 


(సహీహ్‌ బుఖారీ మరియు నహీహ్‌ ముస్టింలోని జిహాద్‌ ప్రకరణాలు) 


ముఖ్యాంశాలు 

దైవప్రవక్త (స) రెండు సందర్భాల్లో ఈ మాట చెప్పారు. వాస్తవానికి ఇదో చిన్న కవిత. 
కందక యుద్ధం జరిగిన రోజుల్లో ఆయన అనుచరులు కందకాలు తవ్వి మట్టిమోస్తున్నప్పుడు 
వారిలో ఉత్సాహాన్ని కలిగించటానికి వారి ముందు ఈ కవిత చదివారు. “దేవా! జీవితమంటే 
అసలు పరలోక జీవితమే” అంటూ ముహాజిర్‌, అన్సార్‌ ముస్లింలను క్షమించమని దైవాన్ని 
వేడుకున్నారు. కందక యుద్ధం జరిగినప్పుడు ముస్లింలు ఎంతో గడ్డు పరిస్థితుల్లో జీవితం 
గడుపుతున్నారు. వారి దగ్గర తినడానికి సరిగ్గా తిండి కూడా లేని కాలం అది. నకనకలాడుతున్న 
కడుపులతో శత్రువులనుంచి ఆత్మ రక్షణ కోసం కందకాలు తవ్వుతున్న అనుచరులను 
ఓదార్చుతూ ఆయన ఈ కవిత చదివారు. ఇహలోకంలో కొద్దిరోజులపాటు కష్టాలను, బాధల్ని 
దైవం కోసం సహిస్తే, పరలోకంలో సుఖశాంతులతో కూడిన శాశ్వత జీవితం లభిస్తుందని ఈ 
కవిత ద్వారా తన అనుచరులకు బోధించారాయన. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 652 కూ కాల 


రెండవసారి దైవప్రవక్త (స) తన విడ్కోలు హజ్‌ సందర్భంగా అసంఖ్యాక ముస్లిం 
జనవాహినిని చూసినప్పుడు కూడా ఆయన ఇదేమాట అన్నారు. తమ సంఖ్యాబలాన్ని, శక్తి 
సామర్థ్యాలను, ఆధిపత్యాన్ని చూసుకొని ఆనందంతో మిడిసిపాటుకు లోను కారాదనీ, ఇహ 
లోకపు శక్తిసామర్థ్యాలు, ప్రాపంచిక పటాటోపాలు ఏదో ఒకనాడు నశించిపోగలవని 
హెచ్చరించారు. పరలోక జీవితమే అసలు శాశ్వత జీవితమనీ, దానికోసం కృషి చేయమని 
ఉపదేశించారు. 


461. హజ్రత్‌ అనస్‌ (రజి) కథనం శో శ! ప్ర) ౮2 - 
ప్రకారం దైవప్రవక్త (స) ఇలా ప్రబోధిం “ఆ; 1! పాదు ట్రూ 06 
చారు: మృతుని వెంట మూడు 5 Js gt! ఆక AEs 
వస్తువులు (సమాధి దగ్గరికి) వెళతాయి. గణ 1 నా యం. 
(1) అతని కుటుంబీకులు. (2) అతని ఈ మ 
సంపద (3) అతని కర్మలు. రెండు ale 
వస్తువులు వెనక్కి తిరిగివస్తాయి. ఒకటి 
మాత్రం అక్కడే ఉండిపోతుంది. కుటుం 
బీకులు, సంపద తిరిగివస్తాయి. కాని 
కర్మలు మాత్రం అతని వెంటే 
ఉంటాయి. (బుఖారీ - ముస్తిం) 

(సహీవ్‌ బుఖారీ, సహీహ్‌ ముస్తీంలోని (పేమైక వచనాల ప్రకరణాలు) 
ముఖ్యాంశాలు 

మనిషి మరణించినప్పటి నుంచి పరలోకంలో దైవసన్నిధిలో తన లెక్క తెమలేదాకా 
తాను గత జీవితంలో చేసుకున్న కర్మలే అతనికి తోడుగా ఉంటాయి. ఆ కర్మల ఆధారంగానే 
పరలోకంలో అతన్ని సౌభాగ్యుడిగానో, దౌర్భాగ్యుడిగానో తేల్చటం జరుగుతుంది. ఒకవేళ అతను 
ప్రపంచంలో మంచిపనులు చేసి వుంటే మరణానంతరం సుఖవంతమైన శాశ్వత జీవితం 
అతనికి స్వాగతం పలుకుతుంది. దురాచరణకు ఒడిగట్టిన దౌర్భాగ్యుడికి ప్రపంచంలో 
ఎనలేని సంపదలున్నా మరణానంతరం అవేమీ అతనికి ప్రయోజనాన్ని చేకూర్చలేవు. పైగా 
అతను చేసిన పాపాలకు పర్యవసానంగా సమాధినుంచే అతనికి శిక్ష మొదలౌతుంది. 


462. హజ్రత్‌ అనస్‌ (రజి) గారే చేసిన ౮౬ :J__3 _, _ £1 
కథనం ప్రకారం దైవప్రవక్త (స) ఇలా డక sf స్‌ 

. య రూ ల ఎ! 
తెలియజేశారు : ప్రళయదినాన ప్రపం స ర్ల క wa కకష వః : 
చంలో అందరికన్నా ఎక్కువగా సౌఖ్యం నే గ్‌ తోటి లో శనీ! లీ 
అనుభవించిన నీరకవాసి ప్రవేశపెట్ట ఏలి (5 ఫ్ర రెడ్డ పే 
బడతాడు. ఒకసారి నరకంలో ముంచి 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 653 Gib, 


తీసిన పిదప అతనితో, “ఆదం పుత్రుడా! 
గతంలో నీవెప్పుడయినా సౌఖ్యాన్ని చవి 
చూశావా? నీకు ఇంతకు ముందు : 
సౌఖ్యాన్ని అనుభవించినట్లు తు ట్రయ్‌ ము! Flip 
గుర్తుందా?” అని అడగటం జరుగు als ప్రమ ne పంటు వేప! 
తుంది. దానికావ్యక్తి “(అమ్మో లేదు. 0 “కకష త్యం 55 Ly 
దైవసాక్షి! ప్రభూ! గతంలో నేనెప్పుడూ డీ 15 టి డ్‌ gE HAY 
సౌఖ్యాన్ని అనుభవించలేదు” అని «pie ely hs వడ 
అంటాడు. ఆ తరువాత ప్రపంచంలో 

అందరికన్నా ఎక్కువగా కష్టాలు అనుభ 

వించిన స్వర్గవాసి హాజరుపరచబ 

డతాడు. అతన్ని ఒకసారి స్వర్గంలో 

ఉంచి తీసిన తరువాత అతనితో “ఓ 

ఆదం పుత్రుడా! గతంలో నువ్వెప్పుడైనా 

కష్టాలు ఎదుర్కొన్నావా? నీకు ఇంతకు 

ముందు కష్టాలు వచ్చినట్లు గుర్తుందా?” 

అని అడగటం జరుగుతుంది. దానికి 

సమాధానంగా ఆ స్వర్గవాసి “దైవసాక్షి! 

నేనెన్నడూ కష్టాలు చూడలేదు. గతంలో 

నేను బాధపడినట్లు నాకు గుర్తే లేదు” 

అని అంటాడు. (ముస్థిం, 


త్‌ 4) 


ముఖ్యాంశాలు 

మనిషి ఇహలోకపు భోగభాగ్యాల కోసం, ఇక్కడి విలాసాల కోసం ధర్మాధర్మాలను 
కూడా లెక్కచేయడు. ఇహలోకాన్నే సర్వస్వంగా తలపోసి, ప్రాపంచిక మజాలు జుర్రుకోవటమే 
జీవిత పరమార్థంగా భావించి అధర్మంగా ప్రవర్తిస్తాడు. ప్రపంచంలో ఎదురయ్యే కష్టాలను, 
బాధలను భరించటానికి వెనుకాడతాడు. వాస్తవానికి నరకంలో విధించే శిక్షతో పోల్చుకుంటే 
(ప్రాపంచిక కష్టాలు అసలు కష్టాలే కావు. అదేవిధంగా స్వర్గవాసులకు లభించే సుఖాల ముందు, 
ఇహలోకపు భోగభాగ్యాలకు, సుఖశాంతులకు పూచిక పుల్లంత విలువ కూడా లేదు. ఒక్కసారి 
నరకంలో ముంచితీస్తే ఇహలోకపు భోగభాగ్యాలు, విలాసాలు అన్నీ మర్చిపోతాడు మనిషి! 


https://teluguislam .net 


వాదీను కిరణాలు 


463. హజ్రత్‌ ముస్తారిద్‌ బిన్‌ షద్దాద్‌ 
(రజి) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) 
ఇలా ప్రబోధించారు : మీరు సము 
ద్రంలో వ్రేలు ముంచి తీస్తే దానికి ఎంత 
నీరు అంటుకుంటుందో పరలోక 
జీవితం ముందు ఇహలోక జీవితం 
(వతుప) కూడా అంతే సుమా!” 
(ముస్థిం) 


ముఖ్యాంశాలు 


654 


SAE, 
AE పం చయ! ey EY 
6); ప్రక 0: Jt (యూ శే! గార 
కూ Masons 
ho) Ces బయో a ROAD 


ఇహలోకంలో ఎదురయ్యే కవు పరలోకంలో లభించే శిక్షలు, అనుగ్రహాల 
ముందు సముద్రంలోని నీటి బొట్టుతో సమానం. పరలోక శిక్షలతో పోల్చుకుంటే 
ఇహలోకంలోని కష్టాలు, బాధలను అనుభవించటమే తేలిక. అదేవిధంగా పరలోకంలోని 
దైవానుగ్రహాలు, స్వర్గసుఖాల ముందు ఇహలోకపు భోగలాలసకు, విలాసవంతమైన జీవితానికి 
పూచికపుల్లంత విలువ కూడా ఉండదు. అసలు స్వర్గసుఖాల గురించి మనిషి ఊహించనయినా 


ఊహించలేడు. 

464. హజత్‌ జాబిర్‌ (రజి) కథనం : 
ఒకసారి దైవప్రవక్త (స) ఓ బజారుగుండా 
వెళుతున్నారు. ఆయన ఇరుప్రక్కలా 
జనం ఉన్నారు. అలా వెళుతూ ఉండగా 
ఆయన పొట్టి చెవులుగల ఒక చచ్చిన 
సుక పిల్లను చూశారు. దాని చెవి 
పట్టుకొని ఆయన అక్కడున్న వారితో, 
“మీలో ఎవరైనా దీన్ని ఒక్క దిర్హముకైనా 
కొనటానికి యిష్టవడతారా?” అని 
అడిగారు. అక్కడున్నవారు, 
దిర్హం కాదు కదా) దానికన్నా తక్కువ 
ఖరీదుకు కూడా మేము దాన్ని 
తీసుకోము. ఒకవేళ తీసుకున్నా దాన్ని 
మేమేం చేసుకుంటాం” అని అన్నారు. 
ఆయన, “ఒకవేళ ఉచితంగా లభించినా 


“(ఒక్క 


రష! 5 ge oey- HE 

చప యే తేద 5 జక వ! రం 
isu యయ లదు పతయ gins 
పయుర్కష క టా ౮ ౮6 తి. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


తీసుకోవటానికి యిష్టపడతారా?” అని 
మళ్ళీ అడిగారు. దానికి వారు, “దైవం 
తోడు, ఇది బ్రతికున్నా (మేము దీన్ని 
తీసుకోవటానికి యిష్టపడేవాళ్ళం కాము) 
దీనిలో లోపం ఉంది. దీని చెవులు 
పొట్టిగా ఉన్నాయి. ఇక చచ్చిపోయిన 
తరువాత ఏం తీసుకుంటాం?” అని 
అన్నారు. అప్పుడు ఆయన “దైవసాక్షి! 
మీరు ఈ మేకపిల్లను ఎంత తుచ్చ 
మైనదిగా భావిస్తున్నారో దేవుని దృష్టిలో 
ఈ లోకం అంతకన్నా తుచ్చమైనది అని 
చెప్పారు. (ముస్లిం, 
“అసక్కు' అంటే పొట్టిచెవులు గలది అని 


అర్థం. 


655 


ri? 12 
Glace, 


కటక పృట్టినే లక ల కు డు 
ee RE 
A Jw IEE టు GS మ! 
hy) GS lia be al Je bs దు 
అటా ge వత్త! లయ ids లలా 
oS ala) 


(సహీహ్‌ ముస్టింలోని ప్రేమైక వచనాల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


ఈ హదీసు ద్వారా కూడా ఈ లోకం నిజస్థితి ఏమిటో అవగతమవుతోంది. కాని దీనికోసం 


ఈ మనిషి ఎన్ని పిల్లిమొగ్గలు వేస్తాడో?! 

465. హ(జత్‌ అబూజర్‌ (రజి) కథనం: 
ఒకరోజు నేను దైవప్రవక్త (స) వెంట 
మదీనా నగరం వెలుపల కంకర నేలపై 
నడుస్తుండగా మా ఎదురుగా ఉహుద్‌ 
పర్వతం వచ్చింది. అపుడు ఆయన 
“అబూజర్ర్‌ అని పిలిచారు. నేను సెల 
వియ్యండి దైవప్రవక్తా! అని అన్నాను. 
ఆ సందర్భంగా ఆయన  (ఉహుద్‌ 
పర్వతంవైపు చూపుతూ) నాతో ఇలా 
అన్నారు: “నా దగ్గర ఉహుద్‌ పర్వత 
మంత బంగారం ఉంటే నేను అందులో 
అప్పు తీరిపోయేంత బంగారాన్ని మాత్రం 


(యూ మే! సార 55 లల్లీ ద్రం £10 


మూలో కర్ణ! బం! ఈక iu 
fy ఏం మీ hE షు 


ఆఆ 14! Jy 6 తప్‌ రు (0 
వ టి! గ త్త ర్‌! ఆయ 6 
పట్టు మ త్రయ UE ప దశ 
ELE బు సు! స్యేవ శే 

జజ ఎ TY — Sa di ste 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


సంభాళించు కోగలను. ఆ తర్వాత 
మూడు రాత్రులు గడిచినంత కాలంలో 
అందులో ఒక్క దీనారు కూడా నా దగ్గర 
మిగిలి ఉండటాన్ని నేను యిష్టపడను. 
నేనా ధనాన్నంతా ప్రజలకు “అలా ఇలా 
పంచిపెట్టేస్తాను. ఈ మాట అన్నప్పుడు 
ఆయన తన కుడివైపు నుంచి, ఎడమ 
వైపు నుంచి, వెనుక నుంచి ఖర్చుపెడ 
తానని చేతిని అటూ ఇటూ త్రిప్పి 
చూపించారు. 


ఇంకాస్త దూరం వెళ్ళిన తరువాత 
ఆయన “ఎక్కువ సిరిసంపదలు కలిగి 
వున్నవారే (ప్రళయదినాన) తక్కువ 
పుణ్యం పొందుతారు. ధనాన్ని అలా 
ఇలా కుడి నుంచి, ఎడమవైపు నుంచి, 
వెనుక నుంచి (ప్రజల కోసం) ఖర్చుపెట్టే 
వారు తప్ప. కాని అలాంటి వారు చాలా 
తక్కువ మంది ఉంటారు” అని 
అన్నారు. ఆ తరువాత నాతో, “నువ్వి 
క్కడే ఉండు. నేను తిరిగొచ్చేదాకా ఇక్కడి 
నుంచి కదలకు అని చెప్పి ఆయన 
చీకట్లో నాకు కనపడకుండా ముందుకు 
వెళ్ళిపోయారు. అంతలో ఎదో శబ్దం విని 
పించింది. ఎవడైనా (శత్రువు) ఆయన 
మీద దాడి చేశాడేమోనని నాకు భయం 
వేసింది. ఆయన వెళ్ళినవైపు నేను కూడా 
పోదామనుకున్నాను. కాని నేనొచ్చేదాకా 
ఇక్కడ్నుంచి కదలకు అన్న ఆజ్ఞ 
గుర్తొచ్చి అక్కడే ఆగిపోయాను. కాస్సే 
పటికి ఆయనే వచ్చారు. నాకు శబ్దం విని 


656 


రం 
JG Le ls bey Jus psy 
స్త పల! స SANA Ey రః 
ర యు Mia, Hise JUL 06 33 
bs as las psy ce 
ర్త] కూ pg 0 ఆ 5 WAU 
Ja lj yp Gl po AGT J 
hl శ హం దయ తప నా 
పరయ ps మ! రవ ల ఈడ 
తార: dy sl sl 
(౮౫ gh lh తో 
దాక (4 దమ Gyo Es 


https://teluguislam.net 


హదీసు కిరణాలు 657 lah, 


పించిన సంగతి, దానికి నేను భయపడిన  :౮6 (లస వయ కష 3: 
సంగతి అంతా ఆయనకు తెలియ be cb వలయ లలో కూ ఏ5 
జేశాను. ఆయన “నీకా శబ్దం వినిపిం 
చిందా?” అని అడిగారు. నేను వినిపిం 
చిందన్నాను. అపుడు ఆయన ఆ శబ్దం 
గురించి చెబుతూ ఇలా అన్నారు : “అది 
జిబ్రయీల్‌ (దూత) నా దగ్గరికి వచ్చి శం! 
నప్పుడు అయిన శబ్దం. “మీ అనుచర 

సమాజంలో దైవానికి ఇతరుల్ని ఏ 

మాత్రం సాటికల్సించకుండా మరణిం 

చిన వ్యక్తి స్వర్గానికి వెళ్తాడు” అని 

ఆయన నాతో చెప్పారు. నేనామాటలు 

విని “అతను వ్యభిచారం చేసివున్నా 

దొంగతనాలకు పాల్పడివున్నా (స్వర్గానికి 

వెళతాడా?) అని అడిగాను. దానికి 

జిబ్రయీల్‌ “జెను, వ్యభిచారం చేసి 

వున్నా దొంగతనాలకు పాల్పడి వున్నా 

సరే” అని అన్నారు. (బుఖారీ - ముస్లిం, 

వాక్యాలు మాత్రం బుఖారీవి). 


తో వ భీ 3 ల్‌ శే = 3 
RS psi dh IY cl 


ల కళ 
uly ‘Ju Co oly wD) oly ‘ch 


bid ley ale Gis (Gy ర్వ ట్ర 


(నహీవా బుఖారీలోని (పేమైక వచనాల వ్రకరణం, నహీవా మున్లింలోని జకాల్‌ 

(వపకరణం) 
ముఖ్యాంశాలు 

ఈ హదీసులోని చివరి వాక్యాలకు భావం ఒకే దేవుణ్ణి నమ్మి ఆయన్ని మాత్రమే 
ఆరాధిస్తూ ఉండే విశ్వాసి వల్ల ఘోరపాపాలు జరిగివున్నా కూడా అంతిమంగా అతను స్వర్గవాసియే 
అవుతాడని. అల్లాహ్‌ తలచుకుంటే తన కరుణాకటాక్షాలతో అతన్ని క్షమించి నరకానికి పంపించ 
వచ్చు లేదా అతను కొంతకాలం శిక్ష అనుభవించిన తరువాత స్వర్గానికి వెళ్ళవచ్చు లేదా 
కొంతమంది పండితుల అభిప్రాయం ప్రకారం ఈ హదీసులో ప్రస్తావించబడిన వ్యక్తి తన 
మరణానికి ముందు చిత్తశుద్ధితో స్వచ్చమైన “తౌబా' చేసుకున్నప్పటికీ ఆ తర్వాత మంచిపనులు 
చేసే వ్యవధి లభించనివాడు కావచ్చు. ఇలాంటి వారి వల్ల జరిగిన ఘోరపాపాలను కూడా 
అల్లాహ్‌ క్షమించేస్తాడు. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 658 రూ కార 


ఈ హదీసులోని తొలిభాగం సదరు అధ్యాయానికి సంబంధించినది. ఇందులోని 
వాక్యాలు ప్రజలు తమ దగ్గర ప్రాపంచిక సిరిసంపదలు చాలా తక్కువగా ఉంచుకోవాలని 
ప్రబోధిస్తున్నాయి. ఎందుకంటే ఇహలోకంలో ఎక్కువ సిరిసంపదలున్నవారు పరలోకంలో చాలా 
తక్కువ పుణ్యాన్ని పొందే అవకాశాలున్నాయి. ఈ హదీసు ద్వారా బోధపడే రెండో విషయం 
ఏమిటంటే, అప్పు తీర్చటం కోసం ధనాన్ని కూడబెట్టడం కేవలం ధర్మ సమ్మతమే కాదు, పైగా 
విధి కూడాను. స్వచ్చంద (నఫిల్‌) దానధర్మాలు చేయటంకన్నా అప్పు తీర్చటం చాలా అవసరం. 
వీటన్నింటిని మించి ఈ హదీసు దైవప్రవక్త దాతృత్వాన్ని ఆయన ఉదార స్వభావాన్ని వెల్లడిస్తోంది. 


466. హజ్రత్‌ అబూ హురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (స) ఇలా 
అన్నారు : నా దగ్గర ఉహుద్‌ పర్వత ళీ లర ౮:౮6 పవ! ధలు 2 టో 
మంత బంగారం ఉంటే అందులో నా కా sy ప్రి! క్‌ మన క్‌ Je 
అప? తీరిపోయేటంత (ధనం) తప * ౭ . en విత 
_ రాత్రులు గడిచేలోగా అందులో “ళో! జో ఉ వ. a or 
ఒక్క చిల్లిగవ్వ కూడా మిగలకుండా తేల ట్రయి Mya) eke) 
ఉండటాన్నే నేను యిష్టపడతాను. 
(బుఖారీ - ముస్థిం/ 


మ! కు Cy gl gg EU 


ముఖ్యాంశాలు 

అంటే మూడు రాత్రులు గడిచేలోగా నేనా ధనాన్నంతటినీ దైవమార్గంలో ఖర్చుపెట్టి 
చేతులు దులుపుకుంటానని అర్థం. దీనిద్వారా ఆయన ఇహలోక సిరిసంపదల పట్ల ఎంత 
అనాసక్తత కనబరిచేవారో తెలుస్తోంది. తన దగ్గర ధనం నిల్వ ఉండటాన్ని ఆయన సుతరామూ 
యిష్టపడేవారు కాదు. 
467. హజ్రత్‌ అబూహురైరా (రజి) గారే. ౮౬ లయ వు. tv 
చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త (స) “4.4. Me కే 
ఇలా ప్రబోధించారు: మీరు (ప్రాపంచిక a జస ౮! jl as a రం 
సిరిసంపదల రీత్యా) మీకన్నా తక్కువ ఈీ ఫం పప ప్ర MISSY ఎస 
స్థితిలో ఉన్నవారి వైపు చూడండి. అంతే తజ ఇష్ట. dl i VSS స ol sel 
గాని మీకన్నా ఉచ్చస్థితిలో ఉన్నవారి టే ఆులేటలే మ్యట 
వైపు చూడకండి. దేవుడు మీకు ప్రసాదిం క్ట 
చిన అనుగ్రహాల పట్ట మీరు కృతజ్ఞతా 
భావంతో ఉండటానికి ఇదెంతో 
అనువైన పద్ధతి. 

(బుఖారి - ముస్టీం, వాక్యాలు మాత్రం ముస్థింవి.. 


https://teluguislam.net 


వాదీసు కిరణాలు 


న. 3 
sae 


అ” 


బుఖారీ వాక్యాలు ఈ విధంగా 
ఉన్నాయి: మీలో ఎవరైనా సిరిసంపదల 
రీత్యా, అందం రీత్యా తనకన్నా మంచి 


ష్‌... sa 
es hy Ei Fre 


స్థితిలో ఉన్నవారిని చూస్తే, అతను 
ఆ విషయాల్లో) తనకన్నా హీన 
స్థితిలో ఉన్నవారివైపు కూడా దృష్టి 
సారించాలి.” 


ల్‌ 
(నహివా బుఖారీ, న 


హీహ్‌ ముస్లీంలోలలోని (పేమైక వచనాల ప్రకరణం) 
ముఖ్యాంశాలు 


ప్రాపంచిక సిరిసంపదల్లో, అందచందాల్లో తనకన్నా మంచి స్థితిలో ఉన్నవారిని 
చూసినప్పుడు సహజంగానే మనిషి ఈర్వాసూయలకు లోనవుతాడు. దైవానుగ్రహాల పట్ల 
అతనిలో ఒకింత కృతఘ్నతా భావం జనిస్తుంది. ఇలాంటి దుష్టభావాలు జనించకుండా 
ఉండాలంటే మనిషి తనకన్నా హీనస్థితిలో ఉన్నవారివైపు కూడా దృష్టి సారిస్తూ ఉండాలి. ఈ 
రోగానికి ఇదే సరైన చికిత్స. మనం ఒక మామూలు ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా 
హాయిగా జీవితం గడుపుతున్నప్పుడు మనకన్నా ఉచ్చస్థితిలో ఉన్న ధనవంతుల సుందర 
హర్మ్యాలను, ఎత్తైన బంగ్లాలను చూసి న్యూనతాభావానికి లోనుకాకూడదు. పైగా మన 
పరిసరాల్లో మనకన్నా హీనమైన స్థితిని అనుభవిస్తున్న వారిని చూసి దేవుడు మనల్ని వారికన్నా 
మంచిస్థితిలో ఉంచినందుకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఎండల్లో మాడిపోతూ, వానల్లో 
తడిసిపోతూ చెట్టక్రింద, రోడ్డప్రక్కన బ్రతుకులు వెళ్ళదీస్తున్న వారిని చూసి మనకు ఆ గతి 
పట్టనందుకు సంతోషించాలి. అంతేగాని ప్రాపంచిక సిరిసంపదల తళుకుబెళుకులను చూసి 
అసంతృప్తికి లోనుకారాదు. అయితే దైవభీతి, ధర్మపరాయణత లాంటి విషయాల్లో మాత్రం 
ఎల్లప్పుడూ మనకన్నా గొప్పవారినే ఆదర్శంగా తీసుకోవాలి. దానివల్ల మనలో కూడా ధార్మిక 
చింతన, దైవారాధనా భావాలు పెంపొందుతాయి. 


06 శక్‌ రవ పం టు ౬1 


Wi; ఆయ్‌ బో! as రః! 


468. హజ్రత్‌ అబూ హురైరా (రజి) గారే 
చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త (స) 


ఇలా అన్నారు : దిర్హములు, దీనార్ల ఫ్‌; 

లా | Led 
పూజారి ఒకటి రెండు ఉన్ని దుప్పట్ల బే తట ఆపు ప్ఞ ౮ 
పూజారి, నాశనమయిపోవునుగాక! ఢం! ls రారే షష్టి 


అతను ఈ వస్తువులు దొరికితే సంబర 
పడతాడు. లేకపోతే అలుగుతాడు. 


(బుఖారీ) 
(సహీవా బుఖారీలోని జిహోద్‌ వ్రకరణం, 


https://teluguislam.net 


Siwy 17 


హదీను కిరణాలు 660 GAIN, 


ముఖ్యాంశాలు 

దిర్హములు, దీనార్ల పూజారి అంటే దైవాదేశాలకన్నా ప్రాపంచిక సిరిసంపదలను ఎక్కువగా 
ఆరాధించేవాడని అర్థం, ఇలాంటి వ్యక్తి రేయింబవళ్లు ధనసంపాదనలోనే తలమునకలై ఉండి 
దైవాన్ని మరిచిపోతాడు. దేవుణ్ణి పూజించటానికి బదులు ధనాన్నే పూజించటం మొదలుపెడతాడు. 
ఆఖరికి ఈ ధనపూజే అతలణ్జి వినాశ కూపంలోకి నెట్టివేస్తుంది. 


469. హజ్రత్‌ అబూ హురైరా (రజి) గారే 
చేసిన కథనం : నేను డెచెమంది సుఫా (౫7 ఫ్‌, ht, అల 
మనుషుల్ని వా: సరన ల! y= లో లారా nan 
వారిలో ఎనరిదగ్గరా శరీరానికి చాలి ౨ 313} కరీ య్పు యారు గమ 
నంత వస్త్రం ఉండేది కాదు. ఉంటే Gs cpt ye os 5 re Us 
లుంగీ ఉండేది లేకపోతే (పొడువాటి) ట్రం Gs అండ! re su 
దుప్పటి ఉండేది. దాన్ని వాళ్ళు భుజాల ee a 
మీది నుంచి చుట్టుకునేవారు. అది తథ త! స్మర కు యమ “దినాన! 
కూడా (చాలీచాలనట్టుగా) పిక్కల వరకు gel ly Wye 
లేదా గిలకల వరకు (వేలాడుతూ) 

ఉండేది. ఆచ్చాదనం తొలగిపోతుం 

దేమోనని భయంతో వాళ్ళు ఆ వస్త్రాన్ని 

ముడుచుకొని పట్టుకునేవారు. (బుఖారీ) 


లేయా తీ! yy యిం కక 


(సహీహ్‌ బుఖారీలోని ప్రార్థనా స్థలాల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

సుఫ్ఫా అంటే అరుగు అని అర్థం. మప్ప్టిదె నబవీ ముందు ఓ అరుగు ఉండేది. ఆ 
అరుగు దగ్గర దైవప్రవక్త వద్ద ధార్మిక జ్ఞానాన్ని ఆర్జించే విద్యార్థులు, సైనిక శిక్షణ పాందే 
యోధులు ఉండేవారు. వీరిని అహ్హైసుప్ఫా (సుఫ్ఫా విద్యార్థులు) అని పిలిచేవారు. సుప్ఫా 
విద్యార్ధుల సంఖ్య ఎంతో ఇతమిత్సంగా తెలియదు. ఇస్తాంలో ఇది తొలి పాఠశాలగా, తొలి 
సైనిక శిబిరంగా విరాజిల్లింది. నేడు ధర్మజ్ఞానాన్ని ఆర్జించే విద్యార్థులకు ఈ సుప్ఫా పాఠశాలలో 
ఎంతో గుణపాఠం ఉంది. ప్రవక్త అనుచరులు అన్నపానీయాలకు ప్రాముఖ్యత ఇవ్వకుండా 
రేయింబవళ్లు ఆ అరుగు దగ్గరే ఉంటూ కష్టపడి ధర్మజ్ఞానాన్ని ఆర్జించటంతోపాటు సైనిక 
శిక్షణ కూడా పొందేవారు. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 661 GANG, 


అక్మల్‌ 


470. హజత్‌ అబూ హురైరా (రజి) గారే అట లట 5 - ఈ 
చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త (స) rk a యే) మక ఉ! ఏ3) 
ఇలా ప్రవచించారు : విశ్వాసికి ప్రపంచం wees లవ! 1 ప 
చెరసాల వంటిది. అవిశ్వాసికి ఇది స్వర్గం ష్‌ 

లాంటిది. (ముస్తిం) 


(సహీహ్‌ ముస్థింలోని (పేమైక వచనాల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

విశ్వాసికి ఇహలోకంలో తన మనోవాంఛల్ని, కోరికల్ని అదుపులో పెట్టుకొని 
భక్తీవిశ్వాసాలతో కూడిన జీవితాన్ని గడపవలసి ఉంటుంది. దైవాదేశాలకు, షరీఅత్‌ నిబంధనలకు 
లోబడి వ్యవహరించవలసి ఉంటుంది. ఆ విధంగా చూస్తే ఒక విశ్వాసి పాలిట ఈ ప్రపంచం 
చెరసాలతో సమానం. కాని అవిశ్వాసికి అలాంటి నియమనిబంధనలేవీ ఉండవు. అతను షరీఅత్‌ 
ఆదేశాలకు కట్టుబడి జీవితం గడపడు. పైగా తన మనోవాంఛలకు అనుగుణంగా ప్రవర్తిస్తాడు. 
ఎల్లప్పుడూ ఇహలోకపు భోగభాగ్యాల మజాలు జుర్రుకోవటంలో మునిగి ఉంటాడు. ఆ విధంగా 
అవిశ్వాసులకు ఇహలోకమే స్వర్గంలా కనిపిస్తుంది. కాని యదాకానికి ఇహలోకపు భోగభాగ్యాలు 
అశాశ్వతమైనవి. ప్రాపంచిక సిరిసంపదలు ఒక మాయతడిక తప్ప మరేమీ కావు. ప్రపంచంలో 
కొద్దిపాటి కష్టాన్ని దైవం కోసం సంతోషంగా అనుభవించిన వారికి పరలోకంలో ఎన్నటికీ తరగని 
సుఖాలు లభిస్తాయి. వారు అక్కడ అలాగే శాశ్వతంగా ఉంటారు. దీనికి విరుద్ధంగా ఇహలోకపు 
భోగభాగ్యాల వలలో చిక్కుకొని దైవాన్ని విస్మరించినవారి భోగలాలస వారి మరణంతోనే 
మూన్నాళ్ల ముచ్చటగా తీరిపోతుంది. ఆ తరువాత పరలోకంలో వారు భగభగమండే నరకాగ్నికి 
ఆహుతి అవుతారు. అక్కడ వారు చావనూ లేరు. అందులోనుంచి తప్పించుకోనూ లేరు. 


471. హజ్రత్‌ ఇబ్నె ఉమర్‌ (రజి) కథనం: 4! టై జూ శ్రా! లాం = ఈ 
దైవప్రవక్త (స) నా భుజాలు పట్టుకొని, (కహ ప స్త ip dsl: dé lugs 


ప్రపంచంలో ఓ అపరిచిత వ్యక్తిలా, oR న RI fe డీ! ర ప లీడు 
బాటసారిలా జీవితం గడుపు అని 


అన్నారు. ఖ్‌! పక్ష po ప్రా! ఫ్ర J le 

pa న్‌ చయ! 18 1] de lags 
హజ్రత్‌ ఇబ్నె ఉమర్‌ (రజి) ఇలా క య “టు! 
అనేవారు : మీరు సాయంత్రం పూట ౯“ AS య ol వ్వ “ర 
(ఏదైనా మంచిపని చేయదలచుకుంటే) తోడూ ప్రార తం తపం ప్రా is; 
ఉదయం కోసం ఎదురుచూడకండి. gtd! ely తూ 
ఉదయమైతే సాయంత్రం కోసం 


https://teluguislam .net 


వాదీను కిరణాలు 


ఎదురుచూడకండి. ఆరోగ్యంగా ఉన్న 
ప్పుడు అనారోగ్యావస్థే కోసం, జీవించి 
ఉన్నప్పుడు చావుకోసం ఎమైనా (మంచి 
పనులు) చేసుకోండి.” 


ఈ హదీసుని వివరిస్తూ పండితులు 
ఇలా అన్నారు : దీని భావం ఎమిటంటే, 
నీవు ఈ ప్రపంచాన్ని అతిగా పట్టించు 
కోకు. దాన్ని శాశ్వత నిలయంగా భావిం 
చకు. ఎక్కువ కాలం వరకు ప్రపంచంలో 
ఉండాలని, దాన్ని చూడాలని మాత్రం 
కోరుకోకు. ఒక అపరిచిత బాటసారి తన 
దేశం కాని దేశంలో ఎలా ఉంటాడో 
ప్రపంచంలో అలా ఉండు. తన ఇంటికి 
బయలుదేరిన బాటసారి పరదేశాన్ని 
(సుఖాల్ని) పట్టించుకోడు. అలాగే నీవు 
కూడా ఇహలోకంపై అంతగా మోజు 
పడకు. 


(బుఖార్‌) 


662 


Gali, 


me 
ద్ర! ల] SSF Y cl iid! lhe 
AS తరత య్‌ యూప Ys 
ల వ. కూ 
బ్బ! అ Ge Nl tes Sy; 
Gus LES 5 
CUI Oe Gail! స్స! 4 జ్ర JE 
య! ly} 


(నహీవా బుఖారీలోని (పేమైక వచనాల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


ఇహలోకపు భోగభాగ్యాలు మూన్నాళ్ళముచ్చట అని తెలుసుకున్నవాడు ప్రపంచంలో 
తనకు బంగారపు కొండలు కావాలని ఎన్నటికీ కోరుకోడు. మరణానంతర శాశ్వత జీవితం 
గురించి ఆలోచిస్తాడు. కాని మానవుడు ఎంత మూర్చుడు! క్షణక్షణం అనిశ్చింతగా నడిచే ఈ 


ఇహలోక జీవితపు ఆనందాల కోసం అంతులేని సిరిసం 


పదలు కూడబెట్టుకుంటున్నాడు. 


ఇహలోకంలోనే శాశ్వతంగా ఉండాలని కోరుకుంటున్నాడేమో! 


472. హజ్రత్‌ అబుల్‌ అబ్బాస్‌ సహ్హ్‌ బిన్‌ 
సాద్‌ సాయిదీ (రజి) కథనం : ఒక వ్యక్తి 
దైవప్రవక్త (స) దగ్గరికి వచ్చి, “దైవప్రవక్షా! 
దేవుడు, ప్రజలు నన్ను అభిమానించా 
లంటే ఎం చెయ్యాలో చెప్పండి” అని 
అడిగాడు. “లోకంపట్ల అనాసక్తత చూపు. 


రాలా ll gl yey - ఈ 


te db యు dl 5) Gael య 


hl dot dw EI | 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 663 GENE, 


దేవుడు నిన్ను (ప్రేమిస్తాడు. ఆ తర్వాత ఈ! ఇక! మూ వ్యయం నః 


ప్రజల దగ్గర ఉన్నవాటి పట్ట అనాసక్తత (షీ! శో Mai లట టివీ! హై 
అభిమానిస్తారు అని సమాధాన మ న 4 న్న 
మిచ్చారు దైవప్రవక్త (స). fy కూడ yl ely) om Cade ఓటి! 


(ఈ హదీసు హసన్‌ కోవకు చెందినది. 
ఇబ్నెమాజా తదితరులు దీనిని ప్రామా 
ణీకమైన ఆధారాలతో వెలికితీశారు.) 


(సుననె ఇబ్బెమాజాలోని ఐహిక అనాన్తక్తత ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

'ఐహిక అనాసక్తత' అంటే ప్రాపంచిక జీవన సామగ్రిని పూర్తిగా కాలదన్ని భిక్షాటన 
చేసుకొని లేదా పస్తులుండి జీవితం గడపమని అర్థం ఎంతమాత్రం కాదు. వాస్తవానికి ఐహిక 
అనాసక్తత అంటే ధర్మసమ్మతమైన మార్గాల ద్వారా వచ్చే సంపదపై సంతృప్తి చెందటం, 
దొడ్డిదోవల్లో డబ్బు సంపాదించకుండా ఉండటం అని అర్థం. మనిషి బ్రతుకుతెరువు కోసం 
మార్గాలు అన్వేషించకుండా ఉండటాన్ని, ఇహలోకపు సంబంధ బాంధవ్యాలన్నింటిని త్రెంచుకొని 
ఒంటరి జీవితం గడుపుతూ దేహాన్ని శుష్కించుకోవటాన్ని ఇస్లాం ధర్మం సుతరామూ ఇష్టపడదు. 
కనుక అవసరం మేరకు ప్రాపంచిక సంబంధాలు కలిగి ఉండటం, జీవనోపాధి కోసం 
కృషిచేయటం “ఐహిక అనాసక్తత' కు విరుద్ధం కాదు. పైగా ధర్మసమ్మతమైన మార్గాల ద్వారా 
డబ్బు సంపాదించటాన్ని, దాంతో సంతృప్తి చెందటాన్ని ఇస్లాం ఒక “ఆరాధనగా పరిగణిస్తుంది. 

అయితే మనిషి పరులవద్ద ఉన్న సిరిసంపదల కోసం అర్రులు చాచకూడదు. ఎల్లప్పుడూ 
వాటి పట్ల నిరపేక్షాభావంతో ఉండాలి. ప్రజల ధనం పట్ల అనాసక్తత కనబరిచేవాడిని ప్రజలు 
అభిమానిస్తారు. అలాంటి మనిషికి ప్రజల దృష్టిలో గౌరవప్రదమైన స్థానం లభిస్తుంది. దీనికి 
భిన్నంగా పరుల ధనం కోసం వెంపర్హాడేవాడిని, ఏ కష్టం చేయకుండా భిక్షాటన చేసేవాడిని 
ప్రజలు నీచుడిగా చూస్తారు. అలాంటి వ్యక్తి సమాజంలో అప్రతిష్ట పాలౌతాడు. 
473. హజ్రత్‌ నోమాన్‌ బిన్‌ బషీర్‌ (రజి) 
కథనం : హజ్రత్‌ ఉమర్‌ (రజి) గతంలో 
ప్రజల ప్రాపంచిక స్థితిని గుర్తుచేస్తూ 
ఇలా అన్నారు : “దైవప్రవక్త (స) ఒక్కో అ” య స్ట్‌ 
సారి రోజంతా (తినటానికి తిండిలేక). AU: 0 Gly 
ఆకలి బాధతో పొట్టను వంచి ఉంచటం 


రా రా రలపీ! Gy కో 

న ot Pp Sa . 
Re రయి UU lags al ట్రం 
SOOT cee dl gs) lh! 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 664 RIAD 


నేను కళ్ళారా చూశాను. ఆయనకు 
కడుపునింపుకోవటానికి తాలు ఖర్టూ 
రాలు కూడా దొరికేవి కావు.” (ముస్లిం) 
'దఖల్‌' అంటే తప్ప, తాలు అయిన 
ఖర్జూరాలు అని అర్థం. 

(నహీవా ముస్తింలోని (పేమైక వచనాల ప్రకరణం) 


ఎప డమ హహా ఆమ జ 
లయ! pan, eel: వన 
jie: తట్‌ మెట్లు! 


ముఖ్యాంశాలు 


రెండవ ఖలీఫా హజ్రత్‌ ఉమర్‌ (రజి) కాలంలో ముస్లింలు ఎన్నో విజయాలు సాధించారు. 
ముస్లింల ధాన్యాగారం అపారమైన సిరిసంపదలతో నిండిపోయింది. ప్రజలు అష్టెశ్వర్యాలతో 
తులతూగుతున్నారు. అప్పుడు హజ్రత్‌ ఉమర్‌ (రజి) ప్రజల్లో కృతజ్ఞతాభావం పెంపాందించాలన్న 
ఉద్దేశ్యంతో వారికి ఇస్లాం ఆరంభ దినాలను గుర్తుచేశారు. ఆ కాలంలో దైవప్రవక్త అనుచరులు 
చాలా కఠినమైన పరిస్థితుల్ని ఎదుర్కొన్నారు. కొన్ని కొన్ని రోజుల వరకూ పస్తులు గడపాల్సి 
వచ్చేది. చివరికి దైవప్రవక్తకు కూడా తినడానికి ఏమీ దొరికేది కాదు. అలాంటి గడ్డు పరిస్థితుల్లోనే 
వారు ఇస్లాం ధర్మ జెన్నత్యం కోసం కృషిచేశారు. హజ్రత్‌ ఉమర్‌ (రజి) ఆనాటి పరిస్థితుల్ని 
గుర్తుచేసి నేడు మీరు ప్రాపంచిక సిరిసంపదలు, భోగభాగ్యాల ప్రవాహంలో కొట్టుకుపోరాదని, 
ఇహలోక ఐశ్వర్యాల్లో మునిగిపోయి దైవాన్ని విస్మరించకూడదని హెచ్చరించారు. 


474. హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా) 
కథనం : దైవప్రవక్త (సల్లం) చనిపోయి 
నప్పుడు మా ఇంట్లో ప్రాణమున్న జీవి 
తినగలిగే వస్తువేదీ లేదు. నా గూడులో 
ఉండిపోయిన కొన్ని బార్లీ బియ్యం తప్ప. 
నేను చాలాకాలం వరకు ఆ కాస్త 
ధాన్యమే తింటుండేదాన్ని ఆ తరువాత 
ఒకరోజు నేను దాన్ని కొలిచిచూశాను. 
దాంతో అది (కూడా) నిండుకుంది. 
(బుఖారీ - ముస్లిం, 


cle dl poy పం లౌ tvt 
REP BAGS: cl 
Me 


యలు 
న వత! లలని వీ ale Gi Fe 


ఈ dbs పద్‌ సిరా 


(సహీహ్‌ బుఖారీ, నహీవా మున్లీంలలోని (ప్రేమైక వచనాల వ్రకరణం) 


ముఖ్యాంశాలు 


దైవప్రవక్త (స) మరణించేకాలం నాటికి ముస్లింలు యుద్దాల ద్వారా వచ్చిన ధనంతో 
మునుపటికన్నా కాస్త మెరుగైన జీవితాన్ని గడుపుతున్నారు. కాని స్వయంగా దైవప్రవక్త (స) 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 665 Ca, 


మాత్రం జీవితాంతం నిరుపేదగా బ్రతకటాన్నే యిష్టపడ్డారు. ఆయన యుుద్దప్రాప్తి ద్వారా 
వచ్చిన ధనంలో కొంతైనా తన దగ్గర ఉంచుకునేవారు కాదు. మరోవిషయం ఎమిటంటే ఈ 
హదీసును ఆయనగారి ప్రియాతి ప్రియమైన సతీమణి హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా) 
వివరించారు. ఆవిడ ఇంటి పరిస్థితే ఇలా ఉందంటే ఆయన ఇహలోక సిరిసంపదల పట్ల 
ఎంత అనాసక్తతా భావంతో ఉండేవారో ఊహించవచ్చు. 

475. విశ్వాసుల మాతృమూర్తి 
జువైరియా (రజి.అన్‌హా) సోదరులు 
అవు బిన్‌ హారిస్‌ (రజి) కథనం : 
దెవప్రవక్త (స) మరణించినప్పుడు తాను 
ప్రయాణం కోసం ఉపయోగించే తెల్లని చా రే. wr 
' కంచరగాడిదను, తన ఆయుధాలను, ళం! త్ల దన్త 5 ay; 


Ca 


gel మంతా! ty ss ps3 - tVo 
Me స త్రయ! త్వ వప 
et dO) TF UI టు 
hae 3 ds 3 a; 
ఇంకా బాటసారులకు విరాళంగా ఇచ్చిన లా Gusts; Le wy య 
కొంత భూమిని మాత్రం వదలివెళ్ళారు. Slots). Sis LE 
ఇవి తప్ప ఆయన ఒక్క దీనారుగాని 
దిర్హముగాని, బానిసగాని, బానిసరాలిని 

గాని వదలివెళ్ళలేదు. (బుఖారీ) 


(సహీహ్‌ బుఖారీలోని వీలునామాల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


హిజ్రీ శకం ఐదో ఏట బనూ ముస్తలిఖ్‌ యుద్ధం జరిగినప్పుడు చాలామంది అవిశ్వాస 
స్రీలు, పురుషులు ఖైదీలుగా పట్టుబడ్డారు. వారిలో జువైరియా (రజి.అన్‌హా) కూడా ఉన్నారు. 
ఈమె దైవప్రవక్త (స) వాటాలోకి వచ్చారు. ఆయన ఈవిడకు స్వేచ్చనొసగి తన ధర్మపత్నిగా 
చేసుకున్నారు. ఈ విషయం ఆయన అనుచరులకు తెలియగానే వారు తమ మాతృమూర్తి 
గౌరవార్థం ఆమె తెగకు చెందిన ఖైదీలందరినీ విడుదల చేసేశారు. అలా విడుదలైన వారు 
సుమారు వందమంది వరకూ ఉన్నారు. ఈ విధంగా హజ్రత్‌ జువైరియా (రజి.అన్‌హా) తన తెగ 
ఖైదీలందరికీ స్వేచ్చకల్పించిన సౌభాగ్యవతిగా పేరుమోశారు. 

దైవప్రవక్తకు తన జీవితకాలంలో ఫిదక్‌ మరియు ఖైబర్‌ ప్రాంతాల మధ్య కొంతభూమి 
లభించింది. అయితే ఆయన దాన్ని కూడా ప్రజలకు దానంగా ఇచ్చివేశారు. ఒకానొక సందర్భంగా 
ఆయన ప్రజలతో మాట్లాడుతూ, “మా ప్రవక్తల వర్గంలో ఎవరైనా చనిపోతే వారి ధనం 
వారసులకు చెందదు. మేము వదలిపెట్టిపోయేదంతా విరాళంగానే పరిగణించబడుతుంది 
అని అన్నారు. తాను చనిపోయే ముందు ఆయన తన దాసదాసీలందరికీ స్వేచ్చను 
ప్రసాదించారు. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


476. హజ్రత్‌ ఖబ్బాబ్‌ బిన్‌ అరత్‌ (రజి) 
కథనం ; మేము దైవప్రసన్నత కోసం 
దైవప్రవక్త (స) వెంట (మక్కా నుండి 
మదీనాకు) వలసవెళ్ళాం. కాబట్టి మాకు 
దాని ప్రతిఫలం ప్రసాదించటం దేవుని 
బాధ్యత అయిపోయింది. మాలో 
కొందరు ఇహలోకంలో తమ ప్రతి 
ఫలంలో ఏమీ అనుభవించ కుండానే 
చనిపోయారు. వారిలో ముస్‌అబ్‌ బిన్‌ 
ఉమైర్‌ (రజి) ఒకరు. ఆయన ఉహుద్‌ 
యుద్ధంలో అమరగతి నొందినప్పుడు 
ఒక గొంగళి మాత్రం వదలివెళ్ళారు. 
దాంతో (ఆయన శవాన్ని) తలవైపు 
నుంచి కప్పితే కాళ్లు బయట ఉండేవి. 
కాళ్లవైపు నుంచి కప్పితే తల బయట 
ఉండేది. అందుచేత దైవప్రవక్త “ఆ 
దుప్పటిని తలవైపు నుంచి కప్పి కాళ్ళను 
ఇజ్‌ఖిర్‌ గడ్డితో కప్పమ”ని మాకు ఆజ్ఞా 
పించారు. 


మాలో ఇంకొందరి పుణ్యఫలాలు పండి 
నాయి. వారు ఇప్పుడు వాటిని ఎరు 
కుంటున్నారు. (అంటే ప్రయోజనం 
పొందుతున్నారని అర్థం.) 

(బుఖారీ - ముస్లిం) 


దేవుడు వారికోసం ప్రాపంచిక సిరిసంప 
దల ద్వారాలను తెరిచాడని, వాటిపై 
వారికి ఆధిక్యతను ప్రసాదించాడన్న 
విషయాన్ని ఇక్కడ ఈ విధంగా పోల్చి 
చెప్పటం జరిగింది. 


666 


పతయ! రురు 

క న 
దోర ౮౮ టను టే! సలం 
és er 
be Js ot ss Es cdl ye Gel 
చ! తర్వా? థు గడ ల్లలే 
స మ శవ వర ఇద ప్రక ఆ 
Eh hs dy of ahs ls 
NCD hE 


జో yar 


యు య యను యం (వే dl శ 


Gye te SU సయ్‌: దీం 
దతువో చవట టో ఉప) 


Jy 
TO 


Jia హో 2 nm) ర > wn, 
క Gals త్త! య aS 


క, mn టే ల అ = 
gery Jw టీ! as టు పంచు! ay 


Us నహ Gi 


(సహీహ్‌ బుఖారీ, నహీవొ మున్లింలలోని జనాయెజ్‌ ప్రకరణాలు) 


https://teluguislam.net 


“a౪ వ పై [రగ 
ర త్‌ో 


వాదీను కిరణాలు 667 


ముఖ్యాంశాలు 

ఈ హదీసు ద్వారా దైవమార్గంలో చేయబడే పోరాటం, ప్రస్థానాల గొప్పదనం 
వెల్లడౌతోంది. ఇస్లామీయ యోధులకు ఇహలోకంలో యుద్ధప్రాప్తి రూపంలో వాటి ప్రతిఫలం 
లభిస్తుంది. అలాగే పరలోకంలోనూ వాటి పుణ్యం లభిస్తుంది. అయితే యుద్ధరంగంలోనే 
అమరగతినొందే వీరులు ఇహలోకంలో విజయపప్రాప్తికి నోచుకోలేకపోయినప్పటికీ పరలోకంలో 


వారికోసం ఆ పుణ్యం నిక్షిప్తం చేయబడి ఉంటుంది. 


477. హజ్రత్‌ సహ్హ్‌ బిన్‌ సాద్‌ సాయిదీ 
(రజి) కథనం ప్రకారం దైవప్రవక్త (స) 
ఇలా ప్రవచించారు : దేవుని దృష్టిలో 
ఈ లోకానికి దోమ రెక్కపాటి విలువ 
అయినా ఉండి ఉంటే ఆయున 
అవిశ్వాసులకు ఈ లోకంలో గ్రుక్కెడు 
మంచినీళ్ళు కూడా త్రాగించేవాడు కాడు. 
(తిర్మిజీ దీనిని ఉల్లెఖించి హసన్‌ 
మరియు సహీహ్‌ కోవకు చెందిన 
హదీసుగా పేర్కొన్నారు.) 


యామ ప్రజ లా రాశాం - ఈ 

లయ వలయ టూ తీ! Get 
ర్‌ ధట! ళ్‌ ఫై హత ర్చ 
GTS JG hon Cs ఉమా 
త్వయా వలకు ghd 0 Ge ys 


(నుననె తిర్మిజీలోని ఐహిక అనాసక్తత అధ్యాయం) 


ముఖ్యాంశాలు 


దీనిద్వారా ఇహలోక సిరిసంపదలకు, ఇక్కడి భోగభాగ్యాలకు దేవుని దృష్టిలో ఎలాంటి 
ప్రాముఖ్యం లేదని తెలుస్తోంది. కనుక విశ్వాసులు కూడా వీటికి ఎక్కువ ప్రాముఖ్యత 
ఇవ్వకూడదు. పరలోక జీవితాన్ని మెరుగుపరచుకోవటానికి వీటిని సాధన సామగ్రిగా మాత్రమే 


ఉపయోగించుకోవాలి. 

478. దైవప్రవక్త (స) ఇలా ప్రవచిస్తుం 
డగా తాను విన్నానని హజత్‌ అబూ 
హురైరా (రజి) తెలియజేశారు : ప్రజ 
లారా జాగ్రత్త! ఈ లోకం ముదనష్టపుది. 
ఇందులో వున్నవన్నీ ముదనష్టపు 
వస్తువులే. దైవధ్యానం, దానితో సంబం 
ధమున్న ఇతర విషయాలు, ధర్మజ్ఞానం 


dl టలు A లీ oes EVA 

లప జక త! రం చాలా db టు 
రం CG dal Sa యీ ల 
IES AG UG య al 55 
die లకు gh sly) cls 


జీ 


= లా 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 668 Cer 


కలవారు. ఇంకా దానిని అభ్యసించేవారు 
తప్ప. (తిర్మిజీ దీనిని ఉల్లేఖించి “హసన్‌” 
కోవకు చెందిన హదీసుగా పేర్కొన్నారు.) 

(సుననె తిర్మిజీలోని ఐహిక అనాసక్తత అధ్యాయం) 
ముఖ్యాంశాలు 

ఈ హదీసుని చూసి నిజంగానే లోకంలోని వస్తువులన్నీ ముదనష్టపు వస్తువులని అర్థం 
చేసుకోకూడదు. మనిషిని దైవధ్యానం నుండి దూరంచేసే వస్తువులే వాస్తవానికి ముదనష్టపు 
వస్తువులు. ఆ విధంగా లోకంలో ఒక వస్తువు ముదనష్టపుదయినా కావచ్చు లేదా 
ప్రశంసించదగినదయినా కావచ్చు. అది ఆ వస్తువు ఉపయోగంపై ఆధారపడి ఉంటుంది. 
ఉదాహరణకు ధనాన్ని ధర్మసమ్మతమయిన మార్గాల ద్వారా సంపాదించి ఖర్చుపెడితే అది 
అభినందించదగిన విషయమే. కాని అదే ధనాన్ని దొడ్డిదోవలగుండా ఆర్టిస్తే ఆ ధనమే ధూర్త 
వస్తువు అయిపోతుంది. అలాగే దైవసామీప్యానికి దోహదపడి, దాసులకు మార్గదర్శకత్వం 
వహించే జ్ఞానం ప్రశంసించదగినది, ఆర్జించదగినదీను. అన్యధా అది తూలనాడదగినదే. మనిషి 
విద్యా విషయికంగా ఎన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించినా, ఎన్ని డిగ్రీలు సంపాదించినా 
సృష్టికర్తను గ్రహించలేని డిగ్రీలన్నీ వ్యర్థమే! ఈ హదీసు ద్వారా ధర్మజ్ఞానుల, విద్యార్థుల ప్రశస్తి 
వెల్లడవుతోంది. 
479. హజ్రత్‌ అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌వూద్‌ yrs బ్ర తీ! LE yey - £V4 
(రజి) కథనం ప్రకారం దెవప్రవక్త (స) “జ, స న. 

రూ = $d Jy) JG 5౮౮ cas dl 5 

ఇలా ప్రబోధించారు : సంపదను కూడ be a న 
బెట్టుకోకండి. దానివల్ల మీలో ఇహలోక "న తో జ పంటి! త్త సో 


జీవితం పట్ల ఆసక్తి పెరిగే ప్రమాద ర gi by లయిన! 00 
ముంది. 

(తిర్మిజీ దీనిని ఉల్లేఖించి హసన్‌గా 

పేర్కొన్నారు) 


(సుననె తిర్మిజీలోని ఐహిక అనాసక్తత అధ్యాయం) 


ముఖ్యాంశాలు 

ఇక్కడ 'సంపది అంటే సేద్యపుభూములు, ధనం మొదలగు ఉత్పత్తి సాధనాలని 
అర్థం. మనిషి దైవప్రసన్నతను విస్మరించి రేయింబవళ్ళు ధనసంపదలు కూడబెట్టుకోవటమే 
తన జీవిత లక్ష్యంగా చేసుకోకూడదని ఈ హదీను భావం. అయితే మనిషి తన దగ్గర అవసరానికి 


సరిపడ సేద్యపు భూములను, యంత్రాలను, ధనాన్ని ఉంచుకోవటం మాత్రం ఆక్షేపణీయం 
కాదు. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


480. హజ్రత్‌ అబ్దుల్లాహ్‌ బిన్‌ అమ్‌ బిన్‌ 
ఆస్‌ (రజి) కథనం : ఒకసారి మేము 
మా ఇంటికప్పు మరమ్మత్తు చేసుకుం 
టుండగా దైవప్రవక్త (సల్లం) అటుగా 
వెళుతున్నారు. ఆయన మమ్మల్ని చూసి 
“ఏమిటి మీరు చేస్తున్నది?” అని 
అడిగారు. వేము “ఈ గుడిసె 
కూలిపోయేలా ఉంది. అందుకని మేము 


దీనికి మరమ్మత్తు చేస్తున్నామ”ని 
చెప్పాం. అప్పుడు ఆయన, “నేను 


దానికన్నా ముందే వ్యవహారం (మరణం) 
సంభవిస్తుందే మోననుకుంటున్నాను” 
అని అన్నారు. 


అబూదావూద్‌, _ తిర్మిజీలు దీనిని 
బుఖారీ,ముస్లింల ఆధారంతో ఉల్లేఖిం 
చారు. తిర్మిజీ దీనిని “హసన్‌, సహీహ్‌” 
గా పేర్కొన్నారు. 


669 ei 


Sr న 

ప్ర JG టు dl psy jeu! 
he les WE రూ మో ఎ! bs 
రర అష 1 Sh 0 
గని! స్త న్నీ! త Cr :Jas aw 
fel ౨315 gal ely) «5 లా 
ge JG, 6 గై తంల! Stel 


(నుననె తిర్మిజీలోని ఐహిక అనాసక్తత అధ్యాయం, అబూదావూద్‌లోని సంస్కార 


(ప్రకరణం, 
ముఖ్యాంశాలు 


ఇండ్లకు మరమ్మత్తులు చేసుకోరాదన్నది దైవప్రవక్త ఉద్దేశ్యం ఎంతమాత్రం కాదు. 


మనిషి నిత్యం మరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఉండాలని, 


ఎ క్షణంలోనూ చావుపట్ల 


ఏమరుపాటుకు లోనుకాకూడదని ఈ హదీసు భావం. 


481. దైవప్రవక్త (స) ఇలా ప్రవచిస్తుం 
డగా తాను విన్నానని హజ్రత్‌ కాబ్‌ బిన్‌ 
ఇయాజ్‌ (రజి) తెలిపారు : ప్రతి 


సమాజంలోనూ ఓ ఉపద్రవం తలెత్తు 


తుంది. నా అనుచర నమాజానికి 
పొంచివున్న ఉపద్రవం ధనవ్యామోహం. 
(తిర్మిజీ దీనిని ఉల్లేఖించి హసన్‌, 
సహీహ్‌గా పేర్కొన్నారు.) 


లయ రా అర్‌ ప = ఓ) 


తీ 


వన 


iJ దూ టీ 


ee స గవ ర3 లేపే శకస రం 
‘JG ge 910) ww 


WEY 


టా ప్రీనా య్యేయా 


(సుననె తిర్మిజీలోని ఐహిక అనాసక్తత అధ్యాయం) 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 670 Galak, 
ముఖ్యాంశాలు 

ఈ హదీసులో 'ఫిత్నా అనే పదం ఉపయోగించబడింది. అరబ్బీ భాషలో ఈ పదానికి 
ఉపద్రవం, పరీక్షావస్తువు అనే అర్థాలున్నాయి. దివ్య ఖుర్‌ఆన్‌లో సిరిసంపదలు, సంతానం 
మానవుల పాలిట పరీక్షా వస్తువులని చెప్పబడింది. మరి చూడబోతే ఈ రెండూ దేవుడు ప్రసాదించే 
వరాలే. కాకపోతే ఈ వరాల ద్యారా ఇహలోకంలో మానవులను పరీక్షించటం జరుగుతుంది. 
అంచేతనే వాటిని “ఫిత్నాగా అభివర్ణించటం జరిగింది. ఈ హదీసు ముహమ్మదీయ అనుచర 
సమాజాన్ని ధన సంపదల విషయంలో మధ్యేమార్గాన్ని అనుసరించాలని లేకపోతే దేవుడు 


ప్రసాదించిన వరాలే తమ పాలిట తలవంపుగా మారే అవకాశముందని హెచ్చరిస్తోంది. 


482. హజ్రత్‌ అబూ అమ్‌ - ఈయన్ని 
అబూ అబ్బుల్లాహ్‌, అబూ లైలా ఉస్మాన్‌ 
బిన్‌ అప్ఫాన అని కూడా అంటారు - 
కథనం ప్రకారం దైవప్రవక్త (స) ఇలా 
ప్రవచించారు : మనిషికి ఈ (క్రింది) 
వస్తువుల్లో తప్ప ఇతర వస్తువుల్లో 
ఎలాంటి హక్కులేదు. 


1. అతను నివసించే ఇల్లు. 2. తొడుక్కునే 
బట్టలు. 3. కూరలేని రొట్టె. 4. నీళ్లు. 


(తిర్మిజీ దీనిని ఉల్లేఖించి ప్రామాణిక 
మైనదిగా ఖరారు చేశారు.) 


ఇమామ్‌ తిర్మిజీ ఇలా అంటున్నారు : 
జిల్‌ఫ్‌ అంటే కూరలేని రొట్టె. మరికొంత 
మంది జిల్‌ఫ్‌ అంటే మందంగా ఉండే 
రొట్టె అని అన్నారు. ఇమామ్‌ హర్వీ 
(రహ్మలై) ఇక్కడ జిల్ఫ్‌ అంటే రొట్టెలు 
ఉంచే వస్తువనీ, ఉదాహరణకు గోనె 
సంచి, గంప లాంటిదని అభిప్రాయ 
పడ్డారు. వాస్తవం దేవునికే బాగా తెలుసు. 


wl Jas se gl గ్రాం EAT 

ఏరు స్మ తయ ఆటు ఇట్‌ ‘dw cdl Le 

gio: లో జక రం! ర యితే! షట 
ES వలయ! యాన sp 

bis as gies eth 

య్యాయా dbs gu holy es jal 


ఇ రాసా 


SUE: gia JU 

Che th SN JC SORE 

SIS Cid: Dy pat 2 

SEE EUs. apres 

EE (మ Cg Sl: G51 0b, 
a aly gals gs 


(నుననె తిర్మిజీలోని ఐహిక అనాసక్తత ప్రకరణం) 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


483. హజ్రత్‌ అబ్బుల్లాహ బిన్‌ షిళ్ళీర్‌ 
(రజి) కథనం : నేనొకసారి దైవప్రవక్త (స) 
దగ్గరికి వెళ్ళాను. ఆ సమయంలో 
ఆయన “వీలైనంత ఎక్కువగా 
ప్రాపంచిక సిరిసంపదలు పొందాలన్న 
ధ్యాన మిమ్మల్ని ఎమురుపాటులో 
పడవేసింది” అనే దైవసూక్తిని పరిస్తు 
న్నారు. తరువాత ఆయన (స) ఇలా 
అన్నారు : మనిషి నా ధనం, నా సంపద 
అని అంటాడు. ఓ మనిషీ! వాస్తవానికి 
నువ్వు (ఈ లోకంలో) తిని అవజేసింది, 
తొడుక్కొని వాడుకున్నది, ఇంకా దాన 
ధర్మాలు చేసి (పరలోక జీవితం కోసం) 
పంపుకున్నదే నీ ధనం! (ముస్లిం) 


671 


GENS, 


pea] gl ke bey - EY 
పయి! ; Ll, ప జాములు 
డ్‌ లర టే మూ 1 స్థం “దా! 
ty క క 
నలో ప! రేకు ఆ క్రీ రడ! 
ర్ల క హ్‌ టు క eye 
డక్‌ 3 oe lsu స్త UG 
hae 


లూ 


sly) Creo IAs 


(సహీవా మున్లింలోని ఐపొక అనాసక్తత, (పేమైక వచనాల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


దేవుడు మనిషికి ఇహలోకంలో సమృద్ధిగా సిరిసంపదలు ప్రసాదించి ఉంటే అతను 
వాటిని వీలైనంత ఎక్కువగా దానధర్మాలు చేసి ఖర్చు పెట్టాలి. ఈ దానధర్మాల పుణ్యం అతనికి 
పరలోకంలో ఉపయోగపడుతుంది. ఇకపోతే అతను తన అన్నవస్రాల కోసం ఇతర అవసరాల 
కోసం ఖర్చు పెట్టుకొనే ధనం ఇహలోకంలోనే అంతమయిపోతుంది. పరలోకంలో దానికి ఎలాంటి 
ప్రతిఫలం మిగిలి ఉండదు. 


484. హజ్రత్‌ అబ్దుల్లాహ్‌ బిన్‌ ముగప్ఫల్‌ 
(రజి) కథనం : ఒక వ్యక్తి దైవప్రవక్తతో 
మాట్లాడుతూ, “దైవప్రవక్తా! దైవసాక్షిగా 
చెబుతున్నాను. నేను.మిమ్మల్ని అభిమా 
నిస్తున్నాను” అని అన్నాడు. దానికాయన 
“నువ్వేం మాట్లాడుతున్నావో బాగా 
ఆలోచించుకొని మాట్లాడు” అని 


Ju ధో: తు! యాత ys - EA 
క్త గ్రమీ పము లం Jb cas శు! డూ 
‘Jw EY సే lily tal ర్చ 6 
yl |a13 iJU Tye ne wer 
కర: ‘Jw ip Os" తట 


https://teluguislam.net 


హవాదీను కిరణాలు 672 


అన్నారు. ఆ వ్యక్తి మళ్ళీ, “నిజం, దైవ 
సాక్షిగా చెబుతున్నాను. నేను మిమ్మల్ని 
అభిమానిస్తున్నాను” అని అన్నాడు. 
మూడుసార్లు ఇదేమాట అన్నాడావ్యక్తి. 
అప్పుడు దైవప్రవక్త (స), “మరయితే 
పేదరికం కోసం చాపను సిద్ధంగా 
ఉంచుకో, ఎందుకంటే నన్ను అభిమా 
నించేవాడి వైపునకు పేదరికం వరదలా 
ముంచుకు వస్తుంది” అని అన్నారు. 
(తిర్మిజీ దీనిని ఉల్లేఖించి హసన్‌గా 
పేర్కొన్నారు.) 


Gab, 


Jill dp buys jill ib యో 
CG రయ! i it oe Sl 
ర Bi by gle lel, 

ప్రాం sell (దన్ను GUE 
ఫన్‌ WSU, ml! op, 
43 త! 2 ఆక Ses 
oy 


(నుననె తిర్మిజీలోని ఐహిక అనానక్తత అధ్యాయం) 


ముఖ్యాంశాలు 


ఈ హదీసు ఆధారాల రీత్యా బలహీనమైనదేగాకుండా దీని మూలం కూడా ప్రామాణిక 
హదీసులకు విరుద్ధంగా ఉందని పండితులు తేల్చిచెప్పారు. ఎందుకంటే ప్రామాణికమైన 


గి 


గి 


హదీసుల్లో పేదరికం ప్రియమైనదని, ధనం అసహ్యకరమైన వస్తువని ఎక్కడా లేదు. పైగా 
సజ్జనులు ధనం సంపాదించటం అభిలషణీయమని చెప్పబడింది. సజ్జనులు ధర్మసమ్మతమైన 


మార్గాల ద్వారా ధనాన్ని ఆర్జిస్తారు. ఖర్చు పెట్టేటప్పుడు కూడా దైవప్రసన్నతను దృష్టిలో పెట్టుకునే 
ఖర్చు చేస్తారు. ఆ విధంగా వారు ధనం మూలంగా ఇతరులకన్నా ఎక్కువ పుణ్యాలను 
సంపాదిస్తారు. అలాంటప్పుడు ధనం అయిష్టకరమైనది ఎలా అవుతుంది?! 


485. హజ్రత్‌ కాబ్‌ బిన్‌ మాలిక్‌ (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (స) ఇలా 
ప్రబోధించారు : ఆకలితో, ఉన్న రెండు 
తోడేళ్ళను మేకల మందలోకి వదలితే 
అవి మేకలకు కలిగించే నష్టం మనిషి 
లోని ఆస్తీ అంతస్తుల వ్యామోహం 
ధర్మానికి కలిగించే నష్టంకన్నా ఎక్కువేమీ 
కాదు. (తిర్మిజీ దీనిని ఉల్లేఖించి హసన్‌, 


ఫీహ్ర్‌గా పేర్కొన్నారు.) 


ఆలం $b లు త్తాత్‌ ప్రాం to 

ఫోక్‌ త! త్వా dG JG ఓం శ! 
య. 6] 
ఆప్‌ Jui gr se) యూ రా 
లావా Egle iby glued ely) (టలు 


. Grand 


(సుననె తిర్మిజీలోని ఐహిక అనాసక్తత అధ్యాయం) 


https://teluguislam.net 


హాదీను కిరణాలు 


ముఖ్యాంశాలు 


NIAID 


ఆస్తీఅంతస్తుల వ్యామోహం ఎంతటి వినాశాన్ని సృష్టిస్తుందో నేడు మనం మన 
పరిసరాల్లోనే చూడవచ్చు. ఆఖరికి ధార్మిక పండితులు, తమల్ని తాము ధర్మపరాయణులుగా 
చెప్పుకునే వారు సైతం నేడు మన సమాజంలో ఈ రుగ్మతకు గురై ఉన్నారు. అనేక ధార్మిక 
సంస్థల్లో ధన,పదవీ వ్యామోహాల ప్రాతిపదికమీదే విభేదాలు తలెత్తుతున్నాయి. ఎంతోమంది 
ధార్మిక పండితులు కూడా ఈ రొంపిలో దిగబడి ఉండటం ఎంతో శోచనీయమైన విషయం. 


486. హజ్రత్‌ అబ్బుల్లాహ్‌ బిన్‌ మస్‌వూద్‌ 


(రజి) కథనం : ఒకసారి దైవప్రవక్త (స). 


ఓ చాపపై పడుకొని లేచారు. దాంతో 
ఆయన ఒంటిపై చాప తాలూకు చారలు 
ఏర్పడ్డాయి. అది చూసి మేము “దైవ 
ప్రవక్షా! మీరు గనక అనుమతిస్తే మేము 
మీ కోసం మెత్తటి పరుపు ఒకటి 
తయారుచేసి ఇస్తాం” అని విన్నవించు 
కున్నాము. దానికి ఆయన “అలాంటివి 
ఎందుకు నాకు? ఓ చెట్టుక్రింద కాసేపు 
సేదతీర్చుకొని తిరిగి చెట్టుని వదలి 
వెళ్ళిపోయే బాటసారి లాంటిది నా ఇహ 
లోక జీవితం” అని అన్నారు. (తిర్మిజీ 
దీనిని ఉల్లేఖించి హసన్‌ మరియు 


హీహ్‌గా పేర్కొన్నారు.) 


Syne ద్రం టే! he రాం = EAN 

స్త పి! త్వం G6 వల టు తీ! స్ట్పు 
se (థ్‌ ఆ 4 యా గే హా 
నే శో న యై హా! స్‌ 
Gwe 1. Jw 
25 కే పమ దో గయ! ర్‌! 
I> ‘JG తుని! oly) GS; 


(నుననె తిర్మిజీలోని ఐహిక అనానక్తత అధ్యాయం, 


487. హజ్రత్‌ అబూ హురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (స) ఇలా 
తెలియజేశారు : నిరుపేదలు ధన వంతు 
లకన్నా ఐదొందల సంవత్సరాల ముందే 
స్వర్గంలోకి ప్రవేశిస్తారు. 

(తిర్మిజీ దీనిని ఉల్లేఖించి ప్రామాణిక 
మైనదిగా ఖరారు చేశారు.) 


టే! ట్‌ వాతి య! లాం - AV 

క J U6 ib ws 
(౮ Se EF షు! పయ! 
- oe ta iby sedi 0 


(సుననె తిర్మిజీలోని ఐహిక అనాసక్తత అధ్యాయం) 


https://teluguislam.net 


వాదనను కిరణాలు 


ముఖ్యాంశాలు 


674 


ఇక్కడ నిరుపేదలంటే లోకంలో విశ్వసించి, సత్కార్యాలు చేసిన సదాచార సంపన్ను 
అయిన పేదవారని అర్థం. వీళ్ళు ధనవంతుల కన్నా ముందుగా స్వర్గానికి పోతారు. దేవుడు 
ధనవంతుల నుండి వారి సంపాదన ఖర్చుల గురించి లెక్క తీసుకుంటాడు. నిరుపేదలకు 


అలాంటి ఆటంకాలేవీ ఉండవు. 


488. హజ్రత్‌ ఇబ్నె అబ్బాస్‌ (రజి), 
ఇమాన్‌ బిన్‌ హుసైన్‌ (రజి)ల కథనం 
ప్రకారం దైవప్రవక్త (స) ఇలా తెలియ 
జేశారు : నేను స్వర్గంలోకి తొంగి 
చూశాను. స్వర్గవాసుల్లో అధికంగా నాకు 

పేదలే కనిపించారు. ఆ తరువాత 
నేను నరకంలోకి తొంగిచూశాను. 
నరకవాసుల్లో ఎక్కువగా నాకు స్త్రీలే 
కనిపించారు. (బుఖారీ - ముస్లింలు 
ఇరువురూ ఈ హదీసును ఇబ్నె అబ్బాస్‌ 
నుండి సేకరించారు. అంతేకాక బుఖారీ 
దీనిని ఇమ్రాన్‌ బిన్‌ హుసైన్‌ నుండి 
కూడా ఉల్లేఖించారు.) 


(సహీహ్‌ బుఖారీలోని సృష్టి ఆరంభ ప్రకరణం, న 


వపకరణం) 


489. హజ్రత్‌ ఉసామా బిన్‌ జైద్‌ (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (స) ఇలా 
తెలియజేశారు : నేను స్వర్గ ద్వారంలో 
నించొని చూశాను. స్వర్గంలో ప్రవేశించే 
వారిలో నాకు చాలామంది అభాగ్యులే 
కనిపించారు. ధనవంతులు (స్వర్గంలో 
ప్రవేశించలేక) ఆగిపోతున్నారు. 
(అంతలో) నరకవాసుల్ని నరకానికి 
తీసుకెళ్ళమని ఆదేశమయింది. 
(బుఖారీ - ముస్లిం) 


y= ధా! ఈ - £4 

ర ( త ద్ర మి! ట్ర పేరమ 

డో ము! ఆ దము ౮౪ జక ప్రల! 

టీ! టై వయ్యా మ! Glial 

wiles GU Gai హో ఈ 

al a ల we తో! 
oad! లా తరు మం లో 


హీహ్‌ ముస్లింలోని (పేమైక వచనాల 
మాప్‌ oi 9 - tA 
డు JG HE Il ge అటు మ Gs, 
మాపై హం త్రయ ied) wb gle 
bjt I OE) పవ! 
తో! ఆట టా! క ం టీ! తు! ర్‌! ల 
le Gis OU 


ఈ వాదను ఇంతకుముందు బలహీన ముస్తింల విశిష్టత” అధ్యాయంలో కూడా వచ్చింది. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 675 RAND 


490. హజత్‌ అబూ హురైరా (రజి) తు Gl ryt 

కథనం ప్రకారం దైవప్రవక్త (స) ఇలా ATE సున శ్రమ లేత ప్త ర! ప్రల 4 

అన్నారు : కవుల కవితలలో “దేవుడు Se) స 

తప్ప ప్రతిదీ నశించిపోయేదే” అంటూ జ స 11 

లబీద్‌ చెప్పిన కవిత అత్యంత సత్య 

వంతమైనది. (బుఖారీ - ముస్లిం, 
(సహీహ్‌ బుఖారీలోని మహిమోన్సతుల ప్రకరణం, నహీహ్‌ ముస్తింలోని కవితా 
(ప్రకరణం, 


ముఖ్యాంశాలు 

ఈ హదీసు ద్వారా మంచి కవితలు చెప్పటం, వినటం సందర్భానుసారం వాటిని 
ఉపయోగించటం కూడా ధర్మసమ్మతమేనని తెలుస్తోంది. ఇకపోతే గ్రంథకర్త ఇమామ్‌ నవవీ 
(రహ్మలై) ఈ హదీసును ఈ అధ్యాయం క్రింద ప్రస్తావించటంలోని మర్మం ఏమిటంటే, ప్రజలు 
ఇహలోకం అశాశ్వతమైనదనీ, పరాత్పరుడైన దేవుడు తప్ప ప్రపంచంలోని ప్రతి వస్తువూ ఏదో 
ఒకనాడు నశించిపోయేదేనన్న కఠోర సత్యాన్ని గ్రహించాలి. తద్వారా పరలోక జీవితాన్ని 
మెరుగుపరచుకోవటం కోసం కృషిచెయ్యాలి. 


https://teluguislam.net 


హదీను కిరణాలు 


56వ అధ్యాయం 


Ewe wee hho క్‌ 
DY lg లపల! Sy భ్‌! 


676 


GEN, 


రైజ్‌ లిక 61 


Cd 


gard IS పం pi య 
SI Is El bh ప్ర Gb, pi 
పస్తులతో, ఆర్థిక ఇబ్బందులతో జీవితం గడపటం, 
మామూలు అన్నపానీయాలు, వస్త సౌకర్యాలతోనే 
తృప్తిగా బతకటం, మనోవాంఛలకు దూరంగా 
ఉండటం గురించి...... 


దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ సెలవిచ్చాడు : 


“వారి తదనంతరం వారి స్థానంలో కొందరు 
అయోగ్యులు వచ్చారు. వారు నమాజును త్యజిం 
చారు, మనోవాంఛలను అనుసరించారు. కనుక 
వారు త్వరలోనే మార్గం తప్పిన దానికి ఫలితం 
అనుభవిస్తారు. అయితే పశ్చాత్తాపపడి మరలే 
వారూ, విశ్వసించి సత్కార్యాలు చేసే వారూ 
స్వర్గంలో ప్రవేశిస్తారు. వారికి రవ్వంత 
అన్యాయం కూడా జరగదు. 

(మయరీయమ్‌ : 59, 60) 


“ఒకరోజు ఖారూన్‌ తన జాతి ముందు తన పూర్తి 
వైభవంతో ప్రత్యక్షమయ్యాడు. ఐహిక జీవితం 
వట్ట వ్యామోహం కలవారు అతణ్ణి చూసి, 
“ఖారూన్‌కు ఇవ్వబడింది మాకూ లభిస్తే ఎంత 
బాగుండేది. అతను చాలా అదృష్టవంతుడు” 
అని అన్నారు. కాని జ్ఞాన సంపన్నులు మాత్రం, 
“అయ్యో దౌర్భాగ్యులారా! విశ్వసించి మంచి 
పనులు చేసే వ్యక్తికి అల్లాహ్‌ ఇచ్చే ప్రతిఫలమే 
శ్రేష్టమైనది. ఈ మహాభాగ్యం సహనం చూపే 
వారికి తప్ప మరెవరికీ దొరకదు” అని అన్నారు. 

(ఆల్‌ ఖనస్‌ : 79, 80) 


“ఆ రోజున (ప్రళయదినాన) మీరు తప్పనిసరిగా 


తవ రయటు టి యి dl JU 
తప ఘే ము పట టే ఉమ 
మంత కప ధ్‌ కన్న ధ్రిత పష 
+6 పదవ పు షః ప్రమ త్రో 
క్రయ Sw I 60% వలం] 
పో AS NaS 
అఏస్తటో ద్ర! కక టు 
సా! iit GF Gs @ ఆత యవ 
రవ ఈ ట్ర త ధర జట 
Jy [Ar ఎకి నాటి!) ళ్ళ ము 
వ్‌ yd AC GA 


P| త్ర టప ౨ IB 
పవత వలలు ఆఆ [A యి!) 


ణో 


https://teluguislam.net 


హదీను కిరణాలు 677 ysl 


(ఇహలోక) సౌఖ్యాలను గురించి ప్రశ్నిచ మేడే పప రడ A CEs పడు! 
బడతారు. (అత్‌ తకొనుర్‌ : 8) 


CUA CE Gas గద సయ 
“ఇహలోక ప్రయోజనాలను కోరుకునేవాడికి 
IA: elt 


మేము ఇక్కడే వాటిని ఇచ్చివేస్తాము. ఎవరికి 
ఎంత ఇవ్వదలచుకుంటామో అంతమేరకు. 
తరువాత అతని జాతకంలో నరకం వ్రాసేస్తాము. 
అందులో అతడు దూషింపబడినవాడై, కారు. . పే పేక ఆధ! ఆ దిటు 
ణ్యానికి దూరమైనవాడై దహింపబడతాడు. 
(జల్‌ ఇనా : 18) 

ఈ అధ్యాయం క్రింద సుప్ర ప్రసిద్ధమైన సూక్తులు 
ఇంకా చాలా ఉన్నాయి. 

మనిషి ఇహలోక సౌఖ్యాల్ని పొందటం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవుడు 
అతని అదృష్టంలో వ్రాసివుంచినంతమేరకే అతనికి సౌఖ్యాలు లభిస్తాయి. మరి అలాంటప్పుడు 
దేవుణ్ణి మరచిపోయి ప్రాపంచిక ఆనందాల కోసం వెంపర్హాడటమెందుకు? దానికి బదులు 
సహనాన్ని, సంతృప్తభావాన్ని అలవరచుకుంటే ఇహపరాల్లోనూ ఆనందమయమైన జీవితాన్ని 
గడపవచ్చుకదా! అందుకని మనిషి ఎల్లప్పుడూ పరలోక జీవితాన్ని మెరుగుపరచుకోవటం కోసమే 
కృషిచేస్తూ ఉండాలని పై సూక్తులు బోధిస్తున్నాయి. 


491. హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా) చీ తాం అ స! 

కథనం : ముహమ్మద్‌ (సల్లం) ఇంటి స లస MD Gib 

అయినా బార్లీ రొట్టెలు కడుపునిండా తిని లాం ie. ne 

ఎరుగరు. ఆయన మరణించేవరకూ (7 స సు! 

పరిస్థితి అలాగే ఉండింది. ఎంట ర ర్రీట మిన ( రో ప 
(బుఖారీ - ముస్లిం) రజో 

వేరొక ఉల్లేఖనంలో ఇలా ఉంది: 

ముహమ్మద్‌ (సల్లం) ఇంటివారు 

మదీనా వచ్చినప్పటినుంచి ఎన్నడూ 

వరుసగా మూడురోజుల పాటుకూడా 

గోధుమ రొట్టెలు కడుపునిండా తినలేదు. 

ఆయన మరణించేదాకా అదే పరిస్థితి. 


(సహీహ్‌ బుఖారీలోని అన్సపానీయాల ప్రకరణం, సహీహ్‌ ముస్తింలోని ఐహిక 
అనాసక్తత, (ప్రేమైక వచనాల ప్రకరణం) 


https://teluguislam.net 


678 


GE ద 


ముఖ్యాంశాలు 

దైవప్రవక్త (స) తన జీవితపు ఆఖరి దశలో కుటుంబ ఖర్చుల నిమిత్తం ఒక ఏడాదికి 
సరిపోయేధనాన్ని నిల్వచేసి ఉంచుకోవాలనుకున్నారు. కాని తన దాతృస్వభావం మూలంగా 
అలా చేయలేకపోయారు. సంపాదించిన ధనాన్నంతటిని ఆయన నిరుపేదలు, అభాగ్యుల 
కోసమే ఖర్చుపెట్టెవారు. చివరకు ఆయన నిర్యాణం చెందేటప్పటికి ఇంట్లో చిల్లిగవ్వ కూడా 
మిగలలేదు. ఒకరోజు కడుపునిండా తింటే రెండోరోజు తినడానికి ఒక్క రొట్టెముక్క కూడా 
లభించేదికాదు. కొన్ని కొన్ని వారాలపాటు ఒక్కపొద్దులు గడపవలసివచ్చేది. ప్రవక్త గారి 
నిరుపమాన ఐహిక అనాసక్తతకు, అసామాన్యమైన నిరపేక్షాభావానికి ఈ హదీసు ఒక 
మచ్చుతునక మాత్రమే. 


492. విశ్వాసుల మాతృమూర్తి హజ్రత్‌ 
ఆయిషా (రజి.అన్‌హా) తనతో ఇలా అనే 


నా Dogs £4Y 
పం : ఫ్ర తతతయద్లో! Lee dl జాతం 


వారని హజ్రత్‌ ఉర్వా (రజి) తెలియ 
జేశారు: “బాబూ! దైవసాక్షిగా చెబు 
తున్నాను. మేము ఒక నెలవంకను 
చూసే సేవాళ్ళం; రెండు నెలవంకలు చూసే 
వాళ్ళం. ఆ విధంగా రెండు మాసాల్లో 
మాకు మూడు నెలవంకలు కనిపించేవి. 
కాని ఆ రెండు మాసాలవరకు దైవప్రవక్త 
ఇండ్లలో పొయ్యి రాజేయబడేది కాదు. 


ఆ మాట విని ఉర్వా (రజి) ఆయిషా 
(రజి.అన్‌హా)ను “పిన్నీ! మరి మీరప్పుడు 
ఏం తిని ఉండేవారు?” అని అడిగారు. 
దానికి సమాధానమిస్తూ హజ్రత్‌ ఆయిషా 
(రజి.అన్‌హా), “రెండు నల్లని వస్తువులు. 
అంటే ఖర్జూరపండ్డు, నీళ్ళతో కడుపు 
నింపుకునేవాళ్ళం. అయితే దైవప్రవక్తకు 
ఇరుగుపారుగున కొందరు అన్సార్‌ 
ముస్టింలు నివసించేవారు. వారిదగ్గర 
పాలిచ్చే పశువులుండేవి. అప్పుడప్పుడూ 
వారు దైవప్రవక్తకు పాలు (కానుకగా) 


= క 


J! Jy వర! sl guns 
yh: JIE Jy! 
క al Wee ee NE Wyss 
ఆ కల వత దు పదు ఈ 
యశ టకు! రప! 
కూ al స్టా రోజా శక తీ! లల్ల 
ఉ Jy ఎన తడ టోకు స్రావ సఖ 
ale Gis, వమ GO హతో 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 679 


పంపితే ఆయన మాక్కూడా ఆ పాలు 
త్రాగటానికి ఇచ్చేవారు” అని చెప్పారు. 
(బుఖారీ - ముస్లిం) 


(సహీహ్‌ బుఖారీలోని కానుకల ప్రకరణం, నహీహ్‌ మున్లింలోని ఐహిక అనానక్తత 

(ప్రకరణం, 

493. హజ్రత్‌ అబూ సయీద్‌ మఖ్‌బురి cal ప ea is ఎ! rn tar 
(రజి) కథనం : కొంతమంది (ఓీ విందు .,. mee 
భోజనంలో) వేయించిన మేకను తమ స 7 ఆం కా 
ముందు పెట్టుకొని ఉన్నారు. అంతలో Pel ua: పెడ న 
అబూ హురైరా (రజి) అటుగా వెళుతుం AY ద] లో వే శ! ర్త ధా: సక 
డటం చూసి వారు ఆయన్ని కూడా ae జామ! pe రూ క 
(విందుకు) ఆహ్వానించారు. కాని అబూ weil epee! pa పయ 
హురైరా (రజి) “దైవప్రవక్త (స) తాను 

ఇహలోకం వదలి వెళ్ళినప్పుడు బార్లీ 

రొట్టెలతోనయినా కడుపునిండా అన్నం 

తినలేకపోయారు” అని చెప్పి ఆ భోజనం 

తినకుండా వెళ్ళిపోయారు. (బుఖారీ, 

(సహీహ్‌ బుఖారీలోని అన్మపానీయాల ప్రకరణం) 
ముఖ్యాంశాలు 

1. దైవప్రవక్త సహచరులు ఆయన్ని అనుసరించటానికి ఎంతగా తాపత్రయపడేవారో 
ఈ హదీసు ద్వారా విదితమవుతోంది. చివరికి దైవప్రవక్తను అనుసరించటం విధికానటువంటి 
విషయాల్లో కూడా వారు ఆయన్ని అనుసరించటానికి ప్రత్యేక శ్రద్ధ కనబరిచేవారు. దైవప్రవక్త 
(సల్లం) పట్ల వారికి గల ఎనలేని ప్రేమాభిమానాలకు ఇది దర్పణం పడుతోంది. ప్రస్తుత 
కాలంలో తాము దైవప్రవక్త (పేమికులం అంటూ నోటిమాటలతో కపట(డ్రేమను ప్రదర్శించే 
వారిలాంటి వారు కారు దైవప్రవక్త సహచరులు. వారు నిజమైన (ప్రేమికులు. ఆ (ప్రేమకు 
ప్రతిరూపమే దైవప్రవక్త అనుసరణ పట్ల వారికి ఇంత తపన, తాపత్రయం! 

2. దుబారాతో కూడిన విందు భోజనాలను నిరుత్సాహపరిచే ఉద్దేశ్యంతో వాటిని 
బహిష్కరిం చటం, అలాంటి విందులకు హాజరుకాకపోవటం షరీఅత్‌కు విరుద్ధం కాదు. పైగా 
ఇలా చేస్తే షరీఅత్‌ సూత్రాలను, దాని ప్రమాణాలను రక్షించినట్లు అవుతుంది. కాని నేడు 
చాలావరకు విందుభోజనాల్లో ఈ దుబారా ఖర్చు సర్వసామాన్యమైపోయింది. చివరికి తమను 
తాము ధార్మిక వ్యక్తులుగా చెప్పుకునే పెద్ద మనుషుల విందు భోజనాలు కూడా అందుకు 
తీసిపోనట్టుగా ఉండటం మరింత ఆందోళనకరమైన విషయం. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


680 


యూ 
“4 “ Cc Bt [౮ V2 
అ Cd 
mn యు యతని స్‌ క య్‌ బక 


494. హజత్‌ అనస్‌ (రజి) కథనం : 
దైవప్రవక్త (స) తన జీవితంలో ఎన్నడూ 
బల్ల (టేబుల్‌)పై భోజనం చేయలేదు. 
అలాగే జీవితాంతం వరకు మెత్తటి 
పిండితో చేసిన రొట్టెలు (కూడా) తిన 
లేదు. (బుఖారీ) 
వేరొక ఉల్లేఖనంలో ఇలా ఉంది : 


ఆయన వేయించిన మేక మొహం 
కూడా చూడలేదు. 


cae శీ! జిం రా gegen క! 
ETT EIT వ్‌ ఆటీ 
అడ్‌ Gy hs (5 G3 మట 
తీ నప id హేల షల) * TD 
Bits 


(సహీహ్‌ బుఖారీలోని అన్హపానీయాల ప్రకరణం) 


495. హజ్రత్‌ నోమాన్‌ బిన్‌ బషీర్‌ (రజి) 
ఇలా అంటున్నారు : నేను మీ ప్రవక్తను 
చూశాను. ఆయన దగ్గర కడుపునింపు 
కోవటానికి తాలు ఖర్జూరాలు కూడా 
ఉండేవి కావు. (ముస్థిం) 


న రాం - £40 

cae dls WW 6 అటూ మే! లాట 

మం gE JA ప్రై i G3 (క్ట 
డ్రం 5 spa «lms sly) 


(సహీహ్‌ ముస్థింలోని ఐవాక అనాస్తక్తత ప్రకరణం) 


496. హజ్రత్‌ సహ్హ్‌ బిన్‌ సాద్‌ (రజి) 
కథనం : దైవప్రవక్త (స) తాను దైవ 
ప్రవక్తగా ఎన్నికయినప్పటి నుంచి 
మరణించేవరకు మెత్తటి పిండితో 
తయారుచేసిన రొట్టెల మొహం కూడా 
చూడలేదు. 


కొంతమంది సహ్హ్‌ (రజి)తో మాట్లా 
డుతూ, “దైవప్రవక్త కాలంలో మీ దగ్గర 
జల్లెడలు ఉండేవా?” అని అడిగారు. 
దానికి సమాధానమిస్తూ ఆయన “దైవ 
ప్రవక్త (స) తాను ప్రవక్తగా ఎన్నికయి 
నప్పటి నుంచి మరణించే వరకు ఒక్క 
జల్లెడ కూడా చూడలేదు” అని అన్నారు. 


దూ తా ర్ట తాం = EAT 

Bd ర్‌ ఆస 6 id ఆటు 
నం. 
పతయే తత: పం, yu al 
SIU 2 Ns కళ్ల త! J 
il మము! పల్లా రా సయ జక త రేం 
టే గత ఎల్‌ మయ లూ లజ 
Jee el oy య్‌ ర 


She ls AEC 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


“మరి మీరు జల్తెడపట్టని యవలు 
(రొట్టెలు) ఎలా తినేవార”ని ప్రజలు 
సందేహపడగా, దానికి ఆయన “మేము 
యవలు గింజల్ని దంచిన తరువాత 
పిండిని ఊదేవాళ్ళం. దాంతో పొట్టంతా 
ఎగిరిపోయేది. మిగతా పిండిని మేము 
(రొట్టెలకోసం) నానబెట్టుకునే వాళ్ళం” 
అని చెప్పారు. (బుఖార) 
'నఖీ' అంటే మైదా పిండి. “సరైనా అంటే 
“మేమా పిండిని నానబెట్టుకునేవాళ్ళం' 
అని అర్థం. 


151 క 


2 oss 


dg gel ely es GH by 
GW py oll gy ia (క్రమ!) 
తమ! ల! ఫ్‌ ఆటు! Las, 
గా . ఉహు 0 తకు! ను 
ch sb పే (షయ ప్ర మ 

tay పమ : ధ్ర! తక రేయి 


(సహీహ్‌ బుఖారీలోని అన్సుపానీయాల ప్రకరణం) 


497. హజత్‌ అబూ హురైరా (రజి) 
కథనం : ఒకరోజు పగలో లేక రాత్రో 
దైవప్రవక్త ఇంటినుంచి బయలుదేరారు. 
దారిలో ఆయనకు అబూబక్ర్‌, ఉమర్‌ 
(రజి)లు కలిశారు. దైవప్రవక్త (స) వారిని 
చూసి, “ఈ . వేళప్పుడు బయలుదేరా 
రేమిటి?” అని అడిగారు. “ఆకలి (భరిం 
చలేక బయటికొచ్చాం) దైవప్రవక్తా!” అని 
ఏనవరయుకున్నారు ఆ ఇద్దరు 
అనుచరులు. “ఎవరి గుప్పెట్లోనయితే 
నా ప్రాణముందో ఆయన సాక్షిగా చెబు 
తున్నాను. మీరిద్దరు ఎందుకు బయలు 
దేరారో నేనూ అందుకే బయలుదేరాను. 
పదండి” అని అన్నారు దైవప్రవక్త (స). 
ఇద్దరూ ఆయన వెంట నడిచారు. దైవ 
ప్రవక్త ఓ అన్నార్‌ ముస్లిం ఇంటిదగ్గర 
ఆగారు. ఆ సమయంలో అతను ఇంట్లో 
లేడు. అతని ఇల్లాలు దైవప్రవక్తను చూసి 


న కని బలీ ౮3 EY 

dle అ కీ రదు ర్ట: ‘Jb 
he Ml po) 25 5 gh BI 
త్తు en wens ఆ రయ 
08 త ర్వ క్రమ! : త (డడ! 
gh gE pen Up 
OC TE యు హంట్‌ క. మా 
RUE యు GS ih La 
SWIG. Wiss: టక్కు 


var dh “మక | 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 682 GENS; 
“స్వాగతం, సుస్వాగతం' అంటూ అ Soa} ఏయి! య 


ఆయన్ని లోపలికి ఆహ్వానించింది. " 
ఆయన ఎడి?” అని అడిగారు దైవప్రవక్త 
(స). “మంచినీళ్ళు తీసుకురావటానికి 
వెళ్ళారు” అని చెప్పిందామె. అంతలో 
ఆ అన్స్నార్‌ వ్యక్తి కూడా వచ్చాడు. దైవ 
ప్రవక్తను, ఆయన వెంట ఉన్న ఇద్దరు 
అనుచరుల్ని చూసి అతను “అల్‌హమ్హు 
లిల్లాహ. ఈ రోజు ఆతిథ్య మిచ్చేవారిలో 
నాకన్నా అదృష్టవంతుడు ఉండడు” అని 
అన్నాడు సంతోషాన్ని వ్యక్తంచేస్తూ. ఆ 
తరువాత అతనెళ్ళి ఖర్జూరపు గెల ఒకటి 
పట్టుకొచ్చాడు. అందులో దోరమాగిన, 
ఎండిన, పచ్చిగా ఉన్న ఖర్జూరాలు 
ఉన్నాయి. అతను “మీరు ఇవి తింటూ 
ఉండండి” అని (గెలవారికిచ్చి) తను కత్తి 
చేతిలోకి తీసుకున్నాడు. 


దైవప్రవక్త (అతని ఉద్దేశ్యాన్ని ప పసిగట్టి) 
“పాలిచ్చే మేకను మాత్రం కోయకు 
సుమా!” అని అన్నారు. అతను ఒక 
మేకను కోసి వారికి (వండి) పెట్టాడు. 
వారు ఆ మేకమాంసం, ఖర్జూర పండ్లు 
తిని కడుపునింపుకున్నారు. ఆ తరువాత 
దైవప్రవక్త (సల్లం) అబూబక్ర్‌, ఉమర్‌ 
లను ఉద్దేశించి “ఎవరి గుప్పెట్లో 
నయితే నా ప్రాణముందో ఆయన 
సాక్షిగా చెబుతున్నాను. ప్రళయదినాన 
మిమ్మల్ని ఈ అనుగ్రహాలను గురించి 


తప్పకుండా ప్రశ్నించటం జరుగుతుంది. 


మీరు ఆకలితో (కడుపు చేతపట్టుకొని) 
ఇండ్లనుంచి బయలుదేరారు. కాని 


షమి! 06H ss కక వీ! Js 
SW. ఎసరు! టో సము! 6 4 
€b53* Ss Fh 
బండ సుప ఏ lls 04 
దస క వీడు: స్త ర్చ 
తయా! మ | లా య! 1 లో గ 0 
౮3 లేకే 13353 pac లదు హ్హ 

wan PIE A yy ia 
లనీ! (1 ia oe లయ o శాన్‌ క 
ఎర్రన సక ర్వ యాన ple 
(వీ! క నయ! _ య్‌ yey నే సీ 

ధు 05. ely 

తమ! పష పుట . 
లయ! తయ] ప్రేత్య (తమ!) 3 
ప! పైత టు! హస లాల! 
అలో! వతం ఆ a Sod 0 
తామే దగ లు 3 న FD) 
ర LAN రే pal 14 ie ర! 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 683 GEN, 
ఇప్పుడు ఈ అనుగ్రహాలను అనుభవించి 
తిరిగివెళుతున్నారు” అని అన్నారు. 

(ముస్థిం) 
ప్రశ్నించటం జరుగుతుందం”టే దేవుడు సీ షః gre er TE 
మీకు తన అనుగ్రహాలు గుర్తుచేస్తాడని ఇ (క ద గక (య త ఆడ రయ! 
అర్థం. అంతేగాని మిమ్మల్ని దండిం * 


చటం కోసమో లేక మందలిం చటం “జం త్రమే! ప్ర 
కోసమో ప్రశ్నించటం జరుగు తుందని 

అర్థం ఎంతమాత్రం కాదు. వాస్తవం 

దేవునికే బాగా తెలుసు. ఇకపోతే ఈ 

హదీసులో దైవప్రవక్తకు ఆతిథ్యమిచ్చిన 

అన్సార్‌ వ్యక్తి అబుల్‌ హైసమ్‌ బిన్‌ 

తీహాన్‌ (రజి) అని తిర్మిజీ, తదితరుల 

ఉల్లేఖనాల ద్వారా తెలుస్తోంది. 


(సహీహ్‌ ముస్థింలోని పానీయాల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 
ఇస్లాం ఆవిర్భవించిన తొలినాళ్ళలో, మదీనాకు వలసవచ్చిన తరువాత కూడా దైవప్రవక్త, 
ఆయన అనుచరులు దుర్భర దారిద్ర్యాన్ని ఎదుర్కొన్నారు. వారాలు గడిచిపోయినా ఒక్కపూట 
కూడా కడుపునిండా భోజనం దొరికేది కాదు. నకనకలాడే కడుపులతో దైవప్రవక్త అనుచరులు 
ఆహారాన్వేషణలో బయలుదేరేవారు. ఎక్కడయినా తినడానికి ఎమయినా దొరికితే దాంతోనే 
తృప్తి చెందేవారు. ఒకవైపు దైవానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూనే మరోవైపు తాము తిన్న 
ఆహారానికి ప్రళయదినాన లెక్కచూపవలసి ఉంటుందని భయంతో బ్రతికేవారు. 
498. హజ్రత్‌ ఖాలిద్‌ బిన్‌ ఉమైర్‌ అదవీ 
(రజి) కథనం : ఒకసారి ఉత్పా బిన్‌ 
గజ్‌వాన్‌ మాముందు ప్రసంగించారు. 


we 8 ™ 


ల qu) రయ ఒహ డం :JG 


ఆయన బస్రా ప్రాంతానికి గవర్నర్‌గా 
ఉండేవారు. తన ప్రసంగానికి ముందు 
దేవుణ్ణి స్తుతించి ఆ తరువాత ఇలా 


అన్నారు 3 


a ale ఎ? hl మవ Se 
grass Ea bp Ag Ul 5౮06 
ra స గుం fr వ్‌. eid స 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


“నిస్సందేహంగా ప్రపంచం తన ముగిం 
పుని ప్రకటించుకున్నది. బహువేగంతో 
వెనుదిరిగింది. పాత్రలో మిగిలిపోయిన 
పానీయంలా ఉంది ఇప్పుడు దాని 
పరిస్థితి. త్రాగేవాడు మిగిలిపోయింది 
(కూడా) తాగేస్తాడు. మీరు (ఇహలోకాన్ని 
విడి) శాశ్వతమైన (పర)లోకానికి చనిపో 
నున్నారు. కనుక మీరక్కడికి మీ దగ్గరున్న 
వుంచి వన్తువుల్ని వట్ముకెళ్ళండి. 
ఎందుకంటే నరకం అంచునుండి ఒక 
రాయిని అందులో పడవేస్తే డెబ్బై ఎళ్ళ 
దాకా అది నరకంలో పడుతూ ఉంటుం 
దని, అప్పటికీ అడుగుభాగానికి చేరుకో 
లేదని మనకు తెలియజేయబడింది. 
దైవసాక్టి! ఆ నరకం మానవులతోనే 
నింపబడు తుంది. ఆశ్చర్యంగా ఉందా?! 
అంతేకాదు, స్వర్గద్వారం వెడల్పు ఒక 
తలుపు నుంచి ఇంకో తలుపుకి మధ్య 
నలభైయేండ్ల వ్యవధి అంత దూరం 
ఉంటుందని కూడా మనకు తెలియ 
జేయబడింది. ఎదో ఒకరోజు అలాంటి 
స్వర్గం కూడా జనంతో కిక్కిరిసిపోతూ 
ఉంటుంది. 


నిజం చెప్పాలంటే (ఇస్తాం ఆవిర్భవించిన 
తొలినాళ్ళలో) దైవప్రవక్తకు తోడయిన 
ఏడుగురిలో నేను ఏడో వ్యక్తిని. ఆ 
కాలంలో మా దగ్గర తినడానికి చెట్ల 
ఆకులు తప్ప మరేమీ ఉండేవికావు. 
అవి తినటం వల్ల మా పెదాల చివర్లు 


684 


Cats pd రగ 


అస్త” 


సహ le MS 6 పయ 
సయం 9 0155 సట న. 
రీ వ ను దప “డన కట 

4s తుడు Fit ప్రీ Sh HE 
aly ASIN Cig 
ర టంక వ 91 రపు 
కల్లో మము! క్రయ ప్రా sla ప 6 
షు యస్య 2 రప తంట ప్ర! 
క వ; రట! ప్ర 

Ss It. కల. 
Chis ule Ce బవ 


జ ఆకలా 


న తమల 


CE ow bre O95 gS Gis is 
ఓ Giay మమ 515 « భా 
ఎల ర్త శమ వ స్వ! హా! 
S51 లత పేతు hn 
‘13 Ake A te; Ake Ey 
CUA jan: Jy. గ 
బాల నలత ఈమ: 

dss రావు Celi త్త ఎట! 
sy Wp be a Gli jp 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


కందిపోయేవి. ఆ రోజుల్లోనే నాకు ఓ 
దుప్పటి దొరికింది. నను దాన్ని రెండు 


685 


GENE, 
tree ఆటు! స atte ds 


Sal Nas (పయి?) 3 మై el 


భాగాలుగా చించి ఒకటి నేనుంచుకొని 
రెండోది సాద్‌ బిన్‌ అబూ వళ్లాస్‌కు 
ఇచ్చాను. మేమిద్దరం వాటిని 
లుంగీలుగా కట్టుకునేవాళ్ళం. కాని ఈ 
రోజు మనలోని ప్రతి ఒక్కరూ ఎదో ఒక 
నగరానికి అధికారులుగా ఉన్నారు. 
కనుక ఇప్పుడు నేను దేవుని దృష్టిలో 
చిన్నవాణ్బంయినవ్పటికీ మననంలో 
మాత్రం గొప్పవాడిగా ఊహించుకోవటం 
నుంచి కాపాడమని దైవాన్ని వేడుకుంటు 
న్నాను. (ముస్తిం) 

(సహీహ్‌ ముస్లింలోని ఐహిక అనాసక్తత ప్రకరణం) 


స! స్త; కట హూ. 

1. య్‌ లే! చయ a Ela 
ఏ! bs; gs tl 
ఇద పై డా ids ey 
+ =o ‘gl cell 5 ఆయీ! 
ny 


ముఖ్యాంశాలు 
ఈ హదీసులో దైవప్రవక్త 
విషయాలు వివరించబడ్డాయి. 
1. ఈ హదీసులో పరలోకాన్ని గుర్తుచేసి నరకశిక్ష గురించి హెచ్చరించటం జరిగింది. 
ప్రపంచం క్షీణత, వినాశం వైపు అత్యంత వేగంగా పరుగిడుతోందని చెప్పబడింది. 
స్వర్గనరకాల వైశాల్యం, వాటి బెన్నత్యాలు వివరించబడ్డాయి. 
తర్వాతి కాలంలో దైవప్రవక్త సహచరులకు కలిగిన సిరిసంపదల విస్తృతి గురించి 
ప్రస్తావించబడింది. దీనిద్వారా దేవుడు వారికి ప్రపంచంలో అధికారాన్ని ఆధిక్యతను 
ప్రసాదిస్తాడన్న వాగ్దానం నెరవేరిందని రెపిలకంది 
ర్‌: తర్వాత దైవప్రవక్త సహచరుల గుణవిశేషాలు ఈ హదీసులో పొందుపరచబడ్డాయి. 
ప్రవంచంలో అధికారం లభించిన తర్వాత కూడా వారిలో ఎలాంటి గర్వం 
పొడసూపలేదు. ఎప్పటిలాగే వారిలో వినమ్రత, అణకువ భావాలే కనిపించాయి. తమల్ని 


తాము గర్వం నుంచి కాపాడుకోవటానికి వారు ఎల్లప్పుడూ దైవసహాయం కోరుతూ 
ఉండేవారు. 


హచరుల నిరుపేద జీవనంతో పాటు ఈ క్రింది ముఖ్య 


త అగి 


6. ప్రజల దృష్టిలో గొప్పవాడు కావాలని కోరుకోరాదు. అల్లాహ సన్నిధిలో గొప్పవాడుగా 
అవ్వాలని కోరుకోవాలి. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 686 


499. హజ్రత్‌ అబూ మూసా అష్‌అరీ 
(రజి) కథనం : ఒకసారి ఆయిషా (రజి. 
అన్‌హా) పైన వేసుకునే దుప్పటిని, క్రింద 
(లుంగీలాగా) కట్టుకునే మందంగా 
ఉన్న ఇంకో దుప్పటిని తీసి చూపిస్తూ, 
“దైవప్రవక్త (సల్లం) ఈ రెండు దుప్పట్ల 
లోనే తనువు చాలించార”ని చెప్పారు. 

(బుఖారీ - మున్లిం) 


రకర dks 

GFN or elt రం = Ea 
ra: Jas dls 
EI Wl TI} TUS టూ టీ! టైరు 


జ, et! తతా +, చీ త్‌ే 


(సహీహ్‌ బుఖారీలోని జివోద్‌ వ్రకరణం, 


500. హజత్‌ సాద్‌ బిన్‌ అబూ వఖ్ఞాస్‌ 
(రజి) కథనం : మొట్టమొదటిసారిగా 
దైవమార్గంలో (శత్రువులపై) బాణాలు 
విసిరిన అరబ్బు వ్యక్తిని నేను. మేము 
దైవప్రవక్త (సల్లం)తో పాటు యుద్దాలు 
చేసినప్పుడు మా దగ్గర తినడానికి హుబ్బా, 
తుమ్మ చెట్ల ఆకులు తప్ప మరేమీ 
ఉండేవి కావు. అవి తినటం వల్ల మాలో 
కొందరికి మేకపెంటికలాంటి మల 
విసర్జన జరిగేది. (పొడిగా ఉండటం 
చేత) మలం విడివిడిగా ఉండేది. 


(బుఖారీ - ముస్థిం) 


హుబ్లా, సముర్‌ అనేవి పేరుగాంచిన 
అడవివృక్షాలు. 


(సహీహ్‌ బుఖారీలోని వ్రవక్త సహచరుల మహిమోన్సతుల ప్రకరణం, న 


obs gl oy యాడు bey 0 

యణ! గ్రఫీ ల! db టు ఏ! 5) 
for rr J 9 | = క్‌ 
IF Sl Al Je ఆ pe 5 
ము Heb టీం i 4 Jats 8 
పయ రీ! కై esate ం వామ! 
వసే ఆడు పట ట్రధ యవ! 
టా! అటు lh le గ్రాంటు 
gy tial ఓ! gly Ug 


శుద ,హడి ప్ర రరర ఆ 5 పదము 


నహీవొ 


ముస్థింలోని ఐహిక అనానర్తత ప్రకరణం) 


501. హజ్రత్‌ అబూ హురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (స) ఈ 
విధంగా ప్రార్థించారు : “దేవా! 
ముహమ్మద్‌ కుటుంబానికి పూటకు 


] జోల పన శో ర్‌ం - 
24:3 3 pre JG JG cae 
cle Gis ts మచే ల్‌ G5) pa 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 687 రం కాలా 


శ 


సరిపోయేటంత ఉపాధిని ప్రసాదించు 
చాలు.” (బుఖారీ - ముస్లిం, 
భాషావేత్తలు, పదకోవిదులు 'ఖూత్‌ అనే 


పదానికి అర్థం ప్రాణాన్ని నిలిపి ఉంచే 
టంత ఆహారమని చెప్పారు. 


Fre iG sl 


(సహీవ్‌ బుఖారీలోని (పేమైక వచనాల ప్రకరణం, నహీహ్‌ ముస్తింలోని ఐహిక 
అనానక్తత ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

దైవప్రవక్తలు ఎందుకు పుడతారు? ఆర్భాటం, యాంత్రిక జీవనం నుంచి సుఖమయమైన 
జీవితం వైపు, ప్రాపంచిక పటాటోపాల నుంచి పరలోక జీవిత వాస్తవాల వైపు ప్రజల దృష్టిని 
మళ్ళించటానికే కదా! అందుకని దైవప్రవక్తలు ముందు తాము స్వయంగా విలాసాలకు, 
భోగభాగ్యాలకు దూరంగా ఉండటానికి ఇష్టపడతారు. తమ జీవితం మీద మచ్చరాకుండా, 
తద్వారా తమ లక్ష్యం ప్రభావితం కాకుండా జాగ్రత్తపడతారు. ఆ కారణంగానే దైవప్రవక్త సల్లల్లాహు 
అలైహి వ సల్లం పై విధంగా దుఆ చేశారు. ఇందులో పండితులకు, ధర్మసందేశ ప్రదాతలకూ 
హితబోధ ఉంది. వారి జీవితాలు కూడా నిరాడంబరంగా, ప్రాపంచిక పటాటోపాల నుంచి 
స్వచ్చంగా ఉండాలి లేదా “బుద్ధిచెప్పి గడ్డి తినేవారి ప్రజలు వారిని నిందిస్తారు. ఒకవేళ 
దేవుడు వారికి సిరిసంపదలు ప్రసాదించి ఉంటే వారు దైవప్రవక్తగారి ధనిక సహచరుల 
జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలి. ధనరాశులను కూడబెట్టుకోవటం, వాటికోసం శక్తియుక్తు 
లన్నింటిని ధారపోయటం వారి జీవిత లక్ష్యం కాకూడదు. 


502. హజ్రత్‌ అబూ హురైరా (రజి) టూ మటలు హనీ లీ తం- 041 
కథనం : తాను తప్ప వేరొక ఆరాధ్యుడు డర! 6 IO ౫ లయ! త 3: 
లేని దేవుని సాక్షిగా చెబుతున్నాను. సీ ర లనీ! Je తప షు కా 


ఒకప్పుడు నేను ఆకలి బాధకు (తట్లుకో Pare 
బ AN sie మహ! క 
లేక) నేలమీద బోర్లా పడుకునేవాణ్ణి. రః స ob 


(అలాగే కొన్నిసార్లు) తీవ్రమైన ఆకలితో why ss bs రహ మ రహా! 
కడుపుకి రాళ్ళు కట్టుకునేవాణ్ణి. ఒకరోజు కకతీీ! ప్యార్‌ యయ వృషషు లీ! 
నేను జనం నడిచెదారిలో కూర్చొని C5 ers gh 6 యం hips 
ఉండగా దైవప్రవక్త (స) నా సమీపం అ Sar ల గ రత కు స్‌ టాన్‌ ధీ 
నుంచి వెళ్తున్నారు. నన్ను చూసి ఆయన 
చిరునవ్వు నవ్వారు. నా ముఖ కవళికల్సి, 


https://teluguislam.net 


హదీను కిరణాలు 


మనసులో ఉన్న బాధను అర్థం చేసుకొని 
'అబూ హురైరా! అని పిలిచారు. నేను 
సెలవియ్యండి దైవప్రవక్తా! అన్నాను. 
'నాతోరా' అని చెప్పి ఆయన బయలు 
దేరారు. నేను కూడా ఆయన వెంట 
నడిచాను. (అలా నడుస్తూ ఉండగా 
ఆయన ఇల్లు వచ్చింది.) 


ఆయన ఇంట్లోకి ప్రవేశించారు. ఆయన 
అనుమతితో నేను కూడా లోపలికి 
వెళ్ళాను. ఇంట్లో ఆయనకు పాలతో 
నిండివున్న గిన్నె కనిపించింది. “ఈ 
పాలెక్కడివి?” అని ఇంట్లోవాళ్ళని 
అడిగారు. ఫలానా అతను లేదా ఫలానా 
ఆమె మీకు కానుకగా పంపించారని 
ఇంట్లో వాళ్ళు చెప్పారు. అప్పుడు ఆయన 
“అబూహురైరా!” అని పిలిచారు. 
“సెలవియ్యండి దైవప్రవక్షా!' అన్నాను 
నేను, “నువ్వెళ్ళి అరుగు దగ్గర ఉన్న 
వాళ్ళందరినీ నా దగ్గరికి తీసుకురా అని 
ఆదేశించారాయన. 


(దైవప్రవక్త (స) దగ్గర ధార్మిక జ్ఞానం 
నేర్చుకుంటూ మస్టిీదె నబవీ) అరుగు 
దగ్గర ఉండేవాళ్ళు ఇస్తాం ధర్మ అతిథు 
లుగా భావించబడేవాళ్ళు. వారు నిరాశ్ర 
యులు. 'నా' అన్నవారెవరూ లేకుండా, 
సిరిసంపదలతో నిమిత్తం లేకుండా 
నిరాధారులుగా బ్రతికేవారు. దైవప్రవక్త 
(స) తన దగ్గరికి దానం చేయబడిన వస్తు 
వేదయినా వస్తే ఆయన దాన్ని సుఫ్ఫా 
వాళ్ళకే పంపించేవారు. తాను మాత్రం 


688 


Gali: 


తాయ Gl వరయ [ఉరుము య 
ధా 6౮ త్ర డషసోయ 
సరిత I త త్వర! మ 
రట Gay మీ తథ :0- హా 
నుం 3 శ! Jal sll Gah :06 dl 
pA తథ! మట! గ్రహ :౮6 6 
SEY EY రే యము డో 
స! కృత C re To గగ! 3} తత య! 
రో స్తు! స్తు ఉం రష న; 
ఆటు) టం. 
Jl ప్రేమే! డు ఈడ 5 
dE 
ES ls Ie ssi 

పా gal తే gus aia 
sl; టీ! st : లో Rs 3 య! 
st epson a తయ 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


దానిని అనుభవించేవారు కారు. కాని 
కానుకలు వచ్చినప్పుడు మాత్రం ఆయన 
సుఫ్ఫా(అరుగు)వాళ్ళను పిలిపించి ఆ 
కానుకను తానూ అనుభవించేవారు, 
వారికి కూడా పంచి ఇచ్చేవారు. 

కాని ఇప్పుడు నేనున్న పరిస్థితిలో ఆయన 
అరుగు దగ్గరున్న వారిని కూడా పిలవ 
మన్నమాట నేను సహించలేకపోయాను. 
ఆ తర్వాత మనసులోనే ఇలా అను 
కున్నాను: “అరుగు దగ్గరవున్న వాళ్ళం 
దరికీ ఈ కాసిన్నిపాలు ఏం సరి 
పోతాయి? నేనొక్కణ్ణి తాగేసినా నాక్కాస్త 
బలం వచ్చినట్టుంటుంది. వాళ్ళందరూ 
వచ్చిన తరువాత దైవప్రవక్త (స) వాళ్ళకు 
పాలు త్రాపించమని నన్నే ఆదేశిస్తారు. 
నా వంతు వచ్చేటప్పటికి పాలు 
మిగిలుంటాయన్న నమ్మకం లేదు. కాని 
దేవునికి దైవప్రవక్తకు విధేయత చూపక 
తప్పదు కదా!” 


నేను అరుగువాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని, 
పిలుచుకొని వచ్చాను. వాళ్ళు దైవప్రవక్త 
(సల్లం) అనుమతితో ఇంట్లోకి వచ్చి 
కూర్చున్నారు. ఆయన “అబూహురైరా! 
అని పిలిచారు. నేను సెలవియ్యండి 
దైవప్రవక్తా! అన్నాను. “ఈ పాల గిన్నె 
పట్టుకొని వీళ్ళందరికి పాలు త్రాపించు' 
అని ఆదేశించారాయన. నేనా గిన్నెను 
చేత్తో పట్టుకొని ఒక్కొక్కరికి ఇస్తూ 
పోయాను. ఒకతనికిస్తే అతను కడుపు 
నిండా త్రాగి ఇచ్చేవాడు. నేనా గిన్నెను 


689 


ర కాలూ 


బోధ iss న 556 (డు! 
త్రో డక ర్య fp ౮౪ ఆవ! ప 
‘Jb pt dsr :Jb al Jo UG 
యా, యన! దష ee దగ 
యు రం మాస ఆక టై య 
పటే Ee Jat 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


ఇంకొకడి చేతికిచ్చేవాణ్డీ. ఆ విధంగా 
అందరూ కడుపునిండా త్రాగిన తరువాత 
దైవప్రవక్త వంతు వచ్చింది, ఆయన 
గిన్నె చేతిలోకి తీసుకొని నా వైపు చూసి 
చిరునవ్వు నవ్వుతూ “అబూహురైరా!” 
అన్నారు. నేను “సెలవియ్యండి దైవ 
ప్రవక్తా!” అన్నాను. “ఇక నువ్వూ, నేనూ 
మాత్రమే మిగిలిపోయాం” అన్నా 
రాయన. “జెను దైవప్రవక్తా!? అన్నాను 
నేను. “కూర్చో, కూర్చొని పాలు త్రాగు” 
అంటూ (గిన్నె నా చేతికిచ్చారు). నేను 
కూర్చొని త్రాగాను. ఆయన ఇంకా 
త్రాగమన్నారు. నేను మళ్ళీ త్రాగటం 
మొదలుపెట్టాను. ఆయన (సల్లం, 
ఇంకా త్రాగు; ఇంకా త్రాగు; అని అంటు 
న్నారు. (నేను త్రాగుతూ పోయాను) 
ఆఖరికి ఇక త్రాగలేక, “మీకు సత్య 
ధర్మం ఇచ్చిపంపిన దేవుని సాక్షిగా 
చెబుతున్నాను. నా కడుపులో ఇక దీనికి 
ఎమాత్రం చోటు లేదు” అని అన్నాను. 
అప్పుడు ఆయన “ఎది, ఆ గిన్నె 
ఇటివ్వు” అన్నారు. నేను పాలగిన్నె 
ఆయన చేతికందించాను. ఆయన 
దేవుణ్ణి స్తుతించి, ఆయన పేరుతో 
మిగిలివున్న పాలు త్రాగారు. (బుఖారీ) 


690 


ర కాగా 


తు తారు దైవ! బై 
G5 AE | మ్యట యా దవే ge 
droop ib hs Wort ty 
ఈల: రయ 4 గయ డ్రై ల 
రడి 00 al పల కతన డీ 
:Jb dl ర్వ GU ae గ el; 
04 oe అపు CG మీ 
రేక రగ Ett 2h 
CERT E Coupe) 
pb ‘Jb ఈము బీ మూ! 6 తహ 
py స; al bs oe జర 


(నహీవా బుఖారీలోని (పేమైక వచనాల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


1. ఈ హదీసులో దైవప్రవక్త మహిమతోపాటు అరుగువాసుల పట్ల ఆయనకు గల 
(ప్రేమావాత్సల్యాలు కూడా వివరించబడ్డాయి. 


2. దైవప్రవక్త (సల్లం) సదఖా సొమ్ము తినేవారు కాదు. కానుకలు మాత్రం స్వీకరించేవారు. 
కారా లై త్రీ mon 


https://teluguislam.net 


వాదీసు కిరణాలు 


GENE, 


కానుకగా లభించిన తినుబండారాలను కూడా ఆయన ఇతరులతో కలిసి భుజించేవారు. 


అతిధికి మరింత తినమని, త్రాగమని చెప్పటం అభిలషణీయం. 


3 
4. ఒక ముస్లిం వదలిపెట్టిన ఎంగిలి ఆహారపదార్థాలు తినవచ్చు, త్రాగవచ్చు. 
ర్‌ 
6 


దేవుడు పుష్కలంగా ప్రసాదించినప్పుడు కడుపునిండా తినేయటంలో తప్పులేదు. 
ముఖ్యంగా పేదవాడికి, ఆకలిగొన్నవాడికి కడుపునిండా అన్నం పెట్టడం అభిలషణీయం. 


503. హజత్‌ అబూ హురైరా (రజి) 
తనతో ఇలా చెప్పారని ముహమ్మద్‌ బిన్‌ 
సీరీన్‌ తెలియజేశారు: ఒకప్పుడు నేను 
ప్రవక్త (స) వేదికకు - ఆయిషా (రజి. 
అన్‌హా) కుటీరానికి మధ్య స్పృహ తప్పి 


త్‌ ్ర్తఓకా ఈ చాడ పతం ర య్‌ 

ETE ‘JG pal pig 
కవరు రక 6 న! శా! 
రయ pe | లత సుం పము ఎ 
క. లప యర 


పడివుండేవాణ్ణి. వచ్చేపోయేవాళ్లు నాకు 
పిచ్చి పట్టిందేమోననుకొని నా మెడ మీద 
కాలు పెట్టి చూసేవారు. నిజానికి 
నాకెలాంటి పిచ్చితనం ఉండేది కాదు. 
ఆకలికి తట్టుకోలేక నేను అలా పడి 
పోయెవాల్లి. (బుఖారీ, 


ర U3 Ds లో S23 pr 


gl ely. బ్రమ! సట TOE 


(నహీవా బుఖారీలోని ఎతెసామ్‌ వకరణం) 


504. హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా) 
కథనం : దైవప్రవక్త (సల్లం) మరణించిన 
కాలం నాటికి ఆయన కవచం ముప్ఫై 
'సా'ల బార్లీ ధాన్యానికి బదులుగా ఓ 
యూదుడి దగ్గర తాకట్టుపెట్టబడి 
ఉంది. (బుఖారీ - ముస్లిం) 


(సహీహ్‌ బుఖారీలోని జిహాద్‌ ప్రకరణం, న 


lye dl poy పేయి ప్రత్య ం రి+ . 

ఓం త్త ఏ! రం హైప JG 

ప్రై 26 3 op Gos యా bas 
అశం ప్రయా జాడీ 


హీవ్‌ ముస్తీంలోని వాణ్‌జ్య ప్రకరణం) 
ముఖ్యాంశాలు 


దైవప్రవక్త గారి నిరాడంబర జీవితానికి, ఐహిక నిరపేక్షా భావానికి ఈ హదీసు ఓ 
మచ్చుతునక మాత్రమే. ఆయన త్యాగమయ జీవితంలో ఇలాంటి సంఘటనలు కోకొల్లలుగా 
ఉన్నాయి. ఆయన అనుంగు అనుచరుల్లో అనేకమంది ధనవంతులున్నప్పటికీ ఆయన 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 692 


ర కాలా 


వారినుండి ధనం అప్పు తీసుకోవటానికి కూడా మనస్కరించేవారు కారు. అనుచరులు తనకు 
ఇచ్చిన అప్పుని తిరిగి వాపసుతీసుకోరని ఆయనకు తెలుసు. ఇది ఆయనకు నచ్చేదికాదు. 
అందుకే ఆయన ముస్లిమేతరుల నుండి అప్పు తీసుకునేవారు. 


505. హజ్రత్‌ అనస్‌ (రజి) కథనం : దైవ 
ప్రవక్త (స) బార్లీ ధాన్యానికి బదులుగా 
తన కవచాన్ని తాకట్టుపెట్టారు. 
నేనాయన దగ్గరికి బార్లీ రొట్టె, కరగబెట్టిన 
కొవ్వు తీసుకొని వెళ్ళాను. ఆ కొవ్వు కూడా 
కాస్తంత పాడయిపోయినట్లే ఉంది. 
ఆయన తరచూ ఇలా అంటుండేవారు, 
“ముహమ్మద్‌ కుటుంబంలో ఉదయం, 
సాయంత్రం కలిపి మొత్తం ఒక సా 
ధాన్యమైనా ఉడకవు.” మరి చూడబోతే 
ఆయన కుటుంబంలో మొత్తం తొమ్మిది 
ఇళ్ళు ఉండేవి. (బుఖారీ) 


de Wl 5 ల్లో! రూం 909 
కాసు కేక క్రీ! ప్రవ వ iO 
పేడ! (ఇ 5 8 4 yes మ 
pale కా. wa 6 పు 
ము నటే మ! స్త tle చమట 
ను (వు!) ట్రం! 50 , 
(షి 3 [ రు! సవమ! స స్ట! 
దం కపాల! Lally జ 
పేయి! 


(నహీవ్‌ బుఖారీలోని వాణీజ్యా ప్రకరణం) 


506. హజ్రత్‌ అబూ హురైరా (రజి) 
కథనం : నేను డెబ్బై మంది సుప్ఫా విద్యా 
ర్టుల్ని చూశాను. వారిలో ఎవరి దగ్గరా 
ఒంటికి చాలినంత బట్టకూడా ఉండేది 
కాదు. కొందరి దగ్గర ఒక లుంగీ 
మాత్రమే ఉండేది. మరికొందరి దగ్గర 
ఒక దుప్పటి ఉండేది. దాన్ని వాళ్ళు 
భుజాల మీద కట్టుకునేవారు. అది 
కూడా పిక్కల దాకా లేదా గిలకల దాకా 
వచ్చేది. ఆచ్చాదనం తొలగిపోతుందే 
మోనన్న భయంతో వాళ్ళు ఆ దుప్పటిని 
చేత్తో ముడుచుకొని పట్టుకునేవారు. 


(బుఖారీ, 


వతు పడి ల త్రం - 0! 1 

ల ఈ జు దస వీ ‘Jb cas 

S51 Uy cis, she ps pie et 

Ge gel hs 4 Us Uf; 

ల్ల ఉక అవరు యు ద్రవం 
bios gE 


టలు. Core 


sol ష్‌ the an 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


507. హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా) 
కథనం : దైవప్రవక్త (స) పరుపు తోలుతో 


తయారుచేయబడింది. అందులో 
పలుచటి ఖర్జూర చెట్ల బెరడు నింపబడి 
ఉండేది. (బుఖారీ) 


(సహీహ్‌ బుఖారీలోని (పేమైక వచనాల 


508. హజ్రత్‌ ఇబ్నె ఉమర్‌ (రజి) కథనం: 
ఒకసారి వేము దైవప్రవక్త (సల్లం) 
తోపాటు కూర్చొని ఉండగా ఒక అన్సార్‌ 
వ్యక్తి వచ్చాడు. అతను దైవప్రవక్త (స)కు 
సలాంచేసి తిరిగి వెళుతుండగా ఆయన 
అతన్నుద్దేశించి, “ఓ అన్సారీ సోదరా! నా 
సోదరుడు సాద్‌ బిన్‌ ఉబాదా ఎలా 
ఉన్నాడని అడిగారు. క్షేమంగానే ఉన్నా 
రని చెప్పాడా వ్యక్తి. అప్పుడు దైవప్రవక్త 
(స) “ఆయన్ని పరామర్శించటానికి 
(నాతోపాటు) ఎవరొస్తారు?” అంటూ 
లేచి నించున్నారు. మేము కూడా 
ఆయనతోపాటు లేచి నించున్నాం. 
అప్పుడు మేము పదిమందికి పైనే 
ఉన్నాం. మా దగ్గర చెప్పులుగాని, 
మేజోళ్లుగాని, టోపీలుగాని ఏమీ లేవు. 
(ఆఖరికి ఒంటిమీద) చొక్కాలు కూడా 
లేవు. ఆ కంకర నేలమీద అలాగే 
నడుస్తూ ఆయన దగ్గరికి చేరుకున్నాం. 
(మమ్మల్ని చూసి) ఆయన ఇంటివాళ్ళు 
ప్రక్కకు తప్పుకున్నారు. అప్పుడు 
దైవప్రవక్త (సల్లం), ఆయన వెంట వెళ్ళిన 
సహచరులు సాద్‌ బిన్‌ ఉబాదాను దగ్గరి 
కెళ్ళి పరామర్శించారు. (ముస్తిం) 


693 CAEN, 


te! Cn 
dss: ఒం వయా 


ప్రకరణం, 

వత! లం Ei ids ఆటో 
శ యుల బయ! స్మ ప్రమ్ర క! 
శక్త టీ! ల de Lai హో 
మడ సో క టయ! ప్ర 
పే. లైల 2 ‘Js se 


EY dl) 
గప్‌ కయ ప ROT > 


మాడ ఉష ప్రస యూ మా 
Y3 6 15 GU Yj (లు 
యా సరి! యు ఛో ఆ మే 
Ges Wp 5 Fe శయ 
రు హ్రీ! త. మ్ల 4! (కీ 


లం 


los: శ 


(సహీవా మునసీంలోని జనాయెజ్‌ ప్రకరణం) 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 694 


509. హజ్రత్‌ ఇమ్రాన్‌ బిన్‌ హుసైన్‌ 
(రజి) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) 
ఇలా ప్రవచించారు : మీలోనా జీవిత 
కాలంలో ఉన్నవారే అందరికన్నా 
శ్రేషులు. ఆ తరువాత మీ కాలానికి 
సమీపంలో ఉండేవారు శ్రేష్టులు. ఆ 
తరువాత వారికి సమీపంలో ఉండేవారు 
(తరువాతి తరాల వారందరికన్నా) 
శ్రేష్టులు - దైవప్రవక్త (సల్లం) తన జీవిత 
తరువాత రెండు కాలాలను 
ప్రస్తావించారా లేక మూడు కాలాలను 
ప్రస్తావించారా అన్న విషయం నాకు 
గుర్తులేదు - ఆ తరువాతి కాలంలో 
ఇతరులు అడగకముందే తమంతట 
తాము సాక్ష్యాలు చెపి బృవారు పుడతారు. 
వారు నమ్మకద్రోహులై ఉంటారు. 
వారిలో నిజాయితి అన్న మాటే 
ఉండదు. వారు మొక్కుబడులు చేసు 
కుంటారు కాని వాటిని నెరవేర్చరు. 
(ప్రాపంచిక భోగలాలసకు అలవాటు 
పడి) బాగా బలిసి లావుగా కనిపిస్తారు. 

(బుఖారీ - ముస్లిం, 


కాలం 


(సహీహ్‌ 
మహిమోన్సతుల ప్రకరణం, 


ముఖ్యాంశాలు 


బుఖారీలోని సాక్ష్యాల ప్రకరణం, స హీహ్‌ ము 


Gal, 
ర్రాలీ! రః oles 03-04 
Brrr ra 
ప నూ. జే జట్‌ దయా 
JG gs: big dt 
(కయప రష సక ర్య! 
సు పయ ర్య 


Ee Y3 535053 (రికో 


dle Gi రం pew, _ { 
స్టింలోని ప్రవక్త సహచరుల 


ఈ హదీసులో మూడు కాలాలను అత్యంత శ్రేష్టమైన కాలాలుగా అభివర్ణించటం 
జరిగింది. మొదటిది : దైవప్రవక్త (స) జీవిత కాలం. రెండోది : ప్రవక్త సహచరుల అనుయాయుల 
(తాబయీన్ల) కాలం. మూడోది : తాబయీన్ల అనుయాయుల కాలం. మొత్తానికి ఈ మూడు 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 695 రా కార 


కాలాల్లోనూ ఇస్తాం ధర్మం మూడుపువ్వులు, ఆరుకాయలుగా విరాజిల్లింది. ప్రజల్లో దైవభీతి, 
ధర్మపరాయణతా భావాలు మెండుగా ఉండేవి. ధర్మవిరోధులు వ్యాపింపజేసే దురాచారాల 
(బిద్‌అత్‌ల)కు నిలువ నీడ లేకుండేది. కాని దైవప్రవక్త (సఅసం) చెప్పినట్లుగానే ఆ తరువాతి 
కాలాల్లో క్రమంగా ప్రజల భక్తీవిశ్వాసాలు క్లీణిస్తూపోయాయి. వారిలో ఆచరణా భావం 
సన్నగిల్లింది. 
510. హజ్రత్‌ అబూ ఉమాోమా (రజి) ష్య పటే లు - 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా ETE కట Jy JG :06 we 
ప్రబోధించారు : “ఓ మనిషీ! మిగిలి dis Us ప్రైజ్‌ రు ల్‌ రు 
పోయిన ధనాన్ని దైవమార్గంలో ఖర్చు ఎప గూ హా 1; తు క ఏ షప 
పెడితే దానివల్ల నీకు ప్రయోజనం లు ధమని! sl) థప్‌ వ్రు se 
కలుగుతుంది. ఒకవేళ నువ్వు దాన్ని “తా దా 
నిల్వచేసి ఉంచుకుంటే దానివల్ల నీకే 
నష్టం. నీకు చాలినంత ధనాన్ని ఉంచు 
కుంటే మాత్రం నువ్వు నిందార్హుడివి 
కావు. (అయితే) ఖర్చుపెట్టేటప్పుడు నీపై 
ఆధారపడివున్న వారితోనే మొదలు 
పెట్టాలిసుమా! 

(తిర్మిజీ దీనిని ఉల్లేఖించి హనన్‌గా పేర్కొన్ఫారు.) 


(నహీవా మున్లింలోని జకాత్‌ ప్రకరణం, నుననె తిర్మిజీలోని ఐహిక అనానక్తత 
అధ్యాయాలు). 


ముఖ్యాంశాలు 

మనిషి తన దగ్గర తన ఆలుబిడ్డల ఖర్చులకు సరిపోయేటంతటి ధనాన్ని నిల్వ 
ఉంచుకోవటంలో తప్పులేదు. పైగా ఇది చాలా అవసరం కూడా. అయితే అవసరానికి మించి 
ధనం కూడబెట్టటం మాత్రం ఖండించదగిన విషయం. ఎందుకంటే ఇది ప్రాపంచికంగా, 
- పారలౌకికంగా రెండు విధాలుగానూ మానవులకు నష్టకరమే. ప్రపంచంలో ధనం కూడబెట్టటం 
వల్ల సంపద ప్రవాహం నిలిచిపోయి ఆర్థిక వ్యవస్థలో అనేక వైపరీత్యాలు చోటుచేసుకుంటాయి. 
ఇది ఎన్నో సామాజిక దుష్పరిణామాలకు దారితీయవచ్చు. ఇకపోతే ప్రపంచంలో జకాత్‌ 
చెల్లించకుండా ధనం కూడబెట్టే పిసినారి పుంగవులకు పరలోకంలో బాధాకరమైన శిక్షల 
రుచిచూడక తప్పదు. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


511. హజ్రత్‌ ఉబైదుల్లాహ్‌ బిన్‌ మిహ్‌సన్‌ 
అన్సారీ ఖుతమీ (రజి) కథనం ప్రకారం 
దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రబోధించారు: 
మీరు మీ ఇంట్లో (మానసిక) ప్రశాంత 
తతో, శారీరకమైన ఆరోగ్యంతో ఉండి, 
మీ దగ్గర ఆ రోజుకి సరిపోయే ఆహారం 


ఉంటే చాలు మీకు ప్రాపంచిక వస్తు 


సరంజామా అంతా దొరికి పోయినట్లే.” 


Gk, 
ప్రదమ స్మ శ! పము ద్రం 6 
లత మూ ఉక ప్ర! క 
ఆయ ట్ర టా కక త ర్వా ౮5 
టన్‌ ఓ తయ Gh ఆయ సో తో 
(య్యథయ! దబ దోప poe 
సే Gis Ey gel 6% 


(తిర్మిజీ దనిని ఉల్లేఖించి హసన్‌గా పేర్కొన్నారు.) 
(సుననె తిర్మిజీలోని ఐహిక అనాసక్తత అధ్యాయాలు) 


ముఖ్యాంశాలు 


శరీరారోగ్యం, మానసిక ప్రశాంతతలతోపాటు ఓ పూట కడుపునిండా అన్నం దొరకటం 
నిజంగా మహా అదృష్టం. ఆరోగ్యం, మనశ్శాంతే కరువయిపోయినప్పుడు మనిషి దగ్గర ఎనలేని 
సంపదలున్నా ఎం ప్రయోజనం? ధనం మానసిక అశాంతిని దూరం చేయలేదు. మనిషి 


ఆయుష్షునూ పెంచలేదు. కనుక మనిషి ప్రాపంచిక సిరిస 


౦పదల కోసం అర్రులు చాచేబదులు 


సహనాన్నీ, తృప్తినీ అలవరచుకోవాలి. అందులోనే అతనికి సుఖశాంతులు లభిస్తాయి. 


512. హజ్రత్‌ అబ్దుల్లాహ్‌ బిన్‌ అమ్‌ బిన్‌ 
ఆస్‌ (రజి) కథనం ప్రకారం దైవప్రవక్త 
(సల్లం) ఇలా ప్రవచించారు : ఇస్తాం 
స్వీకరించి, తగినంత ఉపాధిని పాంది, 
దేవుడు ప్రసాదించిన దానితోనే తృప్తి 
చెందినవాడు ముక్తి పొందాడు. (ముస్థిం/ 


(నహీవా ముస్తింలోని జకాత్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


FI రా టే! he bey రి 11 

harm lage dl 5) pel! 

జు తత) న! ప్ర హు! నగా ‘JU 
pee els CTW AS; bus 


విజయమంటే పరలోకంలో దేవుని కరుణాకటాక్షాలు పొందటం. దేవుని కారుణ్యం 


పొందటానికి ఇస్లాం మాత్రమే ఏకైక మార్గం. దురదృష్టవశాత్తు మనిషికి గనక ఇస్లాం భాగ్యం 
లభించకపోతే ఇక భూమండలం నిండా సిరిసంపదలు కూడా పరలోకంలో మనిషికి విజయాన్ని 
సాధించి పెట్టలేవు. పైగా ప్రపంచంలో కళ్లు మూయటంతోనే దైవశిక్ష అతన్ని తన అదుపులోకి 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 697 GaN, 


అ 


తీసుకుంటుంది. అతన్ని నరక సంకెళ్ళతో బంధించటం జరుగుతుంది. ఆ విధంగా అతను 
ఘోర పరాజయం పాలౌతాడు. 

మరొక విషయం, దైనందిన జీవితావసరాలు తీరిపోయేటంతటి ధనంతోనే తృప్తి 
చెందటం జీవితంలో సుఖసౌఖ్యాలకు ఆయువుపట్టు. ప్రాపంచికమైన దురాశ, అత్యంత 
ఎక్కువగా ధనం సంపాదించాలన్న కోరిక మనిషికి మనశ్శాంతి లేకుండా చేస్తాయి. అందుకే 
ఒక హదీసులో “సిరిసంపదల విస్తృతి కలిమి కాదు. మనసులోని నిరపేక్షాభావమే అసలు 
కలిమి” అని చెప్పబడింది. (ఈ హదీసు ముందు రాబోతోంది. 522వ హదీసు చూడండి). 


513. దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రవచిస్తుం (| పయ మ ట్ర 017 
డగా తాను విన్నానని హజత్‌ అబూ 

ముహమ్మద్‌ ఫజాలా బిన్‌ ఉబైద్‌ అన్సారీ 
(రజి) తెలియజేశారు : ఇస్లాం భాగ్యం ఈటల య లజ కక్ష న స్క 
లభించి, జీవితం గడిచిపోయేటంత (బ్ర bus (యూ లత pty 
ఉపాధిని పొంది, దాంతో తృప్తి చెందిన పా యా :లేయ దహ! క్రై 
వాడికోసం శుభవార్త ఉంది. (తిర్మిజీ గో 
దీనిని ఉల్తేఖించి “హసన్‌' “సహీహ్‌'గా 


పేర్కొన్నారు). 


ముఖ్యాంశాలు 

ఈ హదీసులో 'తూబా' అనే పదం వచ్చింది. నిఘంటువుపరంగా దీనికి శుభవార్త అని 
అర్థం. అయితే స్వర్గాన్ని కూడా తూబా అని పిలుస్తారు. మరికొన్ని ఉల్లేఖనాల ద్వారా స్వర్గంలో 
ఒకానొక చెట్టుపేరు తూబా అని తెలుస్తోంది. ఏది ఏమైనా ఇస్లాం ధర్మాన్ని నిక్కచ్చిగా ఆచరించి, 
దేవుడు ప్రసాదించిన ఉపాధితో తృప్తిపడి, ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ జీవితం 
గడిపేవాడికి స్వర్గసుఖాల శుభవార్త ఉందన్నమాట మాత్రం వాస్తవం. 


రాజే cae టీ! జం డ్రి! యః 


514. హజ్రత్‌ ఇబ్నె అబ్బాస్‌ (రజి) వీ ర్ట పాటూ రో! రాం - 911 
కథనం: దైవప్రవక్త (సల్లం) వరుసగా ద సక స ర SS :JG Les 
కొన్ని రేత్రులపాటు పస్తులు గడిపేవారు. Sas i; ’ yb మ హెయి! పి! ఫ్రైర్లీ 
ఆయన కుటుంబీకులకు కూడా రాత్రి జ J 
భోజనం లభించేది కాదు. వారు కాల igo హలా - 2 on 
ఎక్కువగా యవల రొట్టెలు తినేవారు. ఈ మ్‌ a 
(తిర్మిజీ దీనిని ఉల్లేఖించి హసన్‌, రో 
సహీహ్‌గా పేర్కొన్నారు). 

(నుననె తిర్మిజీలోని ఐహిక అనాసక్తత అధ్యాయాలు) 


https://teluguislam.net 


హదీను కిరణాలు 


515. హజ్రత్‌ ఫజాలా బిన్‌ ఉబైద్‌ (రజి) 
కథనం : దైవప్రవక్త (స) ప్రజలకు నమాజ్‌ 
చేయించినప్పుడు (వెనుక) పంక్తుల్లో 
నించున్న వారిలో కొంతమంది ఆకలితో 
(సొమ్మసిల్లి) పడిపోయేవారు - సుష్పా 
వాళ్ళే వారు - పల్లెటూరి బైతులు 
వాళ్ళను అలా పడిపోవటం చూసి 
పిచ్చోళ్ళనేవారు. దైవప్రవక్త (సల్లం) 


698 


ర కాళ 


పయ ఈ పేట్‌ బాల - 8 
| ఏత శక్త ఉ రేం వీ! cae నూ 
ఛో గక రా రేటా పట్లు wt le 
iE నప ఇ iolas| ప్రా వు! 
రకా రువ! రేవ యం సె! 
య! ప! ds he bf gee 
ఊప ఆ పష ఫ్ర ‘JG టి! 
ల స 3155 dl EE ట్య 


నమాజ్‌ ముగించిన తరువాత వారి 
వైపునకు తిరిగి, “దేవుని దగ్గర మీకు 
ఎంత పుణ్యం లభిస్తుందో తెలిస్తే మీరు 
ఇంతకన్నా ఎక్కువ అగత్యాన్ని, ఆకలిని 
తట్టుకోవటానికి ఇష్టపడతారు” అని 
చెప్పేవారు. 


ద OTe క్‌ అఆ gel ely) 
SE fn nod, Ao oe 
hl ply SU: Lash 


(తిర్మిజీ దనిని ఉల్లేఖించి దృఢమైనదిగా పేర్కొన్నారు) 
(సుననె తిర్మిజీలోని ఐహిక అనానక్తత అధ్యాయాలు) 


ముఖ్యాంశాలు 

ధార్మిక విద్యనభ్యసించే విద్యార్థులకు ఇందులో గొప్ప గుణపాఠం ఉంది. వారు 
పాఠశాలలను ఎంచుకునేటప్పుడు సౌకర్యాలు, సదుపాయాలు, స్కాలర్‌షిప్పులు పుష్కలంగా 
దొరికే పాఠశాలలను ఎంచుకోరాదు. భోజన సదుపాయాలు, ఇతరత్రా సౌకర్యాలు లేకున్నా 
ఉన్నత విద్యా ప్రమాణాలతో ఉత్తమ శిక్షణను అందించే పాఠశాలలను మాత్రమే ఎంచుకోవాలి. 
ధార్మిక విద్యార్ధులకు ఈ హదీసు బోధించే మరొక విషయం ఎమిటంటే, ఆర్థికపరమైన 
ఇబ్బందులు ఎదురైనప్పుడు పస్తులతోనయినా కాలం గడపాలికాని ప్రజలముందు చేయి 
చాపకూడదు. సుప్ఫా విద్యార్థుల నడవడికను అందుకు ఆదర్శంగా తీసుకోవాలి. విద్యార్థి దశలోని 
నిరపేకాభావం మనిషిని జీవితాంతం నిరపేక్షాపరునిగా, సహనశీలునిగా ఉంచుతుంది. ఈ 
దశలో అడుక్కునే అలవాటు జీవితాంతం అదే నీచమైన అలవాటుకి గురిచేస్తుంది. సహనం, 
తృప్తి, నిరపేక్షాభావంలోనే పండితుల గౌరవమర్యాదలు ఇమిడి ఉన్నాయి. అంతేగాని ప్రజల 
జేబులవంక ఆబగా చూడటంలో, వారి ముందు ముష్టెత్తుకోవటంలో లేదు. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


516. దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రబోధి 
స్తుండగా తాను విన్నానని హజ్రత్‌ అబూ 
కరీమా మిఖ్‌దామ్‌ బిన్‌ మాదీ కరిబ్‌ 
(రజి) తెలియజేశారు : మనిషి నింపుకునే 
పొట్టకన్నా నికృష్ణమయిన కంచం 
మరొకటి లేదు. మనిషి వెన్నెముకను 
నిలిపి ఉంచటానికి కొన్ని ముద్దల తిండి 
చాలు. ఇంకా ఎక్కువ తినటం తప్పదను 
కుంటే మొత్తం కడుపులో మూడో 
వంతును అన్నం కోసం మరో మూడో 
వంతును నీళ్ళకోసం, ఇంకో మూడో 
వంతును శ్వాసకోసం కేటాయించు 
కోవాలి. (తిర్మిజీ దీనిని ఉల్లేఖించి 
“హసన్‌' కోవకు చెందినదిగా పేర్కొ 


న్నారు.) 


699 


a ot యు! WS yl yey 011 

ee Jb టూ dl ధ్ర చుస్తూ 
ry TW 6 లేస్‌ జక వ! bs 
SS GS ol tie gk గ 
లర Us y NU db “ae ప్రే 2 es 
“ఉప షి cals) IE wil 
oo de సీతే sli ll 1 


(సుననె తిర్మిజీలోని ఐపొక అనాసక్తత అధ్యాయాలు) 


517. హజ్రత్‌ అబూ ఉమామా ఇయాస్‌ 
బిన్‌ సాలబా అన్సారీ హారిసీ (రజి) 
కథనం : ఒకరోజు దైవప్రవక్త (సల్లం) 
ముందు ఆయన అనుచరులు ప్రాపం 
చిక భోగభాగ్యాల గురించి ప్రస్తావిం 
చారు. అపుడు ఆయన తన 
సహచరుల నుద్దేశ్యించి, “మీరు వినటం 
లేదా? మీరు వినటం లేదా? నిరాడం 
బరత విశ్వాసంలో అంతర్భాగం. నిస్సం 
దేహంగా నిరాడంబరత విశ్వాసంలో 
అంతర్భాగం అని అన్నారు. అంటే 


ఆడంబరాలతో కూడుకున్న వస్తువులకు 
దూరంగా ఉండటం అని ఆయన 
ఉద్దేశ్యం. (అబూ దావూద్‌) 


తః! ola bul loss 01౪ 
od i IG 
Mans LUE JG 
COA Yh: dO) Gi 
ర guy స హు! dS] Os 
ely) ఎమ: gs yt: రః స 
lo yl 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 700 Gada, 


6 9 లజ ల y ఈగల 1 
బజాజా' అంటే మనిషి బాహ్య వ. రేం. 


అవతారం బాగా ఉండకపోవటం Se ae టల 
పప్పల! సట్‌ P| 1; 
ఖరీదైన వస్త్రాలు వాడకుండా ఉండటం wae ల yi 


గ్‌ చం 
అని అర్థం. భాషావేత్తల దృష్టిలో 'ముత వంత యత పేతు 

ఖహ్హిల్‌' అంటే పొడి ఆహారం తింటూ నమ! గ్రపంం వాలా! GUL 
సౌఖ్యాలకు దూరంగా ఉండటం వలన రః య్‌! త్ర! గ్రహ! (ఏ యు! 
చర్మం ముడుతలు పడినవాడని అర్ధం. తయ! ల 6 ay ప్రి 


(సుననె అబూదావూద్‌లోని సంస్కార ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

మనిషికి ఐహిక సౌఖ్యాల పట్ల ఆసక్తి పెరిగిన కొద్దీ అతనిలో పరలోక చింతన సన్నగిల్లి, 
క్రమంగా ప్రాపంచిక వ్యామోహం అతన్ని ఆవహిస్తుంది. దీనికి భిన్నంగా ఆడంబరాలకు దూరంగా 
ఉండే వ్యక్తి సదా తన పరలోక జీవితాన్ని మెరుగుపరచుకునే ప్రయత్నంలోనే తలమునకలై 
ఉంటాడు. అందుకే ఈ హదీసు - మనిషి వీలైనంతవరకు నిరాడంబర జీవితాన్ని గడపటానికి 
కృషిచేయాలని ఉపదేశిస్తోంది. ఇక్కడ గమనించదగిన విషయం మరొకటుంది. నిరాడంబరంగా 
బ్రతకటమంటే అపరిశుభ్రంగా ఉండటమని అర్థం ఎంతమాత్రం కాదు. నిజానికి ఇన్లాం ధర్మం 
పరిశుభ్రత సగం విశ్వాసమని చెబుతోంది. మరలాంటప్పుడు పరిశుభ్రత ప్రాముఖ్యతను ఒక 
విశ్వాసి ఎలా కాదనగలడు? 


518. హజ్రత్‌ అబూ అబ్బుల్లాహ్‌ జాబిర్‌ త్రో ఆ 3 dl Le శా! రిం = 9 1గీ 
బిన్‌ అబ్దుల్లాహ్‌ (రజి) కథనం : ఒకసారి (మ.ఎటటటి త! కృ త! జి 


దైవప్రవక్త (సల్లం) అబూ ఉటైదా క్వ. ప్‌ ఉపా 
(రజను మాకు నాయకునిగా డక f ఆశీ ఇల 
నియమించి, మమ్మల్ని ఖురైష్‌ తెగకు. 0 le AE 

చెందిన ఒక బిడారు కోసం మాటేసి గ తయ సప వమా నప టా Ug 
ఉండమని చెప్పి పంపించారు. ఆ సంద [లభ త తప పహ దలు స్లో 
ర్భంగా ఆయన మాకు ప్రయాణంలో క న JAG 
ఒ ల స ఆ లీ క నం భ్‌ ee 
దగ్గర ఇంశేమీ లు ఉబైదా ర పల క ఇ ws 
(రజి) మాకు ఒక్కొక్క ఖర్జూర పండు. 2౮6 డో పంపే య! 
మాత్రమే ఇచ్చేవారు. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


“మరి మీరు ఆ ఒక్క ఖర్జూర పండుతో 
ఎలా గడిపేవార ని ఎవరో అడిగితే, 
దానికి సమాధానమిస్తూ ఆయన ఇలా 
అన్నారు : మేము దాన్ని చిన్నపిల్లలు 
చూషించినట్లు చూషించేవాళ్ళం. ఆ 
తరువాత నీళ్ళు త్రాగి కడుపునింపు 
కునేవాళ్ళం. అది ఆ రోజు రాత్రి వరకు 
సరిపోయేది. ఇంకా మేము మా దగ్గరున్న 
కర్రలతో చెట్ల ఆకులు రాల్చి వాటిని 
నీటిలో నానబెట్టి తినేవాళ్ళం. 


హదీసు ఉల్లేఖకులు ఇలా అంటు 
న్నారు: మేము సముద్ర తీరం వెంబడి 
ప్రయాణిస్తుండగా అక్కడ మాకు ఒక 
పెద్ద ఇసుక దిబ్బ మాదిరిగా ఉన్న 
వస్తువేదో కనిపించింది. దగ్గరికి వెళ్ళి 
చూస్తే అదో పెద్ద (సముద్ర) జంతువు. 
దాన్ని “అంబర్‌ అని పిలుస్తారు. (మా 
నాయకుడు) అబూ ఉబైదా (రజి) దాన్ని 
చూసి ముందు “ఇది మృత జంతువు 
(అంచేత తినడానికి పనికిరాదు)” అని 
అన్నారు. మరికాసేపటికి ఆయనే, 
“అయినా ఫర్వాలేదు, మనం దైవప్రవక్త 
తరపున పంపబడిన వాళ్ళం. దైవ 
మార్గంలో బయలుదేరాం. ఇప్పుడు (దీని 
మాంసం తినడం తప్ప మనకు గత్యం 
తరం లేదు. కాబట్టి తినండి” అని 
అన్నారు. 

ఆ తరువాత నెల రోజులపాటు మేము 
ఆ మాంసంతోనే గడిపాం. ఆ సమ 


GAN, 


sede ల! pL bs Gh; 
హర ఒహ! దాహ! కత స! ge 

Faro Jus Gil et 5 bp 
roe id 
Hpi Aga gy a 
పట ప్రమ heb ns 
Seb) GS El Wh; Es 
J 255 sd eas ర లవ 


లలో లోలో లో 


య! గమ సథ అయం! be lls 
మావ bg GIES Mess by yo మ్య 


Ye 


IIL టే 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


యంలో మేము మూడొందలమందిమి 
ఉన్నాం. ఆ మాంసం తిని మా శరీరాలు 
లావెక్కాయి. మేమా జంతువు కను 
గుంతల నుండి కొన్ని బుంగల నూనె 
తోడాము. ఇంకా దాని శరీరం నుండి 
ఎద్దులాంటి లేదా ఎద్దంతటి మాంసపు 
ముక్కలు కోశాము. అబూ ఉబైదా (రజి) 
మాలో పదమూడు మందిని దాని 
కనుగుంతలో కూర్చోబెట్టారు. ఇంకా 
దాని ప్రక్కటెముకల్లోనుంచి ఒక 
ఎముకను నిలబెట్టారు. మా దగ్గరున్న 
అతి ఎత్తైన ఒంటెపై అంబారి ఉంచి 
దాన్ని ఆ ఎముక సందుగుండా పోని 
చ్చారు. మేము దాని మాంసాన్ని 
ముక్కలు ముక్కలుగా కోసి ప్రయా 
ణంలో తినటానికి ఉంచుకున్నాం. 

మదీనా చేరుకున్న తరువాత మేము 
దైవప్రవక్త (స) సన్నిధికి వెళ్ళి ఆయన 
(సల్లం)5కు ఆ (వింత) జంతువు గురించి 
తెలియజేశాం. అంతా విన్న తరువాత 
ఆయన “అది దేవుడు మీ కోసం 
(సముద్రం నుండి) వెలికి తీసిన 
ఆహారం. మీ దగ్గర దాని మాంసం 
మిగిలివుంటే కాస్త మాక్కూడా తినిపిం 
చండి” అని కోరారు. అప్పుడు మేమా 
మాంసంలో కొంతభాగం దైవప్రవక్తకు 
పంపించగా ఆయన దాన్ని తిన్నారు.” 


(ముస్లిం, 


702 


a వలయ (౮ 05 రకు క్ష ఉర 
న బద న... ఇమ! త్తు 
do SbCl: Op 
beh గాకా ష్‌. WU? a 
9 cy ie i wy 
ధ్ర వ Ue గా! 

త ఆ! ఈ Gas 
TTY Agri a ps 
Jil ఆ ih, ‘Jae ye 


“3 కళ +t wy GU! తు 


న్స్‌! వా! (యట్టి రామ! పావ్‌ క 
లయ! డ్‌ 3 «Ul బాన Cin, 
iste! rw es) J: al 


w “mm 


ట్ర Gyn, J Fe dl 
ల శీ! సమే!!! : GU; ara]! 
piel dl, మ ఎ 


(సహీహ్‌ ముస్థింలోని జంతువేట ప్రకరణం) 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 703 రసా కారా 
ముఖ్యాంశాలు 

ఇస్తాం ఆవిర్భవించిన తొలినాళ్ళలో ముస్లింలకు దుర్భర దారిద్ర్యాన్ని ఎదుర్కొనవలసి 
వచ్చింది. రోజులు గడవటమే కష్టంగా ఉండేది. కొన్నిసార్లు ఒక ఖర్జూర పండు, గ్రుక్కెడు 
నీళ్ళుతాగి రోజంతా దాంతోనే గడపవలసి వచ్చేది. అయినప్పటికీ ప్రవక్త సహచరులు దైవప్రసన్నత 
కోసం దాన్ని సంతోషంతో భరించేవారు. 

ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే, ఈ హదీసు ద్వారా సముద్రపు మృతజంతువులను 
తినడం ధర్మసమ్మతమేనని తెలుస్తోంది. సముద్రపు నీరు, సముద్రపు మృతజంతువులు రెండూ 
ధర్మసమ్మతమేనని మరికొన్ని హదీసులు స్పష్టంగా పేర్కొంటున్నాయి. 
519. హజ్రత్‌: అస్మా బిన్నై భుజీద్‌ 


(రజి.అన్‌హా) కథనం : దైవప్రవక్త (సల్లం) 
చొక్కా చేతులు మణికట్ల వరకు 


మ్స చా సము! రాజం - 914 
లావ సహ రత :cJb we dl ఎం 


ఉండేవి. (అబూదావూద్‌, తిర్మిజీలు 
దీనిని ఉల్ఫేభించారు. ఇంకా తిర్మిజీ 


తా ‘JU filly sll 


రా ట్‌ 3 salt ర రష 


దనిని హసన్‌గా పేర్కొన్నారు.) యయ లు! * ge నా. వ త్తు! 
ముఖ్యాంశాలు 

అవసరానికి మించి పొడవైన దుస్తులు ధరించటం సాధారణంగా గర్వానికి చిహ్నంగా 
భావించబడుతుంది. అంతేకాదు, అటూ ఇటూ కదలటానికి, పనులు చేసుకోవటానికి కూడా 
ఇటువంటి వస్త్రధారణ ఇబ్బందికరంగా ఉంటుంది. మరోవైపు అవసరానికి మించి పొట్టి దుస్తులు 
వేసవి తాపం నుంచి, చలి తీవ్రతల నుంచి రక్షించలేవు. కనుక మధ్యేమార్గమే అత్యుత్తమ 


మార్గం. దైవప్రవక్త మార్గమూను. 


520. హజ్రత్‌ జాబిర్‌ (రజి) కథనం : 
కందక యుద్ధం జరిగిన రోజుల్లో వేము 
కందకాలు త్రవ్వుతుంటే గట్టి చట్టుబండ 
ఒకటి అడ్డం వచ్చింది (ప్రవక్త సహ 
చరులు దాన్ని పగులగొట్టలేకపోయారు). 
వాళ్ళంతా దైవప్రవక్త (సల్లం) దగ్గరికి 
వెళ్ళి, “కందకంలో ఈ చట్టుబండ అడ్డం 
వచ్చింది (ఎంత ప్రయత్నించినా 
పగలటం లేదు)” అని విన్నవించు 
కున్నారు. దానికి ఆయన “సరే, నేనే 


ws టీ! తోం Pa లాం 07 
తా తయ ప్ర 5ట్కే: 
లో! యు మ్స 
క్‌. ప్‌ a yy స్త గు! 
fb స ణ్‌ 6 kh 
రు శో కలీ! ist గో తు స 
Fol | «Jal డ్‌ ఏట గ 
త! తో oll [త Job తపప 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 704 


స్వయంగా కందకంలో దిగి ప్రయత్ని 
స్తాను” అన్నారు. 


ఆ తరువాత ఆయన లేచి నిలబడ్డారు. 
ఆ సమయంలో ఆయన (తీవ్రమైన 
ఆకలివల్ల) కడుపుకు రాయి కట్టుకొని 
ఉన్నారు. మూడ్రోజుల నుంచి మేము 
దేని రుచీ చూడలేదు. అలాంటి 
పరిస్థితిలోనే దైవప్రవక్త (సల్లం) సుత్తెతో 
ఆ చట్టుబండమీద గట్టిగా మోదారు. 
దాంతో అది ఇసుక దిబ్బలా మారి 
పోయింది. అంటే ఇసుక మాదిరిగా 
నుజ్ఞానుజ్ఞయి పోయింది. 


నేను దైవప్రవక్త (సల్లం)ను, “నేను 
ఇంటికి వెళ్ళటానికి అనుమతించండి” 
అని కోరాను. (ఆయన అనుమతి 
ఇచ్చిన తరువాత ఇంటికి వెళ్ళి) 
భార్యతో, “దైవప్రవక్త (సల్లం) (తీవ్రమైన 
ఆకలితో) ఉన్నారు. నేనాయన పరిస్థితిని 
చూసి సహించలేకుండా ఉన్నాను. నీ 
దగ్గర తినే పదార్థాలు ఎమైనా 
ఉన్నాయా?” అని అడిగాను. “మనింట్లో 
కాసిన్ని బార్లీ గింజలు, ఒక మేకపిల్ల 
మాత్రం ఉన్నాయండీ” అని చెప్పింది 
నా భార్య. నేనా మేకపిల్లను కోశాను. 
బార్లీ గింజల్ని దంచాను. ఆ తరువాత 
మాంసాన్ని కుండలో వేసి (పొయ్యి మీద) 
పెట్టాను. కాసేపటికి (రొట్టెల కోసం) 
పిండి తయారయింది, పొయ్యిమీద 
ఉన్న కుండలు కూడా ఉడకటానికి 
సిద్ధంగా ఉన్నాయి. 


అప్పుడు నేను దైవప్రవక్త (సల్లం) దగ్గరికి 


Galil, 


రబీ ద్క gly Ele బర్లు! 
Me భయ రమా తవ ఆ CE క్ష 
దమము తడు * పాడే ఠా టీ 
ము య్‌ “an డద తము! 
శక ర! యూ ణ్‌ న 
gy ge షు కం! య య్‌ ప్రీ 
నా 


అత్ర గ p33 14! Jit అ ౬1 


55 J J డ్‌ (య న ‘Ju 
13 (44 al ట్ల Y 1 I యా 
ల్‌ 3500 (టే CE 


PPV A wm” 


బీ! ౩ యు dw Gh ss 


https://teluguislam.net 


- వాదీను కిరణాలు 


వెళ్ళి ఆయనతో, “దైవప్రవక్షా! నేను 
కొంచెం భోజనం తయారుచేశాను. కనుక 
మిరు (మా ఇంటికి) దయచేయండి, 
ఒకరిద్దర్ని తమ వెంట తీసుకురావచ్చు” 
అని అన్నాను. “ఆ అన్నం ఎంతుంది?” 
అని అడిగారు దైవప్రవక్త (సల్లం). 
నేనాయనకు దాని గురించి వివరంగా 
తెలియజేశాను. అందుకాయన “చాలా 
ఎక్కువే ఉంది, బ్రహ్మాండమైన అన్నం 
తయారు చేశావ్‌. నేనొచ్చేదాకా పాయ్యి 
మీద నుంచి కుండలు దించవద్దు, కాగు 
గంపనుండి రొట్టెలు కూడా తీయవద్దు, 
ఈ విషయం నీ భార్యతో చెప్పు అని 
అన్నారు. ఆ తరువాత ఆయన (తన 
సహచరులందరితో) “పదండి” అని 
అన్నారు. ఆయన పిలుపు విని ముహా 
జిర్లు, అన్సార్లందరూ బయలుదేరారు. 


నేను తొందరతొందరగా ఇంటికి వెళ్ళి 
మా ఆవిడతో “దేవుడే మమ్మల్ని కాపా 
డాలి. దైవప్రవక్త (స), ఆయన వెంట 
ముహాోజిర్లు, అన్సార్లు అందరూ బయలు 
దేరి వస్తున్నారు” అని చెప్పాను. అప్పుడు 
మా ఆవిడ నాతో “దైవప్రవక్త (సల్లం) 
అన్నం ఎంతుందని అడిగారా?” అని 
అంది. నేను అడిగారని చెప్పాను. 

దైవప్రవక్త (సల్లం) తన సహచరు 
లందరితో, “లోపలికి వచ్చేయండి, 
ఇరుకు ఇరుకుగా కూర్చోకండి” అని 
అన్నారు. ఆ తరువాత ఆయన రొట్టెల్ని 
ముక్కలు ముక్కలుగా చేసి వాటి మీద 
మాంసాన్ని ఉంచుతూ పోయారు. 


705 CAN, 


a 


[ఆటో రోం యీ 5341; స 
‘Jb న. త OTE fr ష్య 
త్త (ae కయ స్త . 
ఎమ లో Vas ds య్‌. 
ఖో రూ is 15} Mr oa 
ag iE ge ల 
‘Jw లో se) ne Es తప్పు 
య! ఎ! సక్‌ Gils 3 1a య 
a te దో a 
el ర ఓహ tess = 
గ 1 (మయి Urs గా టీ! he 


https://teluguislam.net 


హదీను కిరణాలు 


కుండలోనుండి మాంసాన్ని, కాగుగంప 
నుండి రొబ్టెల్ని తీసిన తరువాత (వెంటనే) 
వాటిని మూసేవారు. ఆ రొట్టెలు, 
మాంసాన్ని సహచరులకు పంచిపెట్టే 
వారు. ఆ తరువాత మళ్ళీ తీసి (మిగిలిన 
వారికి) ఇచ్చేవారు. ఆ విధంగా ఆయన 
రొట్టెల్ని ముక్కలు ముక్కలుగా చేసి 
వాటిమీద మాంసాన్ని ఉంచి అందరికీ 
ఇస్తూ పోయారు. సహచరులందరూ 
కడుపునిండా తిన్న తరువాత కూడా 
ఆహారపదార్థాలు మిగిలిపోయాయి. 
చివర్లో ఆయన మా ఆవిడతో “ఈ అన్నం 
తిను, ఇతరులకు కూడా కానుకగా 
ఇవ్వు. ప్రజలు ఆకలితో ఉన్నారు” అని 
అన్నారు. (బుఖారీ - ముస్లిం 


వేరొక ఉల్లేఖనం ప్రకారం హజ్రత్‌ జాబిర్‌ 
(రజి) ఇలా అంటున్నారు : కందకాలు 
(తవ్వుతున్న రోజుల్లో దైవప్రవక్త (సల్లం) 
వివరీతమైన ఆకలితో ఉండటం 
గమనించి నేను మా ఆవిడ దగ్గరికి వెళ్ళి, 
“దైవప్రవక్త (స) విపరీతమైన ఆకలితో 
ఉన్నట్లు కనిపిస్తున్నారు. నీ దగ్గర (తినే 
వస్తువులు) ఏమైనా ఉన్నాయా?” అని 
అడిగాను. ఆమె నాకు ఒక సంచి తీసి 
చూపించింది. అందులో ఒక “సా' బార్లీ 
ధాన్యం ఉన్నాయి. మా ఇంట్లో ఒక 
పెంపుడు మేకపిల్ల కూడా ఉంది. నేను 
దాన్ని జిబహ్‌ చేశాను. మా ఆవిడ బార్లీ 
గింజలు విసరి పిండి తయారు చేసింది. 
నేను మాంసం కోసినంతసేపట్లో నా 
భార్య బార్లీ విసరి పిండి తయారుచేసి 
ఉంచింది. అప్పుడు నేను మాంసాన్ని 


706 


ము దీర ఉం ప్రై 


Gai, . 
ప్ర sie oe te ss Ur 
Ra] sib; Gi gop య 


oi Gil, ls ల్‌! వు 


స్తో al Jd తో! డు టట్లు 
సో il Jy gah గే గే 
నర భా ల 


త్‌ 


Oe Tn Wet ee 


Gp Jw 4 4 రు రజో cds 
ర్‌ నా కా 5] (తయో Jl 
SED ii Jw (య్య యమా 
కష టు మూర రకు న న 
(రా! హ్‌ జో త్రీ! స, చారీ 
Poly యు TOE? తద ప్రా gs 
తం, eb sd త 4 ఊప 
తా! యము టి పసరు వ య య్యా 
a లం బై యయ RY తప య 

పం తామస us paren హ్హ 


సక RET గ 55 స్వ వ్‌ 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


ముక్కలు ముక్కలుగా కోసి కుండల్లో 
పెట్టి దైవప్రవక్త (సల్లం) దగ్గరికి బయలు 
దేరుతుండగా మా అవిడ నాతో, 
“(ఇంట్లో అన్నం చాలా తక్కువగా 
ఉంది. ఎక్కువ మందిని పిలుచుకొని 
వచ్చి) దైవప్రవక్త (సల్లం), ఆయన సహ 
చరుల ముందు నన్ను అవమాన 
పరచకండి” అని అన్నది. 


నేను దైవప్రవక్త (సల్లం) దగ్గరికి వెళ్ళి 
మెల్లిగా ఆయనతో మాట్లాడుతూ, 
“దైవప్రవక్తా! మేము మా దగ్గరున్న మేక 
పిల్లను కోశాము. ఒక 'సా' బార్లీ గింజలు 
విసరి పిండి తయారు చేశాము. కనుక 
మీరు, మీతోపాటు మరికొంతమంది మా 
ఇంటికి దయచేయండి” అని అన్నాను. 
నేను చెప్పింది విన్న తరువాత దైవప్రవక్త 
(సల్లం) బిగ్గరగా శేకవేసి పిలుస్తూ, 
“కందకం (త్రవ్వుతున్న) ప్రజలారా! 
జాబిర్‌ భోజనం తయారుచేశాడు. కనుక 
మీరందరూ వచ్చేయండి” అని అన్నారు. 
ఆ తరువాత ఆయన నాతో, “నేనొచ్చేం 
తవరకు (పొయ్యిమీద నుంచి) కుండలు 
దించకండి. ఆ పిండితో రొట్టెలు కూడా 
తయారుచేయకండి” అని అన్నారు. 


నేను ఇంటికి తిరిగొచ్చాను. దైవప్రవక్త 
(సల్లం) కూడా ప్రజల్ని వెంటబెట్టుకొని 
బయలుదేరి వస్తున్నారు. నేను మా 
ఆవిడ దగ్గరికి వెళ్ళాను (ఆయన 
అనుచరులందరూ వస్తున్నారని 
చెప్పాను). మా ఆవిడ నా మీద రుసరుస 


లాడటం మొదలుపెట్టింది. “(ఇందులో 


707 


GAIN, 


ర]: మ ఫ్‌ ల్‌ గర శ 
Ue ర్‌ ‘GA య సప a; 
Tra అకా గ. రడీ య్‌ జ్‌ 
గీ 4 అలా! gu LS గ 
pam parr ము య తూచ వటిట! 

హనీ! U3 J, YN oe 
15015 JF Ul gn; 
ఆ FY et ర క గో 
లనీ! యాలు! én. sb 


యయా సట! గో ర్త 
బ్‌ ‘tym! (పిదప peep 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


తప్పేముంది) నేను నువ్వు చెప్పినట్లే 
చేశాను” అని అన్నాను నేను. అంతలో 
దైవప్రవక్త (సల్లం) వచ్చేశారు. మా ఆవిడ 
ఆ పిండి తీసుకొచ్చి ఆయన ముందు 
పెట్టింది. ఆయన అందులో తన 
లాలాజలాన్ని కలిపి శుభప్రాప్తి కోసం 
ప్రార్థించారు. ఆ తరువాత ఆయన మా 
కుండల దగ్గరికి వచ్చారు. వాటిల్లో కూడా 
తన లాలాజలాన్ని కలిపి శుభప్రాప్తి కోసం 
ప్రార్థించారు. తరువాత మా ఆవిడతో 
“రొట్టెలు చేసే ఆమెను పిలిచి నీతోపాటు 
రొట్టెలు తయారుచెయ్యమని చెప్పు 
నువ్వు కుండల్లో నుంచి (కూర) తీసి 
కంచాల్లో పెడ్తూపో, దాన్ని పొయ్యిమీద 
నుంచి మాత్రం దించమాకు” అని 
అన్నారు. 
అప్పుడు భోజనానికి వచ్చిన వాళ్ళు 
మొత్తం వెయ్యిమంది ఉన్నారు. దైవ 
సాక్షిగా చెబుతున్నాను. వాళ్ళందరూ 
(కడుపు నిండా) భోజనం చేశారు. ఇంకా 
మిగిల్చారు కూడా. వాళ్ళు వెళ్ళిపోయిన 
తరువాత చూస్తే మా కుండలు ఇంతకు 
ముందులాగే నిండుగా ఉడుకు 
తున్నాయి. పిండితో రొట్టెలు ఇంకా 
తయారవుతూనే ఉన్నాయి. 


'కుద్‌యతున్‌' అనగా గొడ్డలి కూడా పని 
చేయని గట్టినేల. “కసీబున్‌”కు అసలు 
అర్థం “ఇసుక తిన్నె.” రాయి ఇసుకలాగా 
మెత్తబడిపోయిందని ఇక్కడ దాని 
భావం. “అహీయల”కు కూడా అదే 
అర్థం. “అసాఫియ్యు . అనగా పాత్ర 


708 


Galak, 


sell pry (yas Wal ll wa 
TORY 3 em: pls = 

లాడు ట్ల; రు అ! 
ర్‌ తయ! రర అట స్‌ ల! 
call లో! తో క్ట వ ళప్రల్లా(మ12 చ్‌ ల! 
క్‌ లే! cal 325 (రా, 
Misr శ వ టి గదీ! 
ఏత tL; ఈ gs IG id 


sil ర్‌! మమ! gy a nro 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 709 


ఉంచబడే రాయి (పాయ్యికి ఉపయో 
గించే మూడు రాళ్లు అని భావం). 
“తజాగతూ' అంటే “గుంపుగా రండి' అని 
అర్థం. “మజాఅతు' అనగా ఆకలి. “ఇంక 
ఫాతు' అనగా “నేను వెనక్కి తిరిగాను' 
అని అర్థం. “బుహైమా' అనేది బహీమకు 
న్యూనపదం. మేకపిల్ల (అనాఖ్‌)ని ఈ 
విధంగా పిలుస్తారు. '“దాజిన్‌' అనగా 
పెంపుడు జంతువు. “సూర అనగా 
విందులో ఆహ్వానితులకు సమర్పింప 
బడే అన్నం. ఇది పారశీక పదం. “హయ్య 
హలా” అనగా రండి అని అర్థం. “'బికవ 
బిక' అనగా ఆమె తన భర్తతో పోట్లా 
డింది. అతని మీద రుసరుసలాడింది. 
ఎందుకంటే తన దగ్గరవున్న ఆహారపదా 
రాలు ఆ అతిథులందరికీ సరిపోవని 
భావించి తను చిన్నబుచ్చుకుంది. 
అల్లాహ్‌ తన ప్రవక్తకు ప్రసాదించిన 
బహిరంగ మహిమ, స్పష్టమైన నిదర్శనం 


ఆమెకు తెలియదు. “బసఖి' దీన్ని 
మూడు విధాలుగా చదవవచ్చు. 
మూడింటికీ ఒకే అర్థం. అతను 


ఉమ్మాడు అని. “అమద' అనగా అతను 
సంకర్పించుకున్నాడని అర్థం. “'ఇఖ్‌దహీ' 
అనగా “గరిటతో తీసిఇస్తూ పో అని 
అర్థం. 'మిఖ్‌దహతున్‌' అనగా గరిట లేక 
చెమ్మా. “తగిత్తు అనగా పొంగినప్పుడు 
వచ్చే శబ్దం. వల్లాహు ఆలము. 


(నహీకా బుఖారీలోని యుద్ధాల ప్రకరణం, 


ప్రకరణం) . 


బో తమళ య్‌. 
టు fet) HEL pp నో 
స వ Soe ola ల (లో 


er an అప టే _ న్‌ త 
War Am isl 4 (=! ర 
ఆ! Lewy ర! ర 


bly bye GUD isl (పైపు 


«pel 


నహీవా ముస్త్టీంలోని పానీయాల 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 710 రయి 


ముఖ్యాంశాలు 

1. ఈ హదీసులో కూడా దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లంతో పాటు ఆయన 
సహచరుల పేదరికం, వారు పస్తులతో గడిపిన జీవితాలు వివరించబడ్డాయి. దైవప్రవక్త 
మహిమతో అతికొద్ది అన్నం ఎంతోమంది ప్రజలకు సరిపోయింది. ఇంకా ఈ హదీసులో దైవప్రవక్త 
(సల్లం) గారి అణకువభావం కూడా వివరించబడింది. ఆయన తన సహచరులతో కలిసి 
ఎంతో కష్టమైన పనులు కూడా చేసేవారు. మన నేతలు, నాయకులు కూడా ఈ గొప్ప ఆదర్శాన్ని 
అవలంబిస్తే ఎంత బాగుంటుంది! 

2. కానుకలు ఇవ్వటం అభిలషణీయం. ముఖ్యంగా ఎదుటివారు ఆకలిగా ఉన్నప్పుడు, 
అవసరాల్లో ఉన్నప్పుడు దీని ప్రాముఖ్యత మరింత పెరిగిపోతుంది. 


521. హజ్రత్‌ అనస్‌ (రజి) కథనం : ఆ శీ! ఆం లా! లై - 9 

ఒకసారి హజ్రత్‌ అబూ తల్తా (రజి) (తన Ores 4 వయ! న్న మ Jb 
ర sw దైవప్రవక్త గ కే లో నా Jw pe 
(సల్లం) గొంతు బలవానంగా వినబడు 43 _ కా రసా 
తోంది. బహుశా ఆకలివల్లనేనేమో! నీ క భి el నశ ‘ శ 
దగ్గర (ఆయన తినడానికి) ఏదయినా టా! las cls 
ఉందా?” అని అడిగారు. ఆమె గో (పడ తాం ఎల్లో es CPA || 


లట మ స ల. 
లు తిసి చూపించారు. వా 

వోలీలో ఒక మూలన కట్టి దాన్నినా శో rete hi Hee 
బట్టల క్రింద దాచిపెట్టారు. వోణీ మిగతా గజ హాయ్‌ రాట! మ | 
భాగాన్ని నా ఒంటికి చుట్టి నన్ను ఆదు క చ! రీ త్యో లోయ 
దైవప్రవక్త (సల్లం) దగ్గరికి పంపించారు. ౮కే (సాన్‌: క న 
నేనా రొట్టెలు తీసుకొని వెళ్ళాను. అ సమ చే ర్య రేటే gS ele hil 
యంలో దైవప్రవక్త (సల్లం) మస్టిద్‌లో పహ 2 LAG కిన :ప్తో 
కూర్చొని ఉన్నారు. ఆయనతోపాటు 

సహచరులు కూడా కూర్చొని ఉన్నారు. 

నేను వారి దగ్గరికి వెళ్ళి నిలబడ్డాను. 

దైవప్రవక్త (సల్లం) నన్ను చూసి “నిన్ను 

అబూ తల్లా, పంపించారా?” అని 

అడిగారు. నేను బెనన్నాను. ఆయన 

“భోజనానికా?” అని మళ్ళీ అడిగారు. 

'జెనండీ' అని నేను జవాబు చెప్పాను. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


అప్పుడు దైవప్రవక్త (సల్లం) (తన 
సహచరులందరితో) “పదండి” అంటూ 
లేచారు. దాంతో వాళ్ళందరూ బయలు 
దేరారు. నేను వాళ్ళకు ముందు నడుస్తూ 
అబూ తల్తా (రజి) దగ్గరికి వెళ్ళి ఈ 
విషయం ఆయనకు తెలియజేశాను. 


అబూ తల్తా (రజి) ఉమ్మె సులైమ్‌ (రజి. 
అన్‌హా) తో “ఉమ్మె సులైమ్‌! దైవప్రవక్త 
(సల్లం) తన సహచరులందరినీ వెంట 
బెట్టుకొని వస్తున్నారు. మనదగ్గరేమో 
వాళ్ళందరికి సరిపోయేటంత ఆహారం 
లేదు (ఇప్పుడేం చేద్దాం?) అని 
(కంగారు పడిపోతూ) అన్నారు. “దేవునికి, 
దైవప్రవక్తకు అంతా తెలును” అని 
అన్నారామె. ఆ తరువాత అబూతల్తా 
(రజి) కూడా ఇంటినుంచి బయలు 
దేరారు. దారిలో దైవప్రవక్త (సల్లం)ను 
కలుసుకున్నారు. దైవప్రవక్త (స) అబూ 
తల్హాతో పాటు ఆయన ఇంటిముఖం 
పట్టారు. ఇంటికి చేరుకున్నాక ఇద్దరూ 
ఇంట్లోకి ప్రవేశించారు. దైవప్రవక్త 
(సల్లం) ఉమ్మె సులైమ్‌తో “మీ ఇంట్లో 
ఎముందో తీసుకురండి” అని అన్నారు. 
అప్పుడామె ఆ రొట్టెల్ని దైవప్రవక్త (స) 
ముందు ఉంచారు. 


దైవప్రవక్త (సల్లం) ఆదేశంతో ఆ రొట్టెల్ని 
ముక్కలు ముక్కలుగా చేయటం 
జరిగింది. ఉమ్మె సులైమ్‌ (రజి.అన్‌హా) 
అందులో నెయ్యి కుప్పెనుండి నెయ్యిని 
తుడిచిపోశారు. అది ఆ రొట్టెల్లోకి కూర 
లాగా పనికొచ్చింది. తరువాత దైవప్రవక్త 
(సల్లం) దానిపై దేవుడు తలచినది 


711 


GEE, 
డయ మమ {ie మాలే Jw 


Ge లై లాటీ జూ 4 al Js 


cel ప ల ee 


ti 


«al ds డి ఆ aT | Ge 


ore) లం Fb క 
యు వసో ఖీ! తు Ja (యప 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


పఠించి “పదిమందిని భోజనానికి 
పిలవండి” అని అన్నారు. అబూ తల్తా 
(రజి) పదిమందిని పిలవగా వారు 
కడుపునిండా తిని వెళ్ళిపోయారు. 
తరువాత దైవప్రవక్త (న) “మరో 
పదిమందిని రానివ్వండి” అన్నారు. 
అబూ తల్హా మరో పదిమందిని 
పిలిచారు. వారు కూడా కడుపునిండా 
తిని వెళ్ళిపోయారు. ఇంకో పదిమందిని 
రానివ్వండి అన్నారు దైవప్రవక్త (స). 
ఆయున ఇంకో వదివుందికి 
అనుమతినిచ్చారు. ఆ విధంగా అందరూ 
కడుపునిండా తిని వెళ్ళిపోయారు. 
వాళ్ళు మొత్తం డెబ్బై, ఎనభై మంది 
ఉన్నారు. (బుఖారీ - ముస్లిం) 


వేరొక ఉల్లేఖనంలో ఇలా ఉంది: 
నవాచరులు వదివముంది చొవ్వున 
లోపలికి వెళ్ళి వచ్చేవారు. లోపలికి వెళ్ళి 
కడుపునిండా తినకుండా వచ్చినవాడు 
బహుశా వారిలో ఒక్కడూ ఉండడు. 
చివరికి అందరూ తిన్న తర్వాత అన్నాన్ని 
ఒకచోట సమీకరించి చూస్తే అది 
ప్రజలు తినకముందు ఎలా ఉందో 
అలాగే ఉంది. 


మరొక ఉల్లేఖనంలో ఇలా ఉంది : 
ప్రజలు పదిమంది చొప్పున అన్నం 
తిన్నారు. ఆ విధంగా ఎనభ్జైమంది 
తిన్నారు. ఆ తరువాత దైవప్రవక్త (సల్లం), 
ఆ ఇంటివారు తిన్నారు. ఆ తరువాత 
మిగిలిన అన్నాన్ని వారు వదలిపెట్టారు. 


ఇంకొక ఉల్లేఖనంలో ఇలా ఉంది : 
వారు తిన్న తరువాత కూడా ఎంతో 


712 


fe తయ eb లు fl ర్‌ తష 
Easy శ జక 4 diay Ment 
అల పై యర GR fl 
గ్ర. ర! Al Car Fre 


wl Fd రర ము రు లం 


ధ్‌ 


ఘు త్రిషను టం లక ఓ పే dhyts 
పం ధోలీ le రజ OSE ఫ్‌ 1 
ప్త ల్‌ు హా కయ Uh Uw 
Ft FM మంటప లియా 
టి lp టక్‌ ఆ ట్ర్‌ యా 
రా మ: హ్‌ 
(గో gr యః స్ట a ప్‌ 
dls ఈ జ క i HE aa 
గ: ‘aly తోం గ్‌ా 555 ws 
శు తోం ఆటా ik U కో Lal 
హో 4 0 Area Jb ol రో 
శే ట్ర! బ్ర EA Uy 


https://teluguislam .net 


వాదీను కిరణాలు 


అన్నం మిగిలిపోయింది. దాన్ని వారు 
ఇరుగుపారుగు వారికి పంపించు 
కున్నారు. 

హజత్‌ అనస్‌ (రజి) గారే చేసిన వేరొక 
ఉల్లేఖనం ఇలా ఉంది : నేనొకసారి 
దైవప్రవక్త (సల్లం) సన్నిధికి వెళ్ళాను. 
అప్పుడు ఆయన తన సహచరులతో 
పాటు కూర్చొని ఉన్నారు. తన కడుపుకు 
ఎదో కట్టు కట్టుకొని ఉన్నారు. నేను 
ఆయన సహచరుల్ని, “దైవప్రవక్త (సల్లం) ఆ 
 కడుంవుకు కట్టు ఎందుకు 
కట్టుకున్నార”ని అడిగాను. “ఆకలి వల్ల 
అని వారు సమాధానమిచ్చారు. 


ఆ మాట విని నేను ఉమ్మె సులైమ్‌ బిన్తె 
మిల్‌హాన్‌ భర్త అబూ తల్లా (రజి) దగ్గరికి 
వెళ్ళి “నాన్నా! దైవప్రవక్త (స) తన 
కడుపుకు కట్టుకట్టుకొని ఉన్నారు. అలా 
ఎందుకు చేశారని నేనాయన సహచ 
రుల్ని అడిగితే, వారు తీవ్రమైన ఆకలివల్ల 
అలా చేశారని చెప్పారు” అని అన్నాను. 
అప్పుడు అబూ తల్హా (రజి) మా అమ్మ 
దగ్గరికి వెళ్ళి, “తినటానికి ఏమైనా 
ఉందా?” అని అడిగారు. “అవును. 
మనింట్లో కొన్ని రొట్టె ముక్కలు, కొన్ని 
ఖర్జూర పండ్లు ఉన్నాయండీ. దైవప్రవక్త 
(సల్లం) ఒక్కరే వస్తే మనం ఆయనకు 
కడంమునిండా తినివించగలం. 
ఆయనతోపాటు ఇతరులు కూడా వస్తే 
ఇవి సరిపోవు” అని చెప్పింది మా అమ్మ, 


(సహీవ్‌ బుఖారీలోని ప్రవక్తల ప్రకరణం, 


(ప్రకరణం, 


713 


రురుడు 


రం 


త్రూ cle bree (EN క లే 
ల దమ , న ;| Ja ల 


క pa AF డ్రం 3 ral? ఆ 
ద ల్లో ర్త వదలం లయ 
మ ch es as స్త్‌ నీ! ల 
is టయ re wee డయ 
క్‌ sl al Js “బా! 
న tel tt oy Jr id 
Ee of రహ [eo లో — 
సత్తా of3 awl ఉక "స్త al లు 
TONG) 


నవీవా మున్లింలోని పానీయాల 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


57వ అధ్యాయం 


714 


GENE, 


ad Su, ప 4 ఎ? 
ర లోయ! స త చున! టీ 
ఫ్రక్రజా ఇప్‌ 
ఆత్మ తృప్తితో బ్రతకటం, ఇతరుల ముందు చెయ్యి 
చాపకుండా ఉండటం, ఖర్చుచేయటంలో 
మధ్యమార్గాన్ని అవలంబించటం గురించి...... 


దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ సెలవిచ్చాడు : 


“ధరణిపై సంచరించే ప్రతి ప్రాణి ఉపాధి 
బాధ్యత అల్లాహ్‌పైనే ఉంది.” (హూద్‌ : 6) 


ఇంకొకచోట ఆయన ఇలా అంటున్నాడు : 


“అల్లాహ్‌ కార్యంలో నిమగ్నులైన కారణంగా, 
తమ జీవనోపాధి కోసం భూమిపై తిరిగే 
అవకాశం లేనందువల్ల లేమికి గురిఅయిన 
వారు ప్రత్యేకంగా ధన సహాయానికి అర్హులు. 
వారిని ఎరుగని మనిషి వారి ఆత్మాభిమానం 
చూసి వారు భాగ్యవంతులని భావిస్తాడు. వారి 
ముఖాలను చూసి మీరు వారి నిజస్థితిని 
గ్రహించగలరు. లోకుల వెంటపడి సహాయం 
చెయ్యండి అని బ్రతిమాలే మనుషులు కారు 
వారు.” (అల్‌ బఖర : 273) 


వేరొకచోట ఇలా సెలవిచ్చాడు : 


“(కరుణామయుని దాసులు ఎవరంటే), 
ఖర్చుపెడితే దుబారాగానూ ఖర్చుపెట్టకుండా, 
లోభత్వాన్నీ ప్రదర్శించకుండా - ఈ రెండు 
తీవ్రవైఖరుల మధ్య సమతూకాన్ని పాటించే 
వారు.” (అల్‌ వుర్చాన్‌ : 67) 


Sel? ఫం dl Jb 
Uy I ss ali తట న్నే లో! 
a PEED IP 
ORGY A ya 
Ee hI EE EN 
యడ ఈ సమ యవ ఆయే 
Jby గరా వవఖంళమయ్మయరు! 
ధే క్త ఫో lb: 
ఈత ఈగ es We 
‘yw లక్కు OY ob 0¢ Us 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


ఆయన ఇంకా ఇలా అంటున్నాడు g 


“నేను జిన్నాతులనూ, మానవులనూ కేవలం 
నా ఆరాధన కోసమే పుట్టించాను. నేను వారి 
నుండి ఎలాంటి ఉపాధినీ కోరను; వారు నాకు 
అన్నం పెట్టాలనీ కోరను.” 

(అజ్‌ జారియాత్‌ : 56, 57) 


ఈ అధ్యాయానికి సంబంధించిన అనేక 
హదీసులు గత రెండు అధ్యాయాల్లోనూ 
వచ్చాయి. తతిమ్మా హదీసులను ఇక్కడ 
పొందుపరుస్తున్నాం. 


522. హజ్రత్‌ అబూ హురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా 
ప్రబోధించారు : సిరిసంపదల విస్తృతి 
కలిమి కాదు. మనసులోని నిరపేక్షా 
భావమే అసలు కలిమి. 

(బుఖారీ - ముస్థిం) 


715 


CANE, 
CG bile 
YG em స్తే 
[ov 06% ilies 
లో OAT pet ul, 


OL BD) 


మ బదు హరు వధ! 


ళ్‌ తోం ప్త లా! శ 


ర! తలో Shee 
టీ! ఎ యు! ప్రస్తు అ! సక 
రావ! శ్ర వ అ verre 

లేడు! ily 


(సహీవ్‌ బుఖారలోని (పేమైక వచనాల వ్రకరణం, నహీవా ముస్తింలోని జకాత్‌ 


(ప్రకరణం, 


ముఖ్యాంశాలు 


మనిషి తన దగ్గరున్న ధనంతో తృప్తిగా జీవించడమే నిరపేక్షాభావం. నిర పేక్షాభావాన్ని 
అలవరచుకున్న వ్యక్తి ఇతరుల ముందు చేయి చాపకుండా, దురాశలకు పోకుండా ఆత్మ 


సంతృప్తితో బ్రతుకుతాడు. 


523. హజ్రత్‌ అబ్బుల్లాహ్‌ బిన్‌ అమ్‌ 
(రజి) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) 
ఇలా ప్రబోధించారు : “ఇస్తాం 
స్వీకరించి, చాలినంత ఉపాధిని పాంది, 
దైవప్రసాదితాల'పై తృప్తినొసగబడిన వ్యక్తి 
ముక్తి పొందాడు." (ముస్లిం) 


లో లా dls రాం - 77 
(క a న Lee as, 
తయ త్తు ll i వ బై! క 


+ ple ely 6061 we CTR స్‌ 


(సహీహ్‌ మునస్లింలోని జకాత్‌ ప్రకరణం) 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


524. హజ్రత్‌ హకీమ్‌ బిన్‌ హిజామ్‌ (రజి) 
కథనం : నేనొకసారి దైవప్రవక్త (సల్లం)ను 
(ధనం) ఇవ్వమని అడిగితే ఆయన 
ఇచ్చారు. నేను మళ్ళీ అడిగాను. ఆయన 
నాకు (మరికొంత ధనం) ఇచ్చారు. నేను 
ఇంకా ఇవ్వమని అడిగాను. అప్పుడు 
ఆయన నాకు (ఇంకాస్త ధనం) ఇస్తూ, 
“హకీమ్‌! ఈ ధనం (పైకి) పచ్చగా, 
తియ్యగా కనిపిస్తుంది. కాని దాన్ని 
నిరపేక్షా భావంతో తీసుకున్న వ్యక్తికి 
అందులో శుభం కలుగుతుంది. 
అత్యాశతో తీసుకున్న వ్యక్తికి అందులో 
శుభం కలగదు. అతను ఎంత తిన్నా 
కడుపునిండని (రోగి) లాంటివాడు. 
పైచేయి (ఇచ్చే చెయ్యి) క్రింది చెయ్యి 
(పుచ్చుకునే చెయ్యి) కన్నా ఎంతో శ్రేష్ట 
మైనది” అని ఉపదేశించారు. 


అప్పుడు నేనాయనతో, “దైవపప్రవక్తా! 
మిమ్మల్ని సత్య సందేశాన్నిచ్చి పంపిన 
దేవుని సాక్షిగా చెబుతున్నాను. ఇకపై 
నేను ఇహలోకాన్ని వదలివెళ్ళేవరకు 
ఎవరినీ ఎమీ చేయిచాపి అడగను” అని 
అన్నాను. 

హజత్‌ అబూబక్ర్‌ (రజి) (తన పాలనా 
కాలంలో) (ధనం ఇవ్వటానికి) హకీమ్‌ 
(రజి)ని ఎన్నిసార్లు పిలిచినప్పటికీ 
ఆయన దాన్ని స్వీకరించటానికి నిరాక 
రించారు. ఆ తరువాత ఉమర్‌ (రజి) 
(తన హయాంలో) ఆయనకు కానుకలు 
ఇవ్వటానికి అనేకసార్లు పిలిపించారు. 


716 


Gab, 


ఆం (1 ఈ యూ రాం - 011 
స్తం df రూం రా ‘JG మం ఏ! 
LC ళీ జే gle Ws (గ “ఆయ 
fda క్‌ ot : 'G స gel 
ప్రయ sis లా a డు ల! 
ఆరని త : రో 6 త్‌ వో లా 
తేక Ew (4 శ్వ వడ్ల ల న్‌ 
హా ధి! 313 ప్రక Y5 st 
మ డు ల UL ఉప! 
గా తజ తక్‌ ఆటే tbl dst 
Ga 3 36h ఆ డు వ్యు ast 
సజ ere Ez కధే 
hh WY is ce Al Gs) se 
ele! ih వలయ. hg త 
pl తయా ఆ యా! 
శ్లో lia ఎల శి స్‌. స. sg 
EEE pe po జవ ww ఆటీ! 3 
dle Gi 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 717 GANG, 


కాని అప్పుడు కూడా ఆయన వాటిని (క్రో థీ స sly fh; 
స్వీకరించటానికి నిరాకరించారు. ఆ Jas ఎడ 1 sa at లో 
సందర్భంగా హజ్రత్‌ ఉమర్‌ (రజి, (షై! = ఆజ్‌ ప sl రడీ! టో! 
ప్రజలతో మాట్లాడుతూ ఇలా అన్నారు: ఇటీ ల or ప 0 | గ్గ 
ముప్లింలారా! నేను హకీమ్‌కు విజయ , + 


“pte Cad 


తో జైల wes yf 
ప్రాప్తి నుండి రావలసిన వాటాను తీసి భా. వ al ల 


ఆయనకు ఇస్తున్నాను. కాని ఆయన “ఖో! ల్ల! ఆడి! హి ఆ! 
దాన్ని స్వీకరించటానికి నిరాకరిస్తున్నారు. 5h 2 NEG య 


దీనికి మీరు సాక్షులుగా ఉండాలి.” 


ఆ విధంగా హజత్‌ హకీమ్‌ (రజి) దైవ 
ప్రవక్త (సల్లం) నుండి దానం స్వీకరించిన 
నాటి నుంచి చనిపోయేవరకు ఎవరి 
నుండీ, ఎలాంటి వస్తువూ తీసుకోలేదు. 

(బుఖారీ - ముస్లిం, 


(సహీహ్‌ బుఖారీలోని వీలునామాల ప్రకరణం, నహీవా మున్లింలోని జకాత్‌ 
(ప్రకరణం, 


ముఖ్యాంశాలు 

మనిషి ఎంత డబ్బు కూడబెట్టుకున్నా అతని ధనదాహం మాత్రం తీరదు. పైగా ధనం 
- పెరిగినకొద్దీ అతని ధనాశ కూడా విచ్చలవిడిగా పెరుగుతూ పోతుంది. ఒక లోయనిండా 
బంగారం లభిస్తే మనిషి రెండవదానికోసం అర్రులు చాస్తాడు. ఆఖరికి నోట్లో (సమాధి) 
మన్నుపడితే గాని అతని ఆత్రం చల్లారదు. 

అర్థింపు, అత్యాశలు లేకుండా ధనం లభించినప్పుడు దాన్ని స్వీకరించడంలో తప్పులేదు. 
కాని అలాంటి ధనాన్ని కూడా తృణీకరించటం గొప్పవారి లక్షణం. అది వారిలోని ఐహిక 
అనాసక్తతను, నిరపేక్షాభావాన్ని సూచిస్తుంది. హకీమ్‌ (రజి) అలాంటి నిరపేక్షతనే ప్రదర్శించారు. 
525. హజ్రత్‌ అబూ మూసా అష్‌అరీ 
(రజి) నుండి అబూ బుర్గా చేసిన కథనం: 
మేము దైవప్రవక్త (సల్లం) వెంట ఒకానొక 
యుద్దానికి బయలుదేరాము. అప్పుడు 
మేము ఆరుగురం ఉన్నాం. మా దగ్గర 
ఒకే ఒక ఒంటె ఉంది. దానిమీద మేము 


wl dss ol syd 
JG we Al Ge GN స్టా 


ఆ ఆ కక్‌ శ రు బ్ర దా 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


వంతులవారీగా ప్రయాణించసాగాము. 
(చాలాదూరం నడిచిన కారణంగా) మా 
కాళ్లు పగిలిపోయాయి. నా కాళ్ళు రూడా 
పగిలి గోళ్ళు ఊడిపోయాయి. (ఆ 
బాధను భరించలేక మేము) కాళ్ళకు 
చింపిరిగుడ్డలు కట్టుకున్నాం. మేము మా 
కాళ్ళకు చింపిరిగుడ్డలు కట్టుకున్న 
కారణంగానే ఆ యుద్దానికి జాతుర్రిఖా 
(చింపిరిగుడ్డల) యుద్ధమనే పరు 
పడింది. 

అబూ మూసా అష్‌అరీ (రజి) ఈ 
హదీసును ఉల్లేఖించిన తరువాత దీని 
గురించి చెప్పినందుకు అయిష్టత వ్యక్తం 
చేశారు. “నేనసలు దీన్ని ప్రస్తావించ 
కుండా ఉందామనుకున్నాను ' అన్నారు. 
తను చేసిన సత్కార్యాలను గురించి 
ఇతరులకు చెప్పుకోవటం ఆయనకు 
ఇష్టం లేదన్నమాట. (బుఖారీ - ముస్థిం) 


(సహీహ్‌ బుఖారీలోని యుద్ధాల ప్రకరణం, న 


ముఖ్యాంశాలు 


718 


పడు రూక 


ప్రస్తుత 


Ore (oe et యమ 
ME LOA ETE ప “ol 


UJ రై! ఆ యాఏ ఫ్ర! లలో య. 


క 
Jé తజ! రా పము! ఆ ధ్‌ 
న్‌ా ee) డై Ege 
అరక Jb యుప Oe సేద్యము! 


లి! ఫ్‌ MU ‘dU 5 db జ 
als Ges ALN As ప్రై sess 


హీహ్‌ ముస్లింలోని జివోద్‌ ప్రకరణం) 


1. ఈ హదీసులో కూడా దైవప్రవక్త సహచరుల ఐహిక అనాసక్తత, నిరాడంబరమైన వారి 
జీవితం, దైవనిర్ణయాల పట్ల వారి అంగీకారభావాలు పొందుపరచబడ్డాయి. 


2. _ ప్రదర్శనాబుద్ధికి దూరంగా ఉండటం కోసం చేసిన మంచి పనుల గురించి ఇతరులకు 


చెప్పకుండా ఉండటమే ఉత్తమం. 


526. హజ్రత్‌ అమ్‌ బిన్‌ తగ్‌లిబ్‌ (రజి) 
కథనం : ఒకసారి దైవప్రవక్త (స) దగ్గరికి 
(విజయసాత్తుగా) కొంత ధనమో లేక 
కొంతమంది ఖైదీలో వచ్చారు. ఆయన 
(సల్లం) దాన్ని ప్రజలకు పంచిపెట్టారు. 


- ఛీప్‌ ర్యా పంటి రదు _6 

రానే! త్రయ తి శ ll sl ర 
cas dl ఆలం = [3 Jy స 
y= dw 0 Gi 4 లు ol: 
గడ్డ hen 4 పట్లా గ గో 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


అయితే ఆ ధనం కొంతమందికిచ్చి 
మరికొంతమందికి ఇవ్వనందున ధనం 
లభించని వారు అలిగారు. ఈ విషయం 
దైవప్రవక్త (సల్లం)కు తెలిసింది. ఆయన 
(వేదికపైకెక్కి) దైవస్తోత్రం చేసిన 
తరువాత ఇలా అన్నారు : దైవసాక్షి! నేను 
కొందరికి ఇస్తాను. మరికొందరికి ఇవ్వ 
కుండా ఉంటాను. కాని నిజానికి నేనిచ్చే 
వారికన్నా ఇవ్వకుండా ఉండేవారే నాకు 
అత్యంత ప్రియతములు. నేను వారి 
హృదయాల్లో అశాంతి, ఆందోళనా 
భావాల్ని గమనిస్తున్నాను. అందుకే ఆ 
ధనం వారికిచ్చాను. ఇక మిగతావారి 


719 


CANE, 


hl మమ are Uy ప్రే! రు PET 
als eg Uh: కః J 
sds మి! ట్ర Js గ్‌ (| 
ఎస్‌ yk oth 1 లో ధో! ర్తి! వ్‌ 
సట లో త్ర (ట్వ url ఆ టే 
Jl టక్‌ bs 0s Em ప 
తాన! ఈ న తో WU 
Jb ar లో Jee నూ lls 
తో ర్‌! le IAs విత్తన | లో తపన 


sly. pi 32 న్‌ ఏ లలు క 
ట్ర! 4 7 భో yn. a 
మడి! గ్రహ 


హృదయాల్లో దేవుడు మంచితనాన్ని, 
నిరపేక్షాభావాన్ని ఉంచాడు. నాకు వారి 
మీద నమ్మకముంది. అమ్‌ బిన్‌ తగ్‌లిబ్‌ 
కూడా అలాంటివాడే. 


అమ్‌ బిన్‌ తగ్‌లిబ్‌ ఇలా అంటున్నారు: 
దైవసాక్షి! దైవప్రవక్త (సల్లం) చెప్పిన ఆ 
మాటకు బదులుగా నాకు ఎరుపు ఒంటె 
లిచ్చినా నేను వాటిని తీసుకోవటానికి 
ఇష్టపడను. (బుఖారీ) 


(సహీహ్‌ బుఖారీలోని జుమా ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం తన దగ్గరికి వచ్చే ధనాన్నంతా పేదలకు 
పంచిపెట్టేవారు. ధనం పంచిపెట్టేటప్పుడు ఆయన అనేక విషయాలను దృష్టిలో పెట్టుకునేవారు. 
అవసరాల్లో ఉన్నవారికి ఇచ్చేవారు. ఎవరికయినా ఆ ధనం మీద హక్కు ఉంటే వారికి పంచిపెట్టే 
వారు. అలాగే ధనం ఇవ్వకపోతే అసహనంతో మూతి ముడుచుకుంటారనే భయమున్నవారికి 
కూడా ఆయన ఎంతోకొంత ఇచ్చిపంపేవారు. ఈ సందర్భంగా ఆత్మతృప్తితో బ్రతికే నిరపేక్షా 
పరులైన ముస్లింలను ఆయన ఉద్దేశ్యపూర్వకంగానే ఉపేక్షించేవారు. ఈ హదీసులో అహమ్‌ 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 720 


GENE, 


బిన్‌ తగ్‌లిబ్‌ను ఆయన అలాంటి వ్యక్తిగానే పరిగణించారు. దీనిద్వారా అమ్‌ బిన్‌ తగ్‌లిబ్‌ 


ప్రశస్తి వెల్లడౌతోంది. 


527. హజ్రత్‌ హకీమ్‌ బిన్‌ హిజామ్‌ (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా 
ప్రవచించారు : ఇచ్చే చెయ్యి పుచ్చుకునే 
చెయ్యికన్నా ఎంతో గొప్పది. నువ్వు ధనం 
ఖర్చుపెట్టేటప్పుడు నీపై ఆధారపడివున్న 
వారితోనే మొదలుపెట్టు. అవసరాలు 
తీరిన తరువాత చేసే దానమే అత్యుత్తమ 
దానం. ఇతరుల ముందు చేయి చాప 
కుండా ఉండాలనుకున్న వాడ్ని దేవుడు 
దాన్నుండి కాపాడతాడు. అలాగే నిరపేక్షా 
భావాన్ని అవలంబించాలనుకున్న వ్యక్తిని 
దేవుడు నిరపేక్షాపరునిగా చేసేస్తాడు. 
(బుఖారీ - మునిం) 


ఇవి బుఖారీ వాక్యాలు. ముస్లిం 
వాక్యాలు మరింత క్లుప్తంగా ఉన్నాయి. 


ఆం (12 లా అయా ద్రాం 01 

Ci Wh 06 స్‌ రబీ sa a dl 
oy Th slit) 1: ge "= 

Er yb ge సు! 5 ట్ర 


రవ లో “il (er cau ల 
ole న lS 


pl టే sy! ఉల lla, 
pal 


(సహీవ్‌ బుఖారీ, నహీహ్‌ ముస్తీంలలోని జకాత్‌ ప్రకరణాలు) 


ముఖ్యాంశాలు 


ఇతరుల ముందు చెయ్యిచాపి అడుక్కోకుండా, ప్రజల సిరిసంపదల పట్ల నిరపేక్షా 
భావాన్ని కనబరిచేవారు దైవానికి ప్రియమైనదాసులుగా పరిగణించబడతారు. దేవుడు అలాంటి 
వారికి సహాయం చేసి వారి ఆత్మగౌరవాన్ని కాపాడతాడు. వారికి ఆత్మ సంతృప్తిని, సహన 


సౌభాగ్యాలను ప్రసాదిస్తాడు. 


528. హజ్రత్‌ అబూ సుఫ్యాన్‌ సఖర్‌ బిన్‌ 
హర్చ్‌ (రజి) కథనం ప్రకారం దైవప్రవక్త 
(సల్లం) ఇలా ప్రబోధించారు : లోకుల 
వెంటపడి బ్రతిమాలి అడుక్కోకండి. 
దైవసాక్షి! మీరు నన్ను ఏదైనా వస్తువు 
అడిగి, నేను అన్యమనస్కంగా మీకు ఆ 


లో స రు a చ గర 


Ars Pa Shel ఏ: al 


https://teluguislam.net 


వాదీసు కిరణాలు 


వస్తువు ఇవ్వాల్సివస్తే, అలాంటప్పుడు 
నేను మికిచ్చే వస్తువులో శుభం ప్రాప్తిం 
చదు.” (ముస్తిం) 


(సహీహ్‌ ముస్తింలోని జకాత్‌ ప్రకరణం) 


529. హజ్రత్‌ అబూ అబ్బుర్రహ్మాన్‌ జెఫ్‌ 
బిన్‌ మాలిక్‌ అష్‌జయీ (రజి) కథనం ; 
మేము తొమ్మిది లేక ఎనిమిది లేక ఏడు 
మందిమి దైవప్రవక్త (సల్లం) దగ్గర 
కూర్చొని ఉండగా ఆయన మమ్మల్ని, 
“మీరు దైవప్రవక్తకు ప్రమాణం 
చెయ్యరా?” అని అడిగారు. మేము 
కొంతకాలం ముందే ఆయనకు 
ప్రమాణం చేసివున్నాం. అందుచేత, 
“దెవప్రవక్తా! మేము (ఇంతకు ముందే) 
మీకు ప్రమాణం చేశాం” అని విన్నవిం 
చుకున్నాం. ఆయన మళ్ళీ, “మీరు 
దైవప్రవక్తకు ప్రమాణం చెయ్యరా?” అని 
అడిగారు. అప్పుడు మేము (ప్రమాణం 
చేయటానికి) చేతులు చావుతూ, 
“దైవప్రవక్తా! మేము మీకు ప్రమాణం 
చేసి ఉన్నాం కదా! ఇక ఇప్పుడు దేని 
గురించి మీకు ప్రమాణం చెయ్యాలి?” 
అని అడిగాం. దానికి ఆయన (సల్లం) 
“ఒకే దేవుణ్ణి ఆరాధిస్తామని, ఆయనకు 
ఎవరినీ సాటి కల్పించమని, ఐదు 
పూటలా నమాజ్‌ చేస్తామని, దైవానికి 
విధేయత చూపుతామని” - తరువాత 
మెల్లిగా అన్నారు: “ప్రజలనుండి ఏమీ 
అడుక్కోమని ప్రమాణం చెయ్యండి.” 


: రం 


క్‌ sly) చచ 


Ge sole ఆలీ తోలి - 9₹1 
‘Jb టు టీ! - గ్రాం gray) <u ర్త 
పడ వ్య ఎ! యు మ ట్ర 
ఖీ ర, రధ 41) గర్తు ము 3! 
భగ హు He ఆలూ క్ర (య్‌ 
sh: Jt బి [al dt IG 
‘Lb ట్రూ దహ ఇ! లు రాస్తాడు 
రగడ రు ర వ 
MSs పుస భయ ల్లో se? :రేఆ 
een ర! GLa, Ra 
రాటీ! గ్‌ సః ను షు gs 
లీ! ప్ర! ల డు య (ర్త 
ni ds గ as! bE bis 
hme slyy 2] (Ru 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


ఆ విధంగా ప్రమాణం చేసిన వారిలో 
కొందరిని, నేను గమనించిన విషయం 
చెబుతున్నాను. వారు (వాహనం మీద 
ఉన్నప్పుడు) కొరడా క్రిందజారిపోతే దాన్ని 
అందివ్వమని కూడా ఎవరినీ అడిగేవారు 
కారు. (ముస్థిం) 


722 


GENE, 


(సహీహ్‌ ముస్థింలోని జకాత్‌ ప్రకరణం) 


530. హజ్రత్‌ ఇబ్నె ఉమర్‌ (రజి) కథనం 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా తెలియ 
జేశారు : నిత్యం ప్రజల దగ్గర 
అడుక్కుంటూ తిరిగేవాడు ముఖంపై 
ఒక్క మాంసపు తునకయినా లేని స్థితిలో 
దైవాన్ని కలుసుకుంటాడు. 

(బుఖారీ - ముస్లిం, 


(సహీహ్‌ బుఖారీ, నహీ 


ముఖ్యాంశాలు 


‘il SS TE yl os 
కస 0 జ రాలీ Sl రాటు 


య్‌ త! ల య్‌ త (I) 
గ్రా కము ప్‌ నటు తో తై 
ర్రయు[ (వా! గాడు mn ihe 


ప్‌ ముస్తింలలోని జకాత్‌ ప్రకరణాలు) 


ముఖం మీద మాంసం ఉండదంటే బహుశా పరలోకంలో అతనికి ఘోర అవమానం 
ఎదురౌతుందని అర్థం కావచ్చు లేదా అందుకు శిక్షగానో, చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగానో 
నిజంగా అలా జరగవచ్చు. పూర్వాపరాల దృష్ట్యా రెండవ మాటే సరైనదనిపిస్తోంది. ఈ హదీసులో 
ముష్టెత్తుకోవటాన్ని ఛీత్కరించుకోవటం జరిగింది. దానికి ఫలితంగా ఇహపరాల్లోనూ ఘోర 
అవమానాన్ని ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించటం జరిగింది. 


531. హజ్రత్‌ ఇబ్నె ఉమర్‌ (రజి) కథనం: 
దైవప్రవక్త (సల్లం) ఒకసారి వేదికపై 
నించొని దానధర్మాల గురించి, ఇతరుల 
ముందు చేయి చాపకుండా ఉండటం 
గురించి ప్రస్తావించారు. ఆ సందర్భం 
గానే ఆయన ఇలా అన్నారు: పైచేయి 
క్రిందిచేయికన్నా ఎంతో శ్రేష్టమైనది. 


౮6 శక్త త! రొచ్చు పీ 5 01 
మడు! 3555 6 టయ! ole ss 
ss Wr Lo 0 
ga Ul A913 య్‌ యవ! ప్ర 
తజ మడు! ఈ జ పి! 
dle 


https://teluguislam.net 


వాదీసు కిరణాలు 723 ర కారా 


పైచెయ్యి ఖర్చుపెట్టే చెయ్యి. క్రింది 
చెయ్యి అర్థించే చెయ్యి. 
(బుఖారీ - ముస్థిం, 

(సహీహ్‌ బుఖారీ, నహీహ్‌ ముస్తింలలోని జకాత్‌ ప్రకరణాలు) 
532. హజ్రత్‌ అబూ హురైరా (రజి) గారే a వ PR ఎ రం = 0 
చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) it | రము ల db 
ఇలా ప్రవచించారు : ధనాన్ని కూడబెట్టే న్‌ న Js య్‌ క 
ఉద్దేశ్యంతో అడుక్కునేవాడు వాస్తవానికి " య జు శ 
అగ్నిజ్వాలల్ని కోరుకుంటున్నాడు. కనుక | 
అతను ఎక్కువ అడుక్కోవచ్చు లేదా 
తక్కువ అడుక్కోవచ్చు. (అది అతని 
యిష్టం). (ముస్తిం) 

(సహీహ్‌ ముస్టీింలోని జకాత్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

అవసరం లేకపోయినా ఇతరుల ముందు చేయి చాపి అడుక్కోవటం ఎంత పెద్ద 
పాపమంటే ఆ విధంగా మనిషి తన్ను తాను నరకజ్వాలలకు గురిచేసుకుంటాడు. కాని శోచనీయ 
మైన విషయం ఏమిటంటే ఎ మతంలోనయితే ముష్టెత్తుకోవటాన్ని ఇంత ఘోరమైన పాపంగా 
పరిగణిం చబడిందో ఆ మతావలంబీకుల్లోనే ఈ రుగ్మత సర్వసామాన్యంగా ఉంది. ఇస్లామీయ 
బోధనల పట్ల ముస్లింల ఈ ఏమరుపాటుతనం, ఈ నిర్లక్ష్యవైఖరి ఎంతైనా తూలనాడదగినదే. 


533. హజ్రత్‌ సమురా బిన్‌ జుందుబ్‌ ores ధో ee, 


(రజి) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) త్త 4 రడి ౮6 Jb ced ప్రత 
ఇలా అన్నారు : భిక్షాటన ఒక గాయం Oe 59 ల కట షు క పటల! రః 
లాంటిది. మనిషి భిక్షాటన చేసి తన యు een 4a 
ముఖాన్ని _గాయపరచుకొంటాడు. 2 లో ఆఆ ల! i సు 
అయితే (తన హక్కు ఇవ్వమని) — a) తళ! ly) Cu AY 
అధికారిని అడగటం లేదా గత్యంతరం. = యన! (షయ? ఆ ప్రా 
లేని పరిస్థితిలో అడుక్కోవటం మాత్రం 
(గాయపరచుకునే భిక్షాటనల క్రిందికి 
రావు). 

(తిర్మిజీ దీనిని ఉల్లేఖించి వాసన్‌, నహీహ్‌గా పేర్కొన్ఫారు.) 


https://teluguislam.net 


హదీను కిరణాలు 724 రు కూరా 


ఆలో 


534. హజత్‌ ఇబ్నె మస్‌వూద్‌ (రజి) a ae వ్ర రా! లాం = 6 Y£ 


కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా శక a1 ర J JU 
ప్రబోధించారు : ఎవరికయినా పస్తులు ప లాటీ నగ గ ప! 


ఎదురయినప్పుడు తన పస్తుల గురించి ప్రో! త్‌ (ఉం GE పం తం 
ప్రజల ముందు వెళ్ళబుచ్చుకుంటే అతని ha APE el 1 Je 45౫ 
పస్తులు తీరవు. దానికి బదులు దేవుని త ‘JU, Si 
ముందు వెళ్ళబుచ్చుకుంటే దేవుడు జః తీ వలయ! చ్చ ము 
త్యరగాగాని లేదా ఆలస్యంగా గాని క్ట 
అతనికి ఉపాధిని ప్రసాదిస్తాడు. (దీనిని 

అబూదావూద్‌, తిర్మిజీలు ఉల్లేఖించారు. 

ఇంకా తిర్మిజీ దీనిని “హసన్‌'గా పేర్కొ 


న్నారు). 
(సుననె అబూదావూద్‌లోని జకాత్‌ ప్రకరణం, నుననె తిర్మిజీలోని ఐహిక అనాసక్తత 
అధ్యాయాలు) 

ముఖ్యాంశాలు 


1. అందరి అవసరాలనూ తీర్చేవాడు అల్లాహ్‌ ఒక్కడే. కనుక ఆపదలు, అవసరాలు 
ఎదురైనపుడు ఆయనవైపుకే మరలాలి. 

2. అయితే భౌతిక కారణాల దృష్ట్యా, అవసరం మేరకు మనుషుల్ని కూడా అర్థించవచ్చు. 
కాని అప్పుడు కూడా మనసులో దేవుడు తలచుకుంటేనే ఈ మనిషి ఇస్తాడు, లేకపోతే 
ఇవ్వలేడు' అని గట్టి నమ్మకముండాలి. 


535. హజ్రత్‌ సౌబాన్‌ (రజి) కథనం ఊత! గ రల పిక్క _ 0౦ 

ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఒకసారి ఎం :జ్లక్ట త్ర, J6 ౮6 
ప్రజలతో మాట్లాడుతూ “ప్రజల దగ్గర ఒ Js le: టీ! Js శత! 
అడుక్కోనని ఎవరయినా నాకు పూచీ lg yy se sul శ 4 
ఇస్తే నేనతనికి స్వర్గం ప్రాప్తించే 
విషయంలో పూచీ వహిస్తాను” అని 
అన్నారు. అప్పుడు నేను దైవప్రవక్తతో 
“నేను పూచీ ఇస్తున్నాను” అని చెప్పాను. 


cos eh sls yl ely ks 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 725 Cab, 


ఆ తరువాత నుంచి సౌబాన్‌ (రజి) ప్రజల 
దగ్గర నుండి ఎ వస్తువూ అడిగేవారు 
కాదు. 


(అబూ దావూద్‌ దనిని ప్రామాణికమైన ఆధారంతో వెలికి తీశారు.) 
(నుననె అబూదావూద్‌లోని జకాత్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

ప్రజల దగ్గర అడుక్కోకూడదంటే అనవసరంగా అడగకూడదని అని అర్థం. అవసరం 
వచ్చినప్పుడు అడగటంలో తప్పులేదు. కాని అలాంటి పరిస్థితుల్లో కూడా ఎవరి ముందూ 
చేయి చాపకుండా ఉండటం ఉత్తమ గుణం. హదీసులో సౌబాన్‌ (రజి) తర్వాతి కాలంలో ఈ 
గుణాన్నే అలవరచుకున్నారు. ఆయన గురించి ఇబ్నెమాజా గ్రంథంలో చెప్పబడింది. గుర్రం 
మీద ఎక్కి ఉన్నప్పుడు తన చేతిలో నుంచి కొరడా గనక జారిపోతే దాన్ని అందివ్వమని కూడా 
ఆయన అడిగేవారు కారట. తను స్వయంగా గుర్రం దిగి కొరడా ఎత్తుకునేవారట. 


536. హజ్రత్‌ అబూ బిష్ర ఖబీసా బిన్‌ రః మేడ ణీ ఫ్‌ లీ yey 0% 
ముఖారిఖ్‌ (రజి) కథనం : నేను (ఇద్దరు are రర మ క gy 
వ్యక్తుల మధ్య గొడవను సద్దు 

మణచటం కోసం ధనం చెల్లించే) పూచీ UI మ్ల స ౮5 ర పేదా 
వహించాను. ఆ తరువాత దైవప్రవక్త ఈ) 2 పష! ట్రక్‌ ఎ జ లయ 
(సల్లం) దగ్గరికి వెళ్ళి ఈ విషయంలో నగ ర్‌ Hail 500 ఖీ (41 
నాకు సహాయం చెయ్యమని అర్ధిం గ $s : శ a ప 
చాను. దానికి ఆయన, “కాస్సేపాగు, య. ధో 
దానధర్మాలేమైనా వస్తే ఇప్పిస్తాను” మ లౌ ప! J అహ 
ఆ తరువాత కాసేపటికి ఆయన నాతో య్‌ Pe ప aE పం మటు 
ఇలా అన్నారు : “ఖబీసా! ముగ్గురికి తప్ప 

మరెవరికీ ఇతరుల దగ్గర ధనం అర్థిం 

చటం ధర్మసమ్మతం కాదు. వారిలో 

ఒకడు; (నీలాగా) పూచీ వహించిన 

వాడు. ఇలాంటి వ్యక్తి తన అవసరం 

మేరకు అర్థించవచ్చు. అవసరం తీరిన 


https://teluguislam.net 


హదీను కిరణాలు 


తరువాత అర్థించటం మానుకోవాలి. 
రెండోవ్యక్తి; ఎదైనా ఆపదలో చిక్కుకొని 
ధనాన్ని పోగొట్టుకున్నవాడు. ఇలాంటి 
వ్యక్తి తనకు జరుగుబాటు అయ్యేంత 
(లేదా) తన అవసరాలు తీరేటంత 
ధనాన్ని మాత్రమే అర్థించాలి. మూడో 
వ్యక్తి; పస్తులుండాల్సిన గతి పట్టినవాడు. 
అతన్ని ఎరిగినవాళ్ళలో ఎవరైనా 
ముగ్గురు ప్రాజ్ఞాలు అతని పస్తు 
పరిస్థితిని గురించి ధృవీకరిస్తే అప్పుడు స 
అతను కూడా తనకు జరుగుబాటు 
అయ్యేంత (లేదా) తన అవసరాలు 
తీరేటంత ధనం మాత్రమే అర్థించాలి. 
ఓ ఖబీసా! ఈ ముగ్గురు మినహా 
ఇతరులు ధనం అర్థించటం నిషిద్ధం. 
ఒకవేళ ఎవరైనా అలా అర్థిస్తే అతను 
నిషిద్ధవస్తువు తింటున్నాడని తెలుసు 
కోవాలి. (ముస్లిం, 


ఇద్దరు వ్యక్తులు లేదా రెండు పక్షాల 
మధ్య ఎదైనా వ్యవహారంలో వివాదం 
జరిగినప్పుడు మూడోవ్యక్తి ఎవరైనా - 
వారి మధ్య ఒప్పందాన్ని కుదిర్చి, వారిలో 
ఒకరికి రెండోవ్యక్తి నుండి పైకం రావలసి 
ఉంటే, ఆ పైకం చెల్లించే విషయంలో 
తాను పూచీ వహించి -ఆ తరువాత రుణ 
గ్రహిత రుణం చెల్లించలేకపోయినప్పుడు 
మధ్యవర్తిగా ఉన్న వ్యక్తి తన పూచీని 
నిర్వర్తించటానికి ఇతరుల దగ్గర ధనం 
అర్థించవచ్చు. దీనినే 'హమాలా' 
అంటారు, 


726 


eli, 
(1130 :JG 31 టా రా Ul తూ 
తూ పం ప్‌! క (లి రా 
సో వ్యా తూ! త్త రో సక ర 
శ తో హం డ్రం త్తం! షు 
1 ye య ea a అ పయి! 
i ile UG ప లేళ 
GU le మె క్‌ సవ! 
(పదవి!) pe 1 ra ole 
సప పు JG ( త ర ‘stl ర్‌ 
౯1 ఆక గట రట] దత్‌ బృ 
stds . ఉప్‌ ఆకు Mes 
cha; 3 య. నేత చతల సస! 
ఆ DRUG పవ టాపు GW ర్‌ం 


Cd 


లయం .. టం JG be త్రయో! త్‌] 


Jy క నా >< 
Cee ill హోము; as 
fal! 


(నహీూహ్‌ొ ముస్లింలోని జకాల్‌ ప్రకరణం) 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


537. హజత్‌ అబూహురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా 
అన్నారు : ప్రజల దగ్గర ఒకటి రెండు 
ముద్దలు లేదా ఒకటి రెండు ఖర్జూర 
పండ్లు అడుక్కుంటూ తిరిగేవాడు 
నిరుపేద కాడు. సిసలైన నిరుపేద ఎవ 
రంటే, అతని దగ్గర ఇతరుల్ని యాచించ 
కుండా ఉండేందుకు తగిన ఆర్థిక 
స్తోమత ఉండదు. మరోవైపు ప్రజలు 
అతనికి దానం చేయాలన్నా అతను 
పేదవాడిగా కనిపించడు. (తాను ఎంత 
పేదరికంతో బాధపడుతున్న ప్పటికీ) 
ఇతరుల ముందు చేయి చాపటానికి 
సిద్ధపడడు. (బుఖారీ - ముస్లిం) 


727 


ర్రత్తకురు 
MG Dn gh ద్రం 6 

లావి iJ శక్త ఉ| ర్చి ర! షం 
సందే! టట తృ ఆశీ! వయ! 
ఒర! పము gly క 
లో ష్య వ్‌ క బహూ! రు 


స్త dle తష జ Eo స్వా 


(నహీవా బుఖారీలోని జకాత్‌ ప్రకరణం, నవహీవా మున్లింలోని జకాత్‌ ప్రకరణం) 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


58వ అధ్యాయం 


ర కాలా 


భద్రత సయ ప్ర సీ! (వ ధరం 64 
అర్థింపు, అత్యాశలు లేకుండా లభించే ధనాన్ని 
స్వీకరించటం ధర్మసమ్మతమే 


538. హ(జత్‌ సాలిమ్‌ తన తండ్రి 
అబ్దుల్లాహ్‌ నుండి ఆయన తన తండ్రి 
ఉమర్‌ (రజి) నుండి చేసిన కథనం : 
దైవప్రవక్త (సల్లం) నాకేదయినా ఇచ్చి 
నప్పుడు నేను, “దీన్ని మీరు నాకంటే 
ఎక్కువ అవసరాల్లో ఉన్న వ్యక్తికి 
ఇవ్వండి” అనేవాడ్ని. దానికాయన, 
“ఫర్వాలేదు తీసుకో. నువ్వు అత్యాశకు 
పోకుండా, అర్థించకుండా ఉన్నప్పుడు 
నీకు ఈ ధనం గనక లభిస్తే దాన్ని తీసు 
కొనినీ సంపదలో కలుపుకో. ఇక ఆ 
తరువాత దాన్ని అనుభవించనయినా 
అనుభవించు, లేదా ఇతరులకు 
దానంగానయినా ఇవ్వు. అది నీ యిష్టం. 
అయితే ఆ విధంగా లభించని ధనం 
వెంట మాత్రం పడకు” అని ఉపదేశిం 
చేవారు. 


సాలిమ్‌ అంటున్నారు : అబ్దుల్లాహ్‌ బిన్‌ 
ఉమర్‌ ఎవరి దగ్గరా ఎ వస్తువూ అడిగే 
వారు కారు. అయితే (అర్థించకుండానే) 
ఎవరైనా ఎదైనా ఇస్తే దాన్ని నిరాకరించే 
వారు కూడా కారు. (బుఖారీ - ముస్తీం) 


రాసే! he g pe yon 
స A yer 
Yd J) 05 Jb అటా dl 5 
sil 3d os abel గా ల 
న ఏలీ యని! 
సజ EC తాల లని! 
త Aree షష JE 
త 3 డు 64 Baw అ ల 
diy ais వమ: స 06 తమో 
asl (0 $55 es fas! 
dle 


(సహీవా బుఖారీ, సహీహ్‌ ముస్టింలలోని జకాత్‌ ప్రకరణాలు) 


https://teluguislam.net 


హదీసు కిరణాలు 729 ర కాలూ 


పై హదీసులో మొదటగా దైవప్రవక్త సహచరుల త్యాగభావం వివరించబడింది. వారు 
ఎల్లప్పుడూ తమకంటే ఎక్కువ అవసరాల్లో ఉన్నవారికి సహాయపడుతూ ఉండేవారు. రెండో 
విషయం, కానుకలు స్వీకరించవచ్చు. అయితే దానికి సంబంధించి మనసులో ముందుగానే 
ఆశ ఉండకూడదు. మూడో విషయం, తన అవసరాల కోసం, తన ఆలుబిడ్డల అవసరాలను 
తీర్చటం కోసం, ఇతర అవసరార్థుల అవసరాలు తీర్చి దేవుడు ఇష్టపడే మార్గాల్లో ఖర్చుపెట్టి 
దైవప్రసన్నతను బడసే ఉద్దేశ్యంతో ధనం కూడబెట్టుకోవచ్చు. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 730 రో కాలూ 


59వ అధ్యాయం 
రభ ఆసన ప్రత లో చవ! ధరం 
SW లయం JE రం ఎ యయ 
చెమటోడ్చి డబ్బు సంపాదించి, తన స్వయాన్ని 
పోషించుకోవటంతోపాటు ఇతరులకు కూడా 
సహాయం చేయటం ఉత్తమ కార్యం 


దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ సెలవిచ్చాడు: Arg ‘yw 4! YW 
“విశ్వాసులారా! నమాజు ముగిసిన తరువాత | యే గరగ sal a యర క A 
భూమిపె వ్యాపించండి, అలాహ్‌ అనుగ్రహాన్ని “ sf 
మా, రా ఫ్ర లి 4 
అన్వేషించండి.” (అల్‌ జుముఅమ్‌ : 70) De ial] LE 


వివరణ : 

ఇక్కడ అల్లాహ్‌ అనుగ్రహమంటే ఉపాధి అని అర్థం. అంటే నమాజు ముగిసిన తరువాత 
వెంటనే తిరిగి బ్రతుకుతెరువుకు మార్గాలను అన్వేషించమని పై సూక్తికి భావం. ఈ వాక్యం 
మనిషి కష్టపడి పని చేయాలని ప్రబోధిస్తోంది. మనిషి ఎదైనా వ్యాపారంగాని, ఉద్యోగంగాని 
చేసి కష్టపడి డబ్బు సంపాదించుకుంటే అతనికి ఇతరుల ముందు చేయిచాపి అడుక్కోవాల్సిన 
అగత్యం ఉండదు. పైగా తనే నలుగురికి సహాయం చేయగల స్థాయికి ఎదుగుతాడు. 


539. హజ్రత్‌ అబ్దుల్లాహ్‌ బిన్‌ జుబైర్‌ 
బిన్‌ అవ్వామ్‌ (రజి) కథనం ప్రకారం 
దైవప్రవక్త (సల్లం) ఇలా అన్నారు : ప్రజల 
ముందు ముష్టైత్తడంకన్నా తాడు తీసు 
కొని కొండ పైకెళ్ళి వీపుమీద కట్టెలమోపు 
తీసుకొచ్చి అమ్ముకొని డబ్బు సంపాదిం 
చుకోవటం మేలు. పైగా అలాచేస్తే 


os! Al ae yl ye - 04 
J iJ se dls) pli 
Wel చమ! het తం gd 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 731 ర కారా 


జే = అం కీ లీ 0 క్‌ న్‌ (0 గ 
దేవుడు అతని ఆత్మాభిమానాన్ని కాపాడ gir హ్రీ BE Ge యమా! gt ఢా 
ప్ర SET యస శో టా ఇ ల 
తాడు. అదే (ప్రజల దగ్గర అడుక్కుంటే హా ఇ ఉదక షష బత య 
వా - స ser f “fo fe 8 6 
న చ jl ijkl sl Us df బ్ర బి 3 
(బుఖారీ) జ క్ట శీ త్‌ 
(సహీవ్‌ా బుఖారీలోని జకాత్‌ ప్రకరణం) తంటాలు! త్రం oyu 
ముఖ్యాంశాలు 
ముషాత్తుకోవటం కంటే కష్టపడి డబ్బు సంపాదించటం అన్నివిధాలా మేలైనదని ఈ 
హదీసులో చెప్పబడింది. ఒక వృత్తి ప్రజల దృష్టిలో ఎంతటి నీచమైనదైనా సరే ఇంకొకరి ముందు 
చేయిచాపటం కన్నా అది ఎంతో గౌరవప్రదమైనది. అందులోనే మనిషి ఆత్మగౌరవం 
దెబ్బతినకుండా ఉంటుంది. అలాగాకుండా ఇతరులను అడుక్కుంటూ తిరిగితే ఎన్నో అవమా 
నాలు ఎదుర్కోవలసివస్తుంది. మొత్తానికి చెప్పాచ్చేదేమిటంటే ఇస్లాం ధర్మం మనిషిని అవమానకర 
జీవితం నుంచి వెలికితీసి గౌరవప్రదమైన జీవితపు బాటలో నడిపిస్తుంది. 


540. హజ్రత్‌ అబూ హురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా 
ప్రబోధించారు : మీరు ఇంకొకడి దగర. ,:,,. స్థ Bee sas. 
అడుక్కోవటం కన్నా వీపుమీద ఓ కట్టెల నో yo ge ర 
మోపు ఎత్తుకొని వచ్చి దాన్ని అమ్మగా ఉట Cag fg య! dig లి! ప 
వచ్చిన డబ్బుతో అవసరాలు తీర్చుకో ole 
వటం మేలు. ఎందుకంటే ఇంకొకడ్ని 
అడిగితే అతను ఇవ్వొచ్చు. ఇవ్వకపో 
వచ్చు (ఇవ్వని పక్షంలో మీరు 
అవమానం పాలౌతారు). 

(బుఖారీ - ముస్తిం) 


(సహీహ్‌ బుఖారీ, సహీహ్‌ ముసింలలోని జకాత్‌ ప్రకరణాలు) 


థీ! న. హన ళో లం = రిల 
లీ] కక్ష త! రల Jd ‘dG As 


541. హజ్రత్‌ అబూ హురైరా (రజి) గారే :౮౪ FO] ద్ర యు 0౬) 
చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) స్మ శే ఎక ఏయు! ale $315 రి 
ఇలా తెలియజేశారు : హజత్‌ దావూద్‌ న J 
అలైహిస్సలాం చేతి కష్టార్జితం తినేవారు. హ్‌; 
(బుఖారీ) 
(సహీహ్‌ బుఖారీలోని వాణిజ్య ప్రకరణం) 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 732 రు కాలూ 


542. హజ్రత్‌ అబూ హురైరా (రజి) గారే Jo కక్ష వు క్‌! wey -0fY 
చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) 
ఇలా తెలియజేశారు : జకరియ్యా 
అలైహిస్సలాం వడ్రంగి పని చేసేవారు. నష్ట 
(ముస్లిం, 
(నహీవ్‌ ముస్తింలో ఘనతా విళిష్టతల ప్రకరణం) 

543. హజ్రత్‌ మిఖ్‌దాద్‌ బిన్‌ మాదీకరిబ్‌ వము రా clay) ర్‌ = 

(రజి) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) గ Gr: i గ్ర! లో, tad ఆ 
ఇలా ప్రబోధించారు : స్వహస్తాలతో -.. Ft న్నా ఏ టు! 
సంపాదించే సంపాదన కన్నా పవిత్రమైన లో. i 

సంపాదన తినేవాడు మరెవడూ లేడు. ఈ లోక తక జేక్‌ పంత పం 615 ఆర్త 


sly) ME పిటి! Cl తవ రయి 


దేవుని ప్రవక్త అయిన దావూద్‌ (అలైహి) ged leg Joe 
స్వహస్తాలతో సంపాదించి తినేవారు. 
(బుఖారీ) 
(సహీవ్‌ బుఖారీ వాణిజ్య ప్రకరణం) 
ముఖ్యాంశాలు 


పైన పేర్కొనబడిన అన్ని హదీసుల సారాంశం ఒక్కటే. మనిషి ఇతరులపై ఆధారపడ 
కుండా తన కష్టార్దితంతో జీవితం గడపాలి. ప్రజల ముందు దేబిరిస్తూ తిరగటం వల్ల, ముష్టైత్తి 
అడుక్కోవటం వల్ల, అతని ఆత్మాభిమానం దెబ్బతింటుంది. నలుగురిలో అవమానానికి 
గురికావాల్సి వస్తుంది. అంచేత ప్రతి మనిషీ కష్టపడి పనిచేసి డబ్బు సంపాదించాలి. పూర్వకాలంలో 
దైవప్రవక్తలు కూడా కాయకష్టం చేసి డబ్బు సంపాదించేవారు. కష్టార్జితంగా వచ్చిన ధనాన్ని 
పవిత్రమైనదిగా భావించేవారు. బ్రతుకు తెరువు కోసం భౌతిక వనరులపై ఆధారపడటం దైవ 
విశ్వాసానికి విరుద్ధం కాదని దీనిద్వారా తెలుస్తోంది. ముందు జీవనోపాధి కోసం మార్గాలు 
అన్వేషించాలి. ఆపై దాని ఫలితం విషయంలో మాత్రం దేవుణ్ణే నమ్ముకోవాలి. అదే నిజమైన 
విశ్వాసం, నమ్మకం. 

పై హదీసుల ద్వారా బోధపడే మరో ముఖ్య విషయం ఏమిటంటే ఏ వృత్తినీ, ఉపాధినీ 
అల్పమైనదిగా భావించకూడదు. స్వభావపరంగా సమాజంలోని ఏ వృత్తీ నీచమైనది, అంటరానిది 
కాదు. అలాంటప్పుడు వృత్తుల ప్రాతిపదికపై మానవ సమాజాన్ని వర్గాలుగా, వర్గాలుగా విభజించి 
కొందరిని జన్మతా అల్పులుగా, అథములుగా జమకట్టడం, మరికొందరికి లేనిపోని పవిత్రతను 
అంటగట్టటం అమానుషమైన వైఖరి అనిపించుకుంటుంది. కాయకష్టం చేసేవారు వాస్తవానికి 
దైవప్రవక్తల వృత్తుల్ని, విధానాల్ని అనుసరిస్తున్నారు. కాబట్టి సమాజంలో అందరిలాగే వారికి 
కూడా సముచితమైన స్థాయి, గౌరవమర్యాదలు లభించాలి. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 733 Sait, 
60వ అధ్యాయం 
తీ Gh lh లవ! లి(ం 7. 
దాతృత్వం, జౌదార్యం, దైవప్రసన్నతా దృష్టితో 
మంచిపనుల కోసం ధనం ఖర్చుపెట్టటం 


దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ సెలవిచ్చాడు : ఆడే 45% షం dl dG 


మిరు. దేనిని ఖర్చు పెట్టినప్పటికీ దాని ॥ త్‌ ల 
శు యళ CAs oS 
స్థానంలో ఆయనే మీకు మరింత ఇస్తాడు.” Jy స i] ¢ Ads 0 సో 


శి La 
(నబా : 39) గూ ass Jw 

మరోచోట ఆయన ఇలా అంటున్నాడు : ce Et oo ee 
“మంచి మార్గంలో మీరు ఇర్చుచేసే ధనం టన స్‌ చున మ. 
మీకే మేలు చేకూరుస్తుంది. అసలు మీరు సో స్వే గాకాదీ) య్య న్‌ా ర్‌ం 
ఖర్చుచేసేది అల్తావూ నంతోవం ‘yw Jb LrvY నవత!) కత 
పొందటానికేగా! కనుక మంచిమార్గంలో మీరు క ణ్‌ er its 
ఏమి ఖర్చు చేసినా, దాని ప్రతిఫలం మీకు “య! చకంగా కా 3) 
పూర్తిగా లభిస్తుంది. మీకు అన్యాయం OXVY ill] 
ఎంతమాత్రం జరగదు.” (అల్‌ బఖరా : 272) 
“మీరు మంచికోసం ఎమి ఖర్చుచేసినా ఆది 
అల్లాహ్‌కు తెలియకుండా ఉండదు.” 

(అల్‌ బఖర : 273) 


- 


య్‌ భో 


శ్‌ 
ల్‌ 


వివరణ 


పై సూక్తుల్లో ఖర్చుపెట్టడమంటే మంచిపనుల కోసం, ధర్మసమ్మతమైన మార్గాల్లో 
ఖర్చుపెట్టడమని అర్ధం. ఆ విధంగా ఖర్చుచేసిన ధనం వృధా పోదు. పైగా ఇహపరాల్లోనూ 
దేవుడు దానికి మంచిప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు. అయితే ఇతరుల్ని చూపించటం కోసమో లేక 
సమాజంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవచ్చన్న ఉద్దేశ్యంతోనో ధనం ఖర్చుచేస్తే దానివల్ల 
ఎలాంటి ప్రయోజం ఉండదు. పైగా అది దైవాగ్రహానికి, దైవశిక్షకు కారణభూతం కావచ్చు. 
కనుక దానధర్మాలు చేసినప్పుడు కేవలం దైవప్రసన్నతనే దృష్టిలో పెట్టుకొని చెయ్యాలి. మంచి 
ఉద్దేశ్యంతో చేసేదానం ఎంత తక్కువ పరిమాణంలో ఉన్నాసరే దేవుడు దానిని స్వీకరించి 
దానికి ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 734 lati: 


544. హజ్రత్‌ ఇబ్నె మస్‌వూద్‌ (రజి) శ! దక్కు వ స్వ! ప్రక - 0౬8 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా శమము 50 జ స్థ ఈ ఆ 
అన్నారు : ఇద్దరు వ్యక్తుల పట్ల తప్ప Ju‘ sul 
మరెవరి పట్లా అసూయ చెందటం ధర్మ ఆ స igi 
సమ్మతం కాడు. వారిలో ఒకడు, దేవుడు * చూ ఈ! టబు (తవ! ఇక 
సిరిసంపదలు ప్రసాదించటంతోపాటు టం పు కపప 11 శన ఏట స 
వాటిని neal ఖర్చు పిట్ట వ hy లే పన్‌ వయం 
సద్బుదిని ప్రసాదించినవాడు. రెం foe eas 
_ దేవుడు విజ్ఞతను ప్రసాదిస్తే దాని pp 
ద్వారా నిర్ణయాలు తీసుకుంటూ, ఆ విజ్ఞ 
తను ఇతరులకు కూడా బోధించేవాడు. 
(బుఖారీ - ముస్లిం, 
(సహీహ్‌ బుఖారీలోని ఎద్యా ప్రకరణం, నహీహ్‌ ముస్థింలోని ప్రయాణీకుల నమాజ్‌ 
(వకరణం, 


ముఖ్యాంశాలు 

అసూయ అనేది ఓ ప్రాణాంతక మానసిక రుగ్మత. అది మనిషి మనశ్శాంతిని హరించివేసి 
హృదయంలో అలజడిని రేపుతుంది. దేవుడు ఎవరికయినా ఏదైనా వరాన్ని ప్రసాదిస్తే 
అసూయాపరుడు దాన్ని చూసి లోలోనే ఉడికిపోతాడు, ఇతరుల నుండి ఆ వస్తువు 
తొలగిపోవాలని, నాశనమయిపోవాలని కోరుకుంటాడు. ఈ అసూయలోనే 'గిబ్‌తా' అనే ఇంకో 
రకమైన అసూయ ఉంది. దాన్ని మనం తెలుగులో 'మాత్సర్యం' అని చెప్పవచ్చు. దేవుడు 
ఇతరులకేదయినా అనుగ్రహిస్తే దాన్ని చూసి సంతోషించి, దేవుడు తనకు కూడా ఆ భాగ్యాన్ని 
ప్రసాదించాలని కోరుకోవటాన్ని 'మాత్సర్యం' అంటారు. మాత్సర్యం ధర్మసమ్మతమేగాని 
మొదటిరకమైన అసూయ మాత్రం ధర్మసమ్మతం కాదు. 


545. హజ్రత్‌ ఇబ్నె మస్‌వూద్‌ (రజి) ౮) వలయ జ ఎ 0£6 

కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) “| ae స్తాం Je ఆప ప్రక! కా 
ఒకసారి తన సహచరులతో, మాట్లా AU IA Is b 1G CIC ప్ర 
డుతూ, “మీలో తన ధనం కన్నా తన 
వారసుని ధనాన్ని ఎక్కువగా యిష్టపడే 
వాళ్ళెవరైనా ఉన్నారా?” అని అడిగారు. 
“మాలో ప్రతి ఒక్కడికీ తన ధనమంటేనే 
ఎక్కువ యిష్టం దైవప్రవక్తా!' అని విన్న 


pat de obs :Jb .4| és వంశీ! 
gel ly) వ్‌! ఆ బ్ర లేడు 


https://teluguislam.net 


హదీసు కిరణాలు 735 GANG, 


వించుకున్నారు సహచరులు. అప్పుడు 
దైవప్రవక్త (సల్లం) “మనిషి (దాన 
ధర్మాలు చెసి) ములదుకి పంపించు 
కున్నదే అతని ధనం. ఆ తరువాత 
అతను వదలిపెట్టిపోయే ధనమంతా 
అతని వారసులదే!” అని అన్నారు. 
(బుఖారీ) 

(నహీవా బుఖారీలోని (పేమైక వచనాల ప్రకరణం) 
ముఖ్యాంశాలు 

మనిషి తాను ఎక్కువగా యిష్టపడే ధనాన్ని దైవాజ్ఞలకు అనుగుణంగా, ఆయన యిష్టపడే 
పనుల కోసం ఖర్చు పెట్టినప్పుడే అది అతని ధనం అనిపించుకుంటుంది. ఆ ధనమే పరలోకంలో 
అతనికి లాభం చేకూర్చగలుగుతుంది. మిగతా ధనంలో తాను ప్రపంచంలో తిని అనుభవించిన 
ధనం ప్రపంచంలోనే వృధా అయిపోతుంది. చనిపోయినప్పుడు వదలి పెట్టిపోయే ధనం వారసుల 
పరం అయిపోతుంది. దానివల్ల అతనికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. అంచేత మనిషి తన 
దగ్గరున్న ధనాన్ని వీలైనంత ఎక్కువగా దానధర్మాలు చేసి తన స్వంత ధనంగా మార్చుకోవటానికి 
ప్రయత్నిస్తూ ఉండాలి. 
546. హజత్‌ అదీ బిన్‌ హాతిం (రజి) తీ! ట్రం లా డట రం- 001 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా క్ర ప్రీ! క :06 స్తవ! రం ర! ౬ 
ఉపదేశించారు : “ఒక ఖర్జూరపండు 
ముక్కను దానం చేసైనా సరే మిమ్మల్ని 
మీరు నరకాగ్ని బారి నుండి కాపాడు 
కోండి.” (బుఖారీ - ముస్లిం, 


టం రమ టపరము 


(సహీహ్‌ బుఖారలోని సంస్కార ప్రకరణం, నహీహ్‌ ముస్తీంలోని జకాత్‌ ప్రకరణం) 


547. హజ్రత్‌ జాబిర్‌ (రజి) కధనం క టన ఎ! శో ye ల్‌ _ 0£Y 


దైవప్రవక్త (సల్లం)ను ఎదైనా వస్తువు bs Ue ల క et లీ 
అడిగినపుడు ఆయన 'లేదు' అని als fie YU 
ఎన్నడూ అనలేదు. (బుఖారీ - ముస్లిం, 


(సహీహ్‌ బుఖారీలోని సంస్కార ప్రకరణం, నహీహ్‌ ముస్లింలోని ఘనతా విశిష్టతల 
(కరణం, 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 736 Gack 
ముఖ్యాంశాలు 

ఈ హదీసు దైవప్రవక్ష(సల్లం)గారి అసామాన్య దాతృగుణానికి అద్దం పడుతోంది. ఆయన 
ఎనాడూ అడిగిన వారికి లేదని జవాబు చెప్పలేదు. తన దగ్గరుంటే ఇచ్చేసేవారు. లేకపోతే 
అప్పు తీసుకొని అయినా ఇచ్చేవారు. అదీ కానప్పుడు ఇస్తానని వాగ్దానం చేసేవారు. కాని లేదని 


మాత్రం చెప్పేవారు కాదు. 

548. హజ్రత్‌ అబూహురైరా (రజి) చేసిన 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా 
తెలియజేశారు : ప్రతిరోజూ ఇద్దరు దైవ 
దూతలు దిగివస్తారు. వారిలో ఒకదూత, 
“దేవా! ఖర్చు పెట్టేవాడికి ప్రతిఫలాన్ని 
ప్రసాదించు” అని ప్రార్థిస్తే స్త, రెండో దూత, 
“దేవా! కూడబెట్టుకునే వాడి సంపదను 


నాశనం చెయ్యి” అని ప్రార్థిస్తూ 
ఉంటాడు. (బుఖారీ - ముస్లిం, 


ల్‌ 


త జత పెన ఠా లాం = 0A 
(FU Hdl Jy), J db టు 
ర అ త్రయ | ఈ మి! ప్రీ 
రను uls మత సమ యు యు! 
ee (re Lil oh వీవో! 
dls 


(సహీహ్‌ బుఖారీ, సహీహ్‌ ముస్తింలోని జకాత్‌ ప్రకరణం) 


549. హజత్‌ అబూహురైరా (రజి) గారే 
చేసిన కథనం ప్రకారం దేవుడు ఇలా 
అంటున్నాడని దైవప్రవక్త (సల్లం) 
తెలియజేశారు : “ఆదం పుత్రుడా! ఖర్చు 
పెట్టు, నీపై కూడా ఖర్చు పెట్టడం జరుగు 
తుంది.” (బుఖారీ - ముస్తిం) 


(నహీవా బుఖారీలోని వ్యాఖ్యానాల 

(పకరణం) 
550. హజ్రత్‌ అబ్బుల్లాహ్‌ బిన్‌ అమ్‌ బిన్‌ 
ఆస్‌ (రజి) కథనం : ఒక వ్యక్తి దైవప్రవక్త 
(సల్లం)ను, “ఇస్తాంలో అన్నిటికన్నా శ్రేష్ట 
మైన ఆచరణ ఎది?” అని అడిగాడు. 
దానికి ఆయన “ప్రజలకు అన్నం తిని 
పించు, పరిచయమున్నా లేకపోయినా, 


Jb శకట! 00 Sly 088 
GR స పక Gal yu ఈ! I 


ప్రకరణం, నహీహ్‌ ముస్థింలోని జకాత్‌ 
ర్హో రస తా టీ! రక ప్ర ర 
J fs Sl Lge al శాం లానే! 
ప ype al గే వక్త తీర్పు 
ద Je సదు! కు cul సః 
ల ప్రజ చస బ్ర రక 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 737 GAs, 


ప్రతి వ్యక్తికీ సలాం చెయ్యి. (ఇవే 
ఇస్తాంలో అన్నిటికన్నా శ్రేష్టమైన ఆచర 
ణలు)” అని చెప్పారు. 

(బుఖారీ - ముస్తిం) 


(సహీవా బుఖారీ, నహీహ్‌ మునస్లింలలోని విశ్వాన ప్రకరణాలు) 


ముఖ్యాంశాలు 

బీదసాదలకు అన్నదానం చేయటం, అతిథి అభ్యాగతులకు భోజన సదుపాయాలు 
సమకూర్పటం మొదలగునవన్నీ ప్రజలకు అన్నం తినిపించటం క్రిందికే వస్తాయి. అలాగే 
అవసరాల్లో ఉన్న వ్యక్తి అవసరం తీర్చడం, ఆకలిగొన్న వాడికి అన్నం పెట్టడం, బట్టలు లేనివారికి 
బట్టలు తొడిగించటం, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి చికిత్సనందించటం, రుణగ్రస్తుని 
రుణభారాన్ని తగ్గించటం మొదలైన ప్రజోపయోగ కార్యకలాపాలన్నీ ఈ హదీసు భావపరిధిలోకి 
వస్తాయి. 


551. హజ్రత్‌ అబ్దుల్లాహ్‌ బిన్‌ అమ్‌ బిన్‌ ఏ. :౮_ హు - 00) 

ఆస్‌ (రజి) గారే చేసిన కథనం ప్రకారం ఉం షయ వప :హ్తే వలి 
దైవప్రవక్త (సల్లం) ఇలా తెలియజేశారు: WS CSL les 
నలభై (సత్‌) గుణాలున్నాయి. వాటిలో J nee Me pi Es Ge 
అత్యుత్తమమైన గుణం మేకపాలను * ౪ ళా 7 
ఇతరులకు కానుకగా ఇచ్చివేయటం. ఏ. "ఈల వా! 8 తోలు dl శూ 
సదాచార సంపన్నుడయినా పుణ్యఫలా 

పేక్షతో, దేవుని వాగ్గానాన్ని ధృవీకరిస్తూ 

వాటిలోని ఏ ఒక్క సద్గుణాన్ని ఆచరిం 

చినా దేవుడు తప్పకుండా అతనికి 

స్వర్గంలో ప్రవేశం కల్పిస్తాడు. (బుఖారీ) 


(సహీవా బుఖారీలోని కానుకల ప్రకరణం, 


ముఖ్యాంశాలు 

ఈ హదీసులో 'మనీహా' అనే పదం వాడబడింది. మనీహా అంటే కానుకగా ఇవ్వబడిన 
పశువు. ఒకవ్యక్తి తన పశువును ఇతరులకెవరికైనా ఇచ్చి, దాని పాలను కానుకగా సేవించమని 
చెబుతాడు. కొంతకాలం తరువాత తిరిగి ఆ పశువును దాని యజమానికి వాపసు చేయవలసి 
ఉంటుంది. ఇది కూడా కానుకగానే పరిగణించబడుతుంది. ప్రజలు ఈ విధంగా 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


738 


GENE; 
be boa owe 


పరోపకారభావంతో పరస్పరం కానుకలు ఇచ్చిపుచ్చుకుంటూ ఉండాలి. దానివల్ల మనుషుల 


మధ్య (ప్రేమానురాగాలు పెంపొందుతాయి. 


552. హజ్రత్‌ అబూ ఉమామా సుదయ్‌ 
బిన్‌ అజ్‌లాన్‌ (రజి) కథనం ప్రకారం 
దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రబోధించారు: 
ఓ మనిషీ! నీ దగ్గర మిగిలిపోయిన 
ధనాన్ని నువ్వు ఖర్చుపెడితే అది నీకే 
మంచిది. దాన్ని నీ దగ్గర ఆపుకుంటే 
దానివల్ల నీకే నష్టం. అవసరాలకు 
సరిపోయేటంత ధనాన్ని కూడబెట్టుకున్న 
పక్షంలో నీవు నిందార్హుడివి కావు. ఖర్చు 
పెట్టేటప్పుడు నీపై ఆధారపడివున్న 
వారితోనే మొదలుపెట్టు. పైచేయి క్రింది 
చేయి కన్నా ఎంతో గొప్పది. (ముస్లిం) 


553. హజ్రత్‌ అనస్‌ (రజి) కథనం : దైవ 
ప్రవక్త (సల్లం)ను ఇస్తాం పేరుతో 
ఏదడిగినా ఆయన తప్పకుండా ఇచ్చే 
వారు. ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చి 
(తనకు ధనం ఇవ్వమని) కోరగా ఆయన 
అతనికి రెండు కొండల మధ్య ఉన్న 
మేకలన్నీ ఇచ్చేశారు. ఆ వ్యక్తి తన జాతి 
వారి దగ్గరికి వెళ్ళి, “ఓ నా జాతి ప్రజ 
లారా! ఇస్తాం స్వీకరించండి ముహమ్మద్‌ 
(సల్లం) పేదరికం గురించి భయపడని 
వానిలా ధనం ఇస్తారు. అని అన్నాడు. 


నిజంగానే ఆ కాలంలో ప్రజలు ప్రాపం 
చిక సిరిసంపదల కోసం ఇస్తాం స్వీకరిం 
చేవారు. కాని అనతికాలంలోనే ఇస్లాం 
ధర్మం వారికి ప్రపంచంలోని ఇతర 


కక 


is పడ! ఆ! లాం = 

Gi ea ఢాం మునే 
త త gle క్ట త! రం 
ROA ప ల్యే య gs Jail 
టా. ప్ర [ట్ల GUS be 2535 
ayy టయ! చ! ie GE యు! ఎం 


లూ 


ఇస 


మూ టీ! షు లో ల్‌ = 
ney చు జ యద ‘Jb 
ATE re 
0వ ఆక ఆ ఆక అమ సక ఉక 
వ స్త మ EAT nh p35 G 
య! రత ర్వీ రై! ఆత్త రే 
యా య ag వ 
హో టే! శ పిటి! ప్ప 
నా. మట్టు దస్‌! 


https://teluguislam.net 


వాదీసు కిరణాలు 739 GaN, 
వస్తువులన్నిటికన్నా ప్రీతికరమైనదిగా 


మారిపోయేది. (ముస్లిం) 


(సహీవా ముస్లింలోని ఘనతా విశిష్టతల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

క్రొత్తగా ఇస్లాం స్వీకరించేవారిలో ఇస్లాం పట్ల అభిమానాన్ని పెంపొందించటానికి, వారిని 
ధర్మంపై నిలకడగా ఉంచే ఉద్దేశ్యంతో వారికి ధనం ఇవ్వటం ధర్మసమ్మతమేనని ఈ హదీసు 
ద్వారా బోధపడుతోంది. దీని ఫలితంగా ప్రారంభంలో ప్రజలు ధనానికాశపడి ఇస్లాం స్వీకరించినా 
ఆ తరువాత క్రమక్రమంగా వారిలో ఇస్తాం పట్ల అభిమానం పెంపొందుతుంది. అనతికాలంలోనే 
వారు నిజమైన, నికార్సయిన ముస్లింలుగా మారిపోతారు. బహుశా ఈ ఉద్దేశ్యంతోనే దివ్య 
ఖుర్‌ఆన్‌లో క్రొత్తగా ఇస్లాం స్వీకరించేవారికి జకాత్‌ సొమ్ము ఇవ్వవచ్చని చెప్పబడింది. హనఫీ 
ఫికహ్‌ పండితులు క్రొత్తగా ఇస్తాం స్వీకరించేవారికి జకాత్‌ ధనం ఇవ్వవచ్చనే ఆదేశం 
రద్దుచేయబడిందని అభిప్రాయపడుతున్నారు. కాని నిజం చెప్పాలంటే ఈ పద్దుక్రింద జకాత్‌ 
సామ్ము ఖర్చుపెట్టడం ప్రళయం వరకూ ధర్మసమ్మతమె. నేడు కూడా దాని అవసరం ఉంది. 
క్రొత్తగా ఇస్తాం స్వీకరించేవారికి ధనసహాయం అందిస్తే ఈ రోజు కూడా మనం దాని 
సత్సరిణామాలను చూడగలం. 


554. హజ్రత్‌ ఉమర్‌ (రజి) కథనం : 
ఒకసారి దైవప్రవక్త (సల్లం) కొంత ధనం 
(ప్రజలకు) పంచిపెట్టారు. అప్పుడు 
నేను, “దైవప్రవక్తా! ఈ ధనం తీసుకోవ 
టానికి వీళ్ళకన్నా ఎక్కువ హక్కుదారు 
లున్నారు కదా! (మీరు వీళ్ళకే ఎందుకిస్తు 
న్నారు?)” అని అన్నాను. దానికాయన 
(సల్లం) “వీళ్ళు రెండు విధాలుగా నాపై 
ఒత్తిడి తీసుకువస్తున్నారు. ధనం 
ఇవ్వాల్సిందేనని గట్టిగా అడుగుతారు 
(అంచేత ఇవ్వాల్సివస్తోంది). లేదా నన్ను 
పిసినారి అంటారు. నిజానికి నేను 
ఎలాంటి పిసినారితనం చూపటం లేదు” 


అని చెప్పారు. (ముస్థిం/ 


(సహీహ్‌ ముసింలోని జకాత్‌ ప్రకరణం) 
2 


నాలా. 


కక య! ధాం రి లం ౦01 
గ హతం స లేం 
నా య్‌! సీర ria pA dl Jot 
gs dl ss pb id ti 
Js Coan gle J cy 

pls ely, 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 740 రో కాలూ 


ముఖ్యాంశాలు 

అజ్ఞానులు, సంస్కారహీనులైన పల్లెటూరి మనుషులు క్రొత్తగా ఇస్తాం స్వీకరించినప్పుడు 
ప్రారంభంలో దైవప్రవక్త (సల్లం) పట్ల అనుచితంగా ప్రవర్తించేవారు. తమ మాటలతో, చేతలతో 
ఆయన మనసుకు బాధ కలిగించేవారు. అప్పుడు దైవప్రవక్త (సల్లం) వారిలో మార్పు వస్తుందన్న 
ఆశతో, వారు ఇస్తాం ధర్మంపై నిలకడగా ఉండి సభ్యతా సంస్కారాలు నేర్చుకుంటారన్న ఉద్దే 
శ్యంతో వారికి ఎంతోకొంత ధనమిచ్చి వారి హృదయాలను జయించటానికి ప్రయత్నించేవారు. 


555. హజ్రత్‌ జుబైర్‌ బిన్‌ ముత్‌యిమ్‌ 
(రజి) కథనం ప్రకారం ఆయన దైవప్రవక్త 
(సల్గం)తో పాటు హునైన్‌ యుద్ధం ray 
నుండి తిరిగి వస్తుండగా (మధ్యలో ఒక = మను లము పష వా. 
చోట) కొంతమంది పల్లెటూరి మను ఫై ల! పీ చ! న Er 
షులు ద్జివ్రవక్త (సల్గం)ను (ధనం :౮4 స్త కవ! వే 6 9ల|వ దవత 
ఇవంమని వెంటబడి అడగసాగారు. 
ప వాళ్ళు ఆయన్ని బలవంతాన ఒక క. స అ! ae “యో! gee 
తుమ్మచెట్టు దగ్గరికి తీసుకొని వెళ్ళారు. హో సామ్‌ ప a) 
అంతలో ఆయన దుప్పటి ముళ్ళల్లో Hae Y; tris Y; పసు ఆరూ ఏ 
పం అప్పుడు ఆయన అక్కడే Jd : క ము He) ss 
ఆగి, దుప్పటన్నా ఇస్తారా? నా దగ్గర పై: హై క మ 
ఈ ముండ్ల చెట్లన్ని ఒంటెలుండి మ వక హారాల 
నట్లయితే నేను వాటన్నిటినీ మీకు స ita 3 
పంచే సవాణ్ణి, అప్పుడు నేను పిసినారిని, 
అబద్దాలు బె బృవాడిని, పిరికివాడిని 
కానని మీరు తెలుసుకుంటారు” అని 
అన్నారు. (బుఖారీ) 
(సహీవ్‌ బుఖారీలోని జిహాద్‌ ప్రకరణం) 


గారడి ౫ దా లాం - 
Curls doi, 


ముఖ్యాంశాలు 

ఈ హదీసు ద్వారా ఒకటేమో క్రొత్తగా ఇస్తాం స్వీకరించినవారి మనసులను ఇస్తాం పట్ల 
సంతుష్టపరచటానికి ధనం ఖర్చు పెట్టవచ్చని తెలుస్తోంది. రెండోది ఇందులో దైవప్రవక్త సల్లల్లాహు 
అలైహి వ సల్లం గారి ఉత్తమ నడవడిక కూడా వివరించబడింది. పల్లెటూరి మనుషుల కరకు 
మాటలను, వారి దురుసు చేష్టలను ఎంతగానో సహించేవారు. ఈ హదీసు ద్వారా బోధపడే 
' మూడో విషయం ఏమిటంటే - ప్రజలకు నాయకుడైన వాడిలో అబద్ధం, పిరికితనం, పిసినారి 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 741 ర కాలూ 


తనం లాంటి అవలక్షణాలు ఉండకూడదు. అంతేకాదు, మూర్భుల అపార్థాలను దూరం 
చేయటం కోసం అవసరమైతే తమ ఉత్తమ వ్యవహారాన్ని తమలోని మంచి గుణాలను వారి 
ముందు ప్రస్తావించవచ్చని కూడా ఈ హదీసు మనకు బోధపరుస్తోంది. ఆ విధంగా ప్రస్తావించటం 
గర్వం, ఆత్మస్తుతి క్రిందికి రాదు. 

556. హజత్‌ అబూహురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా 
ప్రవచించారు : దానధర్మాలు సంపదలో ౨.౨౨౨ (హం 
లోటును ఏర్పరచవు. దేవుడు మన్నిం SA టీ! వడు Je ప్రీ పో 
పుల వైఖరిని అవలంబించే దాసుని గౌర “4! ww sy} త్‌ మా! హాఫ్‌ కో గా 
వాన్ని మరింత పెంచుతాడు. ఎవరైనా 


శ. స 
యస్‌ Gr: Ed, రీ! «se 


ol Ura ల్ల 
దైవం కోసం అణకువను ప్రదర్శిస్తే ర 5 3 
దేవుడు అతనికి బెన్నత్యాన్ని ప్రసా 
దిస్తాడు. (ముస్తిం) 


(సహీహ్‌ ముస్థింలోని నత్కార్యాలు నత్సంబంధాల ప్రకరణం) 
ముఖ్యాంశాలు 


1. పై హదీసు దానధర్మాల వల్ల సంపదలో వెలితి రాదని చెబుతోంది. నిజమే.....! మనిషి 
దానం చేస్తే దేవుడు తతిమ్మా ధనంలో శుభాన్ని అవతరింపజేస్తాడు. కొన్నిసార్లు 
ఇహలోకంలోనే దానికి రెట్టింపు ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు. ఇక పరలోకంలో ఆ దానానికి 
ఎలాగూ పుణ్యం లభిస్తుంది. కనుక ఏ విధంగా చూసినా దానధర్మాల వల్ల మనిషి 
సంపదకు నష్టం లేదు. 

2 తను మన్నింపుల వైఖరిని అవలంబిస్తే ప్రజలు తనను తక్కువగా అంచనా వేస్తారనీ, 
తనను బలహీనుడిగా తలపోస్తారని అనుకుంటాడు మనిషి. కాని దానికి భిన్నంగా ఈ 
హదీసులో దేవుడు అలాంటి వారికి ప్రజల్లో మరింత గౌరవ మర్యాదలను ప్రసాదిస్తాడని 
చెప్పబడింది. క్షమాగుణంతో వ్యవహరించేవారిని సాధారణంగా జనం గౌరవిస్తారు. 
అంతేకాదు పరలోకంలో కూడా అలాంటి వారికి గొప్ప పుణ్యఫలం లభిస్తుంది. ఆ 
విధంగా మనిషి అటు దైవం దృష్టిలోనూ, ఇటు జనం దృష్టిలోనూ గౌరవవంతునిగా 
భావించబడతాడు. 

557. దైవప్రవక్త (సల్లం) ఇలా చెబు 

తుండగా తాను విన్నానని హజ్రత్‌ అబూ 

కబ్‌షా అమ్‌ బిన్‌ సాద్‌ అన్సారీ (రజి) a. wm ) 
తెలియజేశారు : నేను మూడు విష ఈడూ (| శ లశ కకత రం, 


is elas het, 0 Eset 
యాల గురించి ప్రమాణం చేస్తున్నాను. ఆ4 ౭6 shit Wy యా 


తో రర అత్‌ | ey  00V 
జా al టు మీ! gs) GS! ws 
వ య వ ధు ద 


https://teluguislam.net 


హదీసు కిరణాలు 


ఒక విషయం మీతో చెబుతున్నాను. 
దాన్ని మీరు గుర్తుంచుకోండి. దాన 
ధర్మాలు చేయటం వల్ల దాసుని 
సంపదలో లోటు ఏర్పడదు. దౌర్జన్యపీడి 
తుడు సహనం వహిస్తే దేవుడు తప్ప 
కుండా అతని గౌరవాన్ని ఇనుమడింప 
జేస్తాడు. భిక్షాటన మొదలెట్టే దాసుని 
కోసం దేవుడు దారిద్ర్య ద్వారాన్ని 
తెరుస్తాడు. (ఆయన దారిద్ర్యమో లేక 
ఇంకేదో అన్నారు). ఇంకో విషయం 
చెబుతున్నాను అది (కూడా) గుర్తుంచు 
కోండి. ప్రపంచంలో నాలుగు రకాల 
మనుషులున్నారు. మొదటిరకం 
మనుషులు : దేవుడు వీరికి సంపద, 
జ్ఞానాలు ప్రసాదిస్తే వీరు వాటి విష 
యంలో దైవానికి భయపడుతూ 
ఉంటారు. బంధువుల పట్ల ఉత్తమంగా 
వ్యవహరిస్తారు. ఇంకా తమ దగ్గరున్న 
సంపదలో దేవుని హక్కుని గుర్తిస్తారు. 
ఇలాంటి వారు స్వర్గంలో అత్యుత్తమ 
స్థానాల్లో ఉంటారు. రెండవ రకం మను 
షులు : దేవుడు వీరికి జ్ఞానమైతే 
ఇచ్చాడు గాని సంపద ఇవ్వలేదు. 
ఉంటాడు. ఇలాంటివారు సత్సం 
కల్పంతో “మా దగ్గర గనక ధనముంటే 
మేము కూడా ఫలానా మనిషిలా దాన్ని 
(మంచిపనుల్లో) ఖర్చు పెట్టేవాళ్ళం” అని 
అంటారు. వాళ్ళకు ఈ సత్సంకల్పం 
మూలంగా మొదటి-రకం మనుషులకు 
సమానంగా ప్రతిఫలం లభిస్తుంది. 
మూడో రకం మనుషులు : దేవుడు వీరికి 
ధనం ఇస్తాడు కాని జ్ఞానం ఇవ్వడు. 
ఇలాంటి వారు మంచీ చెడులను 


742 


+ 0 ఈం 2 x 
పరీమురక 


Tr 
MG Sy; dhe aris శ Gk 
lS ప్రశ పయి 
206 సతమత టవ మే. ఉస 
సం ఉతర 15. వవ మి Gh దీ 
అయయ యజ Ep ls 
టు hale W155 155 .ల్పుడు! 
త్తు ఫట 9% Jy దమన YG 
కర య య sis et 


https://teluguislam .net 


వాదీను కిరణాలు 


గురించి ఏమాత్రం తెలుసుకోకుండా 
(ఎడాపెడా) డబ్బు ఖర్చుపెడు 
తుంటారు. ధనం విషయంలో దైవానికి 
భయపడరు. బంధువుల హక్కుల్ని 
నిర్వర్తించరు. తమ దగ్గరున్న ధనంలో 
దేవుని హక్కుల్ని గుర్తించరు. ఇలాంటి 
వారు అందరికన్నా అధములు. నాల్లో 
రకం మనుషులు : దేవుడు వీరికి ధనం, 
జ్ఞానం (రెండూ) ఇవ్వడు. “అయినప్ప 
టికీ వారు మా దగ్గర గనక ధనముంటే 
మేము కూడా ఫలానా మనిషిలా (విలా 
సాల కోసం ఎడాపెడా) ఖర్చుపెడతాం” 
అని అంటారు. వారి సంకల్పం ఇలా 
(చెడుగా) ఉండటం మూలంగా వారు 
మూడోరకం మనుషు లకు సమానమైన 
పాపాత్ములుగా పరిగణించబడతారు.” 

(తిర్మిజీ - హానన్స్‌ నహీవ్‌) 


743 


GENE, 


eth hea య్యా 
Y5 Yu ఏ! మస న క J 
ELS శం gS ప లేశ 36 Ll 
యన గడ 3 త్తుర సమ్మ 
ద్రాజాయ్యాయా ౩ లేళ gh ely, టి 

= కలాల 


(సుననె తిర్మిజీలోని ఐహిక అనాసక్తత అధ్యాయం) 


ముఖ్యాంశాలు 


పై హదీసులో మంచి లేక చెడు సంకల్పం అంటే దృఢ నిశ్చయమని భావం. దృఢ 
నిశ్చయం లేని పక్షంలో పుణ్యఫలం, పాపఫలం అనేవి ఉండవు. సంపదను గనక షరీఅత్‌ 
సూచించిన విధంగా ఖర్చుపెడితే అది ఎంతో గొప్పది. విచ్చలవిడిగా ఖర్చుపెడితే దానికన్నా 
చెడ్డది మరొకటి లేదు. అదేవిధంగా విద్యను కూడా అభ్యసించి ఆచరిస్తే అది మహా గొప్పదిగా 
భావింపబడుతుంది. ఆచరణ లేని విద్య, అజ్ఞానం మనిషికి శుభాలు ప్రాప్తం గాకుండా చేస్తాయి. 


558. హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా) 
కథనం ప్రకారం కొంతమంది ఒక మేకను 
కోశారు. (దాని మాంసంలో చాలా భాగం 
ప్రజలకు పంచిపెట్టారు. ఆ సంద 
ర్భంగా దైవప్రవక్త (సల్లం) ఆయిషా 


ys al డూ ib రై =? 

వటి VIER, 
Gas | ge Gi bu ics te 
gies oly) కత sh (కట్లు లో 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 744 


(రజి.అన్‌హా)తో మాట్లాడుతూ, “ఆ 
మాంసంలో ఇంకా ఎంత మిగిలి 
ఉంది?” అని అడిగారు. “అంతా అయి 
పోయింది, ఒక్క భుజం మాత్రమే మిగిలి 
ఉంది” అని చెప్పారామె. దానికాయన 
“(కాదు, కాదు) ఆ భుజం తప్ప తతిమ్మా 
మాంసమంతా మిగిలే ఉంది” అని 
అన్నారు. (తిర్మిజీ, హనన్‌ నహీహ్‌) 
ఈ హదీసు భావం ఏమిటంటే, మేకను 
కోసిన వాళ్ళు ఒక భుజాన్ని మాత్రం 
ఉంచుకొని మిగతా మాంసమంతా 
దానం చేసేశారు. దానం చేసిన మాంసా 
నికి పరలోకంలో ప్రతిఫలం లభిస్తుంది 
కాబట్టి అది మిగిలే ఉంది. ఇక 
మాంసంలో మిగిలిపోయిన భుజాన్ని 
ఎలాగూ కోసినవాళ్ళు తింటారు కాబట్టి 
పరలోకంలో దానికి ప్రతిఫలం లభిం 
చదు. ఆ విధంగా అది అయిపోయిన 
దాంతో నమానమున్నది దైవప్రవక్త 
ప్రవచనంలోని ఉద్దేశ్యం. 


559. హజ్రత్‌ అస్మా బిన్తె అబూ బక్‌ 
సిద్దీఖ్‌ (రజి.అన్‌హా) కథనం : ఒకసారి 
దైవప్రవక్త (సల్లం) నాతో మాట్లాడుతూ, 
“ధనం మూటగట్టి ఉంచుకోకు. అలా 
చేస్తే దేవుడు కూడా (నీకివ్వకుండా) 
మూటగట్టి ఉంచుతాడు” అన్నారు. 


వెరొక ఉల్లేఖనంలో ఇలా ఉంది : 
“ఖర్చుపెట్టు, పదే పదే లెక్కపెట్టకు. 
అలా చేస్తే దేవుడు కూడా లెక్కపెట్టి మరీ 


rr 


pis lta గ్రని ఊరూ :Jby 
హ్‌ Ge లవ is Yi 4 
వే స క ల్‌ =” క 

Gas Yl 


న gl cq tl bey 004 

yg Jb i అటు dl శం ఆలి! 
/ “శక త! రృ 
| హీ ps 


టే! టాడా Cas 5 యాడ! 


> టీ wi 


Ge lle dl es eg Ys త 
sy iW godt Oh ప్ర le 
pp Us, lll ny 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


ఇస్తాడు. అలాగే మాటిమాటికి సర్దిపెట్ట 
మాకు. అలాచేస్తే దేవుడు నీ పట్ల కూడా 
అలాగే వ్యవహరిస్తాడు.” 

(బుఖారీ - ముస్లిం, 


745 


(సహీహ్‌ బుఖారీ, నహీవా ముస్థింలలోని జకాత్‌ ప్రకరణాలు) 


560. హజ్రత్‌ అబూహురైరా (రజి) 
కథనం : దైవప్రవక్త (సల్లం) పిసినారిని, 
ఖర్చు పెట్టేవాడిని కవచాలు ధరించివున్న 
ఇద్దరు వ్యక్తులతో ఈ విధంగా పోల్చి 
చెబుతుండగా నేను విన్నాను. ఆ 
ఇరువురి శరీరాలూ రొమ్ము నుండి 
కంఠం వరకు కవచాలతో కప్పబడి 
ఉన్నాయి. వారిరువురిలో ఖర్చుపెట్టే 
వాడు ఖర్చుపెట్టాలని ప్రయత్నించి 
నప్పుడు, అతని కవచం పూర్తిగా 
వదులయిపోయి అతని మునిట్రేళ్ళు 
సయితం కష్టబడే విధంగా క్రిందికి జారి 
పోతుంది. అతని కాలిముద్రలను కూడా 
కనపడనీయకుండా చేస్తుంది. దీనికి 
భిన్నంగా పిసినారి అసలు ఎమి ఖర్చు 
పెట్టాలని అనుకోడు కాబట్టి కవచంలోని 
ప్రతికొండీ ఎక్కడికక్కడ బిగుసుకు 
పోతుంది. అతను దాన్ని వదులుచేసుకో 
వాలని ప్రయత్నిస్తాడు, కాని అది 
వదులు కాదు. (బుఖారీ - ముస్థీం) 


దీని భావం ఏమిటంటే, దానశీలుడు 
దానం చేయాలని ప్రయత్నించినప్పుడు 
(అతని చేతులకు కలిపివేయబడివున్న 
కవచం) పూర్తిగా వదులయిపోయి 


టే! దరు స్మిత టల త్రం -రి 
గడు శ wi ae 
డట ప్‌ ల్‌ gels రహ! 
SG CES ప ss పై రడ 
j తయ స! త్తం పమ! ౮౮ 
wt గజల్‌ ట్ర్‌ తయా ఆ ష్‌; 
ప్రజలే షయ bea tbs హయ్య 
ఫస Gs త గ్రీక్‌ జ = 
le Gis Ws [ 
త్రి! of ss బ్రమ! ఉహుం ; 
వమ ఆ చట షు si uk 


హూ 1 i | garry లం] 
sli; 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


వెనుకనుండి [కిందికి జారిపడుతూ 
ఉంటుంది. అతని పాదాలను కప్పి 
వేయటమే గాకుండా అతని కాలి ముద్ర 
లను కూడా చెరిపివేస్తుంది. 


<5. 


746 


(సహీహ్‌ బుఖారీ, సహీహ్‌ ముసింలలోని జకాల్‌ ప్రకరణాలు) 


ae) 


ముఖ్యాంశాలు 


దానధర్మాలు మనిషికి కవచాల్లాంటివని ఈ హదీసు భావం. దానధర్మాలు చేయటం 


వల్ల భవిష్యత్తులో రాబోయే ఆపదలు తొలగిపోతాయి. పైగా అతని స 


౦పదకు దేవుని తరపునుండి 


రక్షణ ఏర్పడుతుంది. దానశీలి దానం చేయాలనుకున్నప్పుడు ఎంతో ఉదారంగా వ్యవహరిస్తాడు. 
సంతోషంగా డబ్బు ఖర్చుపెడతాడు. కాని పిసినారికి అసలు దానం చెయ్యాలనే తలంపే 
రాదు. ఒకవేళ వచ్చినా డబ్బు ఖర్చుపెట్టటానికి అతనికి చేతులు రావు. 


561. హజ్రత్‌ అబూ హురైరా (రజి) గారే 
చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) 
ఇలా ప్రబోధించారు: దేవుడు పవిత్ర 
సంపాదన (నుండి ఇచ్చే దానాల్సి) 
మాత్రమే స్వీకరిస్తాడు. అంచేత ఎవరైనా 
తమ పవిత్ర సంపాదనలో నుండి ఒక 
ఖర్జూరపుటంత ధనం దానం చేసినా 
దేవుడు దాన్ని తన కుడిచేత్తో అందు 
కుంటాడు. ఆ తరువాత దాన్ని మీరు 
గుర్రపు పిల్లను పెంచి పెద్దచేసినట్లుగా 
దానం చేసినవాడికోసం పెంచుతాడు. 
అలా పెరుగుతూ చివరకు అది పర్వత 
మంత పెద్దదిగా అయిపోతుంది. 
(బుఖారీ - ముస్తీం) 


Ys వలే. ఉప్పు 011 

ప్ర హస్‌ లస తేషు ప్రమ శకట ర్త 

bbe Ypres y5 అద్‌ 

CS Ged Us og Gia 

బబు ర వృష కై ప్ర యట ర్త 
ale Giz 


(సహీహ్‌ బుఖారీ, నహీహ్‌ ముస్థింలలోని జకాల్‌ ప్రకరణాలు) 


ముఖ్యాంశాలు 


1. అక్రమంగా సంపాదించి చేసే దానధర్మాలకు అల్లాహ్‌ దృష్టిలో ఎలాంటి విలువ 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 747 రో కాలూ 


ఉండదు. దీనికి భిన్నంగా హలాల్‌ సంపాదనలో నుంచి ఒక ఖర్జూర పండు దానం 
చేసినా అది కొండంత పుణ్యాన్ని తెచ్చిపెడ్తుంది. 

2. ఈ హదీసులో అల్లాహ్‌కు చెయ్యి ఉందనే ప్రస్తావన వచ్చింది. అల్లాహ్‌కు చేతులు 
ఉన్నాయని నమ్మటం విధి. అయితే అల్లాహ్‌ చేతులను వేటితోనూ పోల్చరాదు. వాటి 
ఆకారాన్ని వివరించటం కూడా ధర్మసమ్మతం కాదు. ఆఖరికి “ఇక్కడ చెయ్యి అంటే 
తీసుకోవటం, అంగీకరించటం' అని భావాలు తీయటం కూడా సరికాదు. 


562. హజ్రత్‌ అబూ హురైరా (రజి) గారే ౧ స్తు! ఏ టూ _ 601 
చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) క్ష 
ఇలా తెలియజేశారు: ఒకాయన ఓ ౨2.౨2 ల్‌ 
మైదానంగుండా వెళుతుండగా మేఘాల్లో త్తమ యమ రుం తా 
నుంచి, “ఫలానా వ్యక్తి తోటలో వర్షం ఆక రర దయయ మున లత 
కురిపించు” అని (ఎవరో అజ్ఞుపిస్తు చే gab iti ప స 
న్నట్టు) వినపడింది. అంతలో ఆ 15} Gor యషు! య ర స! 
మేఘాల్లో నుండి ఒక మబ్బుతునక 2౬ రహస ర రయ 
విడిపోయి ఓ నల్లని రాతినేలపై వర్షం 
కురిపించింది. (దాంతో చిన్న చిన్న 
కాలువలు ఎర్పడ్డాయి). చివరకు ఒక 
(పెద్ద) కాలువ మిగతా కాలువలన్నిటిని 
తనలో కలుపుకొని ప్రవహించసాగింది. 
అది చూసి ఆయన కూడా ఆ ప్రవాహం 
వెంట నడవసాగాడు. (కొంతదూరం 
వెళ్ళాక) ఆయనకు ఎవరో ఒక వ్యక్తి తన 
తోటలో నిలబడి తన దగ్గరున్న పని 
ముట్టుతో తోటకు నీళ్ళు పెడుతున్నట్టు 
కనిపించాడు. ఆయన అతని దగ్గరికెళ్ళి 
“ఓ దేవుని దాసుడా! నీ పేరేమిటి?” అని 
అడిగాడు. తాను ఇంతకు ముందు 
మేఘాల్లో విన్న పరే చెప్పాడా వ్యక్తి. 
అతను “ఎందుకు అడుగుతున్నారు?” 
అన్నాడు. అందుకాయన “కురిపించిన 


yg! a 7 ఇప స్‌ ల డు 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


మేఘంలో నుండి, 'ఫలానా వ్యక్తి తోట 
లపై వర్షం కురిపించు అని (ఎవరో 
ఆజ్ఞాపిస్తున్నట్టు) విన్నాను. నువ్వు చెప్పిన 
పేరూ నేను విన్న పేరు ఒక్కటే. అది 
సరేకాని (దేవుడు ప్రత్యేకంగా నీ తోట 
లోనే వర్షం కురిపించమని మేఘాల్ని 
ఆదేశించటానికి) అసలు నువ్వు 
చేస్తున్న పనేంటి?” అని అడిగాడు. 
దానికా వ్యక్తి “మీరు అడిగారు కాబట్టి 
చెబుతున్నాను. ముందుగా నేను ఈ 
తోటలో పండే పంటను అంచనా వేసు 
కుంటాను. మొత్తం పంటలో మూడో 
వంతు దానం చేస్తాను. మరో మూడో 
వంతు నాకూ, నా ఆలుబిడ్డల ఆహా 
రానికి సరిపోతుంది. మిగతా మూడో 
వంతును నేను వచ్చే పంటకోసం 
ఉపయోగిస్తాను” అని చెప్పాడు. 
(ముస్లీం) 


748 


Git, 


యి! LIARS 6: ఎలప Suey 
న ర: JG 
gi iat: J Jw ge! 
జీ Gyo దమం Gl లప లా! ర్‌ 
స్త్వ ; పవ పడ గు శ్రీ లయము 
ul: లేవ MGs త చదల ము త్రై 
cs gis 6 Iki Gf యల 
sf; hl esd Js యయ 
PN Tra) ple sly rae 
ఆ దర క్క పిథూ సమ! 
iets బీ! ol, brad! ప్రాయ! 

లట! Jos Ga 


(సహీహ్‌ ముస్తింలోని ఐహిక అనానక్తత ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


ఈ హదీసులో కూడా దానధర్మాల గొప్పదనంతో పాటు మహిమలు, అద్భుతాల గురించి 
కూడా వివరించటం జరిగింది. ఒక మనిషి మేఘాల నుంచి మాటలు విన్నాడు. అసలు సాధార 
ణంగా ఇలా జరగదు కాని దేవుడు తలచుకుంటే అది అసంభవం కూడా కాదు. అయితే 
మానవుల్లో ఎవరూ కూడా తాను తలచినప్పుడు మహిమలు ప్రదర్శించగలననీ, విశ్వసూత్రాలకు 
విరుద్ధమైన పని చేసి చూపించగలనని బొంకలేడు. దేవుడు తలచినప్పుడే అలాంటి అద్భుతాలు 
జరుగుతాయి. ఈ రోజుల్లో చాలామంది మహిమలు, అద్భుతాల పేరుతో జనాన్ని మోసం 
చేస్తున్నారు. జనం వారిపట్ల జాగ్రత్తగా ఉండాలి. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 749 ర కాలూ 


61వ అధ్యాయం 


ea 


దు? లోట రో కట ద కళ 1\ 
పిసినారితనానికి , పేరాశకు దూరంగా ఉండాలి 


దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహి సెలవిచ్చాడు : టం పే! జ యట! a ఇ 
“ఎవరు పిసినారితనం వహించాడో, (దేవుని =, 2. 
పట్ల) నిర్లక్ష్య వైఖరి అవలంబించాడో, పైగా లేజీ త fe ఊప ఫి లోలో a! J 
మంచిని తృణీకరించాడో అతనికి మేము 2 tis ©: గ య a ges 
కఠినమార్గంలో నడిచేందుకు సౌకర్యాన్ని ం am వా 
' కలుగజేస్తాము. అతను నశిస్తే ఇక అతని ధనం ye? తష చం (౧ గా 


అతనికి ఎలా ఉపయోగపడుతుంది?” తశీయ ఖీ ఆ లట OYA: Ul 
ఎ _ ప లో లి జ TE 
(అల్‌ లైల్‌ : 8 11) 4 వమ! రా 44 4 ర 

ఇంకోచోట ఇలా అంటున్నాడు : 
LY ren 


“తమ హృదయలోభత్వం నుండి రక్షణ 
పొందినవారే సాఫల్యం పొందేవారు.” 
(అత్‌ తగాబున్‌ : 16) 


వివరణ ; 


అరబీ భాషలో పిసినారితనానికి “బుబ్జో మరియు 'షుహ్‌' అనే రెండు పదాలు 
వస్తాయి. రెండింటికి దాదావు అర్థం ఒక్కటే. అయితే కొంతమంది పండితులు ఈ రెండు 
పదాల మధ్య భేదాన్ని గుర్తిస్తున్నారు. మనిషి దైవమార్గంలో డబ్బు ఖర్చు పెట్టకపోవటం 'బుబ్జ్‌' 
అవుతుందనీ, అదే ఇతరుల ధనాన్ని అక్రమంగా కబళిస్తే దాన్ని 'షుూహ్‌' అంటారని 
అభిప్రాయపడుతున్నారు. ఆ విధంగా చూస్తే బుఖ్ల్‌ కన్నా షుహ ఇంకా ఘోరమైన నేరమని 
తెలుస్తోంది. పై సూక్తుల ప్రకారం మానవుల్లో తమ ధనంలో నుండి జకాత్‌ పన్నును చెల్లిస్తూ 
అవసరమైనప్పుడు దానధర్మాలు చేస్తూ, అక్రమ ఆర్జనకు దూరంగా ఉండేవారు పరలోకంలో 
ముక్తిపొందుతారు. దీనికి భిన్నంగా పేరాశకు, పిసినారితనానికి గురైన వారు ఇహపరాల్లో 
వినాశాన్ని చవిచూస్తారు. 


563. హజత్‌ జాబిర్‌ (రజి) కథనం 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రబో 
ధించారు : అన్యాయానికి దూరంగా 
ఉండండి. ఎందుకంటే అన్యాయం 


Sl co hl yb) ple ద్రం - 01 
రం, సే! ఏడ్‌ హు 00 హోతీ! రూ 


https://teluguislam .net 


వాదీను కిరణాలు 750 eID 
ప్‌ షయ క 7 Ar om 
ప్రళయదినాన కటిక చీకట్ల రూపంలో. సీ! క్క ఆల! వ్ల దట భు! 
ఉంటుంది. ఇంకా పేరాశకు దూరంగా ౨24 డద ల eG eR fr 
pts As OU i lil ail of 
ఉండండి. ఎందుకంటే ఈ పేరాశే మీకు రే కక శ శ రో 
పూర్వం గతించిన సమాజాల్ని నాశనం “౧9 ls ఆలు సతయ ol ల 
చేసింది, ప్రజలు ఒండొకరి రక్తం చిందిం phe స్ట 
చేందుకు, నిషిద్ధ వస్తువుల్ని ధర్మ 
సమ్మతం (హలాల్‌)గా చేసుకునేందుకు 
పరేపించింది. (ముస్లిం) 


(నహాహ్‌ ముస్తింలోని నత్కార్యాలు - నత్సంబంధాల ప్రకరణం) 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


751 


salgally ఎట! Cb 
త్యాగం, నానుభూతి 


దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ ఇలా అంటు 
న్నాడు: 
“వారు (విశ్వాసులు) స్వయంగా అగత్యం 
కలవారైనప్పటికీ, తమకంటే ఇతరులకే 
ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు.” 

(అల్‌ హజ్‌ : 9) 
మరోచోట ఇలా అంటున్నాడు : 
“వారు (అంటే విశ్వాసులు ఎలాంటివారంటే) 
అల్లాహ్‌ మీది (ప్రేమతో పేదలకూ, అనాధు 
లకూ, ఖైదీలకూ అన్నం పెట్టేవారు.” 

(అద్‌ దన్‌ - 8) 


564. హజత్‌ అబూ హురైరా (రజి) 
కథనం: ఒక వ్యక్తి దైవప్రవక్త (సల్లం) 
దగ్గరికి వచ్చి, “నేను (బాగా ఆకలితో) 
నీరసించిపోయాను. (నాక్కాస్త అన్నం 
పెట్టండి)” అని (దీనంగా) వేడు 
కున్నాడు. దైవప్రవక్త (సల్లం) అతనికి 
భోజనం ఎర్పాటు చేయమని ఒక 
భార్యకు చెప్పి పంపించారు. ఆమె 
“మిమ్మల్ని సత్యధర్మం ఇచ్చిపంపిన 
దేవుని సాక్షిగా చెబుతున్నాను. నా దగ్గర 


నీళ్ళు తప్ప మరేమీ లేదు” అని చెప్పింది. 


తరువాత ఇంకో భార్య దగ్గరికి పంపారు. 
ఆమె కూడా అలాగే జవాబు చెప్పింది. 
చివరకు ఆయన భార్యలందరూ అదే 


db <i ఖీ ‘Jus త! Jb 

4 యయ pe స ml 
halos య Gy [6 యాల!) 

Chg ae కతు 


tl ST OLA వలటి!) 


టీ! (కు కః లో! ప్ర _ 01 

లల ఫ్లో! ల ప్ర ie id టు 
దు టప Jl ప్రత్‌ Ss Gl 
శ స 6 Galt dis త్‌ లీన్‌ 
J డడ st Jl! థం లి we 
కీ Je ప్రమ ప్రయ యా (4 
పడనే! టయ 6 1త్రమం తమ్‌ gb ౫ 
(సు! (య డట ప్రి వసరు! లయ 
[ఏ J UU న క 


https://teluguislam .net 


వాదీను కిరణాలు 


సమాధానమిచ్చారు: “మిమ్మల్ని సత్య 
ధర్మం ఇచ్చి పంపిన దేవుని సాక్షిగా 
చెబుతున్నాను. నా దగ్గర మంచినీళ్ళు 
తప్ప మరేమీ లేదు' అని. అప్పుడు 
దైవప్రవక్త (స) తన సహచరులను, 
“మీలో ఈ రోజు రాత్రి (ఈ వ్యక్తికి) 
ఆతిథ్యమిచ్చేవారెవరయినా ఉన్నారా?” 
అని అడిగారు. ఒక అన్సార్‌ వ్యక్తి లేచి, 
“నేను ఇస్తాను దైవప్రవక్తా!” అన్నారు. 
ఆ తరువాత అన్సారీ సహచరుడు ఆ 
వ్యక్తిని తన ఇంటికి తీసుకొని వెళ్ళి, 
“ఇతను దైవప్రవక్త గారి అతిథి. ఇతనికి 
ఆతిథ్యమివ్వాలి ' అన్నారు తన భార్యతో. 
వేరొక ఉల్లేఖనం ప్రకారం ఆయన తన 
భార్యను “మన దగ్గర (భోజనానికి) 
ఏమైనా ఉందా?” అని అడిగారు. 
“పిల్లల అన్నం మాత్రం ఉందండీ” అని 
చెవ్పిందావెం. అవ్రుడాయున తన 
భార్యతో, “ఈ రాత్రి పిల్లలు అన్నం 
అడిగితే వాళ్ళకు ఎదో ఒకటి ఇచ్చి 
నిద్రపుచ్చు. అతిథి ఇంట్లోకి రాగానే దీపం 
ఆర్పెయ్యి. ఆయన ముందు మనం 
కూడా అన్నం తిన్నట్టు నటిద్దాం” 
అన్నారు. 

ఆ తరువాత అందరూ భోజనానికి 
కూర్చున్నారు. (ఆమె దీపం ఆర్పేసింది). 
వచ్చిన అతిథి (కడుపునిండా) భోజనం 
చేశాడు. కాని ఆ దంపతులు మాత్రం 
పస్తుండిపోయారు. మరునాడు 
ఉదయం ఆ అన్సారీ సహచరుడు 


752 


“ot ch కలీ 124 
ర కా గ్ర 


hay లు ls J! ఈ స అ యం 
Dl) తోం A లాం et ధో! 
TOE? గః తీయు J say Jt 
య ప gi 5 స్ట .Y 
1513 లయ యు! i 315 ఒకర 
1 న cin! లక hs రూ 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


దైవప్రవక్త (సల్లం) సన్నిధికి వెళ్ళగానే 
ఆయన, “రాత్రి మీరు మీ అతిధికి 
చేసిన సేవ చూసి దేవుడు సంతోషిం 
చాడు” అంటూ ఆ పుణ్యదంపతుల్ని 
కొనియాడారు. (బుఖారీ - ముస్లిం) 
(సహీహ్‌ బుఖారీలోని మహిమోన్నతుల 
ప్రకరణం, సహీహ్‌ ముస్టింలోని 
పానీయాల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


753 Cer 


Corus Js A JU 
హోరీ గు దు టు ద్రుత 
యా ప్ర త రజ యే J 

యం రదు యేమ! యము 


ఇంటికి వచ్చిన అతిథికి కడుపునిండా అన్నంపెట్టి తాము పస్తులు గడిపిన ఓ ఆదర్శ 
దంపతుల గాధ ఈ హదీసులో వివరించబడింది. చరిత్రలో ఇలాంటి ఉదాహరణలు చాలా 
అరుదుగా కనిపిస్తాయి. ఈ హదీసు మనకు సహనాన్ని, త్యాగభావాన్ని బోధిస్తోంది. ఎ సమాజ 
ప్రజల్లోనయితే త్యాగభావం సర్వసామాన్యం అవుతుందో అక్కడ లూటీలు, దోపిడీలు జరగవు. 
సానుభూతి, కరుణా భావాలతో ఆ ప్రదేశం స్వర్గాన్ని తలపిస్తుంది. 


565. హజ్రత్‌ అబూ హురైరా (రజి) గారే 
చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త 
(సల్లం) ఇలా అన్నారు: (కలిసి తింటే) 
ఇద్దరి భోజనం ముగ్గురికి సరిపోతుంది. 
ముగ్గురి భోజనం నలుగురికి సరి 
పోతుంది.” (బుఖారీ - ముస్లిం) 


ముస్లింలోని వేరొక ఉల్లెఖనంలో 
హజ్రత్‌ జాబిర్‌ (రజి) గారి కథనం 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రవ 
చించారు: ఒక వ్యక్తి భోజనం ఇద్దరికి 
సరిపోతుంది. ఇద్దరి భోజనం నలుగు 
రికి సరిపోతుంది. నలుగురి భోజనం 
ఎనిమిదిమందికి సరిపోతుంది. 


(నహీవా బుఖారీలోని భోజనాల ప్రకరణం, నహీవా 


(ప్రకరణం, 


రేట్‌ 0 ఉమా 019 
an వాహ! సహా స్తు ట! dass 
మస! సత పదీ! సయ్యూ మీ! 
న! లా గోరా పం అలీ «ale 
[మః Jb ప్త ర్తి! gare dl లాం 
రహా! రయ్‌ లహ! ఆటో పూరా! 


ర | AY os 


(చు స్వయవీ! 


మున్లింలోని పొనీయాల 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


566. హజత్‌ అబూ సయీద్‌ ఖుదీ 
(రజి) కథనం : మేమొకసారి దైవప్రవక్త 
(సల్లం) వెంట ప్రయాణంలో ఉండగా 
ఒక వ్యక్తి తన వాహనంపై (దైవప్రవక్త 
-సల్లం- దగ్గరికి) వచ్చి అటూ ఇటూ 


రం ఈ థీం కల్‌ 
754 రో కార 


ద్ద! పం ళీ లాం - 0 

Gp po డు Jb ae టీ! ss 
యమం ౮ ప్రస ఇరా 3] వక్త గ్రవ! 
క USS త్త పిర్లు చవ గ్రహ 
ph paw ప్రత పః “కకత ర్చి 


చూడసాగాడు. అప్పుడు దైవప్రవక్త 
(సల్లం) ఇలా ప్రబోధించారు “ఎవరి 
దగ్గరయినా అదనంగా వాహనాలుంటే 


56 323 WY is El 
గ క్‌ 9 ప్ర ఆక బయ ఏ0 ప్ర పయ 
ప్రీ ఆ 6 ఆదు! melon 
sly) Ha యీ పవ గవి టీ 


అతను ఆ వాహనాన్ని అసలు వాహనం 
లేనివాడికి ఇవ్వాలి. ఎవరి దగ్గరయినా 
అదనంగా ప్రయాణసామగ్రి (అన్నం 
మొదలగునవి) ఉంటే దాన్ని అసలు 
ప్రయాణసామగ్రి లేనివారికి ఇవ్వాలి.” 


ఆ విధంగా ఆయన ఎన్నో రకాల 
సొమ్ములను ప్రస్తావించారు. ఆయన 
అలా చెప్పుకుంటూ పోతుంటే మన 
అదనపు సొమ్ములో అసలు మనకు 
హక్కే లేదేమోననిపించింది. (ముస్లిం) 


(సహీహ్‌ ముస్తింలోని నంట్రాప్త వస్తువుల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


సామూహిక జనజీవనంలో ముస్లింలు పరస్పరం సానుభూతి, త్యాగభావాలతో 
వ్యవహరించాలి. ముఖ్యంగా కష్టకాలాల్లో ఒండొకరికి సహాయపడాలి. తమ దగ్గర అదనంగా, 
ఉపయోగంలో లేని ధనాన్ని, వస్తువులను అభాగ్యులైన ఇతర ముస్లింలకు ఇవ్వాలి. ఇలా 
ఇవ్వడం విధి ఎమీ కాదుగాని ప్రజలు నైతికంగా ఆలోచించి ఉదారంగా వ్యవహరిస్తే దానికి 
దైవసన్నిధిలో వారు గొప్ప ప్రతిఫలాన్ని పొందుతారు. సమాజంలో నైతిక ప్రమాణాలు ఉన్నతంగా 
ఉంటే ప్రజలు ఇలాంటి పుణ్యప్రదమైన కార్యాలను కూడా తమ కర్తవ్యంగా భావించి నిర్వర్తిస్తారు. 
కాని సమాజంలో ఆ నైతికపు విలువలే దిగజారిపోయినప్పుడు ప్రజల్లో పరస్పర సానుభూతి, 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


755 


RIAD 


త్యాగభావాలకు బదులు బలహీనుల్ని పీడించటం, తోటివారి సొమ్ము కోసం అర్రులు చాచటం 


లాంటి చేష్టలు పెచ్చరిల్లుతాయి. 


567. హజ్రత్‌ సహ్హ్‌ బిన్‌ సాద్‌ (రజి) 
కథనం : ఒక మహిళ ఓ దుప్పటి 
నేసుకొని తీసుకు వచ్చి దైవప్రవక్త 
(సల్లం)తో మాట్లాడుతూ, “(దైవప్రవక్తా!) 
మీకు తొడిగించాలని దీన్ని నేను నా 
స్వహస్తాలతో నేశాను” అని అన్నది. 
దైవప్రవక్త (సల్లం)కు దాని అవసరం 
ఉండటంతో ఆయన దాన్ని స్వీకరిం 
చారు. ఆ తరువాత ఆయన దాన్ని 
లుంగీలాగా కట్టుకొని మా దగ్గరి 
కొచ్చారు. అప్పుడు ఒక వ్యక్తి ఆయనతో, 
“అబ్బ! ఈ దుప్పటి ఎంత బాగుంది. 
(దైవప్రవక్తా!) దాన్ని నాకు తొడిగిం 
చరూ?” అన్నాడు. ఆయన సరేనన్నారు. 
సహచరుల సమావేశంలో (కాసేపు) 
కూర్చున్న తరువాత ఆయన ఇంటికి 
వెళ్ళి ఆ దుప్పటిని మడత పెట్టి ఆ వ్యక్తికి 
ఇవ్వమని పంపించారు. 


ఆ తరువాత జనం అతన్ని పట్టుకొని, 
“దైవప్రవక్త (సల్లం) అవసరం ఉండి 
తొడుక్కున్నారు. కాని నువ్వు (ఆయన 
అవసరాన్ని పట్టించుకోకుండా) దుప్పటి 
ఇవ్వమని అడిగావు. దైవప్రవక్త అడిగిన 
వారిని ఒట్టి చేతులతో త్రిప్పిపంపరని 
నీకు తెలుసుకదా! (అయినా ఎందుకు 
అడిగావు). నీ ధోరణి ఎం బాగా లేదు” 


దూ త్ర! రీ ఈం = 01 

ళా! అస ప! ja, 
mu వ ba కత, 
ఢం ట్ర బ్రత ట్ల! less శరన! 
Gt Gest ఫం de ప్రో 
తా కక దనే! రో 4 గ 04 
G Jl us Me] 


https://teluguislam.net 


wt నష 2 యల 
వాదీను కిరణాలు 756 ల్లి ర్వ 


అని మందలించసాగారు. దానికి అతను a క. షప! బండ , వ్‌ 
“దైవసాక్షి! ఈ దుప్పటిని నేను తొడుక్కోవ శ మ | ఆయత 3 వ 
టానికి అడగలేదు. (నేను మరణించిన క, ఇ, 6,2 జ 34 లం 
ol క GY అ 
తరువాత) అది నా శవానికి వస్త్రం ఏం టట టే 
కావాలని మాత్రమే అడిగాను” అని లు ce య] yy Lu tar; 
అన్నాడు. sly) WS CI Ths Wb క 
ఉల్తేఖకుని ఉవాచ: అతను చని Tn] 
పోయిన తరువాత ఆ దుప్పటి అతని 
శవానికి వస్త్రంగానే ఉపయోగించ 
బడింది. (బుఖారీ) 

(సహీహ్‌ బుఖారలోని జనాయెజ్‌ ప్రకరణం, 
ముఖ్యాంశాలు 

1. ఈ హదీసు ద్వారా కానుకలు స్వీకరించటం ధర్మసమ్మతమేనని తెలుస్తోంది. కానుకలు 
ఇచ్చిపుచ్చుకోవటం వల్ల పరస్పరం (పేమ పెరుగుతుంది. స్వయంగా దైవప్రవక్త (సల్లం) కూడా 
ఒకానొక సందర్భంగా “మీరు పరస్పరం కానుకలు ఇచ్చిపుచ్చుకుంటూ ఉండండి. దానివల్ల 
ల మధ్య (ప్రేమ పెంపొందుతుంది” అని ఉపదేశించారు. 

ఈ హదీసు ద్వారా బోధపడే ఇంకో విషయం ఎమిటంటే, దైవప్రవక్త కడుక్కున్న నీళ్ళను, 
ఆయన చెమటను, వెంట్రుకలు మొదలగువాటిని ఆయన సహచరులు శుభప్రదమైనవిగా 
భావించేవారు. వాటివల్ల శుభప్రాప్తి జరుగుతుందని తలపోసేవారు. అయితే ఈ పద్ధతి దైవప్రవక్త 
(సల్లం) వ్యక్తిత్వానికే పరిమితం. ఇతరులు ఉపయోగించిన వస్తువుల్ని అలా పుణ్యప్రదమైనవిగా 
భావించటం ధర్మసమ్మతం కాదు. ఎందుకంటే సహచరులు కూడా ఒక్క దైవప్రవక్త (సల్లం) 
నుండి తప్ప ఖలీఫాల నుండిగాని, ఏ ఇతర గొప్ప సహాబీల నుండిగాని శుభం ఒనగూడుతుందని 
భావించలేదు. అలాంటప్పుడు సాధారణ వలీలు, మహాత్ముల వస్తువుల నుండి శుభప్రాప్తిని 
ఆశించటం ఎంతవరకు సమంజసం? అదీగాక సహచరులు దైవప్రవక్త శరీరంతో సంబంధమున్న 
వస్తువుల్ని మాత్రమే శుభప్రదమైనవిగా భావించేవారు గాని ఆయన ఇంటి గోడల్ని, కిటికీలను, 
తలుపుల్ని అంటి పెట్టుకొని కూర్చోలేదు. కాని నేడు చాలామంది అమాయకులు తమ అజ్ఞానం 
వల్ల దైవప్రవక్త (సల్లం) సమాధిని, సమాధి కడుగును కూడా శుభప్రదమైనవిగా భావిస్తున్నారు. 
అంతేకాదు ప్రముఖ వలీల, మహాత్ముల సమాధులను, వారి నివాసాలను దైవిక శక్తి 
స్వరూపాలుగా భావిస్తున్నారు. ఇవన్నీ మూఢనమ్మకాలే తప్ప వాస్తవానికి షరీఅత్‌లో వీటికి 
ఎలాంటి విలువ లేదు. 


https://teluguislam .net 


హదీను కిరణాలు 


568. హజ్రత్‌ అబూ మూసా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా 
అన్నారు : అష్‌అరీ తెగవాళ్ళు యుద్ధ 
రంగంలో ఉన్నప్పుడు వారి ఆహార 
పదార్థాలు అయిపోవస్తే, లేక (స్వస్థలం) 
మదీనాలో ఉన్నప్పుడు తమ ఆలుబిడ్డల 
ఆహారానికి కొరత ఏర్పడితే అప్పుడు 
వారందరూ తమ దగ్గరున్న ఆహారపదా 
ర్ధాలన్నిటిని ఒక వస్త్రంలో పోగుచేసి ఒక 
పాత్రతో వాటిని అందరూ సమానంగా 
పంచుకుంటారు. అందుచేత వారు 
నాతోపాటు ఉన్నారు, నేను వారితో 
పాటు ఉన్నాను. (బుఖారీ - ముస్లిం, 


(నహీహ్‌ బుఖారీలోని భాగస్వామ్య ప్రకరణం, న 


(ప్రకరణం, 


ముఖ్యాంశాలు 


757 


Gall, 
a! ధూం ఆతోలో ఆ రై -9? 
ర» వక్త ఏ! 93 JG ‘JU ee 
క yp 5 Lk 15] ప్రత్తృమి ల 
SG 6 pee (స్మ ee 


జః pea ఆట cl) C$ pie 


eels తడు మ్యుమ జాం బత 
i ey (క: రా గ ale Gis 
బే! st 


హీహ్‌ ముస్తింలోని మహిమోన్సతుల 


“వారు నాతో పాటు ఉన్నారు. నేను వారితో పాటు ఉన్నాను” అంటే సత్కార్యాలు, 
సుగుణాల్లో మేము పరస్పరం చాలా సన్నిహితంగా, ఒకే లాగున్నామని అర్థం. ఈ హదీసు 
అష్‌అరీ తెగవారి మహిమోన్నతులను వెల్లడించడంతోపాటు ప్రజలు పరస్పరం సానుభూతి 
త్యాగభావాలతో వ్యవహరించాలని, ముఖ్యంగా కరువు పరిన్ఫితుల్లో ఒకరికొకరు 
సహకరించుకుంటూ వనరుల్ని సక్రమంగా, సజావుగా అందరికి ఆమోదయోగ్యమైన రీతిలో 


వినియోగించుకోవాలని ప్రబోధిస్తోంది. 


https://teluguislam .net 


వాదీను కిరణాలు 


63వ అధ్యాయం 


758 


అసల 


gE sh పనో gi 2G 1 
పారలౌకిక విషయాల్లో ఒకర్నొకరు మించిపోవటానికి 
ప్రయత్నించటం, శుభప్రదమైన వస్తువుల పట్ల 
ఆసక్తిని కనబరచటం..... 


దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ సెలవిచ్చాడు : 
“ఇతరుల్ని మించిపోవాలని కోరుకునేవారు 
దీన్ని (స్వర్గాన్ని) పొందే విషయంలో మించి 
పోవటానికి కృషిచేయాలి.” 

(అల్‌ ముతఫ్ఫిఫీన్‌ : 26) 


569. హజ్రత్‌ సహ్హ్‌ బిన్‌ సాద్‌ (రజి) 
కథనం : దైవప్రవక్త (సల్లం)కు ఎవరో 
ఏదో పానీయం (కానుకగా) సమర్పించు 
కున్నారు. ఆయన అందులో కొంత 
తాగారు. ఆ సమయంలో ఆయనకు 
కుడి ప్రక్కన ఒక బాలుడు ఉన్నాడు. 
ఎడమ ప్రక్కన పెద్దవాళ్ళున్నారు. దైవ 
ప్రవక్త (సల్లం) ఆ పిల్లవాడితో, “నువ్వు 
అనుమతిస్తే నేనీ పానీయాన్ని పెద్దలకు 
ఇస్తాను” అన్నారు. దానికా బాలుడు, 
“దైవసాక్షి! నేను ఒప్పుకోను. మీరిచ్చే 
వస్తువుని నెను ఇతరులకు త్యాగం 
చెయ్యలేను దైవప్రవక్తా!” అని అన్నాడు. 
అప్పుడు దైవప్రవక్త (సల్లం) పానీయ 
గిన్నెను ఆ బాలునికే ఇచ్చేశారు. 
(బుఖారీ - మున్లిం, 


(సహీహ్‌ బుఖారీలోని అత్యాచారోల వ్రకరణం, న 


ప్రకరణం, 


కథో త్ర ప టు త 06 
DV: ikl] 4 


పాలో రా లాం - 14 
wl rr ge 
fe ర్‌ ప్ర 6కు చు అలగి 
‘pA Js ee UG wu 
దటి! రడ feYia gil df gy dh 
తష స సు! 9. dl ray త్ర 
ర. త్త టో జూ 4 ఏ * Es as 
gl cds ie sw య 
ల ప్ర! పవ ప్రాయ! oy పా? 
Ups టే! 5 


హీవ్ర్‌ ముస్దింలోని పానీయాల 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 759 ర కాలూ 


ముఖ్యాంశాలు 


సమావేశంలో కూర్చొని ఉన్నవారికి ఏదైనా పంచిపెట్టాలనుకున్నప్పుడు కుడివైపు నుండి 
మొదలు పెట్టాలి. హదీసులో ప్రస్తావనకు వచ్చిన సంఘటనలో దైవప్రవక్త (సల్లం)కు కుడివైపున 
అబ్దుల్లాహ్‌ బిన్‌ అబ్బాస్‌ ఉన్నారు. ఆయన ఆ సమావేశంలోని వారందరికన్నా చాలా చిన్నవారు. 
పెద్దలంతా దైవప్రవక్త (సల్లం)కు ఎడమవైపు కూర్చొని ఉన్నారు. సాధారణ పరిస్థితుల్లో ఏదయినా 
వస్తువు పంచిపెట్టాలన్నప్పుడు పెద్దలనుండి మొదలుపెడతారు. కాని మరోవైపు సమావేశాల్లో 
ఉన్నప్పుడు కుడివైపు నుండి మొదలుపెట్టాలన్న నియమం కూడా ఉంది. అంచేత దైవప్రవక్త 
(సల్లం) ఇబ్నె అబ్బాస్‌ చిన్న పిల్లవాడని చూడకుండా ఆయన హక్కుని గుర్తించి, ఆయన 
అనుమతితో ఆ పానీయాన్ని పెద్దలికివ్వాలని నిశ్చయించుకున్నారు. 

ఇబ్నె అబ్బాస్‌ (రజి) ఆ సమావేశంలో అందరికన్నా చిన్నవారు. నైతికంగా చూస్తే పెద్దల 
గౌరవార్థం ఆయన తన హక్కుని త్యాగం చేసి ఆ పానీయం పెద్దలకే ఇవ్వమని చెప్పాలి. కాని 
ఆయన తన హక్కుని త్యాగం చేయటంకన్నా దైవప్రవక్త శుభ అధరాలు తాకిన పానీయాన్ని 
ముందుగా తాను సేవించటానికే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. 


570. హజ్రత్‌ అబూ హురైరా (రజి) టూ టీ! ఆక పత ట్ర రం 0౪+ 


కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా ale sh wo ls Me Sl: 
ర్త ar గా ¥1 గ శె లీఆ iy 

తెలియజేశారు : ఒకసారి అయ్యూబ్‌ ( oF Ua హో! ( 

(అలైహి) దిగంబరులై స్నానం చేస్తుండగా (ఆహ రో వా. ఎః ఓ hte రస 


క్‌ = 


ఆయనపై బంగారు మిడుతలు వచ్చి శై THEN వల ఆనరుట య 
పడసాగాయి. అయ్యూబ్‌ వాటిని డూ తట! భో ల EET: ళా 
దోసిళ్ళతో పట్టుకొని వస్త్రంలో సమీకరిం వీ? 1? 
చుకోసాగారు. అప్పుడు ఆకాశం నుండి తోక య ఏలో: య 115 
దేవుడు ఆయన్ని పిలుస్తూ, “ఓ yell ly pe 
అయ్యూబ్‌! నేను (నీకు విపరీతమైన 

సిరిసంపదలను ప్రసాదించి, నువ్వు 

ప్రోగుచేసుకుంటున్నవాటి నుంచి నిన్ను 

నిరపేక్షాపరునిగా చెయ్యలేదా?” అని 

అడిగాడు. దానికి అయ్యూబ్‌ “నీ 

బె న్నత్యం సాక్షి! నిస్సందేహంగా చేశావు. 

కాని నాపై అవతరించే శుభం విష 

యంలోనయితే నిరపేక్షావరునిగా 

చెయ్యలేదు కదా!” అన్నారు అయ్యూబ్‌ 

(అలైహిస్సలాం) (బుఖారీ) 

(సహీహ్‌ బుఖారీలోని దైవవ్రవక్తల ప్రకరణం) 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


760 GENE, 


Jal isl da hy SUN Gall Lid OG 16 
(స్తలం తనను! dg) pd Ad) Af) ప్ర 
కృతజ్ఞుడైన ధనవంతుడు 


దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ సెలవిచ్చాడు : 


ఎవరు (దైవమార్గంలో) ధనాన్ని వినియో 
గించాడో, (దైవ అవిధేయతకు) భయపడ్డాడో, 
మంచిని సత్యమని అంగీకరించాడో అతనికి 
మేము సన్మార్గంలో నడిచేందుకు సౌకర్యాన్ని 
కలుగజేస్తాము. (ఆల్‌ లైల్‌: 5 - 7) 


పరిశుద్ధుడు కావటానికి తన సంపదను ఖర్చు 
చేసే పరమ దైవభీతిపరుడు దానికి (నరకానికి) 
దూరంగా ఉంచబడతాడు. అతనికి ఎవ్వరూ 
ఎ విధమైన ఉపకారం చెయ్యలేదు, దానికి 
అతను బదులు తీర్చేందుకు. అతను కేవలం 
మహోన్నతుడైన తన ప్రభువు ప్రసన్నతను 
పొందటానికి మాత్రమే ఈ పని చేస్తున్నాడు. 
ఆ ప్రభువు తప్పకుండా అతడంటే సంతో 
షిస్తాడు. (అల్‌ లైల్‌ : 17 - 27 


“మీరు మీ దానధర్మాలను బహిరంగంగా 
చేసినా మంచిదే. కాని రహస్యంగా నిరు 
పేదలకు దానమివ్వటం మీకు ఎక్కువ మేలు 
చేకూరుస్తుంది. మీ వల్ల జరిగిన దుష్కార్యా 
లెన్నో దానివల్ల సమసిపోతాయి. మీరు ఎమి 
చేసినా అది అల్లాహ్‌కు తెలుస్తుంది. 

(అల్‌ బఖర : 271) 


“మీరు అమితంగా గ్రేమించే వస్తువులను 
(దైవమార్గంలో) ఖర్చు పెట్టనంతవరకు మీరు 
సత్కార్యస్థాయికి చేరుకోలేరు. మీరు ఖర్చు 


లప me th యి dl JG 
డా యా. 
భయమ పై ఆ by 0-0 : U1] 
ఎమీ ద థతపదంకంే! థ్రుతోగ్‌ 
వల ల భ్‌ బన శ శభ me , 2% 
Sw న థి GE మే తా phe 
[YY WV యి!) C0 G5 ట్రైనీ! 
దత Lb] ఫీ ఆ db 
ఆ hee శతం దశన .(4కో 

ర ర బప! 6కు ఉనే ర ఆ 
శ్చ త్‌ జ్‌ నోడు నా 
హూలప్తయ రక య గప్ప బే 
vt si] 44 వమన డు ష్య 
Zz A Ge Gon vr 2 
bs bias GUE IF య Uv, 
ag pF ess 34 
Ja yp తోయి [AY ole ల్‌ 

#2, a 

Bs iS Wl Gg wy 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 761 క కాలూ 


చేసేదంతా అల్లాహ్‌కు బాగా తెలుసు.” 
(ఆలి ఇచ్రూన్‌ : 92) 


571. హజ్రత్‌ అబ్బుల్హాహ్‌ బిన్‌ మస్‌వూద్‌ 33ూ బ్ర టే! రూ గ్రాలు _ 0౪1 
(రజి) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) _ :జ్లక్ల వ! 5, 06 :౮06 మూ శ! అ 
ఇలా ప్రవచించారు : ఇద్దరు వ్యక్తుల | 4 Ns తహ YJ y 
పట్ల తప్ప మరెవ్వరి పట్లా అసూయ wT 
చెందటం ధర్మసమ్మతం కాదు. వారిలో “ళో 7 ధ్ర గం 
ఒకడు : దేవుడు సిరిసంపదలను ప్రసా ట్ల ధాన +6 పా 4! UT J; 
దించి, వాటిని సత్యమార్గంలో ఖర్చుపెట్టే 
సద్బుద్దిని ప్రసాదించినవాడు. రండో 
వ్యక్తి: దేవుడు విజ్ఞతా వివేచనాలను ప్రసా 
దిస్తే వాటి ప్రకారం నిర్ణయాలు తీసు 
కుంటూ, ఆ వివేచనను ఇతరులకు 
కూడా బోధించేవాడు. 

(బుఖారీ - ముస్థిం) 


hap it ఉప్పు ale Gis UGA ప్త 


ముఖ్యాంశాలు 


ఈ హదీసు ఇంతకు ముందు వచ్చినప్పటికీ ఇందులోని విషయం సదరు అధ్యాయానికి 
కూడా వర్తిస్తుండటంతో దీనిని మళ్లీ ఇక్కడ ప్రస్తావించటం జరిగింది. అల్లాహ్‌ ఎవరికైనా ధనం 
ఇస్తే వారు అందుకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అల్లాహ్‌ ఆదేశించిన మార్గంలో ఆ ధనాన్ని 
ఖర్చుపెడితే ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకున్నట్లవుతుంది. అదేవిధంగా విద్యను అభ్యసించిన 
తర్వాత దాన్ని ఆచరణలో పెట్టడమే ఆ దైవానుగ్రహానికి కృతజ్ఞతలు! మరో విషయం, ఇతరులకు 
మంచి చేసే ఉద్దేశ్యంతో విద్యనభ్యసించాలనీ, ధనం సంపాదించాలని ఆశపడటంలో తప్పులేదు. 
572. హజ్రత్‌ ఇబ్నె ఉమర్‌ (రజి) కథనం 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రవచిం ట్‌! తాం por లా! లాం - VY 
చారు : ఇద్దరు వ్యక్తుల పట్ల తప్ప pie ore 
మరెవ్వరిపట్లా అసూయ చెందరాదు. 
ఒకరు; దేవుడు ఖుర్‌ఆన్‌ జ్ఞానాన్ని ప్రసా 

] in ్‌ bes if 
దించగా రేయింబవళ్ళు దాన్ని ఆచరించే చీ ‘Ur ie sole వ gi గ్‌ 


శ +s “ 
వ్యక్తి. రెండోవాడు: దేవుడు సిరిసంపదలు OUI ర్వ Ji rh Sh Ne 
అతదు! ; wae le Gi 


https://teluguislam.net 


వాదీసు కిరణాలు 762 


అనుగ్రహించగా వాటిని రేయింబవళ్ళు 
(దైవమార్గంలో) ఖర్చుపెట్టే వ్యక్తి. 
(బుఖారీ - ముస్లిం) 


(సహీవా బుఖారీలోని తౌహీద్‌ ప్రకరణం, నహీవ్‌ 


నమాజ్‌ ప్రకరణం, 


ముఖ్యాంశాలు 


మున్లింలోని వ్రయాణీకుల 


ఇంతకు ముందు హదీసులో ఇక్కడ 'ఖుర్‌ఆన్‌ అని చెప్పినచోట '“వివేచనం' అన్న 
పదం వాడబడింది. “వివేచనం' అన్నా “ఖుర్‌ఆన్‌ అన్నా అర్థం ఒక్కటే! ఖుర్‌ఆన్‌ను ఆచరించటం 
అనే మాటలో దాన్ని పారాయణం చేయటం, దాన్ని ఇతరులకు బోధించటం, దాని ఆధారంగా 
తీర్పులు ఇవ్వటం, దానికి అనుగుణంగా ఉత్తర్వులు జారీచేయటం అన్నీ వచ్చేస్తాయి. ఈ 


విధంగా పై రెండు హదీసులకూ భావం ఒక్కటే. 


573. హజ్రత్‌ అబూ హురైరా (రజి) 
కథనం : ముహాజిర్లలో పేద ప్రజలైన 
కొంతమంది ఓ రోజు దైవప్రవక్త (సల్లం) 
దగ్గరికి వచ్చి, “(దైవప్రవక్తా!) ధనికులు 
(మాకన్నా) గొప్ప స్థానాలను, శాశ్వత 
సుఖాలను పొదుతారు” అని అన్నారు. 
“అదెలాగూ?” అని అడిగారు దైవప్రవక్త 
(సల్లం). దానికి వారు సమాధానమిస్తూ, 
“వారూ మాలాగే నమాజులు చేస్తున్నారు. 
ఉపవాసాలు పాటిస్తున్నారు. అయితే 
వారు దానధర్మాలు కూడా చేస్తున్నారు. 
కాని (స్తోమత లేనికారణంగా) మేము 
(దానధర్మాలు) చేయటం లేదు. వారు 
బానిసల్ని కూడా విడిపిస్తున్నారు. మేమా 
పని చేయలేకపోతున్నాం” అని అన్నారు. 


అది విని దైవప్రవక్త (సల్లం), అయితే 
నేను మీకో విషయం తెలియజేయనా? 
దాన్ని గనక మీరు పాటిస్తే, మిమ్మల్ని 
మించిపోయినవారి స్థాయికి మీరూ 


dl gq సున్‌ సీ రో - 

( rt | (yale? i 
త! ME రష 194s ఒకో త! 0 
రట ‘pail (నేం SM] దళారుల 
ga 5 53 వే CI Up 

వడక జు fee SORYE Yer 

Ju తప సో రస్తు తయ పు 

సయ! య వ్ర రం 

త్రో రడ యా | రో శ ర్చ 

yj న Jal i వసం; ల. 

ఎ త Mot ట్రప్‌ Ee టో 
స్తూ JU త ర్వ ఆశ 
CONE ర్చ తయా 

Sl mw! షప ఆర ప్రప్తాత్వే 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 763 Ee 


చేరుకుంటారు. మీ తరువాత వచ్చిన ఏద జై డ్‌ హోత రుం 
క ప 
0 ం౦బబవా 0 . ute as 
శ్రేష్ణులు మరెవ్వరూ ఉంద అల న సం. 
లు rl as wales oe See cl 
“తప్పకుండా తెలియజేయండి దైవ మట పదు! ON లమ 
ప్రవక్తా!” అని విన్నవించుకున్నారు 
సహచరులు. అప్పుడాయన “ప్రతి 
నమాజు తరువాత 'సుబ్‌హానల్లాహ్‌”, 
“అల్‌హమ్బులిల్హాహ్‌ , "అల్లాహు అక్బర్‌ 
అని (ప్రతి ఒక్కటి) ముఫ్ఫైమూడుమార్లు 
చొప్పున పఠించండి” అని అన్నారు. 
(పేద ప్రజలు దాన్ని ఆచరించటం 
మొదలుపెట్టారు. కొంతకాలానికి ధనికు 
లకు కూడా ఆ విషయం తెలిసి 
పోయింది. వాళ్ళు కూడా దాన్ని పాటించ 
సాగారు). అప్పుడు ముహాజిర్‌ నిరు 
పేదలు మళ్ళీ దైవప్రవక్త (సల్లం) సన్నిధికి 
వెళ్ళి, “మేము చేస్తున్నది ధనిక సోదరు 
లకు కూడా తెలిసిపోయింది. వాళ్ళూ 
మాలాగే దాన్ని ఆచరించటం మొదలు 
పెట్టారు” అని ఫిర్యాదు చేసుకున్నారు. 
దానికాయన “అది దేవుని అనుగ్రహం. 
దేవుడు తాను కోరినవారికి తన అనుగ 
హాన్ని ప్రసాదిస్తాడు” అని అన్నారు. 
(బుఖారీ - ముస్తిం) 


(వాక్యాలు మాత్రం ముస్టింవి). 
(సహీహ్‌ బుఖారీలోని అజాన్‌ ప్రకరణం, సహీప్‌ ముస్తింలోని మస్టీదుల ప్రకరణం) 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 764 


65వ అధ్యాయం 


J ya 


రా. చై en 0 జర్ర 


మరణాన్ని గురుబేనుకుంటూ ఉండటం, 
కోరికల్ని అదుపులో ఉంచుకోవటం... 


దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ సెలవిచ్చాడు : 


“చివరకు ప్రతి జీవీ మరణిస్తుంది. మీరంతా 
మీ పూర్తి ప్రతిఫలాన్ని ప్రళయంనాడు పొందు 
తారు. అక్కడ నరకాగ్ని నుండి కాపాడబడి, 
స్వర్గంలో ప్రవేశపెట్టబడేవాడు మాత్రమే 
యదార్భానికి సఫలీకృతుడు. ఇక ఈ ప్రపంచం, 
అది కేవలం మాయావస్తువు మాత్రమే.” 
(ఆలి ఇమాన్‌ : 185) 


“తాను రేపటి రోజున ఎమి సంపాదించ 
నున్నదో ఏ ప్రాణీ ఎరుగదు. ఏ భూభాగంపై 
తనకు మృత్యువు రానున్నదో ఏ వ్యక్తీ 
ఎరుగడు.” (లుఖ్మాన్‌ : 34) 


“ఆ కాలం వచ్చేసినప్పుడు, అది ఒక్క గడియ 
కూడా వెనుకా ముందూ కాజాలదు.” 
(అన్‌ నహ్ల్‌ : 61) 


“విశ్వాసులారా! మీ సిరిసంపదలూ, మీ 
సంతానమూ, మిమ్మల్ని అల్లాహ్‌ సంస్మరణ 
నుండి మరల్చరాదు. ఎవరైతే ఇలా మరల్చ 
బడతారో వారే నష్టానికి గురి అయ్యేవారు. 
మీలో ఎవరికైనా మరణ సమయం సమీ 
పించి, అతను, “ఓ నా ప్రభూ! నీవు నాకు 
మరికొంత వ్యవధి ఎందుకివ్వలేదు, నేను దాన 
ధర్మాలు చేసి సజ్జనులలో కలిసిపోయే 
వాణ్దీకదా?' అని వాపోయే పరిస్థితి రాకముందే 
మేము మీకు ఇచ్చిన ఉపాధినుండి 


హే టట సయ dl ౮6 
స్వ గ్య దత చ్చు అన 
తీ డ్‌ స ప్రవే పం షేము! 
మవ ల్లీ దష కర య పమ! 
13, [140 idle Jl క యే! 
ఉధిక రర వ లహ ‘Ju 
శర్వ లో ట్రీ మలక ధ్ర 
భకక igs Jby ITE 84వ] 
Css te rss మ 
shiek rus లేటు I i ll] 
తము స్వ నేరేట్‌ మన 
స మ మ యప ప్ర స్స! ఏ కన్నూ. 
నా వ! 
తే భ్రుగు ద్వీప సవర 
Oba SESE 
దక చగ వ కయప య్‌ 
క్‌ [11.4 రాయల!) 27 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


ఖర్చు పెట్టండి. కాని ఎవరి ఆచరణ వ్యవధి 
అయినా ముగిసిపోయే సమయం ఆసన్నమై 
నప్పుడు, అల్లాహ్‌ ఇక అతనికి ఎంతమాత్రం 
అదనపు వ్యవధి ఇవ్వడు. మీరు చేస్తున్నదంతా 
అల్లాహ్‌కు బాగా తెలుసు,” 

(అల్‌ మునాఫిఖూన్‌ : 9 - 11) 


“చివరకు వారిలో ఎవడికైనా మరణం వస్తే 
వాడు, “ప్రభూ! నేను వదలిపెట్టివచ్చిన 
లోకానికే నన్ను తిరిగి పంపెయ్యి, ఇక నేను 
మంచిపనులు చేస్తానని ఆశిస్తున్నాను” అని 
అనటం మొదలుపెడతాడు. ఇది ఎంత 
మాత్రం జరిగే పనికాదు, అతను పలికేది 
కేవలం ఒక మాట మాత్రమే. ఇప్పుడు ఈ 
(మరణించేవారి) అందరివెనుక ఒక గోడ 
అడ్డంగా ఉన్నది. అది మరొక జీవితం వచ్చే 
రోజు వరకు ఉంటుంది. తరువాత శంఖం 
ఊదబడినంతనే వారి మధ్య ఎ బంధుత్వమూ 
ఉండదు. వారు ఒకరినొకరు పరామర్శించు 
కోరు. అప్పుడు ఎవరి (త్రాసు) పళ్ళిములు 
బరువుగా ఉంటాయో వారే సాఫల్యం 
పొందుతారు. ఎవరి (త్రాసు) పళ్లెములు 
తేలికగా ఉంటాయో, వారే తమను తాము 
నష్టానికి గురిచేసుకునేవారు. వారు నరకంలో 
శాశ్వతంగా ఉంటారు, అగ్ని వారి ముఖాల 
చర్మాన్ని తినివేన్తుంది, వారి దవడలు 
బయటపడతాయి - 


(దేవుడు అడుగుతాడు), “నా వాక్యాలు మీకు 
వినిపించబడేటప్పుడు వాటిని నిరాకరించిన 
వారు మీరేకదా?”దానికి వారు “ఓ మా ప్రభూ! 
మా దౌర్భాగ్యం మమ్మల్ని కప్పేసింది. నిజం 
గానే మేము మార్గం తప్పినవారము. ఓ 
స్వామీ! ఇక మమ్మల్ని ఇక్కణ్ణుంచి బయటకు 
తీయి. తరువాత మేము అలాంటి పాపాలు 
చేస్తే దుర్మార్గులవుతాము” అని అంటారు. 


765 


GANG, 
SES AE? is 
న్‌ సడ డు pan ATO Me రేవ శ్ర ఫ్ర A శ 


1s 


HAE HE ster a 
cA pe edd Ay సడ! తగ SPOUT వోఖ్నానీ 
స్త దూదర్ధి య a 
తయ ల ws we : dh me 
గజం Ps క ట్రుమమువ తళ వ 
సు వ అతు సో ఆ త 
ల ఏ లీ w= wa రష 
RE యాను 
oC RSE క 
CsI hes డై స ద 


‘glu Jy [11044 oll] 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


766 


ర కాలా 


అల్లాహ్‌ దానికి సమాధానం పలుకుతూ “నా 
ముందు నుంచి వెళ్ళిపోండి, ఇందులోనే పడి 
ఉండండి, నాతో మాట్లాడకండి” అంటాడు. 


“నా దాసులు కొందరు, మా ప్రభూ! మేము 
విశ్వసించాము, మమ్మల్ని క్షమించు. మాపై 
దయచూపు, నీవు కరుణామయులలోకెల్లా 
ఉత్తమ కరుణామయుడవు" అని అన్నప్పుడు, 
వారిని పరిహసించింది మీరేకదా! చివరకు 
వారిపట్ల మీ మంకువైఖరి మిమ్మల్ని, “నేనూ 
ఒకణ్ణి ఉన్నాను” అనే విషయాన్ని కూడా 
మరచిపోయేలా చేసింది. మీరు వారిని 
పరిహసిస్తూనేపోయారు. ఈనాడు నేను వారి 
సహనానికి ఈ ప్రతిఫలం ఇచ్చాను. వారే 
సఫలురు. తరువాత అల్లాహ్‌ వారిని ఇలా 
అడుగుతాడు, “చెప్పండి, భూలోకంలో మీరు 
ఎన్ని సంవత్సరాలు ఉన్నారు?” దానికి వారు 
“ఒకరోజో లేక రోజులో కొంత భాగమో అక్కడ 
ఉన్నాము. లెక్కపెట్టేవారిని అడగండి” 
అంటారు. అప్పుడు ఇలా సెలవీయబడు 
తుంది : 


“కొంతకాలమే ఉన్నారు కదా! అయ్యో మీరు 
ఈ విషయాన్ని అప్పుడు తెలుసుకొని ఉంటే 
ఎంత బాగుండేది. మేము మిమ్మల్ని వృధాగానే 
పుట్టించామని, మా వైపుకు మీరు ఎన్నడూ 
మరలిరావటమనేది జరగదని భావించారా?” 

(అల్‌ మూమినూన్‌ : 99 - 115) 


“విశ్వాసుల హృదయాలు అల్లాహ్‌ ప్రస్తావనతో 
చలించే సమయం, ఆయన అవతరింపజేసిన 
సత్యం ముందు వంగిపోయే సమయం ఇంకా 
రాలేదా? పూర్వం గ్రంథం ఇవ్వబడిన ప్రజల 
మాదిరిగా వారు మారిపోకూడదు. ఒక సుదీర్భ 
కాలం వారిపై గడచిపోయింది. అప్పుడు వారి 
హృదయాలు కఠినమయ్యాయి. ఈనాడు 
వారిలో అనేకులు పరమ దుర్మార్గులు. 
(అల్‌ హదీద్‌ : 16) 


గస హక వర రమే ఫ్‌ ఫట 
Et He EG; war, 
శు గ సతయ డే న is 
4 @ తరత జక "Es = 
ప ఆటీ! లో POR [1 iyi] 

ఆ 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 767 క కార 


వివరణ : 


ఇహలోకం అశాశ్వతం. ఇక్కడి సుఖాలు, ఆనందైశ్వర్యాలన్నీ ఓ మాయతడిక మాత్రమే. 
ఆ తర్వాత ఎన్నటికీ అంతంకాని పరలోక జీవితం మొదలవుతుంది. అక్కడి సౌఖ్యాలు, భోగ 
భాగ్యాలు అనంతమైనవి, శాశ్వతమైనవి. అయితే ఆ శాశ్వత సుఖమయ పరలోక జీవితానికి 
అర్హులు కేవలం విశ్వాసులు మాత్రమే అవుతారు. దైవ అవిధేయులకు, దైవధిక్కారులకు 
అక్కడ బాధాకరమైన శిక్ష ఉంటుంది. మనిషి జీవించి ఉన్నంతకాలం ఈ విషయాలేవీ పట్టించు 
కోడు. ఎందుకంటే ప్రాపంచిక సుఖాలు అతని కళ్ళపై ఏమరుపాటు తెరలు వేసి ఉంచుతాయి. 
కాని మరణించిన తరువాత వాస్తవాలు కళ్ళముందు వచ్చినప్పుడు మనిషి ఇంకోసారి ప్రపంచానికి 
వెళ్ళి మంచిపనులు చేసుకునే అవకాశం కోసం దేవుణ్ణి ప్రార్థిస్తాడు. కాని అది అసంభవమని 
తెలుసుకొని పరిపరి విధాలా చింతిస్తాడు. 

మరణం ఎప్పుడొస్తుందో ఎవరికీ తెలియదు. కనుక మనిషి నిత్యం మరణాన్ని 
గుర్తుచేసుకుంటూ ఉండాలి. పరలోక జీవితం కోసం సన్నాహాలు చేసుకోవటంలో ఏమాత్రం 
నిర్లక్ష్యం వహించకూడదు. 


574. హజ్రత్‌ ఇబ్నె ఉమర్‌ (రజి) కథనం: _ ఎ! ఆకు జూ ద్ర! ఎ - 0౪4 


దైవప్రవక్త (సల్లం) ఓసారి నా భుజం 
మీద చెయ్యేసి, “పపంచంలో ఓ పరదేశీ 
యుడిలాగా లేదా ఓ బాటసారిలాగా 
జీవించు” అని ఉపదేశించారు. 


ఇబ్నె ఉమర్‌ (రజి) ప్రజలతో ఇలా అనే 
వారు : సాయంత్రమయితే తెల్లారేదాకా 
వేచిచూడకు. తెల్లారితే సాయంత్రం 
వరకు వేచిచూడకు. ఆరోగ్యంగా 
ఉన్నప్పుడు అనారోగ్య పరిస్థితుల కోసం, 
బ్రతికుండగానే మరణానంతర జీవితం 
కోసం ఏర్పాట్లు చేసుకో. (బుఖారీ) 

575. హజ్రత్‌ ఇబ్నె ఉమర్‌ (రజి)గారే 
చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) 
ఇలా అన్నారు : ఒక ముస్థిం దగ్గర 
వీలునామా 
వేదయినా ఉండి రెండు రాత్రులు 


వ్రాయవలసిన వస్తు 


ఆమ్మ సత! J క Ups 
సత jeg HEA టయ రడ 
ps bl sp ye tl తత్వ Jee 
153 Gel AS ల మ! BE లశ 
os మాష యప! 6 దము 
యూప యర ప్రత తడవ తకు 

తంతాను! ly 


Jb iA dl ఉం 0 
నీ శరత టే దరు 


lls స్త దు శ దన లా 


ళో తంల! తటే lida టే pa 


https://teluguislam.net 


హదీసు కిరణాలు 768 CrP 


గడిచిపోయినా కూడా అతను ర లత ధీ తంతి ర్న న 
వీలునామా వ్రాయకుండా ఉంటే అది మా mm షు le అ 
అతనికి ఎంతమాత్రం సమ్మతం కాదు. 
(బుఖారీ - ముస్లిం. పై వాక్యాలు 


త 
త్రీ; | 15 తయ నం న ఈ 


బుఖారీవి.) 


ముస్టింలోని వాక్యాలు ఈ విధంగా 
ఉన్నాయి. మూడు రాత్రులు గడిచి 
పోయినా వీలునామా వ్రాయకుండా 
ఉండటం (సమ్మతం కాదు). 


హజ్రత్‌ ఇబ్నె ఉమర్‌ ఉవాచ : దైవప్రవక్త 
(సల్లం) ఈ మాట అన్న తరువాత నేను 
ఒక్క రాత్రయినా నా దగ్గర వీలునామా 
వ్రాసిపెట్టుకోకుండా గడపలేదు. 


(సహీహ్‌ బుఖారీ, నహీ హ్‌ ముస్టింలలోని వీలునామాల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

ఎవరి మరణం ఎప్పుడొస్తుందో ఎవరికీ తెలియదు. కాబట్టి ధనవంతులైన వాళ్ళు 
ముందుగానే తమ ఆస్తికి సంబంధించిన వీలునామాలు వ్రాసిపెట్టుకోవాలి. దాంతో వారి 
మరణానంతరం ఆస్తి పంపిణీ వ్యవహారాల్లో వారి బాధ్యత తీరిపోయినట్లవుతుంది. వారసుల 
మధ్య తగాదాలు చెలరేగకుండా ఉంటాయి. అందుకే దైవప్రవక్త (సల్లం) ముస్లింలు వీలైనంత 
త్వరగా వీలునామాలు వ్రాసి ఉంచుకోవాలని తాకీదు చేశారు. 


576. హజత్‌ అనస్‌ (రజి) కథనం : 
దైవప్రవక్త (సల్లం) అనేక గీతలు గీసి 
చూపిస్తూ, “ఈ (గీత) మానవుడు (అంటే 
అతని కోరికలు). ఇది అతని చావు. 
మానవుడు తన కోరికల్లో నిమగ్నుడై fd తు CI మమ షు 
ఉన్నంతలోనే అతని దగ్గరికి సమీప గీత 

(చావు) వచ్చేస్తుంది. (బుఖారీ) 


మూ టే! కు ల్లో! లూ = 
:Jw తట ‘Ju 
ఏ న. Al 14 పేయి! 


(సహీహ్‌ బుఖారీలోని (పేమైక వచనాల ప్రకరణం) 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


577. హజ్రత్‌ ఇబ్నె మస్‌వూద్‌ (రజి) 
కథనం : దైవప్రవక్త (సల్లం) చతురస్రా 


769 


రా కార 


ఉదర ర ర సక - ర VY 
is hs 8 i మ JG టూ 


కారపు గీతలు గీశారు. దాని మధ్యలో Ls; యా కాటు కము! ఆ య Ls; 
నుండి బయటికి వచ్చేలా మరో (పెద్ద) ప్ర ఉప! ఆ gd స్య! J! Te his 
గీత గీశారు. దాని ప్రక్కన ఇంకొన్ని చిన్న క రడ న ful 
చిన్న గీతలు గీశారు. ఆ తరువాత వాటి =o) Fels 
వైపు చూపిస్తూ, ఇది మానవుడు. "అతని జ్‌ న్న Ui ss లయ! 
చుట్టూవున్న ఈ (చతురస్రాకారపు) ౮4 ప్ర ప gi as స bel 
గీతలు అతని చావు. ఈ బయటికి dp coe! రయి! మ! REY 
వెళ్ళును గీత అతని కోరికలు. ఈ చిన 

చిన్న గీతలు మనిషికి నత. వము పు యట దుమ! 
విపత్తులు. ఒక విపత్తు తప్పిపోయినా 
మరో విపత్తు అతనిపై వచ్చిపడుతుంది. 
ఒకదాని నుండి బయటపడినా మరో 
విపత్తులో చిక్కుకుంటాడు. (బుఖారీ) 


దాని రేఖాచిత్రం ఇలా ఉంటుంది : 


మ. 


ల తయన తంత! ol9) diag 


(ప్రమాదాలు చావు 
ర . — 
మనిషి (ప్రమాదాలు 


(సహీహ్‌ బుఖారీలోని (పేమైక వచనాల ప్రకరణం) 
ముఖ్యాంశాలు 
మానవ జీవితం విపత్తుల వలయం. మనిషికి ఎప్పుడూ ఏదో ఒక రకమైన ఆపదలు 
వస్తూనే ఉంటాయి. ఆ ఆపదల్లోనే అతని జీవితం కడతేరుతుంది. అలాంటి అనిశ్చిత జీవితంలోనే 
మనిషి అంతులేని కోరికలు కోరుకుంటాడు. వాటిని తీర్చుకోవటానికి దైవాన్ని, ధర్మాన్ని విస్మరించి 
ఎడారుల్లో ఎండమావుల కోసం పరుగెత్తినట్లు తన మనోవాంఛల వెంట పరుగెత్తుతాడు. చివరికి 


మిగిలేది శూన్యం. అతని కోరికలు ఎన్నటికీ తీరవు. తీరిన ప్రతికోరిక మరో కోరికను వెంటేసుకొని 
వస్తుంది. అతని కోరికలు నెరవేరకముందే అతనిపైకి మృత్యువు పంజా విసురుతుంది. 


మనిషి చావు ఎల్లప్పుడూ అతని తలమీదే వ్రేలాడుతూ ఉంటుంది. అంచేత మనిషి 
ఎన్నడూ చావుపట్ల ఏమరుపాటుకు లోనుకారాదు. ఎన్నటికీ నెరవేరని కోరికల వెంటపడి చావుని 
విస్మరించడం వివేకం అనిపించుకోదు సుమా! 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


578. హజ్రత్‌ అబూ హురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా 
ప్రబోధించారు : ఏడు రకాల పరిస్థితులు 
దాపురించకమునుపే త్వరగా మంచి 
పనులు చేసుకోండి. మిమ్మల్ని (ధర్మం) 
మరచిపోయేటట్లు చేసే పేదరికం కోసం 
నిరీక్షిస్తున్నారా? లేక హద్దు మీరి ప్రవర్తిం 
చేటట్టు చేసే కలిమిని కోరుకుంటు 
న్నారా? లేక మీ ఆరోగ్యాన్ని పాడుచేసే 
రోగం కోసం ఎదురుచూస్తున్నారా? లేక 
బుద్దిని, వివేకాన్ని చెడగొట్టే వృద్ధాప్యం 
కోసం ఎదురుచూస్తున్నారా? లేక 
తృటిలో ప్రాణాలు తీసే మరణం కోసం 
ఎదురుచూస్తున్నారా? లేక దజ్ఞాల్‌ రాక 
కోసం ఎదురుచూస్తున్నారా? అతను 
అగోచరాల్లో అత్యంత హానికరమైన 
వాడు. ప్రళయం కోసం ఎదురుచూస్తు 
న్నారా? ప్రళయం అతి భయంకరమైనది, 
అత్యంత చేదైనది. (తిర్మిజీ దీనిని 
ఉల్లేఖించి హసన్‌గా పేర్కొన్నారు). 


770 


hl Ge) ప el తిం - OVA 
టై id HMI రీ! యా 
(పశ రాము jp dls Jeet 
da we ham హుం! be 
yl గడ Uy 1 తయ ప 
హదు! గ్‌ లు eur pO Jew 
fhe sly «1% el; త్ర హదు 
పలా మూ టీక 


(సుననె తిర్మిజీలోని ఐహిక అనాసక్తత అధ్యాయాలు) 


579. హజ్రత్‌ అబూ హురైరా (రజి) గారే 
చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) 
ఇలా ప్రబోధించారు : మజాలను 
హరించేదాన్ని అంటే చావుని అతి 
ఎక్కువగా గుర్తుచేసుకుంటూ ఉండండి. 
(తిర్మిజీ దీనిని ఉల్లేఖించి హసన్‌గా 


పేర్కొన్నారు). 


Yd 03 sy 0౪% 
ళ్‌ జై . or” ల తీ 
ent గటు (న!) “మీక స లం 
dG, Si il ely), I య 
sulin gn 


(సుననె తిర్మిజీలోని ఐహిక అనాసక్తత అధ్యాయాలు) 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


580. హజ్రత్‌ ఉబై బిన్‌ కాబ్‌ (రజి) 
కథనం : దైవప్రవక్త (సల్లం) మూడో 
వంతు రాత్రి గడిచిన తరువాత లేచి 
ఇలా అనేవారు : ప్రజలారా! దైవాన్ని 
స్మరించండి. శరీరంలో దడ పుట్టించేది 
(తొలి శంఖారావం) వచ్చేసింది. దాని 
తరువాత వచ్చేది కూడా (రెండో శంఖా 
రావం) సమీపించింది. మృత్యువు తన 
భీతావహరూపంతో వచ్చేసింది, 
మృత్యువు తన భీతావహ రూపంతో 
వచ్చేసింది. 


నేను దైవప్రవక్త (సల్లం)తో మాట్లాడుతూ, 
“దైవప్రవక్తా! నేను చాలా ఎక్కువగా 
మీకోసం దరూద్‌ పంపుతూ ఉంటాను. 
అయితే నేను మీ దరూద్‌ కోసం ఎంత 
సమయం కేటాయించనూ?” అని అడి 
గాను. దానికాయన 'నీకిష్టమైనంతసేపు 
కేటాయించుకో” అని అన్నారు. నేను, 
“నాల్లోవంతు సమయం కేటాయించు 
కోనా?” అని అడిగాను. “నీ యిష్టం. 
ఇంకా ఎక్కువ కేటాయించుకుంటే నీకే 


లాభం” అని అన్నారాయన. “అయితే 


సగం సమయం దానికోసమే కేటాయిం 
చుకోమంటారా?” అని అడిగాను. “నీ 
యిష్టం. ఇంకా ఎక్కువ కేటాయించు 
కుంటే నీకే లాభం” అని అన్నారాయన. 
నేను మళ్ళీ “అయితే మూడింట 
రెండొంతుల సమయం మీ దరూద్‌ 
కోసమే కేటాయించుకుంటాను” అని 
అన్నాను. అప్పుడు కూడా ఆయన, “నీ 
యిష్టం. ఇంకా ఎక్కువ కేటాయించు 


Gali, 


పే! సుత్త ఆడ్‌ లై ర్ట ఆత - 0) 
oN క 13] క్త ర్పం రగ 4 
(వ! 1 uf wie Ju QU Ji 
ళా హు! Il Ua సు! J re 4 
(ల (టు ra] zl (రీ we sill 
పయ! క స! dl లయల ల 
న యు 
తమి Gr ib "శ్రి! డక ఉహ 
(బీర ర యకక క dp 
Ws 5p 50 మమ 6 :లేం 


ర తమి టి 506 పీ తు 


https://teluguislam.net 


ర కాలూ 


వాదీను కిరణాలు 


కుంటే నీకే మంచిది” అనే అన్నారు. "ప తు ము పచ ప డక 


ఆఖరికి నేను, “దైవప్రవక్తా! నేను నా 
సమయమంతా మీ దరూద్‌ కోసమే 
అంకితం చేసుకుంటున్నాను" అని 
అన్నాను. అందుకాయన, “అలాగయితే 
నువ్వు చేసే ఈ ఆచరణ నీ దుఃఖాలకు 
(విరుగుడుగా) పనికొస్తుంది. ఇంకా 
దీనివల్ల నీ పాపాలు కూడా క్షమించబ 
డతాయి” అని చెప్పారు. (తిర్మిజీ 
దీనిని ఉల్లేఖించి హసన్‌గా పేర్కొ 
న్నారు). 


5 గా క గ్‌ CE (5 
తమ iG lip రం టైటు 
dbs gh పురు 3 


(సుననె తిర్మిజీలోని ప్రళయ వర్ధన అధ్యాయం) 


ముఖ్యాంశాలు 


'రాజిఫహ్‌' అంటే దడ పుట్టించేదని అర్ధం. ప్రళయం సంభవించే కాలంలో ఇస్రాఫీల్‌ 
దూత మొదటిసారి శంఖం పూరించినప్పుడు భూమి, పర్వతాలు మొదలగు సృస్టిరాసులన్నీ 
నుజ్ఞానుజ్ఞయిపోతాయి. అందుకే ప్రళయాన్ని తొలిశంఖారావం పేరుతో “రాజిఫహ్‌' అని కూడా 
పిలుస్తారు. ఆ తరువాత రెండోసారి శంఖం పూరించబడుతుంది. దాన్ని 'రాదిఫహ్‌' అని అంటారు. 
మొత్తానికి దైవప్రవక్త (సల్లం) ఈ హదీసులో మనిషికి మరణ సమయంలో ఎదురయ్యే భీతావహ 


పరిస్థితుల్ని గురించి వివరించారు. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 773 Slab, 


SIN gh Gy JEN 5h పు al GG 
పురుషులు సమాధుల్ని సందర్శించటం గురించి..... 


581. హజ్రత్‌ బురైదా (రజి) కథనం :0౮6 మూట! టు తమో 041 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఓసారి 56 ప్రవ . మ ర మీక త! = లేం 
ప్రజలతో ఇలా అన్నారు : ఇంతకు “ " ॥ ళ్‌ న. 
ముందు నేను మిమ్మల్ని సమాధులను యా భం తోలే 
సందర్శించవద్దని వారించేవాణ్ణి. కాని 
ఇప్పుడు చెబుతున్నాను. మీరు సమాధు 
లను సందర్శించండి. (ముస్లిం, 

(సహీహ్‌ ముసింలోని జనాయెజ్‌ ప్రకరణం) 
ముఖ్యాంశాలు 

ఇస్తాం ఆవిర్భవించిన తొలినాళ్ళలో దైవప్రవక్త (సల్లం) తన అనుచరులను సమాధుల్ని 
సందర్శించవద్దని వారించారు. అనుచరులు క్రొత్తగా ఇస్తాం స్వీకరించిన వారవటంచేత 
సమాధులను నందర్శించినప్పుడు అజ్ఞానకాలపు భావోద్రేకాలకు లోనయి షరీఅత్‌కు 
విరుద్ధమయిన పనులు చేస్తారేమోనని ఆయన తల్లడిల్లేవారు. అయితే ఆ తరువాతి కాలంలో 
వారు ఇస్లామీయ సూత్రాల్ని బాగా ఆకళింపు చేసుకొని నికార్సయిన ముస్లింలుగా పరిణతిచెందిన 
తరువాత ఆయనకు ఆ భయం విడిపోయింది. అప్పుడాయన తన అనుచరులు సమాధుల్ని 
సందర్శించేందుకు అనుమతినిచ్చారు. పైగా తరచూ సందర్శిస్తూ ఉండాలని తాకీదు చేశారు. 
తామూ ఏదో ఒకనాడు మరణించేవారమేనన్న భావన ప్రజల మనోమస్తిష్కాలలో మెదులుతూ 
, ఉండాలన్నదే ఆయన ప్రవచనంలోని ఉద్దేశ్యం. 

ఇకపోతే స్రీలు సమాధుల్ని సందర్శించవచ్చా లేదా? అన్న విషయంలో పండితులు 
భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. వాటిలో అన్నిటికన్నా సహేతుకమైన విషయం ఎమిటంటే, 
స్రీలు కూడా సమాధుల్ని సందర్శించవచ్చు. అయితే వారు అక్కడికి వెళ్ళి షరీఅత్‌కు విరుద్ధమైన 
అవాంఛనీయ చేష్టలకు పాల్పడకుండా జాగ్రత్తపడాలి. 


582. హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా) (ఏ! ట్రా సమ ప్రై -రిగీ1 
కథనం : దైవప్రవక్త (సల్లం)తో నా qn యమో హో వరం రత ic 
దొంపత్య వంతు వచ్చిన ప్రతి రాత్రి 

ఆఖరి జాములో ఆయన “బఖీి 


https://teluguislam .net 


వాదీను కిరణాలు 774 TAT 


శ్మశానానికి వెళ్ళీ ఇలా ప్రార్థించేవారు ఇ ౮ ల హక శు! dm « రో 1. 
“అస్సలాము అలైకుమ్‌ దార ఖౌమిన్‌ ము నత . డా dl! J 
న్నోూమిలీన్‌ నే ఆతాకువ్‌ు మా fis ee) ma ps 
ఇన్నా ఇన్‌షా అల్లాహు బికుమ్‌ / క. Sy పు 
లాహిఖూన, అల్లాహుమ్మగ్‌ఫిర్‌ లి అహ్లి "** ల క. 
బఖీయిల్‌ గర్‌ఖద్‌.” (గ 


ఓ ముస్లిం వాడ ప్రజలారా! మీకు శాంతి కల్గుగాక! మీతో వాగ్దానం చేయబడిన రేపటి 
దినం వచ్చేసింది. దైవం తలిస్తే మేము కూడా మిమ్మల్ని కలుసుకుంటాం. దేవా! బఖీవాసులను 
క్షమించు. (ముస్లిం) 

(నహీహ్‌ ముస్తింలోని జనాయెజ్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

ఈ హదీసు ద్వారా రాత్రివేళ కూడా సమాధుల్ని సందర్శించటానికి వెళ్ళవచ్చునని 
తెలుస్తోంది. సందర్శకులు శృశానానికి వెళ్ళినప్పుడు హదీసులో పేర్కొనబడిన విధంగా 
ప్రార్థించాలి. సమాధుల్లో ఉన్నవారి మన్నింపుకోసం దైవాన్ని వేడుకోవాలి. అయితే ఒక విషయం 
గమనార్హం. ఇక్కడ “అస్సలాము అలైకుం' అనేది ఒక ప్రార్థన మాత్రమే. ఎందుకంటే సమాధుల్లో 
ఉన్నవారు సందర్శకుల సలాంను విని వారికి జవాబుగా ప్రతి సలాం చేస్తారని ఎక్కడా లేదు. 
ఒకవేళ దైవం కోరితే ప్రజల మాటల్ని సమాధుల్లో ఉన్న మృతులకు వినిపించగలడు. అంతేకాని 
వారు తప్పకుండా విని సలాంకు ప్రతి సలాం చేస్తారన్న భావన సరైనది కాదు. నిజమేమిటో 
దైవానికే బాగా తెలుసు. కాబట్టి మనవరకు మనం దైవప్రవక్త (సల్లం) సంప్రదాయాన్ని 
పాటిస్తున్నామనే భావనతోనే సమాధుల్లో ఉన్నవారికి సలాం చెయ్యాలి. 
583. హల్‌ బురైదా (రజి) కథనం 10 ఈ క్రతు హ్‌ జ 60౯ 
ప్రకారం ప్రజలు శ్మశానా నప్పు | Si 

| 

దైవప్రవక్త (సల్లం) వారికి ఈవిధంగా a గమన జ యా. 
ప్రార్థించమని బోధించేవారు : పదు? ళ్‌ J§ dl బాయని! లో! 
“అస్సలాము అలైకుం అహాద్దియారి రాజక! | Cae లయ! గ్ర నయ 
మినల్‌ మూమినీన వల్‌ ముస్టిమీన వ హమీ నో bl సట dU}; ois 


ఇన్నా ఇన్నాఅల్లాహు బికుమ్‌ phe tly (వుడు! ఒవ్‌ దష Jul 
లలాహిఖూన, అస్‌అలుల్లాహ లనా క్ట 


వలకుముల్‌ ఆఫియహ్‌.” 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 775 రు కాగా 


అస్త 


విశ్వాసుల, ముస్లింల వాడ ప్రజలారా! 
మీకు శాంతి కల్గుగాక! దైవం తలచు 
కుంటే తప్పకుండా మేము కూడా 
మిమ్మల్ని కలుసుకుంటాం. నాకూ, 
మీకూ క్షేమాన్ని ప్రసాదించమని నేను 
దైవాన్ని కోరుకుంటున్నాను. (మునస్హిం) 

(నహీవా మునస్తీం - జనాయెజ్‌ ప్రకరణం) 
ముఖ్యాంశాలు 

ఈ హదీసు ద్వారా ప్రజలు శ్మశానాలకు వెళ్ళి చనిపోయిన తమ బంధుమిత్రుల 
మన్నింపుకోసం ప్రార్థించుకోవచ్చని తెలుస్తోంది. బ్రతికున్నవారి ప్రార్థనవల్ల చనిపోయినవారికి 
ప్రయోజనం కలుగుతుంది. అంతేగాని సమాధులపై పుష్పగుచ్చాలు ఉంచటం వల్ల, వాటిపై 
దుప్పట్లు కప్పటం వల్ల మృతులకు ఎలాంటి ప్రయోజనం కలగదు. అదో వ్యర్థ ప్రయాస 
మాత్రమే. 
584. హజ్రత్‌ ఇబె అబ్బాస్‌ (రజి) 
కథనం: ఓసారి eo (సల్లం) తస్య రుం ర తం =A 
మదీనాలో కొందరి సమాధుల సమీపం ౨౫ జేక్‌ శ! రద కం JU lags 
నుండి వెళ్తూ వాటి వైపునకు తిరిగి ఇలా :Jఆ 43 ౫ స క సీం 


అన్నారు : దం ఎమ Beh సదా 
“అస్సలాము అలైకుం యా అహ్హల్‌ sly) oN | gy GL: జ నప 
ఖుబూర్‌ యగ్‌ఫిరుల్లాహు లనా ము న. తానో! 
వలకుమ్‌ అంతుమ్‌ సలప్రునా వ నహ్‌ను శవ 

బిల్‌ అస్రి.” 


“ఓ సమాధి వాసులారా! మీకు శాంతి 
కల్గుగాక! దేవుడు మమ్మల్ని, మిమ్మల్నం 
దరినీ క్షమించాలి, మీరు మాకంటే 
ముందే వెళ్ళిపోయారు. ను లత నక 
రాబోతున్నాం. (తిర్మిజీ దీనిని ఉల్లేఖించి 


హసన్‌'గా పేర్కొన్నారు) 
(సుననె తిర్మిజీలోని జనాయెజ్‌ అధ్యాయం) 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 776 SIA fg 


త్ర ది అధమ అ! లమ వక్‌ 201 
రము! ల మతే! తల ట్ల ర ఎ 
ఆపదలు వచ్చిపడినప్పుడు చావుని కోరుకోవటం 
అవాంఛనీయం, ధర్మంలో ఉపద్రవాలు తలెత్తినప్పుడు 
మాత్రం అలా కోరుకోవడంలో తప్పులేదు 


585. హజ్రత్‌ అబూ హురైరా (రజి) యు టీ! ట్రం హూ gh be -0A0 

కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా సర ఆహ 8:06 శక 41 0,2) ర్‌! 

ప్రబోధించారు : మీలో ఎవరూ (కావా 

లని) చావుని కోరుకోరాదు. ఎందుకంటే 

ఒకవేళ అతను మంచివాడైతే (బ్రతి |. ము. జ న 

కుంటే) మరిన్ని మంచిపనులు చేసుకో. ఈ లో గో స భో ఈం! 

గల్గుతాడు! లేదా అతను చెడ్డవాడయినా “సట రూం రూ యూ టీ బరు పెట 

(మున్ముందు) పశ్చాత్తాపం చెందగలడు!  ఈోకర్డి్‌ $3 వ! తూ! క స 
(బుఖారీ - మున్లిం) 4 ము వే! ౨౦ Bry gol ys 

ముస్లింలోని వేరొక ఉల్లేఖనంలో అబూ lees ప్రాసల! మై స్ట 

హురైరా (రజి) గారి కథనం ప్రకారం 

దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రబోధించారు: 

మీలో ఎవరూ చావుని కోరుకోరాదు. అది 

రాకమునుపే దానికోసం ప్రార్థించరాదు. 

ఎందుకంటే చావుతోటే అతని కర్మల 

పరంపర ఆగిపోతుంది. ఒక విశ్వాసి 

ఆయుష్షు పెరిగితే దాని వల్ల అతనికి 

లాభమే (గాని నష్టం లేదు). 


(నహీవా బుఖారీ, నహీహ్‌ ముస్తింలలోని ప్రార్థనల ప్రకరణాలు) 


Up dsb MUS 


. య. rod Se te 
ley cle ies Ws LLL 


. షో 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


ముఖ్యాంశాలు 


777 


GAIN, 


పై రెండు హదీసులు మనిషి చావుని కోరుకోరాదని చెబుతున్నాయి. విశ్వాసులైన వారికి 
ఎక్కువ ఆయుష్షు లభిస్తే అది వారికి అన్నివిధాలా ప్రయోజనకరమే. విశ్వాసులు ఎంత ఎక్కువ 
కాలం బ్రతికితే అన్ని ఎక్కువ పుణ్యకార్యాలు చేసుకుంటారు. ఒకవేళ పొరపాటున ఎదైనా 
తప్పు జరిగిపోయినా తిరిగి పశ్చాత్తాపం చెందుతారు. కనుక విశ్వాసులు తమకు లభించిన 
ఆయుష్షును సువర్గావకాశంగా భావించి వీలైనంత ఎక్కువగా పుణ్యాలు చేసుకోవటానికి 


ప్రయత్నించాలి. 
586. హ(జత్‌ అనస్‌ (రజి) కథనం 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా 


ప్రబోధించారు : మీలో ఎవరూ కూడా 
తనకేదయినా నష్టం కలిగినప్పుడు 
చావుని కోరుకోరాదు. గత్యంతరం 
లేదనుకుంటే ఇలా వేడుకోవాలి : 


“అల్లాహుమ్మ అహ్‌యినీ మాకానతిల్‌ 
హయాతు ఖైరన్‌ లీ, వ తవప్పనీ ఇజా 
కానతిల్‌ వఫాతు ఖైరన్‌ లీ.” “దేవా! 
జీవితం నా పాలిట ప్రయోజనకరమై 
నంతవరకూ నన్ను సజీవంగా ఉంచు, 
ఒకవేళ మరణమే నాకోసం మేలయితే 
అప్పుడు నాకు మరణాన్ని ప్రసాదించు.” 
(బుఖారీ - ముస్తీం) 
(నహీవొ బుఖారీలోని వ్యాధి గ్రస్తుల 
(కరణం, 


587. హజ్రత్‌ ఖైస్‌ బిన్‌ అబూ హాజిం 
(రహ్మ,లై) కథనం: మేము ఖబ్బాబ్‌ బిన్‌ 
అరత్‌ (రజి)ని పరామర్శించేందుకు 


ఆయన ఇంటికి వెళ్ళా. ఆ సమ 
యంలో ఆయన (ఐదో వ్యాధికి 


౮6 యూ టే! రజి లం! 2 041 
ists: పక ఎ 00౮ 
eG KY 35 op i 

ls ఫి! ob ల్లు! స సవ్య 
వ 3 | 
ale 


ప్రకరణం, సహీహ్‌ మున్లింలోని ప్రార్థనల 


(స ధీ రా రో రం —-O0AY 
pees pp Cis JG 


అథ గ్ర అన వ కదు గ్య 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


చికిత్సగా) ఎడు వాతలు పెట్టించుకొని 
వున్నారు. అప్పుడాయన మాతో 
మాట్లాడుతూ ఇలా అన్నారు : 


“మన పూర్వీకులైన సహచరులు గతించి 
పోయారు. వారు ప్రపంచంలో జీవిం 
చినా వారి పుణ్యంలో మాత్రం ఎలాంటి 
లోటు ఏర్పడలేదు. 
ఇహలోకపు భాగ్యాల్ని అనుభవించ 
లేదు). కాని ఇప్పుడు మనకు ఎన్నో 
సిరిసంపదలు కలిగాయి. వాటిని భవన 
నిర్మాణాల్లో ఉపయోగించటం తప్ప 
ఖర్చుపెట్టటానికి మనకు వేరే మార్గం 
కనిపించటం లేదు. దైవప్రవక్త (సల్లం) 
చావును కోరుకోవద్దని మనకు తాకీదు 
చేశారు. లేకపోతే నేను తప్పకుండా 
చావుని కోరుకునేవాణ్ణి.” 


(కారణం వారు 


రెండోసారి మేమాయన్ని పరామర్శించ 
టానికి వెళ్ళినప్పుడు ఆయన ఎదో గోడ 
కట్టే పనిలో ఉన్నారు. మమ్మల్ని చూసి 
ఆయన, “విశ్వాసి దేనికోసం . డబ్బు 
ఖర్చు పెట్టినా అతనికి పుణ్యం లభి 
స్తుంది. కాని ఈ మట్టి (నిర్మాణాల) 
కోసం ఖర్చుపెడితే మాత్రం అతనికి 
పుణ్యం లభించదు” అని అన్నారు. 
(బుఖారీ - ముస్లిం, 
బుఖారీవి). 


బాకాలు 


778 


పడమరకు 


dies పీ వయ! లీ! లయ 
పతం ఉష! క్వ al reap 
a 2 S955 23 స్త Ley టీ 
ip og ost ojo sk 51 6G 
ర! ౮4 త మోహ 
త WAR బయ ట్ర ఏర్‌ బయ | 
wale Gi Ii gp మయన్‌ sis 
dial) hil, 


(సహీవా బుఖారీలోని వ్యాధిగ్రస్తుల ప్రకరణం, నహీహ్‌ మున్లీంలోని దైవధ్యానం, 


ప్రార్థనల ప్రకరణం). 


https://teluguislam.net 


హదీను కిరణాలు 779 రు క రూ 


ముఖ్యాంశాలు 

పూర్వ కాలంలో కొన్ని రోగాలకు చికిత్స నిమిత్తం శరీరంమీద వాతలు పెట్టించుకునేవారు. 
సదరు హదీసులో దైవప్రవక్త అనుచరులు ఖబ్బాబ్‌ (రజి) కూడా తన శరీరం మీద ఎడుచోట్ల 
వాతలు పెట్టించుకున్నారని తెలుస్తోంది. అయితే చికిత్స నిమిత్తమయినా ఈ విధంగా శరీరం 
మీద వాతలు పెట్టటం ఎంతవరకు సమంజసం? దీనిగురించి దైవప్రవక్త(సల్లం) బోధనలు 
చెప్పేదేమిటంటే ఇతర చికిత్సావిధానాలు, మందులు ఉన్నప్పుడు ఈ విధంగా శరీరం మీద 
వాతలుపెట్టే చికిత్సను ఆశ్రయించకుండా ఉండటమే మంచిది. 


“ఈ మట్టికోసం ఖర్చుపెడితే పుణ్యం లభించదు” అంటే అవసరానికి మించి భవన 
నిర్మాణపు పనుల్లో డబ్బు ఖర్చుపెడితే దానివల్ల పుణ్యం లభించదని భావం. మనిషికి తలదాచు 
కోవటానికి, ఎండకు వానకు చలికి తట్టుకోవటానికి, క్రూరమృగాల నుంచి సురక్షితంగా ఉండ 
టానికి ఒక ఇల్లు ఎంతైనా అవసరం. అది మనిషి జీవితపు కనీస అవసరం. కనుక పై హదీసులో 
వచ్చిన హెచ్చరిక కేవలం అవసరానికి మించిన భవన నిర్మాణాలపై అవసరానికి మించి ఖర్చు 
చేయటానికి మాత్రమే సంబంధించినది. శోచనీయమైన విషయం ఎమిటంటే ఈ రోజుల్లో 
ముస్లింల సంపద మొత్తం వివాహ వేడుకల సందర్భంగా అనవసరమైన ఆచారాల పేరిట 
దుబారాగా ఖర్చవుతోంది లేదా పెద్ద పెద్ద భవంతులు, ఎత్తయిన మేడలు కట్టడంలో ఖర్చవు 
తోంది! 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


780 


Gl ల బ్ర! (4 
సందేహాస్పద విషయాల జోలికి పోరాదు 


దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ సెలవిచ్చాడు : హద వసస టి ఆ dl JU 


లం [30 iy క్రొ ద్వ త 
శరర య ఫే క్ష గస 


“మీరు దానిని మామూలు విషయంగా భావిం 
చారు. వాస్తవానికి అల్లాహ్‌ దృష్టిలో అది చాలా 
పెద్ద విషయం.” (అన్‌ నూర్‌: 15) 
“నిస్సందేహంగా నీ ప్రభువు మాటేసి ఉన్నాడు. 
(అంటే మీ ఆచరణల్ని పరీక్షిస్తున్నాడు).” 
(అల్‌ ఫజ్ర్‌ : 14) 

వివరణ : 

పైన పేర్కొనబడిన దివ్య ఖుర్‌ఆన్‌ సూక్తుల్లో మొదటి సూక్తి దైవప్రవక్త సతీమణి హజ్రత్‌ 
ఆయిషా “(రజి. అన్‌హా) పై కపటులు, అవిశ్వాసులు కలిసి అభాండాన్ని సృష్టించినప్పుడు ఆమె 
సౌశీల్యాన్ని, పాతివ్రత్యాన్ని చాటుతూ అవతరించినది. దురదృష్టవశాత్తు కొంతమంది ముస్లింలు 
కూడా కపటులకు వంతపాడి ఆ పాపంలో పాలుపంచుకున్నారు. కారణం వారు దాన్ని మామూలు 
విషయంగా భావించడమే. కాని ఆ తర్వాత దైవప్రవక్త సతీమణిపై అభాండాలు వేయటం 
మామూలు విషయం కాదని, అది ఘోరాతిఘోరమైన నేరమని దేవుడు ముస్లింలను 
హెచ్చరించాడు. 

ఇకపోతే గ్రంథకర్త ఈ సూక్తిని సదరు అధ్యాయం క్రింద ప్రస్తావించటంలోని బెచిత్యం 
ఎమిటంటే సాధారణంగా మనిషి మామూలు విషయాలుగా భావించి ఎన్నో తప్పులు, పాపాలకు 
ఒడిగడుతుంటాడు. నిజానికి ఎంత చిన్నదయినప్పటికీ పాపం పాపమే. 


588. దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రవచి ప్ల స త్ర_పటీ! ఎ _04గ 
స్తుండగా తాను విన్నానని హజ్రత్‌ డ్య ౮. టా 
నోమాన్‌ బిన్‌ బషీర్‌ (రజి) తెలియజేశారు: జ యు! ఈ 0 శక తం 
హలాల్‌ (ధర్మసమ్మతమైన) విషయాలేవో "న ౮ 
యు! ల వశీ | - సో 


స్పష్టంగా తెలియజేయబడ్డాయి. హరామ్‌ 
(నిషిద్ధ) విషయాలు కూడా స్పష్టంగా 
తెలియజేయబడ్డాయి. అయితే ఆ 
రెండింటిమధ్య అనుమానాస్పద 


CrP Cd d తో 
శ పాడ్‌ tl of 
ఆ! తే లాటీ! ౩ రూ fC] శ్ర: GY 
M3 case) ఉల (pan NOVA 


https://teluguislam.net 


హదీసు కిరణాలు 


విషయాలు కొన్ని ఉన్నాయి. వాటి 
గురించి చాలామందికి తెలియదు. 
కాబట్టి అనుమానాస్పద విషయాలకు 
దూరంగా ఉన్నవాడు తన ధర్మాన్ని, గౌర 
వాన్ని కాపాడుకున్నవాడవుతాడు. దీనికి 
భిన్నంగా అనుమానాస్పద విషయాల 
జోలికి పోయినవాడు నిషిద్ధ విషయాల్లో 
పడిపోయే ప్రమాదముంది. అతడు గరిక 
గట్టుపై పశువుల్ని మేపుకుంటున్న కాపరి 
లాంటివాడని చెప్పవచ్చు. అతని పశు 
వులు (ఏ క్షణంలోనయినా) గట్టుదాటి 
ప్రక్కనున్న పొలంలోకి వెళ్ళి మేసే 
ప్రమాదముంటుంది. 

వినండి! ప్రతి రాజుకీ నిర్ణీత సరిహద్దు 
లుంటాయి.అలాగే అల్లాహ్‌ (సామ్రాజ్య) 
సరిహద్దులంటే ఆయన నిషేధించిన 
విషయాలే. 


వినండి! మానవ శరీరంలో ఒక 
మాంసపు ముద్ద ఉంది. అది బాగుంటే 
మొత్తం శరీరం బాగుంటుంది. ఒకవేళ 
అది పాడయితే మొత్తం మానవ శరీరమే 
పాడయిపోతుంది. బాగా గుర్తుంచు 
కోండి! ఆ మాంసపు ముద్దే మానవ 
హృదయం. (బుఖారీ - ముస్లిం) 


(నవహీవొ బుఖారీలోని విశ్వాన ప్రకరణం, నహీహ్‌ 


(ప్రకరణం, 
ముఖ్యాంశాలు 


781 రన కరా 


gi త అ టై త్ర 
of dy ఆ! J త్‌ Vy 
y1 OTN yl కే బ్ర 
మల SH యయా a io i 
1513 rea le చమూ hy 

చయల! మనము ఓ రమ 
sulk ఆ త ప్ర పయ ale Ge 


వ్‌ 


స 


మున్లింలోని లావాదేవీల 


అనుమానాస్పదమైనవి అంటే అత్యధికమంది ప్రజలకు అవి ధర్మసమ్మతమైనవో కావో 
తెలియవని అర్థం. అలాంటి విషయాలకు దూరంగా ఉండటమే మంచిది. ధర్మాధర్మాలను 
లెక్కచేయకుండా మనిషి అనుమానాస్పద విషయాల వెంటపడితే త్వరలోనే అతను నిషిద్ధ 


విషయాల్లోనూ చిక్కుకునే ప్రమాదముంది. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 782 రా కాలూ 


589. హజ్రత్‌ అనస్‌ (రజి) కథనం : క్రీ! మూత! [తం ల్లో ౮53 -ి 
ఒకసారి దైవప్రవక్త (సల్లం)కు దారిలో gyi యల ; పప న ( రానీ! 


ఒక ఖర్జూర పండు కనిపించింది. దాన్ని స. క sl ల! Yh: Ja 
చూసి ఆయన, “ఇది దానం చేయబడిన sale Seat UI పష! 


ఖర్జూర పండేమోనన్న భయం గనక 
నాకు లేకపోతే నేను దీన్ని నిస్సంకో 
చంగా తిని ఉండేవాణ్ణి" అని అన్నారు. 

(బుఖారీ - ముస్లిం 


(సహీవ్‌ బుఖారీలోని లావాదేవీల ప్రకరణం, నహీహ్‌ ముస్థింలోని జకాత్‌ ప్రకరణం) 


590. హజ్రత్‌ నవ్వాస్‌ బిన్‌ సమ్‌ఆన్‌ = రై ప్ర రవీ! ప్రల _ 6%, 
(రజి) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) 3౪1 :౮6 స్తీ! రాటు మీ! గ్రా 
ఇలా తెలియజేశారు : ఉత్తమ నైతికతకు (4 5 ge EH gil ప్రవ 


రుపేరే సత్కార్యం. నీ మదిని క్ట వీ! ls ఆ ల! దప్ప 


బల్‌ 3 
తొలిచేది, ప్రజలకు తెలిస్తే బాగుండదని lly lg seb (వేయి pls 
నువ్వు భావించేదే పాపకార్యం. (ముస్తిం) 5 క: 
గా షీ ఎత్త న $ 
(సహీవా మున్లింలోని సత్కార్యాలు - నత్సంబంధాల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

ఇస్లాంలో ఉత్తమ నీతినడవడికలకు. ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఉత్తమ 
నీతినడవడికలంటే ఇతరుల్ని నగుమోముతో పలకరించటం, ప్రజలకు కష్టపెట్టకుండా ఉండటం, 
వీలైనంతవరకు వారికి సౌలభ్యం కలుగజేయటానికి కృషిచేయటం, ప్రజల కష్టాల్లో పాలుపంచు 
కోవటం, మంచిపనుల్లో ఇతరులకు తమవంతు సహాయం అందించటం, అవసర మైన చోట 
విశాల హృదయంతో డబ్బు ఖర్చు పెట్టటం, తమకోసం ఇష్టపడేదే ఇతరుల కోసం కూడా ఇష్ట 
పడటం మొదలగునవి. ఇవన్నీ నైతిక విలువలు. ఇస్లాం దృష్టిలో ఇవే సత్కార్యాలు కూడాను. 
వీటికి భిన్నంగా నీచమైన, చెడ్డదైన ప్రతి పనీ పాపకార్యమే అవుతుంది. పై హదీసులో 
పాపకార్యానికి రెండు గుర్తులు తెలియజేయబడ్డాయి. ఒకటి: ఆ పని చేయాలా వద్దా అని 
మనసులో సందేహం వస్తూ ఉంటుంది. రెండు: ఆ పని గురించి ప్రజలకు తెలియటం తనకిష్టం 
ఉండదు. ఏదయినా పనికి ముందు ఈ రెండు ఆలోచనలు గనక మనసులో పుట్టినట్లయితే 
అది తప్పకుండా పాపకార్యమే అయి ఉండాలి. 


https://teluguislam.net 


హాదీను కిరణాలు 


591. హజ్రత్‌ వాబిసా బిన్‌ మాబద్‌ (రజి) 
కథనం : నేనోసారి దైవప్రవక్త (సల్లం) 
సన్నిధికి వెళ్ళాను. అప్పుడు (నేనేమీ 
చెప్పకముందే) ఆయన, “నువ్వు 
సత్కార్యం గురించి అడగటానికొచ్చావు 
కదూ!?” అన్నారు. నేను జెనన్నాను. 
దానికాయన, “నీ మనసునడుగు (చెబు 
తుంది). నువ్వు చేస్తున్న పనిపట్ల 
మనస్సు నిమ్మళంగా ఉండి, హృద 
యంలో ఎలాంటి అలజడి లేకపోతే 
అదే సత్కార్యం. కాని నీ మదిని తొలి 
చేది, నీ హృదయంలో సంశయాలు 
సృష్టించేదే పాపకార్యం. ప్రజలు నీతో ఆ 
పని సమ్మతమేనని 

' సమ్మతమేనని చెప్పినాసరే. 


చెప్పినాసరే; 


(ఈ హదీసు హసన్‌ కోవకు చెందినది, 
దీనిని అహ్మద్‌, దారిమీలు ఉల్లేఖిం 
చారు). 


(సుననె దారిమి - వాణిజ్య ప్రకరణం) 


592. హజ్రత్‌ అబూ సిర్వఆ ఉఖబా బిన్‌ 
హారిస్‌ (రజి) గారే స్వయంగా చేసిన 
కథనం ప్రకారం ఆయన అబూ ఇహాబ్‌ 
బిన్‌ అజీజ్‌ కూతుర్ని వివాహమాడారు. 
అప్పుడు ఆయన దగ్గరికి ఒక స్రీ వచ్చి, 
“నేను ఉఖబాకూ, అతను పెళ్ళాడిన 
అమ్మాయికి - ఇద్దరికి (వారి చిన్న 
తనంలో) పాలు పట్టాను” అని చెప్పింది. 
ఆ మాటకు ఉఖబా, “నువ్వు నాకు 
పాలు పట్టావన్న సంగతి నాకసలు తెలి 


783 


Gail, 


hoe gt als రాం - 0 

శ 42, త్ర ‘Jb టు wn 
eb HE ర్‌ ల్‌ రా, ల 
“క! Ah ck లయ లాలు 
ఎ Ss రావ! ఎ! దు! 6 
S55 లాటీ త I 6 స ర. 
Js; ge Il త్య టయ! లో 
శో త్తమ టపా! (రా డమ 


బతు ఎ పష్ట్రడ ఖీ త్రం - 0%! 
ప్రణ! రై మ శయ మోటు! తాల 


నం. Wine 


Roy 


su te ౪ 55: ప LE య 


wale మ్ల 49 టి! న 
“3 హు 2 | రము Jw aU 


https://teluguislam.net 


హదీసు కిరణాలు 784 Gai 


యదు. నువ్వు (పెళ్ళికి ముందైనా) ఆ ఆ5$5 ఉన ఈ భటుడు (1 క 
విషయం నాతో చెప్పలేదు” అని గన Gap. త్రి! ely vy 
అన్నారు. ధా తా! శ్ర గ్ర) పాటీ! 
ఆ తరువాత ఆయన దైవప్రవక్త (సల్లం) 
దగ్గరికి ప్రయాణమయ్యారు. ఆయన 
దగ్గరికి వెళ్ళి (పరిస్థితిని వివరించి) 
ఇప్పుడు తానేం చేయాలో చెప్పమని 
అడిగారు. దానికి ఆయన “ఈ సంగతి 
తెలిసిన తరువాత ఇక నీ వివాహబంధం 
ఎలా నిలిచి ఉంటుంది?” అని 


ry 


అన్నారు. (బుఖారీ) 
(నహీవ్‌ బుఖారీలోని విద్య, లావాదేవీలు, నికాహ్‌ నందేహాన్సద విషయాల 
ప్రకరణాలు) 

ముఖ్యాంశాలు 


ప్రసవం, పిల్లలకు పాలు త్రాపించటం, స్రీల లోవిషయాల్లాంటి పురుషులకు 
తెలియకుండా ఉం. సమస్యల్లో ఒకే ఒక స్రీ సాక్ష్యం కూడా చెల్లుతుందని చెప్పటానికి ఈ 
హదీసు ప్రబల తార్కాణం. ఇందులో ఒక ప్రీ తాను ఉఖబా దంపతులిరువురికీ చిన్నప్పుడు 
పాలు త్రాపించాననీ, ఆ విధంగా వారిద్దరూ పాలవరస అన్నాచెల్లెళ్ళు అయ్యారని చెప్పగానే ఆ 
దంపతులు విడిపోయారు. దైవప్రవక్త (సల్లం) కూడా పాలవరుస సంబంధం ఉందని తెలిసిన 
తర్వాత వారి దాంపత్యం ధర్మసమ్మతం కాదని ఖరారు చేశారు. 


593. హజ్రత్‌ హసన్‌ బిన్‌ అలీ (రజి) ఢా ౮ తావ! రాం = 

కథనం : దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా ఉ॥ల్హేడి హ్విడిష 10౪ (సే స 
ప్రవచిస్తుండగా నేను విని గుర్తుపెట్టు ఏ ys డ్‌ ౮ తప్ప 663 :క్ల 
కున్నాను. “నిన్ను సంశయంలో పడవేసే ఠా ర్త యా Jb, లై 
విషయాన్ని వదలిపెట్టు. నిస్సందేహమైన క్రీ ఇుర ra తే తప్‌ వ: 
పనులు మాత్రమే చెయ్యి.” (తిర్మిజీ | 
దీనిని ఉల్లేఖించి హసన్‌గా పేర్కొన్నారు) డై 


(సుననె తిర్మిజీలోని ఐహిక అనాసక్తత అధ్యాయం) 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


594. హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా) 
కథనం : హజ్రత్‌ అబూబక్ర్‌ సిద్దీఖ్‌ (రజి) 
గారి దగ్గర ఒక బానిస ఉండేవాడు. 
అతను డబ్బు సంపాదించి తెస్తే అబూ 
బకక్ర్‌ దాన్ని వినియోగించుకునే వారు. 
ఒకరోజు బానిస ఏదో తెచ్చిస్తే అబూబక్ర్‌ 
(రజి) దాన్ని తీసుకొని తిన్నారు. కాసేప 
యిన తరువాత బానిస ఆయనతో, 
“మీరు తిన్నదేమిటో తెలుసా?” అని 
అడిగాడు. “ఎమిటో చెప్పు” అన్నారు 
అబూబక్ర్‌ (రజి). దానికతను, 
“అజ్ఞానకాలంలో నేను ఒకతనికి జోస్యం 
చెప్పాను. అసలు జోతిష్యం అంటే 
ఎమిటో సరిగ్గా నాక్కూడా తెలియదు. 
నేను అతనికి ఎదో చెప్పి మోసపుచ్చాను. 
ఇవ్వాళ అతను నన్ను కలుసుకొని ఈ 
వస్తువు ఇచ్చాడు. అందులో కొంత 
మీకిస్తే మీరు దాన్ని తిన్నారు” అని 
చెప్పాడు. 

ఆ మాట వినగానే అబూబక్ర్‌ (రజి) 
చేతిని నోట్లోకి దోపుకొని కడుపులోకి దిగి 
పోయిన దాన్ని కూడా బయటికి కక్కే 
శారు. (బుఖార్‌) 


బానిస తాను సంపాదించిన ధనంలో 
కొంతభాగం (పన్నురూపంలో) యజమా 
నికి ఇచ్చుకోవలసి ఉంటుంది. దానినే 
“'ఖరాజ్‌' అంటారు. 'ఖరాజ్‌'పోగా మిగిలి 
నదంతా బానిసకే చెందుతుంది. 


GEN, 


రక క రం 
simatic ce 


FG ee CII ర be 
త్తు సట! బండ య్‌ జీ! రా 
క కడప న చండ 96 
ముం ఉట యి షన ఒప 
esas శో y| హేయ! ప్రవ! Us 
మో ఆ! lin యు ఆక్‌ , మే 

తా Es J deb 4 నూ 
పట Thal. pit ily కం 


త 


య! ఆ జ జడ య య ము స్ట 


యు త్పీషటత తట్ట ‘py వ్ర 


(సహీహ్‌ బుఖారీలోని మహిమోన్సతుల ప్రకరణం) 


https://teluguislam.net 


9 Tc కటి 107 
వాదీను కిరణాలు 786 ద కా ల్‌ 


ముఖ్యాంశాలు 

ఇస్లాంకు పూర్వం అజ్ఞాన కాలంలో జోతిష్య వ్యాపారం చాలా జోరుగా సాగుతుండేది. 
ఇస్తాం ధర్మం వచ్చిన తరువాత జ్యోతిష్యాన్ని, జ్యోతిష్యం ద్వారా ధనం ఆర్జించటాన్ని 
నిషిద్ధపరచటం జరిగింది. అందుకే బానిస తనకు ఇచ్చిన ఆహార పదార్థం జోస్యం చెప్పి 
ఆర్జించినదని తెలియగానే అబూబక్ర్‌ (రజి) తిన్నది కూడా బయటికి కక్కేశారు. 
595. హజ్రత్‌ నాఫే (రహ్మలై) కథనం : 
హజ్రత్‌ ఉమర్‌ (రజి) అగ్ర ముహాజిర్లకు 
(సంవత్సరానికి) నాల్లువేల దిర్శ్గంల 
వేతనం త కుమారునికి త్ర స ప్ప పల! tl 
మాత్రం మూడున్నర వేలే నిర్ణయిం 3s 0 J BUSS GY 
చారు. ఎవరో దీని గురించి ఆయనతో ళ్‌ ‘Jw మా యో పట్లా! ప్రా 
మాట్లాడుతూ, “మీ కుమారుడు కూడా ైఉ పహ ఏం రే a శ 
ముహాజిరే కదా! ఆయన వేతనం ఎందు gel dl) ఆప్‌ గ్ల 
కని తగ్గించారు?” అని అడగ్గా, అందు క్‌ 
కాయన “అతణ్ణి అతని తండ్రి హిజ్రత్‌ 
చేయించాడు” అని అన్నారు. అతను 
స్వయంగా హిజ్రత్‌ చేసిన వారిలాంటి 
వాడు కాడని ఆయన అభిప్రాయం. 

(బుఖారీ) 


2 తి ౮౨ క్ల గ 
ప రై రూ -9? 
లూ SS As ల ఆయము! 


(నహీవా బుఖారీలోని మహిమోన్సతుల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

ఈ హదీసులో హజత్‌ ఉమర్‌ (రజి) గారి నీతినిజాయితీలు, ఇహలోకపు సిరిసంపదల 
. పట్ల ఆయన అనాసక్తతా భావం వివరించబడ్డాయి. ఆయన తన కుమారునికి ఇతర ముహాజిర్ల 
కంటే ఐదువందల దిర్హమ్‌లు తక్కువ వేతనం నిర్ణయించారు. ముహాజిర్లు అంటే ఇతర దేశాల 
నుంచి ఇస్లామీయ రాజ్యానికి వలస వచ్చినవారు. స్వయాన ఉమర్‌ మరియు ఆయన కుమా 
రుడు అబ్బుల్లాహ్‌ కూడా ఆ విధంగా వలస వచ్చినవారే. ఆ కాలంలో ముహాజిర్లకు ప్రభుత్వ 
ధనాగారం నుంచి ఉపకార వేతనాలు ఇవ్వబడేవి. ఆ ఉపకార వేతనాలను ఖలీఫా నిర్ణయిస్తాడు. 
హజ్రత్‌ ఉమర్‌ (రజి) ఖలీఫాగా ఎన్నికైనప్పుడు ఆయన తన కుమారునికి ఇతర ముహాజిర్ల 
కంటే తక్కువ వేతనం నిర్ణయించారు. అలా ఎందుకు చేశారని ప్రజలు అడగ్గా “నా కొడుకు 
ఒంటరిగా హిజ్రత్‌ చేసి ఇక్కడికి రాలేదు. అతను నా వెంట వచ్చాడు” అని చెప్పారు. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 787 ర కారు 


కాని ఈ రోజుల్లో ముస్లిం దేశాలమీద పడి భక్షిస్తున్న పాలక మహాశయుల జీవితాల 
వైపు ఒకసారి చూడండి. తమ బంధుమిత్రులకే హోదాలు, తమ పార్టీవారికే పదవులు, తమ 
అడుగులకు మడుగులొత్తేవారి కోసం, తమ అవినీతికి కొమ్ముకాసేవారి కోసమే జాతీయ 
వనరులన్నీ వెచ్చిస్తారు. సామాన్య ప్రజల సమస్యలు, పేదోళ్ల కష్టాలు వారికి అస్సలు పట్టవు. 
ప్రతి పనిలోనూ సొంతలాభాలు అంచనా వేసుకునే తుల్య నేటి మన నాయకులు! 
596. హజ్రత్‌ అతియ్యా బిన్‌ ఉర్వా సాదీ 5 ks తా - 01 
. సహాబీ (రజి) కథనం ప్రకారం దైవప్రవక్త ౮6 :ల6134! - 4 ఆహ]! Gl 
(సల్లం) ఇలా అన్నారు : దోషపూరిత విష YR of ము! పశు ప్త 41935 
యాలనుండి తన్ను తాను కాపాడు ti tae = 
కునేందుకు (కొన్ని) దోషరహిత విషయా “నలక! ఆ రకా ఈజీ! ప్రా 
లకు కూడా దూరంగా ఉండనంత . : లత ధాన! ఏ. ణా అ 
వరకూ మనిషి దైవభీతిపరుల స్థాయికి రానా దసరా 
చేరుకో లేడు. (తిర్మిజీ దీనిని ఉల్లే 
ఖించి హసన్‌గా పేర్కొన్నారు). 

(సుననె తిర్మిజీలోని వాహిక అనాసక్తత వకరణం, 

షేఖ్‌ అల్‌బానీ గారు ఈ హదీసుని బలహీనమైనదిగా ఖరారు చేశారు. వివరాల 
కోసం ఖర్‌జావీ గారి “అల్‌ హలాల్‌ వల్‌ హరామ్‌” పుస్తకం 178వ పేజీ చూడండి. 


ముఖ్యాంశాలు 

సందేహాస్పద విషయాలకు దూరంగా ఉండటం దైవభీతిపరులకు చాలా అవసరమనీ, 
అది వారి లక్షణమని ఈ హదీసులో నొక్కిచెప్పబడింది. ఆధారాల రీత్యా ఈ హదీసు 
బలహీనమైనది అయినప్పటికీ ఇందులోని విషయం ఇతర ప్రామాణిక హదీసుల్లో వివరించబడిన 
విషయమే కనుక దానిని అంగీకరించవచ్చు. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 788 రాగ కాలా 


Jel ud ఎ Dial wll 0-14 
దీం 3! య! టై వస స తి! | 
త్యజ ly 49 p> ణో 
కల్లోలం, ఉపద్రవాలు చెలరేగినప్పుడు 
ఏకాంతాన్ని ఆశ్రయించటం 

దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ సెలవిచ్చాడు : కకం గా. iy టీ! Jb 
“అల్లాహ్‌ వైపునకు పరుగెత్తండి. నేను ఆయన WLW) ONE 
తరవున మీకు నృవ్చంగా హెచ్చరిక los sey Qassi 


చేసేవాడుగా వచ్చాను.” 
(అజ్‌ జారియాత్‌ : 50) 


వివరణ : 


అల్లాహ్‌ వైపునకు పరుగెత్తడమంటే, ఆయన్ని విశ్వసించి, ఆయన విధేయతను పాటించడ 
మని అర్థం. గ్రంథకర్త ఇమామ్‌ నవవీ (రహ్మలై) ఈ సూక్తిని ఇక్కడ పొందుపరచటంలోని 
బెచిత్యం ఎమిటంటే, సామూహిక జనజీవనంలో కల్లోలాలు చెలరేగి, ధర్మంలో ఉపద్రవాలు 
తలెత్తి ధర్మాన్ని ఆచరించడమే దుర్భరమైపోయినప్పుడు మనిషి ఆ కల్లోలభరిత వాతావరణాన్ని 
వదలిపెట్టి కొండలు, అడవుల్లోకెళ్ళి దైవారాధన చేసుకుంటూ ప్రశాంతంగా జీవితం గడుపుకోవటం 
మేలు. దానివల్ల మనిషి కనీసం తన ధర్మాన్నయినా రక్షించుకోగల్లుతాడు. 
597. దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా 
ప్రవచిస్తుండగా తాను విన్నానని హజ్రత్‌ ష్య, 
సాద్‌ బిన్‌ అబూ వఖ్ళాన్‌ (రజి) శీత! యం చరం 1౮6 టూ | షట 
రు 5 దైవానికి భయపడుతూ, fa క Eg డీ! dp :0 Fr 
(ఇహలోకం పట్ల) నిరపేక్షాభావంతో, Or క్‌ వా 
గుట్టుగా జీవితం గడిపే మనిషిని దేవుడు “ఢీ? 35! లం క్ట కరి! 


టాక శా ల ine ల్‌ అరి 


ప్రేమిస్తాడు. (ముస్లిం) యాల! సత త్రము అత టీ! బై 
ఇంతకు ముందు చెప్పినట్లు ఇక్కడ dl 


'గనీ' అంటే ఆత్మ సంతృప్తితో, నిరపేక్షా 
భావంతో ఉండేవాడని అర్థం. 


(సహీవా మున్లింలోని ఐహిక అనాసక్తత ప్రకరణం) 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


598. హజ్రత్‌. అబూ సయీద్‌ ఖుద్రీ 
(రజి) కథనం : 
(సల్లం)తో మాట్లాడుతూ, “దైవప్రవక్తా! 
ప్రజలందరిలోకెల్తా శ్రేష్టమైన వాడె 
వడు?” అని అడిగాడు. “తన ధనప్రాణా 
లను దైవమార్గంలో అర్పించే విశ్వాసి” 
అని చెప్పారు దైవప్రవక్త (సల్లం). అతని 
తరువాత ఎవడు శేషుడు?” అని 
అడిగాడా వ్యక్తి. అందుకాయన “ఏదో 
ఒక పర్వత కనుమలో వెళ్ళి ఒంటరిగా 
తన ప్రభువును ఆరాధించుకునేవాడు 
అని చెప్పారు. 
వేరొక ఉల్లేఖనంలో, “దైవానికి భయ 
పడుతూ, ప్రజలకు కీడు తలపెట్టకుండా 
జాగ్రత్తపడేవాడు' అని ఉంది. 
(బుఖారీ-ముస్తిం) 


(సహీహ్‌ బుఖారీలోని జిహాద్‌ ప్రకరణం, స 


ముఖ్యాంశాలు 


789 


ఒక వ్యక్తి దైవప్రవక్త 


CANE, 
gol! ర్వ స తోం - 0A 

లాపీ! క్రీ పూ 0b ౮6 టూ ఉప 
An as లత 1! Ist ప్రయ! 
కలత: CJ hl గా 
హరా తో తి ప JG 
(టీ! (ము : పట్ర) ren) 


dle కలే పంటీ 


హీహ్‌ ముస్తింలోని నాయకత్వ ప్రకరణం) 


ఈ హదీసులో కూడా దైవమార్గంలో పోరాటం తర్వాత రెండో స్థానంలో కేవలం దైవారాధన 
చేయటం కోసం, తన మూలంగా ప్రజలకు హాని కలగకూడదనే ఉద్దేశ్యంతో ఎకాంతాన్ని 
ఆశ్రయించేవాడి గొప్పదనం వివరించబడింది. ఇంకా ధర్మ సందేహాలను గురించి పండితులను 
అడిగి తెలుసుకోవటం అభిలషణీయమనే విషయం కూడా ఈ హదీసు ద్వారా బోధపడుతోంది. 


599. హజత్‌ అబూ సయీద్‌ ఖుద్రీ 
(రజి)గారే చేసిన కథనం ప్రకారం దైవ 
ప్రవక్త (సల్లం) ఇలా తెలియజేశారు: అతి 
త్వరలోనే ఒక కాలం రానున్నది. 
అప్పుడు ముస్లిం యొక్క శ్రేష్టమైన 
సంపద మేకలు అయి ఉంటాయి. 
వాటిని తోలుకొని అతను పర్వత 
శిఖరాల పైకి, వర్షం కురిసే (అడవి) 
ప్రాంతాలకు పోతాడు. వాస్తవానికి 
అతను తన ధర్మాన్ని ఉపద్రవాల నుండి 


YU 0 sy 048 

ల 3౯ రృహ త యు శక్త త రం 

Jad Gat Uy Ep ఎవి 

sly ya oe st gill es 
Gt: JE! way ge! 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 
కాపాడుకోవటానికే అలా ఊరు విడిచి 
వెళ్ళిపోతాడు. (బుఖారీ) 


790 


(సహీవా బుఖారీలోని విశ్వాన ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


రానున్న కాలంలో ప్రజల నీతి నడవడికలు ఎంతగా దిగజారిపోతాయంటే మనుషుల 
మధ్య ఉండి ధర్మాన్ని ఆచరించటం కష్టసాధ్యమైపోతుంది. అలాంటి సమయంలో ధర్మాన్ని 
కాపాడుకోవటం కోసం జనారణ్యాలను వదలివెళ్ళటం తప్ప గత్యంతరం ఉండదు. 


600. హజత్‌ అబూ హురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (స) “దేవుడు 
పంపిన ప్రతి ప్రవక్త మేకల్ని కాసాడు” 
అని అన్నారు. ఆ మాట విని సహచ 
రులు ఆశ్చర్యంగా “మీరు కూడా 
కాసారా?” అని అడిగారు. దానికాయన, 
“అవును, నేను కొన్ని భీరాతుల జీతంపై 
మక్కావాసుల మేకల్ని కాసేవాణ్డీ” అని 
అన్నారు. (బుఖారీ) 


జ! రు కబురి యై ప్రక -1₹* 

బశ! మ్యడు ౮కి హరన రం ద 
tells sue! రట Fe నూ 
L513 Se ఉత! ఊప పా లేం 


Sed ely, పురీ 


(సహీహ్‌ బుఖారీలోని బాడుగల ప్రకరణం) 


. ముఖ్యాంశాలు 


మేకల్ని కాయటానికి చాలా ఓర్పు, శ్రద్ధ అవసరం. ఒకవిధంగా ఇది సహనానికి అభ్యాసం 
లాంటిది. ఈ అభ్యాసం దైవప్రవక్తల లక్ష్యసాధనలో ఉపయోగపడుతుంది. తాము దైవ సందేశం 
అందజేయబోయే ప్రజలపట్ల తమ వ్యవహార శైలి ఎలా ఉండాలి, ప్రజల నుండి ఎదురయ్యే 
కష్టాలను ఎలా భరించాలి అన్న విషయం దైవప్రవక్తలకు బోధపడుతుంది. 


601. హజ్రత్‌ అబూ హురైరా (రజి) గారే 
చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) 
ఇలా అన్నారు : ప్రజలందరిలోకెల్తా 
అత్యుత్తమ జీవి దైవమార్గంలో తన 
గుర్రపు కళ్ళెం చేతబట్టుకొని దానిపై 
స్వారీ చేసి మెరుపు వేగంతో (అటూ 
ఇటూ) వెళుతుంటాడు. ఎక్కడినుంచ 
యినా (పేలుళ్ళు, ఆందోళన కలిగించే 


శాం. 1 
hes hy pay 


Frye = 


LS 
శ 53 తయ ద] | గ ఆప 


j యమమ! dh ప్ర Tae ls ps ష్‌ 


న్‌ 


న్‌ 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


శబ్బాలేవయినా వినపడితే మెరుపులా 
అక్కడికి చేరుకుంటాడు. తాను హత 
మయ్యే, మరణాన్ని పాందే స్థలాల్ని 
వెతుక్కుంటూ ఉంటాడు. 


లేక (అత్యుత్తమ జీవి ఎవరంటే) 
ఏదయినా పర్వత శిఖరం పైకిగాని లేదా 
ఎదయినా లోయకుగాని కొన్ని మేకల్ని 
తోలుకొని వెళ్ళి స్థిరపడతాడు. అక్కడే 
నమాజును స్థాపిస్తాడు. జకాత్‌ దానం 
చెల్లిస్తాడు. తన ప్రభువును ఆరాధిస్తూ 
ఉంటాడు. ఆఖరికి అతనికి మరణం 
వచ్చినప్పుడు అతను ప్రజల మధ్య 
మంచి స్థితిలో ఉంటాడు. (ముస్లిం, 


791 


GA, 


క య tigi 
Gr 8 


రకర వ టు G6) PLY 


Cd 


యాతు FoI న We Ci FIOM 


(సహీహ్‌ ముస్లింలోని నాయకత్వ ప్రకరణం) 


“'యతీరు' అనగా తొందర చేస్తున్నాడని 
భావం. 'మత్‌నుహూ అనగా అతని 
వీపు. హైఅతున్‌' అనగా యుద్ధ శబ్దం 
(పేలుళ్ళు, 'ఫైరింగులు మొదలగునవి). 
“ఫజ్‌అతు' అర్థం కూడా అలాంటిదే. 
'మజానుషై అనగా ఒక వస్తువు ఉండ 
గలదన్న నమ్మకం ఉన్నచోట. గునైమా 
అనగా కొన్ని మేకలు. 'షఅఫా' అంటే 
పర్వతపు అగ్రభాగం(శిఖరం) అని అర్థం. 


ముఖ్యాంశాలు 


స Ga. (త త్త టక 

Darr ల] egal! మ; 

ఇదీ! ay: Wed రయి టాన్‌ 
గాడు - డమ. eee! 
MONEY (| మడు al! 
రయ! ఆటతో rolls ol 


ఈ హదీసులో ఇద్దరు వ్యక్తుల్ని ప్రజలందరిలోకెల్లా గొప్ప వ్యక్తులుగా అభివర్ణించటం 
జరిగింది. ఒకతను : జిహాద్‌ (ధర్మయుద్ధ) సన్నాహాల్లో తలమునకలై ఉండి దైవమార్గంలో 
పోరాటానికి సదా సిద్ధంగా ఉండే వ్యక్తి. రెండవతను : తన ధర్మాన్ని కాపాడుకోవటానికి, దానిని 
ఆచరించటానికి సామూహిక జనజీవనానికి దూరంగా కొండల్లో, అడవుల్లో స్థిరపడేవాడు. 


https://teluguislam.net 


హదీను కిరణాలు 


792 


ర రాలా 


gui Ls Lid భయ్యం +. 
సహజీవన శ్రేష్టత 


సహజీవనం అంటే తోటివారితోపాటు 
ప్రజా సముదాయాలకు, సంఘాలకు, 
పుణ్యక్షేత్రాలకు, దైవధ్యాన సమావేశా 
లకు హాజరుకావటం. వ్యాధిగ్రస్తుల్ని 
పరామర్శించటం, జనాజా నమాజుల్లో 
పాల్గానటం, అభాగ్యులకు చేయూత 
నివ్వటం, అమాయకుల్ని సన్మార్గంపై 
నడిపించటం తదితర పుణ్యకార్యాల 
నిమిత్తం ప్రజలతో సత్సంబంధాలు 
పెట్టుకోవడం అని అర్థం. దానికోసం 
తాము మంచిని ఆదేశించి చెడులను 
నిర్మూలించగలిగేవారయి ఉండాలి. 
ప్రజలకు హాని తలపెట్టకుండా జాగ్రత్త 
పడాలి. ఇతరుల నుండి ఎదురయ్యే 
కష్టాలపై సహనం వహించాలి. 


గ్రంథకర్త ఇమామ్‌ నవవీ (రహ్మలై) ఇలా 
అంటున్నారు ; 


ఒక విషయం తెలుసుకోండి, ప్రజలతో 
కలిసిమెలిసి ఉండటం గురించి నేను 
చెప్పిన పద్ధతే అభిలషణీయమైనది. 
దైవప్రవక్త (సల్లం), ఇంకా ఇతర దైవ 
ప్రవక్తలు, సన్మార్గగాములైన ఖలీఫాలు, 
ఆ తర్వాత ప్రవక్త సహచరులు వారి 
అనుచరులు, ఆ తర్వాతి కాలంలో 
వచ్చిన మునిం నమాజంలోని 
పండితులు పుణ్యాత్ములు - అందరి 


ఉద టర ననన దద 
BSG cae SU yada cl 
పద) (తయా తై pin 
యీ వ ga ఎయు!) (శ్రూదాణి 
లే! ట్ర Ad ప్రవ gan ప్రక 
ప్రత్త పు! ప్రవ ట్ల! వ్యయం 


లా UL BEY of ls 
తర gil ell ASS gH 23 
LY! Fl $41) le 
SUIS, pele Cy dl Slyke 
లా గా వ్రతం Oy ల! 
a ఏ3 పాదం పయడు! 
క ల ఆటా gre] ele 
JG wt per 323 gen J 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 793 ర కారా 
విధానం కూడా ఇదే! అత్యధిక మంది ప 4వ! ప్‌ ప, ge) 
తాబయీన్లు, ఆ తరువాత వచ్చినవారి [245% లన ee Chi 
విధానం కూడా ఇదే. ఇమామ్‌ షాఫయీ, రో? "ఆయ శ! ౮6 లా ఆ 
ఇమామ్‌ అహ్మద్‌ ఇంకా చాలామంది ఆస) (1 =) శత్రు ప క 
ధర్మవేత్తల అభిప్రాయం కూడా ఇలాగే lis తపి టా టీ 
ఉంది. అల్లాహ్‌ ఇలా సెలవిస్తున్నాడు: - 
“మంచికి, దైవభక్తికి సంబంధించిన 
పనుల్లో పరస్పరం సహకరించుకోండి.” 

(అల్‌ మూయిదా : 2) 


నేను పేర్కొన్న భావానికి సంబంధించిన 
సుప్రసిద్ధమైన దివ్య ఖుర్‌ఆన్‌ సూక్తులు 
చాలా ఉన్నాయి. 


వివరణ 


గ్రంథకర్త ఈ అధ్యాయాన్ని ఎంతో క్లుప్తంగా వివరించినప్పటికీ ఇది ఎంతో సమగ్రమైనది. 
ఇస్లామీయ ప్రబోధనల సారాంశమంతా ఇందులోకి వచ్చేసింది. ఇస్తాం ధర్మం వైరాగ్యాన్ని 
(రహ్‌బానియ్యతను) బోధించదు. మనిషి మనశ్శాంతి కోసం సామూహిక జనజీవనం నుండి 
పారిపోయి కొండల్ని, అడవుల్ని ఆశ్రయించాలని చెప్పదు. పైగా మనిషి సంఘంలోనే జీవిస్తూ 
దేవుని హక్కులతో పాటు తోటి మానవుల హక్కుల్ని కూడా నిర్వర్తించడమే గొప్పతనమని 
అంటుంది. ధర్మాధర్మాల సంఘర్షణలో ధర్మ బెన్నత్యం కోసం కృషిచేస్తూ, అధర్మాన్ని సంఘం 
నుండి పారద్రోలటానికి ప్రయత్నించాలి. దానికోసం జీవితంలో ఎదురయ్యే కష్టాలను, కడగండ్లను 
ఓర్పుతో, నేర్పుతో మార్కొనే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. అందుకే ఒక హదీసులో చెప్పబడింది- 
ప్రజలతో సంబంధాలు పెట్టుకోకుండా వారినుండి ఎదురయ్యే ఇబ్బందుల్ని ఓర్చుకోలేని 
విశ్వాసికన్నా ప్రజలతో కలిసిమెలిసి ఉంటూ వారివల్ల కలిగే ఇబ్బందుల్ని ఓర్చుకునేవాడే శ్రేష్టుడు 
అని, 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 794 ల్వజయు! రం 


ప్ర సమ cual దున pil! భోజ్య = ౪/1 
తోటి విశ్వాసుల పట్ల నమ్రతతో, 
అణకువతో వ్యవహరించాలి 


దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ సెలవిచ్చాడు : తమషమృషప్త్కు షయ ఉ! ౮6 


“ప్రవక్తా! విశ్వాసులలో నిన్ను అనుసరించే. (౪10 :4,ి!) శ రూపో ౩ తపో 
వారిపట మ వుగా మెలగు.” Grow లొ త్య ల Pe ణ్‌ ప అ 
పా (అష్‌ షుఅరా : 215) వమా, | య్య: తోలే ౮b 
BAAR స A తతయ యుత 
“విశ్వాసులారా! మీలో ఎవరైనా తమ ధర్మం pee ము మ : ? ia 


నుండి వైదొలగిపోతే (పోవచ్చు). అల్లాహ్‌ 4 వ = లీ i త్ర 
వ య. సగాడు. అలన్‌ ఎర య్యా టయ Jb, [ot టి!) 
వారిని (ఎమిస్తాడు. వారు అల్లాహ్‌ను (ఎ య renee she హః క 
స్తారు. వారు విశ్వాసుల పట్ల మృదువుగానూ, NGL ASE pe a, 
అవిశ్వాసుల పట్ల కఠినంగానూ ప్రవర్తిస్తారు” శృ గ్రే శ మం డానీ సే గుద 
(అల్‌ మాయిదా : 54) మ Ju లీ (1 ‘ols J1] 
“మానవులారా! మేము మిమ్మల్ని ఒకే పురు 
షుని నుండి, ఓకే స్తీ నుండి సృజించాము. 
తరువాత మీరు ఒకరినొకరు పరిచయం 
చేసుకునేందుకు మిమ్మల్ని జాతులుగానూ, 
తెగలుగానూ చేశాము. వాస్తవానికి మీలో 
అందరికంటే ఎక్కువ భయభక్తులు కలవాడే 
అల్లాహ్‌ దృష్టిలో ఎక్కువ గౌరవపాత్రుడు.” 
(అల్‌ హుజురాల్‌ : 13) 


“మీరు మీ పవిత్రతను గురించి గొప్పలు చెప్పు 
కోకండి. నిజమైన భయభక్తులు గలవాడెవడో 
ఆయనకు బాగా తెలుసు.” 

(అన్‌ నజ్మ్‌ : 32) 


“ఆరాఫ్‌ జనులు ప్రతి ఒక్కణ్ణీ అతని ముఖాకృ 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 795 రా కాల 


తిని బట్టి గుర్తుపడతారు. స్వర్గవాసులను 4 ee గ తి 2 నే గో 
బ్లగుర్తు ల, p pul 
పిలిచి, మీకు శాంతి కలుగుగాక! అని త్ర రా 


అంటారు. వారు స్వర్గంలోకి ప్రవేశించనేలేదు. 21 కోట్‌? వంట dbs ITY ఆవ) 
కొని దానిని ఆశిన్తున్నారు. వారి దృష్టి శవ పష రర స సద 


నరకవాసుల వెపునకు మళ్ళినప్పుడు ఇలా ర! అమీ ల తో శల ఢి Ab a sans 
a శ yf గే క రో కా! 6 స 
అంటారు, “ప్రభూ! మమ్మల్ని మటుకు ఈ త్త క్ర @ - 


న్‌ ల ow” ళ్‌ లల ల చాంీలల 
దుర్మార్గులలో చేర్చకు.” శమన hy చ సోడ మే 
యడ పపం యయ Es 
తరువాత ఎత్తైన ప్రదేశాలలో ఉన్న ఈ (ఆరాఫ్‌) 2%!) LOY స్త CFS 
ప్రజలు నరకంలో ఉన్న కొందరు పెద్ద LEA EA 


మనుషులను వారి ఆనవాళ్ళ ద్వారా గుర్తుపట్టి 
ఇలా అంటారు: “చూశారా మీరూ, మీ 
అనుచర వర్గాలుగానీ, మీరు గొప్పగా భావిం 
చిన ఆస్తిపాస్తులుగానీ, ఈ రోజు మీకు ఏ 
విధంగానూ పనికిరాలేదుగదా! మీరు “వీరికి 
అల్లాహ్‌ తన కారుణ్యాన్ని ఎమాత్రం ప్రసాదిం 
చడు” అని ప్రమాణాలు చేసి అంటూ ఉండిన 
వారే కదా ఈ స్వర్గవాసులు. ఈ రోజు వారితోనే 
“స్వర్గంలోకి ప్రవేశించండి. మీకు భయంగాని, 
దుఃఖంగాని లేదు” అని అనటం జరిగింది.” 


(అల్‌ ఆరాఫ్‌ : 48 - 49) 


వివరణ 

మొదటి రెండు సూక్తుల్లో విశ్వాసుల పట్ల మృదువుగా వ్యవహరించాలని ఆదేశించ 
బడింది. మూడో సూక్తిలో - మీ అందరి మూలం ఒక్కటే. మీరంతా ఆది దంపతులైన ఆదం 
హవ్వాల సంతానమే. కనుక కులగోత్రాలు, వంశప్రాతిపదికలపై మీలో ఎవరికీ ఎవరి మీదా 
ఎలాంటి విశిష్టత లేదు. ఈ తెగలు, వంశాలు పరస్పర పరిచయాల కోసం పుట్టుకొచ్చినవేగాని 
ఒకరిమీద ఒకరు గర్వాన్ని, పొగరుమోతుతనాన్ని ప్రదర్శించటానికి, బీరాలు పోవటానికి ఏర్పడినవి 
కావు. అల్లాహ్‌ దృష్టిలో వంశాలకు, తెగలకు ఎలాంటి ప్రాధాన్యత లేదు. ఆయన దృష్టిలో 
విశ్వాసం, ధర్మపరాయణతలు మాత్రమే విలువైనవి. ఎవరిలో ఎంత విశ్వాసం, మరెంత దైవభీతి 
అయితే ఉంటాయో వారు అంత గౌరవవంతులుగా భావింపబడతారు. ఈ సుగుణాలు లేని 
వ్యక్తిని అతని కులగోత్రాలు, వంశప్రతిష్టలు దేవుని సమక్షంలో అతి గౌరవవంతునిగా 
నిలబెట్టలేవు - అని (మూడో సూక్తిలో) చెప్పబడింది. 


చివరి సూక్తిలో ఆరాఫ్‌ వాసుల ప్రస్తావన వచ్చింది. స్వర్గానికి - నరకానికి మధ్యలో ఒక 
గోడ లేక ఒక ప్రత్యేకమైన చోటు ఉంది. దాన్నే ఆరాఫ్‌ అని అంటారు. ఎవరి సత్కర్మలు, 


https://teluguislam.net 


లోని ళో ఈ 2 17 
వాదీను కిరణాలు 796 లజ! రంల 


దుష్కర్మలు సమానంగా ఉంటాయో వారు ఈ ప్రదేశంలో తాత్కాలికంగా ఉంటారు. అక్కణ్ణుంచి 
నరకవాసుల కష్టాలను, స్వర్గవాసుల సుఖాలను తిలకిస్తూ ఉంటారు. ప్రపంచంలో తమ 
అండదండల్ని చూసుకొని గర్వం ప్రదర్శిస్తూ ముస్లింల పేదరికాన్ని, వెనకబాటుతనాన్ని 
హేళనచేస్తూ, “వీరికి దైవకారుణ్యం లభించదు” అని పగలబడి నవ్వుకున్న పాగరుమోతుల్ని 
కూడా వీరు అక్కడ చూస్తారు. వారి ముఖకవళికల్ని చూసి ఆరాఫ్‌ వాసులు వారిని గుర్తుపడతారు. 
ఆ పాగరుమోతుల కళ్ళముందే నిరుపేదలు, బలహీనులైన విశ్వాసులను స్వర్గంలోకి వెళ్ళమని 
ఆదేశించటం జరుగుతుంది. వారు స్వర్గానికి వెళ్తారు. 

దీనిద్వారా చెప్పదలచుకున్నదేమిటంటే, ప్రాపంచిక అండదండలు, అధికారం 
అంగబలాలు, ఐహిక సిరిసంపదలు అల్లాహ్‌ దగ్గర పనికిరావు. అక్కడ కేవలం విశ్వాసం మాత్రమే 
పనికివస్తుంది. ఆ విశ్వాసికి ప్రాపంచిక అండదండలు, ఐహిక సిరిసంపదలు లేకున్నాసరే. 
ఇప్పుడు దీనికి సంబంధించిన హదీసులు చూడండి : 


602. హజ్రత్‌ ఇయాజ్‌ బిన్‌ హిమార్‌ 
(రజి) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) 
ఇలా అన్నారు : పరస్పరం అణకువతో 
వ్యవహరించమని, ఎవరూ ఎవరిమీదా 
గొప్పలు చెప్పుకోకూడదని, ఎవరూ ఎవరి 


లా లా లో లాం ఆ 1 Y 
Sj వక్త dl Jb ౮06 de dl gs) 
ANS స్యాం ఫలి! til 


ly య! ET sys inl తో 


లూ 


మీదా అత్యాచారానికి పాల్పడకూడదని 
దేవుడు నన్ను వహీద్వారా ఆదేశించాడు. 
(ముస్లిం) 


(సహీహ్‌ మున్లీింలోని న్వర్గనుఖాల (వ్రకరణం, 


ముఖ్యాంశాలు 

కులగోత్రాలు, సిరిసంపదల ప్రాతిపదికపై ఒకర్ని నీచంగా భావించటం, ఒకరిపై 
అన్యాయానికి ఒడిగట్టడం సమంజసమైన విషయం కాదు. దేవుడు సమాజంలో ఎవరికయినా 
ఏదయినా గొప్ప స్థానాన్ని ప్రసాదిస్తే దానికి అతను కృతజ్ఞతలు తెలుపుకోవాలిగాని సాటి 
మానవులను అల్పులుగా భావించటం, వారిమీద అత్యాచారాలకు పాల్పడటం చేయరాదు. 


603. హజ్రత్‌ అబూ హురైరా (రజి)గారే 
చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) 
ఇలా ప్రవచించారు : దానధర్మాలు 
సంపదలో లోటు ఏర్పరచవు. దాసుడు 
మన్నింపుల వైఖరిని అవలంబిస్తే దేవుడు 


al ధూ ఫి ళో ప్ర న క 
మప 6 ౮6 పత ర్పం రీ! య 


https://teluguislam.net 


+ చవల ప. 
వాదీను కిరణాలు 797 GAIN, 


అతని గౌరవాన్ని ఇతోధికం చేస్తాడు. వ్వ స 11541 15 U3 JU ల ము 
ఎవరయినా దైవం కోసం అణకువను య ర si ఆఫ Ly de 
ప్రదర్శిస్తే దేవుడు అతనికి జెన్నత్యాన్ని / 

ప్రసాదిస్తాడు. (ముస్లిం) pm sl 


వాటి 


(సహీహ్‌ ముస్తింలోని నత్కార్యాల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

దానధర్మాల వల్ల సంపద పైకి తరిగిపోతున్నట్లు కనిపిస్తుంది. కాని కొన్ని సందర్భాల్లో 
అల్లాహ్‌ దానికి ప్రతిఫలంగా మరింత సంపదను ప్రసాదిస్తాడు. ఒకవేళ సంపదలో వృద్ధి జరిగినా 
జరగకపోయినా పరలోకంలో మాత్రం అందుకు గొప్ప ప్రతిఫలాన్ని తప్పకుండా అనుగ్రహిస్తాడు. 
అలా జరిగితే ఆ సంపదలో ఏర్పడిన లోటు పూర్తయినట్లే కదా! 

లేదా ఈ హదీసుకు భావం, మిగతా సంపదలో అల్లాహ్‌ శుభాన్ని ప్రసాదించి సంపద 
తరిగినట్లు కనిపించకుండా చేస్తాడని కావచ్చు. 

మృదుత్వాన్ని, మన్నింపుల వైఖరిని అవలంబిస్తే జనం తమను తక్కువగా అంచనా 
వేస్తారనీ, తాము వారికి లోకువ అయిపోతామని భావిస్తారు సాధారణంగా మనుషులు. కాని 
దైవప్రవక్త (సల్లం) చెబుతున్నారు - ఈ వైఖరిని గనక అవలంబిస్తే అంతిమంగా గౌరవమర్యాదలే 
లభిస్తాయి. జనం తమను మునుపుకంటే ఎక్కువగా గౌరవించటం మొదలుపెడతారు. ఇకపోతే 
పరలోకంలో ఉన్నత స్థానాలు ఎలాగూ దక్కుతాయి. 


య హజత్‌ స ఓసారి కొంత [ఇం ఎ! అల రండ! 
౦ది పిలల సబిపం నుంచి వెళ్తూ 4 We Tela జ 

కా క లయ ₹ Jd ee i ie se 
వారికి సలాం చేసి, దైవప్రవక్త (సల్లం) ల ళు 
కూడా ఇలాగే (చిన్నపిల్లలకు) సలాం C.F 
చేసేవారని చెప్పారు. (బుఖారీ - ముస్థిం) 

(సహీహ్‌ బుఖారీలోని ఇస్తీజాన్‌ ప్రకరణం, నహీహ్‌ ముస్థింలోని సలాం ప్రకరణం) 
ముఖ్యాంశాలు 

చిన్న పిల్లలకు సలాం చెయ్యటమనేది మనిషిలోని నమ్రతా భావాన్ని సూచిస్తుంది. 
దైవప్రవక్త (సల్లం) ఎప్పుడయినా చిన్నపిల్లలు ఎదురయితే తానే ముందుగా వారికి సలాం 
చేసేవారు. ఇస్లాం ధర్మం మనిషి తన ఇంటికి వెళ్ళినప్పుడు తన ఆలుబిడ్డలకు కూడా సలాం 


చెయ్యాలని ఆదేశిస్తోంది. అంతేకాదు తన అధీనంలో ఉన్నవారికి, నౌకర్లకు, సేవకులకు కూడా 
సలాం చెయ్యాలి. ఇతరులకు సలాం చెయ్యనివారు గర్వానికి లోనయి ఉన్నారని గ్రహించాలి. 


https://teluguislam.net 


' 2 ళం Rea 
వాదీను కిరణాలు 798 relat. 


605. హజ్రత్‌ అనస్‌ (రజి) కథనం : ప్ర హే! యరతీ! : Je Coys veh 
సురా దాసీలలో న్‌ ణే ప్రమ Ta Maar ప్ల! 4) 
ప్రవక్త (సల్లం)ను ఆయన చెయ్యిపట్టు soll పయిట 

కొని తాము కోరిన చోటుకి తీసుకెళ్ళ Clo 
గలిగేవారు. (అంతటి మృదు స్వభావి 
ఆయన). (బుఖారీ) 


(సహావ్‌ బుఖారీలోని నంస్కార ప్రకరణం) 


606. హజ్రత్‌ అస్వద్‌ బిన్‌ యజీద్‌ :)6 మక రావనే! . ఇ 
(రహ్మలై) కథనం : దైవప్రవక్త (సల్లం) పర్రడ 49 4 పు కళ టు 
ఇంట్లో ఎం చేసేవారని ఆయిషా (రజి. 
అన్‌హా)ను అడగ్గా, “ఆయన ఇంట్లో oS Heb TE యో వ పరల! 
ఉన్నప్పుడు ఇంటి పనుల్లో నిమగ్నులై - ప! ఈయ యన స్క మ్యట తృప 
ఉండేవారు, కాని నమాజ్‌కు వేళ అవ . 5! లో! 7 లా ఫు! pe bb 
గానే లేచి నమాజ్‌కు వెళ్ళిపోయే వారు” , soe! 35 
అని చెప్పారామె. (బుఖారీ) 


(సహీహ్‌ బుఖారీలోని అజాన్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

ఈ హదీసులో కూడా దైవప్రవక్త (సల్లం) గారి పరిపూర్ణ అణకువ భావం వివరించబడింది. 
చాలామంది పురుషులు ఇంటిపనుల్లో తమ భార్యలకు లేక ఇంటి ఆడవాళ్ళకు సహాయం 
చేయటాన్ని అవమానకరంగా, తమ కీర్తికి కళంకంగా భావిస్తారు. ఈ వైఖరి దైవప్రవక్త విధానానికి 
= పూర్తిగా విరుద్దం. ఇంటిపనుల్లో స్త్రీకి సహాయం చేయటం కూడా దైవప్రవక్త గారి ఆదర్శ 
సంప్రదాయమే. ఇందులో అవమానాన్ని ఊహించుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఇంటి 
పనుల్లోనే పూర్తిగా మునిగిపోయి నమాజును సైతం మర్చిపోవటం కూడా మంచిపద్ధతి కాదు. 
నమాజ్‌ వేళ అవగానే పురుషులు నమాజ్‌ కోసం మస్టిద్‌కు వెళ్ళిపోవాలి. స్త్రీలు కూడా తమకు 
ఎక్కడ వీలయితే అక్కడ తప్పకుండా నమాజ్‌ చేసుకోవాలి. 
607. హజత్‌ అబూ రిఫాఅ తమీమ్‌ బిన్‌ త (జో pa శో Jy - TY 
ఉసైద్‌ (రజి) కథనం : ఓసారి దైవప్రవక్త అ దనే! 106 ఆ త పు ie 
(సల్లం) ప్రసంగిస్తుండగా నేనాయన rr 


దగ్గరికి వెళ్ళి, “దైవప్రవక్తా! ఓ బాటసారి icles తయ హో త రాలు 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


ధర్మం గురించి తెలుసుకోవాలని 
వచ్చాడు. అతనికి తన ధర్మమేమిటో 
తనకే తెలియదు. అని అన్నాను. ఆ 
మాట విని దైవప్రవక్త (సల్లం) నావైపు 
దృష్టి మళ్ళించారు. ప్రసంగం ఆపి నా 
దగ్గరికొచ్చారు. ఆయన కోసం ఓ కుర్చీ 
హాజరుపరచబడింది. ఆయన దానిపై 
కూర్చొని దేవుడు తనకు నేర్పిన విషయా 
లను నాకు బోధించటం మొదలు 
పెట్టారు. (కాసేపయిన తరువాత) మళ్ళీ 
ప్రసంగం చెయ్యటానికి వెళ్ళి (తాను 
చెప్పదలచుకున్న) మాటను పూర్తిచేశారు. 

(ముస్లిం, 


(సహీహ్‌ ముస్తింలోని జుమా ప్రకరణం) 


608. హజ్రత్‌ అనస్‌ (రజి) కథనం : 
దైవప్రవక్త (సల్లం)అన్నం తిన్న తరువాత 
తన మూడువట్రేళ్ళనూ నాక్కునేవారు. 
తరచూ ఇలా అంటుండేవారు: మీలో 
ఎవరి (చేతిలో నుంచైనా అన్నం) ముద్ద 
క్రిందపడిపోతే వారు దాన్ని ఎత్తుకొని 
శుభ్రంచేసుకొని తినాలి. అంతేగాని దాన్ని 
షైతాన్‌కోసం వదిలేయకూడదు.” 


ఇంకా దైవప్రవక్త (సల్లం) కంచాన్ని నాకి 
శుభ్రం చేసుకోవాలని అదేశించేవారు. 
“మీరు తినే భోజనంలోని ఏ భాగంలో 
శుభం ఉందో మీకు తెలియదు” అని 
అనేవారు. (ముస్లిం) 


799 


Gat, 
Se స య క lal లాం 
ie HU AINE త్త న పడు 
యట! యో pian రో ఎక టప్పుడు 
క We షు కడ టో 4 గ్రా! 
టే జు క U ళు. 

యా oly) a శై 


Shae శు! pe ట్రీ ప్రత్య ఎ TA 

ప్రై ఉట క క] 6౮ జతర 

తడు 5 వరు ౮06 మ. 

SN Gs Lb ree 

st; డయ లలు కా 

లో S925 హరః: 06 HE 
యా ల్టు. Ib డ్ర! 


(సహీహ్‌ ముస్లింలోని అన్సపానీయాల ప్రకరణం) 


https://teluguislam.net 


హదీను కిరణాలు 800 RIAD 


ముఖ్యాంశాలు 
భోజనం చేసిన తరువాత కంచాన్ని, వ్రేళ్ళను నాకి శుభం చేసుకోవటంలో మనిషిలోని 
అణకువభావం ఉట్టిపడుతుంది. అన్నం తింటున్నప్పుడు చేతిలోనుండి క్రిందపడిపోయిన 
ముద్దను ఎత్తుకోకపోవటం, వ్రేళ్ళను నాకి శుభ్రం చేసుకోకపోవటం, కంచంలో సగం అన్నం 
మెతుకులు అలాగే వదిలేయటం లాంటివి అహంకారుల చేష్టలు. అలాచేస్తే దేవుడు ప్రసాదించిన 
ఆహారాన్ని అగౌరవపరచినట్లవుతుంది. 
609. హజత్‌ అబూ యా be మ! ఇదు క Gl Sey a od 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ద్ర ఉప్పు :౮6 ప్తో రవ! 
ఓసారి తన అనుచరులతో మాట్లా = “be oe 
డుతూ, “దేవుడు పంపిన ప్రతి ప్రవక్త cel; వటం! Jb గు! యు | 
మేకల్ని నే అన్నారు. wis bh టో se ub Aree [స ‘Jw 
డౌ కాసారా? అ . 4 

3 జ త లి! ఛి! కా న్నీ 
అడిగారు అనుచరులు. “బెను, నేను న న ర 
కూడా కొన్ని ఖీరాతుల జీతంపై మక్కా 
వాసుల మేకల్ని కాసేవాణ్లీ" అని 
చెప్పారు దైవప్రవక్త (సల్లం). (బుఖారీ) 


ముఖ్యాంశాలు 

ఈ హదీసు ఇంతకుముందు “ఏకాంతాన్ని ఆశ్రయించటం' అనే అధ్యాయంలో వచ్చింది. 
ఇది సదరు అధ్యాయానికి సంబంధించినది కాబట్టి దీన్ని ఇక్కడ కూడా ప్రస్తావించటం జరిగింది. 
ఈ హదీసు మనిషి తన కష్టార్జితాన్ని మాత్రమే అనుభవించాలనీ, ఎదో ఒక వృత్తిని చేపట్టి 
అందులో కష్టపడి పనిచేయటం వినమ్రుల లక్షణమని ప్రబోధిస్తోంది. 
610. హజ్రత్‌ అబూ హురైరా (రజి)గారే 
చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఫ్ర :౮ఆ శో గ్ర! అ TE 
ఇలా అన్నారు : ఎవరయినా నన్ను (మేక Uy ols sl 
మొదలగు జంతువుల) కాళ్ళు, భుజాలు 95 తిట్లు ew 3 [a లా! రూ 
(వండి) విందుకు ఆహ్వానించినా నేను “౨ STEERS 
వారి ఆహ్వానాన్ని అంగీకరిస్తాను. ఎవ go! 
రయినా నాకు (ఆ) భుజాలు, కాళ్ళే గనక 
కానుకగా ఇస్తే వాటిని నేను (సంతో 
షంగా) స్వీకరిస్తాను. (బుఖారీ, 

(నహీవా బుఖారీలోని నమర్పణల (కరణం, 


https://teluguislam.net 


హదీను కిరణాలు 801 ర కాలూ 


శో 


611. హజ్రత్‌ అనస్‌ (రజి) కథనం : ఈష! దు ౮ తోం - 
దైవప్రవక్త (సల్లం) దగ్గర 'అజ్‌బా' అనే say! స్త! లీ SE EE 5:౮౪ 
పేరుగల ఒక ఆడ ఒంటె ఉండేది. ఇతర Els ర EU MC 
ఒంటెలేవీ దాన్ని మించిపోగలిగేవి కావు. a OE ot ao క ట్‌ vs 
pel ప ల ఒంటెపై రయ వ ఉక నే! 
ప్రయాణిస్తూ వచ్చి దైవప్రవక్త ఒంటెను J ED My ws y df [1 
మించిపోయాడు. అది చూసి ముస్టింలు 
క ged ily) Gass 

నిర్దాంతపోయారు. దైవప్రవక్త (సల్లం) - 
వారి నిర్జాంతాన్ని చూసి, “ప్రపంచంలో 
ఏదయినా వస్తువు వర్థిల్లుతుంటే దేవుడు 
దాన్ని (ఎప్పుడో ఒకప్పుడు) నొక్కిపెడ 
తాడు. ఇలా చేయటం దేవుని విధి” అని 
అన్నారు. (బుఖారీ) 

(సహీహ్‌ బుఖారీలోని జివోద్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

ఈ ప్రపంచంలో ఏ వస్తువూ ఎల్లకాలం ఉచ్చస్థితిలో ఉండలేదు. సృష్టిలోని చరాచరాలకు 
నిమ్నోన్నతలు, ఉచ్భనీచ స్థితులు, ప్రగతి అధోగతులు కాలక్రమంలో సహజంగానే సంక్రమిస్తూ 
వస్తున్నాయి. ఈ సృష్టిలోని ప్రతి వస్తువు - అది ఎంత గొప్పదయినాసరే; ఏదో ఒకనాడు వినాశాన్ని 
చవిచూడాల్సిందే. కనుక అహంకారాన్ని ప్రదర్శించటానికి, గర్వాన్ని ఒలకబోయటానికి ఈ సృష్టిలో 
దేనికీ అర్హత లేదు. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


72వ అధ్యాయం 


802 


(oP 


els 5S ws pt VY 


గర్వాహంకారాలను ప్రదర్శించటం నిషద్ధం 


దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహి సెలవిచ్చాడు : 


కట 


ఇక, _ పరలోకంలోని గృహాన్ని మేము 
భూమిపై తమ పెద్దరికాన్ని కోరుకోనివారికీ, 
కల్లోలాన్ని సృష్టించగోరని వారికీ ప్రత్యేకించి 
ఉంచుతాము. మేలైన పరిణామం మాత్రం 
భయభక్తులు కలవారికే. (అల్‌ ఖనస్‌ : 83) 


“నేలమీద నిక్కుతూ నడవకండి.” 
(అల్‌ ఇస్రా : 37) 


“ప్రజలతో ముఖం ప్రక్కకు త్రిప్పి మాట్లాడకు, 
భూమిపై నిక్కుతూ నడవకు. అహంభావి, 
బడాయికోరు అయిన ఏ వ్యక్తినీ అల్లాహ్‌ 
దపమించడు.” (లుఖ్మాన్‌ : 18) 


ముఖం త్రిప్పి మాట్లాడటమంటే, అహంభా 
వంతో విముఖత చూపుతూ మాట్లాడటమని 
అర్థం. నిక్కుతూ అంటే గర్వాన్ని ప్రదర్శిస్తూ 
అని భావం. శ 
ఇంకొకచోట దేవుడు ఇలా అంటున్నాడు : 
“ఇదొక యదార్ధం; ఖారూన్‌ మూసా జాతికి 
చెందిన ఒక వ్యక్తి. అతను తన జాతికి 
వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. మేము 
అతనికి ఎన్నో నిధులను ఇచ్చాము. వాటి 
తాళపు చెవులను బలాఢ్యులైన వ్యక్తుల ఒక 
సమూహం కూడా చాలా కష్టంగా ఎత్తగలదు. 
ఒకసారి అతని జాతి ప్రజలు అతనితో, “విర్ర 
వీగకు. విర్రవీగే వారిని అల్లాహ్‌ పేమించడు” 
అన్నారు..... చివరకు మేము అతన్నీ, అతని 
గృహాన్నీ భూమిలోనికి అణగద్రొక్కాము. 
(అల్‌ ఖనన్‌ : 76 - 87) 


SEY ఆయ dt! లం 
రీడ్‌ సీం టమ I hE 
Jb, [AY నంజు!) కప్పము ia 
ఖచ గ్‌ ట్‌ ఫ్య యా 
మేను వ వ | 
వష షడ్‌ హం య 
[04 84వ] A EE ధే 
aa వర్త! (యు ప yas ఆం 
IS ll os 2 555 
తాల్‌ Jy ee) teh) 
Gl ss Fe Se ప్రత Gt ఏ 
ప్రస్రవల సు స కష బ్రహ తీ మయమే 
(71 ౮4నే] MEY మ 
అప్పం cg CARY య dp J 
అట! శప! 


https://teluguislam .net 


వాదీను కిరణాలు 803 రు కాగా 


612. హజ్రత్‌ అబ్బుల్లాహ్‌ బిన్‌ మస్‌వూద్‌ 33s ప్రాత! Le రాం - UY 
(రజి) కథనం ప్రకారం ఓసారి దైవప్రవక్త “5 dl oo ig 
(సల్లం) (ప్రజలకు) ఉపదేశం చేస్తూ, రడ ఎక టే రత ప ము! (7 సః 
“మనసులో లేశమాత్రమయినా గర్వ 
ముంటే అతను స్వర్గంలోకి ప్రవేశించ టక 5 రపు రెడు బక రాక 
లేడు” అన్నారు. అది విని ఒక వ్యక్తి | ఘమ పప యా యో స్వస్య ర్‌ 
సందేహపడుతూ, “(దైవప్రవక్తా!) మనిషి ౫ ఏను! కడ ట్వ యాయ లీ 
తన బట్టలూ, తన చెప్పులు నీటుగా po pms sly) tl Lie; గమ! 
ఉండాలని కోరుకుంటాడు (మరి ఇది ఓక (ఖుర్‌ ఎ ప; ము కష! 
కూడా గర్వమేనా?) ' అని అడిగాడు. 
అందుకాయన “దేవుడు సుందర 
స్వరూపుడు, సౌందర్యాన్ని యిష్టపడ 
తాడు. వాస్తవానికి గర్వమంటే సత్యాన్ని 
త్రోసిపుచ్చటం, ప్రజల్ని నీచులుగా 
భావించటం” అని సమాధానమిచ్చారు. 
(ముస్లిం, 
(సహీహ్‌ ముస్తింలోని విశ్వాన ప్రకరణం, 


isl “లాట్‌! 


ముఖ్యాంశాలు 

మనిషి మననులో లేశమాత్రం గర్వమున్నా దేవుడు అతణ్బి యిష్టపడడు. 
గర్వాహంకారాలకు లోనయి దైవాన్ని, ఆయన ధర్మాన్ని విశ్వసించటానికి నిరాకరించేవారు 
నరకాగ్నికి ఆహుతి అవుతారనటంలో సందేహం లేదు. కాని ఎవరయినా తమ సిరిసంపదలను, 
అందచందాలను, పేరుప్రతిష్టల్ని, హోదా అంతస్థులను చూసుకొని మిడిసిపాటుకు లోనయి 
సత్యాన్ని తృణీకరిస్తే, లేదా తోటివారిని నీచులుగా లెక్కగడితే - అలాంటి మిడిసిపాటు కూడా 
గర్హనీయమే కాని - వీరికి శాశ్వత నరకయాతన మాత్రం ఉండదు. కొంతకాలంపాటు నరకంలో 
శిక్షననుభవించిన తరువాత వీరు కూడా స్వర్గభోగాలకు నోచుకోగల్లుతారు. 


613. హజ్రత్‌ సలమా బిన్‌ అక్వా (రజి) దన రా టలు ప్రీత Uf 
కథనం : ఒక వ్యక్తి దైవప్రవక్త (సల్లం) కా (క్‌ ర రీ! | - 

యా _ రా క్‌ ల! 4s i! 
సమక్షంలో _ ఎడమచేత్తో తిన్నాడు. లో a 


ప lt | 
ఆయన ఆ వ్యక్తిని కుడిచేత్తో తినమని || న ౫ 
ఆదేశించారు. అతను “నేను (కుడిచేతో) JG | ప్రయ! y JG. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


తినలేను” అన్నాడు. దానికి ఆయన 
“నువ్వు (నిజంగానే కుడిచేత్తో) తినలేక 
పోదువుగాక!” అని శపించారు. అతని 
గర్వం అతణ్ణి దైవప్రవక్త (సల్లం) మాట 
వినకుండా చేసింది. 

(ఇక ఆ తరువాత నుంచి) ఆ వ్యక్తి తన 


కుడిచేతిని నోటిదాకా లేపలేకపోయే 
వాడు. (ముస్తీం) 


804 


GENE, 


న్‌ 


‘JG కాన, y| as 6 wk 
యా ely a JUL 


(సహీహ్‌ ముస్తింలోని అన్సపానీయాల ప్రకరణం) 


614. దైవప్రవక్త (సల్లం) ఇలా అంటుం 
డగా తాను విన్నానని హజ్రత్‌ హారిసా 
బిన్‌ వహబ్‌ (రజి) తెలిపారు : నరకవాసు 
లెవరో నేను మీకు తెలియజేయనా? 
పొగరుబోతు, పిసినిగొట్టు, గర్విష్టిఅయిన 
ప్రతివాడూ (నరకవాసియే). 

(బుఖారీ - ముస్తిం) 


615. హజత్‌ అబూ సయీద్‌ ఖుద్రీ 
(రజి) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) 
ఇలా తెలియజేశారు : స్వర్గం మరియు 
నరకం పరస్పరం వాదులాడుకున్నాయి. 
నాలో తలబిరుసులు, అహంకారులు 
ఉంటారని నరకం అంటే, నాలో బలహీ 


నులు, నిస్ఫృహాయులు ఉంటారని 
స్వర్గం అన్నది. అప్పుడు అల్లాహ్‌ 


వారిద్దరినీ సముదాయిస్తూ, (స్వర్గంతో) 
“నువ్వు నా కారుణ్యానివి. నేను నీ 


ద్వారా నాకిష్టమైన వారిని కరుణిస్తాను. 


(తరువాత నరకంతో) నువ్వు నా శిక్షవి. 
నేను నీ ద్వారా నేను తలచిన వారిని 


న pa i ty WE 

జః 4325 తప్తం ౮6 యత ద్థడు 

Js ధ్ర టీ! bt నో స :Jy2 
రట లమ పరా 

ME స 


హః కము «A 


గుం! యా లో! ges 8 
ల పోరే! స శ దత 
డో నడ, యేట 3013 జ Ore] 
హు! తక య హం. 
ప్‌ స్తాయి దీ ము 3 
త త్ల (వ ఇమ మత Ce 
రోలు క్రై! elie ప్‌! న పయ! 
las OL EC; Sisl 


లం 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 805 ర బరా 


శిక్షిస్తాను. (ఇకపోతే) మీ ఇద్దరినీ నింపా 
ల్సిన బాధ్యత నాది” అని అన్నాడు. 
(ముస్లిం, 

(సహీహ్‌ మున్లింలోని న్వలసుఖాల ప్రకరణం, 

es pn న. క్ష oa త ర్స పెట టీ త్ర 111 
౦ ప్రకారం షు సల్లం, ఇలా ౫, ,1౬ బు టో భ్‌ 
టి సై న మీ HS 
ధోవతీని (లుంగీ, షరాయీని) నేలమీద ళో Mobs పస గడా ద్ర ల! ull py 
ఈడుస్తూ నడిచేవాని వైపు ప్రళయదినాన le 
దేవుడు కన్నెత్తి అయినా చూడడు. 
(బుఖారీ - ముస్తిం) 


(నహీహ్‌ ముస్థింలోని వున్రధారణ వపకరణం) 


ముఖ్యాంశాలు 

ఇక్కడ 'కన్నెత్తి చూడడు” అంటే కారుణ్యదృష్టితో చూడడని అర్థం. ప్రళయదినాన దేవుడు 
అహంకారులు, పాగరుబోతుల వైపు కారుణ్యదృష్టతో చూడడు. పైగా ఆగ్రహంతో చూస్తాడు. 
ఈ హదీసులో “ఇజారొ అనే పదం ఉపయోగించబడింది. ఇజార్‌ అంటే శరీరంలోని క్రింది 
సగభాగానికి తొడుక్కునే వస్త్రం. అది షరాయి, ప్యాంటు, లుంగీ, ధోవతి ఏదయినా కావచ్చు. 
వేరొక హదీసులో దైవప్రవక్త (సల్లం) పురుషులు క్రింది అంగవస్రాన్ని చీలమండలకు పైన 
ఉండేవిధంగా ధరించాలని తాకీదు చేశారు. అంగవస్తాన్ని నేలపై ఈడిస్తూ నడవటం 
అహంకారుల లక్షణం. ప్రళయదినాన అలాంటివారు గొప్ప అవమానాన్ని ఎదుర్కొంటారు. 
617. హజ్రత్‌ అబూ హురైరా (రజి) గారే లేట్‌ ds, UY 
చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) పీ సమస 9 కుకు :శక్ల మర్చి 
ఇలా తెలియజేశారు : ముగ్గురు వ్యక్తుల్ని సిటీ! స్‌ 7 జలే పర్లు! 
పళయదినాన దేవుడు పలకరించడు. 2. ౨4 fete 

గ్గ స SG అర్తం శ్రమ వస్తి! దయం 35 

వారిని ప్రక్షాళనం చేయడు. అసలు య ట్‌. 
వారివైపు చూడనయినా చూడడు. పైగా... గో కా $3 య్‌ 
అక్కడ వారి కోసం బాధాకరమైన శిక్ష sgl tt Joon 
ఉంటుంది. వారు; వృద్ద వ్యభిచారి, 
అబద్భాలకోరు అయిన రాజు, పొగరు 
బోతు నిరుపేద. (ముస్థిం) 

(సహీహ్‌ ముస్తింలోని విశ్వాన ప్రకరణం) 


https://teluguislam.net 


హదీను కిరణాలు 806 ర కాలూ 


ముఖ్యాంశాలు 


ఇక్కడ కూడా దేవుడు ముగ్గురు వ్యక్తులను పలకరించడంటే వారిపట్ల (పేమతో, 
సంతోషంగా గాకుండా క్రోధంతో, ఆగ్రహంతో మాట్టాడతాడని అర్థం. ఇకపోతే హదీసులో 
పేర్కొనబడిన ఆ ముగ్గురు వ్యక్తులు చేసే నేరాలు సాధారణంగా చాలామంది చేస్తుంటారు, 
మరి దేవుడు ఆ ముగ్గురినే పలకరించకుండా ఉండటానికి కారణమేమిటి అనే సందేహం 
రావచ్చు. దానికి సమాధానం ఎమిటంటే వారు తామున్న స్థితిలో ఆ నేరాలు చేస్తే అవి ఇంకా 
ఘోర నేరాలుగా పరిగణించబడతాయి. యువకులకయినా, వృద్దాలకయినా వ్యభిచారం అనేది 
పాపమే. కాని ఒక వృద్దుడు ఆ పని చేస్తే అది ఘోరాతిఘోర నేరంగా పరిగణించబడుతుంది. 
ఎందుకంటే వృద్దాప్యంలో వ్యభిచరించటమనేది మనిషిలోని చిత్తచాంచల్యాన్ని, దైవం పట్ల 
నిర్భీతిని సూచిస్తుంది. అదేవిధంగా అబద్ధం చెప్పటమనేది ప్రతి ఒక్కరికీ నిషిద్దమే. కాని సత్యాన్ని, 
న్యాయాన్ని కాపాడవలసిన రాజే ధర్మాసనంపై కూర్చొని అబద్ధం చెబితే అది మరింత 
లజ్ఞావిహీనమైన విషయం అనిపించుకుంటుంది. రాజుకు సర్వాధికారాలూ ఉంటాయి. అతను 
ఎవరికైనా భయపడి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఉండదు. అయినా కూడా అతను అబద్ధం 
చెబుతున్నాడంటే అది అతని నీతి మాలినతనానికి అద్దం పడుతుంది. 


అదేవిధంగా గర్వాహంకారాలనేవి మానవుల్లో ఎవరికీ శోభించవు. కాని అదే పూటకు 
కూడా గతిలేని ఓ కటిక దరిద్రుడు అహంకారాన్ని ప్రదర్శిస్తే అది ఇంకా దారుణం. వాస్తవానికి 
అతను దైవం విషయంలోనే నిరపేక్షాభావాన్ని కనబరుస్తున్నాడు. అది చాలా ప్రమాదకరమైన 
విషయం. 
618. హజ్రత్‌ అబూ హురైరా (రజి) గారే. 5 3 ఉను _ HA 
చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) క : గహ క ఉ 33 ప్త ఉరీ 
దేవుడు ఇలా అంటున్నాడని తెలియ ఆటే మ . 515) Gs ‘gol 
జేశారు : గౌరవం నా అంగవస్తం. అహం హ్‌ 


తిం 
కారంనా దుప్పటి. ఎవరయినా వాటిని గ్రా జ 
లాక్కోవాలని ప్రయత్నిస్తే నేనతణ్ణి 
శిక్షిస్తాను. (ముస్లిం) 


(సహీహ్‌ మున్లింలోని నత్కార్యాల ప్రకరణం, నుననె ఇబ్బై మాజాలోని ఐహిక 
అనాసక్తత ప్రకరణం, 
ముఖ్యాంశాలు 


ఇక్కడ “లాక్కోవట'మంటే అలాంటి దైవిక గుణాల్ని తాము అవలంబించటానికి 
ప్రయత్నించటం అని అర్థం. అధికారం, ఆధిక్యతలు, గర్వాహంకారాలు సకల లోకాలకూ 
ప్రభువైన అల్లాహకు మాత్రమే శోభిస్తాయి. మానవుల్లో ఎవరికయినా కొద్దో గొప్పో అధికారం, 
ఆధిక్యతలు లభించాయంటే అవి దైవప్రసాదితాలే. అందుకు వారు దైవానికి కృతజ్ఞతలు 


https://teluguislam.net 


807 Gaia, 


వాదీను కిరణాలు 


తెలుపుకోవాలిగాని తలబిరుసుతనానికి పాల్బడకూడదు. పరలోకంలో తలబిరుసులకు నరకమే 


నివాస స్థలం! 

619. హజ్రత్‌ అబూ హురైరా (రజి) గారే 
చేసిన కథనం: పూర్వం ఒకడు ఖరీదైన 
బట్టలు ధరించి అహంకారంతో, చక్కగా 
తల దువ్వుకొని నిక్కుతూ నడవసాగాడు. 
అంతలో దేవుడు అతణ్ణి భూమిలోకి 
దిగదోశాడు. ఇక అతను ప్రళయదినం 
వరకూ అలా భూమిలోకి దిగబడి 
పోతూనే ఉంటాడు. (బుఖారీ - ముస్టీం) 


లక శక శ రంత ముం 118 
393% 3 Od fs |, Es 
CA శ ర Jr 
య క 
ఖో బి + So eee గ Ff 
(నం ge తో Jali op cg dl 
సత్త! dls Jer le ie al 
గ 27 
a 


Fe గ 
లేదు ర 


(సహీహ్‌ బుఖారీ, నహీహ్‌ ముస్తింలలోని వస్తధారణ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


ఈ హదీసు మనిషి తన ఠీవిని, సౌందర్యాన్ని చూసుకొని మిడిసిపాటుకు లోనుకాకూడ 
దని, పైగా దైవానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మసలుకొవాలని ప్రబోధిస్తోంది. 


620. హజ్రత్‌ సలమా బిన్‌ అక్వా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా 
అన్నారు : మనిషి ఎల్లప్పుడూ అహంకా 
రాన్ని ప్రదర్శిస్తూపోతే చివరికి అతను 
తలబిరుసుల జాబితాలో నమోదుచేయ 
బడతాడు. ఆ తరువాత ఇతనికి కూడా 
వారికి పట్టిన గతే పడుతుంది. (తిర్మిజీ 
దీనిని ఉల్లేఖించి 'హసన్‌'గా పేర్కొ 
న్నారు). 


లచ ls ర... 
BE Ady) J 0 టూ త! గ్ర 
ధమ కా ఉక్త రు J! OE 
DeLee US 
రా డా 106, gl 
కర లలి ar, et Ca 
(గామ Gl a 


శ్‌ 
ళ్‌ 


wane 


(సుననె తిర్మిజీలోని నత్కార్యాలు - నత్సంబంధాల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


మంచివారి అలవాట్లను, సద్గుణాలను అవలంబించటం అభిలషమైనట్లే చెడ్డవారి చెడు 
విధానాలను, వారి దుర్గుణాలను అవలంబించటం కూడా అత్యంత అసహ్యకరం. మనిషి 
ఎలాంటి వారి పోకడలను అనుసరిస్తాడో అంతిమంగా అతను వారి వర్గంలోనే చేరతాడు. 


https://teluguislam.net 


వాదీసు కిరణాలు 


73వ అధ్యాయం 


808 


రామయ 


Gl ప్రాహ VT 
ఉత్తమ నడవడిక 


దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ సెలవిచ్చాడు : 
“ప్రవక్తా! నిస్సందేహంగా నువ్వు నైతికంగా 
ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నావు.” 

(అల్‌ ఖలమ్‌ : 4) 


“(భయభక్తులు కలవారైన విశ్వాసులు) 
కోపాన్ని దిగమింగుతారు. ఇతరుల తప్పుల్ని 
క్షమిస్తారు. ఇలాంటి సజ్జనులంటే అల్లాహ్‌కు 


ఎంతో యిష్టం.” (ఆలి ఇమాన్‌: 134) 


621. హజ్రత్‌ అనస్‌ (రజి) కథనం : దైవ 


ప్రవక్త (సల్లం) మానవులందరిలోకిల్లా 
సుగుణవంతులు. (బుఖారీ - ముస్లిం, 


(సహీహ్‌ బుఖారీలోని నంస్కార ప్రకరణం, స నహీ 


(కరణం, 
622. హజత్‌ అనస్‌ (రజి) కథనం : 
దైవప్రవక్త (సల్లం) హస్తం కన్నా 


సుకుమారమైన పట్టువస్తువేదీ నేను 
ముట్టుకోలేదు. దైవప్రవక్త (సల్లం) శరీర 
సువాసన కన్నా పవిత్రమైన పరిమళం 
నేనెన్నడూ ఆఘ్రాణించలేదు. నేను 
పదేళ్ళపాటు దైవప్రవక్త (సల్లం)కు సేవ 
చేశాను. కాని నేను చేసిన పని విష 
యంలో ఆయన నన్ను ఎన్నడూ ఇలా 
ఎందుకు చేశావని అనలేదు. అలాగే 


_ నేను చేయని పని విషయంలో ఇలా 


mn mG 


ఢి త్రేపే శ; 9 ‘J త! లం 

తాల లకు Lt: <9 bs 

ఆ UG యీ Eth ఏ 
DYE ioe Da కరు! 


we Mle pl ey 1 
లాట్‌! స! మో క వేత ర 


dle G3 GE 
వా ముస్లంలోని ఘనతా విశిష్టతల 


EU IJ ey గగ 
US పం పదో స rt 
న! మీక ఎ J 
మటు కతలు చం ప cl 
య (సనం పయ క్త త లే దరు 
ము rp 06 Y3 a | hi yj 06 
els Ji ము! బే, మను యము ఆ 
యా ర్రీట. య 


https://teluguislam .net 


వాదీను కిరణాలు 809 రగా కాళ 
ఎందుకు చేయలేదు అని కూడా 
అనలేదు. (బుఖారీ - ముస్థిం) 
(సహీహ్‌ బుఖారీలోని మహిమోన్మతుల ప్రకరణం, నహీహ్‌ ముస్తింలోని ఘనతా 
విశిష్టతల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

తన దగ్గర పదేండ్లు పనిచేసిన ఓ నౌకరుని యజమాని అంత సుదీర్భ కాలంలో ఏనాడైనా 
కసురుకోకుండా ఉండటం, కనీసం ఫలానా పని ఎందుకు చేయలేదు అని కూడా అడగకుండా 
ఉండటం ఉత్తమోత్తమ నైతికతకు నిలువెత్తు నిదర్శనం. దివిటీ పెట్టి వెతికినా లోకంలో 
ఇలాంటివారు కానరారు. ప్రపంచ చరిత్రలో ఇప్పటివరకు ఇలాంటి ఉదాహరణ మరొకటి 
లేదు. దైవప్రవక్త అనుచర సమాజం కూడా ఆయనగారి ఈ ఉత్తమ నడవడికను ఆదర్శంగా 
తీసుకుంటే ఎంతబాగుండు! 


623. హజ్రత్‌ సాబ్‌ బిన్‌ జస్సామా (రజి) 
కథనం : నేనొకసారి దైవప్రవక్త (సల్లం)కు 


నక్త dO) ద్వా! iG eal a 


ఓ అడవి గాడిదను కానుకగా సమర్పిం ఎ యు cls bs Rees 
చుకున్నాను. కాని ఆయన దాన్ని నాకు ప 15 25 | ' 
వాపసు చేసేశారు. అప్పుడు నాముఖ ee 
కవళికల్లో వచ్చిన మార్పును చూసి వ 5), 
ఆయన నాతో, “మేము “ఇహం” దీక్ష 
బూని ఉన్నాం. అందుకే దాన్ని వాపసు 
చేసేశాం” అని అన్నారు. 

(బుఖారీ - ముస్లిం, 


(సహీహ్‌ బుఖారీ, నహీహ్‌ ముస్థింలలోని హజ్‌ ప్రకరణాలు) 


ముఖ్యాంశాలు 

హజ్‌, లేక ఉమ్రా యాత్ర కోసం దీక్షబూనటాన్ని '“ఇహ్రాం' అని అంటారు. ఇహ్రాం 
దీక్షబూనిన వానిని 'ముహిం' అని పిలుస్తారు. ఒక ముహిం ఇహ్రాం స్థితిలో ఉన్నప్పుడు తాను 
స్వయంగా జంతువుల్ని వేటాడటం గాని లేదా వేటాడటంలో ఇతరులకు సహకరించటం గాని 
చేయకూడదు. బహుశా ఆ కారణంవల్లనే దైవప్రవక్త (సల్లం) సాబ్‌ బిన్‌ జస్సామా కానుకను 
నిరాకరించి ఉంటారు. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 810 రగ కాలా 


ఈ సందర్భంగా గమనార్హమైన విషయం మరొకటుంది. ఇతరులచేత వేటాడబడిన 
జంతువుల మాంసాన్ని 'ముహిం' కూడా తినవచ్చని మరికొన్ని హదీసులు ఉద్దాటిస్తున్నాయి. 
కాని మరోవైపు పై హదీసు ద్వారా అలా వేటాడబడిన జంతువుల మాంసాన్ని ముహ్రిం తిన 
కూడదని తెలుస్తోంది. చాలామంది విద్వాంసులు ఈ రెండురకాల హదీసుల మధ్య భావ 
సారూప్యతను సూచించారు. దాని ప్రకారం ముహ్రాం కానివారు తమ స్వయం కోసం జంతువుల్ని 
వేటాడి అందులో కొంతమాంసాన్ని ముహింకు కానుకగా ఇస్తే ముహ్రిం దాన్ని నిస్సంకోచంగా 
స్వీకరించవచ్చు. మొదటిరకం హదీసుల్లో ప్రస్తావించబడిన విషయం అదే. 


ఇకపోతే రెండో రకం హదీసుల్లో చెప్పబడిన విషయం ఎమిటంటే ఇతరులెవరయినా 
ప్రత్యేకంగా ముహ్రాం కోసమే జంతువుని వేటాడి దాని మాంసాన్ని ముహ్రింకు కానుకగా ఇస్తే 
దాన్ని స్వీకరించడం ధర్మసమ్మతం కాదు (ఫత్‌హుల్‌ బారీ). అదేవిధంగా జంతువు ఎవరికోసం 
వేటాడబడినప్పటికీ ఒకవేళ అది ప్రాణాలతో ఉంటే ముహిం దాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ 
స్వీకరించకూడదు. ఇమామ్‌ బుఖారీ అభిప్రాయం కూడా ఇదే. ఆయన ఈ హదీసును, “ముహిిం 
సజీవంగా ఉన్న వేట జంతువుల కానుకను స్వీకరించకూడద'నే శీర్షిక క్రింద ప్రస్తావించారు. 


624. హ(జత్‌ నవ్వాస్‌ బిన్‌ సమ్‌ఆన్‌ చ! ia gt గ్రాం or - HE 
(రజి) కథనర శ నెను దైవప్రవక్త 


మ పటు ide ఆ 11. 
(సల్హం)ను సత్కార్యం, దుష్కార్యాల త్‌ యతి అ షాక 


(4 [౨ | 
గురించి అడిగాను. దానికి ఆయన, వ ప్రమా క్ల వలయ FY 5d oe 
“సత్కార్యమంటే ఉత్తమ నడవడిక. గ తప్ప AE dee: TR 
దుష్కార్యమంటే మదిని తొలిచేది, దాని pls ely Ok 


గురించి (ప్రజలు తెలుసుకుంటే బాగుం 
డదని నువ్వు తలచేది” అని చెప్పారు. 
(ముస్తీం) 

త్‌ 


(సవాహ్‌ ముస్తీంలోని నత్కార్యాలు - నత్సంబంధాల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


మంచి నడవడికను కలిగివుండటం కూడా సత్కర్మలు చేయటంతో సమానమని ఈ 
హదీసులో చెప్పబడింది. ఎందుకంటే మంచినడవడిక గల వ్యక్తి మంచిపనులు మాత్రమే 
చేస్తాడు. చెడు పనులకు దూరంగా మసలుకుంటాడు. 

సై హదీసులో పాపం గురించి కూడా అందరికీ అర్థమయ్యే విధంగా ఒక ప్రధాన 
సూత్రం వివరించబడింది. అదేమిటంటే- ప్రతి చెడుపనినీ మనిషి అంతరంగం అసహ్యించు 
కుంటుంది. తాను ఆ చెడుపని చేస్తే ప్రజలు తనను నిందిస్తారేమోనని కూడా మనిషి లోలోపల 
భయపడతాడు. అలాంటి ప్రతిపనీ చెడ్డదే అవుతుంది. అయితే ఈ అంతరాత్మ ప్రబోధనం 
కూడా మనిషి హృదయం పూర్తిగా మలినం కాకుండా ఉన్నంతవరకు మాత్రమే జరుగుతుంది. 


https://teluguislam.net 


హదీను కిరణాలు 811 GANS, 


ఎప్పుడైతే మనిషి హృదయం పూర్తిగా మలినమైపోయి తన సహజత్వాన్ని కోల్పోతుందో అప్పుడు 
పెద్ద పెద్ద నేరాలు కూడా ఆ హృదయాన్ని కదిలించలేవు. ఆ హృదయం మనుషులెవరికీ 
భయపడదు. మనిషిలో వాసనశక్తి సరిగ్గా ఉంటే అతను దుర్వాసనను పసిగట్టగలుగుతాడు. 
కాని ఎల్లప్పుడూ దుర్వానన మధ్య ఉండేవాడి వాసనశక్తి ఎంతగా పాడయిపోతుందంటే 
'పెంటకుప్పల పై కూర్చున్నా కూడా అతనికి దుర్వాసన రాదు. మలినమయిపోయిన హృదయం 
సంగతి కూడా అంతే. 


625. హజ్రత్‌ అబ్బుల్లాహ్‌ బిన్‌ అమ్‌ బిన్‌ 
ఆస్‌ (రజి) కథనం : దైవప్రవక్త (సల్లం) పులీ వల టఉటూ తీతు బ్రాలు! 
అప్రయత్నంగాగాని బ్రయతవూరు ల యం క జల్‌ 
కంగా గాని అశ్లీల మాటలు మాట్లాడే “డాం శ 2 
వారు కారు. పైగా తరచూ (మమ్మల్ని "లూ! తూ! తట ద్వారి వర 
ఉపదేశిస్తూ), “నైతికత రీత్యా మీలో ఉల ఆడ 
ఉత్తముడైనవాడే అందరికంటే శ్రేష్టుడు” 

అని అనేవారు. (బుఖారీ - ముస్లిం, 


లోలా gt he లాం - Wo 


(సహీహ్‌ బుఖారీలోని మహిమోనృతుల ప్రకరణం, నహీహ్‌ ముస్తింలోని ఘనతా 

626. హజ్రత్‌ అబూ దర్గా (రజి) కథనం ష్‌ 
జ్‌ (68 రం 1: 

ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా తెలియ 1 థ్‌ కర్చు య 
జేశారు: ప్రళయదినాన విశ్వాసి త్రాసులో ద్ర త్‌ హా! | (౫ రాక! రేలా ఖో 
ఉత్తమ నడవడిక కన్నా బరువైన వస్తువు. "తవ! తాయ్‌! ఆజ ఉ ర్వీ యమ! 
మరొకటి ఉండదు. నిస్పందేహంగా హా న వలీ glue, sly 
దేవుడు దుర్భాషలాడే వాణ్ణి బూతు య్య gd $s i డా 
మాటలు మాట్లాడేవాణ్ణి అసహ్యించు వా ఖీ A 
కుంటాడు. (తిర్మిజీ దీనిని ఉల్టేఖించి 
హసన్‌, సహీహ్‌గా పేర్కొన్నారు) 

(సుననె తిర్మిజీలోని నత్కార్యాలు - నత్సంబంధాల అధ్యాయం, 
ముఖ్యాంశాలు 

ప్రళయదినాన దైవసన్నిధిలో మనిషికి ఇహలోకంలో తాను చేసుకున్న పుణ్యకర్మలే 
ఉపయోగపడతాయి. ఈ పుణ్యకర్మలు ఇతర కర్మలన్నింటికన్నా ఎక్కువ బరువుని కలిగి 
ఉంటాయి. అయితే ఈ అదృష్టం మాత్రం ఒక్క విశ్వాసులకే ప్రత్యేకం. దైవంపై విశ్వాసం 
లేనివారు ఎన్ని పుణ్యకార్యాలు చేసినా వాటికి దైవసన్నిధిలో విలువ ఉండదు. అదేవిధంగా 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


రా కూరా 
నా అశ 


చెడునడత కలవారిని, బూతు మాటలు మాట్టాడేవారిని దేవుడు అసహ్యించుకుంటాడంటే 
వారు పరలోకంలో వైఫల్యాన్ని చవిచూస్తారని అర్ధం. 


627. హజ్రత్‌ అబూ హురైరా (రజి) 
కథనం : ప్రజల్ని అతి ఎక్కువగా స్వ్వర్లా 
నికి గొనిపోయే కర్మలు ఎవని దైవప్రవక్త 


al ద్రాం స్మ్రుతి ళో! లిం - WY 
న! be BEA) J 06 టూ 
al తపి :J౪ .ష్లు! లనీ! dete 


(సల్లం)ను ప్రశ్నించటం జరిగింది. దానికి 
ఆయన, “దైవభీతి, ఉత్తమ నడవడి 
కలు” అని సమాధానమిచ్చారు. మరి 
ప్రజల్ని అతి ఎక్కువగా నరకానికి గొని 
పోయే కర్మలు ఏవని అడగ్గా, దానికి 
సమాధానమిస్తూ ఆయన, “నోరు 
మరియు మర్మాంగం” అని చెప్పారు. 


త్రో డన! ప్ర J యప! | రకం 
sly) es స |» లేటు Ul Jt 
+ గ్ర ప జయా ఆ gle 


(తిర్మిజీ దనిని ఉల్లేఖించి హసన్‌, నహీవాగా పేర్కొన్నారు) 
ముఖ్యాంశాలు 

ఈ హదీసు ఎంతో భావగర్భితమైనది. దైవభీతి మూలంగా మనిషికి- దైవంతో సరైన 
అనుబంధం ఏర్పడుతుంది. తనలో ఉత్తమ నడవడిక గనక ఉంటే మనిషి ప్రజల హక్కుల్ని 
నెరవేర్చటంలో నిర్లక్ష్యం చేయడు. కనుక ఈ రెండు ఆచరణలు ఎలాంటివంటే వీటిమూలంగా 
ప్రజలు అత్యధికంగా స్వర్గానికి వెళ్తారు. 

అదేవిధంగా నోరు ; నోటితో మనిషి ధర్మధిక్కారపు మాటలు మాట్లాడతాడు. చాడీలు 
చెబుతాడు. ఇతరుల మీద నిందలు మోపుతాడు. తిట్టు శాపనార్థాలు పెడ్తాడు. ఇవన్నీ 
నోటికర్మలు. మర్మాంగం వ్యభిచారానికి కారణభూతమవుతుంది. ఈ విధంగా ఈ రెండు 
అవయవాల వల్ల అత్యధికంగా ప్రజలు నరకానికి వెళ్తారు. కనుక ప్రతి వ్యక్తి దైవభీతితో, 
ఉత్తమ నడవడికతో జీవితం గడుపుతూ నోరు, మర్మాంగాల మూలంగా జరిగే అనర్థాలకు 
దూరంగా ఉండటం చాలా అవసరం. లేకపోతే అతని పరలోక జీవితం నాశనమయిపోతుంది. 


628. హజ్రత్‌ అబూ హురైరా (రజి) గారే 
చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) 
ఇలా ప్రవచించారు : విశ్వాసుల్లో ఉత్తమ 
నడవడిక గలవారే పరిపూర్ణ విశ్వాసులు. 
మీలో మీ భార్యల పట్ల ఉత్తమంగా 
వ్యవహరించేవారే ఉత్తములు. (తిర్మిజీ 


Yd id ట్‌ న్సి ఇ 1YA 

Cy se! Js 40 
pe a wn als Pa care 
Cyl JU, fda ely. pre) 


= రో పూ 


https://teluguislam.net 


హదీసు కిరణాలు 813 ద కాగా 


దీనిని ఉల్లేఖించి “హసన్‌ సహీహ్‌గా 
పేర్కొన్నారు) 
(సుననె తిర్మిజీలోని విశ్వాసాల అధ్యాయం) 


ముఖ్యాంశాలు 

ఈ హదీసులో నైతికతకు, విశ్వాసానికి అవినాభావ సంబంధముందని చెప్పబడింది. 
మనిషి నడవడిక ఎంత ఉన్నతంగా ఉంటుందో అతని విశ్వాసం కూడా అంత పరిపక్వత 
చెందివుంటుంది. విశ్వాసంలో పరిణతి రావాలంటే ముందుగా నైతికతలో పరిపూర్ణత రావాలి. 


629. దైవప్రవక్త (సల్లం) ఈవిధంగా ఆ ఏ! క ib vey - 11% 
ప్రవచిస్తుండగా తాను నతు ఖే ర 02 ప్త తరు డక ‘IU 
ఆయి .అన్‌హా) తె | Wiss I అత As ఖా 
దర కతన నడవడిక. (డర ఉడి క్‌ వ్ర 
మూలంగా ఒక ఉపవాసి స్థాయికి, w3ylo yl ఆం test 
రాత్రంతా మేల్కొని ఆరాధన చేసే 
ఆరాధకుని స్థాయికి చేరుకుంటాడు. 

(అబూదావూద్‌) 


(సుననె అబూదావూద్‌లోని నంస్కార ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

ఇక్కడ “ఉపవాసి' అంటే తరచూ నఫిల్‌ ఉపవాసాలు పాటించేవాడని అర్థం. అలాగే 
పై హదీసులో 'ఖాయిమ్‌' అనే పదం కూడా వాడబడింది. ఖాయిమ్‌ అంటే రాత్రిళ్ళు జాగారం 
చేసి దైవారాధనలో గడిపేవాడని భావం. ఈ రెండూ చాలా కష్టమైన ఆచరణలు. కాని ఆచరించే 
వారికి మాత్రం లెక్కలేనంత పుణ్యం లభిస్తుంది. అదే సమయంలో పైన పేర్కొనబడిన నఫిల్‌ 
ఆరాధనలు పాటించలేకపోయినప్పటికీ, కేవలం విధుల్ని మాత్రమే నిర్వర్తిస్తూ ఉత్తమ నడవడికను 
కలిగివున్న వ్యక్తికి కూడా ఉపవాసుల, నఫిల్‌ ఆరాధకుల మాదిరి పుణ్యం లభిస్తుంది. దేవుని 
దృష్టిలో ఉత్తమ నడవడికకు అంతటి ప్రాముఖ్యం ఉంది మరి! 
630. హజత్‌ అబూ ఉమామా బాహిలీ 
(రజి) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) 
ఇలా అన్నారు : ధర్మం తన పక్షాన ఉన్న నేవ రా ఆ 
ప్పటికీ వివాదాన్ని ఉపసంహరించుకునే మీక ప్రత్త మూర! ఇట్‌ తో దా గాం Gls 
వ్యక్తికి స్వర్గ పరిసరాల్లో ఒక గృహాన్ని 


ghey! uul sh oy We 
మక వలం Je :Jd6 జ టే! దు 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 814 GEN, 


ఇప్పించేందుకు నేను పూచీ వహిస్తు 1:3 తోము డు NU of3 si 

న్నాను. అలాగే య. yt 56 055 (డవ! ఏక ఏ మాం! 

అబద్దాలు పలకనివానికి నడి స్వర్గం జభ oye i య. 
ఫ్‌ మా ప >| laces 

ఒక గృహాన్ని ఇప్పించేందుకు, ఉత్తమ ‘ అ) ము ఆ టో కణ 

నడవడికను కలిగివున్న వ్యక్తికి స్వర్గంలో 3 అ ఆగ అ రాం దా 

ఎత్తయిన ప్రదేశంలో ఒక గృహాన్ని gota! es . గ్రా 

ఇప్పించేందుకు నేను పూచీ వహిస్తు 

న్నాను. (ఈ హదీసు దృఢమైనది. 

అబూదావూద్‌ దీనిని ఉల్లేఖించారు) 


(సుననె అబూదావూద్‌లోని సంస్కార ప్రకరణం, 


ముఖ్యాంశాలు 

ధర్మం తమ పక్షాన ఉన్నప్పటికీ వివాదాన్ని రూపుమాపే ఉద్దేశ్యంతో తమ హక్కుల్ని 
వదలుకోవటం ఉత్తముల లక్షణం. అదేవిధంగా ఒక వ్యక్తి ఎగతాళికయినా అబద్దం చెప్పటం 
లేదంటే అతను షరీఅత్‌కు, దేవుడు, దైవప్రవక్త (సల్లం) ఆదేశాల అమలుకు ఎక్కువ 
ప్రాముఖ్యతనిస్తున్నాడని అర్థం. అందుకే అతను అబద్ధం చెబితే ప్రజలు చెడుగా భావించని 
సందర్భాల్లో కూడా అబద్దానికి దూరంగా ఉంటాడు. ఎట్టి పరిస్థితుల్లోనయినా అబద్ధం పలక 
కుండా ఉండటాన్ని దేవుడు అమితంగా ఇష్టపడతాడు. ఇలాంటి ఉత్తమ లక్షణాలు 
నీతిమంతులకే చెల్లుతాయి. 


631. హజ్రత్‌ జాబిర్‌ (రజి) కథనం ర్‌! ae శ! జం లా రా గ. 


ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రవచిం ey ఎయు! | హో ర ౮౮ ప్త ఎరు 
చారు : మీలో అందరికన్నా ఎక్కువ నూ జో లన. 
నీతిమంతులు ప్రళయదినాన నాకు స జటా 


అత్యంత _ ప్రియతములుగా, నాకు “హో! es S15 bel pe 
అందరికన్నా నమీపంలో కూర్చొని పయన! 2 వటవే! సడ లాల యో) 
ఉంటారు. వదరుబోతులు, డాబుసరిగా  : (ప్రి!) వయం 
మాట్టాడేవారు, వికటంగా నవ్వుతూ య. [ మ వ ial క రం టా 
అత్యంత అయిష్టులుగా, అందరికన్నా స్త ల క్ష 
దూరంగా ఉంటారు. ల్‌ tay oi యా 
| 9»: నే... 

అది విని సహచరులు సందేహపడుతూ, J స 
“దైవప్రవక్తా! వదరుబోతులు, 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


డాబుసరిగా మాట్టాడేవారంటే అర్థ 
మయింది. కాని ఈ వికటంగా మాట్లాడే 
వారంటే ఎవరు?” అని అడిగారు. దానికి 
సమాధానమిస్తూ దైవప్రవక్త (సల్లం) 
“వారు అహంకారులు” అని చెప్పారు. 


(తిర్మిజీ దీనిని ఉల్లేఖించి వానన్‌గా పేర్కొన్నారు) 


అసలు అరబీ మూలంలో. 'ముతఫసై 
హిఖ్‌' అనే పదం వాడబడింది. ఈ పదం 
“ఫహఖ్‌ నుండి వచ్చింది. ఫహఖ్‌ అంటే 
నోరు తెరవటం. ఇలాంటి వ్యక్తి 
మాట్లాడుతున్నప్పుడు నోరు తెరిచి 
(మాటల్ని సాగదీస్తూ) గర్వం ఉట్టిపడేలా 
విచిత్రంగా మాట్ట్టాడుతుంటాడు. 
ఇమామ్‌ తిర్మిజీ (రహ్మలై) తన 
[గ్రంథంలో ఉత్తమ నైతికతను గురించి 
వివరిస్తూ హజ్రత్‌ అబ్బుల్లావా బిన్‌ 
ముబారక్‌ (రహ్మలై) చెప్పిన మాటను 
నకలుచేశారు. దాని ప్రకారం ఉత్తమ 
నైతికత అంటే నగుమోముతో పలకరిం 
చటం, దానధర్మాలు చేయటం, 
ఇతరుల్ని కష్టపెట్టకుండా ఉండటం. 


లనే! టయ రయి రయి!) 
వ ఉనే J హు re 
ప్రా she కథమ, IS was 
లప గ్ర ఘంట! మ ఆట్‌! 
సు వ్వ (4 యయ (రయ [vO 
Gs 4 మము య ews ES 
ర్ల సీ! ke oe Ge! తం ob 
ME gs ph తీ త ED) తిల! 
అ ల Caryl స 3 ‘JG 
ఈ! దీర; 


(సుననె తిర్మిజీలోని నత్కార్యాలు - నత్సంబంధాల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


ఈ హదీసు కూడా ఉత్తమ నైతికతను ప్రబోధిస్తోంది. అనవసరంగా, అనాలోచితంగా 
మాట్లాడి ప్రజల ముందు డాంబికాలను ప్రదర్శించకూడదని తాకీదు చేస్తోంది. మితంగా, 
సౌమ్యంగా మాట్లాడటం మంచివారి లక్షణాలు. దీనికి విరుద్ధంగా అతిగా మాట్లాడటం, ప్రజల్ని 
భయపెట్టేలా ప్రగల్భాలు పలకటం ధూర్తుల లక్షణం. 


https://teluguislam.net 


816 RIAD 


Ss its తూ! EC vt 
సౌమ్యం, విజ్ఞత, మృదుత్వం 


దివ్య ఖుర్‌ఆన్‌లో అల్హాహ్‌ సెలవిచ్చాడు : 


“వారు (అంటే విశ్వాసులు) కోపాన్ని దిగమింగే 
వారు. ఇతరుల తప్పులను క్షమించేవారు - 
ఇలాంటి సజ్ఞనులంటే అల్లాహ్‌కు ఎంతో 
యిష్టం.” (ఆలి ఇదూన్‌ : 134) 


“ప్రవక్తా! మృదుత్వం, మన్నింపుల వైఖరిని 
అవలంబించు. మంచిని ప్రబోధించు. మూర్భు 
లతో వాదానికి దిగకు.” (అల్‌ ఆరాఫ్‌ : 199) 


“ప్రవక్తా! మంచీ, చెడూ ఒకటి కావు. నీవు 
చెడును శ్రేష్టమైన మంచిద్వారా తొలగించు. 
అప్పుడు నీ పట్ల శత్రుభావం కలవాడు నీకు 
ప్రాణస్నేహితుడై పోవటాన్ని నీవు గమనిస్తావు. 
ఈ సుగుణయోగం సహనశీలురకు తప్ప 
మరెవరికీ లభ్యం కాదు. ఈ స్థానం మహా 
అదృష్టవంతులకు తప్ప మరెవరికీ దక్కదు.” 

(పున్సిలత్‌ : 34,35) 
“ఎవరయినా సహనంతో వ్యవహరిస్తే, క్షమిం 
చివేస్తే, అది పెద్ద సాహసంతో, దృఢ సంక 
ల్పంతో కూడుకున్న పని.” (అష్‌ షూరా : 43) 


632. హజ్రత్‌ ఇబ్నె అబ్బాస్‌ (రజి) 
కథనం: దైవప్రవక్త (సల్లం) అషజ్ట్‌ అబ్దుల్‌ 
ఖైస్‌ను ఉద్దేశించి, “నీలో దేవుడు యిష్ట 
పడే రెండు సుగుణాలున్నాయి. అవి 
సౌమ్యం, నిదానం” అని అన్నారు. 
(మున్తిం) 


ahs Pp సం dl JU 

శక జడ బరు! UG మవ! 
Jby OYE iol ie ల) ul! 
$s అపో దక్‌ యేదీ టి సయ 
కూ rile] €దత్తులే 
సమస్త మయ తృ వస :ంయ 


సప త్త అవీ కక వే ఇ ఫ్ర సవ 


వ ఇయు ధీ ది ప్ర సో ఫు 
Coals Ee ssa 
yl Jy టం YE ic la] 


శీ [ర్‌ షక స్తీ స్‌ 


LEY soy] 


cer us gt తాత TY 

We శ్రీ శ్ర 410525 06:06 డత 

dl Uh త్త ము ట్వై ర్ట; లాట! 
య. 


(సహీహ్‌ ముస్తింలోని విశ్వాస ప్రకరణం) 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 817 SEINE, 


ముఖ్యాంశాలు 

'అషజ్జ్‌ అబ్దుల్‌ ఖైస్‌ ఈయన అసలు పేరు ముంజిర్‌ బిన్‌ ఆయిజ్‌ లేదా ముంఖజ్‌ 
బిన్‌ ఆయిజ్‌. దైవప్రవక్త (సల్లం) అనుచరులు. 

ఈ హదీసు ఎ పని చేసినా సౌమ్యంగా, నిదానంగా చేయాలని, ఈ రెండు సుగుణాలు 
దేవునికి ప్రియమైన గుణాలని ప్రబోధిస్తోంది. తొందరపాటులో చేసే పనులు అసంపూర్తిగా, 
అస్తవ్యస్తంగా ఉంటాయి. 
633. హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా) (టి! టైటు పదల ప - 117 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ క్ర, య ర :జ్లక్త తల్పం db 66 
విధంగా ప్రవచించారు : దేవుడు మృదు ale Ge lS JG GE 
స్వభావి. అన్ని విషయాల్లోనూ ఆయన [| 
మృదుత్వాన్ని ఇష్టపడతాడు. 

(బుఖారీ - ముస్తిం) 

(నహీవా బుఖారీలోని నంస్కార ప్రకరణం, సహీవా మున్లింలోని నత్కార్యాల 

(వకరణం) 
634. హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా) ఎం ప్ల! ౮ టం - 1! 
గారే చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త పం న కంల పశ తీ! ర్ట) 
(సల్లం) ఇలా ప్రవచించారు : దేవుడు మో! Ge GE NY 5 
మృదు స్వభావి. ఆయన మృదుత్వాన్ని " A ప wes 
ఇష్టపడతాడు. కాఠిన్యం వల్లగాని, మరే గో ఆ de gee I Gs 
ఇతర విషయం వల్లగాని ప్రసాదించనిది 
దేవుడు మృదుత్వం మూలంగా ప్రసాది 
స్తాడు. (ముస్లిం, 

(సహీహ్‌ మున్లింలోని నత్కార్యాల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

ప్రజలు తమ పరస్పర వ్యవహారాల్లో మృదుత్వం, మార్దవాలతో మెలగాలి. పరస్పరం 
మార్దవంతో వ్యవహరించుకునే దాసుల్ని దేవుడు అమితంగా యిష్టపడతాడు. దానిపై వారికి 
పుణ్యాన్ని కూడా ప్రసాదిస్తాడు. అయితే ధార్మిక విషయాల్లో, దేవుని హద్దుల విషయాల్లో 
మాత్రం ఎలాంటి మృదుత్వానికి, రాజీతత్వానికి తావివ్వకూడదు సుమా! 


https://teluguislam.net 


“2 ఈ 24 12 
వాదీను కిరణాలు 818 Celi 


635. హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా) :0౮ఆ శ్లో క! ల! py - 10 

కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా శ కడ స్పీద్‌ 3! ఈ 
ప్రవచించారు : ఏ వస్తువులోనయినా oad, 9 tas de 
మృదుత్వముంటే అది ఆ వస్తువును “ళ్‌” మ 
హృద్యంగా మలుస్తుంది. ఆ మృదు 
త్వాన్నే తీసివేస్తే అది లోపభూయిష్టంగా 
కనిపిస్తుంది. (ముస్థిం, 


(నహీవొ మునింలోని నత్కార్యాల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

మృదుత్వం మనిషికి పెట్టని ఆభరణం. మృదు స్వభావం గల మనిషిని అందరూ 
యిష్టపడతారు, గౌరవిస్తారు. అంతేకాదు, మృదుత్వాన్ని, మన్నింపుల వైఖరిని అవలంబించేవారిని 
దేవుడు కూడా (ప్రేమిస్తాడు. దీనికి భిన్నంగా కఠినాత్ములు ఇటు ప్రజల దృష్టిలోనూ, అటు 
దేవుని దృష్టిలోనూ నీచులుగా పరిగణించబడతారు. 


636. హజ్రత్‌ అబూ హురైరా (రజి) శ! ఇ సేత ఆగే ఆ - 171 
కథనం : ఒక పల్లెటూరి వ్యక్తి మస్టిద్‌లో యవ, యప! ట్రీ gis JG ib టు 
మూత్రం పోశాడు. అది చూసి ప్రజలు ED) Jw «as స్ట వ్ర 2 
అతన్ని కొట్టబోయారు. అంతలో దైవ RO షై J5 ss: క 
ప్రవక్త (సల్లం) వారిని అడ్డుకొని, “అతన్ని _“. ఇ 

వదలిపెట్టండి. ఆ మూత్రంపై ఒక బిందె ర అట్లానే లూ ఫం లో ర. 
నీళ్లు పారబోయండి. మీరు సౌలభ్యం... (మి = తుల! తు (ప్రయ య 
కోసం ప్రభవింపచేయబడ్డారు, కాఠిన్యం ఆకా! రయ ily! తా ద 
కోసం కాదు” అని అన్నారు. (బుఖారీ) ర sl ప! si ory 


(సహీహ్‌ బుఖారీలోని శుచీ వభ్రతల ప్రకరణం) ల శ 


ముఖ్యాంశాలు 

ప్రజలకు నీతిని, నడవడికను బోధించేటప్పుడు వారి పట్ల వీలైనంతవరకు మృదుత్వం, 
మన్నింపుల వైఖరిని అవలంబించాలి. ముఖ్యంగా పల్లెటూరి వ్యక్తులు, ఏమీ తెలియని 
అమాయకుల పట్ల మృదువుగా వ్యవహరించాలి. కాఠిన్యాన్ని ప్రదర్శిస్తే వారు బెదిరిపోయి 
నకారాత్మకంగా స్పందించే ప్రమాదముంది. అంచేత వారికి నడవడికను బోధించాలనుకున్నప్పుడు 
ముందుగా వారిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకోవాలి. కొన్నిసార్లు వారు మూర్ణంగా ప్రవర్తించినా 
మన్నింపుల ధోరణితో వారిని సరిదిద్దే ప్రయత్నం చేయాలి. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 819 GaN, 


637. హజ్రత్‌ అనస్‌ (రజి) కథనం ్రై టూ షు టా! లాం = WY 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రవ టియు స దు యప! 
చించారు : “సౌలభ్యాన్ని కలగజేయండి. a 
ప్రజలను కాఠిన్యానికి గురిచేయకండి. 
శుభవార్తలు అందించండి, ద్వేషం 
కలిగించే మాటలు చెప్పకండి.” 
(బుఖారీ - ముస్థిం) 


ళల 3% ఖా ర్త 
«le Gi dys 313 


(సహీహ్‌ బుఖారీలోని విద్యావకరణం, నహీహ్‌ ముస్తింలోని జిహాద్‌ ప్రకరణం) 


638. హజ్రత్‌ జరీర్‌ బిన్‌ అబ్బుల్లాహ్‌ శ! యాత రాలా రాం = కక! 
(రజి) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) శ్లోక శ! రుం అలం ౮6 టూ త! పు 
ఇలా ప్రవచించారు : మృదుత్వం లేని ls il యత్తే G2) గ్రరి క్‌. 
వాడు సకల ప్రాప్తాలనూ కోల్పోతాడు. గ క యు 
(మున్ల్‌ం, 
(సహీవా మున్లింలోని నత్కార్యాల ప్రకరణం) 


639. హజ్రత్‌ అబూబక్ర్‌ (రజి) కథనం: ఎ! సి ప్ప సే రిం - 174 

ఒక వ్యక్తి దైవప్రవక్త (సల్లం)ను తనకు ట్య! హక ర్రయి ౮6 ము రీ మూ 
ఎమైనా ఉపదేశించమని కోరాడు. దానికి 
ఆయన, “నువ్వు కోపగించుకోకు” 
అన్నారు. ఆ వ్యక్తి పలుమార్లు అదే ప్రశ్న 
అడిగాడు. ప్రతిసారీ ఆయన “కోపగిం 
చుకోకు' అనే అన్నారు. (బుఖారీ) 


లత hie వత CaS :౮ఆ 


తంత! ely Aas స! 


(సహీవ్‌ బుఖారీలోని సంస్కార (ప్రకరణం, 


ముఖ్యాంశాలు 

ఈ హదీసులో దైవప్రవక్త (సల్లం)ను ఉపదేశించమని కోరిన వ్యక్తి బహుకోపిష్టి అని 
ఇతర ఉల్లేఖనాల ద్వారా తెలుస్తోంది. అందుకే దైవప్రవక్త (సల్లం) ఆ వ్యక్తి స్వభావాన్ని గమనించి 
ప్రతిసారీ అతనికి కోపగించుకోవద్దనే ఉపదేశించారు. మనిషికి కోపం రావటం సహజమే. కాని 
ఆ కోపాన్ని దిగమింగటం ఉత్తముల లక్షణం. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 820 RIAD 


640. హజ్రత్‌ అబూ యాలా షద్దాద్‌ బిన్‌ ఎడ ఆక్‌ టీ లం - 18 
జెస్‌ (రజి) కథనం ప్రకారం దైవప్రవక్త పక తల రూ యూ దీ! ల్సి లా! 
(సలం) ఇలా ప్రవచించారు :నిస్సం . 

దేహంగా దేవుడు ప్రతి పనిని Ma J ws SO 
నిర్వర్తించటం విధిగా చేశాడు. కనుక 515 ము! nb చత 1p (యో 
మీరు (ఒక ప్రాణిని) చంపినప్పుడు (గై కట eb చ య 
ఉత్తమమైన రీతిలో చంపండి. (జంతు pm sly) Oa లు ల్‌ 
వుల్ని) జిబహ్‌ చేసినప్పుడు ఉత్తమమైన 

రీతిలో జిబహ్‌ చేయండి. మీలో ప్రతి 

ఒక్కరూ కత్తికి సానపట్టి జిబహ్‌ చేయబడే 

జంతువుకి సుఖాన్ని కలగజేయాలి 

సుమా! (ముస్లిం) 

(నహీవా ముస్టింలోని జంతువేట ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

ఇక్కడ ప్రాణిని చంపటమంటే హాని తలపెట్టే విష జంతువుని చంపటం లేదా హత్యచేసిన . 
నేరస్థుణ్ణిగాని యుద్ధరంగంలో శత్రువుని గాని చంపటం అని అర్థం. ఇలాంటి సందర్భాల్లో 
జీవహింస సమ్మతమేగాని ఆ జీవిని చిత్రహింసలు పెట్టిమరీ చంపటం ఎట్టి పరిస్థితుల్లోనూ 
సమ్మతం కాదు. ఇస్లాం ధర్మం ఒక నేరస్టునికి మరణశిక్ష విధించినా చిత్రహింసలు పెట్టి 
చంపకూడదని తాకీదు చేస్తోంది. ఇస్లాంకు పూర్వం అజ్ఞాన కాలంలో ప్రజలు ఒక మనిషిని 
చంపాలనుకున్నప్పుడు అతనికి చిత్రహింసలు పెట్టిన తరువాతగాని చంపేవారు కారు. ముందు 
చెవి, ఆ తరువాత ముక్కు, ఆ తర్వాత కాళ్లుచేతులు ఇలా ఒక్కొక్క అవయవమే వేరుచేసి 
చివరికి ప్రాణాలు తీసేవారు. ఇస్లాం ధర్మం ఈ పద్ధతిని తీవ్రంగా ఖండించింది. మనిషిని ఆ 
విధంగా చావుబతుకుల మధ్య ఇరికించి, చిత్రహింసలు పెట్టి చంపటం పాశవిక చర్యగా 
పేర్కొంది. 

అదేవిధంగా జంతువుల్ని కోసినప్పుడు కత్తికి సానబట్టుకోవాలని, మెడవైపునుండి 
కోయకూడదని తాకీదు చేయబడింది. ఎందుకంటే కత్తి మొండిగా ఉన్నా లేదా మెడవైపు 
నుండి కోసినా దానివల్ల జంతువుకి విపరీతమైన నొప్పి కలుగుతుంది. జంతువుని ఆ విధంగా 
హింసిస్తూ చంపటం కూడా ఇస్తాం దృష్టిలో గర్హించదగిన విషయమే. నేడు యూరపు దేశాల్లో 
జంతువుల్ని యంత్రాల ద్వారా కోసే పద్ధతిని అవలంబిస్తున్నారు. దానివల్ల జంతువయితే 
అవలీలగా చావగలుగుతుందిగాని అధిక రక్తస్రావం జరగకపోవటంతో చాలా వరకు రక్తం 


https://teluguislam.net 


వదీను కిరణాలు 821 ర కాలూ 


జంతువు మాంసంలోనే ఉండిపోతుంది. అటువంటి మాంసం ఆరోగ్యానికి హానికరంగా 
పరిణమించవచ్చు. జంతువు మాంసం ధర్మసమ్మతం కావాలంటే అధికస్రావం జరగాలని ఇస్తాం 
ఆదేశిస్తోంది. అందుకని జంతువుల్ని కోయటానికి ఇస్తాం ధర్మం సూచించిన పద్ధతే అన్నివిధాలా 
శ్రేయస్కరం. 


641. హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా) (64 ఎట! సలా ఓమ be vey UN 
కథనం : దైవప్రవక్త (సల్లం)కు ఏవయినా 
రెండు విషయాల్లో ఒకదాన్ని అవలం 
బించే ఎంపిక స్వేచ్చ ఇస్తే ఆయన ఆ 
రెండింటిలో సులభమైన విషయాన్నే | 
ఎంచుకునేవారు. అయితే ఆ విషయం కో శో! ఎవి జక | ర్వ plu; 
పాపకార్యమయి ఉండకూడదు. ఆ నేము (శ! ee యు ర! స్త bs 
విషయం పాపకార్యమయిన పక్షంలో ale ప్రయా Jw 
అందరికన్నా ఎక్కువగా ఆయనే దానికి 
దూరంగా ఉంటారు. దైవప్రవక్త (సల్లం) 
ఎన్నడూ తన సాంత వ్యవహారంలో 
ఇతరులకు ప్రతీకారం చేయలేదు. కాని 
దేవుని నిషిద్ధ విషయాల్లో జోక్యం చేసు 
కుంటే మాత్రం ఆయన దైవం కోసం 
ప్రతీకారం చేసేవారు 
(బుఖారీ - ముస్థిం) 
(సహీహ్‌ బుఖారీలోని మహిమోన్సతుల ప్రకరణం, నహీహ్‌ ముస్తింలోని ఘనతా 
విశిష్టతల ప్రకరణం) 


బో! పభ శక్త త! ర్పుటు 3G ici 
wy oS ae nl ఏవ స్త hs 
మ లాటీ! స! ప్రత బై! ర్‌ ob 


ముఖ్యాంశాలు 

ప్రవక్త తన అనుచర సమాజానికి ఆదర్శకర్తగా వ్యవహరిస్తాడు. ప్రవక్త వాక్కర్మల్ని ఆయన 
అనుచర సమాజం తమ పాలిట ఆదర్శప్రాయంగా భావిస్తుంది. అలాంటప్పుడు ప్రవక్తే స్వయంగా 
ఆచరణయోగ్యం కాని క్లిష్టమైన పద్ధతులు, విధానాలను అవలంబిస్తే తన అనుచర సమాజం 
కాఠిన్యానికి గురికావలసి వస్తుంది. అందుకే దైవప్రవక్త (సల్లం) ఎల్లప్పుడూ వీలైనంతవరకు 
సులభమైన విధానాలనే పాటించేవారు. శిక్షలు, ఆరాధనలు, విధులు ప్రతి విషయంలోనూ 
అనుచర సమాజ సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవహరించేవారు. 


https://teluguislam.net 


హదీను కిరణాలు 822 ర శాలు. 


642. హజ్రత్‌ ఇబ్నె మస్‌వూద్‌ (రజి) ఎ! యాం తతో లీలల - ల 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా నక! fn హక్‌ శ! das Jb :Jb టా 
అన్నారు : నరకానికి ఎవరు (లేక) నరకం <i స్త స సప = వీ ల ప్రత్‌ వ్రు 
ఎవరిపై నిషిద్ధమో నేను మీకు తెల్పనా? ” 553% ఎట! 
ప్రజలతో సన్నిహితంగా ఉంటూ సౌక ర్‌ రా రో ట్ర్‌ ల (౫౪ bi ; 
ర్యాన్ని కలగజేస్తూ, మృదుత్వం మార్దవా దయా వలీతు gil ely) Ie 
లతో వ్యవహరించే ప్రతి వ్యక్తిపై నరకం Cad 
నిషిద్ధమే. (తిర్మిజీ దీనిని ఉల్లేఖించి 
హసన్‌'గా పేర్కొన్నారు) 

(సుననె తిర్మిజీలోని ప్రళయ వర్ణనల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

సన్నిహితంగా ఉండటమంటే తమ నడవడికతో, మంచి ప్రవర్తనతో ప్రజల హృదయాల్లో 
చోటు సంపాదించుకోవటమని అర్థం. అదేవిధంగా సౌకర్యాన్ని కలుగజేస్తూ మృదువుగా 
వ్యవహరించటమంటే ప్రాపంచిక వ్యవహారాల్లో వారిపట్ల అణకువతో, డ్రేమతో వ్యవహరిం 
చటమని భావం. ఈ హదీసులో కూడా ఉత్తమ నడవడికకు గల గొప్పదనం వివరించబడింది. 
దీనికి విశ్వాసంతో ప్రగాఢమైన సంబంధముంది. మనిషిని నరకాగ్ని నుంచి కాపాడేది ఆ విశ్వాసమే! 


https://teluguislam.net 


823 


రగ కారా 


వాదీను కిరణాలు న 


75వ అధ్యాయం 


పయిట! తో ఆ యు! ధయ ve 
మన్నింపుల వైఖరి, మూర్లుల పట్ల ఉపెక్షాభావం 


దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ సెలవిచ్చాడు : 


“ప్రవక్తా! మృదుత్వం, మన్నింపుల వైఖరిని 
అవలంబించు, మంచిని ప్రబోధించు. మూర్భు 
లతో వాదానికి దిగకు.” (అల్‌ ఆరాఫ్‌ : 199) 


“ప్రవక్తా! నీవు (వారి కుచేష్టలను) పెద్దమనిషి 
తరహాలో మన్నించు.” (అల్‌ పాజ్‌. 85) 
“వారిని క్షమించాలి, వారి (తప్పుల్ని) ఉపేక్షిం 
చాలి. మిమ్మల్ని అల్లాహ్‌ క్షమించాలని మీరు 
కోరుకోరా?” (అన్‌ నూర్‌ : 22) 


“వారు (అంటే విశ్వాసులు) ఇతరుల తప్పుల్ని 


క్షమించేవారు - ఇలాంటి సజ్జనులంటే 
అల్లాహ్‌కు ఎంతో యిష్టం.” 
(ఆలి ఇమాన్‌ : 134) 


“ఎవరయినా సహనంతో వ్యవహరిస్తే, క్షమిం 
చివేస్తే అది పెద్ద సాహసంతో, దృఢ సంక 
ల్పంతో కూడుకున్న పని.” (అష్‌ మారా: 43) 
643. హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా) 
కథనం ప్రకారం ఆమె ఒకసారి దైవప్రవక్త 
(సల్లం)తో మాట్లాడుతూ, “మీకు 
ఉహుద్‌ యుద్ధం కంటే కఠినమైన రోజు 
ఎప్పుడయినా ఎదురయిందా?” అని 
అడిగారు. దానికి సమాధానమిస్తూ దైవ 
ప్రవక్త (సల్లం) ఇలా అన్నారు : 


జయా EY ఆ dl Jb 
1 Es ఆ! 
Sg sy DA Glee 
.[Ao moll] Apa FT 
See Sf ass iis ' ‘yu Jb 
లట గళ ల] శస షీ ప తే 
CE బళ ఉరు! ye dG ‘Jw 
Jby క I nell 
POWTER IR 
J అటి! .[లో వలువ] కా! 
. న క. 


(మ త దు పట లు = 11 
సిన త ఆం a రయి oo ఖో 
తః నంగ మ 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


“నేను నీ జాతి ప్రజల చేతిలో అనేక 
బాధలు భరించాను. ఆ బాధల్లో ఉఖబా 
దినం నాకు అత్యంత వ్యధాభరితంగా 
గడిచింది. ఆ రోజు నేను (తాయెఫ్‌ 
నాయకుడయిన) అలీ బిన్‌ అబ్బ 
యాలీల్‌ బిన్‌ అబ్బె కులాల్‌ను కలిసి 
మాట్లాడాను. అతను నేను ఆశించి 
నట్టుగా నా సందేశాన్ని అంగీకరించ 
లేదు. నేను అక్కడినుండి తీవ్ర మన 
స్తాపంతో వెనుదిరిగాను. ఖుర్నె సఆలిబ్‌ 
ప్రాంతం చేరుకున్న తరువాతగాని నేను 
ఆ బాధ నుండి కోలుకోలేకపోయాను. 
అప్పుడు నేను తలపైకెత్తి చూస్తే ఒక 
మబ్బు తునక నా మీద నీడ పట్టి 
ఉన్నట్లు కనిపించింది. కాస్త జాగ్రత్తగా 
పరిశీలించి చూస్తే ఆ మబ్బు తునక 
మధ్య జిబ్రయీల్‌ దూత కనిపించారు. 
ఆయన నన్ను పిలిచి, “మీ జాతి ప్రజలు 
మిమ్మల్ని అన్నమాటలు, మికిచ్చిన 
సమాధానాలు దేవుడు విన్నాడు. ఆయన 
మీ దగ్గరికి పర్వత (సంచాలక) దూతను 
పంపాడు. ఈ జాతి ప్రజల విషయంలో 
మీరు ఎం ఆజ్ఞాపించదలచుకున్నారో ఈ 
దైవదూతను ఆజ్ఞాపించండి” అన్నారు. 
ఆ తరువాత పర్వత నిర్వహణ దూత 
నన్ను పలకరించాడు. “ముహమ్మద్‌! మీ 
జాతి ప్రజలు మిమ్మల్ని అన్నమాటలు 
దేవుడు విన్నాడు. నేను పర్వత (వ్యవ 
హారాల) దూతను. మీరు ఆజ్ఞాపించి 
నట్లు చేయమని దేవుడు నన్ను మీ 
దగ్గరికి పంపించాడు. మీరు ఎ ఆజ్ఞ 


824 


Gan, 
రక క ఆడ ఆస్‌ ద ౩ వము! 
తా! apd ను ంల్త మ రాలేక 
య్‌ fs రే దమం యూ 
ర్హ్‌స్తే Us §} GE సో Per 
Tad (| (గే 5 ety SE 
ole hye ఆ Ip త్రయ , bs 
4 Jw త! రీ :Jd@ yb Tou 
GL శ్‌ U3 «dU Ly రక బవ 
ఉ హర Jol య త్య తత్వ 
సు ఎడా tle pot య. డి 
ge had [ముర 6 పర్థం 
G3 Je ak tls OOD dp 
w Sl యిటు ర స ఇ 
అడ నటు రు తిర (28 


https://teluguislam.net 


పట్టాలో. 


వాదీను కిరణాలు 825 ర కాగా 


ఇవ్వదలచుకున్నారో ఇవ్వండి. మీరు ou: రి! టు? వ! ow 
po 3 
ఆజ్ఞాపించాలేగాని నేను ఈ జాతి ప్రజ డ్‌ షు J: శీ న). 
లను (రెండు వైపులా ఉన్న) కొండల్ని pee కమ! మత్త ప్ర ie లో 
కలిపేసి నుజ్జునుజ్జు చేసేస్తాను” ల! య le Gi a tls ము 


స డు శు రది! పన! 
అందుకు నేను, “వదు, (తొందరపడి ' 

, దె అ jo 1211 | 
అంత పని చేయకు) వీళ్ళు కాకపోయినా Jl dey 


వీళ్ళ నంతానంలోనయినా ఒక్క 
అల్లాహ్‌ను మాత్రమే ఆరాధిస్తూ, ఆయ 
నకు మరెవ్వరినీ సాటి కల్పించకుండా 
ఉండేవారు పుడతారని నాకు నమ్మకం 
ఉంది” అని అన్నాను. 

(బుఖారీ - మున్దిం, 


(సహీహ్‌ బుఖారీలోని నృష్టి ఆరంభ ప్రకరణం, సహీహ్‌ ముస్లింలోని యుద్దాల 
(కరణం, 


ముఖ్యాంశాలు 


మదీనా నగరానికి సమీపంలో “ఉహుద్‌' అనే కొండ ఉంది. అక్కడే ఉహుద్‌ యుద్ధం 
జరిగింది. ఈ యుద్ధంలో దైవప్రవక్త (సల్లం)గారి ముఖారవిందానికి స్వల్పంగా గాయాలయ్యాయి. 
బాణం దెబ్బతగిలి రెండు పళ్ళు కూడా ఊడిపోయాయి. ముష్కరమూకలు ఆయనమీద దాడి 
చేయటంతో ఆయన ఓ గుంతలో పడిపోయారు. అంతేకాదు ఆయనగారి సొంత బాబాయి 
హజిత్‌ హమ్దా (రజి) కూడా ఈ యుద్ధంలోనే అమరగతినాందారు. శత్రువులు ఆయన శవాన్ని 
ముక్కలు ముక్కలుగా నరికి చాలా దారుణంగా ప్రవర్తించారు. ఒకవిధంగా ఉహుద్‌ సంగ్రామ 
దినం దైవప్రవక్త (సల్లం) పాలిట అత్యంత కఠినమైన దినం. కాని అవన్నీ తన వ్యక్తిగతమైన 
బాధలు కాబట్టి ఆయన వాటిని ఉపేక్షించారు. ఇందుకు భిన్నంగా తాయెఫ్‌ వాసులు తన 
సందేశాన్ని నిరాకరించినప్పుడు మాత్రం ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. తన అనుచర 
సమాజం తన కళ్ళముందే నరకానికి గొనిపోయే కుచేష్టలకు పాల్పడుతుంటే ఆయన హృదయం 
పరి పరి విధాలా చింతించేది. 


ఈ హదీసు ధార్మిక వ్యవహారాల్లో కష్టాలు, బాధలు ఎదురయినప్పుడు వాటిని ఓర్చుకొని 
సహన స్థయిర్యాలను ప్రదర్శించాలని ప్రబోధిస్తోంది. ధర్మప్రచార కార్యక్రమమంటే నల్లేరుపై 
నడకలా సాగేదికాదు. ధర్మ ప్రచార కార్యక్రమానికి పూనుకున్న తరువాత ఎన్నో కష్టాల్ని 
ఎదుర్కొనవలసి వస్తుంది. వ్యయప్రయాసలకు ఓర్చుకోవాల్సి వస్తుంది. ప్రజల నుండి తిట్లు, 
శాపనార్థాలు వినాల్సివస్తుంది. వాటికి అదరక, బెదరక మొక్కవోని గుండెబలంతో 


సహనస్థయిర్యాలను ప్రదర్శిస్తూ పనిచేసినప్పుడే ధర్మప్రచార కార్యం నెరవేరుతుంది. 


https://teluguislam .net 


వాదీను కిరణాలు 


644. హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా) 
గారే చేసిన కథనం : దైవప్రవక్త (సల్లం) 
తన చేత్తో ఎవర్నీ దండించలేదు. ఏ స్త్రీని 
గాని, బానిసనుగాని కొట్టలేదు. అయితే 
ఆయన దైవమార్గంలో యుద్ధం మాత్రం 
చేసేవారు. ఆయనకు ఎవరివల్లనయినా 
బాధకలిగితే దానికాయన ప్రతీకారం 
వ్‌ సేవారు కారు. కాని ఎవరైనా దేవుడు 
నిషేధించిన విషయంలో జోక్యం చేసు 

వ. మాత్రం ఆయన దైవం కోసం 
ప్రతీకారం చేసేవారు. (ముస్లిం, 


826 


GANG, 


యూత ied అటూ - 184 
13 ఆయము Ls ళం పేక ఏ! 0 
లదే! ప్రై శో ee ౮|| hoe yj 
అతు కన్ని సలు 
es dl టయ ప్ర స్వేత Cg ల! శ 
peels). Jw a 


(నహీవ్‌ా ముస్తింలోని ఘనతా విశిష్టతల ప్రకరణం) 


645. హజ్రత్‌ అనస్‌ (రజి) కథనం : 
నేనొకసారి దైవప్రవక్త (సల్లం) వెంట 
నడుస్తున్నాను. ఆ సమయంలో ఆయన 
దళసరి అంచులుగల నజ్రాన్‌ దుప్పటి 
కప్పుకొని ఉన్నారు. దారిలో ఓ పల్లెటూరి 
వ్యక్తి కలిసి ఆయన దుప్పటి పట్టుకొని 
గట్టిగా లాగాడు. నేను దైవప్రవక్త (సల్లం) 
భుజం వంక చూస్తే, అలా గట్టిగా 
లాగటం వల్ల దుప్పటి అంచులు గీసుకు 
పోయి ఆయన భుజం కందిపోయి 
ఉంది. ఆ పల్లెటూరి వ్యక్తి అంతటితో 
ఊరుకోక, “దేవుడు మీకిచ్చిన సొమ్ములో 
నుంచి నాక్కొంచెం ఇప్పించరూ!” అని 
అడిగాడు. దానికి దైవప్రవక్త (సల్లం) 
అతని వైపు తిరిగి చూసి నవ్వుతూ 
ఇతనికి కొంతధనం ఇవ్వండి” అని (తన 
సహచరుల్ని) ఆజ్ఞాపించారు. 

(బుఖారీ - ముస్తిం) 


౮క యూ తే! ప ఆ 53-180 
Ia ls లతా. 
cele కు (శూ! LEE 
లో! షం, ల ్యతడి పా పోక Aaa 
Mn ar 
ఏలే ర ne ఫుడ ర 15°) సడ నా 
మూ gil A196 oe Js [మమ ( 
hd Si hw dl మ 
elo Gi 


(సహీహ్‌ బుఖారీలోని వస్త్రధారణ ప్రకరణం, సహీహ్‌ ముస్తింలోని జకాత్‌ ప్రకరణం) 


https://teluguislam.net 


వహాదీను కిరణాలు 


646. హజ్రత్‌ అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌వూద్‌ 
(రజి) కథనం : దైవప్రవక్త (సల్లం) 
ఒకానొక ప్రవక్తకు సంబంధించిన 
సంఘటనను  వివరిస్తున్నప్పుడు నేను 
చూశాను. ఇప్పటికీ నాకు దైవప్రవక్త 
(సల్లం) నా కళ్లెదుట ఆ సంఘటన వివరి 
స్తున్న అనుభూతి కలుగుతోంది. ఆ 


827 


oda, 
al అతో టో sl o3- MH 
i 49 Ql gS 206 os 
Al తూ ర న 
ఫు మ ele 5 
aA లేకు 47 ప్రి as ర 
సజు వ్ర నే అకక సైనీ ద! 


ప్రవక్తను ఆయన జాతి ప్రజలు రక్తం 
కారేలా కొట్టారు. అయినా కూడా ఆ 
ప్రవక్త తన మొహం మిది రక్తాన్ని 
తుడుచుకుంటూ, “దేవా! నా జాతి 
ప్రజలను క్షమించు, వీళ్ళు తెలీక ఇలా 
చేస్తున్నారు” అని ప్రార్థించారు. 

(బుఖారీ - ముస్లిం, 

(సహీహ్‌ బుఖారీలోని వ్రవక్తల ప్రకరణం, న 


als 


హీవా మున్లింలోని జిహాద్‌ ప్రకరణం) 
ముఖ్యాంశాలు 

హదీసులో పేర్కొనబడిన ప్రవక్త ఎవరో కాదు, స్వయానా ముహమ్మద్‌ ప్రవక్తేనని 
పండితులు రాశారు. ఇది కూడా ఆయనలోని గొప్ప నైతికతకు అపూర్వ నిదర్శనం. తనకు తన 
జాతివారి నుంచి ఎదురైన అనుభవాన్ని ఆయన అన్యాపదేశంగా చెప్పారేగాని వారిపేరు 
ప్రస్తావించలేదు. తాయెఫ్‌ నగరంలో ధర్మప్రచార కార్యం నిర్వహించినప్పుడు ఆయనకు ఈ 
అనుభవం ఎదురైందని మనందరికి తెలుసు! 
647. హజ్రత్‌ అబూ హురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా 
ప్రవచించారు : కుస్తీపట్టి ఇతరులను 
చిత్తుచేసేవాడు పరాక్రమశాలి (పహి 
ల్వాను) కాడు. కోపం వచ్చినప్పుడు తన్ను 
తాను అదుపులో పెట్టుకోగలిగినవాడే 
నిజమైన పరాక్రమశాలి. 

(బుఖారీ - ముస్తీం) 
(నహీవా బుఖారీలోని సంస్కార ప్రకరణం, న 


ఎ! ర్స ప్రత లీ లాం - MY 

మమ! గ్ర 5౮6 కక్‌ వ ఏం త 4 

త ముత తన పమ టే టాడు 
ale ప్రమా teal! ఘూ 


హీహ్‌ ముస్తింలోని నత్కార్యాల ప్రకరణం) 


కరప పారా 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


828 


CANE, 


76వ అధ్యాయం 


Si Us ధర. ౪ 
కష్టాలు ఎదురైనప్పుడు సహనం వహించటం 


దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ సెలవిచ్చాడు: 
వారు (విశ్వాసులు) కోపాన్ని దిగ 
మ్రింగేవారు, ఇతరుల తప్పులను క్షమిం 
చేవారు - ఇలాంటి నజ్ఞనులంటే 
అల్లాహ్‌కు ఎంతో యిష్టం.” 

న (ఆలి ఇవ్రూన్‌ : 134) 
ఎవరయినా సహనంతో వ్యవహరిస్తే, 
క్షమించివేస్తే అది పెద్ద సాహసంతో, దృఢ 
సంకల్పంతో కూడుకున్న పని.” 

(అష్‌ షూరా : 43) 
648. హజ్రత్‌ అబూ హురైరా (రజి) 
కథనం : ఒక వ్యక్తి దైవప్రవక్త (సల్లం, 
దగ్గరికి వచ్చి, “దైవప్రవక్తా! నా బంధు 
వులు కొందరున్నారు. నేను వారితో 
సత్సంబంధాలు పెట్టుకోవాలని ప్రయత్ని 
స్తుంటే వారేమో నాతో తెగతెంపులు 
చేసుకోవాలని చూస్తున్నారు. నేను వారి 
పట్ల మంచిగా మెలగుతుంటే వారేమో 
నాకు కీడు తలపెడుతున్నారు. నేను 
వారిపట్ల ఉదార వైఖరిని అనుసరిస్తుంటే 
వారుమాత్రం నా పట్ల మూర్ధంగా 
ప్రవర్తిస్తున్నారు” అని మొరపెట్టు 


hel ఫి యి dl Jb 


aE 


ఖీ Pa a aR Pred 


ds wb లు! ర్త seh యమ! 
Jby OYE iol Den 
wll gy DY: క 

dol gs Ul pL! 


Uy ర hl లల GI 
ను ca! రూం టాక tol 
Ja isle Oly గటా pel “sl! 


https://teluguislam.net 


హదీను కిరణాలు 829 లయ! ర్య 


కున్నాడు. అతని మాటలు విని దైవ ఆడ పంట్‌ టప & పు యా OE 3 
ప్రవక్త (సల్లం) “నువ్వు చెప్పింది నిజమే [య్‌ . 10 013) 00 Ge Esse 


అయితే (వాస్తవానికి) నువ్వు వారి Geile ges 
నోళ్ళల్లో వేడి బూడిదను పోస్తున్నావనుకో. క్ష 


నువ్వు వారిపట్ల ఇలాగే సత్ప్రవర్తనతో 
మెలగుతున్నంత కాలం దేవుని తరపు 
నుండి వారికి వ్యతిరేకంగా ఒక సహాయ 
కుడు నీ వెంట ఉంటాడు” అని చెప్పి 


పంపించారు. (ముస్థిం) 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


77వ అధ్యాయం 


830 


లోవ ళీ కరో శం 
ee] వో 


అట్‌! స లాడ! EU vy 


వీ త్‌ 


తో గ జ క యే 
JU dl a ash ట్రావ ఊట 


షరీఅత్‌ ఆదేశాల పట్ల అపచారం జరిగితే ఆగ్రహం 
వ్యక్తం చేయాలి, దైవధర్మానికి తోడ్పడాలి 


దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ సెలవిచ్చాడు : 


“ఎవడైనా అల్లాహ్‌ విధించిన పవిత్ర నియమా 
లను గౌరవిస్తే, అది అతని ప్రభువు దృష్టిలో 
స్వయంగా అతడికి శ్రేష్టమైనది.” 

(అల్‌ హాజ్‌ : 30) 
“విశ్వాసులారా! మీరు అల్లాహ్‌కు సహాయం 
చేస్తే ఆయన మీకు సహాయం చేస్తాడు, మీ 
పాదాలను స్థిరంగా ఉంచుతాడు” 

(ముహమ్మద్‌ - 7) 


649. హజ్రత్‌ అబూ మస్‌వూద్‌ ఉఖ్బా 
బిన్‌ అమ్ర బద్రీ (రజి) కథనం : ఒక 
వ్యక్తి దైవప్రవక్త (సల్లం) దగ్గరికి వెళ్ళి 
ఫలానా అతను నమాజ్‌ సుదీర్ధంగా 
చేయిస్తుండటం వల్ల తను ఫజ్ర్‌ వేళ 
సామూహిక నమాజ్‌లో పాల్గానలేక 
పోతున్నానని ఫిర్యాదు చేశాడు. ఆ సంద 
ర్భంగా దైవప్రవక్త (సల్లం) (ప్రజలకు 
ఉపన్యాసమిస్తూ) విపరీతమైన ఆగ్ర 
హాన్ని వ్యక్తం చేశారు. అంతకుముందు 
ఎ ఉపన్యాసంలోనూ ఆయన అంతగా 
కోపగించుకోవటం నేను చూడలేదు. 


సస య స్ట యు త! లయ 
ళు కో య Pye 


ras త్య ఫీ : Jw JG LY శా!) 
[Vv iu] ¢ Su తము స్త వ! షః! 


రా పేమ ధా ళో రాం - MHA 

iE ib we dl శాం ఢం! లలో 
గ Jl ide క 
Jai 9% Jl wade రో 


https://teluguislam.net 


రజియ ర 


వాదీను కిరణాలు 831 


అప్పుడాయన ప్రజలకు హితబోధచేస్తూ, es రీ డు స్తో ర, Mee 

nen కొందరు ప్రజలకు Gp లట ws అ ie Mae 
౦ పట విరకిపుటించెవారునారు. 

a eee wi sO fl ob. is య Sf [టి 

నమాజ్‌ చేయించేవారు క్లుప్తంగా చేయిం rally పయ! ౮. మో 

చాలి. ఎందుకంటే మీ వెనుక నమాజ్‌ ale Gi Grill ఏఏ 
చేసేవారిలో వృద్దులు, చిన్నపిల్లలు, పని 
మీద వెళ్ళాల్సినవారు కూడా ఉంటారు. 
(బుఖారీ - ముస్లిం, 


(సహీవ్‌ 


బుఖారీలోని అజాన్‌ ప్రకరణం, సహీహ్‌ మున్లింలోని నమాజ్‌ ప్రకరణం) 
- ముఖ్యాంశాలు 

పై హదీసు ద్వారా నాలుగు విషయాలు బోధపడుతున్నాయి. ఒకటి : ప్రజలను ఇబ్బం 
దుల్లో పడవేసే సమస్య గురించి ప్రజానాయకునికి ఫిర్యాదు చేయవచ్చు. రెండు : ధర్మాదేశాలు 
ఉల్లంఘించబడుతున్నప్పుడు కోపాన్ని వ్యక్తం చేయవచ్చు. మూడు : ముక్తదీలను దృష్టిలో 
పెట్టుకొని ఇమాము నమాజును మరీ సుదీర్ధంగా కాకుండా సంక్షిప్తంగా చేయించాలి. నమాజు 
లేక ఖుర్‌ఆన్‌ పారాయణం సంక్షిప్తంగా చేయటమంటే దైవప్రవక్త విధానాన్ని నమాజులో పాటించ 
వలసిన కనీస స్థిమితాన్ని కూడా లెక్కచేయకుండా కాకి పొడిచినట్టు నేలమీద త్వరత్వరగా 
సజ్ఞాలు కొట్టి నమాజు ముగించేయటం కాదు. పైగా ఇమాము అయినవాడు ఇటు నమాజు 
విధులను చక్కగా నిర్వర్తిస్తూ అటు ముక్తదీలకు కూడా భారం అనిపించకుండా మధ్యరకమైన 
నమాజు చేయించాలి. ఇకపోతే నాల్గవ విషయం : ఇమాము అయినవాడు ప్రజలకు ఆరాధన 
మీద విసుగు పుట్టించే పద్ధతులను అవలంబించరాదు. 


650. హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా) 4 శీ! ట్రం మమ ప్రతి _ 16+ 
కథనం : నేను మా ఇంటి గుమ్మానికి 
ఒక తెర [వేలాడదీసి ఉంచాను. దాని 
మిద బొమ్మలు వేసి ఉన్నాయి. దైవ 
ప్రవక్త (సల్లం, ప్రయాణం నుంచి 
తిరిగొచ్చినప్పుడు దాన్ని చూసి (వెంటనే) 
ఆ బొమ్మల రూపాల్ని మార్చేశారు. ఆగ 


Wy లయ te WA ప్రవ వలం 
irs త్రయ Sa క్త Md ఫ్‌ 
ke te yi Al see 06 
‘il అ Sala పే! 1 TEA) 


Se Gs 


హంతో ఆయన ముఖవర్ణం మారి 
పోయింది. తర్వాత ఆయన నాతో, 
“ఆయిషా! దేవుని సృష్టిని పోలిన వాటిని 


ర రక మేక : Wa le Gis 
a yall తం! Say తనో 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 832 రో కాలూ 


సృష్టించేవారికి ప్రళయదినాన అందరి 
కన్నా తీవ్రమైన శిక్ష విధించబడుతుంది 
అని చెప్పారు. (బుఖారీ - ముస్థిం) 
(సహీవా బుఖారీ, నహీమ్‌ ముస్థింలలోని వస్త్రధారణ ప్రకరణాలు) 
వ హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా) గారే gn మట్‌ రీ! 301 
సిన కథనం : ఓసారి మళ్‌జూమ్‌ ete ww గ 
19ఉ తం వై! పం! 1 ప! 
కుటుంబానికి చెందిన ఒక స్తీ దొంగ ౪ గ ప్‌ ఏ 23 
తనం చేసింది. (ఆమెకు హస్తఖండన శిక్ష లో లో oo web pI 
విధించబడుతుంద నటంతో) ఖురైెషులు డ్రా చు ప హేడ! న్స యా? రహో 
ఆందోళన చెందారు. de య! మస C$ al ee 


అప్పుడు వారు పరస్పరం సంప్రతిం ప మ ర 105, 
చుకాన! *ఈు విషు ౩ జైవవవక్త (౯ గ్‌ ఆస 
(సల్లం)తో ఎవరు మాట్లాడతారు?” అని ౫3106 లల! య ప య! Up 
అన్నారు. వారిలో కొందరు సలహా ఇస్తూ 

ఒక్క ఉసామా బిన్‌ జైద్‌ తప్ప దైవప్రవక్త 

(సల్లం) దగ్గర ఎవరూ ఈ విషయం 

గురించి  మాట్లాడలేరని, దైవప్రవక్త 

(సల్లం) ఆయన్ని అమితంగా అభిమాని 

స్తారని చెప్పారు. (చివరికి వారంతా 

ఉసామాను దైవప్రవక్త దగ్గర సిఫారసు 

చేయటం కోసం ఒప్పించారు). అలాగే 

ఉసామా వెళ్ళి దైవప్రవక్త (సల్లం)తో 

మాట్లాడారు. 


అది విని దైవప్రవక్త (సల్లం) ఉసామాను 
మందలిస్తూ “ఏమిటీ...నువ్వు దేవుడు 
నిర్ణయించిన శిక్షలలో ఒక శిక్ష గురించి 
సిఫారసు చేయటానికి వచ్చావా?” అని 


అన్నారు. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


ఆ తర్వాత లేచి ప్రజల ముందు ఉపన్య 
సిస్తూ, “మీకు పూర్వం గతించిన జాతు 
లను ఈ విషయమే నాశనం చేసింది. 


రైడు తరం 


గో tyes lst ణ్‌ రడ! ఫట 
ఖే Wl ఆం ప. రట 


ఉన్‌ 7? 


Pa 
- ‘pr 


వారు తమలో పలుకుబడి గల వ్యక్తి Mon 
AE a శీ 


ఎవరైనా దొంగతనం చేస్తే అతడి శిక్షించ 
కుండా వదలిపెట్టేవారు. అదే బలహీను 
డైన వ్యక్తి ఎవరయినా దొంగతనం చేస్తే 
అతడికి శిక్ష విధించేవారు. దైవసాక్షి! 
ముహమ్మద్‌ కూతురు ఫాతిమా అయినా 
సరే దొంగతనం చేస్తే నేనామె చేతిని 
నరికి తీరుతాను” అన్నారు. 

(బుఖారీ - ముస్తిం) 


(సహీహ్‌ బుఖారీ, సహీహ్‌ ముస్టింలలోని శిక్షల ప్రకరణాలు) 


ముఖ్యాంశాలు 

షరీఅత్‌ విధించిన శిక్షల్ని తగ్గించటానికిగాని, లేదా శిక్షాపద్ధతిని మార్చటానికిగాని 
మానవుల్లో ఎవరికీ హక్కులేదు. ఈ విషయంలో ఒకరు మరొకరి కోసం సిఫారసు చేయటం, 
ఒకరి సిఫారసును అంగీకరించటం అన్నీ అధర్మ కార్యకలాపాలుగానే పరిగణించబడతాయి. 
ఇస్లాం ధర్మమే మొట్టమొదటిసారిగా ప్రపంచానికి చట్టం దృష్టిలో సమానత'ను అందించింది. 
ప్రజలైనా, పాలకులైనా, కులీనులైనా, కులహీనులైనా, ధనికులైనా, నిరుపేదలైనా చట్టం దృష్టిలో 
అందరూ సమానులేననీ, పేరు ప్రతిష్టలు, కులగోత్రాల ప్రాతిపదికపై శిక్షాసతిలో ఎలాంటి 
భేదభావం ఉండకూడదని ప్రబోధించింది. 


652. హజ్రత్‌ అనస్‌ (రజి) కథనం : 
ఒకరోజు దైవప్రవక్త (సల్లం) (మస్టిదులో) 
ఖిబ్లావైపు (గోడమీద) కవం పడి 
ఉండటం చూశారు. ఆ దృశ్యం చూసి 


ఆలా oye 

క cla ధో us és te 
AED 73 ఢీ 63) యా me ఓ; 
త్రో (౪ 131 యం! op :లీయ 2 మో 


ఆయన గగుర్పాటుకు లోనయ్యారు. 
ఆయున ముఖకవళికల్త్లోనూ దాని 
ప్రభావం కనిపించింది. వెంటనే లేచి తనే 
స్వయంగా దాన్ని గీకి శుభపరిచారు. ఆ 
తరువాత ఇలా అన్నారు : 


పదు కుకు రీ యట్‌ fe కక se 
(మే! గ యు! ప్రో క 3 మెల! 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


మీల్లో ఎవరైనా నమాజ్‌ చేస్తున్నప్పుడు 
అతను తన ప్రభువుతో గుసగుస 
లాడుతుంటాడు. అతనికి ఖిబ్లా వైపునకు 
మధ్య అతని ప్రభువు ఉంటాడు. 
అందువల్ల మీలో ఎవరూ ముందు వైపు 
ఉమ్మివేయకూడదు. ఒకవేళ వేయ 
దలచుకుంటే ఎడమ వైపుగాని లేదా తన 
కాలిక్రిందగాని ఉమ్మివేసుకోవాలి. 


ఆ తర్వాత దైవప్రవక్త (సల్లం) తన 
అంగవస్ర్త్రంలోని ఒక మూలను ఎత్తి 
పట్టుకొని అందులో ఉమ్మివేసి వస్త్రాన్ని 
రెండు వైపులతో రుద్దివేస్తూ, “లేదా ఇలా 
చెయ్యాలి” అని అన్నారు. (బుఖారీ - 
ముస్లిం) 

ఇమామ్‌ నవవీ (రహ్మలై) ఇలా అంటు 
న్నారు : ఎడమ వైపుగాని, కాలిక్రిందగాని 
ఉమ్మివేయాలనే ఆజ్ఞ మస్టిద్‌ వెలుపల 
నమాజ్‌ చేసే సందరానికి సంబంధిం 
చినది. అదే మస్టిద్‌లో ఉన్నప్పుడయితే 
ఒక్క అంగవస్త్రంలో తప్ప మరెక్కడా 
ఉమ్మి వేయకూడదు. 


834 


రం ళల ఈ 12 
eats 


(AFUE న 
ఆం మనను ల లత తడ సోయా 
ale ర ల గ Jw Gay 
లహ Es NU 5 త్రడఫిం క్యా 
GU lye pil 5 

Fp Gas 6 


(సహీవా బుఖారీ, నహీహ్‌ ముసింలలోని నమాజ్‌ (పకరణాలు) 


౧ 


ముఖ్యాంశాలు 


మసప్టిద్‌లను పరిశుభ్రంగా ఉంచాలని, మలిన వస్తువులు కనిపిస్తే వాటిని వెంటనే 
మస్టిద్‌నుండి తొలగించాలని ఈ హదీసు ప్రబోధిస్తోంది. మస్టిద్‌లో అసలు ఉమ్మివేయరాదు. 
మస్టిద్‌ వెలుపల నమాజ్‌ చేస్తున్నప్పుడు ఖిబ్లావైపు మాత్రం ఉమ్మివేయకూడదు. ఒకవేళ 
అనివార్యమనుకుంటే ఎడమవైపుగాని లేదా కాలిక్రిందగాని ఉమ్మివేసుకోవాలి. మస్టిద్‌లోపల 
నమాజ్‌ చేస్తున్నప్పుడు ఉమ్మివస్తే రుమాలులోగాని, చేతిగుడ్డలోగాని ఉమ్మివేసి ఆ తర్వాత 


ఆ గుడ్డను రుద్దివేయాలి. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


78వ అధ్యాయం 


క 


835 


Gaal, 


గ? tes టైం లాటీ! | 54 > మ _ VA 
ye కష gts og లం "ts సమం 


sl త రోం 


(ట్రా తాం 


ఆటు షు gla Juats 


పాలకులు ప్రజలపట్ల మృదువుగా వ్యవహరించాలి. వారి శ్రేయాన్ని 
అభిలషించాలి, వారిని కరుణించాలి, వారిని మోసగించటం, 
వారిపట్ల కటువుగా వ్యవహరించటం, వారి ప్రయోజనాలను 
నిర్లక్షం చేయటం, వారిని ఉపేక్షించటం చేయకూడదు 


దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహి సెలవిచ్చాడు : 

“విశ్వాసులలో నిన్ను అనుసరించేవారిపట్ల 
మృదువుగా మెలగు.” (అష్‌ షుఅరా : 215) 
న్యాయం చెయ్యండి అనీ, ఉపకారం 
చెయ్యండి అనీ, బంధువుల హక్కులు నెర 
వేర్చండి అనీ అల్లాహ్‌ ఆజ్ఞాపిస్తున్నాడు. 
చెడునూ, అశ్లీలతనూ, అన్యాయాన్నీ, 
మితిమీరి ప్రవర్తించటాన్నీ నిషేధిస్తున్నాడు. 
ఆయన మీకు హితబోధ చేస్తున్నాడు, మీరు 


గుణపాఠం నేర్చుకోవాలని. (అన్‌ నహ్హ్‌ : 90) 


653. హజ్రత్‌ ఇబ్నె ఉమర్‌ (రజి) కథనం 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రబో 
ధించారు : మీలో ప్రతి మనిషీ ఓ 
బాధ్యతగల వ్యక్తి. మిమ్మల్నందరినీ 
తమ తమ బాధ్యతల గురించి (దేవుని 
సన్నిధిలో) ప్రశ్నించటం జరుగుతుంది. 
పాలకుడు (ప్రజా సంక్షేమానికి) 
బాధ్యుడు. అతన్ని తన బాధ్యత విష 


ghd i; యి Al JU 


sam శ 


Do: Aa) Ce హయ! 


రక 


ప్ర! 2 2b బు j& > ‘Jw JU, 
ర యత్తు య! య్ర్‌ gals తష; 
నయ ఆష్‌ ర 

LA: pall రా. 


Wl gs) es రా! ౮9 ఎగర 
న. వల Lee 
టం ప్ర లేకే యు par య్‌ 

యం య్‌ ప్రవ Jy ర euyi 

క్క యం ప్రక ల్వేశీయ lg gs 

qe? nay ల్లా తానీ త్రో గ 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


యమై ప్రశ్నించటం జరుగుతుంది. 
(సాధారణ) మనిషి తన పరివారానికి 
బాధ్యుడు. అతన్ని తన బాధ్యత (పరి 
వారాన్ని) గురించి అరం జరుగు 
తుంది. అలాగే ప్రీ కూడా తన భర్త 
ఇంటికి బాధ్యత pro ఆమె 
(కూడా) తన బాధ్యత విషయమై 
ప్రశ్నించబడుతుంది. సేవకుడు తన 
యజమాని సామ్ముకు బాధ్యుడు. 
అతడూ తన బాధ్యత గురించి ప్రశ్నించ 
' బడతాడు. కనుక మీలో ప్రతి ఒక్కడూ 
(తన కార్యక్షేత్రంలో) బాధ్యతగల వ్యక్తే, 
మీలో ప్రతి ఒక్కడూ తన బాధ్యత 
విషయమై ప్రశ్నించబడతాడు. 
(బుఖారీ - ముస్తిం) 


654. దైవప్రవక్త (సల్లం) ఈవిధంగా 
ప్రవచిస్తుండగా తాను విన్నానని హజ్రత్‌ 
అబూ యాలా మాఖిల్‌ బిన్‌ యసార్‌ 
(రజి) తెలియజేశారు: దేవుడు ఏ దాసుని 
కయినా ఒకరి తాలూకు పాలనా బాధ్య 
తలు అప్పగించగా అతను తన పాలితు 
లను మోసపుచ్చుతూ మరణిస్తే దేవుడు 
అతనికి స్వర్గాన్ని నిషేధిస్తాడు. 
(బుఖారీ - ముస్థిం) 


వేరొక ఉల్లేఖనంలో, “అతను వారి సంక్షే 
మాన్ని కోరుకుంటూ వారి హక్కుల్ని 
కాపాడకపోతే అతనికి స్వర్గ పరిమళం 
కూడా దక్కదు” అని ఉంది. 


ముస్లింలోని వేరొక ఉల్దేఖనంలో ఇలా 
ఉంది: ముస్లింల వ్యవహారాలకు 


836 


Ct, 


ed Je అలో య్‌ సయ్‌ Ess 
ల ల యు య ప్రత 9343 
. ఉం త్రయ (యం ప్రో 


చ్లా ఆపో pen య రం - 108 
ye 0 యా టే! ఇ బో 
Ge eb) dy జక స 050 
రత ఏ దృష ప్ర దప యో అ 
సు గప! «le hl [yee Y de) 
బే హీ ఫట స) వప ple 
pled Bly) py SN పోర hy 
ణ్‌ Cele! jy ఆ శో రడ 
యాలని లే టయ eed షల 
(సమ! సలు 


https://teluguislam.net 


హదీను కిరణాలు 


బాధ్యతవహించే పాలకుడు వారి సమ 
స్యల పరిష్కారం కోసం తగిన విధంగా 
శ్రమించకపోతే, వారి బాగును కోరుకోక 
పోతే అతను వారితోపాటు స్వర్గంలోకి 
ప్రవేశించలేడు.” 


CAE, 
అ” Wr 


(నహీవొ బుఖారీలోని ఆదేశాల ప్రకరణం, సవహీవా మున్లింలోని నాయకత్వ 


ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


ముస్లింల పాలనా వ్యవహారాలకు బాధ్యత వహించటమంటే మాటలు కాదు. ముస్లిం 
సమాజమన్న తర్వాత వారికి సవాలక్ష సమస్యలుండవచ్చు. ముస్టింలకు బాధ్యుడైన వ్యక్తి 
వాటి పరిష్కార మార్గాలను తెలుసుకోవటం కోసం కృషి చేయవలసి ఉంటుంది. అతను గనక 
ప్రజా సంక్షేమాన్ని కోరుకుంటూ, పూర్తి ఏకాగ్రతతో పనిచేయకపోతే దేవుని సన్నిధిలో నేరస్టుడిగా 
పరిగణించబడతాడు. తన పాలితులయిన ప్రజలు విశ్వాసం, సదాచరణల మూలంగా స్వర్గంలోకి 
ప్రవేశిస్తారు కాని తాను మాత్రం (బాధ్యతను మరచిన కారణంగా) ఆ భాగ్యానికి 
నోచుకోలేకపోతాడు. అందువల్ల ప్రజావ్యవహారాలకు బాధ్యత వహించే రాజులు, అధికారులు 
రాజ్య మదాంధకారంతో వ్యవహరించకుండా రేపు దైవసన్నిధిలో ఈ బాధ్యత నిర్వహణ గురించి 
ప్ర్నించబడుతుందనే భీతిభావంతో మసలుకోవాలి. ప్రజలకు సంపూర్ణ న్యాయాన్ని, 
సుఖశాంతులను అందజేయటానికి అన్నివిధాలా కృషిచేయాలి. 


655. హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా) 
. కథనం : దైవప్రవక్త (సల్లం) ఈ నా 
ఇంట్లో ఈ విధంగా ప్రార్థిస్తుండగా నేను 
విన్నాను : దేవా! ఎవరైనా నా అనుచర 
సమాజ వ్యవహారాలకు బాధ్యత 
వహించి, వారిని కష్టాల పాల్టేస్తే, నువ్వు 
కూడా అతన్ని కష్టాల పాల్టెయ్యి. మరెవ 
రయినా నా అనుచర సమాజ వ్యవహా 
రాలకు బాధ్యతవహించి, వారిపట్ల 
మృదువుగా మెలిగితే నువ్వు కూడా 
వారిపట్ల మృదువుగా వ్యవహరించు. 
(ముస్లిం) 


os! తం సన స. 100 
న ర ig 


ల్‌ cals Gib 4 pile, ర్‌ు es 
GG ఆత as gl vl హరా 
pl ly 


(సహీహ్‌ ముస్తింలోని నాయకత్వ ప్రకరణం) 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


656. హజ్రత్‌ అబూ హురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా 
తెలియజేశారు : ఇస్రాయీల్‌ జాతి రాజ్య 
వ్యవహారాలను దైవప్రవక్తలు నడిపే 
వారు. ఒక ప్రవక్త చనిపోగానే ఆయన 
స్థానంలో మరొక ప్రవక్త ఆయనకు 
వారసుడు అయ్యేవాడు. కాని నా 
తదనంతరం మాత్రం మరే దైవప్రవక్తా 
రాడు. కాకపోతే ఖలీఫాలు ఉంటారు, 
చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటారు. 


ఈ మాట విని అనుచరులు, “దైవ 
ప్రవక్తా! ఈ సందర్భంగా తమరు మాకిచ్చే 
ఆజ్ఞ ఎమిటి?” అని అడిగారు. దానికి 
ఆయున, “మొదటగా ప్రమాణం 
చేసినవారి ప్రమాణాన్ని పూర్తిచేయండి. 
ఆ తర్వాతగాని వేరొకరితో ప్రమాణం 
చేయండి. వారి హక్కుల్ని నెరవేర్చండి. 
మీ హక్కుల గురించి దేవుణ్ణి ప్రార్థిం 
చండి. (వారు గనక బాధ్యతా నిర్వహ 
ణలో నిర్లక్ష్యం వహిస్తే) దేవుడు ఎయే 
వ్యవహారాలకు వారిని బాధ్యులుగా 
చేశాడో ఆయా వ్యవహారాలను గురించి 
స్వయంగా దేవుడే వారిని నిలదీస్తాడు. 

(బుఖారీ - ముస్థీం) 


(నహీవ్‌ బుఖారీలోని దైవవ్రవక్తల ప్రకరణం, సహీహ్‌ 


(కరణం, 


ముఖ్యాంశాలు 


838 


Hie? 12 
Cay, 


యా dl po in gl రాం 107 
ONCE క్ల NPN 
ES ABU GEM ES har 
రవ VU క్రమ 
ర్వేం 6 సత రహ ఏడ ట్య 
లనీ! భు నం; “Jb 96 లగా 14! 
4! jr cgi యయ! ప లం 
AEE AS ard యట్టి! 
ale Gis 


మున్లింలోని నాయకత్వ 


స్వతహాగా రాజకీయాలు చెడ్డవేమీ కావు. అవి చెడ్డవయితే దైవప్రవక్తలు వాటిని 
నిర్వహించేవారే కాదు. దైవప్రవక్తలు రాజ్య వ్యవహారాలు నడిపేవారంటే అర్థం ప్రభుత్వ నిర్వహణ, 
ప్రజా సంక్షేమం మొదలగు రాజకీయ బాధ్యతలన్నీ దైవప్రవక్తలే చూసుకునేవారు. పూర్వకాలంలో 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 839 రా కాలూ 


ధార్మిక, ప్రాపంచిక వ్యవహారాలన్నీ మిళితమయి ఉండేవి. రెండింటినీ దైవప్రవక్తలే 
నిర్వహించేవారు. మన ప్రవక్త (సల్లం) తదనంతరం ఖ్యాతిగాంచిన నలుగురు ఖలీఫాల కాలంలో, 
ఆ తర్వాత కూడా చాలాకాలం వరకూ ఈ విధానమే అమల్లో ఉండంది. రాచరికపు వ్యవస్థలో 
ఒక రాజు తర్వాత అతని వారసులు రాజులుగా చెలామణి అయినట్లు ఇస్రాయీల్‌ జాతి 
ఆరంభకాలంలో ప్రభుత్వాన్ని నిర్వహించే ఒక దైవప్రవక్త చనిపోగానే ఆయన స్థానంలో మరొక 
దైవప్రవక్త ఆయనకు వారసుడిగా పరిపాలనా బాధ్యతలు చేపట్టేవారు. 


కాని అంతిమ ప్రవక్త ముహమ్మద్‌ (సల్లం)తో దైవప్రవక్తల పరంపర నిలిచిపోయింది. 
ఆయన తర్వాత ఇక మరే దైవప్రవక్తా ప్రభవించడు. కాకపోతే ఖలీఫాలు పరిపాలనా బాధ్యతలు 
నిర్వహిస్తారు. ఏకకాలంలో అనేకమంది అభ్యర్థులు ఖలీఫా పదవి కోసం ప్రాకులాడుతూ. 
దేశంలో రాజకీయ సంక్షోభం ఏర్పడినప్పుడు ప్రజలు మొట్టమొదటిసారిగా బైత్‌ (ప్రమాణం) 
ద్యారా ఎన్నుకున్న ఖలీఫాకే విధేయత చూపాలి, అతను అధికారంలో ఉండగా పాలనా 
వ్యవహారాల్లో వేరొకరి అడుగులకు మడుగులు ఒత్తడం అధర్మం అని దైవప్రవక్త (సల్లం) 
ప్రబోధించారు. 

ప్రభుత్వాధినేతల వల్ల జరిగే ప్రతి చిన్న లోపాన్నీ గోరంతను కొండంత చేసి ప్రచారం 
చేయటం, రాజ్యంలో అరాచకాన్ని సృష్టించి తిరుగుబాటు ధోరణులను అవలంబించటాన్ని 
ఇస్తామీయ షరీఅత్‌ విపరీతంగా గర్హిస్తుంది. అధికారులు పాలనా వ్యవహారాల్లో షరీఅత్‌ 
ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నంతకాలం ప్రజలు వారికి విధేయత చూపుతూ ఉండాలి. 
అంతేగాని ప్రతి చిన్న తప్పూకీ ప్రజలు తిరుగుబాటు బావుటా ఎగురవేస్తే ఒకవైపు ఇస్లామీయ 
రాజ్యవ్యవస్థ దెబ్బతినటంతోపాటు మరోవైపు ఈ వైఖరి ప్రజల విశ్వాసానికే గొడ్డలిపెట్టు 
అవుతుంది. 
657. ఒకసారి హజత్‌ ఆయిజ్‌ బిన్‌ 
అమ్‌ (రజి) ఉబైదుల్లాహ్‌ బిన్‌ జియాద్‌ 
దగ్గరికి వెళ్ళి, “చూడు నాయనా! “ప్రజల 
పట్ల వ్యవహరించే పాలకులు dss హాల లే గ్‌ శ్ర తి dw 


తోం Je uy Hb లాం - TY 


PET 


26 Al AE UG JES ce a 


లో 


అతి నీచులు” అని దైవప్రవక్త (సల్లం) కీ “దు! 300103 మ = ప్త 
ప్రవచిస్తుండగా నేను విన్నాను. కనుక le Gia. he రమ ల! 
నువ్వూ వారిలాగా అవకుండా జాగ్రత్త 
పడు! అని ఉపదేశించారు. (ముస్తీం) 


ముఖ్యాంశాలు 


ఈ హదీసులో 'హుతమా' అనే పదం వాడబడింది. హుతమా అంటే పశువుల్ని విపరీతంగా 
కొట్టిబాధించే కాపరులు అని అర్థం. ప్రజల హక్కులను కాలరాస్తూ, నిర్దాక్షిణ్యంగా హింసిస్తూ 


https://teluguislam.net 


. CIS ty కలీ 10౯ 
వాదీను కిరణాలు 840 కక కాలూ 


వారిమీద దారుణంగా అన్యాయానికి ఒడిగట్టే పాలకులను ఇక్కడ పశువుల పట్ల నిర్జాక్షిణ్యంగా 
ప్రవర్తించే కాపరులతో పోల్చటం జరిగింది. 

658. ఒకసారి హజ్రత్‌ అబూ మర్యమ్‌ డు! గో ual రాం - TOA 

అజ్జీ (రజి) దైవప్రవక్త (సల్లం) ఈవిధంగా ఎ! ల. పంప Jb al cae Al స్పా 
ప్రవచిస్తుండగా తాను విన్నానని 
ముఆవియా (రజి)కు ఉపదేశిస్తూ 

అ asl టీ! స్వ 

చెప్పారు : దేవుడు ఎవరినయినా ae oe ఆ 
ముస్లింల కొన్ని వ్యవహారాలకు (గం యు గ రక చమక 
అధికారిగా నియమించినప్పుడు అతను ee బత cls, త్తూణాఘ్పున తే! దహ! 
వారి అవసరాలకు, అక్కరలకు, పేదరికా జఫ ఆక డు ప్పుడు ప్రమ (టల! 
నికి మధ్య అడ్డుగా నిలిస్తే (వారి అవసరా షష) 61 బీ Sl! 
లను తీర్చకపోతే) ప్రళయదినాన దేవుడు 
కూడా అతని అవసరాలకు అక్కరలకు, 
పేదరికానికి అడ్డుగా ఉంటాడు. 


హజ్రత్‌ ముఆవియా (రజి) (ఈ హదీసు 

విన్న తరువాత) ప్రజల అవనరాల 

గురించి తెలుసుకోవటానికి ఒక వ్యక్తిని 
నియమించారు. 

(అబూ దావూద్‌, తిర్మిజీ) 


యప కక 40 ఏ యాట ఏ కక 


(నుననె అబూదావూద్‌లోని పన్నుల వ్రకరణం, నుననె తిర్మిజీలోని ఆదేశాల 
అధ్యాయం, 


ముఖ్యాంశాలు 

ఆటంకంగా పరిణమించటమంటే బాధిత ప్రజల్ని తమ దగ్గరికి రానీయకుండా అడ్డుకోవ 
టమని అర్థం. ప్రజల కష్టనష్టాలను గురించి తెలుసుకోకుండా, తెలియపరిచేవారినీ 
దరిచేరనీయకుండా నిర్దాక్షిణ్యంగా అణచివేసే నిరంకుశ ప్రభువులను ప్రళయదినాన దేవుడు 
తన కారుణ్యఛాయలకు బహుదూరంలో ఉంచుతాడు. వారిని అస్సలు పట్టించుకోడు. ఆ 
రోజు వారు కరుణామయుని సన్నిధికి వెళ్ళి తమ గోడుని వినిపించుకోవాలని ఎంతగానో 
అభిలషిస్తారు కాని వారికా భాగ్యం లభించదు. 


——— 


https ://teluguislam.net 


వాదీను కిరణాలు 


79వ అధ్యాయం 


841 


Gatch, 


లు! Jig LG va 
న్యాయశీలుడైన పరిపాలకుడు 


దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ సెలవిచ్చాడు : 
“న్యాయం చెయ్యండి అనీ, ఉపకారం 
చెయ్యండి అనీ, బంధువుల హక్కులు నెర 
_ వేర్చండి అనీ అల్లాహ్‌ ఆజ్ఞాపిస్తున్నాడు.” 
(అన్‌ నహ్ల్‌ : 90) 
“న్యాయం చేయండి, ఎందుకంటే అల్లాహ్‌ 
ss చేసేవారిని ప్రేమిస్తాడు.” 
(అల్‌ హుజురాత్‌ : 9) 


659. హజత్‌ అబూ హురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా 
తెలియజేశారు : దేవుని నీడ తప్ప మరె 
లాంటి నీడ కనిపించని (ప్రళయ) దినాన 
దేవుడు ఏడుగురు వ్యక్తుల్ని తన 
(కారుణ్య) నీడలో ఉంచుతాడు. ఆ 
ఏడుగురు : (1) న్యాయంగా పాలించిన 
పరిపాలకుడు (2) తన యవ్వనాన్ని 
దైవారాధనలో గడిపిన యువకుడు (3) 
మనసంతా మస్టిద్‌లోనే ఉండే వ్యక్తి (4) 
కేవలం దైవప్ర ప్రసన్నత కోసం పరస్పరం 
గ్రుమించుకునే ఇద్దరు వ్యక్తులు 
(అలాగే), దైవప్రసన్నత ప్రాతిపదికగా 
పరస్పరం విడిపోయేవారు (5) అందం, 
అంతస్టూ కలిగివున్న స్త్రీ చెడుకార్యానికి 

లిస్తే తాను దేవునికి భయపడుతున్నా 
నంటూ ఆమె కోరికను నిరాకరించిన 
వ్యక్తి (6) కుడిచేత్తో చేసింది ఎడమచేతికి 


CR I 


HR స! ( రశ ఏ ‘yw df WU 
అత్వ .[%* వాన] ¢ త్ర లమ్మో 
కర్తుం! EE స షమ > su 

A il dl) 


టీ! లట పలాల గీ రాం = 108 

ఏ ము నల జక సయ! సం టూ 
«db fu] : tls శ dey py db 
253 cy dl పదు ఫ్ర ర శక 
Cs త్ర మూర యు ఫు 
ale GS; dle Ll wl బత 
(షప దక ద ఫట డ్‌ J 
త్రము కట్‌ ఫ్ర; alr తయ! శ J 
ఏదు న స్‌ హ్‌ డస (సమ 
టయ షే! 3 కా శద డట 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


కూడా తెలియనంత గోప్యంగా దానాలు 
చేసిన వ్యక్తి (7) ఏకాంతంలో దేవుణ్ణి 
జ్ఞాపకం చేసుకొని (ఆయన భీతితో) 
కన్నీరు కార్చిన వ్యక్తి. (బుఖారీ - ముస్లిం) 


660. హజ్రత్‌ అబ్బుల్లాహ్‌ బిన్‌ అమ్‌ బిన్‌ 
ఆస్‌ (రజి) కథనం ప్రకారం దైవప్రవక్త 
(సల్లం) ఇలా ప్రవచించారు : (ఇహ 
లోకంలో) న్యాయానికి కట్టుబడి ఉండే 
వారు దేవుని సన్నిధిలో వెలుగుతో 
నిండిన వేదికలపై ఉంటారు. న్యాయా 
నికి కట్టుబడి ఉండేవారంటే తమ స్వంత 
విషయాల్లో, కుటుంబం, ఇతర బాధ్య 
తల విషయంలో న్యాయంగా వ్యవహ 
రించేవారని అర్థం. (ముస్తీం) 


842 


ప్రయ 


oy లాటే! he ద్రాం - గగ 

అయ ఫలా టూ dl 5) లోలో! 

త! షమ ప్రయాంతి! bp కోక వలం 
చేల గ్‌. 

తో లూసో os వో ట్ర హా Gs 


plas tly) uy; Us EE సటయా 


(సహీహ్‌ ముస్తింలోని పదవుల ప్రకరణం) 


661. దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా 
చెబుతుండగా తాను విన్నానని హజ్రత్‌ 
జెఫ్‌ బిన్‌ మాలిక్‌ (రజి) తెలియజేశారు: 
మీ పాలకుల్లో మీరు అభిమానించేవారు, 
మిమ్మల్ని అభిమానించేవారు, మీరు 
శ్రేయం కోరి ప్రార్థించేవారు, మీ శ్రేయం 
కోరి ప్రార్థించేవారు అత్యుత్తమ పాల 
కులు. ఇంకా మీ పాలకుల్లో మీరు 
అసహ్యించుకునేవారు, మిమ్మల్ని 
అసహ్యించుకునేవారు, మీరు ఛీత్కరిం 
చుకునేవారు, మిమ్మల్ని ఛీత్కరించు 
కునేవారే అత్యంత హీనులైన పాలకులు. 


సస ర హే! as s Ls రక 
ప య bys 4 పృ 


య హీ! నప! 50525 య 
యము మో 6 స్తు 
PERE: వ a ర్పమ ర యే :06 
స ఏయి! సమ్మ ste స లేం 


https://teluguislam.net 


వాదీను కిరణాలు య రా కారా 


హజత్‌ బౌఫ్‌ బిన్‌ మాలిక్‌ ఇలా అంటు pie ‘13 (యు! సమ డత! UG 
న్నారు : రెండో మాట విని మేము posh gle పయ ‘Jy 
సందేహపడుతూ, “దైవప్రవక్తా! మరి - 

మేము అలాంటి పాలకులతో ప్రమా 

ణాన్ని భగ్నం చేసి వారిపై తిరుగుబాటు 

చేయకూడదా?” అని అడిగాం. దాని 

కాయన “లేదు, వారు మీ మధ్య నమాజ్‌ 

స్థాపించేవారుగా ఉన్నంతవరకూ (అలా 

చేయకండి), వారు మీమధ్య నమాజ్‌ 

స్థాపించేవారుగా ఉన్నంత వరకూ” అని 

అన్నారు. (ముస్లిం/ 

(సహీహ్‌ ముస్తింలోని నాయకత్వ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


ఈ హదీసులో మంచి, చెడు - రెండు రకాల పరిపాలకుల గురించీ చెప్పటం జరిగింది. 
కొందరు పరిపాలకులు ప్రజల సంక్షేమాన్ని, శ్రేయాన్ని కోరుకుంటూ వారికి న్యాయవంతమైన 
పరిపాలనను అందజేయటానికి కృషిచేస్తారు. అలాంటి వరిపాలకులు అత్యుత్తమ 
పరిపాలకులుగా ఖ్యాతిగడిస్తారు. ప్రజలు తమ అభిమాన ప్రభువులు, పాలకుల క్షేమం, శ్రేయాల 
కోసం దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు. ఆ సచ్చీలురైన పాలకులు కూడా తమ ప్రజల బాగుకోసం 
ప్రార్థిస్తూ ఉంటారు. ఆ విధంగా వారి రాజ్యం మూడు పూవులు ఆరుకాయలుగా సుఖసంతోషా 
లతో, శాంతి సామనస్యాలతో వర్థిల్లుతూ ఉంటుంది. . 


మరోవైపు పాలకుల్లో కొందరు నీచులు, స్వార్థపరులు కూడా ఉంటారు. వారు నిత్యం 
తమ అధికారాన్ని, తమ వ్యక్తిగత ప్రయోజనాలను కాపాడుకోవటానికి మాత్రమే కృషి చేస్తుంటారు. 
ప్రజలకు న్యాయవంతమైన పరిపాలనను అందజేయాలనిగాని, వారి సమస్యలను పరిష్కరిం 
చాలనిగాని వారికి ఎమాత్రం ఆసక్తి ఉండదు. తత్కారణంగా ప్రజలు వారిని బహిరంగంగా 
కాకపోయినా లోలోన అయినా దూషిస్తారు. చరిత్రలో వారికి దుష్ట పరిపాలకులనే ముద్ర 
పడిపోతుంది. 


ఈ హదీసు ద్వారా బోధపడే మరో ముఖ్య విషయం ఏమిటంటే పరిపాలకులు 
బహిరంగంగా దైవతిరస్కారానికి పాల్పడుతూ, ఇస్లామీయ గౌరవ చిహ్నాలను అవమాన 
పరచనంతవరకూ, నమాజ్‌ను స్థాపిస్తూ ఉన్నంతవరకూ - వారు దౌర్జన్యానికి పాల్పడేవారయినా 
సరే - ప్రజలు వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయరాదు. ఎందుకంటే చీటికి మాటికీ 
తిరుగుబాట్లు చేయటం వల్ల లాభంకన్నా నష్టమే ఎక్కువ జరుగుతుంది. 


https://teluguislam.net 


హదీసు కిరణాలు 844 


662. దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా 
ప్రవచిస్తుండగా తాను విన్నానని హజ్రత్‌ 
ఇయాజ్‌ బిన్‌ హిమార్‌ (రజి) తెలియ 
జేశారు : “ముగ్గురు స్వర్గవాసులవుతారు. 
(ఒకడు:) న్యాయంగా పరిపాలించే, 
సదాచరణచేసే భాగ్యం కలిగివున్న రాజు 
(రెండోవాడు:) బంధువులు, ముస్లింల 
విషయంలో దయామయుడు, జాలి 
గుండె కలిగిన మనిషి. (మూడోవాడు:) 
అవసరాల్లో ఉండికూడా అడుక్కోని 
ఆత్మాభిమాని. (ముస్తిం) 


Gaia, 


మ్ల ఎ 05 దయ లత మర్యు 
Ry క 


పటి ము! ఎ లక 
యే! త్త (జా జు er hi 


సా 
జీ కకం న 


చడ his, యడ జ్‌ ద్దు ల 
phe పై he ఏ 


(సహీహ్‌ ముస్థీంలోని న్వర్గనుఖాల ప్రకరణం) 


https://teluguislam .net 


వాదీను కిరణాలు 845 రక కాలూ 


80వ అధ్యాయం 


25 హా యంపి క. ట్‌ 


థర్మసమ్మతయమైన an పాలకులకు ‘em 
చూపటం విధి, అధర్మ విషయాల్లో వారికి విధేయత 
చూపటం నిషిద్ధం 
దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ సెలవిచ్చాడు : యథ sah GE Ep ‘yw al Ju 
“విశ్వసించిన ప్రజలారా! విధేయత చూపండి గ్‌ గ గ్య 
అల్లాహ్‌కు, విధేయత చూపండి (ప్రవక్తకు, 45 ల ల్‌ నత్త స జో 


మీలో అధికారం అప్పగించబడిన పెద్దలకు.” 
(అన్‌ నిసా : 59) 


వివరణ : 

పై దివ్య ఖుర్‌ఆన్‌ సూక్తిని నిశితంగా పరిశీలిస్తే మనకు ఒక విషయం బోధపడుతుంది. 
అల్లాహ్‌కు, ప్రవక్తకు అనే ముందు విధేయత చూపండి అనే పదం వాడబడిందిగాని అధికారం 
అప్పగించబడిన పెద్దలకు అనేమాట ముందు మాత్రం ఆ పదం వాడబడలేదు. ఇందులోని 
మర్మం ఏమిటంటే దేవునికి, దైవప్రవక్తకు - మరో మాటలో చెప్పాలంటే దైవగ్రంథానికి, దైవప్రవక్త - 
దివ్య వచనాలకు ఎట్టిపరిస్థితుల్లోనయినా తప్పనిసరిగా విధేయత చూపవలసి ఉంటుంది. 
కాని పరిపాలకులకు చూపవలసిన విధేయత అలాంటిది కాదు. ఖుర్‌ఆన్‌, హదీసుల బోధనలకు. 
అనుగుణంగా ఉండే పరిపాలకుల ఆదేశాలను తప్పకుండా పాటించాలి. కాని అందుకు 
విరుద్ధంగా ఉండే ఆదేశాల్ని మాత్రం తప్పకుండా త్రోసిపుచ్చాలి. 
663. హజ్రత్‌ అబ్బుల్లాహ్‌ బిన్‌ ఉమర్‌ ఊఉ 5 3 రాజీ తాం = 1 
(రజి) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) బ్ర! er) ‘JU ప్త ళ్‌ ల టు 
ఇలా ప్రవచించారు : ముస్తిం అయిన క న 

ల (క esl bs Sh; a 

(వతి వ్యక్తి తనకు ఇష్టమున్నా 
లేకపోయినాసరే (తమ నాయకుడు) 
చెప్పే మాటను వినాలి. (అతని ఆజ్ఞను) 


(మప! 


https://teluguislam.net 


లం రంభ Rea 
వాదీను కిరణాలు 846 Calais 


శిరసావహించాలి - పావకార్యానికి ఆము AIP Earn pH Sly} 
పాల్పడమని అతడు ఆజ్ఞాపిస్తే తప్ప. Je Ga hb Yj 


ఒకవేళ (నాయకుడు స్వయంగా) పాప 
కార్యానికి పాల్పడమని ఆజ్ఞాపిస్తే 
మాత్రం దాన్ని శిరసావహించకూడదు. 

(బుఖారీ - మున్లిం 


(సహీహ్‌ బుఖారీలోని ఆదేశాల ప్రకరణం, నహీహ్‌ ముస్తింలోని నాయకళత్త 
(ప్రకరణం, 


ముఖ్యాంశాలు 
ముస్లింలు తమ నాయకులకు ఎంతవరకు విధేయత చూపాలో, ఏ విషయాల్లో వారిని 
అనుసరించాలో మరే విషయాల్లో వారితో విభేదించాలో నిర్ణయించటం జరిగింది. కనుక ముస్లిం 
పాలకులు దేవుడు, దైవప్రవక్త బోధనలు, ఇస్తామీయ షరీఅత్‌ ఆదేశాల పరిధిలో 
మసలుకోవటంలోనే తమ గౌరవం ఇమిడి ఉందని గ్రహించాలి. అలాగాకుండా హద్దుమీరి 
ప్రవర్తిస్తే పరలోక శిక్షతోపాటు ఇహలోకంలోనూ ఎన్నో అవమానాలకు గురికావలసి వస్తుంది. 


664. హజ్రత్‌ ఇబ్నె ఉమర్‌గారే చేసిన య ఏ ప్‌ 06 పు 11! 
కథనం : మేము దైవప్రవక్త (సల్లం)తో Js i Ul; ఆ! ల త్త శ! స. 
“వింటాము, శిరసావహిస్తాము' అని desu: 


౮ J 
ప్రమాణం చేసినప్పుడు ఆయన మాతో 
“మీ శక్తిమేరకే” అని చెపే ప్పేవారు. 
(బుఖారీ - ముస్థీం) 
(నహీవా బుఖారీలోని ఆదేశాల ప్రకరణం, సనహీవ్‌ొ మున్లింలోని నాయకత్వ 
(పకరణం) 
ముఖ్యాంశాలు 


ముస్థిం పాలకులు జారీచేసే ఆజ్ఞలు ఇస్లామీయ షరీఅత్‌కు అనుగుణంగా 
ఉండటంతోపాటు ప్రజల శక్తిసామర్థ్యాలకు మించనివిగా ఉండటం కూడా చాలా అవసరం. 
అలా కొని పరిస్థితుల్లో ప్రజలు వాటిని శిరసావహించకపోయినా తప్పులేదు. పాలకులు ప్రజలు 
మోయలేని భారాన్ని వారిపై మోపి వారి సహనాన్ని పరీక్షించే చర్యలకు పాల్పడకూడదు. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 847 Cab, 


665. దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా జజ లట sy Vo 
ప్రవచిస్తుండగా తాను విన్నానని హజ్రత్‌ bal ల సిబి లస హక తర్క 
ఇబ్బె ఉమర్‌ (రజి) తెలియజేశారు: (ర ఆం పద్య పన dU 
Hee విషయాల్లో తమ గే న. హా నం 
నాయకుని) విధేయత నుండి మడమ. డర ని సమో డో ర ఆఆ 
త్రిప్పుకునే వ్యక్తి ప్రళయదినాన దేవుణ్ణి రరి:లీ కరు తం లా గుం 
కలుసుకున్నప్పుడు అతని దగ్గర డస ట్‌ యము ర్రీట 33 ద 
ఎలాంటి ఆధారమూ ఉండదు. తన pl! [క (స్ప!) రా 
మెడలో ఎవరి ప్రమాణమూ లేని స్థితిలో 

మరణించేవ్యక్తి అజ్ఞానకాలపు చావు 

చస్తాడు. (ముస్లిం) 


ముస్టింలోని వేరొక ఉల్లేఖనంలో ఇలా 
ఉంది : (ముస్లింల) సామూహిక వ్యవస్థ 
నుండి వైదొలగి మరణించేవ్యక్తి అజ్ఞాన 
కాలపు చావు చస్తాడు. (సహీహ్‌ ముస్లిం 
లోని నాయకత్వ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


ముస్లింలు తమ పాలకులకు తప్పనిసరిగా విధేయత చూపాలని, వారి విధేయతను 
ధిక్కరిస్తే మొత్తం ధర్మాన్నే ధిక్కరించినట్లవుతుందని ఈ హదీసుద్వారా కూడా బోధపడుతోంది. 
పాలకులకు అవిధేయులుగా ఉండి మరణించటాన్ని అజ్ఞానకాలపు చావు అని ఎందుకు 
అనబడిందంటే - ఇస్లాంకు పూర్వం అజ్ఞానకాలంలో ఒకే నాయకుణ్ణి అనుసరించాలనే నియమం 
ఉండేది కాదు. పైగా దాన్ని వారు ఎంతో అవమానకరంగా భావించేవారు. ఇస్తాం ధర్మం ఆ 
అస్తవ్యస్త వ్యవస్థను నిర్మూలించి నియమబద్ధమైన ఓ వినూత్న సమాజాన్ని స్థాపించింది. ప్రజలు 
తమ నాయకులకు తప్పకుండా విధేయత చూపాలని నొక్కివక్కాణించింది. 

పె హదీసులో పరిపాలకుడు అంటే ముసింల సామూహిక వ్యవస్థకు అధికారికంగా 


ఎన్నికయిన నాయకుడని అర్థం. అంతేగాని ముస్లిం సమాజంలోని చిట్టిపొట్టి సంస్థలు, సంఘాల 
నాయకులని దాని అర్థం ఎంతమాత్రం కాదు. ఎందుకంటే వారు అధికారికంగా 
ఎన్నుకోబడినవారు కారు. వారికి అవిధేయత కనబరిస్తే దేశ సమగ్రతకు భంగం వాటిల్లుతుందని 
గాని, ముస్లింల సామూహిక వ్యవస్థకు విఘాతం కలుగుతుందని గాని భయం ఉండదు. 
అంచేత వారిపట్ల అవిధేయతను కనబరచటాన్ని దైవతిరస్కారం, ధర్మభష్టతల అంతటి నేరంగా 


పరిగణించలేము. హదీసులో నాయకుని పట్ల అవిధేయత కనబరచటాన్ని దైవతిరస్కారంతో 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 848 రా కాలూ 


సమానంగా చెప్పబడింది. దీనిద్వారా నాయకుడంటే ముస్లింల సామూహిక వ్యవస్థకు అధికారి 
కంగా ఎన్నుకోబడిన నాయకుడని అవగతమవుతుంది. అయితే ఇతర చిన్న చిన్న సంస్థల, 
సంఘాల నాయకుల్ని ఆయా సంస్థల సభ్యులు, కార్యకర్తలు గౌరవించాలి. షరీఅత్‌కు 
అనుగుణమైన విషయాల్లో తప్పనిసరిగా వారికి విధేయత చూపాలి. లేకపోతే సమాజంలోని ఏ 
సంస్థా, ఎ సంఘమూ నిలకడగా ఉండజాలదు. అయితే ఇలాంటి సంఘాల నుండి వైదొలగి 
పోవటం లేదా వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయటం దైవధిక్కారమంతటి ఘోరమైన 
నేరం మాత్రం కాదు. 


666. హజత్‌ అనస్‌ (రజి) కథనం 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రబో (| షం వం 
సక న 1). | “JG JUG 
ధించారు : (నాయకుల మాట) వినండి, = ss వక, న! ౮3-5 ౮ 
వారికి విధేయత చూపండి. నేరేడు mun me ర్త యై 
పండులాంటి తల గల ఒక నీగ్రోజాతి న య జ్‌ (ere p Aa క 
బానిస మీకు నాయకునిగా నియమించ eu 
అల్లి “ఆతం 
బడినా సరే! (బుఖారీ, 


యం తీ! హ్రాం ల్లో! ప్రత్త TU 


ల్‌ 


(సహిహ్‌ బుఖారీలోని అజాన్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

నేరేడుపండు లాంటి తలగల వాడంటే చిన్న తలకాయతో వికృతంగా కనిపించే మనిషి 
అని అర్థం. చిన్న తలకాయ, నల్లని శరీర వర్ణం, దానికితోడు బానిసత్వం - ఇన్ని అవలక్షణాలున్న 
మనిషిని సాధారణంగా ఎవరూ గౌరవదృష్టితో చూడరు. కాని అలాంటి వ్యక్తి అయినాసరే; తన 
దైవభక్తి, ధర్మపరాయణత, బుద్ధికుశలతల ప్రాతిపదికపై నాయకునిగా నియమించబడితే 
ముస్లింలు అతనికి కూడా విధేయత చూపాలని పై హదీసు నొక్కివక్కాణిస్తోంది. 


667. హజ్రత్‌ అబూ హురైరా (రజి) శ; రో హు Gl of - TW 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా ; co వ. రడి JG ల టూ 
ప్రబోధించారు:కలిమిలోనూ, లేమి 23 క 1! ; 
లోనూ, సంతోష సమయాల్లోనూ విచార ల్‌ ల, తో యం ల 
వేళల్లోనూ (పాలకులు) నీకన్నా ఇతరు ఏ తధు భం యహ త్రయ 
లకు ప్రాధాన్యతనిచ్చినప్పుడు కూడా లో 
(వారి మాట) వినటం, శిరసా వహిం 

చటం నీ విధి. (మునస్తిం) 


(సహీహ్‌ ముస్తింలోని నాయకత్తు ప్రకరణం) 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


ముఖ్యాంశాలు 


ర గ 


జాతీయ ప్రయోజనాల నిమిత్తం పరిపాలకుల ఆజ్ఞల్ని శిరసావహించటం చాలా 
అవసరం. అందుకే ప్రజలు వ్యక్తిగత ప్రయోజనాలకు బదులు జాతీయ ప్రయోజనాలను 
దృష్టిలో పెట్టుకొని సర్వకాల, సర్వావస్థల్లో నాయకులకు విధేయత చూపుతూ ఉండాలి. వారు 
షరీఅత్‌ హద్దులకు లోబడి ఉన్నంతవరకూ వారి ఆజ్ఞల్ని శిరసావహిస్తూనే ఉండాలి. 


668. హజ్రత్‌ అబ్దుల్లాహ్‌ బిన్‌ అమ్‌ 
(రజి) కథనం : ఒకసారి మేము దైవప్రవక్త 
(సల్లం) వెంట ప్రయాణిస్తూ ఒకచోట 
మజిలీ చేశాము. అప్పుడు మాలో కొంత 
మంది తమ గుడారాలు చక్కబెట్టుకో 
సాగారు. మరికొంతమంది విలువిద్యల 
ప్రదర్శనలు జరుపుకోసాగారు. ఇంకొంత 
మంది పశువుల బాగోగులు చూడ 
టంలో నిమగ్నులై ఉన్నారు. అంతలో 
దైవప్రవక్త (సల్లం) గారి ప్రకటనకర్త 
“నమాజ్‌ మొదలుకాబోతోంది' అని 
ప్రకటించాడు. 


ఆ ప్రకటన విని మేమంతా దైవప్రవక్త 
(సల్లం) దగ్గరికి చెరుకున్నాం. అప్పు 
డాయన మమ్మల్ని ఉద్దేశ్యించి ఇలా 
బోధించారు : “నాకు పూర్వం వచ్చిన 
ప్రతి ప్రవక్తపై తన అనుచర సమాజాన్ని 
తాను వారికోసం శ్రేయోదాయకమైన 
ఆచరణలుగా భావించేవాటి వైపునకు 
నడిపించటం, తాను వారి పాలిట హాని 
కరమయిన ఆచరణలుగా భావించేవాటి 
నుండి హెచ్చరించటం విధిగా ఉండేది. 
ఇకపోతే మీ ఈ సమాజ శ్రేయం దాని 
తొల్లాలి (కాలం)లో ఉంది. దాని 
ఆఖరిలో పరీక్రలుంటాయి. మీరు 
అసహ్యించుకునే పనులు జరుగు 


ట్రం దూ ర్ల తీ! మ ద్ర - 111A 

తో పసం బప JG Ups il 
అయ ద్ర ర పదవ NOS i 
ఏ వ తతర టు య్య పడ్డ 
డు! : స్త వ గ్ర రు తమ 
లయ జ్రేక త 9525 Jit Fe 
Sl als UGS రత శత బ్ర సయ్య నే, 
య్‌ aes J 
J bee ఏ య తే యం ౪ 
న Us డూ Gl gp యళ 
ఉప ధక హి క్మ్‌ py TOL 
sia : రదిదో రేకు మవ క Lay 
రేడు హు క్యు చెటు టి 


తా లోకి ల్‌ 


ర్‌ం త శ్రవ ప cola sla: Tn] 
383 జ st x (వీ! లై 
లాటీ! J అధు Nl (వ At bey 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 850 


తాయి. ఎన్నో ఉపద్రవాలు తలెత్తు 
తాయి. ఒక ఉపద్రవం మరో ఉప 
ద్రవాన్ని చిన్నదిగా చేసేస్తుంది. (తలెత్తే 
ప్రతి ఉపద్రవం తనకంటే ముందు 
వచ్చిన ఉపద్రవం కన్నా భయంకరంగా 
ఉంటుంది). ఒక ఉపద్రవం ఎదుర 
వటం చూసి విశ్వాసి, తనను నాశనం 
చేసే ఉపద్రవం అదేననుకుంటాడు. 
కాని అంతలో అది దూరమయిపోయి 
మరో ఉపద్రవం తలెత్తుతుంది. దాన్ని 
చూసి విశ్వాసి అన్నిటికన్నా పెద్ద 
ఉపద్రవం అదేననుకుంటాడు. 

“ఎవరయితే నరకాగ్ని నుండి రక్షించబడి 
స్వర్గానికి పంపబడాలనుకుంటున్నాడో 
అతనికి తాను దేవుణ్ణి, అంతిమదినాన్ని 
విశ్వసిస్తూ ఉన్న తరుణంలో మరణం 
సంభవించాలి. ఇంకా అతను తన పట్ట, 
ఉత్తమ వ్యవహారం జరగాలని కోరుకుం 
టున్నట్లుగానే ప్రజలపట్ల కూడా ఉత్త 
మంగా వ్యవహరిస్తూ ఉండాలి. ఎవ 
రయినా ఏ నాయకునితోనయినా 
ప్రమాణం చేసి అతనికి తన హస్తం, 
హృదయాల ఫలాన్ని అందజేస్తే (అంటే 
మనసులో ఆ ప్రమాణాన్ని నెరవేర్చాలని 
గట్టిగా నిశ్చయించుకుంటే) అతను తన 
నాయకునికి వీలైనంతగా విధేయత 
చూపాలి. ఆ తర్యాత వేరే వ్యక్తి ఎవ 
రయినా అతన్ని లోబరుచుకోవాలనే 
ఉద్దేశ్యంతో అతనితో కొట్లాడితే ఆ వ్యక్తి 
తలను నరికివేయండి.” (ముస్తిం) 


RIAD 


bu gt bs AEE ధు టీ! 
ఉర్‌ ప్రో cdg యా EtG 
పడ్డం bp యు! ద్ర ర] పము 
స య. టో! ర 15400 
ge అతో రడ టే ము 
తయ వ్‌ ప భమ!) అయో 
gi తంట! ga : లేయా banal 
Gr ids, Uy చు ౮ 
dass Gan a igh lay Gay 
cy శ వీ lw UG phos Us ig 
తయన వదల వలలు. J 
Jd Gh ys Va త్త! 

Lak yay 


(సహీహ్‌ మున్లింలోని నాయకత్వ ప్రకరణం) 


https://teluguislam.net 


ళా 


వాదీను కిరణాలు 851 CAINE, 


ముఖ్యాంశాలు 

తొల్గొలి కాలమంటే దైవప్రవక్త సహచరులు, వారి అనుచరులైన తాబయీన్లు, వారి 
అనుచరులైన తబేతాబయీన్ల జీవిత కాలమన్నమాట. అదే వేరొక హదీసులో 'ఖైరుల్‌ ఖురూన్‌' 
(అత్యుత్తమకాలం)గా చెప్పబడింది. ఆ కాలం, దాని తర్వాత వచ్చిన కాలాలన్నిటికన్నా శ్రేష్టమయి 
నదిగా, శుభకరమైనదిగా వర్ధిల్లింది. ఆ తర్వాత కాలగమనంలో ఎన్నో మార్పులు వచ్చాయి. 
ఎన్నో ఉపద్రవాలు తలెత్తాయి. ఆ విధంగా ముస్లిం సమాజం సయితం చెడులకు, నీతి 
బాహ్యతలకు ఆలవాలమయిపోయింది. 

ఉపద్రవాలు తలెత్తుతాయని ముందే చెప్పటంలోని ఉద్దేశ్యం సమాజాన్ని జాగరూక 
పరచటం, చెడుల నుండి హెచ్చరించటం, ప్రజల్ని ఉపద్రవాల పట్ల అప్రమత్తం చేయటం. 
అందుకే ఆ ఉపద్రవాల నుండి మనుషులు తమల్ని తాము కాపాడుకునే మార్గాన్ని కూడా 
సూచించటం జరిగింది. దేవునిపై, అంతిమ దినంపై మొక్కవోని విశ్వాసంతో ప్రజల పట్ల 
ఉత్తమంగా వ్యవహరిస్తూమంచి నడవడికను కలిగివుంటే ఆ ఉపద్రవాల వల్ల మనిషికి ఎలాంటి 
హాని జరగదని చెప్పబడింది. 

ప్రళయ సమిపకాలంలో నాయకుల్లో పదవీ వ్యామోహం పెచ్చరిల్లుతుందని కూడా 
ఈ హదీసు సూచిస్తోంది. అలాంటి పరిస్థితుల్లో ప్రజలందరూ మొట్టమొదటి నాయకునికే 
విధేయత చూపాలి. అతనితో కలిసి తిరుగుబాటుదారుల పీచమణచివేయాలి. వ్యతిరేకవాదుల 
కుంపట్లను కూల్చివేయాలి. అప్పుడే ఇస్లామీయ రాజ్యవ్యవస్థ పటిష్టంగా ఉండగల్గుతుంది. 
669. హజ్రత్‌ అబూ హునైదా వాయిల్‌ 
బిన్‌ హుజ్ర్‌ (రజి) కథనం : ఒకసారి 
సలమా బిన్‌ యజీడ్‌ జూఫీ (రజి) దైవ 
ప్రవక్త (సల్లం)ను అడిగారు: “దైవప్రవక్తా! 
ఒకవేళ కొంతమంది (చెడ్డ) పరిపాల eet సప యయ రపు ఫ్‌ 
కులు మాపై నియమింపబడి కేవలం , 
తమ హక్కుల గురించి మమ్మల్ని 
డిమాండ్‌ చేస్తూ, మా హక్కుల్ని కాల 
రాస్తుంటే అప్పుడు మేము ఏం చేయాలో 
చెబుతారా?” అని. దానికి దైవప్రవక్త 
(సల్లం) మొదటిసారి తలత్రిప్పుకున్నారు. 
(ఎ సమాధానం చెప్పలేదు). సలమా 


ogo 2 గడా పజ తో రాం - 114 


ae el” తమ st ల gen il 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 852 CE, 


మళ్ళీ అదేమాట అడిగారు. అప్పుడు యు య్‌ tbls ach స్త dl 
దైవప్రవక్త (సల్లం) సమాధానమిస్తూ, , DT మల Ea rm 
(కాముకులు వాట వినండి వంక లా ర ౫ 
విధేయత చూపండి. వారి బాధ్యతల ల 
భారాన్ని వారు మోస్తారు. మీ బాధ్యతల 
భారాన్ని మీరు మోయాలి” అన్నారు. 

(మున్లిం, 


(సహీహ్‌ ముస్తింలోని నాయకత్వ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

పాలకులు, పాలితులు - ఇరువురునూ తమ తమ కార్యక్షేత్రాల్లో బాధ్యతాయుతులేనని 
ఈ హదీసు చెబుతోంది. ఆ బాధ్యతా నిర్వహణలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ఆ పాపభారాన్ని 
తామే మోయవలసి ఉంటుంది. దానికి వారు ప్రళయదినాన శిక్షను అనుభవిస్తారు. అయితే 
పరిపాలకులు తమ విధులు సరిగ్గా నిర్వర్తించటం లేదని ప్రజలు కూడా అవిధేయతకు 
పాల్పడటానికి ఇస్లాం ధర్మం ఎంతమాత్రం అనుమతించదు. ఎందుకంటే ఒక తప్పును మరో 
తప్పుతో ప్రక్షాళించటం సాధ్యం కాదు. పైగా దానివల్ల రాజ్యంలో మరింత కల్లోలం 
చెలరేగుతుంది. అంతేకాదు, దేశప్రయోజనాల దృష్ట్యా పరిపాలకుల పట్ల అవిధేయతకు 
పాల్పడటంకన్నా వారి ఆగడాలను, అన్యాయాన్ని సహించటమే అన్ని విధాలా మంచిది. అయితే 
షరీఅత్‌ అనుమతి మేరకు, సంఘసంస్కరణకోసం కృషిచేయటం, పరిపాలకుల అన్యాయాన్ని 
ఎండగట్టటం, నాయకుల దౌర్జన్యాన్ని నిరసించటం, అదేవిధంగా మంచిని గురించి ఆజ్ఞాపించే, 
చెడుని నిర్మూలించే విధిని నిర్వర్తించటంలాంటి చర్యలు తిరుగుబాటు ధోరణుల క్రిందికి 
రావు. పైగా ప్రజలందరూ తమ శక్తిమేరకు వ్యక్తిగతంగా, సామూహికంగా ఇలాంటి చర్యలు 
చేపట్టటం చాలా అవసరం. 


670. హజ్రత్‌ అబ్బుల్లాహ్‌ బిన్‌ మస్‌వూద్‌ పాయ త్రూ డీ! ర ప్రమ - 1. 

(రజి) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) :శక్ల్‌ ఉ! రేడు ౮6 :౮6 టూ తే! ఇ 
ఒకసారి తన అనుచరుల్ని ఉద్దేశ్యించి 3 5 మ టు రము రర 
మాట్లాడుతూ, “నా తదనంతరం స్వార్థం [రము ౪:1 JG ays 
రాజ్యవేలుతుంది. ఇంకా మీరు న స్ట 
అసహ్యించుకునే ఎన్నో చెడు పనులు 
జరుగుతాయి” అన్నారు. 


https://teluguislam.net 


హదీను కిరణాలు 


అది విని సహచరలు, “దైవప్రవక్తా! 
మాలో ఎవరైనా ఆ కాలంలో గనక 
బ్రతికి ఉంటే అప్పుడు మమ్మల్ని ఏం 
చేయమంటారు?” అని అడిగారు. 
దానికి దైవప్రవక్త (సల్లం), “మీరు మీ 
బాధ్యతల్ని నిర్వర్తించాలి. మీకు రావ 
లసిన హక్కుల్ని గురించి మాత్రం దేవుణ్ణి 
ప్రార్థించాలి” అని బదులిచ్చారు. 
(బుఖారీ - ముస్తీం) 


853 


OBEN, 
వ్రుత్తి ib Ch చీ ssl is 26 
a wy క్త | a క్క gy 
gi al త్వయా ple gH! Ga 


(సహీవా బుఖారీలోని ప్రవక్తల ప్రకరణం, నహీవా మున్లింలోని నాయకత్య 


(ప్రకరణం, 
671. హజ్రత్‌ అబూ హురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా 
ప్రవచించారు : నాకు విధేయత చూపితే 
దేవునికి విధేయత చూపినట్లవుతుంది. 
నా పట్ల అవిధేయత కనబరిస్తే దేవుని 
పట్ల అవిధేయత కనబరచినట్లవుతుంది. 
తమ నాయకునికి విధేయత చూపితే 
నాకు విధేయత చూపినట్లవుతుంది. 
తమ నాయకునిపట్ల అవిధేయత కన 
బరిస్తేనా పట్ల అవిధేయత కనబరచి 
నట్లవుతుంది. (బుఖారీ - ముస్తిం) 


il ఆతం గా ళో! న - WY 

ప్రతి విష్ణ వే! Jy) JG iG ae 

ME gies ప్ర ఈ య bl 

తత! స! బతు cal es 

Ges క్రయ ఏవ రతీ! jal త్రం 
als 


వ్‌ 


(సహీహ్‌ బుఖారీలోని ఆదేశాల వ్రకరణం, నహీవ్‌ మున్లింలోని నాయకత్వ 


(వకరణం) 


ముఖ్యాంశాలు 


ఇక్కడ 'నాయకుడు' అంటే అధికారంలో ఉన్న ముస్టం పరిపాలకుడు, ఏదైనా ప్రాంతపు 
గవర్నరు, ముఖ్యమంత్రి, ప్రధానాధికారి మొదలగువారని అర్థం. వీరు అల్లాహ్‌ పట్ల అవిధేయతకు 
పాల్పడనంతవరకు ముస్లింలు వీరికి తప్పకుండా విధేయత చూపాలి. వీరికి విధేయత 
చూపకపోవటం చాలా పెద్ద పాపం. రాజ్యంలో శాంతిభ[ద్రతలతో పాటు క్రమబద్ధత కూడా చాలా 
అవసరం. ప్రజలు తమ పరిపాలకులకు విధేయత పాటించినప్పుడే అది సాధ్యమవుతుంది. 


https://teluguislam.net 


SBE ped స్తో 
ర్రీట 


వాదీను కిరణాలు 854 Neu! 


672. హజ్రత్‌ ఇబ్నె అబ్బాస్‌ (రజి) కథనం 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రవచిం 
చారు : ఎవరికయినా తమ నాయకు 
నిలో ఎదయినా విషయం నచ్చకపోతే 
అతను సహనం వహించాలి. ఎవ 
రయినా తమ పరిపాలకుని విధేయతా 
పరిధినుండి జానెడు దూరం మించి 
పోయినా సరే అతను అజ్ఞానపు చావును 
కొనితెచ్చుకుంటాడు. 

(బుఖారీ - ముస్తీం) 


Wh sb) ts nl లాం - WY 
ప్రీ ప్త ప్రక Jb BE 4 J) Sl Ue 
రో క్‌ లో ప్ల, (mt ca ణా 


అలాల కే 


(నహీవ్‌ బుఖారీలోని ఉపద్రవాల ప్రకరణం, నహీవ్‌ మున్లింలోని నాయకత్వ 


(వ్రకరణం, 


673. దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా 
ప్రవచిస్తుండగా తాను విన్నానని హజ్రత్‌ 
అబూబక్ర్‌ (రజి) తెలియజేశారు 
పరిపాలకుణ్ణి పరాభవించినవాణ్ణి దేవుడు 
అవమానానికి గురిచేస్తాడు. 


తిర్మిజీ దీనిని ఉల్పేఖించి హనన్‌గా 
పేర్కొన్నారు. 

ఈ అధ్యాయానికి సంబంధించిన ప్రామా 
ణీకమైన హదీసులు ఇంకా ఎన్నో 
ఉన్నాయి. వాటిలో కొన్ని వివిధ అధ్యా 
యాల క్రింద ఇంతకుముందే ప్రస్తావ 
నకు వచ్చాయి. 


మూ టీ! హక ప్పిన | ట్రం - WY 

de dye వ్రత! Jy Ce ౮౪ 
dal oly) య! పట! SUL SUI 
యాతా! లాటీ! gy. rn ate ib 
ధో శ ఆనా చ a 


lyl 


(నుననె తిర్మిజీలోని ఉవదవాల అధ్యాయం) 


ముఖ్యాంశాలు 


నాయకుణ్ణి పరాభవించటమంటే అతని ఆజ్ఞల్ని నిర్లక్ష్యం చేయటం, అతనికి విధేయత 
చూపకపోవటం అని అర్థం. దానిమూలంగా నాయకుని పరువుప్రతిష్టలు దెబ్బతింటాయి. 
రాజ్యంలో శాంతీసౌమనస్యాలు వర్థిల్లాలంటే, నేరప్రవృత్తి ప్రబలకుండా ఉండాలంటే నాయకుల 


https://teluguislam.net 


వాదీసు కిరణాలు 855 ర గారూ 
పట్ల ప్రజల్లో భయభక్తులు ఉండటం చాలా అవసరం. మొత్తానికి నాయకులు బహిరంగంగా 
దైవధిక్కారానికి పాల్పడకుండా ఉండేంతవరకూ, నమాజ్‌ లాంటి ఇస్లామీయ విధుల్ని నెరవేరుస్తూ 
ఉన్నంతవరకూ న్యాయవంతమైన పరిపాలనను అందించటంలో వారివల్ల లోపాలు జరిగినా 
దేశప్రయోజనాల దృష్ట్యా, విజ్ఞతా వివేచనాల దృష్ట్యా ముస్లిం ప్రజానీకం తమ నాయకులకు 
విధేయత చూపటాన్ని మానుకోకూడదని ఇస్తాం ధర్మం నొక్కివక్కాణిస్తోంది. 

ఇస్లాం ధర్మంలోని ఈ ఆదేశం నేటి ప్రజాస్వామ్య వ్యవస్థకు పూర్తిగా భిన్నమైనది. 
ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికార పక్షంతోపాటు ప్రతిపక్షం కూడా తప్పనిసరిగా ఉంటుంది. 
అది ఎల్లప్పుడూ అధికారపక్షంపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ ఉంటుంది. సామాన్య ప్రజానీకాన్ని 
పాలకవర్గానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయమని పురికొల్సి అధికారాన్ని తమ హస్తగతం 
చేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇస్లామీయ రాజ్యవ్యవస్థలో పాలకవర్గం, (ప్రతిపక్ష 
వర్గమన్న ప్రసక్తే ఉండదు. అందరూ ఒకే సమాజంలోని సభ్యులు. ఒకే నావలో పయనిస్తున్న 
ప్రయాణీకుల్లాంటివారు. ఇందులో వ్యక్తిగత ప్రయోజనాలు, లక్ష్యాలకు బదులు ప్రజలందరి 
ఉమ్మడి ప్రయోజనాలు, లక్ష్యాలకు ప్రాధాన్యత ఉంటుంది. అంచేత పాలకుల వల్ల స్వల్పమైన 
తప్పులు జరిగినప్పుడు వారికి విధేయత చూపకపోవటం, వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు 
చేయటం నేరంగా పరిగణించబడుతుంది. 

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల నిర్వహణ ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. ఈ 
తరహా వ్యవస్థలో తరచూ ఎన్నికలు జరుగుతుండటం వల్ల ప్రభుత్వ ఖజానాకు ఎన్నో కోట్ల, 
బిలియన్‌ రూపాయాల నష్టం వస్తుంది. అంతేకాదు, ఎన్నికల కాలంలో వివిధ పార్టీల కార్యకర్తలు 
" ప్రచారాల పేరిట వీధుల్లో తిరిగి ప్రజలమధ్య విద్వేషాన్ని రగుల్గొల్పుతారు. ఈ చేష్టలు ఇస్లామీయ 
శాంతిదాయక బోధనలతో ఏమాత్రం పొసగవు. ఇస్లాంలో నాయకులు ఓ నిర్ణీత కాలంలోనే 
పరిపాలించాలన్న నియమం లేదు. చీటికి మాటికి నాయకుల్ని గద్దె దింపి క్రొత్తవారికి పట్టం 
కట్టటాన్ని కూడా ఇస్లాం ధర్మం గర్హిస్తుంది. ప్రజలు తమ నాయకుల తప్పుల్ని ఉపేక్షించాలని 
చెప్పటంలోని ఉద్దేశ్యం అదే. నాయకులకు వీలైనంత ఎక్కువ పరిపాలనా వ్యవధి లభించాలి, 
దానివల్ల దేశసమగ్రత దెబ్బతినకుండా ఉంటుంది. ప్రజల శ్రేయం కూడా అందులోనే ఇమిడి 
ఉంది. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 856 ర కాలూ 


81వ అధ్యాయం 


IF el SUN Je పత టట! DUA 
వంట 3 భు న క అధు! 
పదవుల్ని కాంక్షించకూడదు, తన అవసరం లేదనుకున్నప్పుడు 
ప్రభుత్వ పదవుల్ని వదిలేయటమే మంచిది 


క్‌ "అ శే గ్‌ 25 sé క్‌ 
దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ సెలవిచ్చాడు : A ష్య టై యి ఉ du 
ఈశ లల్లి ఖో "ఇ క్‌ ల hs య్‌ లల కలి ఎ Ea “oa 
పరలోకంలోని గృహాన్ని మేము భూమిపై తమ AG Ys (కమ న ఖు | 
పెద్దరికాన్ని కోరుకోనివారికీ, కల్లోలాన్ని స్ట తా 
సృష్టించగోరని వారికీ ప్రత్యేకించి ఉంచు LAY వలానే!) పో 


తాము. మేలైన పరిణామం మాత్రం భయ 
భక్తులు కలవారికే.” (ఆల్‌ ఖనస్‌ : 83) 


వివరణ : 

పదవీవ్యామోహం గల వ్యక్తి ప్రపంచంలో పెద్దరికాన్ని కోరుకుంటాడు. ఇలాంటి పెద్ద 
మనుషుల మూలంగానే ప్రపంచంలో కల్లోలం చెలరేగుతుంది. పదవుల్ని కాంక్షించటం, వాటిని 
పొందటం కోసం కృషిచేయటం పరిణామం రీత్యా సాధారణంగా చెడుపనులుగానే 
పరిగణించబడతాయి. మనిషి ఎల్లప్పుడూ పదవులకు, ప్రాపంచిక పటాటోపాలకు దూరంగా 
ఉండటమే అన్ని విధాలా శ్రేయస్కరం. 


674. హజ్రత్‌ అబూ సయీద్‌ ఎజి gal లాం - WE 

అబ్బుర్రహ్మాన్‌ బిన్‌ సముర (రజి) కథనం: :౮6 మ 41 టు నన ద లాపీ! శని 
ఒకసారి దైవప్రవక్త (సల్లం) నాకు ఈ SMEG ud yw 
విధంగా హితోపదేశం చేశారు: “అబ్బు .. యు! త న Bn 
ర్రహ్మాన్‌ బిన్‌ సమురా! నువ్వు ఎన్నటికీ ల ఈ ర! కాక సరు! ర) టా 
పదవిని కోరుకోకు. ఎందుకంటే నువ్వు 
కోరుకోకుండానే నీకు పాలనాధికారాలు 
లభిస్తే ఆ బాధ్యతా నిర్వహణలో నీకు 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 857 భామ ర్య 


దైవసహాయం అందుతుంది. కాని ప్రాం జ్‌! & ob es ద! గ 3 


ఒకవేళ నీ కోరిక మేరకు సాలనాధికా gsi le తమా స్వే త్రై! మ్‌) Js 
రాలు లభిస్తే ఆ బాధ్యత అంతా నీదే 


అవుతుంది. _ (అందులో నీకు దైవ వ. ch ets us మ్య 
సహాయం లభించదు). అదేవిధంగా ole Gi ths ప్రద 553 
నువ్వు ఎదయినా పనిచేస్తానని మొక్కు 
కున్నప్పుడు ఆ తర్వాత దానికి వ్యతిరే 
కంగా మరో పని చేయటం ఉత్తమమని 
భావిస్తే మొక్కుబడిని భంగం చేసుకొని 
ఆ ఉత్తమమైన పనే చెయ్యి. అయితే 
మొక్కుబడిని భంగం చేసినందుకు 
పరిహారం ఇచ్చుకోవాలి సుమా!” 
(బుఖారీ - ముస్థిం) 


(సహీహ్‌ బుఖారీ, నహీహ్‌ ముస్టీంలలోని ప్రమాణాలు మొక్కుబడుల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

“'ఇమారత్‌' అంటే ప్రభుత్వం (అధికారం) లేదా దానికే సంబంధించిన ఎదైనా పదవి 
అని అర్థం. దానికోసం వెంపర్ణాడటం, దాన్ని పొందటానికి కృషిచేయటాన్ని ఇస్లామీయ షరీఅత్‌ 
గర్హిస్తుంది. ఎందుకంటే ఇది చాలా పెద్ద బాధ్యత. దాన్ని నిర్వహించటమంటే మాటలుకాదు. 
అయితే ఎవరికయినా ఈ హోదా కోరుకోకుండానే లభిస్తే దాన్ని స్వీకరించటం తప్పు కూడా 
కాదు. ఎందుకంటే కార్యదక్షులు, యోగ్యులకే పదవులు కోరుకోకుండా లభిస్తాయి. అంతేకాదు, 
అలాంటివారికి బాధ్యతా నిర్వహణలో దైవసహాయం కూడా తోడుంటుంది. దీనికి భిన్నంగా 
వ్యామోహంతో పదవుల్ని చేజిక్కించుకునేవారు సాధారణంగా చవటలు, చేతకాని దద్దమ్మలై 
ఉంటారు. అలాంటి వారికి దైవసహాయం కూడా లభించదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నాయకులు 
ధర్మాధర్మాలను లెక్కచేయకుండా రకరకాల కుత్సితాలు, కుతంత్రాలకు పాల్పడి అధికారాన్ని 
చేజిక్కించు కుంటున్నారు. వలితంగా ఎవరూ నమర్భవంతమవ్మైన వరిపాలనను 
అందజేయలేకపోతున్నారు. దానికి ఇంకో కారణం, వారిలో ఎవరికీ పరిపాలనా నిర్వహణలో 
దైవసహాయం లభించక పోవటమే. 


ఈ హదీసులో చెప్పబడిన ఇంకో విషయం ఎమిటంటే ఎవరయినా ఏదయినా పని 
చేస్తానని ప్రమాణం చేసి, ఆ తర్వాత దానికి వ్యతిరేకంగా మరో పని చేస్తే ఎక్కువ లాభం 
కలుగుతుందనుకుంటే అలాంటి పరిస్థితిలో ప్రమాణాన్ని భంగంచేసి ఉత్తమమైన పనే చేయాలి. 
అయితే ప్రమాణ భంగానికి పరిహారాన్ని మాత్రం చెల్లించాలి. పరిహారంగా ఒక బానిసకు విముక్తిని 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 858 రగా శా రూ 


ప్రసాదించాలి. లేదా పదిమంది నిరుపేదలకు మధ్యరకమైన భోజనం పెట్టాలి లేదా బట్టలు 
తొడిగించాలి. ఇవేవీ చేయలేమనుకుంటే మూడు రోజులు ఉపవాసవ్రతం పాటించాలి. 
675. హజ్రత్‌ అబూ జర్ర్‌ (రజి) కథనం: 4 టీ! ఇం 55 జ! లం = Wo 

ఓ రోజు దైవప్రవక్త (సల్లం) నాకు ఈ గ రి వ. ర్వ శ్లో Jb ౮౪ 
విధంగా ఉపదేశించారు : అబూ జర్‌! elu LE | es పం! J 
నువ్వు నాకు బలహీనుడిలా కనిపిస్తు £4595 LS 

న్నావు. కనుక నేను నా స్వయంకోసం ఈ లో ఆ SGI gi 
యిష్టపడేదే నీ కోసం కూడా ఇష్టపడు pm els కయ J 
తున్నాను. నువ్వు ఇద్దరు వ్యక్తులకు 

కూడా నాయకత్వం వహించకు. ఏ 

అనాధుని సామ్ముకూ బాధ్యత వహిం 

చకు. (ముస్లిం) 


(సహీహ్‌ మున్లింలోని నాయకత్వ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

హజ్రత్‌ అబూజర్ర్‌ (రజి) సాత్వికులు, నిరాడంబర జీవి. ప్రాపంచిక వ్యవహారాల్లో 
ఆయన ఎక్కువగా ఆసక్తి కనబరచేవారు కారు. అందుకే దైవప్రవక్త (సల్లం) ఆయనకు ఆ 
విధంగా హితోపదేశం చేశారు. పదవులు, బాధ్యతల విషయంలో ఆయన్ని బలహీనుడిగా 
ఖరారు చేశారు. ప్రాపంచిక విషయాల్లో ఆసక్తి కనబరిచేవారు మాత్రమే పదవులు, పరిపాలనా 
బాధ్యతల్ని నిర్వహించగలరు. ప్రపంచాన్ని అనహ్యించుకునేవారు, బాధ్యతల నుండి 
పారిపోయేవారు పరిపాలనా వ్యవహారాల్ని నిర్వహించలేరు. 


676. హజ్రత్‌ అబూజర్ర్‌ (రజి) గారే 


Eb J se, _ 1/1 
చేసిన కథనం : ఒకసారి నేను దైవప్రవక్త 


(సల్లం)తో మాట్లాడుతూ, “దైవప్రవక్షా! 
మీరు నన్ను ఎక్కడైనా ప్రభుత్వాధికారిగా 
నియమించరెందుకు?” అని అడిగాను. 
అప్పుడు ఆయన (చిరుకోపంగా) తన 
చేత్తో నా భుజాన్ని తట్టి, “అబూజర్ర్‌! 
నువ్వు బలహీనుడివి. ఉద్యోగమనేది 
ఒక అమానతు (అప్పగింత). 
న్యాయంగా దాన్ని పాంది, దాని విధుల్ని 


ee తాయ కడ ౪ [ప రథ 
ps 0! చండ 

పలల! ( (x 1; dl ( G1; (చటం 
ఆక, Gis wits} హట్‌; డ్రై 


లు ట్రే gil 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 859 ర కాలూ 


నిర్వర్తించేవారిని తప్ప (అస మర్గుల్ని) 
అది ప్రళయదినాన పరాభవానికి, పశ్చా 
త్తాపానికి గురిచేస్తుంది” అని చెప్పారు. 
(ముస్లీం, 

(సహీహ్‌ ముస్టీంలోని నాయకత్వ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

ప్రభుత్వ, పాలనా వ్యవహారాలకు సంబంధించిన పదవుల్ని పొందటం ధర్మసమ్మతమేనని 
ఈ హదీసు ద్వారా బోధపడుతోంది. అయితే ఆయా పదవుల్ని పొందేవారిలో ముఖ్యంగా రెండు 
లక్షణాలుండాలి. ఒకటి : సమర్థత, రెండోది: కార్యదక్షత. ఈ రెండు లక్షణాలూ లేనివారు 
పదవుల్ని నిర్వహించటానికి అనర్హులు. ఉదాహరణకు ప్రజానాయకునిగా నియమించబడే 
వ్యక్తి ప్రజలకు న్యాయవంతమైన పరిపాలనను అందించే కార్యదక్షతతోపాటు తన విధుల్ని 
నిర్వర్తించగల సామర్థ్యాన్ని కూడా కలిగి ఉండాలి. అలాగే ఏ పదవిని, ఏ ఉద్యోగాన్ని పొందాలన్నా 
తనలో ఆ రెండు లక్షణాలు ఉన్నాయో లేవో ముందుగానే చూసుకోవాలి. 

౦ ప్రకారం దైవప్రవక్త (సల్లం) , ఓ, . 4 ఎ + + న. 
ఒకానొక సందర్భంగా ఇలా అన్నారు : క ౮౮ శక్త | ల ol న్‌ 
మీరు తప్పకుండా పదవుల కోనం అ ర! లం రృ 
వెంపర్గాడతారు. (కాని గుర్తుంచుకోండి!) తం! లు Bg ఈ 
ఈ విషయమే ప్రళయదినాన మిమ్మల్ని 
పశ్చాత్తాపానికి గురిచేస్తుంది. (బుఖారీ) 


అత్మ 


(సహీహ్‌ బుఖారీలోని ఆదేశాల ప్రకరణం) 


https://teluguislam .net 


2« ch bred x 
వాదీను కిరణాలు 860 Ser 


82వ అధ్యాయం 


Gays ఆవే? galt! దవ LU AY 
ge pps all SIs 
: శాలి ( pe ఠి ! త 
ఆటు dsl3 est! కో oe Pp) 
రాజులు, న్యాయమూర్తులు ఇంకా ఇతర ఉన్నతాధికారులు 
తమ కొలువులో సదాచార సంపన్నులైనవారినే 
ఉద్యోగులుగా నియమించుకోవాలి, వారిని చెడు 
సావాసాలకు దూరంగా ఉండాలని, వారి కానుకల్ని 


స్వీకరించకూడదని హెచ్చరిస్తూ ఉండాలి 


దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ సెలవిచ్చాడు : ల వు ‘yw Al JG 
“ఆ రోజు భయభక్తులు కలవారు తప్ప (ప్రపం శృ చ్‌ వే శయ లవ వప 
చంలోని మిగతా) స్నేహితులందరూ ఒకరి DW iG 
కొకరు శత్రువులై పోతారు.” 
(ఆజ్‌ జుఖీరుఫ్‌ : 67) 

వివరణ : 

ప్రపంచంలో మంచి వ్యక్తుల మధ్య స్నేహం, ధర్మం, న్యాయం పరస్పర శ్రేయోభిలాషల 
ప్రాతిపదికగా జరుగుతుంది. అంచేత ఈ స్నేహాలు, ఈ భవబంధాలు ప్రళయదినాన కూడా 
వారిమధ్య నిలిచి ఉంటాయి. ఇమామ్‌ నవవీ (రహ్మలై) పైన పేర్కొనబడిన దివ్య ఖుర్‌ఆన్‌ 
సూక్తిని నిదర్శనంగా చేసుకొని ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా పాలనావ్యవహారాలు నిర్వహించ 
టానికి సదాచార సంపన్నులైన వారినే తమ సహోద్యోగులుగా నియమించుకోవాలని అంటు 
న్నారు. మంత్రులు, సలహాదార్లు ఇతర అధికారుల నియామకంలో దైవభక్తికి, ధర్మపరాయణతకు 
ప్రాధాన్యతనివ్వాలి. ఆ విధంగా నియమితులయ్యే అధికారులు బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తూ, 
ఉన్నతాధికార్లకు మంచి సలహాలు ఇస్తూ దేశాన్ని ప్రగతిపథంలో నడిపించటానికి కృషిచేస్తారు. 
దీనికి భిన్నంగా అవినీతిపరుల్ని, స్వార్థప్రియుల్ని తమ సహోద్యోగులుగా నియమించుకుంటే 
అలాంటి వారు పై అధికారులను తమ చేతుల్లో కీలుబొమ్మలుగా చేసుకుంటారు. తాము 


https://teluguislam.net 


etn 1 
వాదీను కిరణాలు 861 Gd, 


స్వయంగా పెడదోవల్లో నడవడంతోపాటు ప్రభుత్వాన్ని కూడా పెడదోవ పట్టిస్తారు. ఆ తర్వాత 
ప్రళయదినాన వారందరూ దైవనన్నిధిలో ఒండొకరిపై నిందారోపణలు చేసుకోవటం 
మొదలుపెడతారు. 


678. హజ్రత్‌ అబూ సయీద్‌ మరియు క్క ఇ స్థ ఇ - 1% 
అబూ హురెరా (రజి)ల ౦ ప్రకారం Pits 
ra Jb హీ 4 Jy dl Ups తే! 5 
దైవప్రవక్త (సల్లం) ఇలా తెలియజేశారు: ణ్‌ శ | ణో 
. తభ 6. ౮ నస శ్‌ టా 

దేవుడు పంపిన ప్రతి ప్రవక్తకు, ఆయన లో dsl Y3 6లో లో ల. tw UG) 
తర్వాత ఎన్నికయిన ప్రతి ఖలీఫాకు ఫక్‌ పీరు పదయ ఏ ఊరి] l= 


ఇద్దరు ఆంతరంగికులుండేవారు. Me Ue idle Ws; Grp 


వారిలో ఒక ఆంతరంగికుడు మంచిని క్ట న్‌ సో న్‌ 
శ a> 0 

గురించి ఆదేశిస్తూ, దాన్ని ఆచరించమని సడ రాఫిజియ్‌ 

(పరేపించేవాడు. మరో ఆంతరంగికుడు తంత! ely, a! 


చెడుని గురించి ఆదేశిస్తూ, దాన్ని 
ఆచరించమని ్రేరేపించేవాడు. అయితే 
అలాంటి పరిస్థితుల్లో ఎవర్నయితే 
దేవుడు కాపాడుతాడో వారే సురక్షితంగా 
ఉండగలరు. (బుఖారీ) 


(సహీహ్‌ బుఖారీలోని విధివ్రాత ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

1. దైవభీతి కలవారిని, నీతి నిజాయితీలు కలవారినే తమ ఆంతరంగికులుగా, 
సలహాదార్లుగా నియమించుకోవాలని ఈ హదీసు అన్యాపదేశంగా పరిపాలకులను ఆదేశిస్తోంది. 
అలాంటివారు పరిపాలకులకు మంచి సలహాలు ఇచ్చి అల్లకల్లోలం సృష్టించేవారి నుంచి 
రాజ్యాన్ని కాపాడుతారు. 2. పరిపాలకుడు దైవం మరియు దైవప్రవక్త ఆదేశాలకు కట్టుబడి 
పరిపాలన చేయాలి. అతని పరువు మర్యాదలు అందులోనే ఉన్నాయి. అంతేకాదు, దైవానికి 
దైవప్రవక్తకు విధేయత చూపే పరిపాలకుడు దుర్దనుల నుంచి, వారి కీడు నుంచి కూడా 
సురక్షితంగా ఉండగల్లుతాడు. 


679. హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా) (4! డం ib vs) - 14 

కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా ష్య! ఏ టి రంల ల 
ప్రబోధించారు : దేవుడు ఏ ప్రజానాయ 
కునికయినా మంచి చేయాలని తలపెట్టి 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 862 ర కాలూ 


నప్పుడు అతనికి సత్యబద్భుడైన మంత్రిని ల] (త్రయం 323 టే = pe స బో 
అనుగ్రహిస్తాడు. అతను (పాలనా వ్యవ , క 355 015 శ్వర 23 
హారాలకు సంబంధించిన విషయమే 

దయినా) మర్చిపోతే అతని మంత్రి Pad Ja మం 
అతనికి గుర్తుచేస్తాడు. తనకు గుర్తున్న. ౫ “౨౦ లే కోక ర్ట అకు 
ప్పుడు కూడా అతను సహాయపడతాడు. preys gle desley 
ఒకవేళ దేవుడు ఆ నాయకునికి మరే 

దయినా (హాని) చేయాలని తలపెట్టి 

నప్పుడు అతనికి ఎ దుష్టమంత్రినయినా 

అంటగడతాడు. తను (పాలనా వ్యవహా 

రాల్లో) ఏదయినా మర్చిపోతే అతను 

గుర్తుచేయడు. తనకు గుర్తున్నప్పు 

డయినా అతను తనకు సహాయపడడు. 

(అబూదావూద్‌ దీనిని ముస్లిం షరతు 

లకు అనుగుణంగా మంచి ఆధారాలతో 

నకలు చేశారు). 


(సుననె అబూదావూద్‌లోని నాయకత్త్వ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

ఎ నాయకునికయినా దైవభీతిపరులు, సదాచార సంపన్నులయిన మంత్రులు, 
సలహాదార్లు లభించి, నిత్యం ప్రయోజనకరమైన సలహాలు, సేవలను అందజేస్తూ, చెడుకార్యాల 
నుండి హెచ్చరిస్తూ ఉంటే దాన్ని దైవప్రసన్నతకు నిదర్శనంగా భావించాలి. అందుకు భిన్నంగా 
ఎ నాయకునికయినా ప్రభుత్వాన్ని తప్పుదోవపట్టించే స్వార్థపరులు, అవకాశవాదులయిన 
మంత్రులు, సలహాదార్లు లభిస్తే ఇహపరాల దృష్ట్యా ఆ రాజ్యం పతనావస్థకు చేరుకోబోతుందని 
గ్రహించాలి. 


https://teluguislam .net 


వాదీను కిరణాలు 


83వ అధ్యాయం 


863 


wy Ey ~~ 
bye) అ గట 


పు పయో! 9 ప్రత టట్లు! cb = గళ 
స GE EE sf GU ప్రమ అల! స ఊడ 
పాలనాధికారాలను, న్యాయమూర్తి పదవిని అడిగేవారికి 


లేదా కాంక్షించేవారికి ఆలాగే వాటికోసం పైరవీలు 
చేసుకునేవారికి ఆ హోదాలు ఇవ్వకూడదు 


680. హజ్రత్‌ అబూ మూసా అష్‌అరీ 
(రజి) కథనం: ఓ రోజు నేను మా 
బాబాయి కుమారులిద్దరితో కలిసి 
దైవప్రవక్త (సల్లం) దగ్గరికి వెళ్ళాను. 
వారిద్దరిలో ఒకతను దైవప్రవక్త (సల్లం)తో 
మాట్లాడుతూ, “దైవప్రవకా! దేవుడు 
మిమ్మల్ని రాజ్యాధినేతగా చేసిన ప్రాంతా 
లలో కొన్నింటికి మమ్మల్ని గవర్ష్నర్లుగా 
నియమించండి” అని కోరాడు. రెండొవ 
తను కూడా అదే కోరిక కోరాడు. అప్పుడు 
దైవప్రవక్త (సల్లం) (చిరుకోపంతో), “దైవ 
సాక్షి! పదవులకోసం అప్పీలు చేసుకునే 
వారికి, పదవీ వ్యామోహపరులకు 
మేము ఈ పదవీ బాధ్యతల్ని అప్ప 
గించం” అని ఖరాఖండీగా చెప్పేశారు. 

(బుఖారీ - ముస్థిం, 


(సహీహ్‌ బుఖారీలోని ఆదేశాల ప్రకరణం, స 


ముఖ్యాంశాలు 


శ్ర] ఆ తాకీ రో- mW 
Ga dees: లత టూ ట| కు 
BUY oe 6 యామ ఆత్తత్తాతోతాం 
య Ga ye G AAI 
Epp = Jw WIL STS యక్‌ 
1 dha tt JY 1 
ale Gitte 35 


హ్‌ ముస్తీంలోని నాయకత్వ ప్రకరణం) 


పదవీ కాంక్షాపరులు సాధారణంగా తమ స్వార్థప్రయోజనాల కోసమే ప్రభుత్వ పదవుల్ని 


చేజిక్కించుకోవటానికి ప్రయత్నిస్తారు. దానివల్ల దేశప్రజల ప్రయోజనాలు దెబ్బతింటాయి. 
ప్రభుత్వం ఏర్పడేది సామాన్య ప్రజల ప్రయోజనాలను కాపాడటం కోసమేగాని కొద్దిమంది 
బడావ్యక్తుల పబ్బం గడవటం కోసం కాదు. ప్రజల కోసం ఏర్పడే ప్రభుత్వం ఆ ప్రజల ప్రయోజ 
నాలనే కాపాడలేకపోయినప్పుడు ఇక ఆ ప్రభుత్వం ఉండి లాభమేంటి? 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 864 Sal, 
lo! ఆట్‌. 1 
సంస్కార ప్ర ప్రకరణం 


అయ! టం దమం hay sl ధిక At 
బ్రీడ, దాని మహత్యం, 
దాన్ని అలవరచుకోవాలనే ఉపదేశం 


681. హజ్రత్‌ ఇబ్నె ఉమర్‌ (రజి) కథనం: 4! ఫాం ధూ లో! రా = A) 


ఒకసారి దైవప్రవక్త (సల్లం) ఒకతని శ ల్‌ Vl * ళ్‌ స్త, al | ర్వ ర్‌! టు 
సమీపం నుండి వెళ్ళారు. ఆ సమ రడ యు. థో sl Ee Ja! 
యంలో అతను తన సోదరునికి “మరీ ప్ర Us Gi శ mr 


అంత ఎక్కువగా సిగ్గుపడకూడద ని Mr జు (డ్డు 
ఉపదేశిస్తున్నాడు. అది విని దైవప్రవక్త 
(సల్లం), “అతన్ని వదిలెయ్యి. నిస్సందే 
హంగా సిగ్గు కూడా విశ్వాసంలో అంత 


ర్భాగమే” అని అన్నారు. 
(బుఖారీ - ముస్తీం) 
(నహీవా బుఖారీ, నహీహ్‌ ముస్తీంలలోని విశ్వాన ప్రకరణం) 
ముఖ్యాంశాలు 


పై హదీసులో చెప్పబడిన వ్యక్తి చాలా ఎక్కువగా సిగ్గుపడేవాడని తెలుస్తోంది. 
అలాంటివారు ప్రాపంచిక వ్యవహారాల్లో యధేచ్చగా పనిచేయలేరు. సిగ్గు మనిషిని పాపకార్యాల 
నుండి, దగా, మోసం, కాపట్యాల నుండి కాపాడుతుంది. అందుకే అది విశ్వాసంలో 
అంతర్భాగమని చెప్పటం జరిగింది. ఈ లక్షణం మనిషికి పుట్టుకతో అలవడేదే. కాని మనిషి 
దాన్ని ధార్మికంగా ప్రయోజనకరమైనదిగా మలచుకోవాలి. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


682. హజ్రత్‌ ఇమ్రాన్‌ బిన్‌ హూసైన్‌ 
(రజి) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) 
ఇలా ప్రవచించారు : “సిగ్గు వల్ల మేలే 
జరుగుతుంది.” (బుఖారీ - ముస్లిం) 
ముస్లింలోని వేరొక ఉల్లేఖనంలో ఇలా 
ఉంది : సిగ్గు పూర్తిగా ప్రయోజన 
దాయకమే. అంటే దాని పరిణామం 


మేలుతో కూడుకొని ఉంటుంది. 


GANS, 


(పా గ్ర oles ల్‌ ఎ TAY 
RE dl Jy) లత వల6 టూ టీ! టైం 
ఎత తడు టక y| JU ara) 

3 య్‌ కయి!) : | 
న 2 
Casals th ఈ. 


(సహీవా బుఖారీలోని నంస్కార ప్రకరణం, నహీవా ముస్లింలోని విశ్వాన ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


సిగ్గు మనిషిని దైవం పట్ల అవిధేయతకు పాల్పడటం నుంచి, దుర్నడత నుంచి, ఇంకా 


ఎన్నో పాపకార్యాల నుంచి కాపాడుతుంది. ఫలితంగా దానివల్ల సమాజానికి ఎంతో ప్రయోజనం 
కలుగుతుంది. అంతేకాదు పాపకార్యాలకు దూరంగా మసలుకోవటం వల్ల దేవుని దృష్టిలో 
కూడా అతను సచ్చీలుడైన దాసుడిగా పరిగణించబడతాడు. కనుక ఏ విధంగానయినా సిగ్గు 


వల్ల మేలే జరుగుతుంది. 


683. హజ్రత్‌ అబూ హురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా 
ప్రవచించారు : విశ్వాసానికి (ఈమాన్‌కు) 
డెబ్బై లేక అరవైకన్నా ఎక్కువ భాగా 
లున్నాయి. వాటిలో అత్యున్నత భాగం 
“లా ఇలాహ ఇల్లల్లాహ్‌” అని పలకటం. 
అయితే జనులు నడిచేదారిలో నుండి 
(రాళ్ళు, ముళ్ళవంటి) బాధాకరమైన 
వస్తువులను తొలగించటం అట్టడుగున 
ఉన్న భాగం. ఇంకా ట్రీడ (సిగ్గు) కూడా 


విశ్వాసానికి సంబంధించిన ఒక 
విభాగమే. (బుఖారీ - ముస్లిం) 
ముఖ్యాంశాలు 


వ్రు పావ్‌ gh తం TY 
తయ్ణు! ౮౮ క త! dads Ogg 
యు రడ ఆ Jj అతడ | శీ 
ibe} GES; eal YY లి Gab 
స్‌, Fea జ! ‘gg రి ఆవ! 
వ న ఆ ale Gi rove | 
ణ్‌ మీ! హై 385 ord jy Ul 
మ మున! చుపు పము! 
SIG పరు! Lyn; 
943 3655 ob D325 55 py 6 


తీ ఆత 


ఈ హదీసు ఇంతకు ముందు “సత్కార్యాలు అనేక రకాలు' అనే అధ్యాయంలో కూడా 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


866 


BRITA 


వచ్చింది. ఇక్కడ మళ్లీ దీనిని ప్రస్తావించటంలోని ఉద్దేశ్యం ఎమిటంటే, విశ్వాసంలో ఎన్నో 
స్థాయిలు, అంతస్తులు ఉన్నాయనీ, వాటిలో సిగ్గుకు కూడా ఒక స్థానం ఉందనీ, పైగా సిగ్గు 
మానవ అంతరంగాన్ని తీర్చిదిద్దటంలో ఎంతో ప్రభావవంతమైన పాత్రను పోషిస్తుంది కనుక 
దానికి విశ్వాసంలో అత్యంత ముఖ్యస్థానం ఉందని తెలియజెప్పటం. 


684. హజ్రత్‌ అబూ సయీద్‌ ఖుధ్రీ 
(రజి) కథనం : దైవప్రవక్త (సల్లం), ఇంటి 
మూలన పరదాలో ఉండే కన్నెపిల్ల కన్నా 
ఎక్కువ బిడియస్తులు. ఏదయినా 
అయిష్టకరమైన వస్తువుని చూసినప్పుడు 
ఆయనకు కలిగే అయిష్టతను మేమా 
యన మొహాన్ని చూసే గుర్తుపట్ట 
గలిగేవాళ్ళం. (బుఖారీ - ముస్థిం) 
వాస్తవానికి వ్రీడ అనేది అసహ్యకరమైన 
విషయాలను వదలిపెట్టమని ప్రేరేపించే 
గుణమనీ, హక్కుదారునికి హక్కు ఇవ్వ 
కుండా వెలితి చేయటాన్నుంచి ఆపే 
గుణమనీ పండితులు అభిప్రాయపడు 
తున్నారు. మేము నకలుచేసిన అబుల్‌ 
ఖాసిం జునైద్‌ (రహ్మలై) గారి అభి 
ప్రాయం ప్రకారం బ్రీడ అంటే దేవుడు 
ప్రసాదించిన అనుగ్రహాల్ని తమ వల్ల 
జరుగుతున్న తప్పుల్ని అవలోకనం 
చేసుకోవటం. ఆ రెండింటి మధ్య నుంచే 
వ్రీడ పుడుతుంది. 


Ga పా లే oes - AE 
Al శక్త AJ ob 0b cas Al 5) 
le slip hyde త ట్రయి! iy ss 
Jb. dle Ga. Is PGP 
95 ea పపమంధ మణ > ial! 
తు JU! 
ఆ వీట ఉహ వేకు (య! వు; 
ne 


(సహీహ్‌ బుఖారీలోని సంస్కార వ్రకరణం, నహీవ్‌ ముస్తీంలోని ఘనతా విశిష్టతల 


(ప్రకరణం, 


https://teluguislam .net 


వాదీను కిరణాలు 867 ర కాల 


ఫది! మహా 2G గం 


రహన్యాలను దాచటం 
దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ సెలవిచ్చాడు : బ్లో! షష (స $ ఆ తీ! JU 


“చేసిన వాగ్దానాన్ని నెరవేర్చండి. నిస్సందే హంగా శ @ Yass వ లళ షు! 

వాగ్గానం విషయంలో మీరు నమా ధానం 

చెప్పవలసి ఉంటుంది.” టీ [YE iol et] 
(అల్‌ ఇసా : 34) 


వివరణ : 
ఒక వ్యక్తి మరొక వ్యక్తితో తనకు సంబంధిం చిన రహస్య విషయమేదయినా చెప్పినప్పుడు 
ఆ రహస్యాన్ని మూడోవ్యక్తికి తెలియకుండా దాచాలని కోరుకుంటాడు. ఆ విధంగా రహస్యం 


కూడా ఒక వాగ్దానమే. అలాంటి వాగ్దానాలను కూడా తప్పనిసరిగా నెరవేర్చాలి. పై పె సూక్తిలో 
వాగ్దానాన్ని నెరవేర్చటమంటే రహస్యాన్ని దాచటమని అర్థం. 


685. హజ్రత్‌ అబూ సయీద్‌ ఖుద్రీ ఢా hare థా! లా - 1A 
(రజి) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం)  జ్లక్ల ఎ! వా లత ౮6 టూ తీ! ఆం 
ఇలా ప్రవచించారు : ప్రళయదినాన స వష, వ 4 ల. sf ప్ర రీ» 
దేవుని దృష్టిలో స్థాయి రీత్యా అత్యంత క సేపు! | (పము! అద్దు! 
నీచమయినవాడు ఎవడూ అంటే - hee 
leads తక. | 

ఆలుమగలు పరస్పరం సంభోగించు 
కున్న తరువాత ఆ రహస్యాలను ఇతరు 
లతో చెప్పుకునేవాడు. (ముస్తిం) 

(నహీవా మున్లింలోని నికావా వ్రకరణం) 
ముఖ్యాంశాలు 

హదీసులో “'యుఫ్‌జీ' అనే పదం వాడబడింది. యుఫ్‌జీ అంటే కలవటమని అర్థం. 


ఇక్కడ దాని భావం సంభోగించటం. సాధారణంగా నూతన వధూవరులకు శోభనం జరిగినప్పుడు 
తెల్లారిన తరువాత భర్త తన స్నేహితులతో, భార్య తన స్నేహితురాండ్రతో శోభన గదిలో జరిగిన 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 868 రం కాల 


రహస్య విషయాలను గురించి చెప్పుకుంటారు. పై హదీసు ద్వారా అలా చెప్పుకోవటం ఘోర 
పాపమని తెలుస్తోంది. అలాంటి విషయాలకు దూరంగా ఉండటం చాలా అవసరం. సంభోగ 
మనేది ఒక రహస్య విషయం. అది ఆలుమగలవరకే పరిమితమై ఉండాలి. దాని గురించి 
ఇతరులతో చెప్పుకోవటం అవివేకం అనిపించుకుంటుంది.. 


686. హజ్రత్‌ అబ్బుల్లాహ్‌ బిన్‌ ఉమర్‌ థాం లానే! నూ రాం TAT 
(రజి) కథనం : హజ్రత్‌ ఉమర్‌ (రజి) సఖా టు తే! ట్య స ర టలు Al 
తన కూతురు హజత్‌ హఫ్సా విధవరాల ఆరయ ట్య లం ప టి లక 
యినప్పటి సంగతిని గురించి ఈ ఓ... is స ఫా 
విధంగా తెలియజేస్తున్నారు : న es ఆరాక లూ 
i: ఉపి ప తి! ఉమ ర దున 
నేను ముందుగా ఉస్మాన్‌ బిన్‌ క్‌ న 


అప్ఫాన్‌ను కలిసి హఫ్ఫా గురించి ఆయ =ో శ్లో! ఛో ౫ pr 17s 
నతో మాట్లాడాను. తను కోరుకుంటే నా తీ! ట్రీ !ఏ టల ఇటే సీ ధే 
కూతురు హఫ్సాను తనకిచ్చి వివాహం హ్‌ ద Ea ఏం బ్రహ 


ళో 


చేస్తానని చెప్పాను. దానికాయన ఆలో ౬ వతి! Jo cae dl gs) Gaal! 
చించి నిర్ణయం తీసుకుంటానని 
చెస్పారు. నేను చాలా రోజుల వరకు 
ఆయన నిర్ణయం కోసం వేచి చూశాను. 
ఓ రోజు ఆయన నన్ను కలుసుకొని 
ప్రస్తుతం తనకు వివాహం చేసుకొనే 
ఉద్దేశ్యం లేదని చెప్పారు. 


ఆ తర్వాత నేను అబూబక్ర్‌ (రజి) ని 
కలుసుకొని తను కోరుకుంటే నా 
కూతురు హఫ్సాను తనకిచ్చి వివాహం 
చేస్తానని చెప్పాను. దానికి అబూబక్ర్‌ 
మౌనం వహించారు. ఎ సమాధానం 
చెప్పలేదు. ఆయన వల్ల నాకు ఉస్మాన్‌ 
వల్ల కన్నా ఎక్కువ బాధ కలిగింది. నేను 
మళ్ళీ చాలా రోజుల వరకు (సంబంధం 
కోసం) ఎదురుచూస్తూ ఉన్నాను. 
ఒకరోజు దైవప్రవక్త (సల్లం) తను 


Fe ch ns rte cae ఈగ 
lhe, లొ 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 869 


హఫ్సాను వివాహమాడతానని సందేశం 
పంపారు. అప్పుడు నేను హఫ్సాను 
దైవప్రవక్తకిచ్చి వివాహం చేశాను. 

ఆ తర్వాత ఒకరోజు అబూబక్ర్‌ కలిసి, 
“ఉమర్‌! నా మూలంగా మీరు చాలా 
బాధపడి ఉంటారు. మీరు హఫ్సాను 
నాకిచ్చి వివాహం చేస్తానని ముందు 
కొచ్చినా నేను మీకు ఎ సమాధానం చెప్ప 
లేదు. (అందుకు నన్ను క్షమించండి)” 
అన్నారు. దానికి నేను “జెనండీ!” అని 
ముక్తసరిగా సమాధానం చెప్పాను. 


అప్పుడు హజ్రత్‌ అబూబక్ర్‌ (రజి) నాతో 
ఇలా అన్నారు : దైవప్రవక్త (సల్లం) 
ఒకానొక సందర్భంగా తాను హఫ్సాను 
వివాహం చేసుకుంటానని అన్నారు. 
అందుకే మీరడిగినప్పుడు నేను ఎ సమా 
ధానం చెప్పలేకపోయాను. దైవప్రవక్త 
(సల్లం) గారికి సంబంధించిన రహ 
స్యాన్ని నేను బయటపెట్ట దలచుకో 
లేదు. ఒకవేళ తన నిర్ణయాన్ని మార్చు 
కొని ఉన్నట్టయితే నేను హఫ్ఫా వివాహ 
సందేశాన్ని అంగీకరించేవాణణి. (బుఖారీ) 


GIN, 


టు ర] బ్రా న 
తయ య లక మయ ఒక 
శరన! యాస క దడ 
తకు బ్‌ బ్‌ త్‌ే ఆర్సీ స 
డక tes గ్ర i వ య 

త! శ్రా! Sl au ip :JG pes 
ర తము ES INI fe cos ద్య 


oe Gg భో చో వక శ్రర 
see 


5 553 కకత ల 
తరగ : ds gel ly యట్‌ 
శ్‌ 4235 రత దానే cj : ర 


చా? దీ. యు టే! లలా 


(నహీవా బుఖారీలోని యుద్దాల (ప్రకరణం, 


ముఖ్యాంశాలు 


1. ఈ హదీసు ఇక్కడ బోధించే ప్రధాన విషయం - ఇతరుల రహస్యాలను దాచాలి. 
వాటిని ఇంకొకరి ముందు బయటపెట్టరాదు. ఇది గాకుండా ఈ హదీసులో ఇంకా ఎన్నో 
ముఖ్య విషయాలు బోధించబడ్డాయి. ఉదా॥ ఉత్తములను, సంస్కారవంతులను తమ కూతురిని 
పెల్లిచేసుకోమని కోరవచ్చు. మగపెళ్ళివారు తమంతట తాము పెళ్ళి ఉద్దేశ్యం బయట 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 870 రాయలకు 
పెట్టనంతవరకూ ఆడపిల్లను ఇంట్లో కూర్చోబెట్టి ఉంచాలన్న ఆచారం సరైనది కాదు. మనదేశంలో 
ఇలాగే జరుగుతోంది. ఈ ఆచారం దైవప్రవక్త ప్రబోధనలకు విరుద్ధం. దీనిని మార్చాలి. 

2. ఎవడైనా వ్యక్తి లేక ఎదయినా కుటుంబంవారు ఒక అమ్మాయిని వివాహమాడాలన్న 
కోరికను వ్యక్తం చేసి దానికోసం ప్రయత్నాలు జరుపుతున్నప్పుడు ఆ ఇరు కుటుంబాల మధ్య 
పెళ్లిమాటలు సాగుతున్నంతకాలం మధ్యలో ఇంకొకరు ఆ అమ్మాయికి లేక ఆమె 


కుటుంబంవారికి వివాహ సందేశం పంపటం ధర్మసమ్మతం కాదు. 


687. హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా) 
కథనం : ఒకసారి దైవప్రవక్త (సల్లం) 
సతీమణులందరూ ఆయన దగ్గర 


_ కూర్చొని ఉండగా హజ్రత్‌ ఫాతిమా (రజి. 


అన్‌హా) అక్కడికి వచ్చారు. ఆమె నడక 
అచ్చం (ఆమె తండ్రి) నడకలాగే ఉంది. 
ఆమెను చూడగానే దైవప్రవక్త (సల్లం) 
“నా కూతురికి స్వాగతం” అంటూ 
ఆమెను సాదరంగా ఆహ్వానించారు. 


ఆమెను తన కుడి ప్రక్కన లేక ఎడమ 


' ప్రక్కన కూర్చోబెట్టుకొని రహస్యంగా 


(ఆమె చెవిలో) ఎదో మాట చెప్పారు. 
దాంతో ఆమె విపరీతంగా విలపించటం 
మొదలుపెట్టారు. దైవప్రవక్త (సల్లం) 
ఆమె కళవళపాటుని చూసి మళ్లీ ఎదో 
ఆమె చెవిలో రహస్యంగా చెప్పారు. ఆ 
మాట వినగానే ఆమె సంతోషంగా 
నవ్వారు. అప్పుడు నేనామెను “దైవప్రవక్త 
(సల్లం) తన సతీమణులందర్నీ వదలి 
ప్రత్యేకంగా నీకొక్కదానికే రహన్య 
విషయం వినే అదృష్టాన్ని కల్పించారు. 
(దానికి నువ్వు సంతోషించటానికి 
బదులు) ఎందుకో కంటతడి పెట్టావు!” 
అని అన్నాను. 


le dl po) Lb ప్ర - by 
యథ ఘూ ern 
pee Ge Wan 
య ట్ర కతి! ధం మము రా యి 
a “Et ney dbs Gy css ఉస్‌ 
మయ బైటే వడ థమ 
Ue sh డు గ్ర సు చమ 
ల హు హీ 
Sigs పాం MJ 
i Je 
JG: దై జ ౫0౮ 
Se GN ES :6)6 జక ఉ త్వం 
య పంక జర్ర 
లైటు లయ మప య పోక సర్పాల 
అ ౮6 అటా దే శ్రమ! ప్ర తట్‌ 
4 యర! 6! : డయ హత తం 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


కాసేపటికి దైవప్రవక్త (సల్లం) అక్క 
ణ్బుంచి లేచి వెళ్ళిపోయిన తరువాత 
నేను ఫాతిమాతో మాట్లాడుతూ, “దైవ 
ప్రవక్త (సల్లం) నీతో రహస్యంగా చెప్పిం 
దేమిటి?” అని అడిగాను. ఫాతిమా ఆ 
విషయం చెప్పటానికి నిరాకరిస్తూ, 
“దైవప్రవక్త (సల్లం) చెప్పిన రహస్యాన్ని 
నేను బయటపెట్టలేను” అని అన్నారు. 
చివరికి దైవప్రవక్త (సల్లం) చనిపోయిన 
తరువాత నేను తిరిగి ఫాతిమాను 
కదిలించి, “నీ మీద నాకున్న (మాతృ 
త్వపు) హక్కు సాక్షిగా అడుగుతున్నాను. 
దైవప్రవక్త (సల్లం) అప్పుడు నీతో చెప్పిన 
రహస్యం ఏమిటి?” అని అన్నాను. 
దానికి ఫాతిమా “ఇప్పుడయితే చెప్ప 
గలను” అంటూ ఈ విధంగా తెలియ 
జేశారు : 


“మొదటిసారి దైవప్రవక్త (సల్లం) నాతో 
రహస్యంగా ఈ సంగతి చెప్పారు : “ప్రతి 
యేట జిబ్రయీల్‌ (అలైహి) నా దగ్గర 
ఒకసారి మాత్రమే ఖుర్‌ఆన్‌ (మొత్తం) 
పారాయణం చేసేవారు. కాని ఈ ఏడు 
ఆయన ఖుర్‌ఆన్‌ (మొత్తం) రెండుసార్లు 
పారాయణం చేశారు. దాన్నిబట్టి నా 
(మరణ) కాలం ఎంతో దూరంలో లేదని 
నాకనిపిస్తోంది. కనుక నువ్వు దైవానికి 
భయపడుతూ సహనంతో వ్యవహరిం 
చాలి. గతించేవారిలో నీకు అత్యంత 
మేలైనవాణ్ణి నేనే. ఈ మాట విని నేనెంత 


871 


పుడక 


dfs SG ING ఆదా ప్లూ 
RE FTL 
Wr అపో ర రాట న ఆహో 
AEG I sty 
దమ ఆ 1 యదు! పుట “తూ! 
HC = ss 
ల 1 ప్రాత ul ముర రు 04 సుటీ! 
దు షై పదు షై Tas EC 
Gill SE Ti 
pha billing cele Gis cls 


ben తే శవ és 


https://teluguislam..net 


872 Galt, 


దైవప్రవక్త (సల్లం) నా కళవళపాటుని 
చూసి మళ్ళీ రహస్యంగా, “ఫాతిమా! 
నువ్వు ముస్లిం మహిళలందరికీ 
నాయకురాలివి అవుతావు. లేక ముస్లిం 
అనుచర సమాజంలోని మహిళలందరికీ 
నాయకురాలివి అవుతావు. ఈ విషయం 
నీకు సంతోషం కలిగించదా?' అని 
అన్నారు. అప్పుడు నేను నవ్వాను. అది 


కూడా చూశారు మీరు.” 


(బుఖారీ - ముస్లీం, వాక్యాలు మాత్రం మున్లింవి) 


688. హజ్రత్‌ సాబిత్‌, అనస్‌ (రజి) 
నుండి చేసిన కథనం : ఒకరోజు నేను 
(నా స్నేహితులయిన) పిల్లలతో కలిసి 
ఆడుకుంటుండగా దైవప్రవక్త (సల్లం) 
నా దగ్గరికి వచ్చారు. ముందుగా ఆయన 
మాకు సలాం చేసిన తర్వాత నన్ను ఒక 
పనిమీద పంపించారు. దాంతో నేను 
ఇంటికి వెళ్ళేసరికి ఆలస్యమయింది. 
ఇంటికి వెళ్ళగానే మా అమ్మ ఆలస్యం 
ఎందుకయిందని అడిగింది. “దైవప్రవక్త 
(సల్లం) నన్ను ఒక పనిమీద పంపించా 
రమ్మా!” అన్నాను నేను. “ఏమిటా 
పని?” అని అడిగింది మా అమ్మ నేను 
అదొక రహస్య విషయమని చెప్పాను. 
అప్పుడు మా అమ్మ “దైవప్రవక్త (సల్లం) 
రహస్యాన్ని ఎవరితోనూ చెప్పకు సుమా!” 
అంటూ నాకు హితోపదేశం చేసింది. 


టీఏ ధరం ర హార - వ 


భోఖ ea 
డయ. gE EWU aL 
POT Ue EO) 
Veet 46 హాటు ప్త 4, 
పర లత స: చా. కంట: ళల 
JIA: +31Je వస్త ay; 
lo) EEL SEI ES 

Maden godly tle 


https://teluguislam.net 


అ” 


వాదీను కిరణాలు 873 రం కాలూ 


హజ్రత్‌ అనస్‌ (రజి) (ఈ హదీసు వివరిం 

చిన తరువాత) “ఓ సాబిత్‌! నేనా 

రహస్యం ఎవరితోనయినా చెప్పాలను 

కుంటే నీకే చెప్పేవాణ్ణి” అని అన్నారు. 

(ముస్లిం-బుఖారీ ఈ హదీసులోని కొంత 

భాగాన్ని సంక్షిప్తంగా వివరించారు) 
(నహీవ్‌ బుఖారీలోని ఇస్తీజోన్‌ ప్రకరణం, నహీవ్‌ మున్లింలోని మహిమోన్సతుల 
(ప్రకరణం, 


ముఖ్యాంశాలు 

ఈ హదీసు కూడా తోటి వ్యక్తుల రహస్య విషయాలను బయటపెట్టకూడదని తాకీదు 
చేస్తోంది. హజ్రత్‌ అనస్‌ దైవప్రవక్త (సల్లం) తనకు చెప్పిన పని రహస్యమైనదని అనగానే 
ఆయన తల్లి ఇక దాని గురించి అడగటం మానుకుంది. అంతేకాదు, దైవప్రవక్త రహస్యాన్ని 
రహస్యంగానే ఉంచాలని కొడుక్కి హితోపదేశం చేసింది. కనుక మిత్రులు, స్నేహితుల రహస్య 
విషయాలను ఎవరిముందూ బయటపెట్టకూడదు. ఒకవేళ వారి అనుమతి లభిస్తే అప్పుడు 
ఆ విషయాలు ఇతరులతో చెప్పటంలో తప్పు లేదు. 


https://teluguislam .net 


వాదీసు కిరణాలు 


86వ అధ్యాయం 


874 


RIAD 


3) Jp ఎటు 63 LG AT 
వాగ్లాన వొలన 


దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ సెలవిచ్చాడు: 


“చేసిన వాగ్దానాన్ని నెరవేర్చండి. నిస్సందే 
హంగా వాగ్దానం విషయంలో మీరు సమా 
ధానం చెప్పవలసి ఉంటుంది.” 

(అల్‌ ఇ(ా : 34) 
“మీరు అల్లాహ్‌తో ఏదయినా వాగ్దానం చేసి 
వుంటే ఆ వాగ్దానాన్ని నెరవేర్చండి.” 

(అన్‌ నహ్ల్‌ : 97) 


“విశ్వాసులారా! మీరు చేయని విషయాన్ని 
చేస్తాము అని చెబుతారెందుకు? మీరు 
చేయని దానిని చేస్తాము అని చెప్పటం 
అల్లాహ్‌ దృష్టిలో అత్యంత అప్రియమైన 
విషయం.” (అన్‌ నఫ్‌ : 2, 3) 


వివరణ ; 


AA స el al J 

rE ily) AEs Sf UN 
5} 4 టో a | ish ల ds 
ఆఆ లకు.) ijn) CE 
CIA GE SS GE 
పట ఏ యంథటు 1 sll] 


క OAS USS Br 
RAE IY డ టీస్‌ రోత మం య్‌ 
[YY i aall] 


ప్రమాణాలు లేక వాగ్టానాల్లో రెండు రకా లున్నాయి. అందులో ఒకటి, మనుషులు 


పరస్పరం చేసుకునే వాగ్దానాలు, ప్రమాణాలు. దైనందిన జీవితంలో మానవుల మధ్య జరిగే 
లావాదేవీలు, వ్యవహారాలన్నీ కూడా దాని క్రిందికే వస్తాయి. ఇకపోతే రెండవ రకమైన వాగ్దానం, 
మనిషి తాను పుట్టకముందు తను ఒక్క దేవుణ్ణి మాత్రమే పూజిస్తానని అల్లాహ్‌తో చేసిన వాగ్దానం. 
దాన్నే “అలస్తు వాగ్దానం” అని అంటారు. అదేవిధంగా మనిషి విశ్వసించి నప్పుడు కూడా 
తను దైవాదేశాలకు అను గుణంగా నడుచుకుంటానని వాగ్దానం చేస్తాడు. మనిషి ఈ రెండు 
రకాల ప్రమాణాల్సి వాగ్దానాలను. నెరవేర్చాలని షరీఅత్‌ ఆదేశి స్తోంది. 
689. హజ్రత్‌ అబూ హురైరా (రజి) జీ! ఇ సున gl os - M4 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా తపి! స్ట ‘JU స్తో తీ! Jy, ర్‌! ues 
ప్రవచించారు : కపట విశ్వాసికి మూడు - 


లక్షణాలుంటాయి. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


- అతను మాట్లాడితే అబద్ధం చెబు 
తాడు. 

- ఏదయినా వాగ్దానం చేస్తే దాన్ని 
భంగపరుస్తాడు. 

- అతని దగ్గర ఏదయినా వస్తువు 
అప్పగింత (అమానతు)గా పెడితే 
అందులో నమ్మకద్రోహానికి పాల్పడ 
తాడు. (బుఖారీ - ముస్థీం) 


ముస్లింలోని వేరొక ఉల్లేఖనంలో, 
“అతను ఉపవాసాలు పాటిస్తూ, 
నమాజులు చేస్తూ తాను ముస్లింనని 
ప్రకటించుకున్నా సరీ! అన్న వాక్యం 
అదనంగా ఉంది. 


690. హజ్రత్‌ అబ్బుల్లాహ్‌ బిన్‌ అహ్‌ బిన్‌ 
ఆస్‌ (రజి) కథనం ప్రకారం దైవప్రవక్త 
(సల్లం) ఇలా తెలియజేశారు: ఈ (క్రింద 
పేర్కొనబడే) నాలుగు లక్షణాలు ఎవరి 
లోనయినా ఉంటే అతను పచ్చి కపటి 
అని అనుకోవాలి. (అన్నీ లేక పోయినా) 
వాటిలో ఏ ఒక్క లక్షణమున్నా దాన్ని 
విడనాడనంతవరకూ అతనిలో ఒక 
కపట లక్షణమున్నట్లు భావించాలి. 
- అప్పగింతలో ద్రోహానికి పాల్పడటం. 
- మాటాడితే అబద్ధం చెప్పటం. 

- వాగ్దానం చేసి మోసానికి పాల్పడటం. 
- కొట్టాడినవ్వుడు తిట్లవురాణం 
మొదలెట్టడం. (బుఖారీ - ముస్లిం 


875 


CAE, 
wy వ ls పవ క దో 
గక. ale sis వు OE ప్ర! Br al 
త. tel ld పు భో 


GL స్వ 


త్రో తాల రారు! మ దాం - గక 

మో ఎ! సాల! gs dl తోం లాటా! 
LIEW పత ట్ర హస్త sl» ౮0౪ 
య క య eis guts 
ea ప్ర! 15 ‘Gey యా తష! 3 లో 
ప 546 WE 1 తుమ EE Bp 


als Gi టి ప్రమా హై 


(సహీవ్‌ బుఖారీ, నహీహ్‌ ముస్తీంలలోని ప్రమాణాలు, మొక్కుబడుల ప్రకరణం) 


https ://teluguislam.net 


వాదీను కిరణాలు 876 రో కాలూ 


ముఖ్యాంశాలు 

మనసులో ఇస్లాం పట్ల వైరాన్ని, అక్కసును దాచి పెట్టుకొని పైకి మాత్రం తాము ముస్లింల 
మని చెప్పుకునే కుటిల స్వభావాన్ని “కపట విశ్వాసం' అని అంటారు. దైవప్రవక్త (సల్లం) 
హయాంలో ఇలాంటి కపటులు చాలామంది ఉండేవారు. వారిలో పై హదీసులో సూచించబడిన 
లక్షణాలు కొట్టొచ్చినట్లు కనిపించేవి. కాని వారి మనసుల్లో ఉన్న కుళ్ళును ముస్లింలెవరూ 
తెలుసుకోలేకపోయేవారు. ఆఖరికి దైవప్రవక్త (సల్లం)కు కూడా తన సాహచర్యంలో 
ఉంటున్నవారిలో కపట విశ్వాసుల్ని కనిపెట్టడం కష్టంగా ఉండేది. అయితే దేవుడు తన ప్రవక్తకు 
“వహీ” వాణి ద్వారా నికార్సయిన ముస్టింలెవరో, కపట ముస్టింలెవరో తెలియజేశాడు. కాని ఈ 
రోజుల్లో కపట విశ్వాసుల్ని కనిపెట్టే విశ్వసనీయమైన మార్గాలేవీ లేవు. అయినప్పటికీ వారి 
నడవడికలో కాపట్య లక్షణాలు ప్రస్స్ఫుటమవుతుంటాయని, దానిద్వారా కపటుల్ని గుర్తించవచ్చని 
హదీసులు ఉద్బాటిస్తున్నాయి. 

పండితుల అభిప్రాయం ప్రకారం కాపట్యం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి, 
విశ్వాసంలో కాపట్యం. రెండోది, ఆచరణాత్మకమైన కాపట్యం. విశ్వాసంలో కాపట్యమంటే, 
మనసులో దైవతిరస్కార భావాన్ని దాచిపెట్టుకొని పైకి దైవంపై విశ్వాసాన్ని ప్రకటించటం. నేడు 
ముఖ్యంగా కమ్యూనిస్ట్‌, సెక్యులర్‌ భావాలుగల ముస్లిం ఇళ్ళల్లో పుట్టేవారు ఇలాంటి విశ్వాసులే 
అయి ఉంటారు. ఇకపోతే రెండవ రకమైన కాపట్యం ఏమిటంటే, మనసులో స్వచ్చమైన 
విశ్వాసమున్నప్పటికీ ఆచరణలో కపటచేష్టలు జరిగిపోతుంటాయి. దురదృష్టవశాత్తూ నేడు 
ముస్లింలలో చాలా మంది ఈ ఆచరణాత్మకమైన కపటరోగానికే గురై ఉన్నారు. అల్లాహ్‌ అన్ని 
రకాల కాపట్య స్వభావాల నుండి మన మనసుల్ని ప్రక్షాళనం చేయుగాక! 


691. హ(జత్‌ జాబిర్‌ (రజి) కథనం: & &! ధూ xe oy ఎ గగ! 
ఒకసారి దైవప్రవక్త (సల్లం) నాతో, గడ సధ క ఫ్ర ప్త క ob JG :d¥ 
“బహరైన్‌ నుండి ధనం గనక వస్తే నేను ము ము Ha యి! న! 
నీకు ఇంతింత ఇస్తాను” అని అన్నారు. 3 4. | స 
కాని ఆయన జీవించి ఉన్నంతవరకూ ఆో.ఆొ ధన లయ 1 ౧ 
బహరైన్‌ నుండి ధనం రాలేదు. ఆఖరికి ౫| ౫| రాని! ౮6 జాయ స్తో ద్రం 
ఆయన ఇహలోకం వీడిపోయారు. ఆ 

తర్వాత బహెరైన్‌ నుండి ధనం వచ్చింది. 

అపుడు (ఖలీఫాగా ఉన్న) హజ్రత్‌ 

అబూబక్ర్‌ (రజి), “దైవప్రవక్త (సల్లం) 

ఎవరికయినా ఏదయినా ఇస్తానని 

వాగ్దానం చేసి ఉంటే లేదా ఆయన 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


ఎవరికైనా బుణపడి ఉంటే వాళ్లంతా 
నా దగ్గరికి వచ్చి (తమ హక్కుల్ని) 
వసూలు చేసుకోవచ్చు” అంటూ 
అధికారికంగా ఒక ప్రకటన గావించారు. 
ఆ ప్రకటన విని నేను అబూబక్ర్‌ (రజి) 


877 


CrP 
మ రర ప్రక తద టూ వ! టై 
జు వదు పటం! మ ప్ల త్తం 
CHASSIS య Ud bs 


దగ్గరికెళ్ళి, “దైవప్రవక్త (సల్లం) నాతో ఈ జ Gh na లో Jw పర 
ఈ మాటలు చెప్పారిని అన్నాను. als 
అప్పుడాయన దోసిలి నిండా నాణాలు 
తీసి నాకిచ్చారు. నేను వాటిని లెక్కపెట్టి 
చూస్తే అవి అయిదొందలు తేలాయి. 
ఆ తర్వాత ఆయన నాతో, “ఇంకా కావా 
లంటే వాటికి రెట్టింపు తీసుకో” అని 
అన్నారు. (బుఖారీ - ముస్లిం, 


(సహీవ్‌ బుఖారీలోని సాక్ష్యాధారాల ప్రకరణం, నహీవ్‌ ముస్తింలోని ఘనతా 
ఎళిష్టతల ప్రకరణం, 


ముఖ్యాంశాలు 

ఈ హదీసులో దైవప్రవక్త (సల్లం) 'హాకజా, హాకజా, హాకజా' (ఇంతింత) అని మూడుసార్లు 
అన్నారు. ఆ సమయంలో ఆయన మూడుసార్లు దోసిళ్ళు ఎత్తి చూపారని బుఖారీలోని వేరొక 
ఉల్లేఖనం చెబుతోంది. అంటే మూడు దోసిళ్ళ నిండా ధనం ఇస్తానన్నారన్నమాట. దాని ప్రకారం 
హజ్రత్‌ అబూబక్ర్‌ (రజి) దైవప్రవక్త (సల్లం) వాగ్దానాన్ని నెరవేరుస్తూ జాబిర్‌ (రజి)కు మూడు 
దోసిళ్ళనిండా నాణాలు ఇచ్చారు. 

మనిషి తన మరణం తర్వాత అయినా తన వాగ్గానాల్ని, ప్రమాణాల్ని పూర్తిచేయించాలని 
ఈ హదీసు తాకీదు చేస్తోంది. చావుతో వాగ్దాన బాధ్యత తీరినట్లు కాదు. మనిషి చనిపోయేముందే 
తన వాగ్దానాలను నెరవేర్చమని తన వారసుల్ని ఆదేశించి వెళ్ళాలి లేదా కనీసం వారసులయినా 
నైతికవిధిగా భావించి తమ పెద్దల వాగ్దానాలను, ప్రమాణాలను నెరవేర్చాలి. రాజ్యస్థాయిలో 
చేయబడే వాగ్దానాలను ఆ తరువాత వచ్చే రాజ్యాధికారులు నెరవేర్చవలసి ఉంటుంది. అందుకు 
హజ్రత్‌ అబూబక్ర్‌ (రజి) చేసిన పనిని ఆదర్శంగా తీసుకోవచ్చు. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


వు హైప! డట వడ స ధరం AY 
మంచి అలవాట్లను కొనసాగించాలి 


త 2 12 
878 EAD 


దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ సెలవిచ్చాడు : CURIA} yw శు! Jb 


LY ide J iis Py 


“యదార్థం ఏమిటంటే, ఒక జాతి స్వయంగా స కాసు 


తన లక్షణాలను మార్చుకోనంతవరకు అల్లాహ్‌ 2 చర్త Gg (స ౪ ys >: ఖలు లేక్క 


దాని స్థితిని మార్చడు.” (అ(రాద్‌ : 11) 
“స్వయంగా తాను శ్రమతో నూలు వడికి, తరు 
వాత తానే దానిని ముక్కలు ముక్కలుగా 


చేసిన స్రీ స్థితిలాగా మీ పరిస్థితి కాకూడదు.” 


Ua Clee 


4 2 గ్‌ i Ww; 
(తు స [5 (YJ 
fp ఆ by యు! dial 33 


(అన నవ్లా 2 Sd Il స 
౮6 [03 వ్యాన] శక 
శప త ద్వప డఫ యు 

LXV వయయాబీ!) 


“పూర్వం గ్రంథం ఇవ్వబడిన ప్రజల మాదిరిగా 
విశ్వాసులు మారిపోకూడదు. ఒక సుదీర్ధ 
కాలం వారిపై గడిచిపోయింది. అప్పుడు వారి 
హృదయాలు కఠినమయ్యాయి.” 

(అల్‌ వాదీద్‌ : 16) 


“వారు దానిని పాటించే విషయంలో న్యాయం 
చేకూర్చలేకపోయారు.” (అల్‌ వాదీద్‌ : 27) 


వివరణ 


అల్లాహ్‌ మానవులకు రాజ్యం, అధికారం, సిరిసంపదలు, గౌరవమర్యాదలు లాంటి 
అనుగ్రహాలు ప్రసాదించి పరీక్షిస్తాడు. అందుకు వారు కృతజ్ఞతలు తెలుపుకుంటే వారికి మరిన్ని 
అనుగ్రహాలు ప్రసాదిస్తాడు. అదే కృతఘ్నతా వైఖరికి పాల్పడితే ఇచ్చిన వరాలను కూడా 
లాక్కుంటాడు - ఇది మొదటి సూక్తికి భావం. రెండవ సూక్తిలో మంచిమార్గాన్ని వదలి చెడు 
మార్గాన్ని అవలంబించటాన్ని ఎంతో శ్రమతో నూలువడికి తర్వాత స్వయంగా దానిని ముక్కలు 
ముక్కలుగా చేసే ఉదాహరణతో పోల్చిచెప్పటం జరిగింది. మూడో సూక్తిలో ప్రత్యేకంగా విశ్వాసు 
లను గ్రంథవహుల పోకడలకు దూరంగా ఉండమని హితబోధచేయటం జరిగింది. గ్రంథవహు 
లంటే యూదులు, క్రైస్తవులు, దైవగ్రంథం అవతరింపజేయబడినవారు. వీరు ముందు దైవాదేశా 
లను పాటించారు. కాని కొంతకాలం తర్వాత ప్రాపంచిక సుఖాలకు దాసులయిపోయి దైవాదేశా 


https://teluguislam .net 


వాదీను కిరణాలు 879 Gali, 
లను నిర్లక్ష్యం చేశారు. ఫలితంగా వారి హృదయాలు కఠినమైపోయాయి. వారిలో చాలామంది 
అవిధేయులయ్యారు. నాల్గవ సూక్తిలో కూడా వీరి గురించే చెప్పబడింది. వీరు ధర్మంలో లేని 
వేదాంతమార్గాన్ని స్వయంగా సృష్టించుకున్నారు. తర్వాత దాన్ని పాటించనూ లేకపోయారు. 
మొత్తానికి పై సూక్తుల ద్వారా చెప్పాచ్చేదేమిటంటే మనిషి పుణ్యప్రదమైన మార్గాన్ని 
ఎల్లప్పుడూ అంటిపెట్టుకొని ఉండాలి. మధ్యలో దాన్ని వదలిపెట్టడం చాలా ప్రమాదకరం. 


692. హజ్రత్‌ అబ్బుల్లాహ్‌ బిన్‌ అమ్‌ బిన్‌ 
ఆస్‌ (రజి) కథనం : ఒకసారి దైవప్రవక్త 
(సల్లం) నన్ను సంబోధిస్తూ, ట్‌ అబ్బు 


లోల రాయే! he రాం - UY 
yg Yb ల అటా టే! బల లోట! 


గ్రా న 6 వకసన! ర్వ 


యయ! ఫై 5 య్‌! పడ్‌ 6 9% 
టయ ప్రమ 


ల్లాహి! ఫలానా వానిలా అయిపోమాకు. 
అతను రాత్రిళ్ళు నిద్రలేచి ఆరాధన చేసే 
వాడు. ఆ తర్వాత అతను నిద్రలేవటం 
మానుకున్నాడు” అని అన్నారు. 
(బుఖారీ - ముస్లిం, 


(సహీహ్‌ బుఖారీలోని తహజ్ఞాద్‌ ప్రకరణం, సహీహ్‌ ముస్లింలోని ఉపవాసాల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

మనిషి ఏదయినా మంచిపని చేయటం ప్రారంభిస్తే దాన్ని అలాగే కొనసాగిస్తూ ఉండాలి. 
మధ్యలో ఆ పనిని మానుకోకూడదు. మంచి పనుల్ని మధ్యలోనే విరమించుకునే మనిషి 
తనకు తెలియకుండానే చెడు వైపునకు మొగ్గే ప్రమాదముంది. ఆరంభించిన మంచి పనిని 
స్థయిర్యంతో, నిలకడగా కొనసాగించటంలోనే మనిషి విజయం, క్షేమం దాగి ఉంది. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 880 olarak, 
88వ అధ్యాయం 


మ యూ యు! శు ౫వ! అయా esl దక్షం MA 
ఇతరుల్ని కలుసుకున్నప్పుడు వారితో నవ్వుతూ మాట్లాడాలి 


అ కాలో 


దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ సెలవిచ్చాడు : Mase Jah లీ Jw dl! Jb 
| “విశ్వాసుల పట్ల మృదువుగా మెలగు.” వ LAA Cana 4 © హుత్రబే 
(అల్‌ హిబ్‌: 88) హో పడ! ఓక టో GE? is 


OR 


[10% ols Sl కలలో 


“ప్రవకా! నీవేగనక కర్కశుడవు, కఠిన హృద 
యుడవు అయినట్లయితే వారందరూ (నీ 
సహచరులు) నీ చుట్టుప్రక్కల నుండి 
దూరంగా పోయేవారు.” (ఆలి ఇమాన్‌: 159) 


వివరణ 


మొదటి సూక్తిలో దైవప్రవక్త (సల్లం)ను మృదుత్వం, నమతా వైఖరిని అవలంబించమని 
ఆదేశించబడింది. రెండవ సూక్తిలో - ధర్మప్రచార కార్యానికి మృదుత్వం, (పేమ, అణకువ 
ఇలాంటి ఇతర నైతిక విలువలు చాలా అవసరం. ఇవి లేకుంటే ప్రజలు దగ్గరికి రారు. దూరంగా 
పారిపోతారు. అభిమానించటానికి బదులు అసహ్యించుకుంటారని చెప్పబడింది. 


693. హజ్రత్‌ అదీ బిన్‌ హాతిమ్‌ (రజి) 4! త (గాత Ga be - TY 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా ద్రీ! 31) హక ఎ! ల Jb ‘Jb టి 


ప్రబోధించారు : ఖర్జూరపు ముక్కతో (మా సము య్‌ AR ప్రస పప తపు 35 
నయినా సరే నరకాగ్ని నుండి మిమ్మల్ని చు 
మీరు కాపాడుకోండి. అదీ లభించకపోతే ల 
కనీసం ఓ మంచి మాట మాట్లాడి 

అయినాసరే. (బుఖారీ - ముస్థిం) 


(సహీహ్‌ బుఖారీలోని సంస్కార ప్రకరణం, సహీహ్‌ మున్లీంలోని జకాత్‌ ప్రకరణం) 
694. హజ్రత్‌ అబూ హురైరా (రజి) 4। తోం ర ఆ రాం - ME 


కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా గ. జల వ: ‘JG స్తో క. ల! PP 
ప్రవచించారు : “ఒక మంచిమాట కూడా | 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 881 ర కాగా 


సదఖాయే (దానం చేయటంతో ఉమ్మ ఎమ్మ లు యా Gi హూ 
సమానమే). (బుఖారీ క్‌ ముస్లిం | టు గస 


695. హజత్‌ అబూజర్ర్‌ (రజి) కథనం: wees 55 అ ప్రత ఎక 
దైవప్రవక్త (సల్లం) ఒకసారి నాకు ఇ, 5? గా 
హితోపదేశం చేస్తూ, “ఏ మంచి పనినీ ౨ కసే యాం లో మ! 
అల్పంగా భావించకు. నీ సోదరుణ్ణి Jel gl oly; dee అ Ce 
నవ్వుతూ పలకరించటాన్నయినా సరే.” pie sly) కదయ yy 
(ముస్లిం) 

(సహీహ్‌ ముస్టీంలోని నత్కార్యాల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

షరీఅత్‌ దృష్టిలో అభిలషణీయమైన ప్రతి పనినీ “మారూఫ్‌'గానే భావించాలి. అలాంటి 
మంచి పనుల్లో దేన్నీ అల్పమయినదిగా భావించకూడదు. ఆఖరికి ఇతరులతో నవ్వుతూ మాట్లాడ 
టాన్ని కూడా చులకనగా చూడకూడదు. సాధారణంగా ప్రజలు దానికి అంతగా ప్రాధా న్యత 
ఇవ్వకపోవచ్చు. కాని నైతికంగా అది చాలా గొప్ప గుణం. ఎదుటివ్యక్తి పట్ల తమకున్న ప్రేమాభి 
మానాలను వ్యక్తం చేసుకునే విధానం. అందుకే ఇస్లాం ధర్మం దానికి అంతగా ప్రాధాన్యతనిస్తోంది. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 882 ర కారా 


89వ అధ్యాయం 


eta ప్రయ GU EU A 
య్య క ఆ గట్టున ఆయు 
“tb క. 
ఎదుటి వ్యక్తికి అర్ధమయ్యే విధంగా మాట్లాడాలి 


696. హ(జత్‌ అనస్‌ (రజి) కథనం : 
దైవప్రవక్త (సల్లం) ఏదయినా విషయం 
చెప్పినప్పుడు అందరికీ అర్థమయ్యేలా ౯, గ్‌ 00 
మూడుసార్లు చెప్పేవారు. ఎవరిదగ్గరి య (5 ge sl su గ్‌ యా 
కయినా వెళ్ళి స సలాం చేసినప్పుడు కూడా శ్ర! ly) CW ను (నమ ను 
మూడుసార్లు సలాం చేసేవారు 

(బుఖారీ, 


రీ టు Al న. లా తో = 1A 
tus ssh ais sis 1] Mea 


(సహీహ్‌ బుఖారీలోని విద్యా ప్రకరణం) 
697. హ(జత్‌ ఆయిషా (రజి.అన్‌హా) ల 
కథనం : దైవప్రవక్త (సల్లం) ఏదయినా టే లాం శర ౮5 - 21 
మాట్లాడినప్పుడు ఆగి ఆగి మాట్లాడే ౫౫ (95 2! ల i వత 606 
వారు. ఆయన మాటలు వినే ప్రతి వ్యక్తి yl yl ఏసు మన నా 
(చాలా సులభంగా) వాటిని అర్థం 
చేసుకోగలిగేవాడు. (అబూదావూద్‌) 


(ముననె అబూదావూద్‌లోని సంస్కార (ప్రకరణం, 


ముఖ్యాంశాలు 

ఈ హదీసులో 'ఫస్‌లన్‌' అనే పదం వాడబడింది. ఫస్‌లన్‌ అంటే స్పష్టంగా, సుబోధకంగా 
అని హదీసు వ్యాఖ్యానకర్తలు రాశారు. అయితే అందులోనే దైవప్రవక్త (సల్లం) ఆగి ఆగి 
మాట్లాడేవారన్న అర్థం కూడా వస్తుంది. ఆయన నోటినుండి వెలువడే ప్రతిమాట స్పష్టంగా 
ఉండేది. సంబోధకుల స్థాయిని బట్టి ఆయన వారితో అచ్చమైన అరబీ భాషలో మాట్లాడేవారు. 


https://teluguislam.net 


వాదీసు కిరణాలు 883 


య ప రియలీ లాటి - ళం 
wen (i> కు త్తే! Pan ve 


Aaa 


le sos 0009 అటి! 
తోటివారి మాటల్ని రహస్యం కాకపోతే వినవచ్చు, 
పండితుడుగాని, బోధకుడుగాని తన సమావేశంలో 


ఉన్నవారితో నిశ్శబ్దంగా ఉండమని చెప్పవచ్చు 

698. హజ్రత్‌ జరీర్‌ బిన్‌ అబ్బుల్లాహ్‌ ఎ ర టా లా - 1A 
(రజి) కథనం : అంతిమ కాబా యాత్ర treet. | 
(హజ్జతుల్‌ విదా) సమయంలో దైవ య ప న A wren Bg " 
ప్రవక్త (సల్లం) ప్రజలను నిశ్శబ్దంగా ౯ ౯ లాలో ప ణో 
ఉండమని చెప్పు అని నన్నాదేశించారు. లో DES ga టన ids 
(కాసేపటికి నిశ్శబ్దం ఏర్పడిన) తరువాత య్యా ప్రమ కడప దుక్కి 
ఆయన ఉపన్యసిస్తూ, “ప్రజలారా! నా 
తదనంతరం మీరు పరస్పరం మెడలు 
నరుక్కుంటూ అవిశ్వాసులయిపోకండి” 
అని హితోపదేశం చేశారు. 

(బుఖారీ - ముస్థీం) 

(సహీహ్‌ బుఖారీలోని విద్యా ప్రకరణం, సహీహ్‌ ముస్టింలోని విశ్వాస ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

హదీసులో వచ్చిన “నిశ్శబ్దంగా ఉండమని చెప్పు” అనే మాట ద్వారా గ్రంథకర్త ఇమామ్‌ 
నవవీ (రహ్మలై) రెండు విషయాలు బోధించదలచారు. ఒకటి: తోటివారి రహస్యంగాని మాటలు 
వినటం ధర్మసమ్మతమేనన్న విషయం. ఇది గూఢచర్యం అంటే ప్రజల రహస్యాలను దేవులాడటం 
క్రిందికి రాదు. అది కూడా ప్రజల మధ్య నిశ్శబ్దం ఎర్పడినప్పుడే ప్రజలు ఒకరి విషయాలను 
మరొకరు వినగల్లుతారు. ఇకపోతే రెండో విషయం ఏమిటంటే, సభలు, సమావేశాలు 
జరుగుతున్నప్పుడు ఉపన్యాసకులుగాని, సభానిర్వాహకులు గాని ప్రజల్ని నిశ్శబ్దంగా ఉండమని 
ఆదేశించవచ్చు. అలా ఆదేశించటం సభానియమాల క్రిందికే వస్తుంది. 


a 
te: 
(ల 
[1 
ర్య 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


91వ అధ్యాయం 


884 


రజియ రణం 


4 Lash ఉప్ప! రకం 41 
హితబోధలోనూ మధ్యమార్గాన్ని అవలంబించాలి 


దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ సెలవిచ్చాడు : 


“ప్రవక్తా! నీ ప్రభువు మార్గం వైపునకు ఆహ్వా 
నించు, వివేకంతో చక్కని హితబోధతో.” 
(అన్‌ నహ్హ్‌ : 125) 


699. హజ్రత్‌ అబూ వాయిల్‌ షఖీఖ్‌ బిన్‌ 
సలమా (రజి) కథనం : ఇబ్నె మస్‌వూద్‌ 
(రజి) ప్రతి గురువారం మాకు హితబోధ 
చేస్తుండేవారు. ఓ రోజు ఒక వ్యక్తి 
ఆయనతో, “అబూ అబ్బుర్రహ్మాన్‌! మీరు 
మాకు ప్రతి రోజూ హితబోధ చేస్తుండా 
లని నా కోరిక అని అన్నాడు. దాని 
కాయన “ప్రతి రోజూ హితబోధ చేసి 
మిమ్మల్ని విసుగెత్తించటం నాకిష్టం 
లేదు. అందుకే నేను ప్రతి రోజూ హిత 
బోధ చేయటం లేదు. దైవప్రవక్త (సల్లం) 
కూడా మేమెక్కడ విసుగెత్తిపోతా మోనన్న 
భయంతో మాకు హితబోధ చేయటానికి 
ఒక దినాన్ని నిర్ణయించారు. అలాగే నేను 
రూడా మీకు హితబోధ చేయటానికి ఒక 
దినాన్ని నిర్ణయించాను” అని అన్నారు. 

(బుఖారీ - ముస్తీం) 


(నహీవా బుఖారీలోని విద్యా ప్రకరణం, న 


(పకరణం) 


as 


A Jade} : yw తీ! ౮6 
Myo: SN st 


త్ర తాడ్‌ Js ధూ or 14% 
ఉం తంతు పయ పై య ల 
గరుడ యప్‌ een 


తం 94 


Aas be aiid U Jw ‘px 
eins పస Sl Sl al 

ఊడ ఉ ప కకష జో టి మల 56 15 
ప ల als Gi Cle పెదు! 


6 


నహీహ్‌ ముస్థింలోని కపటవిశ్వానుల 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 885 Sik, 


ముఖ్యాంశాలు 

ప్రజలకు ధర్మబోధ చేయటంలోనూ మధ్యేమార్గాన్ని అవలంబించాలి. లేకపోతే ప్రజలు 
ధర్మబోధనల వట్ట విసుగెత్తిపోయి అసలు ధార్మిక సమావేశాలకు హాజరుకావటమే 
మానుకుంటారు. అదేపనిగా హితబోధ చేస్తూపోతే చివరికి ప్రజలు విసుగెత్తిపోతారు. అదేవిధంగా 
విద్యాశిక్షణల కోసం వేళల్ని నిర్ణయించినప్పుడు కూడా ప్రజలు తమంతటతాము సంతోషంగా 
ధార్మిక సమావేశాలకు హాజరయ్యే విధంగా సరియైన వేళల్ని గుర్తించి నిర్ణయించాలి. అంతేగాని 
ప్రజల్ని భయపెట్టిగాని, ఆశ చూపించిగాని ధార్మిక సమావేశాలకు హాజరుపరచటం సమంజస 
మైన విషయం కాదు. 


700. దైవప్రవక్త (సల్లం) ఇలా అంటుం p95 ఎప! లా! య 
డగా తాను విన్నానని హజ్రత్‌ అబుల్‌ ర 
JU Legs Al స్టే 
యఖ్‌జాన్‌ అమ్మార్‌ బిన్‌ యాసిర్‌ (రజి) శ మ 
తెలియజేశారు : సుదీర్భమైన నమాజ్‌ ను Jb లః సర్వులు వా 
చేయటం, ముక్తనరిగా ఉపన్యసిం (ఈత ర మ క 3 3 J 
చటం అనేది మనిషి వివేకానికి 15) మ! 1, rails ఫు! Leb 
ల కనుక మీరు ain ప టి సృ జ్వల యః య 
సుదీర్ధంగా చేయండి, ఉపన్యాసం Ce న 
శ (6 ఛీ 
ముక్తసరిగా ఇవ్వండి. (మున్లిం) ధ్ర యు క ఆ 
ge బా tls 


“CG: 


try 


(సహీహ్‌ మున్లింలోని జుమా ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

సుదీర్భంగా నమాజ్‌ చేయటమంటే ఇమామ్‌ అయిన వ్యక్తి తన వెనక నమాజ్‌ 
చేస్తున్నవారి (ముఖ్తదీల) ఇబ్బందుల్ని ఏమాత్రం పట్టించుకోకుండా చాలా సుదీర్హ్ధంగా నమాజ్‌ 
చేయించటమని అర్థం ఎంతమాత్రం కాదు. ఎందుకంటే అలా చేయటాన్ని హదీసుల్లో 
గర్భించటం జరిగింది. వెనక నమాజ్‌ చేసేవారిలో వృద్ధులు, బలహీనులు, పిల్లలు మొదలైనవారు 
_ ఉంటారు. కనుక నమాజ్‌కు సారథ్యం వహించే వ్యక్తి (ఇమామ్‌) వారందరినీ దృష్టిలో పెట్టుకొని 
ఎవరికీ భారం అనిపించని విధంగా నమాజ్‌ చేయించాలి. 

రెండో విషయం ఏమిటంటే, శుక్రవారం రోజు చేసే ఆరాధనలో నమాజ్‌కన్నా ఉపన్యాసం 
(ఖుత్సా) ముక్తసరిగా ఉండాలి. అంతేగాని సుదీర్భంగా ఉపన్యాసం దంచి ఆ తరువాత నమాజ్‌ 
దగ్గరికి వచ్చేసరికి తొందరచేయటం మంచిదికాదు. నమాజ్‌ను పూర్తి ఎకాగ్రతతో, అత్యంత 
భక్తిశ్రద్దలతో, సక్రమంగా, ప్రశాంతంగా చేయాలి. అవసరమైతే దానికోసం ప్ర ప్రసంగాన్ని (ఖుత్సాను) 
ముక్తసరు చేసుకోవాలి. 


https://teluguislam.net 


హదీసు కిరణాలు 


701. హజ్రత్‌ ముఆవియా బిన్‌ హకమ్‌ 
సులమీ (రజి) కథనం : నేనొకసారి దైవ 
ప్రవక్త (సల్లం)తో పాటు నమాజ్‌ చేస్తుం 
డగా అక్కడున్న వారిలో ఎవరో 
తుమ్మారు. దానికి నేను 'యర్‌హము 
కల్లాహ అని అన్నాను. దాంతో ప్రజ 
లంతా నావైపే చూడసాగారు. నాక్కాస్త 
ఇబ్బందిగా అనిపించి, “మీ అమ్మ 
కడుపులు కాల! ఎమయింది మీకు నా 
వంక అలా చూస్తున్నారు?” అని. 
అన్నాను. దానికి వారు తమ చేతులను 
తమ తొడలపై చరచి సైగచేయసాగారు. 
అప్పుడు వారు నన్ను నిశ్శబ్దంగా ఉండ 
మని చెబుతున్నారని అర్థం చేసుకొని 
నేను నిశ్శబ్దంగా ఉండిపోయాను. 
కాసేపటికి దైవప్రవక్త (సల్లం) నమాజు 
ముగించుకున్నారు. 


నా తల్లిదండ్రుల్ని ఆయనకోసం అర్పిం 
తును! ఆయనకన్నా ఉత్తమంగా 
బోధించే గురువుని నేను అంతకు 
ముందుగాని, ఆ తరువాతగాని ఎన్నడూ 
చూడలేదు. దైవసాక్టి! ఆయన నన్ను 
మందలించలేదు. నన్ను కొట్టలేదు. 
దూషించనూ లేదు. పైగా (ఎంతో 
(ప్రేమగా) ఇలా అన్నారు : “ఇది నమాజ్‌. 
ఇందులో ప్రజలు మాట్లాడుకునే 
(ఇతరత్రా) మాటలు మాట్టాడుకోరాదు. 
దేవుని పవిత్రతను కొనియాడటం, దేవుని 
గొప్పదనాన్ని చాటడం,  ఖుర్‌ఆన్‌ను 
పారాయణం చేయటం - విటి 
సమాహారమే నమాజ్‌” అని అన్నారు. 


886 


ర గా 
మ! పం చ లు - య. 
య! లేష్ల అతనలా 
ఫు త్రం ౮2 | శకట ఈ 
స్‌ hse తప్‌ ట్రీ 
RE Ber soar ab 
ర పన (త్ర! వ్‌ నడ ' 
నస య Pores ఉయ్‌ అలలే 
లా యమ ; డద ఆయి ఎ 
Eh 6 లో a ఆ PTY 
| ట్స న మను 13 345 bl 


క 


pa 3 న గా 
చంటి sia త్ర? 2౮6 


Js be ort CART APS 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


లేదా దైవప్రవక్త (సల్లం) ఇలాంటి 
మాటలే అని ఉంటారు. 


అప్పుడు నేనాయనతో, “దైవప్రవక్తా! 
నేను నిన్నమొన్నటి వరకూ అజ్ఞాన 
జీవితమే గడిపాను. (ఇప్పుడే) దేవుడు 
(మా దగ్గరికి) ఇస్లాం ధర్మం తీసు 
కొచ్చాడు. (అజ్ఞానకాలంలో) మాలో 
కొందరు జ్యోతిషుల్ని సంప్రదించేవారు. 
(అలా సంప్రతించటం ధర్మసమ్మత 
మేనా?)” అని అడిగాను. దానికాయన, 


887 


ర క లూ 
Jl IM dot లు స్తోత! ర్చ 
ట్‌! ఏయు య ll Lp చటం 
తడవ రక he Ie & §15 ye 
లేడు డి; : ; Ce: 45 5౮౮ 
ధో ప్రయ పన ప ౮06 ప్ప నత 


pls ely) Ha 6 త్త 
పప! యు! + 2! అటు (యే 


gw Gt: gly స్వ] 


“నువ్వు జ్యోతిషుల దగ్గరికి వెళ్ళకు” అని 
అన్నారు. “మరి మాలో కొంతమంది 
దుశ్శకునాలు కూడా చూస్తారు?” 
అన్నాను నేను. అందుకాయన, “అవన్నీ 
మనసుకు నచ్చచెప్పుకునే మాటలే. 
నిజానికి అవేవీ ప్రజల పనుల్ని పాడు 
చేయవు” అని చెప్పారు. (ముస్లిం) 

(సహీహ్‌ మున్లింలోని మస్టిదుల ప్రకరణం) 
ముఖ్యాంశాలు 

పై హదీసు ద్వారా నాలుగు విషయాలు బోధపడుతున్నాయి. ఒకటి : నమాజులో 
మాట్లాడటం నిషిద్ధమైనట్లే ఇతరుల తుమ్ముకు జవాబు చెప్పటం కూడా నిషిద్ధం. అయితే 
తుమ్మినవాడు స్వయంగా నమాజులో అల్‌హమ్బులిల్లాహ్‌ అని అంటే అందులో తప్పులేదు. 
అల్‌హమ్బులిల్లాహ్‌ అన్న వచనంలో అల్లాహ్‌ ప్రశంస ఉంది. కనుక నమాజులో ఇది సమ్మతమే. 
రెండు : ఇందులో దైవప్రవక్త (సల్లం) ప్రజలకు ధర్మవిషయాలు ఏ విధంగా బోధించేవారో 
వివరించబడింది. ఏమీ తెలియనివారికి ఆయన ఎంతో ఉత్తమమైన పద్ధతిలో ధర్మ విషయాలు 
బోధించేవారు. అజ్ఞానం వల్ల వారు చేసే తప్పులపై ఎలాంటి కినుక, కోపం వ్యక్తపరిచేవారు 
కాదు. ఇస్లాం ధర్మప్రచారకులకు ఇందులో గొప్ప హితబోధ ఉంది. మూడు : భవిష్యత్తులో 
జరగబోయే సంఘటనల గురించి తెలుసుకోవటానికి జ్యోతిషుల దగ్గరికి వెళ్ళటం నిషిద్ధం. 
నాలుగు : దుళ్ళకునాలు చూడటాన్ని కూడా దైవప్రవక్త (సల్లం) వారించారు. అజ్ఞానకాలంలో 
జోస్యం, దుశ్శకునాలు చాలా ఎక్కువగా ఉండేవి. ఇస్లాం వచ్చి వాటిని అంతమొందించింది. 
కాని అజ్ఞానులైన ముస్లింలలో నేడు ఈ రుగ్మతలు మళ్లీ పురుడుపోసుకున్నాయి. అల్లాహ్‌ 
అలాంటి ముస్టింలకు సన్మార్గం చూపుగాక! 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


702. హజిత్‌ ఇర్‌బాజ్‌ బిన్‌ సారియా 
(రజి) కథనం : ఓసారి దైవప్రవక్త (సల్లం) 
మాకు ఎంతో ప్రభావవంతమైన హిత 
బోధ చేశారు. అది విని మా హృద 
యాలు భయంతో కంపించిపోయాయి. 
కళ్ళవెంట అశ్రుధారలు ప్రవహించాయి... 
(హదీసు చివరిదాకా). ఈ హదీసు 
పూర్తిగా ఇంతకుముందు “ప్రవక్త (స) 
సంప్రదాయాన్ని . కాపాడాలి అనే 
అధ్యాయంలో కూడా వచ్చింది. అక్కడ 
మేము ఇమామ్‌ తిర్మిజీ ఈ హదీసుని 
హసన్‌, సహీహ్‌గా నిర్ధారించారని కూడా 


పేర్కొన్నాం. 


888 


నత్తం Jt! es VY 

పట J hs; Jb se dl 5 
er ee 
జ స్ట్‌ యప si ch, ఢీ 
ప్రయా తటే 06 Sur Sl us; 


¥ 


= ఆలి 


(సుననె తిర్మిజీలోని విద్యా విషయక అధ్యాయం) 


a_ 


పె వాదీనుని వూర్తిగా చదివితే వ్రనంగం అనేది ముక్తనరిగా, నమగ్రంగా, 


(ప్రభావవంతంగా, ప్రయోజనకరంగా ఉండాలనే విషయం బోధపడుతుంది. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 889 CIE, 


92వ అధ్యాయం 


hss 63h ధరం 11 
ప్రశాంతత, హుందాతనం 


దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ సెలవిచ్చాడు: రప! త ఏ వోటు i Jt 
“కరుణామయుని (అసలు) . దాసులు pane స్త్ర $e 


ya ణ్‌ రవ Hess | 
ఎవరంటే, వారు నేలపై వినములై నడుస్తారు, ఫేన 


కా + A లో 
మూర్భులు వారిని పలకరించినప్పుడు “మీకో... "౯ త6ట!) కడు It 
సలామ్‌. అని చెప్పి అక్కణ్ణుంచి వెళ్ళి 
పోతారు.” (అల్‌ ఫుర్జాన్‌ : 63) 
వివరణ : 


నేలపై నిక్కుతూ నడవటమనేది మూర్థత్వానికి నిదర్శనం. దీనికి భిన్నంగా అణకువతో 
వినయవినమతలు ఉట్టిపడేలా నడవటం హుందాతనానికి తార్కాణం. అదేవిధంగా మూర్చులతో 
వాదులాటకు దిగటం కూడా హుందాతనానికి విరుద్ధమే. విశ్వాసులైన దాసులు తమకు ఎప్పుడైనా 
మూర్భులు తారసిల్లితే ఉత్తమోత్తమ రీతిలో అక్కణ్గుంచి కల టాక వల 
ను Ga oie re 
౦ : దైవప్రవక్త (సల్లం గొం రం ae eu rf . ts 
తిత్తులు కనబడేవిధంగా విరగబడి క sala ప bn . / 
నవ్వటం నేనెన్నడూ చూడలేదు. ఆయన ns లే ఆంతా క యే, 


a 3 కం 


కేవలం చిరునవ్వు చిందించేవారు. = ihn. ale రజ ల 
(బుఖారీ - ముస్థిం, cus Gail ఢీ ఆ! wal క్‌. శ 
లహవాత్‌ అనేది 'లహాతున్‌' అనే పదా లే! 


Cd 


నికి బహువచనం. గొంతుకలో నోటి 
చివర పైభాగంలో ఉండే మాంసపు 
తిత్తిని లహాతున్‌ అని అంటారు. 
ముఖ్యాంశాలు 

విపరీతమైన నవ్వు మనిషిని దేవుని విషయంలో ఏమరుపాటుకు గురి చేస్తుంది. అందుకే 
దివ్య ఖుర్‌ఆన్‌లో ఒకచోట, “వారు నవ్వటం తగ్గించాలి, ఎడ్వటం హెచ్చించాలి” అని చెప్ప 
బడింది. అధీగాక బిగ్గరగా, పగలబడి నవ్వటం మూలంగా మనిషి తన గాంభీర్యాన్ని, హుందా 
తనాన్ని కోల్పోతాడు. సౌమ్యులు, పరువుప్రతిష్టలు కలిగివున్న వారెవరూ పగలబడి నవ్వరు. 
వారి పెదవులపై ఎల్లప్పుడూ చిరునవ్వే తొణకిసలాడుతూ ఉంటుంది. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


93వ అధ్యాయం 
po స్త 


890 


నొ క ఈ 0 10 


\ 


స! సృ! isl ఆ! LU ౪ 


hs LSU ట్ర అతు! 1 ౮ Bryer 


నమాజుకుగాని, విద్యాభ్యాసం కోసంగాని లేదా ఇత్యాది 
ఆరాథనలకోనం గాని వెళ్ళినప్పుడు ప్రశాంతంగా, 
హుందాగా వెళ్ళాలి 


దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ సెలవిచ్చాడు : 


“ఎవరైనా అల్లాహ్‌ నిర్ణయించిన చిహ్నాలను 
గౌరవిన్తున్నారంటే అది వృదయాలలోని 
దైవభీతి వలననే.” (అల్‌ హజ్‌ : 32) 


వివరణ : 


Fe hs DY dl Jb 


YY: ll] Co SE Up I 


ఇక్కడ చిహ్నాలు అంటే దేవుని ఆదేశాలు అని అర్థం. వాటిని పాటించటం చాలా 
అవసరం. కేవలం పాటించటమే కాదు, వాటిని పాటించే తీరులోనూ గౌరవభావం 
ద్యోతకమవ్వాలి. దైవారాధన చేసినప్పుడు, ఆయన ఆజ్ఞల్ని పాటించేటప్పుడు అత్యంత 
భక్తిశ్రద్దలతో, ప్రశాంతంగా, హుందాతనంతో ప్రవర్తించాలి. 


704. దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా 
ప్రబోధిస్తుండగా తాను విన్నానని హజ్రత్‌ 
అబూ హురైరా (రజి) తెలియజేశారు : 
నమాజు చేయటానికి (జన సమూహం) 
నిలబడినప్పుడు అందులో చేరటానికి 
పరుగెత్తుకుంటూ పోకూడదు. అలా 
గాకుండా ప్రశాంతంగా నడచివెళ్ళాలి. 
సామూహిక నమాజును మీరు ఎమేరకు 
పొందారో ఆ మేరకు చేయండి. మిగతా 


al భోం సో al ల 
న రా. al! అష 131 


తీ 


సు ఒర్కేడిపో For ప్పి w= 


క Pre oe ద దు మ! 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


నమాజును (వ్యక్తిగతంగా చేసి) పూర్తి 
చేసుకోండి.” (బుఖారీ - ముస్లిం, 


ముస్లిం తన ఉల్లేఖనంలో, “మీలో 
ఎవరైనా నమాజ్‌ కోసం వెళితే అతనా 
సమయంలో నమాజ్‌లోనే ఉన్నట్లు 
పరిగణించబడతాడు' అనే వాక్యాన్ని 
అదనంగా పేర్కొన్నారు. 


891 


GENE, 


పు తో 313 ele fa ర్స 
52 లో! షన తత 13] al vbr :4d 


(నహీవా బుఖారీలోని జుమా ప్రకరణం, నహీవ్‌ా మున్లింలోని మస్థిదుల ప్రకరణం) 


ముఖ్యూంశాలు 


1. సామూహిక నమాజ్‌లో పాల్గొనేందుకు పరుగెత్తుకుంటూ వెళ్ళటాన్ని ఈ హదీసులో 
వారించటం జరిగింది. ఆరాధనల్లో ప్రశాంతత, హుందాతనం అవసరం. 


2 మనిషి ఇంట్లో వుజూ చేసి నమాజుకై బయలుదేరితే అప్పటి నుంచే అతను నమాజులో 


ఉన్నట్లుగా పరిగణించబడతాడు. 


3. వెనుకవచ్చే వారు ఇమాముతో కలిసి చేసే రకాతును మొదటి రకాతుగా భావించాలి. 
ఆ తర్వాత ఒంటరిగా చేసుకునే రకాతులు వారికి చివరి రకాతులు అవుతాయి. 


705. హజ్రత్‌ ఇబ్నె అబ్బాస్‌ (రజి) కథనం 
ప్రకారం ఆయన అరఫా రోజు దైవప్రవక్త 
(సల్లం)తో పాటు (అరఫా స్థలం నుండి) 
తిరిగి వెళుతుండగా దైవప్రవక్తకు తన 
వెనుక ఎవరో గట్టిగా మందలించినట్టు, 
కొట్టినట్లు ఒంటె అరుపు వినపడింది. 
ఆయన (వెనక్కి తిరిగి) కొరడా పట్టుకొని 
వున్న చేత్తోనే సైగ చేస 


కటు లలి 1 
స్తూ “ప్రజలారా! 


ప్రశాంతంగా నడవండి. ఎందుకంటే 
వేగంగా నడవటం పుణ్య కార్యం కాదు” 
అని అన్నారు. (ముస్లిం, 


మ! క ల లో! ౮3-౪0 
పం స పనీ! ఆ ఆ టీ! Lee 
లయను 05 జక దీ! టమ 
లేత సట! aah Opts 
రవ ర్‌ మయ్య నమ (టీ! Gh 


ph ఈం Een ely) thay 
fay; is ren 
ec పై +L 3 ఫు ఎడు 

ee 


(సహీహ్‌ బుఖారీ, సహీహ్‌ ముస్లింలలోని హజ్‌ ప్రకరణాలు) 


https://teluguislam.net 


ay శః a fy 
వాదీను కిరణాలు 892 ర శారా 


ముఖ్యాంశాలు 

పై హదీసులో ప్రస్తావించబడిన సంఘటన కాబా యాత్ర (హజ్‌) సందర్భంగా జరిగినది. 
ఇస్తాం ధర్మం ఆరాధనలన్నిటిలోనూ ప్రశాంతత, నింపాదితనం ఉండాలని అదేశిస్తోంది. 
ముఖ్యంగా హజ్‌ విషయంలో ఈ ఆదేశం మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. 
ఎందుకంటే కాబా యాత్ర జరిగినప్పుడు ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాదిమంది దేవుని 
భక్తులు అక్కడ గుమిగూడతారు. కాబా గృహ ప్రాంగణంలో జన సందోహం ఇసుకేస్తే రాలనంత 
దట్టంగా ఉంటుంది. అలాంటప్పుడు భక్తులు ఏమాత్రం తొందరపాటు ప్రదర్శించినా జనం 
మధ్య తోపులాటలు, తొక్కిసలాటలు జరిగి ప్రాణాపాయకరమైన పరిస్థితి నెలకొనే అవకాశా 
లున్నాయి. అంచేత ముఖ్యంగా హజ్‌ సమయంలో మాత్రం భక్తులు చాలా నెమ్మదిగా, 
నిదానంగా మసలుకోవాలి. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


893 


స్‌ 


ర కాలూ 


aa! టన రాక్ష 41 
అతిధులకు మర్యాద చేయటం గురించి 


దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ సెలవిచ్చాడు : 


ఓ ప్రవక్తా! ఇబ్రాహీమ్‌ యొక్క గౌరవనీయు 
లైన అతిథులగాధ నీకు చేరిందా? వారు 
అతని వద్దకు వచ్చి మీకు సలామ్‌' అని 
అన్నారు. అతను, “మీకు కూడా సలామ్‌ - 
ఎవరో కొత్తవారులాగా ఉన్నారు' అని అన్నాడు. 
తరువాత అతను తన ఇంటికి వెళ్ళి, ఒక 
(వేపబడిన) బలిసిన మంచి ఆవు దూడను 
తెచ్చి అతిథుల ముందుపెట్టాడు. (కాని వారు 
దాన్ని తినకపోవటంతో ఆశ్చర్యపోయి) మీరు 
ఎందుకని తినటం లేదు?” అని అడిగాడు. 

(అజ్‌ జూరియాత్‌ : 24 - 27) 


“(లూత్‌ ఇంటికి అతిథులు రాగానే) అతని 
జాతి ప్రజలు అప్రయత్నంగానే అతని ఇంటి 
వైపునకు పరుగెత్తారు. మొదటినుండీ వారు 
ఇలాంటి నీచపు పనులకే అలవాటు పడ్డ 
వారు. లూత్‌ వారితో ఇలా అన్నాడు : “సోదరు 
లారా! ఇదిగో, నా కూతుళ్ళు ఉన్నారు. నీరు 
మీకు ఎక్కువ పరిశుద్ధులు అయినవారు. 
కొంచెమన్నా దేవునికి భయపడండి. నా 
అతిథుల విషయంలో నన్ను అవమానంపాలు 
చెయ్యకండి. మీలో ఒక్కడైనా మంచివాడు 
లేడా?” (హూద్‌ : 78) 


706. హజ్రత్‌ అబూ హురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా 
(ప్రబోధించారు : దేవుణ్ణి, అంతిమదినాన్ని 
విశ్వసించేవారు తమ అతిథులకు 
మర్యాద చేయాలి. దేవుణ్ణి, అంతిమ 


డవ షీ ig a ౮౪ 
పయన ప్రుతుఖ Azad 
గవత భ్ర అటక యడ 
AEWA 
Jy .LYVY Yt: 
4 జ! పడు సక పా 
ah సప ఉహ రేథ Es shes 
lb 3 గా 
{VA 2౨38] శర్వ On wag Nt 


త్య ర్వా స ఫ్‌ హా JUG జు df 
ఏత రప త్యం సము ల్‌! pss 


https://teluguislam.net 


_ వాదీను కిరణాలు 


దినాన్ని విశ్వసించేవారు తమ బంధువు 
లతో మంచిసంబంధాలు పెట్టుకోవాలి. 
దేవుణ్ణి, అంతిమదినాన్ని విశ్వసించేవారు 
పలికితే మంచిమాటే పలకాలి లేదా 
మౌనం వహించాలి.” 

(బుఖారీ - ముస్తిం) 


894 


మం. 


SIs ats లన్‌! వం తం best 
HE Fh SIG At bey 56 
శం రు టా 


(నహీవా బుఖారీలోని సంస్కార ప్రకరణం, సహీహ్‌ ముస్తింలోని విశ్వాన ప్రకరణం) 


707. దైవప్రవక్త (సల్లం) ఇలా చెబు 
తుండగా తాను విన్నానని హజ్రత్‌ అబూ 
షురైహ్‌ ఖువైలిద్‌ బిన్‌ అమ్ర్‌ ఖుజాయీ 
(రజి) తెలియజేశారు: దేవుడ్ని, అంతిమ 
దినాన్ని విశ్వసించేవారు తమ అతిథుల్ని 
గౌరవిస్తూ వారి హక్కుని నెరవేర్చాలి. 


అప్పుడు కొంతమంది సహచరులు, 
“దైవప్రవక్తా! అతని హక్కు ఏమిటి?” 
అని అడిగారు. అందుకాయన, “ఒక 
పగలు, ఒక రాత్రి (ఆతిథ్యం పుచ్చు 
కోవటం) అతని హక్కు. మూడు 
రోజులు అతనికి సాధారణ ఆతిథ్య 
మివ్వాలి. అంతకంటే ఎక్కువ రోజులు 
ఆతిథ్యమిస్తే అది (అతిథికి) దానం 
ఇచ్చినట్టుగా భావించబడుతుంది. 
(బుఖారీ - ముస్తీం) 


ముస్లింలోని వేరొక ఉల్లేఖనంలో ఇలా 
ఉంది, “తన సోదరుని దగ్గర ఎక్కువ 
కాలం (అతిధిగా) ఉండి అతన్ని 
పాపంలో పడవేయటం ఏ ముస్లింకూ 
సమ్మతం కాదు” అని దైవప్రవక్త (సల్లం) 
అన్నారు. 


లీక రన sh లిం ౪ 
ర చను నలక ఆ తలు దమ 
తం ప్రీ తత ప్ర లేడి క్త ఏ ర్వి 
IG WSs Rh ss; 
CIA I, Cg Uy 
253 0౮ ఆ 6 పక సొట్ట, య్పు 
ఆం ఆ రము ఆం పుత్ర మ 


యా సతత సి గ్ర LEAD 


https://teluguislam .net 


వాదీను కిరణాలు 895 GENE, 


అది విని ఆయన అనుచరులు కొంత 4! ౮% :1)6 తప్‌ ఎ = 
మంది, “దైవప్రవక్తా! అతిథి అతన్ని న 
పాపంలో ఎలా పడవేస్తాడు?” అని ష్‌ 
అడిగారు. దానికాయన, “ఆతిథ్యకర్త eye 
దగ్గర సత్కరించటానికి ఏమీ లేనప్పుడు 

అతిథి తిష్టవేసి కూర్చుంటే (ఆతిథ్యకర్త 

ఏం చేస్తాడు?) అని అన్నారు. 


కళ TPT ట్‌ . ల విక ట్‌ 
రో టం యా త్తి వం Tg is, 


(సహీహ్‌ బుఖారీలోని నంస్కార ప్రకరణం, నహీహ్‌ ముస్తింలోని సంప్రాప్త వస్తువుల 
(ప్రకరణం, 


ముఖ్యాంశాలు 

ఈ హదీసులో అతిథికి - ఆతిథ్యకర్తకు మధ్య ఉండాల్సిన నైతిక సంబంధాలు, నియమ 
నిబంధనల గురించి వివరించటం జరిగింది. ఇంటికి వచ్చిన అతిథికి తొలిరోజు రేయింబవళ్ళు 
తమకు ఉన్నంతలోనే అత్యుత్తమంగా మర్యాదలు చేయాలి. తరువాత రెండ్రోజుల వరకు 
సాధారణ రీతిలోనే ఆతిథ్యమివ్వాలి. మూడు రోజులు అయిన తరువాత అతిథి స్వయంగా 
తన నైతికవిధిగా భావించి అక్కణ్థుంచి వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోకుండా అక్కడే తిష్టవేసి 
కూర్చుంటే తను ఆతిథ్యకర్త దగ్గర దానం పుచ్చుకుంటున్నట్లుగా పరిగణించటం జరుగుతుంది. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


95వ అధ్యాయం 


896 


Slit, 


చం EE పే! Get ధిక 16 
శుభవార్తలు అందజేయటం, 
శుభాకాంక్షలు తెలపటం అభిలషణీయం 


దివ్య ఖురాన్‌లో అల్లాహ్‌ సెలవిచ్చాడు : 


“ఓ ప్రవకా! మాటను శ్రద్ధగా విని, అందులోని 
మంచి మంచి విషయాలను అనుసరించే నా 
దాసులకు శుభవార్త అందజెయ్యి.” 

(అజ్‌ జుమర్‌ : 17, 18) 


“వారి ప్రభువు వారికి తన కారుణ్యం, తన 
సంతోషాల శుభవార్తనూ, శాశ్వత భోగాల 
సామగ్రిగల స్వర్గవనాల శుభవార్తనూ ఇస్తు 
న్నాడు.” (అల్‌ తౌబా : 21) 


“మీకు వాగ్దానం చేయబడిన స్వర్గం అనే శుభ 
వార్తను విని ఆనందించండి.” (ఫున్సిలత్‌. 30) 


“మేము అతనికి ఒక సహనశీలుడైన కుమా 
రుడు కలుగుతాడనే శుభవార్తను అంద 
చేశాము.” (అస్‌ సాప్పాత్‌. 101) 


“ఇబ్రాహీమ్‌ వద్దకు మా దూతలు శుభవార్తను 
తీసుకొని చేరారు.” (హూద్‌ : 69) 


“ఇబ్రాహీమ్‌ భార్య కూడా అక్కడ నిలబడి 
ఉన్నది. ఆమె ఆ శుభవార్త విని నవ్వింది. 
అప్పుడు మేము ఆమెకు ఇస్‌హాఖ్‌ శుభ 
వార్తనూ, ఇస్‌హాఖ్‌ తరువాత యాఖూబ్‌ శుభ 
వార్తను అందజేశాము.” (హూద్‌ : 71) 
“జకరియ్య తన గదిలో నిలబడి నమాజ్‌ 
చేస్తూ ఉన్నప్పుడు, దైవదూతలు సమాధా 
నంగా ఇలా ప్రకటించారు: “అల్లాహ్‌ నీకు 


AME Ie మఖ య త Jb 


౬ శా ల wa PY తౌ 
శ మయమే ప్రమ వ వు 


తాలాలు Uy ఈత VV వాల! 


MRT) SSS 
పన్‌ JE Wh యం 
YJ .L[Yre యాయ) Lr 
WW} JWG, LY) iu] 

Cao సజు UW అష 
మక్‌సో : Jw 06) 04:39] 


A eo 


తష వప ౮ తహ భయే తయ 
Jud LY) వ Tare 
SIS JED EI ఏ 
[కి రస లగి FASE 
పసుపు హు 1G) ఏ Jw, 
లెఖ ere యాత! 
ఫ్‌ ఆటీ! ట్ర అటి! [80 ole 
li 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


యహ్‌యా (ను గురించిన) శుభవార్త ఇస్తు 
న్నాడు.” (ఆలి ఇమాన్‌ : 39) 
“దైవదూతలు ఇలా అన్నారు : “మర్యమ్‌! 
అల్లాహ్‌ తన ఒక “ఆజ్ఞకు సంబంధించిన శుభ 
వార్తను నీకు పంపుతున్నాడు. అతని పరు 
ఈసా మసీహ్‌.” (ఆలి ఇయాన్‌ : 45) 


708. హజ్రత్‌ అబూ ఇబ్రాహీమ్‌ లేక 
అబూ ముహమ్మద్‌ లేక అబూ 
ముఆవియా అబ్దుల్లాహ బిన్‌ అబూ 
బెఫా (రజి) కథనం : దైవప్రవక్త (సల్లం) 
హజ్రత్‌ ఖదీజా (రజి)కు స్వర్గంలో ఆమె 
కోసం ప్రత్యేక మణులతో నిర్మించబడిన 
గృహం ఉందని శుభవార్త తెలియజేశారు. 
ఆ నిలయంలో ఎలాంటి అల్లరిగాని, 
అలుపుగాని ఉండదు. 


(బుఖారీ - ముస్లిం, 


(సహీహ్‌ బుఖారీ, నహీ 

(పకరణాలు) 
709. హజత్‌ అబూ మూసా అష్‌అరీ 
(రజి) కథనం ప్రకారం ఓ రోజు ఆయన 
ఇంట్లో వుజూ చేసుకొని బయలుదేరారు. 
ఆ రోజు దైవప్రవక్త (సల్లం)కు తోడుండి, 
పగలంతా ఆయన సేవలో గడపాలని 
మనసులో నిశ్చయించుకొని మస్టిద్‌కు 
వెళ్ళారు. అక్కడికెళ్ళి దైవప్రవక్త (సల్లం) 
ఎక్కడున్నారని విచారిస్తే, ఆయన సహ 
చరులు కొందరు ఆయన అటు వైపు 
వెళ్ళారని చెప్పారు. 


(అబూ మూసా ఇలా తెలియజేస్తు 
న్నారు:) అక్కణ్ణుంచి నేను ఆయన 


897 


హ్‌ ముస్లింలలోని ప్రవక్త సహ 


ర్రర్రము!ర్యూట 


' dis పం One] Ul, 


re goal శో 


లోలా 


oa = నయ Pm Jw, 6 lomns జ! 


«l ల్‌ అ ళిగీ 


dus రో టు శీ! అం us జైన! 
ధా che bl oss igs రష్‌ క్ల dl 


LEE లాన్‌ ప్రాం సెమీ! టం 
లో య ఖీ స్తే 


ద తా le Gis mY 


3 es dE, Fis 53 

cali hCoalln; మ! 350 
3 చళ్ళ re, 0 Fw 
ren) Lal; ball; 


చరుల మహిమోన్సతుల 


డ్ర్‌ wy gl oe V4 

SN; Wa I i 506 
oe UU యప! Baer 
వలయ Es 1 2 2 
oe as Jl ye eas 
రాత్‌ సింధి! మయ yi 
యద్‌ ఉహ వరం 
LESS al A Sei Bi 


https://teluguislam .net 


వాదీను కిరణాలు 


వెళ్ళిన దారిగుండా నడుచుకుంటూ 
జనాన్ని విచారించుకుంటూ అటు వైపు 
వెళ్ళాను. (చివరికి దైవప్రవక్త (సల్లం) 
కనిపించారు). ఆయన అరీస్‌ తోటలోకి 
ప్రవేశించారు. నేను మాత్రం దాని 
తలుపు దగ్గరే కూర్చున్నాను. దైవప్రవక్త 
(సల్లం) తమ అవసరాలు తీర్చుకొని 
వుజూ చేసుకున్న తర్వాత నేనాయన 

దగ్గరికి వెళ్ళాను. ఆ సమయంలో 
ఆయన అరీస్‌ బావి గట్టు మీద కాళ్ళు 
బావిలోకి వ్రేలాడదీసుకొని కూర్చొని 
వున్నారు. కాళ్ళమీది ఆచ్చాదనం తొలగిం 
చుకున్నారు. నేనాయనకు సలాం చేసి 
తిరిగి తలుపు దగ్గరికొచ్చి కూర్చున్నాను. 


మనసులో ఆ రోజంతా దైవప్రవక్త 


(సల్లం)కు ద్వారపాలకునిగా ఉండాలను 
కున్నాను. 

కాస్సేపటికి అబూబక్ర్‌ (రజి) వచ్చి 
తలుపు కొట్టారు. నేను “ఎవరూ?” 
అన్నాను. “అబూబక్ర్‌ అని సమాధాన 
మిచ్చారాయన. “కాస్త ఉండండి” అని 
చెప్పి నేను దైవప్రవక్త _ దగ్గరికెళ్ళి, 
“దైవప్రవక్తా! అబూబక్ర్‌ వచ్చారు. లోనికి 
రావటానికి అనుమతి అడుగుతున్నారు” 
అని చెప్పాను. అందుకు దైవప్రవక్త 
(సల్లం), “ఆయన్ని రానివ్వు. ఇంకా 
ఆయనకు స్వర్గ శుభవార్త వినిపించు” 
అని అన్నారు. నేనెళ్ళి (తలుపు తెరిచి), 
“రండి, దైవప్రవక్త (సల్లం) మీకు స్వర్గ 
శుభవార్త తెలియజేస్తున్నారు” అంటూ 


898 


ధయ రగ 


షమ దమము Top Hae OR 
పత రము రావ FY డక యద 


రవ ఆ ఇన ఫీ షప సని 
Oe yl Jutta లో గ Ul 
SAE: దష 13 గ యు ye an 
రట 65 5 స ia al Jy U 
డై ere Cita a dit 
ప్ర mae pe 
ds hyo mys 
రకా కత రద ప్రజ ద! 
డూ తు దమ పే టై 
43 0] Tar? యమ్‌ ఈష 

(ఏ క ఏష 9 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


ఆయన్ని లోనికి ఆహ్వానించాను. 
అబూబక్ర్‌ లోపలికి వచ్చి దైవప్రవక్త 
(సల్లం)కు కుడిప్రక్కన బావిగట్టు మీద 
కూర్చున్నారు. ఆయన కూడా దైవప్రవక్త 
(సల్లం) లాగే పిక్కల మీదనుంచి ఆచ్చా 
దనను తొలగించుకొని కాళ్ళు బావిలోకి 
జారవిడిచి కూర్చున్నారు. నెను తిరిగి 
తలుపు దగ్గరికళ్ళి కూర్చున్నాను. 


నేను (ఇంటి నుండి) వచ్చేటప్పుడు మా 
సోదరుడు వుజూ చేసుకుంటున్నాడు. 
నేనతన్ని వెంట తీసుకొని రాకుండా 
అక్కడే వదలిపెట్టి వచ్చాను. తను వెనక 
వస్తాడనుకున్నాను. _ దేవుడు అతని 
శ్రేయస్సు గురించి సంకల్పిస్తే ఆయనే 
అతడ్ని ఇక్కడికి పంపిస్తాడని 
అనుకున్నాను మనసులో. 


అంతలో మరో వ్యక్తి వచ్చి తలుపు నెట్ట 
సాగాడు. నేను “ఎవరూ? అనడిగాను. 
“ఉమర్‌ బిన్‌ ఖతాబ్‌' అవతలనుంచి 
ఆయన సమాధానమిచ్చారు. “కాస్త 
ఆగండి” అంటూ నేను దైవప్రవక్త 
(సల్లం) దగ్గరికెళ్ళి సలాంచేసి “ఉమర్‌ 
(రజి) వచ్చారు. లోపలికి అనుమతించ 
మని అడుగుతున్నారు” అన్నాను. 
దానికాయన, “సరే, రమ్మను. ఆయన 
క్కూడా స్వర్గ శుభవార్త తెలియజేయి” 
అన్నారు. నేను తలుపు దగ్గరికెళ్ళి, 
“రండి, దయచేయండి. దైవప్రవక్త 
(సల్లం) మీకు స్వర్గ శుభవార్త తెలియ 
జేస్తున్నారు” అంటూ ఆయన్ని కూడా 


కప అలలా లు! 
ట్‌: దట యప! మి రయ 
Ba AG. యు 
COs పూ క యు తుమ 
పం. రప 
క 55 ప్ర! రట ఆహ 
వక! షు క ఎ యం 
చల మ్ములేప బయట ద్య 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


లోనికి ఆహ్వానించాను. హజ్రత్‌ ఉమర్‌ 
(రజి) లోపలికి వెళ్ళి దైవప్రవక్త (సల్లం)కు 
ఎడమ ప్రక్కన బావి గట్టు మీద కూర్చు 
న్నారు. ఆయన కూడా కాళ్ళను బావిలో 
జారవిడిచారు. నేను తిరిగొచ్చి మళ్ళీ 
తలుపు దగ్గరే కూర్చున్నాను. 

నా మనసులో ఒకే ఆలోచన (సుడులు) 
తిరుగుతోంది. “దేవుడు అతని (నా 
సోదరుని) శ్రేయస్సు గురించి సంకల్పిస్తే 
అతడ్ని ఇక్కడికి రప్పిస్తాడు” అని 
అంతలోనే ఇంకో వ్యక్తి వచ్చి తలుపు 
తట్టాడు. నేను “ఎవరండీ!” అన్నారు. 
“ఉస్మాన్‌ బిన్‌ అపాన్‌. అని సమాధాన 
మిచ్చారాయన. “కాస్త ఉండండి” 
అంటూ నేను దైవప్రవక్త (సల్లం) దగ్గరికి 
వెళ్ళి ఈ సంగతి తెలియజేశాను. 
అందుకాయన “రమ్మను, ఆయనపై 
ఒక ఆవద వచ్చివడుతుందని, 
తత్ఫలితంగా ఆయన స్వర్గానికి వెళ్తాడని 
శుభవార్తను కూడా అందజేయి” అని 
అన్నారు. నేను తలుపు దగ్గరికెళ్ళి, 
“దయచేయండి. మీరొక ఆపదకు 
గురవుతారని, తత్ఫలితంగా స్వర్గానికి 
వెళ్తారని దైవప్రవక్త (సల్లం) మీకు శుభ 
వార్త తెలియజేయమన్నారు” అంటూ 
ఆయన్ని లోనికి ఆహ్వానించాను. హజ్రత్‌ 
ఉస్మాన్‌ (రజి) లోపలికి వెళ్ళారు. చూస్తే 
బావి గట్టు (మీద దైవప్రవక్తకు ఇరు 
ప్రక్కల ఉన్న) స్థలం నిండిపోయి ఉంది. 
అందువల్ల ఆయన ఆవలివైపు ఉన్న 


900 


GAN, 


కా 4 
వ. ప. = 
స 6న తకం al ర్త 


తో 
జ్‌ 


మం మ్‌. cuit 


oe మడ భం. 0 
యహూ యు 
ప్త she తన సహ ప రష 
dl కం = డక రప 
యప Je ha sl ముక 
నం నా CES ch 
ప వంపి! ప్ర లం 0G నో! 
ely) తో వీ యో ప్ర పస 
433 GO య్యా స dys Gls 
gu వ! టా పప 


ఆ 427) 


ష్‌ ie తియయ 51 
Jy రయ! ళ్‌ లేం 


https://teluguislam.net 


వాదీసు కిరణాలు 


గట్టుమీద దైవప్రవక్త (సల్లం)కు ఎదు 
రుగా కూర్చున్నారు. 


హ(జత్‌ సయీద్‌ బిన్‌ ముసయ్యబ్‌ 
(రహ్మలై) ఈ హదీసు గురించి వ్యాఖ్యా 
నిస్తూ, “ఈ హదీసు వారి సమాధులు 
కూడా అలాగే ఎర్పాటవుతాయనే విష 
యాన్ని సూచిస్తోందని నా అభిప్రాయం” 


901 


రంగ క్రూ 


gy Aes lace 
బారం పటే! దస క్ట! పి 
పం ఈ ty Bw ly 
ఆటు oye py LE సం స 
Gull wa డమ, రా డో రో 
I tI A వటట! As, 


అని అన్నారు. (బుఖారీ - ముస్తీం) లం లీ! చ్చ lL, yer :dJy 
వేరొక ఉల్ప్తేఖనంలో ఈ వాక్యాలు అద యా! ప్‌! Urey J gl 
నంగా ఉన్నాయి: దైవవవక్త 
(సల్లం)నన్ను ద్వారపాలకునిగా ఉండ 
మని ఆదేశించారు. ఆ ఉఊల్లేఖనంలో 
ఇలా కూడా ఉంది : హజ్రత్‌ ఉస్మాన్‌ 
(రజి)కు శుభవార్త తెలియజేయగానే 
ఆయన దైవానికి కృతజ్ఞతలు అర్పించు 
కున్నారు. తరువాత, “సహాయం కోసం 
దేవుళ్ల అర్థించాలి అని అన్నారు. 
(సహీహ్‌ బుఖారీ, సహీహ్‌ ముస్థింలలోని ప్రవక్త సహచరుల మహిమోన్సతుల 
ప్రకరణం, 


ముఖ్యాంశాలు 

1. ఈ హదీసును సదరు అధ్యాయం క్రింద ప్రస్తావించటంలోని జెచిత్యం ఏమిటో 
తెలుస్తూనే ఉంది. దీనిద్వారా ప్రజలకు శుభవార్తలు చెప్పవచ్చని నిరూపించబడింది. 
ఈ హదీసులో అబూబక్ర్‌, ఉమర్‌, ఉస్మాన్‌ - ముగ్గురు ఖలీఫాలకూ స్వర్గశుభవార్తలు 
ఇవ్వబడ్డాయి. ఇంత స్పష్టమైన నిదర్శనాల తర్వాత కూడా ఆ ముగ్గురు ఖలీఫాల 
నిజాయితీని, విశ్వాసాన్ని శంకించటం ఒట్టి మూర్చత్వం. 

2. ఉస్మాన్‌ (రజి) గారి మీద ఆపద వచ్చిపడుతుందని దైవప్రవక్త (సల్లం) చెప్పిన భవిష్యత్‌ 
వాణి ఆయన ఖిలాఫత్‌ చివరికాలంలో నెరవేరింది. అబ్బుల్లాహ్‌ బిన్‌ సబా అనే ఓ 
యూదుడి దుష్ప్రచారానికి ప్రభావితులైన ఒక వర్గం ఉస్మాన్‌ (రజి) ఇంటిని ముట్టడించి 
చివరకు ఆయన్ని ఇంట్లోనే హతమార్చారు. దీనిద్వారా దైవప్రవక్త (సల్లం) గారి 
సత్యసంధత వెల్లడౌతోంది. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 902 


710. హజత్‌ అబూ హురైరా (రజి) 
కథనం : ఓ రోజు మేము దైవప్రవక్త 
(సల్లం) చుట్టూ కూర్చొని ఉన్నాం. 
అప్పుడు ఆ సమావేశంలో అబూబక్ర్‌ 
మరియు ఉమర్‌ (రజి)లు కూడా మా 
మధ్య ఉన్నారు. హఠాత్తుగా దైవప్రవక్త 
(సల్లం) అక్కణ్ణుంచి లేచి వెళ్ళిపోయారు. 
ఎంతసేపయినా తిరిగి రాలేదు. దాంతో 
మాకు భయం పుట్టింది. మేము తోడుగా 
లేకపోవటం చూసి ఎవరయినా ఆయన్ని 
చంపారేమోనని ఆందోళనపడుతూ లేచి 
(ఆయన్ని వెతకటానికి) బయలుదేరాం. 
అందరికంటే ముందు నేను భయ 
పడ్డాను. 

నేను దైవప్రవక్త (సల్లం)ను వెతు 
కుంటూ అన్సార్లకు చెందిన బనూ 
నజ్ఞార్‌ తెగవారి తోట ప్రహరీ గోడ దగ్గరికి 
చేరుకున్నాను. తోట లోపలికి వెళ్ళటానికి 
ఏదయినా ద్వారం కనిపిస్తుందేమోనని 
ప్రాకారం చుట్టూ తిరిగి చూశాను. కాని 
నాకెక్కడా ద్వారం ఉన్నట్లు కనిపించ 
లేదు. అంతలో ఓ చిన్న కాలువపై నా 
దృష్టి పడింది. అది తోట వెలుపల ఉన్న 
బావి దగ్గర్నుంచి తోటలోపలికి ప్రవహి 
స్తోంది. నేను ఎలాగో (నా దేహాన్ని) ముకు 
ళించుకొని ఆ కాలువదారి గుండా 
లోపలికి ప్రవేశించి దైవప్రవక్త (సల్లం) 
దగ్గరికి చేరుకున్నాను. ఆయన (నన్ను 
చూసి ఆశ్చర్యంతో) “అబూహురైరా?” 


RIAD 


al ధో బక ఆః పం ~-YYle 

BA Jo ISDA మ్‌ Jb 
sh pire gost Ki Jt 
(cg ర్స! రాస్తా తీ! హక (6 
డు వ st ss ww 
ini pis (తపప 
యము! Sain: అ ran 
లజ శ ర్హడి క త్న Carr 
(టీ! Jak pe TONY (ప్రవ sha 


డై [ఏ cil 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


అని అన్నారు. “అవును దైవప్రవక్తా! నేనే” 
అన్నాను నేను. “ఎమయింది?” అని 
అడిగారాయన. “(దైవప్రవక్తా!) మీరు 
మా మధ్యలో ఉండి, హఠాత్తుగా లేచి 
వెళ్ళిపోయారు. ఎంతసేపయినా తిరిగి 
రాకపోవటంతో మాకు భయం వేసింది. 
మేము తోడుగా లేకపోవటం చూసి 
ఎవరయినా మిమ్మల్ని చంపి ఉంటారే 
మోనని తల్పడిల్లాము. అందరికంటే 
ముందు నేను తల్లడిల్లాను. నేను 
మిమ్మల్ని వెతుక్కుంటూ ఈ తోట 
దగ్గరికి చేరుకున్నాను. (లోనికి రావటా 
నికి ఎటూ ద్యారం కనిపించకపోవటంతో 
ఈ కాలువదారి గుండా) తోడేలు 
ముకుళించు కున్నట్లు నన్ను నేను 
ముకుళించుకొని లోపలికి వచ్చాను. నా 
వెనక ప్రజలు కూడా బయలుదేరారు” 
అని చెప్పుకుంటూ పోయాను. 


దైవప్రవక్త (సల్లం) నన్ను సంబోధించి, 
“అబూ హురైరా!' అంటూ తన పాద 
రక్షలు నాకిచ్చి , “నా పాదరక్షలు వెంట 
తీసుకొని వెళ్ళు. ఈ తోట ప్రహరీ 
వెలుపల అల్హాహ్‌ తప్ప వేరొక ఆరాధ్య 
దేవుడు లేడని దృఢచిత్తంతో పలికేవారు 
ఎవరు కనిపించినా వారికి స్వర్గ శుభ 
వార్తను అందించు” అని అన్నారు 
(....హదీసు చివరిదాకా), (మున్లిం 


903 


ర లా 

Gh wes: తగ రంగ :06 
sds GEL 
త్తే eles ss ys 
దీర hse! 1 
wa] Gh: రట. ళో వీ! sa3 
న రచన ఇయు 

sf aga ప్త మించ! 1 3155 ప్ర Ed ప్రిప 
కబెటికు హ్‌ s ober J 
ఆ. యము dy EI 
MITRE? నడు! OE 
ie: రక TOMES JERI 


glee gH 150 
లీ Fi 


(సహీహ్‌ ముస్తీంలోని విశ్వాసాల ప్రకరణం) 


https://teluguislam.net 


హాదీను కిరణాలు 


711. హజ్రత్‌ ఇబ్నె షుమాసా (రజి) 
కథనం : హజత్‌ అట్‌ బిన్‌ ఆస్‌ (రజి) 
మరణశయ్యపై ఉన్నప్పుడు మేము ఓ 
రోజు ఆయన దగ్గరికి వెళ్ళాం. అప్పుడు 
ఆయన చాలా సేపటిదాకా ఏడుస్తూ 
ఉన్నారు. గోడ వైపు మొహం చాటేసు 
కున్నారు. ఆయన కుమారుడు, “నాన్న 
గారూ! దైవప్రవక్త మీకు ఫలానా శుభ 
వార్త తెలుపలేదా? దైవప్రవక్త మీకు 
ఫలానా శుభవార్త తెలుపలేదా?” అంటూ 
ఆయనకు ధైర్యం చెప్పబోయారు. అప్పూ 
డాయన అతని వైపు తిరిగి చూస్తూ ఇలా 
అన్నారు : 

“నిశ్చయంగా పరలోకం కోసం మనం 
సమకూర్చుకునే సామగ్రిలో అత్యంత 
విలువైనది దేవుని ఎకత్వాన్నీ ఆయన 
దౌత్యాన్ని ధృవీకరించటం - అంటే 
అల్లాహ్‌ తప్ప నిజమైన ఆరాధ్య దేవుడు 
మరొకడు లేడని, ముహమ్మద్‌ (సల్లం) 
దైవప్రవక్త అని సాక్ష్యం చెప్పటం. 


“(బాబూ!) నా అనుభవంలో మూడు 
రకాల కాలాలు గడిచాయి. నాకు బాగా 
జ్ఞాపకం ఉంది. ఒకప్పుడు దైవప్రవక్త 
(సల్లం) పట్ల వైరభావం కలిగి ఉండ 
టంలో నన్ను మించినవాడు లేడు. 
అదను దొరికితే ఆయన్ని హతమార్చాలి 
అన్న విషయమే నాకు ఆనాడు అత్యంత 
ప్రియమైనది. ఆ కాలంలో గనక నాకు 
చావు వచ్చి ఉంటే, నిశ్చయంగా నేను 


904 Gah, 


aa ఈ yay call oo s56 GE 
మ్మ? తే Pn) హర లో స్స 


లీ శీ లం త్‌ 


క గై టా ల ర J53 
61 ఇక త! లీడు ఏ యం! ఎట్లో 
ఏ! క (య్య హక 4| 955 ప్ర 
ర. లేడు 
దహ రే! ఎ ర్పీయేయయమ Leila 
క 1; ము: gol bs 
oll EI (ద శక న! J tax 
స యు దము త రవ తోం 
ఎవ రపు Ei Jos dh op త 
ర Gyr 


https://teluguislam.net 


హదీను కిరణాలు 


నరకవాసుల్లో కలిసి ఉండేవాణ్ణి. కాని ఆ 
తర్వాత దేవుడు నా హృదయంలో ఇస్తాం 
పట్ల అభిమానం జనించేలా చేశాడు. 
అప్పుడు నేను దైవప్రవక్త (సల్లం) దగ్గరికి 
వెళ్ళి, “మీ కుడిచేయి చాపండి, (ఇస్తాం 
స్వీకరిస్తానని) మీతో ప్రమాణం చేస్తాను” 
అని అన్నాను. ఆయన చేయి చాపగానే 
నా చేయి వెనక్కి తీసుకున్నాను. ఆయన 
(ఆశ్చర్యపోయి), “ఎమయింది అహమ్‌?” 
అని అడిగారు. “నేను ఒక షరతు పెట్టా 
లనుకుంటున్నాను” అన్నాను. “ఏం 
షరతు పెట్టాలనుకుంటున్నావు?” అని 
అడిగారాయన. “నా పాపాలన్నీ క్షమించ 
బడాలి” అని చెప్పాను. 


దానికి దైవప్రవక్త (సల్లం) (చిరునవ్వు 
నవ్వి), “నీకు తెలియదా అమ్‌?! ఇస్తాం 
(స్వీకరణ) పూర్వపు పాపాలన్నిటినీ 
తుడిచిపెట్టేస్తుంది. హిజ్రత్‌ (దైవమార్గం 
లో చేసే ప్రస్థానం) పూర్వపు పాపాల 
న్నిటినీ తుడిచిపెట్టేస్తుంది. అలాగే హజ్‌ 
(కాబా యాత్ర) కూడా గతంలో జరిగిన 
పాపాలన్నిటినీ తుడిచిపెట్టేస్తుంది” అని 
అన్నారు. (నేను ఇస్తాం స్వీకరించి 
ఆయన చేతిమీద ప్రమాణం చేశాను. 
అప్పట్నుంచి) నాకు దైవప్రవక్త కంటే 
ఎక్కువ ప్రియతములు, నా దృష్టిలో 
ఆయనకంటే గొప్పవారు మరెవరూలేరు. 
ఆయన బె న్నత్యపు గాంభీర్యత మూలం 
గా నేనాయన్ని పూర్తిగా చూడగలిగేవాణి 


Pak శ కల్లో నల 
905 దం కార్‌ 


యస తన మడి ర ప్త రవీ! 
Wu రేడు అతత చవ చ మ 
:JGL = sides: Slits pas 4 
dead తక్‌ ఈ1ఫయ bs 
“5 56 Cpe ey Sw uh 
ei; Gls 55 (463 సట! త్యో 
ధ్ర! వ. 
యడ ఆ రసు వ్రతం 
రా న dh Gah ESC, 
స 
Jel యం ఊక 
ట్రై హమ! రవ ఈ వృ! త తృ 
కి ul bp i JEL త్తు! ఆము! 


య pe Wl 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


కూడా కాను. ఎవరయినా ఆయన రూపు 
రేఖల్ని వర్ణించమని నాతో అంటే నేను 
వర్ణించలేను. అసలు నేనాయన్ని పూర్తిగా 
ఎన్నడూ చూడనేలేదు. నేను ఆ కాలం 
లోనే చనిపోయి ఉంటే నిశ్చయంగా 
స్వర్గవాసుల్లో చేరిపోయేవాణి. 


ఆ తర్వాతి కాలంలో మేము ఎన్నో 
విషయాలకు బాధ్యత వహించాము. 
(ప్రభుత్య పదవులు పాందాము). 
(ప్రళయదినాన) వాటిగురించి ప్రశ్నించి 
నప్పుడు నా పరిస్థితి ఏమవుతుందోనని 
భయంగా ఉంది. (బాబూ!) నేను 
చనిపోయిన తరువాత నా జనాజా వెంట 
ఎడ్చిపెడబొబ్బలు పెట్టే స్రీలుగాని, 
అగ్నిగాని ఉండకూడదు. నన్ను ఖననం 
చేసినప్పుడు నా మీద కొద్దికొద్దిగా మన్ను 
పోయండి. తరువాత మీరు నా సమాధి 
దగ్గర నేను ఓ ఒంటెను కోసి దాని 
మాంసాన్ని పంచిపెట్టినంతసే 
నించోండి. దానివల్ల నాక్కాస్త ధైర్యం 
లభిస్తుంది. నా ప్రభువు పంపే దూతలకు 
నేనేం జవాబు చెబుతానో చూస్తాను.!” 
(ముస్తీం) 


906 


రో కాలూ 


(త తయ సు LSU aw 
టే రుపీ! రై £5 యామ 
Da సుల 3 త్తే Jy జ్‌! 
sal le “ఉల (ప్త 
phe ly) లోల J: శ EE (2 
సాల! పదర ధ్ర రు ట్ర 
aly, IG ర కం న్‌ 6 మేల ల్ట 

piel dlr 


(నహీహ్‌ ముస్తింలోని విశ్వాసాల ప్రకరణం) 


హజ్రత్‌ అమ్‌ బిన్‌ ఆస్‌ (రజి) తన జీవితంలోని మూడు దశలను గురించి ఇక్కడ 
వివరించారు. ఇస్లాం స్వీకరించక ముందు మొదటి దశ, స్వీకరించిన తరువాత రెండోదశ, 
ఆఖరి కాలంలో ప్రభుత్వ పదవుల్ని నిర్వహించటం మూడో దశ. మూడో దశలో తను ఎన్నో 
పదవులకు బాధ్యత వహించారు. ఆ బాధ్యతల నిర్వహణలో తన వల్ల ఎమైనా లోటుపాట్లు 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 907 ర క 


యు దేవుని దగ్గర తను పట్టుబడిపోతానని ఆయన విపరీతంగా భయపడిపోయేవారు. 
పై హదీసు ద్వారా ఈ క్రింది విషయాలు బోధపడుతున్నాయి: 


1. ఇస్తాం స్వీకరించకముందు ప్రజలకు దానిపట్ల ఉండిన విపరీతమైన ద్వేషం ఇస్తాం 
స్వీకరించిన తరువాత అది విపరీతమైన (ప్రేమగా మారిపోయింది. 


2. మరణం ఆసన్నమయినప్పుడు గత జీవితంలో జరిగిన లోపాలను గుర్తు చేసుకుంటూ, 
దైవకారుణ్యాన్ని ఆశిస్తూ విలపించటం ధర్మసమ్మతమే. 

3. మరణం సమీపించినవారికి దైవకారుణ్య శుభవార్తలు వినిపించి పరలోక జీవితం గురించి 
ధైర్యం చెప్పాలి. 

4. ఇస్లాం స్వీకరించటం వల్ల అంతకుముందు జరిగిన పాపాలన్నీ క్షమించబడతాయి. 
అయితే దానికోసం ఇస్తాం ధర్మం ఆశించే విధంగా ఆచరణ చేయవలసి ఉంటుంది. 
అదేవిధంగా హజ్‌, నమాజులు కూడా మనిషి వల్ల జరిగే చిన్న చిన్న తప్పుల్ని 
తుడిచిపెట్టేస్తాయి. ఘోరపాపాలు ఏవయినా జరిగివుంటే వాటి పరిష్కృతి కోసం మనిషి 
పశ్చాత్తాపం చెందవలసి ఉంటుంది. 

6. ఎవరయినా చనిపోతే ఏడ్చి పెడబొబ్బలు పెట్టటం తగదు. 


7. ఖనన సంస్కారాలు అయిపోయిన తరువాత కాసేపు సమాధి దగ్గర నిలబడి మృతునికి 
స్థయిర్యం లభించాలని ప్రార్థించాలి. ఇతర హదీసుల్లో దైవప్రవక్త (సల్లం) కూడా అలా 
చేయమని ఆజ్ఞాపించారు. 

8. ఖనన సంస్కారాలు అయిపోయిన తరువాత కొంతమంది సజ్జనులు సమాధి దగ్గర 
నిలబడితే దానివల్ల సమాధిలోవున్న వ్యక్తికి ప్రశాంతత లభిస్తుంది. దైవదూతలు వేసే 
ప్రశ్నలకు సునాయాసంగా జవాబు చెప్పగల్గుతాడు. అందుకే ఈ హదీసులో సమాధి 
దగ్గర నిలబడి మృతునికి స్థయిర్యం లభించాలని కోరుకుంటూ ప్రార్థన చేయాలని 
తాకీదు చేయబడింది. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


908 


రు గ కాలూ 


+. 


#13 కటా Beas ca 


త తోటలో 


తపం 


yO » sled య్యా 2 seh BaP 


బంధుమిత్రుల్ని సాగనంపినప్పుడు హితవు చెప్పి మరీ 
సాగనంపాలి, వారి శ్రేయస్సు కోసం ప్రార్థించాలి. 
తమకోసం కూడా ప్రార్థించమని వారిని కోరాలి 


దివ్య 
విచ్చాడు: 


ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ ఇలా సెల 


“ఇదే (ఇస్తాం) మార్గంలో నడవండి అని 
ఇబ్రాహీమ్‌ తన సంతానానికి హితోపదేశం 
చేశాడు. ఈ ఉపదేశాన్నే యాఖూబ్‌ కూడా తన 
సంతానానికి చేశాడు: “నా బిడ్డలారా! ఈ ధర్మాన్నే 
అల్లాహ్‌ మీ కొరకు ఎన్నిక చేశాడు. కనుక మీరు 
మరణించే వరకూ ముస్లిములు గానే ఉండండి.” 
యాఖూబు మృత్యు దశలో ఉన్నప్పుడు మీరు 
అక్కడ ఉన్నారా? మర ణించే ముందు అతను 
తన కుమారులను ఇలా అడిగొడు : “బిడ్డలారా! 
నా తరువాత మీరు ఎవరిని ఆరాధిస్తారు?” 
వారంతా ఇలా సమాధానం చెప్పారు: “మీరూ, 
మీ పెద్దలైన ఇబ్రాహీమ్‌, ఇస్మాయీల్‌, ఇస్‌హాఖ్‌ 
దేవుడుగా భావించిన ఆ ఏకైక దేవుణ్ణే మేమూ 
ఆరా ధిస్తాం. మేము ఆయనకే ముస్లిం 
(విధేయు) లయి ఉంటాం.” 


(ఆల్‌ బఖర : 132, 133) 


es పాష కకర్విటు 
1. pao Pre 
నే న 5] 
ప మలో ము ఏ6 6 ఈ గం 
eS GED Leys Sag తళ 
Ye] శ పృపయ స సడ 

Arr 


TONS ILA P 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


909 


పై దివ్య ఖుర్‌ఆన్‌ సూక్తుల్లో హజత్‌ యాఖూబ్‌ (అలైహి) చరమ దశలో తన సంతానానికి 
హితోపదేశం చేశారు. ఈ సూక్తు లను ఆధారంగా చేసుకొని గ్రంథకర్త ఇమామ్‌ నవవీ 
(రహ్మలై) ప్రయాణ సమయాల్లో కూడా వెళ్ళేవారికి హితోపదేశం చేయవచ్చని అంటు 
న్నారు. అదీగాకుండా మృత్యు దశను గుర్తించటం చాలా కష్టం. మరో వైపు స్థాని కంగా 
ఉండేటప్పటికన్నా ప్రయాణాల్లో ఉన్న ప్పుడు మనిషి మృత్యు వాతనపడే అవకాశాలు ఎక్కువగా 
ఉంటాయి. అంచేత ప్రయాణానికి బయలుదేరేవారికి హితోపదేశం చేసి సాగ నంపటం అన్ని 


విధాలా ఉత్తమం. 


712. హజ్రత్‌ జైద్‌ బిన్‌ అర్థమ్‌ (రజి) 
కథనం : 


“ఓ రోజు దైవప్రవక్త (సల్లం) మా మధ్య 
నిలబడి ఉపన్యాసం ఇచ్చారు. 
ముందుగా ఆయన దేవుని ప్రశంసల్ని, 
ఆయన పాగడ్తల్ని స్తుతించారు. ప్రజలకు 
హితోపదేశం చేశారు. ఆ తరువాత ఇలా 
అన్నారు : 

“ప్రజలారా! జాగ్రత్తగా వినండి! నేనూ 
ఒక మానవుఖ్ణే. నా ప్రభువు దగ్గరి నుండి 
దూత వస్తే, (అందరిలాగే నేను కూడా) 
ప్రభువు పిలుపుకు హాజరు పలికి వెళ్ళి 
పోతాను. నేను మీ మధ్య రెండు బరు 
వైన వస్తువులు వదలివెళ్తున్నాను. 
వాటిలో మొదటిది : దైవగ్రంథము. 
అందులో (మనిషి జీవన) సంవిధాన 
ముంది. (సన్మార్గంపై నడిపించే) వెలుగు 
ఉంది. కనుక మీరు దైవగ్రంథాన్ని 
అనుసరిస్తూ దాన్ని గట్టిగా పట్టుకోండి.” 


ఆ విధంగా అప్పుడు దైవప్రవక్త (సల్లం) 
దైవగ్రంథాన్ని ఆచరించమని ప్రజలను 


పం ప్రత చయయ Pr Vv\Y 

(151 6 de తీ! - మూ టీ! దత 
es JU _ పక త ర్త దక ర్ట! 
(4 ఏ మున hk ట్లు ప్రస! ర్పట 
ui» ప టక 1555 se ls 
fg viui) ori yi యు 
స వీర tl; San? Ps pes pe 
యట! 23 dl లద gs అనో 
Fen (శు! ఉద్యో yi 13 
సేలం య్‌ యంద bs Es ల 


లీ ఆయ భు. “ల pis 5౮6 


క్‌ 
లో * 


https://teluguislam.net 


తోం ళ్‌ శః wiry 
వాదీను కిరణాలు 910 మర్యం 


ప్రోత్సహించారు. దానిని అనుసరించ 
మని పురికొల్పారు. తరువాత ఇలా 
అన్నారు : 

ఇక (రెండో విషయం) నా కుటుంబీకు 
లకు సంబంధించినది. నా కుటుంబీ 
కుల విషయంలో నేను మీకు దేవుణ్ణి 
గుర్తుచేస్తున్నాను. (ముస్లిం 


713. హజ్రత్‌ అబూ సులైమాన్‌ మాలిక్‌ 
బిన్‌ హువైరిస్‌ (రజి) కథనం : ఒకసారి 
మేము దైవప్రవక్త (సల్లం) దగ్గరికి వెళ్ళాం. 
అక్కడికి వెళ్ళిన మేమంతా దాదాపు 
సమవయస్కులైన నవయువకులం. 
ఆయన దగ్గర మేము ఇరవై రాత్రులు 
గడిపాం. ఆయన చాలా దయా 
మయులు, మృదు మనస్కులు. మాకు 
మా వాళ్ళు గుర్తొస్తున్నారని గ్రహించి 
ఆయన మమ్మల్ని మా ఇండ్ల విషయాల 
గురించి అడిగారు. మేమాయనకు మా 
వివరాలన్నీ తెలియజేశాం. 


అంతా విన్న తరువాత ఆయన మమ్మల్ని 
(మా స్వస్థలానికి సాగనంపుతూ) “మీరు 
మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి. మీ వాళ్ళ 
లోనే ఉండి వారికి (ధర్మం గురించి) 
బోధించండి. (మంచిని గురించి) ఆదే 
శించండి. ఫలానా వేళకు ఫలానా 
నమాజు చేయండి, ఫలానా వేళకు 
ఫలానా నమాజ్‌ చేయండి. నమాజ్‌ వేళ 


oi SG రడ ఆ లాం YY 
EE JG ae మీ! ss బ్రృూహ్టామీ! 
(రృ హు ప్రమ శక్త తరం, 
రయ 0 3 geen మ Uist 
తక రు న! వా జ, 

మప రి దద యత 
(య! తో! (5 Jw aU నా 
os యాయ “లీ (హాల 
lio; య్‌ రజా తో క ఫు స 
పయ! ధూ 5 ahs ధా తీ ls 


పు! ee జా, నష! నవ ర్త. 


https://teluguislam .net 


వాదీను కిరణాలు 911 Gath, 


అయినప్పుడు మీలో ఒకరు అజాన్‌ వట పై తో తంటాలు! 15 dls న్‌ 
ఇవ్వాలి. అందరిలోకెల్లా ఎక్కువ వయ  :4౫ ll Prog మ్‌ sos 
స్ఫున్న వ్యక్తి నమాజ్‌ చేయించాలి” అని $y) Cbs sh Gy; కట్టు 5 
హితోపదేశం చేశారు. (బుఖారీ - ముస్థిం) క్ష 


బుఖారీలోని వేరొక ఉల్లేఖనంలో ఈ 
వాక్యం అదనంగా ఉంది: “మీరు నన్ను 
ఏవిధంగా నమాజ్‌ చేస్తున్నట్లు చూశారో 
ఆ విధంగా నమాజ్‌ చేయండి.” 
(సహీహ్‌ బుఖారీలోని అజాన్‌ ప్రకరణం, నహీహ్‌ ముస్లింలోని నమాజ్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

1. ఈ హదీసు యువకుల్లో ధార్మిక విద్య నేర్చుకోవాలనే ఆకాంక్ష ఉండాలని ప్రబోధిస్తోంది. 
హదీసులో చెప్పబడినట్లు ఒకానొక తెగకు చెందిన కొందరు యువకులు ధార్మిక విద్యను 
అభ్యసించాలనే పట్టుదలతో తమ ఆప్షుల్ని, ఆత్మీయులందర్నీ వదలి ఎంతో దూరం 
ప్రయాణంచేసి దైవప్రవక్త (సల్లం) దగ్గరికి వెళ్ళారు. దీనిద్వారా విద్యాభ్యాసం కోసం 
అవసరమైతే దూరప్రాంతాలకు, విదేశాలకు కూడా వెళ్ళాలన్న విషయం బోధపడుతోంది. 

2, ధార్మిక విద్యను అభ్యసించిన తరువాత తెలియని వారికి దాన్ని బోధించాలి. 

3. నమాజ్‌ చేయటం కోసం ముందుగా అజాన్‌ ఇవ్వాలి. 

4. అందరిలోకీ ఎక్కువ వయస్సున్న వ్యక్తి సామూహిక నమాజ్‌కు సారథ్యం వహించాలి. 
అందరూ సమవయస్కులై ఉన్నప్పుడు అందరికన్నా బాగా ఖుర్‌ఆన్‌ పారాయణం 
చేయగలిగే వ్యక్తి నమాజ్‌కు నేతృత్వం వహించాలి. ఆ తర్వాత ఖుర్‌ఆన్‌ హదీసుల 
జ్ఞానంలో అందరికన్నా నిష్టాతుడైన వ్యక్తి నమాజ్‌ చేయించటానికి అర్హుడిగా 
పరిగణించబడతాడు. 

5. అజాన్‌, ఇమామత్‌ల గురించి దైవప్రవక్త (సల్లం) చేసిన బోధనల సారం ఎమిటంటే, 
ఎక్కడయినా, ఎ సమయంలోనయినా జాన్‌ ఇచ్చి సామూహికంగా నమాజ్‌ చేయ 
టానికి కృషిచేయాలి. 


714. హజ్రత్‌ ఉమర్‌ బిన్‌ ఖత్తాబ్‌ (రజి) ఆయన! ప! = ౮3-౪1 
కథనం : ఒకసారి నేను ఉమకు వెళ్ళటా saw దు! db al ధూం 
నికి దైవప్రవక్త (సల్లం) అనుమతి UUs “Jb పే పము! 
కోరాను. అప్పుడు ఆయన అనుమతి రా 6 షక లయ ALES ie 
ఇస్తూ, “సోదరా! (ఉమ్రాలో) నువ్వు Ch Eis Jo CHE 
దేవుణ్ణి ప్రార్థించేటప్పుడు మమ్మల్ని ౯ క ౭ 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 912 ర కాలా 


మరచిపోకు” అని అన్నారు. ఆయన 
అన్న ఆ మాటకు నేనెంత పొంగిపోయా | Jy Gia 
నంటే, మొత్తం ప్రపంచం నా సొంత ఎర్రా పా హా Mics 
మయినా నాకు అంత ఆనందం కలిగేది 

కాదు. 


వేరొక ఉల్పేఖనం ప్రకారం దైవప్రవక్త 

(సల్లం) ఇలా అన్నారు : “సోదరా! నీ 

ప్రార్థనలో మమ్మల్ని కూడా చేర్చుకో.” 
(దీనిని అబూదావూద్‌ మరియు తిర్మిజీలు వెలికితీశారు. తిర్మిజీ దీనిని హనన్‌' 
మరియు 'సహీహ్‌ గా పేర్కొన్నారు.) 


cyl yh oly) Gs yp IU 


715. హజ్రత్‌ సాలిమ్‌ (రజి) కథనం : యనే! ౫ ke gp తిం - V0 
హజ్రత్‌ అబ్బుల్హాహ్‌ బిన్‌ ఉమర్‌ (రజి) 
ప్రయాణానికి నిశ్చయించుకున్న వ్యక్తిని fT shi | 
ఉద్దేశించి ఇలా అనేవారు: “దగ్గరకు య. gin 313 ్ట 1 Jest ai 
సాగనంపిన విధంగా నేను నిన్ను సాగ కర గ దర :ర్పేష్యే 
నంపుతాను. ఆయన మమ్మల్ని ఈ :౮౮ యవ! 50 Us నో 
విధంగా ఆశీర్వదించి సాగనంపేవారు: 


“అస్తాదివుల్లాహ దీనక, వ అమానతక, 
వ ఖవాతీమ అమలిక.” 
“నేను నీ ధర్మాన్ని, నీ నిజాయితీని, నీ 


ఆచరణల ముగింపుని దేవునికి అప్ప 
జెబుతున్నాను.” 


IT Pye pe 


(తిర్మిజీ దనిని ఉల్లేఖించి 'హనన్‌, 'నహీహ్‌ గా పేర్కొన్ఫారు.) 


716. హజ్రత్‌ అబ్దుల్లాహ్‌ బిన్‌ యజీద్‌ 

ఖత్మీ సహాబీ (రజి) కథనం : దైవప్రవక్త 
విరా 6 - 4 ఆద! ప్రియము! 

(సల్లం) ఏదయినా సైనిక దళాన్ని సాగ _ నలక యూ తో ధడి డా 

నంపినప్పుడు ఈవిధంగా ఆశీర్వదించి దేశ త వర 13) శక్త త రట తయ 

మరీ సాగనంపేవారు: “నేను మీ 


Lt dl he రాం - సీ 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


ధర్మాన్ని మీ నిజాయితీని, మీ ఆచర 
ణల ముగింపుని దేవునికి అప్పజెబు 


తున్నాను. 
(అబూదావూద్‌, దీని ఆధారాలు 
ప్రామాణికమైనవి.) 


913 


GANG, 
re ail le = JU యాన! 


eC లవుడు! + న హాం యట్‌ 
Sel Ber ౨91౨ $1 el9) క యన 


(సుననె అబూదావూద్‌లోని జిహాద్‌ ప్రకరణం) 


717. హజ్రత్‌ అనస్‌ (రజి) కథనం : ఒక 
వ్యక్తి దైవప్రవక్త (సల్లం) దగ్గరికి వచ్చి, 
“దైవప్రవక్తా! నేను (ఓ చోటుకి) 
ప్రయాణం చేయాలనుకుంటున్నాను. 
కనుక నాకు ప్రయాణ సామగ్రిని ప్రసా 
దించండి (అంటే నన్ను ఆశీర్వదిం 
చండి)” అని అడిగాడు. “దేవుడు నీకు 
భక్తి సామగ్రిని ప్రసాదించుగాక!” అని 
ఆశీర్వదించారు. దైవప్రవక్త (సల్లం). 
ఇంకా ఆశీర్వదించమని అడిగాడా వ్యక్తి, 
దైవప్రవక్త, “దేవుడు నీ పాపాలను క్షమిం 
చుగాక!” అని ఆశీర్వదించారు. ఆ వ్యక్తి 
మరింత సామగ్రి కావాలన్నాడు. 
అప్పుడు, “నువ్వెక్కడున్నా దేవుడు నీ 
కోసం మంచిని సులభం చేయుగాక!” 
అని ఆశీర్వదించారు ఆయన. 


(తిర్మిజీ దీనిని ఉల్లేఖించి, 


మూ తే! సంకు లో రాం -V\Y 

లయ శక రవీ! స్త! గస షు i 
ట్ర మ. భా yl tA లి ౪ 
PLS JG యు! hl 555 JG 
లీక అక్‌ 106 Gs ig ib 


ely) ర్‌ pao) él peat) 
అర్ర హరయో లేతు gl 


'హనన్‌' కోవకు చెందినదిగా పేర్కొన్హారు.) 


——కాపుక్రశాశ 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


97వ అధ్యాయం 


914 


SU పటి! అర. 1౪ 
ఇస్తిఖారా మరియు పరస్పరం సంప్రతింపులు 
జరుపుకోవటం గురించి.... 


దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ ఇలా సెల 
విచ్చాడు: 

_“(ప్రవక్తా) ముఖ్య వ్యవహారాల్లో వారిని (నీ 
అనుచరుల్సి) కూడా సంప్రదించు.” 


(ఆలి ఇయాన్‌ : 159) 


“వారు (అంటే విశ్వాసులు) తమ వ్యవహారా 
లను పరస్పర సంప్రదింపుల ద్వారా నడుపు 
కుంటారు.” (అష్‌ మారా : 38) 
718. హజత్‌ జాబిర్‌ (రజి) కథనం : 
దైవప్రవక్త (సల్లం) మాకు అన్ని పనుల 
కోసం ఇస్తిఖారా ప్రార్థనను దివ్యఖుర్‌ఆన్‌ * 
లోని సూరా నేర్పించినట్లు నేర్పించే 
వారు. “మీరు ఏదయినా నిర్ణయం 
తీసుకోవాలనుకున్నప్పుడు రెండు 
రకాతుల నఫిల్‌ నమాజ్‌ చేసి ఆ తరు 
వాత ఈ విధంగా ప్రార్థించాలి” అని 
ఉపదేశించేవారు: 


“అల్లాహుమ్మ ఇన్నీ అస్తఖీరుక బిఇల్మిక 
వ అన్తఖ్‌దిరుక బి ఖుద్‌రతిక వ 
అస్‌అలుక మిన్‌ ఫజ్జికల్‌ అజీమి. ఫ 
ఇన్నక తళ్‌దిరు వలా అఖ్‌దిరు వ 
తాలము వలా ఆలము వ అంత 
అల్లాముల్‌ గుయూబ్‌. అల్లాహుమ్మ ఇన 
కుంత తాలము అన్న హాజల్‌అమ్ర 


3 ys? SU తీ! JG 

Jy [00% ప్రల క టే! 

(A తపి!) శతక భ్రమే ఖై య 
ab ఆట రయ త! 


ae శీ! అలో భాం లో - VIA 
పత్తు! దష శక త రం 36 : ‘JG 
hi ప్ర ట్రావ డర Gis ad 
త్ర 6 pe రమ! సవ HUE 
od rd Sr yes 
స wel, తూ Ds Eel క | 
ye Ua : రో sels tbs 
ily; న్వు sul సు ఏఎస్‌ త్‌ 


Cad 
ళ్‌” తో తళ 


సన హరీ! pat అయి! మంద!) 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


915 


GANG, 


ఖైరున్‌ లీ ఫీ దీనీ వ మఆషీ వ ఆఖిబతి శ. an Sl 


అమీ అవ్‌ఖాల ఫీ ఆజిలి అమీ వ 
ఆజిలిహీ ఫఖ్‌దుర్‌హు లీ వ ఇన్‌కుంత 
తాలము అన్న హాజల్‌ అమ షర్రున్‌ లీ 
ఫీ దీనీ వ తు వ ఆఖిబతి అమీ 
ఫీ ఆజిలి అమీ వ ఆజిలిహీ 
ఫస్‌రిఫ్‌హు అన్నీ వస్‌రిఫ్‌నీ అన్‌హు 
వఖ్‌దుర్‌లియల్‌ ఖైర హైసు కాన సుమ్మ 
రజ్జినీ బిహీ.” 
దేవా[నేను నీ జ్ఞాన భాగ్యంతో సాఫ 
ల్యాన్ని ప్రసాదించమని అడుగుతు 
న్నాను. నీ అధికార సాయంతో (నా దశ 
దిశలను మలచుకునే) శక్తిని ప్రసాదించ 
మని కోరుతున్నాను. మహోన్నతమైన నీ 
అనుగ్ర వోన్ని (వసాదించవుని 
అభ్యర్థించుకుంటు న్నాను. నిశ్చయంగా 
నువ్వే అధికారం కలవాడివి. నాకు 
ఎలాంటి అధికారమూ లేదు. నీకు అన్నీ 
తెలుసు. నాకు ఎమీ తెలియదు. అగో 
చర జ్ఞానివి నీవే, దేవా! నీ జ్ఞానం ప్రకారం 
ఈ పని ధార్మికంగా, (పాపంచికంగా, 
పరలోక పరిణామం రీత్యా (లేదా) 
త్వరగా లేక ఆలస్యంగా నాకు ప్రయో 
జనకరమైతే దాన్ని నా అదృష్టంలో 
ఉంచు. దాని సాధనను నా కొరకు 
సులభతరం చెయ్యి. దాన్ని నా కొరకు 
శుభప్రదమైనదిగా చెయ్యి. కాని ఒకవేళ 
నీ జ్ఞానం ప్రకారం ఈ పని ధార్మికంగా, 
ప్రాపంచికంగా పరలోక పరిణామం 
రీత్యా (లేదా) త్వరగా గానీ, ఆలస్యంగా 
గానీ నాకు నష్టం కలిగించేదయితే దాన్ని 


క్ర ఖాల ఫీ 


HTH తపడు పుం శ; 
క్‌ ర (4 
‘Ju 1 థూ! మరు డయ (డు థీ 
ys Byob Ll; థూ! Jb 


https://teluguislam .net 


వాదీను కిరణాలు 916 రు కాలూ 


నానుండి దూరంగా ఉంచు. దాని బారి ళ్‌ SA sl లో కళ es ఆలే? 
నుండి నన్ను కాపాడు. సాఫల్యం ఎక్కడు hile iy వల 4 న్‌ ల్‌ 
న్నాసరే దాన్ని నా అదృష్టంగా మలచు. - la i ( 
ఆ తరువాత నా మనసు దానిపై కుదుట తంలో త్తు 
పడేలా చెయ్యి.” 


(హాజల్‌ అమ అనేచోట) తమ అవస 
రాన్ని పేర్కొనాలి. (బుఖారీ) 


(సహీహ్‌ బుఖారీలోని తహాజ్ఞాద్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

నిఘంటువులో “ఇస్తిఖారా' అంటే శ్రేయాన్ని ఆశించటం అని అర్థం. మనిషి ఇస్తిఖారా 
ప్రార్థన ద్వారా దేవుడు తనకు శ్రేయస్కరమైన మార్గాన్ని చూపుతాడని ఆశిస్తాడు. ఇకపోతే ఆ 
ప్రార్థన స్వీకృతిని పొందిందా లేదా అన్న విషయాన్ని తెలుసుకోవటం అసాధ్యం. ఇస్తిఖారా 
ప్రార్థన చేసిన వ్యక్తికి కలలో తనకు ఎదురైన సమస్యకు సంబంధింఛి పరిష్కార మార్గం 
కనిపిస్తుందని లేదా మనసు సరైన నిర్ణయం వైపు మొగ్గుతుందని సాధారణంగా కొంతమంది 
చెబుతుంటారు. కాని అలా జరుగుతుందని హదీసుల్లో ఎక్కడా చెప్పబడలేదు. దైవం కోరితే 
ఎవరికయినా స్వప్నావస్థలో పరిష్కార మార్గాలు కనిపించవచ్చు లేదా దేవుని తరఫునుండి 
మనసులో నరైన నిర్ణయాలూ జనించవచ్చు. అయితే అందరి విషయంలోనూ అలా 
జరుగుతుందని మాత్రం ఇతమిత్ణంగా చెప్పలేము. కనుక ఇస్తిఖారా చేసిన తరువాత దైవిక 
సంకేతాల కోసం ఎదురుచూడకుండా బాగా ఆలోచించి తమ దృష్టికి ప్రయోజనకరంగా తోచిన 
నిర్ణయాలే తీసుకోవాలి. దైవం తలిస్తే దానివల్ల తప్పకుండా మేలు కలుగుతుంది. 


ఇస్తిఖారా ప్రార్థనకు ముందు రెండు రకాతుల నఫిల్‌ నమాజ్‌ చేయవలసి ఉంటుంది. 
కనుక నమాజ్‌ చేయకూడని వేళలు మినహా ఇతర సమయాల్లో ఎప్పుడయినా ఈ ప్రార్థన 
చేయవచ్చు. చాలామంది ఇస్తిఖారా ప్రార్థనను రాత్రి పడుకోబోయేముందు చేయాలని 
అనుకుంటుంటారు. అవన్నీ ఒట్టి మాటలే. ఇస్తిఖారా ప్రార్థన ఎప్పుడయినా రెండు రకాతుల 
నఫిల్‌ నమాజ్‌ తరువాత లేదా నమాజులోనే తషహ్మద్‌, దరూదె షరీఫ్‌ల తరువాత సలాంకు 
ముందయినా చేయవచ్చు. అలాగే సజ్ఞాలో ఉన్న స్థితిలోనయినా చేయవచ్చు. ప్రార్థన కంఠస్తం 
లేకపోతే నమాజ్‌ చేసుకున్న తరువాత పుస్తకంలో చూసి కూడా చదువుకోవచ్చు. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 917 Galak, 


J డై ల్రట్తానే! పయో యల! ల ఇ తాము! gee LG ఉగ 


“పథ ఆ ఆడు Higbee త లో య్య పయ 
పండుగ నమాజులకు, రోగగ్రస్తుల్ని పరామర్శించటానికి, 
హజ్‌, జిహాద్‌, జనాజా నమాజ్‌కు లేక మరే 
ఆరాధనకయినా వెళ్ళినప్పుడు దారులు మార్చి నడిస్తే 
పుణ్యం లభించటంతోపాటు ఎక్కువ ప్రదేశాల్లో 
దైవారాధన చేసినట్లవుతుంది 
719. హజ్రత్‌ జాబిర్‌ (రజి) కథనం : 


దైవప్రవక్త (సల్లం) పండుగ రోజు IP Tee 
(నమాజ్‌కు వెళ్ళినప్పుడు) దారులు భక (0 ఏ! కేక ద! dU :౮ఆ 


we dl Go) ye ye ౪కి 


మార్చి నడిచేవారు. (బుఖారీ పో -ఢ్రంరాలే! 0౮0. Gy) WE 
అంటే వెళ్ళినప్పుడు ఒక దారిగుండా. “ఈ లో హో “ఆః రట! లేయా 
వెళ్ళి, తిరిగొచ్చినప్పుడు వేరొక దారి Sigh తో ఆరు 


గుండా వచ్చేవారని అర్థం. 


(సహీహ్‌ బుఖారీలోని పండుగల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

దైవప్రవక్త (సల్లం) ప్రార్థనా స్థలాలకు ఒక దారిగుండా వెళ్ళి మరోదారిగుండా తిరిగి 
రావటంలోని ఆంతర్యం ఏమిటి? దీని గురించి పండితులు అనేక అభిప్రాయాలు వెల్లడించారు. 
ప్రజలు ప్రార్థనా స్థలాలకు వెళ్ళివచ్చినప్పుడు దారిలో దేవుని ఎకత్వాన్నీ, ఆయన పవిత్రతను 
కొనియాడతారు. ఆయన జెన్నత్యాన్ని స్తుతిస్తారు. దానివల్ల ఎక్కువ ప్రదేశాల్లో దైవారాధన 
చేసినట్లవుతుందని గ్రంథకర్త ఇమామ్‌ నవవీ (రహ్మలై) అభిప్రాయపడుతున్నారు. కొంతమంది 
పండితులు ప్రళయదినాన ఆ దారులు తమగుండా దైవాన్ని స్తుతిస్తూ నడచిన దాసుల గురించి 
దైవసన్నిధిలో సాక్ష్యం చెబుతాయని అభిప్రాయపడ్డారు. సాధారణంగా పండుగరోజు ప్రజలు 
ఇతర రోజుల్లోకన్నా ఎక్కువగా దానధర్మాలు చేస్తారు. కనుక దారులు మార్చి నడవటం వల్ల 


https://teluguislam..net 


వాదీను కిరణాలు 918 Gia, 


ఎక్కువమంది అవసరార్థుల అవసరాలు తీరే అవకాశాలున్నాయని మరికొంతమంది పండితులు 
అభిప్రాయపడుతున్నారు. ఏదిఏమైనా ప్రార్థనా స్థలాలకు ఒకదారి గుండా వెళ్ళి మరోదారి 
గుండా తిరిగి రావటం దైవప్రవక్త సంప్రదాయం అనే విషయం మాత్రం సత్యం. 


క. ఉమర్‌ (రజి) కథనం: | - రాం gee ధా! రాం - VY 
దైవప్రవక్త (సల్లం) (మదీనా నగరం స ల రం ప శ! (= lias 
నుండి) బయటికి వెళ్ళదలచుకున్న 145 నల ఖల 
ప్పుడు షజరా మార్గం గుండా బయటికి కలో హాల్‌ ఆ సి! దా 

వెళ్ళేవారు. తిరిగి నగరంలోకి ప్రవేశించే వీ! స్వ పా ఈ 11 యాన 
టప్పుడు ముఅరగ్రస్‌ దారిగుండా ప్రవేశిం Gite. టే! శవ! ( ప్రేత ల ప! 
చేవారు. als 


మక్కా నగరంలోకి ప్రవేశించినప్పుడు 
'సనియ్యా ఉల్‌యా (ఎత్తైన గుట్టల) 
మార్గం గుండా ప్రవేశించేవారు. అక్క 
ఇుంచి 'సనియ్యా సుఫ్‌లా' (పల్లపు 
గుట్టల) దారి గుండా వెడలేవారు. 
(బుఖారీ - ముస్తిం) 


(సహీహ్‌ బుఖారీ, నహీహ్‌ ముస్తీంలోని హజ్‌ వ్రకరణం, 


ముఖ్యాంశాలు 

'సనియ్యా అంటే కనుమ అని అర్థం. మదీనా నుండి మక్కాకు వెళ్ళినప్పుడు దైవప్రవక్త 
(సల్లం) మెరక ప్రాంతం గుండా వెళ్ళి తిరిగొచ్చినప్పుడు పల్లపు ప్రాంతం గుండా తిరిగొచ్చేవారు. 
షజరా అనేది ఓ ప్రముఖ ప్రాంతం. దైవప్రవక్త (సల్లం) ఆ ప్రాంతం గుండా జుల్‌ హులైఫా అనే 
ప్రదేశానికి వెళ్ళి, అక్కడ ఒక రాత్రి గడిపేవారు. తిరుగు ప్రయాణంలో ముఅర్రస్‌ దారిగుండా 
మదీనా నగరంలోకి ప్రవేశించేవారు. జుల్‌ హులైఫా ప్రదేశంలో ఉన్న మస్టిదునే ముఅర్రస్‌ అని 
అంటారు. అది మదీనా నగరానికి ఆరు మైళ్ళ దూరంలో ఉంటుంది. ఈ హదీసు కూడా దైవ 


ప్రవక్త (సల్లం) ప్రార్థనా స్థలాలకు ఒక దారిగుండా వెళ్ళి మరొక దారిగుండా తిరిగొచ్చేవారని 
తెలుపుతోంది. 


https://teluguislam.net 


హాదీను కిరణాలు 


99వ అధ్యాయం 


919 


GINS, 


లీ లలన! ఆపే ఆ నా దాగి = వ! 


అగో! రాక రా 3జీ 


జో 


ర 


ప్రతి మంచి పనినీ కుడివైపునుండి 
ఆరంభించటం అభిలషణీయం 


ఉదాహరణకు వుజూ చేయటం, గుసుల్‌ 
చేయటం, తయమ్ముమ్‌ చేయటం, దుస్తులు, 
పాదరక్షలు, మేజోళ్ళు, షరాయి ఇత్యాదివి 
ధరించటం, మస్షిద్‌లోకి ప్రవేశించటం, 
మిస్వాక్‌ చేయటం, సుర్మా పూసుకోవటం, 
గోళ్ళు మీసాలు కత్తిరించుకోవటం, చంకలోని 
వెండ్రుకలు పెరికివేయటం, శిరోజాలు 
గొరిగించుకోవటం, నమాజును సలాంతో 
ముగించటం, తినటం, త్రాగటం, కరచాలనం 
చేయటం, హై అస్వద్‌ను (నల్లరాయిని) 
చుంబించటం, మరుగుదొడ్డి నుండి వెడ 
లటం, ఎదయినా ఇవ్వటం తీసుకోవటం 
లాంటి పనులన్నీ కుడి వైపు నుండి ప్రారంభిం 
చాలి. 


వీటికి భిన్నమైన పనులను ఎడమవైపునుండి 
ప్రారంభించటం అభిలషణీయం. ఉదాహర 
ణకు ముక్కు శుభ్రం చేసుకోవటం, ఎడమ 
వైపు ఉమ్మివేయటం, మరుగుదొడ్డిలోకి 
ప్రవేశించటం, మన్ఫిద్‌నుండి బయటికి 
రావటం, మేజోళ్ళు, పాదరక్షలు, దుస్తులు 
ఇత్యాదివి ధరించిన తరువాత వాటిని విడ 
వటం, మూత్రశుద్ధి చేసుకోవటం, అపరిశుభ్ర 
మైన పనులు చేయటం మొదలగునవి. 


దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ సెలవిచ్చాడు : 
తన కర్మల పత్రం తన కుడి చేతికివ్వబడిన 


5556 
J యీ! న. యయ J 
ఎ! లజ Jl గ 
లాయ యోగ Us: 
BY ట్స we) రిజ్‌ yas! 
స! ( చః సయ్య 4 || య్‌ 
(92219 ప at ఆటో J 
గ్‌. 2 జ్ర Np || 
తహ దు అ ఢి lh sh 
do థీ? షీ! per త nay 
ga రో ఏ త్రయ! f యత య 
జా య! 3 we టా 
నః గటు! డ్రా 
లం sels ( న్‌ా 
[ర ETI) 
as Sets yw త! db 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 920 


వ్యక్తి, “చూడండి, నా కర్మల పత్రాన్ని తీసుకొని 
చదవండి” అని అంటాడు. 

(అల్‌ హాోఖ్యహ్‌ : 19) 
“కుడి పక్షంవారు; కుడి పక్షంవారి (అదృష్టాన్ని) 
గురించి ఏమనాలి. ఎడమ వక్షంవారు; 
ఎడమపక్షంవారి (దురదృష్టాన్ని) గురించి 
ఏమనాలి.” (అల్‌ వాభిఅహ్‌ : 8,9) 


వివరణ 


Ga, 


A Are 


అట్‌! కమ్మ ఏ బేడ ఏ అత్య 

PN ‘yw dbs [14 హం] 

చమ యా ధరః మప యో ర పప! 
CA A cal JI] కమ! ధో 


ప్రళయదినాన దేవుని కరుణాకటాక్షాలకు అర్హులయ్యే దాసులకు వారి కర్మల పత్రాలు 
కుడిచేతిలో ఇవ్వబడతాయి. ఇది వారి అదృష్టానికి, సౌభాగ్యానికి ప్రతీకగా భావించబడుతుంది. 
వీరు దైవ సింహాసనానికి కుడిప్రక్కన ఉంటారు కనుక వీరిని “అస్‌హాబుల్‌ యమీన్‌” అని 
అంటారని మరికొంతమంది పండితులు అభిప్రాయపడ్డారు. ఎది ఎమైనప్పటికీ గ్రంథకర్త ఇమామ్‌ 
నవవీ (రహ్మలై) పైన పేర్కొనబడిన సూక్తుల ద్వారా మంచిపనుల కోసం కుడివైపు 
అవయవాలను ఉపయోగించటం మరియు అవాంఛనీయ పనుల కోసం ఎడమ చెయ్యి, 
ఎడమ కాలు ఉపయోగించటం పుణ్యప్రదమన్న విషయాన్ని నిరూపించారు. హదీసుల్లో కూడా 
దీని గురించి విశదంగా బోధించటం జరిగింది. మచ్చుకు కొన్ని హదీసులు గమనించండి: 


721. హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా) 
_ కథనం : దైవప్రవక్త (సల్లం) ప్రతి పనినీ 
కుడివైపు నుండి ప్రారంభించటాన్ని 
ఎక్కువగా యిష్టపడేవారు. చివరికి వుజూ 
చేసుకోవటం, తల దువ్వుకోవటం, పాద 
రక్షలు ధరించటమయినా సరే. 
(బుఖారీ - ముస్లిం, 


యూ dl go మిం pe V1 

ర ద్యూస్లో జూల కక్ష ఏ ర్వ 56:౪ 

థ్‌?! pr ధో ids ఖ్‌. a 
le Giz 5, 


(సహీహ్‌ బుఖారీలోని వుజూ ప్రకరణం, నహీవా మున్లింలోని శుచి, శుభ్రతల 


ప్రకరణం, 
722. హజత్‌ ఆయిషా (రజి.అన్‌హా) 
గారే చేసిన కథనం : దైవప్రవక్త (సల్లం) 
గారి కుడిచేయి వుజూ చేసుకోవటం 
కోసం, భోజనం చేయటం కోసం ఉప 


WG EU TEU Les, - 
Lbs tl a ఏర్ప 
ఆక ప్రీ 6 Us SI తాపీ! ఆ యత 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


యోగపడేది. ఎడమచేయి మలమూత్ర 
శుద్ధికోసం, ఇతర అపరిశుభ్రమైన పనుల 
కోసం ఉపయోగపడేది. 

(ఈ హదీసు దృఢమైనది, అబూదావూద్‌ 
తదితరులు దీనిని దృఢమైన ఆధారా 
లతో వెలికి తీశారు.) 


921 


CANE, 


ఏయే తద్వై తా! ఏ ట్ల! తస (గూ కల 
= రవం 


Cd 


(నుననె అబూదావూద్‌లోని శుచి, చభతల ప్రకరణం, 


723. హజత్‌ ఉమ్మె అతియ్యా (రజి. 
అన్‌హా) కథనం : దైవప్రవక్త (సల్లం) తన 
కూతురు జైనబ్‌ (రజి.అన్‌హా)కు (ఆమె 
భౌతిక కాయానికి) స్నానం చేయించే 
విషయమై మమ్మల్ని ఉద్దేశ్యించి, 
“స్నానం  కుడివైపునుండి మొదలు 
పెట్టండి; ముందుగా వుజూలో కడగవల 
సిన అవయవాలు కడగండి” అని 
అన్నారు. (బుఖారీ - ముస్థిం) 


Ue Al yo) hs pl oes - VYY 

ధు శ! రయ ఇ లే 06 కక స్థం! ర్‌ 

రఘు Get ‘lye dl తం 
ప్రైజు కషప జంపి! 


(సహీహ్‌ బుఖారీ, నహీహ్‌ ముస్తింలోని జనాయెజ్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


1. మనిషి బ్రతికుండగా తన పనుల్ని కుడివైపునుండి మొదలుపెట్టినట్టుగానే చనిపోయిన 
తరువాత అతని శవస్నానాన్ని కూడా కుడివైపునుండే మొదలుపెట్టాలి. 

2. హజ్రత్‌ జైనబ్‌ (రజి.అన్‌హా) భౌతికకాయానికి స్నానం చేయించిన స్ర్తీలలో ఉమ్మె 
అతియ్యా కూడా ఉన్నారు. శవ స్నానానికి సంబంధించి దైవప్రవక్త (స) వారందరికీ 
సూచనలిచ్చారు. దీనిద్వారా స్రీ భౌతిక కాయానికి అత్యంత దగ్గరి మప్రమ్‌ బంధువు 
అయిన భర్తగాని లేక ఇతర స్రీలు గాని స్నానం చేయించాలని బోధపడుతోంది. 


724. హజ్రత్‌ అబూహురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రబోధించారు : మీలో ఎవ 
రయినా చెప్పులు తొడుక్కున్నప్పుడు 
మొదట కుడి కాలికి తొడుక్కోవాలి. 
విడిచేటప్పుడు మొదట ఎడమ కాలి 


Js bp ౮౮ హక షర dl 
యమ? pe (53 ప్రా ia న్‌ 
WS Ul ప్ప! ధ్ర Jail 


ale Gis “ss ST 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


చెప్పు విడవాలి. ఇలా తొడుక్కోవటంలో 
కుడికాలు ఎప్పుడూ ముందుండాలి, 
వదలడంలో ఎప్పుడూ చివర ఉండాలి. 
(బుఖారీ - ముస్లిం) 


922 ర కాలా 


a ఉం 


(సహీవ్‌ బుఖారీ, నహీవొ మున్లింలలోని వస్త్ర ధారణ ప్రకరణం) 


725. హజ్రత్‌ హఫ్స్పా (రజి.అన్‌హో) 
కథనం : దైవప్రవక్త (సల్లం) తన కుడి 
చేతిని తినటం, త్రాగటం కోసం, బట్టలు 
ధరించటం కోసం ఉపయోగించేవారు. 
ఎడమ చేతిని వేరే వనుల కోనం 
ఉపయోగించేవారు. 


ie dl ys) ais yey - ౪10 


ఆయీ చక ృదస్తం౮ (హక్‌ స వలల్‌ 


తా Jue J se ఉస 
ety de Allyoylo ట్ల! 0 త్వం 


(అబూదావూద్‌, తిర్మిజీ తదితరులు దీనిని ఉల్లేఖించారు) 
(సుననె అబూ దావూద్‌లోని జుచి, ఛభతల ప్రకరణం) 


726. హజ్రత్‌ అబూ హురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా 
ప్రబోధించారు : మీరు బట్టలు ధరించే 
టప్పుడు, వుజూ చేసినప్పుడు కుడివైపు 
నుండి మొదలుపెట్టండి.” 


(అబూ దావూద్‌, తిర్మిజీ, దీని ఆధారాలు దృఢమైనవి) 


a! wD) పిన రిం - LAR! 

ము 6b ‘Jb #5 చ! ర్వ ర య 
one యర రుం తన 131) 
Sel gle ally ౨31౨ ఖా! ely) pau 
ee 


(సుననౌ అబూ దావూద్‌లోని వస్త్రధారణ ప్రకరణం, నుననె తిర్మిజీలోని వన్రధారణ 


అధ్యాయం) 
727. హజ్రత్‌ అనస్‌ (రజి) కథనం : 
దైవప్రవక్త (సల్లం) (తన వీడ్కోలు 
హజ్‌లో) మినా ప్రదేశానికి చేరుకున్నాక 
'జమ్రా' దగ్గరికెళ్ళి దానికి కంకర్రాళ్ళు 
రువ్వారు. ఆ తరువాత మినాలోని తన 
విడిది గృహానికి చేరుకొని పశుబలి 
ఇచ్చారు. తరువాత వెండ్రుకలు గొరిగే 
మనిషిని పిలిచి ఇటుప్రక్క వెండ్రుకలు 
గొరగమని చెబుతూ కుడివైపు చూపిం 


ఆక Er అ అ రు 
హే్‌్రమే యా స్మ EY స్‌ పడ 
టా లో! రగ గటా “తీ Je 


న్‌. క లయ! సి : రస! 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


చారు. తరువాత ఎడమప్రక్క 
వెండ్రుకలు గొరిగించుకొని ఆ వెండ్రు 
కలన్నీ ప్రజలకు ఇవ్వసాగారు. 

(బుఖారీ - ముస్లిం) 
వేరొక ఉల్పేఖనంలో ఇలా ఉంది : 
దైవప్రవక్త (సల్లం) జమ్రాకు కంకర్రాళ్ళు 
రువ్వి, పశుబలి ఇచ్చిన తరువాత తల 
గొరిగించుకోదలచి వెండ్రుకలు గొరిగే 
మనిషికి తన కుడివైపు శిరోజాలు అందిం 
చారు. అతను వాటిని గొరిగేశాడు. 
అప్పుడాయన అబూ తల్హా (రజి)ని 
పిలిచి ఆ వెండ్రుకలు ఆయనకిచ్చారు. 
తరువాత ఎడము వైపు శిరోజాలు 
అందిస్తూ “ఇప్పుడు వీటిని గొరుగు” 
అని అన్నారు. అతను వాటిని కూడా 
గొరిగేశాడు. దైవప్రవక్త (నల్లం) ఆ 
వెండ్రుకలు కూడా అబూ తల్లా (రజి)కు 
ఇచ్చి, వాటిని ప్రజలకు పంచిపెట్టమని 
ఆదేశించారు. 


(సహీహ్‌ బుఖారీలోని వుజూ ప్రకరణం, 


ముఖ్యాంశాలు 


GAIN, 


JIU ial py యా Gia. pl 
రర త్రయ ట్‌ ఇహ పము! 
u bs గ శు SOT వ ఆ! 
el cas dl అతో శ! మ 
(య GING (ఏ! శ Ge [క 
ప : ‘Jw ఘూ గ ATE as 

yl 


నహీవా ముస్తింలోని హాజ్‌ ప్రకరణం) 


1. కాబా యాత్రికులు జిల్‌ హిజ్ఞా మాసపు పదో తేదీన అరఫాత్‌ స్థలం నుండి తిరిగొచ్చి 
“జమా అఖబా'కు కంకర్రాళ్ళు కొట్టవలసి ఉంటుంది. ఆ తరువాత పశుబలి ఇచ్చి, 
శిరోజాలు గొరిగించుకోవటంగానీ, కత్తిరించుకోవటం గాని చేస్తారు. చివరగా కాబా 
గృహం చుట్టు ప్రదక్షిణాలు చేస్తారు. ఈ ప్రదక్షిణాలనే 'తవాఫె ఇఫాజా” లేక 'తవాఫె 


జియారత్‌ అని అంటారు. 


2. తల వెండ్రుకలు గొరిగించుకున్నప్పుడుగాని, కత్తిరించుకున్నప్పుడుగాని కుడివైపు నుండి 


ప్రారంభించాలి. 


3. దైవప్రవక్త గుర్తులను శుభప్రదమైనవిగా భావించటం ధర్మసమ్మతమే. అయితే ఈ 
పద్ధతి ఒక్క దైవప్రవక్త గుర్తులకు ' మాత్రమే పరిమితం. 


https://teluguislam.net 


వాదీసు కిరణాలు 924 ర కాలూ 


అక” 


nal)! అ వద్‌ ఇ? 
2. భోజన నియమాలు 
100వ అధ్యాయం 


Fg యమం టీ శ వాయి! et 
భోజనానికి ముందు బస్మిల్లాహ్‌ పఠించాలి, 
చివర్లో అల్‌హమ్లు లిల్లాహ్‌ అనాలి 


728. హజ్రత్‌ ఉమర్‌ బిన్‌ అబూ సలమా షు | 2 రామ రా VA 
(రజి) కథనం : దైవప్రవక్త (సల్లం) ఓసారి ట్య J iJ జటా తీ! టల 
నాకు హితోపదేశం చేస్తూ, “(భోజనానికి ee Pree స్త ఏ0 
5s]. Prt స 
ముందు) అల్లాహ్‌ పేరు చెప్పు. కుడిచేత్తో లీక యం న్‌ eee 
sire WLU Ee |S. 
తిను. నీకు దగ్గరగా ఉన్న వాటిని తీసు riche Ghee tel Uy S- 
కొని తిను' అని అన్నారు. 
(బుఖారీ - ముస్తీం) 
(నహీవా బుఖారీలోని భోజనాల ప్రకరణం, నహీవ్‌ మున్హీంలోని పానీయాల 
(ప్రకరణం, 


ముఖ్యాంశాలు 

ఈ హదీసు భోజనం చేసినప్పుడు పాటించవలసిన కనీస నియమాలను బోధిస్తోంది. 
భోజనానికి ముందు 'బిస్మిల్లాహ్‌' అని పఠించి తినడం ప్రారంభించాలి. తమకు దగ్గరలో ఉన్న 
వస్తువుల్ని తీసుకొని తినాలి. అంటే ఒక పెద్ద కంచంలో ఒకే రకమైన ఆహార పదార్థం ఉండి, 
ఒకరికంటే ఎక్కువ మంది అందులో తింటున్నప్పుడు ప్రతి ఒక్కరూ తమకు ముందున్న పదార్థమే 
తీనుకొని తినాలి. అలాకాకుండా ఇతరుల ముందునుంచి ఎరుకొని తినటం సభ్యత 
అనిపించుకోదు. ఒకవేళ పళ్ళెంలో అనేక రకాల తినుబండారాలు, పండ్లు ఫలాలు ఉంటే 
మాత్రం అప్పుడు తమకు నచ్చిన వస్తువులు ఇతరుల ముందు నుంచి తీసుకొని తినటంలోనూ 
తప్పులేదు. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


729. హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా 
ప్రబోధించారు : మీలో ఎవరయినా 
అన్నం తినదలచుకున్నప్పుడు మొదట్లో 
దైవనామాన్ని గుర్తుచేసుకోవాలి. మొదట్లో 
గుర్తు చేసుకోవటం మరచిపోతే ఆ 
తరువాత గుర్తొచ్చినప్పుడు 'బిస్మిల్లాహి 
అవ్వలహూ వ ఆఖిరహూ' (మొదట్లో 
నయినా, చివరోనయినా అల్తావా 
పేరుతోనే తింటున్నాను)” అని అనాలి. 
(అబూ దావూద్‌, తిర్మిజీ, తిర్మిజీ దీనిని 
హసన్‌”, “సహీహ్‌” గా పేర్కొన్నారు.) 


925 


GI, 
ge Al గ్రాలు lb yey VY 

ఎద 131) = | త్వం 0౮ EU 
ధో ౮$ Ow dl బా! న్య (నష! 
క dl yb Jw: ల్‌! సు! 5k ర 
mn yl ely) G13 గ శ! గాం 
“ర రాశా bi dbs sl 1, 


(సుననె అబూ దావూద్‌, సుననె నసాయీలోని భోజనాల ప్రకరణం) 


730. దైవప్రవక్త (సల్లం) ఈవిధంగా 
ప్రబోధిస్తుండగా తాను విన్నానని హజ్రత్‌ 
జాబిర్‌ (రజి) తెలియజేశారు : మనిషి 
తన ఇంట్లోకి వెళ్తాడు కదా! ఇంట్లోకి 
వెళ్ళినప్పుడు, ఆ తర్వాత భోజనం 
చేసినప్పుడు దేవుణ్ణి గుర్తుచేసుకుంటే 
(అది తెలుసుకొని) షైతాన్‌ తన అను 
చరులతో, “ఈ రాత్రి మీరిక్కడ ఆగడా 
నికి తావు లేదు, మీకిక్కడ భోజనం 
కూడా లభించదు” అని అంటాడు. 
మనిషి ఇంట్లోకి ప్రవేశించినప్పుడు 
దేవుణ్ణి గుర్తు చేసుకోకపోతే, “షైతాన్‌ 
(తన అనుచరులతో), “ఈ రాత్రి 
మీకిక్కడ స్థానం దొరికింది” అంటాడు. 
భోజనం చేసినప్పుడు కూడా దేవుణ్ణి 
గుర్తుచేసుకోకపోతే, “ఈ రాత్రి మీకిక్కడ 
ఉండటానికి నలం ఉంది. అలాగే 


యం టీ! డూ se లం ఆ 
131) వలపై ల్‌. లేల దవ :ల6 
నా యల్‌ Mh J J 
వీయ్యుపి! dG lb dey Mayes 
ఏ1 ar rae 
ఒటీతు We JG Al న్‌. య్‌ | 
ణీ పి కడ (స్‌ si dh! Jb 
సో JG అము మై టప a య 
pis sls) పయి El! 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 926 ర కూ 
భోజనం కూడా ఉంది” అని అంటాడు. 
(ముస్తిం) 


(నహీవా ముస్తింలోని పానీయాల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

సర్వకాల, సర్వావస్థల్లోనూ షైతాన్‌ దుష్టప్రేరణల నుండి, వాడి కుయుక్తుల నుండి 
సురక్షితంగా ఉండాలంటే అనునిత్యం అల్లాహ్‌ను స్మరిస్తూ ఉండాలి. పై హదీసులో దేవుణ్ణి 
గుర్తు చేసుకోవడమంటే ఆయా వేళలకు సంబంధించిన సంప్రదాయబద్ధమైన (మస్నూన్‌) 
దుఆలు పఠించటం అని అర్థం. ఉదాహరణకు భోజనానికి ముందు 'బిస్మిల్లాహ్‌' అని పఠించాలి. 
అదేవిధంగా ఇంట్లోకి ప్రవేశించినప్పుడు, “అల్లాహుమ్మ ఇన్నీ అస్‌అలుక ఖైరల్‌ మౌలిజి వ 
ఖైరల్‌ మ(ఖజి, బిస్మిల్లాహి వలజ్‌నా వ అలల్లాహి రబ్బినా తవక్కల్‌నా” అనే దుఆ పఠించాలి. 


731. హజ్రత్‌ హుజైఫా (రజి) కథనం : 
మేము దైవప్రవక్త (సల్లం)తో పాటు కలిసి 
భోజనానికి కూర్చున్నప్పుడు ఆయన తన 
చేత్తో మొదలుపెట్టనంతవరకూ మేము 


a ow aa 
we dle, is ey _ 
Eds Es Gas (ట్‌ id 
[SET డ్‌ స్సు! హా 


ఆ భోజనాన్ని ముట్టుకునేవాళ్ళం కాము. 
ఓసారి మేమాయనతో పాటు భోజనానికి 
కూర్చున్నాం. అంతలో ఓ అమ్మాయి 
వెనుకనుంచి ఎవరో నెట్టినట్టు వేగంగా 
వచ్చి అన్నంలో చెయ్యి పెట్టబోయింది. 
అంతలో దైవప్రవక్త (సల్లం) ఆ 
అమ్మాయి చెయ్యిపట్టుకొని ఆపారు. ఆ 
తర్వాత మరో పల్లెటూరి వ్యక్తి కూడా 
అలాగే వెనుక నుంచి ఎవరో నెట్టినట్టు 
వేగంగా వచ్చి అన్నంలో చెయ్యి పెట్ట 
బోయాడు. ఆయన అతని చెయ్యి 
కూడా పట్టుకున్నారు. తరువాత ఇలా 
అన్నారు : 

“భోజనం తినేముందు దైవనామాన్ని 
గుర్తుచేసుకోకపోతే షైతాన్‌ కూడా ఆ 


am భా ర mm గ a 

ఆ రా రే బు a కక 4 లం 
Aes జిం ఈం ల లా dl మ 
క క్‌ wie యాత డ్‌ ఫ్రం 
లలో నే నే స్ట తోలి న. న గ 
iG దువ! ఆ ఉష బసు తమ 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


భోజనాన్ని తనకోసం సమ్మతం చేసుకుం 
టాడు. వాడు ఈ పిల్ల ద్వారా భోజనం 
తిందామని వచ్చాడు. కాని నేను ఈమెను 
చెయ్యి పట్టుకొని ఆపాను. ఆ తర్వాత 
వాడు ఈ పల్లెటూరి వ్యక్తి ద్వారా అన్నం 
తిందామని వచ్చాడు. కాని నేను ఇతన్ని 
కూడా ఆపాను. ఎ అల్లాహ్‌ చేతిలో 
నయితే నా ప్రాణముందో ఆయన సాక్షి! 


927 


thE నల్‌ 
eID 


wb: eee లు సక త! 0 
కక సరం Jw ప్లు £6 ఆమ 
SY dl cal! ws SU రః 
ed pee త్వ న Us Al (ల! 
arr మగ Uy గ్రాము శ శ్ర]! 
డగ 2 టా ద్ఞ్ర! ie డు 


తః ణో న కళ కై fo రాస్‌ gills ce 


నిశ్చయంగా వీళ్ళిద్దరి చేతులతోపాటు పశ! | ॥ 
ట్‌ త్త ఆ 
ఆ షైతాన్‌ చెయ్యి కూడా నా చేతిలో య ఆ ౧ యస వ్య 


ఉంది.” ల [న] 


ఆ తర్వాత ఆయన (సల్లం) అల్లాహ్‌ 

పేరు తీసుకొని భోజనం మొదలు 

పెట్టారు. (ముస్లిం, 
(సహీవ్‌ ముస్తింలోని పానీయాల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

భోజనానికి ముందు అల్లాహ్‌ పేరు స్మరించుకోకపోతే షైతాన్‌ మరియు వాడి అను 
చరులు కూడా ఆ భోజనం తింటారని ఈ హదీసు ద్వారా కూడా నిరూపించబడింది. కాబట్టి 
భోజనానికి ముందు తప్పకుండా బిస్మిల్లాహ్‌ పఠించాలి. పై హదీసులో దైవప్రవక్త (సల్లం) 
షైతాన్‌ చెయ్యి పట్టుకున్నారని చెప్పబడింది. నిజంగానే అలా జరిగి ఉండవచ్చు. దైవ సూచనతో 
ఆయన వాడి చెయ్యిపట్టుకొని వాడిని ఆ అన్నం తినకుండా ఆపి ఉంటారు. ఒక దైవప్రవక్త 
దగ్గర ఉండే దివ్యజ్ఞానం మనకు లేదు. కనుక మనం దాని వాస్తవిక స్థితిని అర్థం చేసుకోలేము. 
అందుకని మనవరకు మనం షైతాన్‌ యొక్క దుష్టయత్నాల నుంచి సురక్షితంగా ఉండాలంటే 
ఒక్కటే మార్గం. అలాంటి సందర్భాల్లో అల్లాహ్‌ నామం స్మరించుకోవాలి. 

ఈ హదీసులో మరో భోజన నియమం వివరించబడింది. అదేమిటంటే, ఎక్కువ మంది 
కలిసి భోజనం చేస్తున్నప్పుడు వారిలో అందరికంటే పెద్దవాడు, గొప్పవాడైన వ్యక్తి ముందు 
భోజనం మొదలెట్టాలి. అంతేగాని కుక్కలు విస్తరాకుల కోసం కలబడినట్లు అందరూ ఒకేసారి 
అన్నాలమీద పడిపోరాదు. ఈ రోజుల్లో విందు భోజనాల దగ్గర అలాగే జరుగుతోంది. ఇది 
ఇస్లామీయ బోధనలకు పూర్తిగా విరుద్ధం. మన సమాజంలోని నామకా ముస్లింలకు సరిగ్గా 
అన్నం తినటం కూడా రాదు. భోజనాల దగ్గర వారు తాము ఎన్నడూ భోజనం మొహమే 
చూడలేదన్నట్లు ప్రవర్తిస్తారు. అల్లాహ్‌ వారికి సద్బుద్ధిని ప్రసాదించుగాక! 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


732. హజ్రత్‌ ఉమయ్యా బిన్‌ మభ్‌షీ 
సహాబీ (రజి) కథనం : ఒక వ్యక్తి అల్లాహ్‌ 
పేరు తీసుకోకుండానే అన్నం తిన 
సాగాడు. ఆ సమయంలో దైవప్రవక్త 
(సల్లం) అక్కడే కూర్చొని అతన్ని 
గమనిస్తున్నారు. అతని కంచంలో ఒక్క 
ముద్ద మాత్రమే మిగిలిపోయింది. దాన్ని 
కూడా తిందామని నోటిదగ్గరికి ఎత్తుకో 
గానే (తాను బిస్మిల్లాహ్‌ పఠించలేదన్న 
విషయం గుర్తొచ్చి) అతను, “బిస్మిల్లాహి 
అవ్వలహూ వ ఆభఖిరహూ” అని 
అన్నాడు. అదంతా గమనిస్తూ ఉన్న 
దైవప్రవక్త (సల్లం) అప్పుడు చిరునవ్వు 
నవ్వి, “ఇప్పటివరకు అతనితోపాటు 
షైతాన్‌ కూడా తింటూ ఉన్నాడు. కాని 
ఇతనిప్పుడు బిస్మిల్లాహ్‌ అని అనగానే 
ఆ షైతాన్‌ తన కడుపులో ఉన్నదంతా 
కక్కేశాడు” అని అన్నారు. 

(అబూ దావూద్‌ నసాయి) 


928 


Galt, 


(నా 3 

దామూ ర సహ లాం -VYTY 

OS iJ ee dls, గ్రాము! 

త 1 లో Pr gi G4 

ph J Js Le 4105 
నలో తీ న లుల నా 

మ మింట క ర బయత! సన 


జ! al 0G ఆత తా! (పు 


JU వక ప్ర oa గ 
సా! 55 Ub య గవ రట! 03 6 
౨31 గీ ely) th 3G యు! dl 

fel 


(సుననె అబూ దావూద్‌లోని భోజనాల ప్రకరణం) 


గమనిక : ఇమామ్‌ ముంజిరీ (రహ్మలై) ఈ హదీను నసాయీ గారి ను 


ననె కుబా” 


గ్రంథంలో ఉందని చెప్పారు. షేఖ్‌ అల్‌ బానీ (రవ్య్మాలై) ఈ వాదనును 


బలహీనమైనదిగా ఖరారు చేళారు. 


733. హ(జత్‌ ఆయిషా (రజి.అన్‌హా) 
కథనం : ఓసారి దైవప్రవక్త (సల్లం) తన 
ఆరుగురు సహచరులతోపాటు కలిసి 
భోజనం చేస్తుండగా అంతలో ఓ పల్లె 
టూరి వ్యక్తి వచ్చి (ఆవురావురు మంటూ) 
రెండు ముద్దల్లోనే ఆ అన్నమంతా 
తినేశాడు. 


le తీ! poy il Gey _ 1% 
త చమ Jt క్రో ఊ ర్వి తళ తం 
AUR క్త! aE el | లో షు 


https://teluguislam.net 


వాదీసు కిరణాలు 929 GENE, 


అప్పుడు దైవప్రవక్త (సల్లం) తన సహ సేం) : జక వ! రయ లయ బృహ 
చరుల్ని సంబోధిస్తూ, “వినండి! ఇతను. :ల౮డ్రా ద్రవ! 5 క 
గనక (భోజనానికి ముందు) అల్లాహ్‌ గ 
పేరు తీసుకొని ఉంటే ఈ అన్నం మీ 
అందరికీ సరిపోయేది!” అని అన్నారు. 


(తిర్మిజీ - హసన్‌, నహీహ్‌) 


దూ పాడా 


(నుననె తిర్మిజీలోని భోజనాల అధ్యాయం) 


ముఖ్యాంశాలు 
భోజనానికి ముందు బిస్మిల్లాహ పఠిస్తే, ఆ అన్నంలో శుభం ప్రాప్తిస్తుందనీ, బిస్మిల్లాహ్‌ 
పఠించకపోతే అందులో శుభం అంతరిస్తుందని ఈ హదీసు సారాంశం. 


734. హజ్రత్‌ అబూ ఉమామా (రజి) 
కథనం : దైవప్రవక్త (సల్లం) (భోజనం 
చేశాక) తన ముందు నుంచి పాత్రలు 
ఎత్తినప్పుడు ఈ విధంగా పలికేవారు : moe So, ప 
“అల్‌హమ్ము లిల్లాహి కసీరన్‌ తయ్యిబన్‌ "దు ఆడో ద్ర సహో 
ముబారకన్‌ ఫీహ్‌. గైర ముక్‌ఫియ్యిన్‌ fel ly 
వలా మువద్దయిన్‌ వలా ముస్తగ్‌నన్‌ 

అన్‌హు రబ్బునా.” 


Ml ss aul gl sey VTE 
లత మడ శ్ర 13] లర ప్త ర! రో! యూ 
లో (షీ Se ih 15 వే vay 


“విస్తారమైన, శుద్ధమైన, శుభప్రదమైన 
స్తోత్రాలన్నీ అల్లాహ్‌కే శోభిస్తాయి. ఈ 
అనుగ్రహం మాకు ఇంతటితో చాలినట్లు 
కాదు. ఇది మా ఆఖరి భోజనం కూడా 
కాదు. మా ప్రభూ! మేము దీనిపట్ల 
నిరపేకులుగా కూడా ఉండలేము.” 
(బుఖారీ) 
(నహీవా బుఖారీలోని భోజనాల ప్రకరణం) 


https://teluguislam .net 


వాదీను కిరణాలు 


735. హజ్రత్‌ ముఆజ్‌ బిన్‌ అనస్‌ (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా 
ప్రవచించారు : అన్నం తిన్న తరువాత, 
“అల్‌హమ్దు లిల్హాహిల్లజీ అత్‌అమనీ 
హాజా వ రజఖనీహి మిన్‌ గరి హౌలిన్‌ 
మిన్నీ వలా ఖువ్వతిన్‌' (అల్లాహ్‌కు 
కృతజ్ఞతలు. ఆయన నాకు ఈ భోజనం 
తినిపించాడు. ఇంకా నా శక్తిసామర్థ్యాల 
ప్రమేయం లేకుండానే నాకు ఈ ఉపాధి 
నొసగాడు)” అని పలికే వ్యక్తి వల్ల 
అప్పటివరకు జరిగిపోయిన (చిన్న చిన్న) 
పాపాలన్నీ మన్నించబడతాయి. 


(అబూ దావూద్‌, తిర్మిజీ - హనన్‌/ 


ర్రైడురర్రు 


శాం లో! ర లాం - 0 

Jen కకత 050 06: ‘JG de al 
gall Gd! శు Ul :dw ఓట 
GS I 5 ప్రా తం dla 
yl yl 1 అ ప్ర మట పై 


పలా డయా లత gle ly 


(నుననె అబూ దావూద్‌లోని వస్త్రధారణ ప్రకరణం, నుననె తిర్మిజీలోని ప్రార్థనల 


అధ్యాయం) 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 931 Caliah, 


ఆయ రాధి! నాన! DTS FE UR 121 
అన్నంలో లోపం ఎత్తిచూపకూడదు, 
పైగా అన్నం బాగుంటే పొగడాలి 


736. హజత్‌ అబూ హురైరా (రజి) CEE ధీం కజక్‌ స ప= VY 
కథనం : దైవప్రవక్త (సల్లం) ఎన్నడూ ఎ chs Cul వక్త dl Jy) CEU :ల౪౮ 
అన్నంలోనూ లోపం ఎత్తిచూపలేదు. ఉమ సుక bp యో శు! a} 
ఆయనకు అది ఇష్టమయితే తినేవారు, స్ట ls 
ఇష్టం లేకపోతే మానుకునేవారు. | 
(బుఖారీ - మున్లిం) 
(నహీవా బుఖారీలోని ప్రవక్తల ప్రకరణం, నహీవా మున్లింలోని పానీయాల 
ప్రకరణం) 
ముఖ్యాంశాలు 
ఈ హదీసులో కూడా దైవప్రవక్త (సల్లం) గారి ఉత్తమ నడవడిక బోధించబడింది. 
అందులో మనందరికి మంచి ఆదర్శం ఉంది. మన విధానం దైవప్రవక్త (సల్లం) విధానానికి 
పూర్తిగా విరుద్ధమైనది. భోజన రుచుల్లో ఒక్కపూట ఏ చిన్న తేడావచ్చినా మనం పెద్ద గలాటా 
చేస్తాం. దిక్కులు పిక్కటిల్లేలా కేకలు పెడతాం. దైవప్రవక్త ఆదర్శ విధానానికి అనుగుణంగా 
నేడు మన జీవితాల్లో మార్పు రావలసిన అవసరం ఎంతైనా ఉంది. 


737. హజ్రత్‌ జాబిర్‌ (రజి) కథనం : రీ! టూ వి! త్తం ge తోం - ఈ + 
దైవప్రవక్త (సల్లం) ఓసారి తమ ఇంటి ఈష ౪ :| న (షీ! ul Je a 
వారిని కూరపెట్టమని అడిగారు. ఒక్క లేకు (ర Js యు G4 a y 
సిరా తప్ప ఇంట్లో మరే కూరా లేదని ష్య (మ! స! స గ భీమ హా! ఫు 
చెప్పారు ఇంటివాళ్ళు. అప్పుడాయన అదే లేటా 
తెప్పించుకొని తినడం మొదలుపెట్టారు. ' 
తింటూ తింటూ, “ఆహా... సిర్కా కూర 

ఎంత రుచిగా ఉంది! ఆహా.... సిర్కా 


https://teluguislam .net 


హదీసు కిరణాలు 932 EAD 


wl 


కూర ఎంత రుచిగా ఉంది!!” అని 
అనసాగారు. (ముస్లిం 


(నహీవా మునస్లింలోని పానీయాల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


ఈ హదీసు కూడా అన్నపానీయాల విషయంలో దైవప్రవక్త (సల్లం) ఎంతటి 
నిరాడంబరులో, ఎంతటి సాధుప్రియులో వివరించబడింది. ఏ విధంగానైతే వస్త్రధారణ మొదలగు 
విషయాల్లో ఆయన రాచరికపు ఠీవిని, డాబు దర్పాన్ని ప్రదర్శించలేదో అదేవిధంగా భోజనాది 
విషయాల్లోనూ ఆయన పరమాన్నాలు తినడానికి మోజుపడలేదు. పైగా తనకు ఏది వడ్డిస్తే 
అది ఆరగించి సంతృప్తి చెందేవారు. దైవప్రవక్త జీవితంలోని ప్రతి సందర్భం మనకు 
ఆదర్శప్రాయమేనని చెప్పటానికి ఈ ఒక్క నిదర్శనం చాలు! 


https://teluguislam .net 


వాదీను కిరణాలు 
102 న అధ్యాయం 
త్తే న్‌ Bye Lo’ pol AR 


933 


| కడవ సై 


GANS 


తో భి శీ 


SUL Ve 


ప ముందు అన్నం సమర్పించబడితే 
అతను ఏం చేయాలి? 


738. హజత్‌ అబూ హురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా 
ప్రబోధించారు : ఎవరినయినా విందుకు 
ఆహ్వానిస్తే ఆ ఆహ్వానాన్ని వారు (తప్ప 
కుండా) అంగీకరించాలి. ఒకవేళ పిలువ 
బడే వ్యక్తి ఉపవాసి అయితే అతను 
పిలిచేవారి కోసం దేవుణ్ణి ప్రార్థించాలి. 
కాని పిలువబడే వ్యక్తి ఉపవాసి కాకపోతే 
(లేదా నఫిల్‌ ఉపవాసముండి ఆ ఉప 
వాసాన్ని విరమించుకుంటే మాత్రం) ఆ 
విందుని ఆరగించాలి. (ముస్లీం) 


we dl ey gy లీ రా - VTA 

3 1313 క్త శ! కా Ju :dG 
ls SU bb క్‌ psi 

ely) kl This వత ల. గయ 


Aes 


వ్ర ఆ ‘sald! JG ge 
J: : (పయః ఆ al 


(సహీహ్‌ ముస్తీంలోని నికాహ్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


నఫిల్‌ ఉపవాసాలు విరమించుకోవటానికి షరీఅత్‌ అనుమతినిస్తోంది. వాటిని తిరిగి 
నెరవేర్చవలసిన బాధ్యత కూడా ఉండదు. అనేక హదీసుల్లో వివరించబడిన దైవప్రవక్త (సల్లం) 
విధానం ద్వారా ఈ విషయం బోధపడుతోంది. కనుక ఎవరయినా విందుకు ఆహ్వానించినప్పుడు 
నఫిల్‌ ఉపవాసాన్ని విరమించుకొని విందు ఆరగించటం ధర్మసమ్మతమే కాని ఎవరికయినా 
నఫిల్‌ ఉపవాసం విరమించుకోవటం ఇష్టం లేకపోతే కనీసం విందుకు ఆహ్వానించిన వ్యక్తికి 


శుభం ప్రాప్తించాలని (ప్రార్థన అయినా చేయాలి. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 934 ర కాలూ 


103వ అధ్యాయం 


ప pub ఆ! ధీ ఈ ప్పేడ్తడి రర _ 
అఆతిఖి తనతోపాటు మరెవరినయినా విందుకు 


తీసుకెళ్ళదలచినప్పుడు ఆతిథ్యకర్త నుండి 
అనుమతి తీసుకోవాలి 
739. హ(జత్‌ అబూ మస్‌వూద్‌ బద్రీ డ్రి! ye il లా - 
(రజి) కథనం : ఒక వ్యక్తి దైవప్రవక్త జ్ఞ శనీ పమ G5 06 ce ఈ 42) 
(సల్లం) కోసం భోజనం తయారుచేసి ,,.:- re పు 
ఆయనతో పాటు మరో నలుగురిని నే హ్‌ రాక ప స 1 
విందుకు ఆహ్వానించాడు. విందుకు :జీకడ్రఎ! ౮౪ ల! రు య యం 
ఆహ్యానించబడి నవారు వెముత్తం రో టే! గ రీలు పకి sof ట్‌ lia dD 
ఐదుగురు. ఆ ఐదుగురితో పాటు ఇంకో MOE be 
వ్యక్తి కూడా బయలుదేరాడు. అందరూ. నీ లేదా కనే యః: ౮ రి 
కలిసి ఆతిథ్య కర్త ఇంటి గుమ్మం దగ్గరికి ole Gia 
చేరుకున్న తరువాత దైవప్రవక్త (సల్లం) 
ఆతిథ్యకర్తతో మాట్లాడుతూ, “ఈ వ్యక్తి 
మాతోపాటు అదనంగా వచ్చేశాడు. 
మీకిష్టమయితే అతన్ని అనుమతిం 
చండి. లేదంటే తిరిగి వెళ్ళిపోతాడు ' అని 
అన్నారు. 
అందుకు ఆతిథ్యకర్త, “(ఫర్యాలేదు), 
దైవప్రవక్తా! నేను ఇతన్ని కూడా 
అనుమతిస్తున్నాను” అని అన్నాడు. 
(బుఖారీ - మునస్తీం) 

(నహీవా బుఖారీలోని భోజనాల ప్రకరణం, నహీహ్‌ మున్లింలోని పానీయాల ప్రకరణం) 
ముఖ్యాంశాలు 

తమకు ఆహ్వానం లేని విందుకు వెళ్ళటం సభ్యత కాదు. ఒకవేళ భోజనానికి ముందు 
విందుచేస్తున్న వ్యక్తి అనుమతి తీసుకుంటే అప్పుడు ఆ విందుకు హాజరు కావటంలోనూ తప్పు 
లేదు. అందుకే దైవప్రవక్త (సల్లం) తన వెంటవచ్చిన వ్యక్తి కోసం ఆతిథ్యకర్త దగ్గర అనుమతి 
తీసుకున్నారు. 


———=ాతీఆాా-— 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


104వ అమమ 


AGE క ర సట్‌ 033 2h 


935 Salata, 


yr 


డుం wt 145 


కంచంలో తమకు దగ్గరున్న ప పదార్థాలు తీసుకొని తినాలి, 
అనుచిత పద్ధతిలో తినేవారికి హితోపదేశం చేయాలి, 
అవసరమైతే మందలించాలి 


740. హజ్రత్‌ ఉమర్‌ బిన్‌ అబూ సలమా 
(రజి) కథనం : నేను బాల్యంలో దైవ 
ప్రవక్త (సల్లం) పోషణలో ఉండేవాణ్ణి. 
ఆ రోజుల్లో నేను అన్నం తిన్నప్పుడు నా 
చేయి పళ్లింలో అటూ ఇటూ తిరు 
గాడుతూ ఉండేది. అది చూసి దైవప్రవక్త 
(సల్లం), “అబ్బాయీ! (అన్నం తినే 
ముందు) దైవనామాన్ని పఠించు. కుడి 
చేత్తో తిను. నీకు దగ్గరలో ఉన్న వాటిని 
తీసుకొని తిను” అని నాకు హితోపదేశం 
చేశారు. (బుఖారీ - ముస్లిం) 
741. హజత్‌ సలమా బిన్‌ అక్వా (రజి) 
కథనం : ఒక వ్యక్తి దైవప్రవక్త (సల్లం) 
దగ్గర ఎడమ చేత్తో తింటున్నాడు. దైవ 
ప్రవక్త (సల్లం) అది చూసి కుడిచేత్తో తిన 
మని అతనికి ఉపదేశించారు. అందుకా 
వ్యక్తి తాను కుడిచేత్తో తినలేనని బదు 
లిచ్చాడు. దానికి ఆయన “నువ్వు 
(నిజంగానే కుడిచేత్తో) తినలేకపోదువు 
గాక!” అని శపించారు. “అతని గర్వం 
అతలణ్జి మాట వినకుండా చేస్తోంది” అని 
అన్నారు. (ఇక ఆ తరువాత నుంచి) ఆ 
వ్యక్తి తన కుడిచేతిని నోటిదాకా లేపలేక 
పోయేవాడు. (ముస్లిం, 


- జ్‌ 
Cal 


WL les రా ౪౬ 

yg Ue ES ib Ups dls 

రాక్‌ భత దత్తు కతలు సా 
వసరం yg dw డు! ట్రై 

(తు య్‌ gle ares pues 
ప ls cI clk యు “5 
రా ర గ యు అయ! xt నగు 


ఆ Sl య్య Ds వటం (యాల 


RA 


బవ పాపము జు - Vt\ 

మయ త్రయ యు త ద 
గః ‘Jus J హక 41 
J « బీడు! 3 JG కత్యాత్లు 


a nv 


ta ము! స మయ LU Ci 
piel 5 లీ Gs; 


https://teluguislam.net 


wat ఈ 217 
వాదీను కిరణాలు 936 alah, 


105వ అధ్యాయం 
Ja సేద ర్రరలే! ఇక gly + 
ఉప్పు" రను ప 4 ప క 13] laa 550) 


రవ పవత తోటివారి అనుమతి లేకుండా ఖర్జూరాలు, 
ఇతర తినుబండారాలు ఒకేసారి రెండేసి చొప్పున తినకూడదు 
742. హజ్రత్‌ జబలా బిన్‌ సుహైమ్‌ :౮౮ గయ లా fae ge ఎ “ఓ! 
(రజి) కథనం : అబ్దుల్లాహ్‌ బిన్‌ జుబైర్‌ 
(రజి) ఖిలాఫత్‌ కాలంలో ఒకసారి కరువు 
వచ్చింది. ఆ కాలంలో మాకు కొన్ని ఇష సుతే 
ఖర్జూర పండ్లు ఇవ్వబడ్డాయి. మేమా తే FU లాం య్య! సీస Les 
ఖర్జూర పండ్లు తింటుండగా హజ్రత్‌ ల లాటే స బు! తత AY 
అబ్దుల్లాహ్‌ బిన్‌ ఉమర్‌ (రజి) మా J! రడ ల్‌! y| లే ల 9] 
సమీపం నుండి వెళ్తూ, “ఒకేసారి రెండేసి ale Gis Ul 
ఖర్జూరాలు తినకండి. దైవప్రవక్త (సల్లం) 
మాకు ఒకేసారి రెండేసి తినుబండారాలు 
తినకూడదని చెప్పారు. అయితే బంతి 
లోని సహచరుల అనుమతితో అలా 
తినవచ్చని చెప్పారు” అని అన్నారు. 
(బుఖారీ - ముస్తీం) 
(సహీహ్‌ బుఖారీలోని భోజనాల ప్రకరణం, నహీవ్‌ మున్లింలోని పానీయాల 
(కరణం, 


ముఖ్యాంశాలు 

నభ్యతా సంస్కారాలకు స్వస్తిపలికిన నేటి ముస్లింలకు ఈ హదీసులో గొప్ప 
గుణపాఠముంది. బంతి భోజనాల్లో మనం సాధారణంగా చూస్తూ ఉంటాం. ఒక్కో వ్యక్తి ప్రక్కన 
ఉన్నవారందరినీ మర్చిపోయి వడ్డించబడిన మంచి మంచి ఆహార పదార్థాలన్నీ తన పళ్లెంలో 
కుమ్మరించుకుంటుంటాడు. తిండి విషయంలో ఈ ఆత్రం దైవప్రవక్త హితోపదేశాలకు పూర్తిగా 
విరుద్ధమైనది. ఆయన బోధనలు చెప్పేదేమిటంటే మనం అన్నం తినేటప్పుడు కేవలం మన 
కడుపు నింపుకోవడంలోనే ఉండిపోకూడదు. ప్రక్కనున్నవారి గురించి కూడా ఆలోచించాలి. 


—ర రీ —— 


G5 eg త్రో! ఆః షు గ్‌ చ! 
ఖీ! ఖం ల్‌ ఆ టై 563 ls 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 937 Nh, 


106వ అధ్యాయం 


తో 


వం రక్‌ త ము బీడ్‌ GV 
ఎంత తిన్నా కడుపు నిండకపోతే ఏం చేయాలి? 


743. హజిత్‌ వహ్‌షీ బిన్‌ హర్చ్‌ (రజి) ౮! రా Ja VEY 
కథనం : దైవప్రవక్త సహచరులు ఒకసారి శ్లోక ఎ! రం Clea ol శ! డ్రం 
ఆయనతో మాట్లాడుతూ, “దైవప్రవక్తా! (2.౩ 

మేము తినడానికి తింటున్నాము గాని, ay వస 5 తా. 4 క 
మా: కడుపులు: నిండటంలేదు"అని " నం అకట మము 
అన్నారు. “బహుశా మీరు విడివిడిగా గ్‌ (వూ a మయా 63 ఆత 
తింటున్నారేమో!” అన్నారు దైవప్రవక్త 3315 yl las iG open 
(సల్లం). దానికి సహచరులు “అవున 

న్నారు. అప్పుడాయన _ “మీరందరూ 

. కలిసి అన్నం తినండి. తినే ముందు 

బిస్మిల్లాహ్‌ పఠించండి. దానివల్ల మీకు 

అందులో శుభం ప్రాప్తిస్తుంది” అని 

వారికి హితోపదేశం చేశారు. (అబూ 

దావూద్‌) 


(సుననె అబూదావూద్‌లోని భోజనాల ప్రకరణం) 


https://teluguislam .net 


వాదీను కిరణాలు 


107వ అధ్యాయం 


938 


“tris న 


మ. తాట ప్ర JL లీ! EG - 


hss ప్ర J ర టటుం 
పళ్లెంలో ఒక ప్రక్కనుండి తినాలి, 
మధ్యలో నుండి తీసుకొని తినకూడదు 


దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రవచించారు : మీకు 
దగ్గరలో ఉన్నవాటిని తినండి. (బుఖారీ - 
ముస్లిం) ఈ హదీసు ఇంతకు ముందు కూడా 
వచ్చింది. 


744. హజల్‌ ఇబ్నె అబ్బాస్‌ (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా 
ప్రబోధించారు : శుభం అన్నం మధ్యలో 
అవతరిస్తుంది. కనుక మీరు దాని ఇరు 
ప్రక్కల నుంచి తినండి. మధ్యలో నుండి 
తినకండి. (అబూదావూద్‌, తిర్మిజీ - 
హనన్‌, నహీవా) 


CMON TE 


త pe) ల్లా yl bey ౪/80 

ల స్వ 500 హు! రా ఆటూ 
JSG రు SE ప [య యయ! మ్య 
ply 3b sl ly) య ప్రా 


జీ 


హా హా యయా త్ర 


(సుననె అబూ దావూద్‌లోని భోజనాల ప్రకరణం, నుననె తిర్మిజీలోని భోజనాల 


అధ్యాయాలు) 

745. హజ్రత్‌ అబ్బుల్లాహ్‌ బిన్‌ బుస్‌ 
(రజి) కథనం : దైవప్రవక్త (సల్లం) దగ్గర 
ఒక పళ్లెం ఉండేది. దాన్ని 'గర్రా అనే 
వారు. దాన్ని నలుగురు (నాలుగు వైపుల 
నుండి) పట్టుకొని తీసుకెళ్ళేవారు. 

సాధారణంగా బాగా ప్రాద్దెక్కి, దైవప్రవక్త 
అనుచరులు 'చాస్త్‌ి' నమాజ్‌ చేసుకున్న 
తర్వాత ఆ పళ్లాన్ని తీసుకొచ్చేవారు. 
అందులో సరీద్‌ (పలుచటి కూరలో రొట్టె 


mM na 
beer సు కక కమ ర ల ఈ ఉరు 
ae Cros yA yO 
Ce యా మమ సమత! ద 
య Us క్త ne మనే! 
న క. దా య 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


ముక్కలు నానబెట్టి తయారుచేసే ఒక 
రకమైన వంటకం) తయారుచేయబడి 
ఉండేది. ప్రజలు ఆ పళ్లెం చుట్టూ 
కూర్చొనేవారు. ఎక్కువ మంది జనం 
రావటం వల్ల (స్థలం చాలకపోతే) దైవ 
ప్రవక్త (నల్హం) మోకాళ్ళు మడచి 
కూర్చొనేవారు. 


అది చూసి ఒక పల్లెటూరి వ్యక్తి, 
“అదేంటి, అలా కూర్చున్నారు?” అని 
అడిగాడు. దానికాయన “నిశ్చయంగా 
దేవుడు నన్ను దయామయుడైన 
దాసునిగా పుట్టించాడు. ఆయన నన్ను 
అహంకారిగా, తలబిరుసువానిగా పుట్టిం 
చలేదు” అని అన్నారు. 


తరువాత ఇలా ఉపదేశించారు : పళ్లెం 
పై (అంటే మధ్య) భాగాన్ని వదలిపెట్టి 
ప్రక్కల నుండి తినండి. ఎందుకంటే 
మధ్యలో శుభం అవతరిస్తుంది. 


939 ర రాగా 


Ju యం! lal itll Je 
హయ ఈ ర కకత రం 
06 £3 అక న న గజ 
253 WE gs మేకను రం 
Suh వ్వ! ల sly) ly 1 యు 
లయ! య్య axl రూ మూ 

Td) 


(అబూ దావూద్‌ దీని మంచి ఆధారాలతో ఉల్లేఖించారు) 


ముఖ్యాంశాలు 


కలిసి భుజించటం, కంచంలో ఒక ప్రక్క నుంచి ఆహారం తీసుకొని తినటం శుభప్రదమని 
ఈ హదీసులో చెప్పబడింది. మోకాళ్ల. ఆధారంగా కూర్చొని తినటం పుణ్యప్రదమని కూడా 
ఇందులో వివరించబడింది. ఇంకా ఇందులో దైవప్రవక్త (సల్లం) మహిమోన్నతులు, ఆయన 
వినమ్రత, అణకువ భావాలు కూడా పొందుపరచబడ్డాయి. 


https://teluguislam.net 


వాదీసు కిరణాలు 


108వ అధ్యాయం 


940 ర కాల 


బయ! నా దర 14 
ఒత్తిగిలి తినటం అవాంఛనీయం 


746. హజ్రత్‌ అబూ జుహైఫా వహబ్‌ 
బిన్‌ అబ్బుల్హాహ్‌ (రజి) కథనం ప్రకారం 
దైవప్రవక్త (సల్లం), “నేను (ఎన్నడూ) 
ఒత్తిగిలి తినను” అని అన్నారు. (బుఖారీ) 


ఇమావ్‌ు ఖత్తాబీ (రవ్మాలై) ఇలా 
అంటున్నారు : ఒత్తిగిలి అంటే క్రింద 
పరువబడి ఉన్న పరుపుకు అనుకొని 
కూర్చోవటం అని అర్థం. విపరీతంగా 
అన్నం బొక్కేయాలని పరుపులపై, 
దిండ్డపై కూర్చొని తినేవారిలాగా తాను 
కూర్చోనని దైవప్రవక్త ఉద్దేశ్యం. ఆయన 
అన్నం తినటానికి తేరకుదేరి కూర్చునే 
వారు కారు. అలాకాకుండా అప్రశాం 
తంగా కూర్చొని పూట గడిచేటంత 
మాత్రమే తినేవారు. 


ఇది ఇమామ్‌ ఖత్తాబీ అభిప్రాయం. 
ఆయనగాక ఇతర పండితులందరూ 
ఒత్తిగిలి అంటే ఓ ప్రక్కకు ఒరిగి తినడం 
అని సూచించారు. - వాస్తవం అల్హాహ్‌కు 
తెలుసు. 


రా తో శక ళీ రి ఎ YET 
JU UU ఉను dl os) తీ! యాం 
sly) య En ర 
ఈ స్వయ! ట్రయి! Jb . sel 
ss hy le HES గల! ప 
sb OE EY వ్‌ :dG 
హవ! షక ప్ర దక ముద్ర 
hse Ye ME yp uh 
MENG లవి! సిర tia ఘు Ft 
౮s ప్రయ! పవ! ర ల ఫర 
piel ily (ఉహ 


(సహీహ్‌ బుఖారీలోని భోజనాల (పకరణం) 


ముఖ్యాంశాలు 


అసలు ఒత్తిగిలి తినటం అంటే ఎమిటి? దీని గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్త 
మయ్యాయి. కొంతమంది ఒత్తిగిలి అంటే ఎదో ఒక ప్రక్కకు వంగి తినటమని అభిప్రాయపడ్డారు. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 941 ర కాలు 


ఉదాహరణకు కుడిచేయిగాని, ఎడమ చేయిగాని నేలకు ఆనించి కూర్చోవటం, గోడకు ఆనుకొని 
కూర్చోవటం మొదలగు పద్ధతులు ఒత్తిగిలి కూర్చోవటం క్రిందికి వస్తాయి. 


ఇమామ్‌ ఖత్తాబీ (రహ్మలై) అభిప్రాయంలో ఒత్తిగిలి అంటే మెత్తగా ఉండే పరుపు 
మీద తీరిగ్గా ప్రశాంతంగా కూర్చోవటం. అలాగే ఎక్కువ తినాలనే ఉద్దేశ్యంతో బాసికపట్టు 
వేసుకొని కూర్చోవటం. కాని ఈ పద్ధతి వత్తిగిలి కూర్చోవటం క్రిందికి వస్తుందని చెప్పలేం. 
కనుక ఒత్తిగిలి అనే పదానికి మొదట్లో చెప్పిన భావమే సరయినదిగా తోస్తోంది. హాఫిజ్‌ ఇబ్నె 
హజర్‌ (రహ్మలై) ఇలా అంటున్నారు : అన్నం తినటానికి కూర్చొనే పద్ధతుల్లో అభిలషణీయమైన 
పద్ధతి ఏమిటంటే, కాళ్ళు మోకాళ్ళ వరకు మడచి అరికాళ్ళ మీద కూర్చోవాలి. లేదా కుడికాలు 
ఎత్తి ఎడమకాలి ఆధారంగా కూర్చోవాలి. (ఫత్‌హుల్‌ బారీ). 


దైవప్రవక్త (సల్లం) తొడలు నిలబెట్టి shee MIE 

కూర్చొని ఖర్జూర పండ్లు తింటుండగా మ త వళ్ళ 21. slay 

చూశాను. (ముసిం) ౮ 2 De 
& Slay oN 

“ముఖ్‌యీ” అంటే పిరుదులు నేలకు క క 

ఆనించి ముంగాళ్ళ ఆధారంగా కూర్చున్న 

వాడు అని అర్థం. 


ముఖ్యాంశాలు 

ఈ హదీసులో దైవప్రవక్త (సల్లం) భోజనం చేస్తున్నప్పుడు కూర్చున్న తీరుని గురించి 
వివరించటం జరిగింది. ఈ విధంగా కూర్చోవటంలో మనిషి మిక్కిలి అప్రశాంతంగా ఉంటాడు. 
వాస్తవానికి దైవప్రవక్త (సల్లం) తొందరగా ఏదయినా పనిమీద వెళ్లాల్సి ఉన్నప్పుడు ఆ విధంగా 
కూర్చొని కొన్ని ఖర్జూర పండ్లు మాత్రమే తిని వెళ్ళిపోయేవారు. ఈ విషయాన్ని హజ్రత్‌ అనస్‌ 
(రజి) గారి వేరొక ఉల్లేఖనం సమర్థిస్తోంది. ఆ ఉల్లేఖనం కూడా ముస్లిం గ్రంథంలోనే ఉంది. 


https://teluguislam.net 


హదీను కిరణాలు 942 భయ! రట 


109వ అధ్యాయం 


రా! వే get gl JSS (ధు! రధ. 144 
మమ! య్యే ముప ఆవే అధు టనే ప్రాన్‌ ప్రమ i 
న. 
మూడు వ్రేళ్ళతో తినడం, అన్నం తిన్న తరువాత వ్రేళ్ళను 
నాక్కోవటం అభిలషణీయం, వ్రేళ్ళను నాక్యోకుండానే శుభ్రం 

చేసుకోవటం అవాంభనీయం, కిందపడిపోయిన అన్నం 

మెతుకుల్ని ఎత్తుకొని తినటం అభిలషణీయం, వ్రేళ్ళను 
నాక్కున్న తరువాత వాటిని మణికట్టువద్ద, అరికాలి వద్ద 


రుద్దుకొని శుభ్రం చేసుకోవచ్చు. 


748. హజ్రత్‌ ఇబ్నె అబ్బాస్‌ (రజి) కథనం టే! దా రూ | గ్రా = ౪8 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రబో ౩|| :జ్లక శ! 5) 06 ౮6 ఆటు 


ధించారు : మీలో ఎవరయినా అన్నం క్‌ lt ముంత టు sisi 
తిన్న తరువాత తమ చేతివేళ్ళను తాము క న సా శ 
స్వయంగా నాక్కోనంతవరకు లేదా మ el 
ఇతరులచేత నాకించనంతవరకు వాటిని 


తుడుచుకోరాదు. (బుఖారీ - ముస్లిం, 


(సహీహ్‌ బుఖారీలోని భోజనాల ప్రకరణం, నహీహ్‌ మున్లింలోని పానీయాల 
(ప్రకరణం, 


ముఖ్యాంశాలు 

అన్నం తిన్న తరువాత చెయ్యి కడుక్కునే ముందు లేక తుడిచి శుభ్రం చేసుకునే 
ముందు వాటిని స్వయంగా నాక్కోవాలి. లేదా దాన్ని అసహ్యంగా తలపోయనివారి చేత 
నాకించాలి. ఉదాహరణకు భార్య, పిల్లలు తన అభిమానులు మొదలగువారు. వీరిచేత వ్రేళ్ళు 


నాకించటంలో తప్పులేదు. కాని అసలు ఇలా వ్రేళ్ళు నాక్కోవటంలోని ఆంతర్యమేమిటో రాబోయే 
హదీసుల్లో వివరించబడింది. 


https://teluguislam.net 


హదీసు కిరణాలు 943 Gait, 


749. హజ్రత్‌ కాబ్‌ బిన్‌ మాలిక్‌ (రజి) కోడా ౮ రూత్‌ ఆ - ౪౬8 

కథనం : దైవప్రవక్త (సల్లం) మూడు శక్‌ ఉరు దుం) 206 ఆ ఏ1 ట్రై 

వ్రేళ్ళతో తినటం నేను చూశాను. తిన్న 

తరువాత ఆయన ఆ వ్రేళ్ళు నాక్కు 

న్నారు. (ముస్లిం). ఆ 
(సహీహ్‌ ముస్తింలోని పానీయాల ప్రకరణం) 


lo Gil tab lol అ Ft 


ముఖ్యాంశాలు 

సాధారణంగా పాగరుబోతులు రెండు వ్రేళ్ళతో, కొన్ని సందర్భాల్లోనయితే ఒక వేలితోనే 
తింటారు. దీనికి విరుద్ధంగా పీకలదాకా బొక్కేయాలని ఉవ్విళ్ళూరే ఆత్రగాళ్ళు మూడు కంటే 
ఎక్కువ వ్రేళ్ళతో తింటారు. కాని అన్నిటికంటే శ్రేష్టమైన పద్ధతి దైవప్రవక్త (సల్లం) గారి భోజన 
పద్ధతి. అయితే అవసరాన్ని బట్టి ఎక్కువట్రేళ్ళతో తినడంలోనూ తప్పులేదు. 
750. హజ్రత్‌ జాబిర్‌ (రజి) కథనం : 144! రేం pe త్‌ Vo 
(భోజనం చేశాక) వ్రేళ్ళనూ, పళ్ళాన్నీ wet gags 1 న. నా 
నాక్కోవాలని దైవప్రవక్త (సల్లం) ఆదేశిం 
చారు. ఇంకా ఆయన, “అన్నంలోని ఏ భ్‌... సు మ 9 uaa; 
భాగంలో శుభం ఉందో మీకు తెలి pie 60 US (యయా 
యదు” అని కూడా అనేవారు. (ముస్థిం) 


(సహీహ్‌ ముస్టీింలోని పానీయాల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

భోజనం తిన్న తర్వాత వ్రేళ్ళను నాక్కోవటంలోని ఆంతర్యమేమిటో ఈ హదీసులో 
వివరించబడింది. శుభం అనేది తినేసిన అన్నంలో ఉందో లేక వ్రేళ్ళకు, పళ్లానికి అంటుకొని 
ఉన్న అన్నంలో ఉందో తెలియదు. కనుక ఆ అన్నాన్ని కూడా వృధాకానివ్వకుండా శుభ్రంగా 
నాక్కోవాలి. బహుశా అందులోనే శుభం ఉండవచ్చు లేదా మనిషి ఆరోగ్యానికి, శక్తికి ఆ భాగం 
ఎక్కువ ఉపయోగకరమైనది కావచ్చు. అంతేకాదు, అలా వ్రేళ్ళను నాక్కోవటంలో దైవానుగ్రహం 
పట్ల కృతజ్ఞతా భావం ఉట్టిపడుతుంది. 
751. హజిత్‌ జాబిర్‌ (రజి) గారే చేసిన 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా 
ప్రబోధించారు : మీలో ఎవరిచేతిలో 
నుంచయినా అన్నం ముద్ద క్రింద త్త సు Gist, య! తా ఈ తర 4 


JG A Jy లే! యాం Vvo\ 
be ఉర 5 పటు 


https://teluguislam .net 


హదీను కిరణాలు 


పడిపోతే, దాన్ని ఎత్తుకొని, దానికి అంటు 
కున్న మట్టిని శుభ్రం చేసుకొని తినాలి. 
అంతేగాని, దాన్ని పైతాన్‌కు వదలేయ 
కూడదు. అన్నంలోని ఎ భాగంలో శుభం 
ఉందో తెలియదు. కనుక అన్నం తిన్నాక 
వ్రేళ్ళను నాక్కోనంతవరకు చేతిని 
రుమాలుతో తుడుచుకోరాదు. (ముస్లిం, 


944 


“2 diy pd న 
క dale 


ఎహే రయ్‌ మ్ల అత్తను అట 
ఉం కన గ sb el Ga 
phn ely yas 


(సహీహ్‌ ముస్తింలోని పానీయాల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


అన్నం తినేటప్పుడు మెతుకులు క్రిందపడిపోతే వాటిని ఎత్తుకొని శుభం చేసుకొని 
తినాలి. కిందపడిపోయిన మెతుకుల్ని అలాగే వదిలేయటం గర్విష్టుల లక్షణం. కృతజ్ఞులు, 
వినములయిన దాసులు దైవప్రసాదాన్ని మట్టిపాలు కానివ్వరు. క్రిందపడిపోయిన మెతుకుల్ని 
ఎత్తుకొని తినటాన్ని తమ కీర్తికి కళంకంగా భావించరు. 


752. హజ్రత్‌ జాబిర్‌ (రజి) గారే చేసిన 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా 
ప్రబోధించారు : నిశ్చయంగా మీరు చేసే 
అన్ని పనుల్లోనూ షైతాన్‌ మీతోపాటు 
ఉంటాడు. చివరికి మీరు అన్నం తినే 
టప్పుడు కూడా షైతాన్‌ మీ దగ్గరికొస్తాడు. 
కనుక మీలో ఎవరి చేతిలోనుంచయినా 
అన్నం ముద్ద క్రిందపడిపోతే దాన్ని 
ఎత్తుకొని, దానికి అంటుకున్న మట్టిని 
శుభ్రం చేసుకొని తినాలి. అంతేగాని, 
దాన్ని షైతాన్‌ కోసం వదలిపెట్టకూడదు. 
ఇంకా అన్నంలోని ఎ భాగంలో శుభం 
ఉందో తెలియదు. కనుక భోజనం పూర్త 
య్యాక వ్రైళ్ళను (శుభ్రంగా) నాక్కోవాలి. 


పకన! Jy) dl ey _ ౪01 

ప్రయా (కమ! క తయ of» :Jb 
రర మూ పత ండా (నప ప జజ 
య యిరు న! సు ర 
GbE sls wis 
sp యయ! య is 1 ok 
త్ర) పప్పు! wtb థో లో GH 


లా 


(సహీహ్‌ ముస్తింలోని పానీయాల ప్రకరణం) 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


753. హజ్రత్‌ అనస్‌ (రజి) కథనం : 
దైవప్రవక్త (సల్లం) అన్నం తిన్న తర్వాత 
తన మూడు వ్రేళ్ళనూ నాక్కొనేవారు. 
ఇలా అనేవారు : “మీలో ఎవరి చేతిలో 
నుంచయినా అన్నం ముద్ద క్రిందపడి 
పోతే దాన్ని ఎత్తుకొని, దానికి అంటిన 
మట్టిని శుభం చేసుకొని తినాలి. అంతే 
గాని, దాన్ని పైతాన్‌కు వదిలేయ 
కూడదు.” 


కూరల పాత్రల్ని కూడా నాక్కొని శుభ్రం 
చేసుకోవాలని ఆయన మమ్మల్ని ఆదేశిం 
చేవారు. “అన్నంలోని ఎ భాగంలో శుభం 
వుందో మీకు తెలియదు” అని అనే 
వారు. (ముస్లిం, 


ధయ రర 
టూ శ! రక os! oy - ౪01 
Lub J is} స్తోత! J) 66 0 
Chis 132 iby cee! Gy 
Ue bly, WE య్య! 
(రూము యను Gis, esi! 
pS dbs wall CLs త! Gals 
ely GSS lb Gl వ. 


లా 


(నహీవా ముస్తింలోని పానీయాల ప్రకరణం) 


754. హజ్రత్‌ సయీద్‌ బిన్‌ హారిస్‌ 
(రహ్మలై) కథనం ప్రకారం ఆయన 
హజ్రత్‌ జాబిర్‌ (రజి)తో మాట్లాడుతూ, 
“మంటమీద పెట్టి వండిన పదార్థాలు 
తింటే వుజూ భంగమవుతుందా?” అని 
అడిగారు. అందుకాయన దానివల్ల 
వుజూ భంగం కాదంటూ ఇలా వివరిం 
చారు : దైవప్రవక్త (సల్లం) కాలంలో 
ఇలాంటి (వండిన) ఆహారపదార్థాలు 
మాకు చాలా అరుదుగా లభించేవి. 
' ఒకవేళ ఎప్పుడయినా మేము అలాంటి 
పదార్థాలు తిన్నా, తర్వాత చేతులు 
తుడుచుకోవటానికి మా దగ్గర చేతి 
గుడ్డలు ఉండేవి కావు. అంచేత అవి 
తిన్న తర్వాత మేము చేతుల్ని అరచేతు 


sl edly he sy - ౪01 

bossa geo 124 J 
పత ట్‌ టి ds the 
స యయ! తయ గ్రయ షు శ డాలీ! 
పపకి తర్వా ప్రత కై చయ్‌ 


https://teluguislam.net 


హదీను కిరణాలు 946 Galt, 


లకు, మణికట్లకు, అరికాళ్ళకు రుద్దుకొని న గ Sil, Gael; డ్‌ y| J 

శుభ్రం చేసుకునేవాళ్ళం. ఆ తర్వాత 
ol 

సరిక్రొత్తగా వుజూ చేసుకోకుండానే న... bs సతో 

నమాజ్‌ చేసే సేవాళ్ళం. (బుఖారీ) 


(సహీహ్‌ బుఖారీలోని భోజనాల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 
4 ఇందులో దైవప్రవక్త సహచరుల నిరాడంబర జీవనం వివరించబడింది. వారు తమకు 
లభించిన దాంతోనే కడుపునింపుకొని సంతృప్తితో జీవితం గడిపేవారు. సుఖసౌఖ్యాలు 


ఎలా ఉంటాయో రుచికరమైన భోజనాలు అంటే ఏమిటో కూడా తెలియని సాధు 
మనుషులు వారు. 


2. ఉడికిన వస్తువులు తినటం వల్ల వుజూ భంగమవదు. ఇస్లాం ప్రారంభంలో ఉడికిన 
వస్తువులు తింటే వుజూ భంగమవుతుందన్న ఆదేశం ఉండేది. తర్వాత ఆ ఆదేశం 
రద్దయింది. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 947 ర కాలూ 


110వ అధ్యాయం 


అన్నం తక్కువగా ఉండి తినేవాళ్ళు 
ఎక్కువమంది ఉంటే ఏం చేయాలి? 


755. హజ్రత్‌ అబూ హురైరా (రజి) 'ఉ! గ్ర కత టీ లా -౪00 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా _ :జ్లక్ల 1 33) 0G :రేట్‌ టూ I 
ప్రవచించారు : ర తింటే) ఇద్దరి పంట! ral; సీ! లో రాపో! an 
అన్నం ముగ్గురికి సరిపోతుంది. ముగ్గురి క యు . 
. als as PAS] తోత 
అన్నం నలుగురికి సరిపోతుంది. స ఇ 
(బుఖారీ - మున్లిం/ 
756. దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా 1 4 కు క లాం - ౪0 
ప్రవచిస్తుండగా తాను విన్సానని హజ్రత్‌ 2, ఈవి గం. చు 0 
జాబిర్‌ (రజి) కం. : (కలిసి గ న . 
gen RAY అహ! త యాం! 
తింటే) ఒక్కరి అన్నం ఇద్దరికి సరి fp wea ల 
పోతుంది. ఇద్దరి అన్నం నలుగురికి భష మ కటు యు os 
సరిపోతుంది. నలుగురి అన్నం ఎనిమిది లా య (వుడ్‌! 
మందికి సరిపోతుంది. (ముస్లిం) 


(ముస్తింలోని పానీయాల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


పై ప్రవచనాలు బంతి భోజనాల్లో శుభం అవతరిస్తుందని బోధిస్తున్నాయి. పైగా ఈ 
విధంగా కలిసి తినటం వల్ల పరస్పరం (ప్రేమానురాగాలు పెంపొందుతాయి. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 948 ర కళా 


111వ అధ్యాయం 


re Re we rey Per లడ్త- 111 


ణో లాయి! హూ రవం ల్లో! ఠా 
త్ర UY! ఫ013] అయా జయో! 


లయ! ఏ ce Tr పైన! 


పానీయం సేవించే పద్ధతి : పానీయం సేవించేటప్పుడు 
చెంబు బయట మూడుసార్లు శ్వాస తీసుకోవటం 
అభిలషణీయం, చెంబులో శ్వాస వదలటం అవాంఛనీయం, 
పానీయాల పంపిణీ జరుగుతున్నప్పుడు పంపిణీదారుని 
తరువాత కుడి వైపు నుంచి వు. 
757. హజ్రత్‌ అనస్‌ (రజి) కథనం : 


దైవప్రవక్త (సల్లం) పానీయాన్ని మూడు 
శ్వాసల్లో తాగేవారు. (బుఖారీ - ముస్లిం) 


Swe దే! జతల oe - Voy 
తారయ! ధ్ర రాయ తట కక ర్చ 
లా రాయ "అ ale Gis Uy 


అంటే చెంబు వెలుపల శ్వాసతీసుకునే UY! 
వారని అర్థం. 
(సహీహ్‌ బుఖారీలోని పానీయాల ప్రకరణం, సహీహ్‌ ముస్తింలోని పానీయాల 
(ప్రకరణం, 
ముఖ్యాంశాలు 


పానీయాన్ని మూడు శ్వాసల్లో త్రాగటం అభిలషణీయం. మూడు శ్వాసల్లో అంటే ముందు 
కొద్దిగా తాగి చెంబు ప్రక్కకు తీసి శ్వాస తీసుకోవాలి. మళ్ళీ కొద్దిగా తాగి చెంబు వెలుపల శ్వాస. 
తీసుకోవాలి. అలాగే మూడవసారి కూడా చేయాలి. ఈ పద్ధతి వల్ల జీర్ణాశయం పై ఒత్తిడి పడకుండా 
ఉంటుంది. ఇంకా నీళ్ళు తదితర పానీయాలు త్రాగినప్పుడు జంతువుల్లా త్రాగే చెంబుల్లోనే 
శ్వాస వదలకూడదు. దానివల్ల మనిషి ఆరోగ్యం మీద ఎన్నో దుష్ప్రభావాలు పడవచ్చు. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


758. హజ్రత్‌ ఇబ్నె అబ్బాస్‌ (రజి) కథనం 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రబో 
ధించారు : మీరు పానీయాన్ని ఒంటె 
లాగా ఒకే శ్వాసలో త్రాగకండి. అలా 
గాకుండా రెండు లేక మూడు శ్వాసల్లో 
త్రాగండి. త్రాగేముందు దేవుని పేరు 
తీసుకోండి (బిస్మిల్హాహ్‌ పఠించండి). 
తాగినాక దైవాన్ని న్రుతించండ 
(అల్‌హమ్లు లిల్లాహ్‌ అని అనండి). 
(తిర్మిజీ హసన్‌) 


949 


GANG, 


వ. ol తాం VO 
శక్త ర ౮౮ dee legs 
STs) అ la13 in 3 
జ 131 (ము మాప్‌ (ట్ర! 
100 కు ol lof వా! ట్స 
రూ ఈ by gh 


(సుననె తిర్మిజీలోని పానీయాల ప్రకరణం) 


ఈ హదీను ఆధారాలు బలహీనంగా ఉన్నాయి. వివరాల కోనం అల్‌బానీ (రవ్మాలై) 
గారి “తభఖీరీజుల్‌ మిష్కాత్‌” (గంథం చూడండి. 


759. హజ్రత్‌ అబూ ఖతాదా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) 
(పానీయం త్రాగేటప్పుడు) చెంబులో 
శ్వాస తీసుకోవటాన్ని వారించారు. 
(బుఖారీ - ముస్లిం) 


యూ టే! స్పా పా! రలు ౪0% 
By లయల! ల పరు! ౮! 


“ates శ 
.eUYI 


(సహీహ్‌ బుఖారీ, నహీహ్‌ ముస్తీంలలోని పానీయాల ప్రకరణం) 


760. హజ్రత్‌ అనస్‌ (రజి) కథనం : 
ఒకసారి దైవప్రవక్త (సల్లం) సన్నిధికి నీళ్ళు 
కలపబడిన పాలు (కానుకగా) వచ్చాయి. 
ఆ సమయంలో ఆయనకు కుడిప్రక్కన 
ఓ పల్లెవాసి ఉన్నాడు. ఎడమ ప్రక్కన 
హజ్రత్‌ అబూబక్ర్‌ (రజి) ఉన్నారు. దైవ 
ప్రవక్త (సల్లం) ఆ పాలలో కొంత త్రాగి 
మిగిలింది పల్లెవాసికి ఇచ్చారు. ఆ సంద 
ర్భంగా ఆయన, “ముందు కుడివైపున 


ల యూ వే! సరు లా! రక - Ve 
gle Ct ఎక వే అ సకస రలు 
Pou ర్‌ ld a er 
sith స 5 చుక (టూ లే! ల్సి 
Gia న పనీ!) ప Ele! 
న ids ale 


https://teluguislam .net 


వాదీను కిరణాలు 


ఉన్నవారికి ఇవ్వాలి. ముందు కుడివైపున 
ఉన్నవారికి ఇవ్వాలి” అని (రెండుసార్లు) 
అన్నారు. (బుఖారీ - ముస్లిం) 


950 


(నహీవ్‌ బుఖారీ, నహీవా ముస్టింలలోని పానీయాల ప్రకరణం) 


761. హజిత్‌ సహ్హ్‌ బిన్‌ సాద్‌ (రజి) 
కథనం : ఒకసారి దైవప్రవక్త (సల్లం)కు 
ఎవరో ఎదో పానీయం (కానుకగా) 
సమర్పించుకున్నారు. ఆయన అందులో 
కొంత త్రాగి వదలిపెట్టారు. ఆ సమ 
యంలో ఆయనకు కుడి ప్రక్కన ఒక 
బాలుడు కూర్చొని ఉన్నాడు. పెద్ద 
వాళ్ళంతా ఎడమప్రక్కన ఉన్నారు. దైవ 


ప్రవక్త (సల్లం) ఆ పిల్లవాడితో, “(బాబూ!) 


నువ్వు అనుమతిస్తే నేనీ పానీయాన్ని 
పెద్దలకు ఇస్తాను” అన్నారు. అందుకా 
బాలుడు, “దైవసాక్షి! దానికి నేను ఒప్పు 
కోను. మీరిచ్చే ప్రసాదాన్ని నేను ఇతరు 
లకి త్యాగం చేయలేను దైవప్రవక్తా!” 
అని అన్నాడు. అప్పుడు ఆయన ఆ 
పానీయ గిన్నెను ఆ బాలుని చేతికే 
ఇచ్చారు. (బుఖారీ - మునిం) 


ఆ బాలుడు హజ్రత్‌ ఇబ్నె అబ్బాస్‌ (రజి). 


i tr mY 
ప ఇ. dss ht as క 
స ss కో కబ్‌ ప్రాం ఈ ధు కగు 
థు వయ్య Ju tel టయ తం 
క! లయ CNV gis ol 
ls Us తము rat ల శ్‌ | 
Js le Gi PTT 
El a పటు! lay య్‌ igh యా 
Lee dl se) ls 


(నహీవా బుఖారీ, నహీవా మున్లింలలోని పానీయాల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


ఈ సందర్భంగా షైఖ్‌ అల్‌ బానీ (రహ్మలై) ఇలా రాస్తున్నారు : పూర్వపు ముస్లింలు 


పానీయ పం 


పణీ జరుగుతున్నప్పుడు సమావేశంలోని పెద్దల నుండి ఆరంభించటం సంప్రదాయం 


(సున్నత్‌) అని భావించేవారు. అయితే వారి ఈ భావన సరయినది కాదు. అదేవిధంగా 
పంపిణీదారు తాను ముందుగా సేవించిన తర్వాత తన కుడివైపు నుండి ఆరంభించాలన్న 
ఇమామ్‌ నవవీ (రహ్మలై) అభిప్రాయం కూడా సరయినది కాదు. “మరి దైవప్రవక్త (సల్లం) 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 951 eID 


తాను ముందుగా త్రాగిన తర్వాతే పంపిణీ చేశారు కదా!” అన్న సందేహం కలగవచ్చు. వాస్తవం 
ఎమిటంటే, ఆ పానీయం దైవప్రవక్త (సల్లం) తనకోసం తెప్పించుకున్నారు. కనుక ఆ పానీయాన్ని 
ముందుగా దైవప్రవక్త సేవించారు. మిగిలింది అనుచరులకు పంచిపెట్టారు. 

ఈ సందర్భంగా పాఠకులు ఈ గ్రంథంలోనే ఇంతకుముందు వచ్చిన హదీసును 
గుర్తుచేసుకోవాలి. అందులో దైవప్రవక్త (సల్లం) తన అనుచరులకు పాలు పంపిణీ 
చేయించినప్పుడు హజ్రత్‌ అబూ హురైరా (రజి) పంపిణీదారుగా వ్యవహరించారు. అబూ హురైరా 
(రజి) అప్పుడు తాను పంపిణీదారు అయినందువల్ల అందరికీ పంచిపెట్టిన తరువాత త్రాగారు. 
ఆయన తర్వాత అందరికన్నా చివర్లో దైవప్రవక్త (సల్లం) మిగిలిన పాలు త్రాగారు. దీనిద్వారా 
తెలిసేదేమిటంటే సాధారణ పరిస్థితుల్లో ఏదయినా అహార పదార్థం పంపిణీ జరిగినప్పుడు 
కుడివైపునుండి ఆరంభించాలి. పంపిణీదారు ముందుగానే తినేయకూడదు. అలాగే కుడివైపు 
నుండి మొదలుపెట్టకుండా సమావేశంలోని పెద్దలనుండి మొదలుపెట్టడం కూడా సమంజసం 
కాదు. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 952 ర కాలో 


పృ వున త ఈ లాయ! మల్‌ రర 11 
Pal 


కూజాలు, నీళ్ళ తిత్తుల మూతికి నోరు తగిలించి నీళ్లు 
త్రాగటం తవం సం. అయితే అలా త్రాగటం హరామ్‌ 


మాత్రం కాదు 


762. హజ్రత్‌ అబూ సయీద్‌ ఖుధ్రీ 

(రజి) కథనం : నీటి తిత్తిని వంచి, దాని 

మూతికి నోరు తగిలించి నీళ్ళు త్రాగ 2 _ శ. 

టాన్ని దైవప్రవక్త (సల్లం) వారించారు. os త! వ్య పన్లు! DUE 
(బుఖారీ - ముస్థిం) న Pot టప ప! 

అంటే నీటి తిత్తి మూతిని విప్పదీసి, 

దానికి నోరు తగిలించి త్రాగటమని 

అర్థం. 


(సహీహ్‌ బుఖారీ, నహీహ్‌ మున్లీంలలోని పానీయాల ప్రకరణం) 


ear lis Vit 
oe rrr Jude తే! ss 


ముఖ్యాంశాలు 


దైవప్రవక్త (సల్లం) ఆ విధంగా నీళ్ళ తిత్తిని, తలక్రిందులుగా వంచి దాని మూతికి 
నోరు తగిలించి నీళ్ళు త్రాగవద్దని వారించటంలోని ఆంతర్యం ఎమిటంటే, కొన్నిసార్లు వాటిలో 
పురుగులు లాంటివి ఉండవచ్చు. నోరు తగిలించి త్రాగటం వల్ల అవి నీళ్ళతోపాటు కడుపులోకి 
వెళ్ళిపోయే ప్రమాదముంది. అందుకే అలాంటి నీటి తిత్తులు, కూజాల్లోని నీటిని ఎదయినా 
గ్లాసులోకి వంచుకొని ఆ తరువాత తాగాలి. అలా త్రాగితే ఎ ప్రమాదం లేకుండా ఉంటుంది. 
763. హ(జత్‌ అబూ హురైరా (రజి) 
కథనం: నీటి తిత్తి లేక అలాంటి 
వస్తువుల మూతికి నోరు తగిలించి నీళ్ళు 
త్రాగటాన్ని దైవప్రవక్త (సల్లం) వారిం 
చారు. (బుఖార్‌ - ముస్లిం, 

(సహీహ్‌ బుఖారీలోని పానీయాల ప్రకరణం) 

ఈ హదీసు ముస్తిం గ్రంథంలో కనిపించలేదు. 


మూ టీ! త్స సాతి లీ ర V1Y 
ధ్ర రారా కక్‌ త రేటు ఆ ‘Jb 
ale Gi. పైప! 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 953 


764. హస్సాన్‌ బిన్‌ సాబిత్‌ (రజి) సోదరి 
ఉమ్మె సాబిత్‌ కబ్‌షా బిన్తె సాబిత్‌ 
(రజి.అన్‌హా) కథనం : ఒకసారి దైవప్రవక్త 
(సల్లం) నా దగ్గరికొచ్చారు. అప్పుడాయన 
నించొని ప్రేలాడదీయబడివున్న నీటి 
తిత్తిని వంచి, దాని మూతికి నోరు తగి 
లించి నీళ్ళు త్రాగారు. నేనెళ్ళి ఆ నీళ్ళ 
తిత్తి మూతిని కోసుకొని భద్రపరచు 
కున్నాను. (తిర్మిజీ - హనన్‌, నహీవ్‌,) 
దైవప్రవక్త (సల్లం) నోరు తగిలిన ఆ 


Git, 


అ షు యాం | రా -VYU 
య త లత క్‌ ఆ దవ లవ ఆక 


క్త స లేకు రక యు ict ws 
మప ఎంథ యమ పు జో రో దు 


‘dbs gh sly: ah Us yl 

ఆహ యే . రహా ప్రా క్యా 
బసు క్త త! ర 0 pep his 
డు! lia, Me లట 
ogi, ls! og ve J 


భాగాన్ని భద్రపరచటానికి, దాన్నుండి 
శుభాన్ని పొందటానికి, ఇంకా సామాన్య 
జనులు దాన్ని వాడకుండా కాపాడటానికి 
ఉమ్మె సాబిత్‌ (రజి.అన్‌ హా) దాన్ని 
కోసుకొని ఉంచుకున్నారు. నీటితిత్తి 
మూతికి నోరు తగిలించి త్రాగటం ధర్మ 
సమ్మతమేనన్నది ఈ హదీసు ఉద్దేశ్యం. 
ఇంతకు ముందు రెండు హదీసుల్లోనూ 
అలా త్రాగకుండా ఉండటం ఉత్తమం 
అన్న విషయం బోధించబడింది. 


il, రన! ల ర! రయ నో 
piel 


(సుననె తిర్మిజీలోని పానీయాల అధ్యాయం) 


ముఖ్యాంశాలు 

ఇంతకు ముందు వచ్చిన రెండు హదీసుల్లో నీళ్ళతిత్తులు, కూజాల్లాంటి వాటి మూతికి 
నోరు తగిలించి నీరు త్రాగటాన్ని దైవప్రవక్త (సల్లం) వారించారని చెప్పబడింది. మరి ఈ 
హదీసులోనేమో దైవప్రవక్త (సల్లం) స్వయంగా ఆ విధంగా నోరు తగిలించి నీళ్ళు త్రాగారు. 
పరస్పరం విరుద్ధంగా కనిపిస్తున్న ఈ హదీసుల్లోని భావ సారూప్యం ఎమిటంటే, ఆవిధంగా 
మూతికి నోరు తగిలించి త్రాగకుండా ఉండటం ఉత్తమం. కాని ఎదైనా అనివార్య కారణం 
వల్ల అలా త్రాగటంలోనూ తప్పులేదు. అందుకే ఇమామ్‌ నవవ (రహ్మలై) శీర్షికలో ఆ పేధంగా 
wise అవాంఛనీయమనీ, నిషిద్ధం మాత్రం కాదని చెప్పారు. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు. 954 రా కాలూ 


ఆపే! ఆశకు! ప్‌ pC 117 
పానీయాల్లో ఊదటం అవాంభనీయం 


765. హజ్రత్‌ అబూ సయీద్‌ ఖుద్రీ ధే! 3 మ థో! తాళం 
(రజి) కథనం : దైవప్రవక్త (సల్లం) బీ! ర్‌ య్‌ హోం! రీ! Al - , 
పానీయంలో ఊదటాన్ని వారించారు. ర || సయ! శ్‌ Ja itl స 
అది విని ఒక వ్యక్తి సందేహపడుతూ ఛో! JU lps స Js ట్ల! 
ర! నలకలు కనబడి రార JG tat ఆ అ త ౫ 
తేనో?” అని అడిగాడు. దాని కాయన, క gia Al ely) ls న 1s] 2 
“ఆ పానీయాన్ని (కొద్దిగా) పారబాయ్యి” aus 
అని చెప్పారు. “ఒక్క శ్వాసలో త్రాగితే ఎర పా 
నాకు దప్పిక తీరదు” మళ్ళీ అన్నాడా 
వ్యక్తి. “అయితే శ్వాస తీసుకునేటప్పుడు 
చెంబుని నోటిదగ్గర్హుంచి ప్రక్కకు 
తీనుకో' అని చెప్పారు దైవప్రవక్త 
(సల్లం). (తిర్మిజీ - హనన్‌, నహీహ్‌) 

(నుననె తిర్మిజీలోని పానీయాల అధ్యాయాలు) 


ముఖ్యాంశాలు 


పానీయంలో నలకల్లాంటి మలినాలేవయినా పడిపోతే ఆ పానీయంలో ఊదటానికి 
బదులు అందులోని కొంత పానీయాన్ని పారబోయాలి. అంతకంటే హానికరమైన వస్తువేదయినా 
పడిపోతే మొత్తం పానీయాన్నే పారబోయాలి. అంతేగాని అందులో ఊదకూడదు. పానీయంలో 
ఊదటం వల్ల ఎన్నో నష్టాలున్నాయి. ఖరీదైన పానీయాల్లో నలకలు పడిపోతే వాటిని చెమ్పాతో 
కూడా తీసిపారేయవచ్చు. ఒక నలుసు కోసం మొత్తం పానీయాన్ని పారబోయటం మంచిది 
కాదు కదా! 


ఒక శ్వాసలో తాగితే దాహం తీరదనుకున్నప్పుడు పానీయమున్న చెంబును నోటికి 
దూరంగా జరిపి మళ్ళీ శ్వాస తీసుకొని త్రాగాలి. ఆ విధంగా మూడు శ్వాసల్లో పానీయం 
త్రాగటం అభిలషణీయమే కాకుండా దానివల్ల దాహం కూడా తీరుతుంది. అయితే టీ, పాలు 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 955 రియర్‌ 


లాంటి వేడిగా ఉండే పానీయాలను గుటకలుగా త్రాగవలసి ఉంటుంది. కాబట్టి వాటిని ఎన్ని 
శ్వాసల్లోనయినా త్రాగవచ్చు. 
766. హజ్రత్‌ ఇబ్నె అబ్బాస్‌ (రజి) టే! కు ల్లో దీ తోం - YM 
కథనం: దైవప్రవక్త (సల్లం) పానీయ అ రహో అ! ల తరు! రీ! అటూ 
మున్న చెంబులో శ్వాస తీసుకోవటాన్ని :౮౪ తసూనే! 0 as హం. Uy 
లేక-అందులో ఊదటాన్ని వారించారు. | we 
= రై ప్రాత జ్యో 
(తిర్మిజీ ఒహానన్‌, ఛహనా! 


(సుననె తిర్మిజీలోని పానీయాల అధ్యాయాలు) 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


956 


CAI, 


UE అడు! fs ob 20-1 
fut యాడు! Jat (ET రే రయ 
పానీయం నించొని త్రాగటం ధర్మసమ్మతమే కాని కూర్చొని 
త్రాగటం ఉత్తమం 


ఇంతకు ముందు వచ్చిన కబ్‌షా (రజి.అన్‌హా) 
హదీనును కూడా ఇందుకు నిదర్శనంగా 
తీసుకోవచ్చు. 
767. హజ్రత్‌ ఇబ్నె అబ్బాస్‌ (రజి) 
కథనం: నేను దైవప్రవక్త (సల్లం)5కు జమ్‌ 
జమ్‌ నీరు త్రాపించాను. ఆయన దాన్ని 
నించొని సేవించారు. 

(బుఖారీ - ముస్థిం 


Gl LAS Lyi త్య 


"| తాం ల్లో లా! ల్‌ో అ ఈ 


cute ee రడ సం NG 
కక దా les 
ఉం రమ 6 రడ 


(సహీవ్‌ బుఖారీ, నహీవొ మున్లింలలోని పానీయాల ప్రకరణం) 


768. హజ్రత్‌ నజ్ఞాల్‌ బిన్‌ సబ్‌రా (రజి) 
కథనం : ఒకసారి హజ్రత్‌ అలీ (రజి) 
బాబుగర్రహొబా లోకి (అంటే బహుశా 
మసిద్‌ ప్రాంగణంలోకి) వచ్చి నించొని 
నీళ్ళు త్రాగారు. ఆ సందర్భంగా ఆయన 
“ఇప్పుడు మీరు నేను ఏవిధంగా చేస్తుం 

డగా చూశారో ఆ విధంగా దైవప్రవక్త 
(సల్లం) చేస్తుండగా నేను చూశాను” అని 
చెప్పారు. (బుఖారీ) 


ie ged సా VIA 
వు dst ప, క ue 
gedit. అ 


(సహీహ్‌ బుఖారీలోని పానీయాల అధ్యాయాలు) 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 957 ర్య యర 


నడుస్తూ తినేవాళ్ళం. నించొని నీళ్ళు 42% 2 04 


a ర స తో లల 
త్రాగేవాళ్ళం. (తిర్మిజీ - హనన్స్‌ సహీహ్‌) 
* రై ప్రా దూ “JUG, త్త! 
(సుననె తిర్మిజీలోని పానీయాల అధ్యాయాలు) 


ముఖ్యాంశాలు 

దైవప్రవక్త అనుచరులు ఎల్లప్పుడూ అలాగే చేసేవారని దీనర్థం కాదు. అనివార్య 
పరిస్థితుల్లో అప్పుడప్పుడూ ఆ విధంగా చేసేవారని తెలియజెప్పడమే పై హదీసు ఉద్దేశ్యం. 
ఎందుకంటే రాబోయే హదీసుల్లో నించొని తినటం, త్రాగటం నికృష్టమైన చేష్టలు అని చెప్ప 
బడింది. కొంతమంది పండితులు ఈ హదీసుల్లోని వారింపును దృష్టిలో పెట్టుకొని నించొని 
తినడాన్ని, త్రాగటాన్ని అసహ్యకరమైన పద్ధతిగా పేర్కొన్నారు. ఇబ్నె హజర్‌ (రహ్మలై) ఈ 
అభిప్రాయాన్నే ఇష్ట ఇష్టపడ్డారు. (ఫతహుల్‌ బారీ) 


770. హజత్‌ అమ్‌ బిన్‌ షుఐబ్‌ తన మీ ర రాడో తో శ 
తండ్రి నుండి ఆయన తన తాతగారి ర. ౮6 టూ డే! గ్రరు యూ ప్రల 
నుండి చేసిన కథనం : దైవప్రవక్త (సల్లం) gis Alls) 1 క పతే త్‌ సం సప కక్ష | 
నించొని మరియు కూర్చొని (రెండు తూ వల 
విధాలుగానూ) త్రాగటం నేను చూశాను. మక వసు 
(తిర్మిజీ - హసన్‌, సహీహ్‌) 

(నుననె తిర్మిజీలోని పానీయాల అధ్యాయాలు) 


771. హజత్‌ అనస్‌ (రజి) కథనం : ధూ యూ 4! డ్రా లో న. 
నునిషి నించొని నీళ్ళు త్రాగటాన్ని . 6 Jere కర్‌ రంత టో! సరం! 


దైవప్రవక్త (సల్లం) వారించారు. 5:06 HYG రష్‌ ఏట ds 
ఖతాదా (రహ్మలై) ఇలా తెలిపారు : ప్తి లో men టు! yh ei 
మేము అనస్‌ (రజి)ని నించొని తినడం Wo all ధో Pt WIE J 


గురించి అడిగాం. అందుకాయన, “అది 
ఇంకా నీచమైన (లేక) నికృష్ణమైన సని" 
అని అన్నారు. (ముస్లిం) 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 958 రో కార 


వేరొక ఉల్పేఖనంలో దైవప్రవక్త (సల్లం) 
నించొని త్రాగటాన్ని కఠినంగా వారించా 
రని ఉంది. 


(సహీహ్‌ మున్లింలోని పానీయాల ప్రకరణం) 
772. హజ్రత్‌ అబూ హురైరా (రజి) ర. 
కథనం ప్రకారం దైవప్రవక్త క పం. 
ప్రబోధించారు : మీలో ఎవరూ కూడా |. 
lew mea 
సుతరామూ నించొని పానీయం త్రాగ " ఢా 


రాదు. ఎవరయినా మర్చిపోయి ఆ రో 
విధంగా త్రాగితే (త్రాగినదంతా) కక్కే 
యాలి. (ముస్తిం) 


(నహీవా ముస్తింలోని పానీయాల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

మొదట్లో పేర్కొనబడిన హదీసుల్లో నించొని తినటం, త్రాగటం ధర్మసమ్మతమని 
చెప్పబడింది. అయితే అనివార్య పరిస్థితుల్లో మాత్రమే అలా చెయ్యాలి. సాధ్యమైనంతవరకు 
కూర్చొనే తినాలి, త్రాగాలి. అదే సరయిన పద్ధతి. ఈ రోజుల్లో కొన్ని కొన్ని చోట్ల విందు భోజనాల్లో 
నించొని తినే పద్ధతిని అనుసరిస్తున్నారు. ఇలా చేయటం వల్ల జనమంతా ఒకేసారి భోజనం 
ముగించుకోగలుగుతారని చెబుతారు. కాని దీనివల్ల ఎన్ని నష్టాలున్నాయో, ఈ పద్ధతిని 
పాటించటంవల్ల ఎన్ని హదీసుల్ని తుంగలో తొక్కినట్లవుతుందో కాస్త ఆలోచించాలి. ఏది 
ఏమైనా ఈ తరహా భోజన ఏర్పాట్లను నిర్వహించటం ముస్లిం సముదాయానికి మాత్రం 
శోభాయమానం కాదు. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 959 రహ కాలా 


115వ అధ్యాయం 


పడేయాలో లన ఆటు 95 Dl దకం 116 


పానీయ పంపిణీదారుడు 
అందరికన్నా చివర్లో తాగాలి 


773. హజత్‌ అబూ ఖతాదా (రజి) యు “ట్‌! ట్రం 515 Gl oS ఎ 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా అజ్‌ టనే! ఆ ల ప్త గ్ర! రం 
ప్రవచించారు : ప్రజలకు త్రాపించేవాడు డయా :౮6 gh All) bt వట 
అందరికన్నా చివర్లో ఉంటాడు. అంటే గారూ 
అందరికీ త్రాపించి తాను చివర్లో త్రాగు 
తాడని భావం. 

(తిర్మిజీ - హసన్‌, నహీవ్స్‌) 


(నుననె తిర్మిజీలోని పానీయాల ప్రకరణం) 


https://teluguislam.net 


960 


RTD 


హదీను కిరణాలు డే 


116వ అధ్యాయం 


పడవపై తయ! 55 3 Sal ల్ల! 3! బ్రా 


అంచ సు sis 553 ంటు! యో aye త్రము #3 - లస, 13 


Ju! 5 ze 


3 Suis J ll తో Lal తాయ! sU} తయన! 


వెండి, బంగారు పాత్రలు మినహా పరిశుభ్రమైన ఇతర 
పాత్రలన్నిటిలో పానీయాన్ని సేవించవచ్చు. పాత్రలుగాని 
చేతులుగాని ఉపయోగించకుండా నేరుగా నోటితోనే 
సెలయేరు మొదలగు వాటినుండి నీళ్ళు త్రాగవచ్చు. 
తినటానికి, త్రాగటానికి, మలమూత్ర విసర్జన శుభ్రతకు, 
ఇతర వినియోగాలకు వెండి, బంగారు పాత్రలు 
ఉపయోగింఛడం నిషిద్ధం. 


774. హజ్రత్‌ అనస్‌ (రజి) కథనం : 
దైవప్రవక్త (సల్లం) కాలంలో ఒకసారి 
నమాజ్‌ వేళ అయింది. ఇళ్ళు దగ్గరున్న 
వారు (వుజూ చేసుకొని రావటానికి) తమ 
ఇళ్ళకు వెళ్ళేందుకు లేచి నిలబడ్డారు. 
కొందరు (తమ ఇళ్ళకు వెళ్ళలేక) అక్కడే 
ఉండిపోయారు. అప్పుడు దైవప్రవక్త 
(సల్లం) సన్నిధిలో (నీళ్ళు నింపివున్న) ఒక 
రాతి తొట్టె సమర్పించబడింది. అది 
అరచేయి ముంచి చాపలేనంత 
చిన్నదిగా ఉంది. అయినప్పటికీ ఆ 
(కొంచెం) నీటితో అక్కడున్నవారంతా 
వుజూ చేసుకున్నారు. 


ఈ హదీసు వినిపించినప్పుడు ప్రజలు 
అనస్‌ (రజి) గారిని “ఆ సమయంలో 


నలత ఉత! దడ రా ప్ర ం vvt 

J Cay తత ys pls aa pp 
పక 4155 pe 1 స రత్త న. 
ర మయా! య “భద ప్ర రాతి 
16 స అప య్‌ ఆ ఏస్‌ 
కు .పర్పు ప్రయ ఈ ఇమ 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 961 రహో కాలా 


మీరెంతమంది ఉన్నారు?” అని అడి 
గారు. దానికాయన “ఎనభైమందికన్నా 
ఎక్కువే ఉండి ఉంటాం” అని చెప్పారు. 

(బుఖారీ - ముస్రిం) 


ఇది బుఖారీ ఉల్పేఖనం. బుఖారీ - cds J Blo bs. fel ily) oda 
ముస్టింలలోని వేరొక ఉల్లేఖనంలో ఇలా [ ల్‌ gb సః Ep bs హో ర్లు! క్‌ 
ఉంది : దైవప్రవక్త (సల్లం) ఒక నీళ్ళ 
పాత్ర తీసుకొని రమ్మని అదేశించారు. 
ఆయన ఆదేశం ప్రకారం ఆయన దగ్గరికి ఆక 2వ ఆ|| sl els త్ర రథ్‌ 
మూతి తెరువబడి వున్న ఒక పాత్ర మ. ఏ2 త్రయం డో os i 
తీసుకురావటం జరిగింది. అది లోతు లవ! Jl 
తక్కువగా ఉన్న పాత్ర. అందులో నీళ్ళు 

కొద్దిగా ఉన్నాయి. దైవప్రవక్త (సల్లం) ఆ 

పాత్రలో తన వ్రేళ్ళు ముంచారు. 


el ( పాస av ర poe pe రాం 


అనస్‌ (రజి) ఇలా అంటున్నారు : ఆ 
సమయంలో దైవప్రవక్త (సల్లం) వ్రేళ్ళ 
మధ్య నుండి (ఊటలాగా) నీళ్ళు 
వెలువడటం నేను కళ్ళారా చూశాను. ఆ 
నీటితో వుజూ చేసుకున్న వారిని నేను 
లెక్క పెట్టాను. వారు డెబ్బై నుంచి ఎనభై 
మందిదాకా ఉంటారు. 


(సహీవ్‌ బుఖారీలోని వుజూ ప్రకరణం, సహీహ్‌ మున్లింలోని ఘనతా విశిష్టతల 
(ప్రకరణం, 
775. హజ్రత్‌ అబ్దుల్లాహ్‌ బిన్‌ జైద్‌ (రజి) ‘il యము Was ey VV0 
కథనం : దైవప్రవక్త (సల్లం) ఒకసారి మా ౩4 పప్పు ప శక్త శన! CH: 
దగ్గరికి వచ్చినప్పుడు మేము ఆయనకు 
ఒక ఇత్తడి పాత్రలో నీళ్ళు ఇస్తే, ఆయన 
దాంతో వుజూ చేసుకున్నారు. (బుఖారీ) 


gol లు. Loss ie; 
లనే అసత. 1౫ 
Ub ౫) ‘cit ‘Oa, లాలా! 


(సహీహ్‌ బుఖారీలోని వుజూ ప్రకరణం) న 
GF geil 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


ముఖ్యాంశాలు 


రు కాలా 


వుజూ నీళ్ళ కోసం ఇత్తడి పాత్రల్ని ఉపయోగించవచ్చని ఈ హదీసు ద్వారా 


బోధపడుతోంది. 


“776. హ(జత్‌ జాబిర్‌ (రజి) కథనం : 
దైవప్రవక్త (సల్లం) ఒక అన్నార్‌ వ్యక్తి 
దగ్గరికి వెళ్ళారు. ఆ సమయంలో 
తనతోపాటు ఒక మిత్రుడు కూడా 
ఉన్నాడు. ఆయన ఆ అన్సార్‌ వ్యక్తితో 
మాట్లాడుతూ, “నీ దగ్గర నీటి తిత్తిలో 
నిన్నటి నీళ్ళుంటే ఇవ్వు. లేదంటే 
మేము సెలయేరు మొదలగు వాటి 
నుండి నేరుగా నోటితోనే నీళ్ళు 
తాగుతాం” అని అన్నారు. (బుఖారీ) 


రట సత ple పం - VV 

ఈ లాలు తా 5 కక వర్క 

du యే te ఓమ టల! 

EU 16 బీ ఫత లి] శక త ర్పీడు 

ty ess స్‌ వమ య, sda 
శు! : డీడీ తంతాను! 


(సహీవా బుఖారీలోని పానీయాల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


ఎలాంటి పాత్రగాని, చేతులుగాని ఉపయోగించకుండానే సెలయేరు నుండి నేరుగా 
నోటితో నీళ్ళు త్రాగటం ధర్మసమ్మతమేనని ఈ హదీసు ద్వారా బోధపడుతోంది. ఇందులో 
దైవప్రవక్త (సల్లం) తమ అన్సార్‌ అనుచరుణ్జి నిన్నటి నీళ్ళుంటే ఇవ్వమని కోరారు. వేసవి 
కాలంలో గడచిన రాత్రి నీళ్ళు తాగటానికి కమ్మగా ఉంటాయి. అందుకే దైవప్రవక్త (సల్లం) 
ఆ నీళ్లు అడిగారు. ఇతర ఆహార పదార్థాలు పాచిపట్టినట్టుగా నీరు పాచిపట్టదనే విషయాన్ని 


గ్రహించాలి. 


777. హజ్రత్‌ హుజైఫా (రజి) కథనం 
: దైవప్రవక్త (సల్లం) మమ్మల్ని పట్టు 
వస్త్రాలు, ముతక పట్టు వస్త్రాలు ధరిం 
చటం నుంచి, వెండి, బంగారు పాత్ర 
లలో పానీయం త్రాగటం నుంచి 
వారించారు. “ఈ వస్తువులు ఇహ 
లోకంలో అవిశ్వాసులు వాడు తారు. 
పరలోకంలో ఇవి మనకు లభి 


wo dl ట్రం పటా రం - ౪ 
బన తా రథ పరీ రీ :0G 
Ci పప! తో యాట geo 
యు లో గ డి? Jb ial, 
జ రకు టాన్‌ టు 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 963 ర క 


స్తాయి” అని చెప్పారు. 
(బుఖారీ - మున్లం, 
(సహీహ్‌ బుఖారీ, నహీహ్‌ ముస్తింలలోని వస్రధారణ ప్రకరణాలు) 


ముఖ్యాంశాలు 

పురుషులకు పట్టువస్త్రాలు నిషిద్ధం. స్రీలకయితే అవి స అదేవిధంగా 
ప్రీపురుషులిరువురికీ వెండి, బంగారు పాత్రల వాడకం నిషేధించబడింది. (స్త్రీలు మాత్రం బంగారు, 
వెండి ఆభరణాలు ధరించవచ్చని అత్యధికమంది పండితులు అభిప్రాయపడుతున్నారు. 
778. హ(జత్‌ ఉమ్మె సలమా (రజి. ry) - సు. అ ey NVA 
అన్‌హా) కథనం ప్రకారం దైవప్రవక్త 
(సల్లం) ఇలా ప్రవచించారు : ఎవర వం. ౮6 పకట ల ol + 
యితే వెండి పాత్రతో నీళ్ళు త్రాగుతాడో Haw Fao టల] న స్త! ల 
అతను నిజానికి తన పొట్టను నరకాగ్నితో తా మం జో? ale Gis t [ea 
నింపుకున్నబ్లే. (బుఖారీ - ముస్లిం) das! వ RET "st Gd! ర 


ముస్టింలోని వేరొక ఉల్లేఖనంలో “ఎన్‌ ఆ డు ల నట హం న. యేటి 
రయితే వెండి, బంగారు పాత్రల్లో ఢీ Fao es ముడు i ర లా ౯౮1 
తింటాడో లేక త్రాగుతాడో” అని ఉంది. 


ఇంకొక ఉల్లేఖనంలో, “ఎవరయితే 
బంగారు, వెండి పాత్రలతో నీళ్ళు త్రాగు 
తాడో అతను నిజానికి తన కడుపులో 
నరకాగ్ని నింపుకున్నట్లే' అని ఉంది. 


కత. 


(సహీహ్‌ బుఖారీలోని పానీయాల ప్రకరణం, నహీహ్‌ ముస్తింలోని వస్త్రధారణ 
(వకరణం, 


ముఖ్యాంశాలు 

బంగారు, వెండి పాత్రల వినియోగం దుబారా ఖర్చుతో కూడుకున్న పని. పైగా వాటి 
వాడకం గర్వాన్ని, పాగరుమోతుతనాన్ని సూచిస్తుంది. ఇవి రెండూ అల్లాహికు అత్యంత 
అయిష్టకరమైన విషయాలు. అంచేత వెండి, బంగారు పాత్రల్ని ఉపయోగించటం మహా పాపం, 
నరకమే దానికి శిక్ష. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 964 GES, 
3. వస్తధారణ ప్రకరణం 


yal Aa 353 en] ఆటీ! ఆవల! DU 11 


జల ys Gs pts ప్రయా hd ప os టీం Nh 
తెల్ల దుస్తులు ధరించటం అభిలషణీయం, ఎరుపు, ఆకుపచ్చ 
పసుపుపచ్చ, నలుపు రంగుల దుస్తులు, అలాగే పట్టువి 
మినహా నూలు, వెంట్రుకలు, ఉన్ని మొదలగువాటితో 
నేయబడిన దుస్తులు ధరించటం ధర్మసమ్మతమే 
దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ సెలవిచ్చాడు:  ద్రేగీ కస త్త > : Jw al J 
“ఆదం సంతానమా! మేము మీపై దుస్తులను శ్రహీ! ఉరు క్కు సక అక రు 


అవతరింపజేశాము. అవి మీకు సిగ్గుపడే లు bis 2s 
ఎ JW YU, లోగ ఆ! 1] స 
శరీర భాగాలను కప్పుతాయి. మీ శరీర శోభకు లో ల్ల ca 4 ఎ 


యో A క్‌ hay 
సాధనంగా ఉంటాయి. భయభక్తులు ఉట్టిపడే pes) గాప్‌ hy సు be 
దుస్తులే మంచి దుస్తులు.” 4 మానస్‌ వ se 


(ఆల్‌ ఆరాఫ్‌ : 26) 1 వరాలు!) 
“మిమ్మల్ని వేడిమి నుండి కాపాడే దుస్తులనూ, 

యుద్ధ రంగాలలో మిమ్మల్ని రక్షించే కవచా 

లనూ మీకు ప్రసాదించాడు.” 


(అన్‌ నవ్హా : 87) 


వివరణ : 


పైన పేర్కొనబడిన దివ్య ఖుర్‌ఆన్‌ సూక్తుల్లో దేవుడు మానవాళిపై దుస్తుల రూపంలో 
అవతరింపజేసిన అనుగ్రహాలను, వాటి ఉపయోగాలను గురించి వివరించాడు. ఈ దుస్తులు 
మనుషులను వేసని, శీతాకాలాల్లోని ప్రకృతి వైపరీత్యాల నుండి రక్షిస్తాయి. యుద్ధ సమయాల్లో 
శత్రువుల తరపునుండి జరిగే కత్తిపోట్ల నుండి, ఖడ్గపు వేట్ల నుండి కాపాడతాయి. అన్నిటికీ 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 965 IRIAN 


మించి దుస్తులు శరీర శోభను, సౌందర్యాన్నీ ఇనుమడింపజేస్తాయి. దేహానికి రక్షణ కల్పిస్తాయి. 
గ్రంథకర్త ఈ సూక్తుల్ని ఇక్కడ ప్రస్తావించటంలోని జెచిత్యం ఎమిటంటే మనిషి దుస్తుల్ని 
ఉపయోగిస్తే అతనికి పైన పేర్కొనబడిన లాభాలన్నీ చేకూరుతాయి. దీనిద్వారా అన్ని రకాల 
దుస్తుల్ని ధరించటం ధర్మసమ్మతమేనని తెలుస్తోంది. అయితే పట్టు వస్త్రాలను ధరించటం 
పురుషులకు నిషేధించబడింది కనుక వారు ఆ వస్త్రాలు ధరించటం సమ్మతం కాదు. 

హదీసుల్లో తెల్ల దుస్తులు ధరించటం అభిలషణీయమని చెప్పబడింది. కనుక 
తెల్లదుస్తులు ధరించటం ఉత్తమం. ఇతర రంగుల దుస్తులు ధరించటం కూడా ధర్మసమ్మతమె. 
అయితే వస్త ధారణలో ఫ్యాషన్ల పేరిట పురుషులు స్త్రీలను అనుకరిస్తూ, స్రీలు పురుషులను 
అనుకరిస్తూ దుస్తులు ధరించటాన్ని మాత్రం ఇస్తాం ధర్మం గర్హిస్తుంది. 


779. హజ్రత్‌ ఇబ్నె అబ్బాస్‌ (రజి) కథనం వ అం oe gl తాం - 0 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రబో హా ఏ ౮౪ మ వ రేం ర్‌ Les 
ధించారు : తెల్లని దుస్తులు ధరించండి. 

ల ల (డి ద! 'ఆ 
ఇవి మీ దుస్తుల్లో అన్నిటికంటే శ్రేష్ట “ర్త be GP cot ణః 
మైనవి. మీలో మరణించిన వారి శవా “లో! 2 SUS Us (య్య 
లకు వాటితోనే వ(స్తసంస్కారం - గబా రాశా రాయా లీ geal 
చేయండి. (అబూదావూద్‌, తిర్మిజీ - 
వానన్‌, నహేహ్‌) 

(సుననె అబూ దావూద్‌లోని వస్త్రధారణ ప్రకరణం, నుననె తిర్మిజీలోని జనాయెజ్‌ 
అధ్యాయాలు, 
780. హజ్రత్‌ సమురా (రజి) కథనం ఆ “| ట్రై పేమ పం VA 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రబో - Eh} ri Be A JG 0 
య శ నో 1 త :JdG 
ధించారు : తెల్లదుస్తులు ధరించండి. a త్‌ Ma 4 క ee 
4 పకా ల ౮ a ఎళ్ళ 
అవి ఎంతో పరిశుద్ధంగా, పరిశుభ్రంగా “గరల్‌ ఆకే [క tl టంట 
ఉంటాయి. మీలో మరణించేవారి శూ: BS stl, 
శవాలకు వాటితోనే వస్తసంస్కారాలు గ్రా 
చేయండి. (నసాయి, వోకిమ్‌ - నహీవా) 
(నుననె నసాయిలోని జనాయెజ్‌ ప్రకరణం) 
కథనం? డెవప్రవక్ష (సలం) మరీ ఆఠత: ద A ఆ . 
డూ _ న ప్రే Cy dl J ఎత :Jb 
పొడవరి కాదు, మరీ అంత పొట్టివారూ “"* ప 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 966 Gib, 


కాదు, మధ్యస్థంగా ఉంటారు. నేనొక ఆ be పప మి pb 
సారి ఆయన్ని ఎరుపురంగు దుస్తులు 
ధరించి ఉండగా చూశాను. అప్పుడు 
ఆయనలో ఉన్నటువంటి సౌందర్యం 
నేను మరే వస్తువులోనూ చూడలేదు. 

(బుఖారీ - మునిం, 


ale Shs a పదమూ! 


(సహీహ్‌ బుఖారీలోని వస్త్రధారణ ప్రకరణం, సహీహ్‌ ముస్లింలోని ఘనతా విశిష్టతల 
(ప్రకరణం, 


ముఖ్యాంశాలు 

ఈ హదీసుని ప్రాతిపదికగా చేసుకొని కొందరు పండితులు ఎరుపురంగు దుస్తులు 
ధరించటం ధర్మసమ్మతమేనని చెప్పారు. ఇమామ్‌ నవవీ (రహ్మలై) అభిప్రాయం కూడా 
ఇదేననిపిస్తోంది. పై శీర్షికలో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. అయితే దైవప్రవక్త (సల్లం) 
ధరించిన అరుణ వస్త్రాలు పూర్తిగా ఎరుపు రంగువికావనీ, అందులో ఎరుపురంగు గళ్లుండేవని 
మరికొంతమంది పండితులు వ్యాఖ్యానించారు. అలాంటి దుస్తులు ధరించటం 
ధర్మసమ్మతమేనన్న విషయంలో ఎలాంటి భేదాభిప్రాయం లేదు. ఎందుకంటే అవి నిండు 
ఎరుపురంగు దుస్తులక్రిందికి రావు. అరుణ వస్త్రాలకు సంబంధించిన ఆదేశాలు దేశకాల 
పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయని ఇంకొంతమంది విద్వాంసులు వాదించారు. వారి 
అభిప్రాయం ప్రకారం ఎదయినా ప్రాంతంలో ఈ రంగు గనక అవిశ్వాసులకు ధార్మిక చిహ్నంగా 
ఉంటే, లేక అరుణ వస్త్రాలు ధరించటం స్రీలకు ప్రత్యేకమయితే అలాంటి ప్రాంతాల్లో ముస్లిం 
పురుషులు అరుణ వస్త్రాలు ధరించటం సమ్మతం కాదు. మరికొంత మంది పండితులు అరుణ 
వస్త్రాల గురించి వ్యాఖ్యానిస్తూ పురుషులు ఇళ్ళల్లోనయితే ఇలాంటి వస్రాలు ధరించవచ్చుగానీ, 
బయటికి వెళ్ళినప్పుడు, సభలు సమావేశాలకు హాజరైనప్పుడు అరుణ వస్త్రాలు ధరించటం 
పురుషులకు శోభాయమానం కాదని సూచించారు. 


చెప్పొచ్చేదేమిటంటే ఎరుపు రంగు దుస్తులు ధరించటం అధర్మ విషయమేమీ కాదుగాని 
దేశ కాల పరిస్థితులనుబట్టి వాటి ఆదేశాలు మారుతూ ఉంటాయి. 


782. హజ్రత్‌ అబూ జుహైఫా వహబ్‌ లారా. కమా లీ ద్రం VAY 

బిన్‌ అబ్బుల్లాహ్‌ (రజి) కథనం : నేనొక య J ఓమ టే! G5 మీ కలి 
సారి మక్కాలో దైవప్రవక్త (సల్లం, త రానే fy షు స్తో గీ! 
అబ్‌తహ్‌ అనే చోట చర్మంతో తయారు 
చేయబడిన ఓ ఎర్రని గుడారంలో 
కూర్చొని ఉండటం చూశాను. అప్పుడు 


5% 0% జ లే ప్రి లి ha 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 967 GAN, 
దైవప్రవక్త (సల్లం) వుజూ చేయగా మిగిలి. జ; జక క్ర! బ్రమ 12 లా! ప్ర 


పోయిన నీటిని హజ్రత్‌ బిలాల్‌ (రజి) 
బయటికి తీసుకువచ్చారు. (జనం ఆ 
నీటికోసం ఎగబడ్డారు). కొంతమందికి 
ఆ నీళ్ళు దొరికాయి. నీళ్ళు దొరికిన వారు 
దొరకనివారిపై తమ తడి చేతులు 
విదిల్పారు. 


కొంతసేపటికి దైవప్రవక్త (సల్లం) కూడా 
బయటికి విచ్చేశారు. అప్పుడాయన 
ఒంటిపై ఎరుపు రంగు దుస్తులున్నాయి. 
నాకు ఇప్పటికీ ఆయన మడమల 
తెలుపుదనం స్పష్టంగా గోచరిస్తున్నట్లే 
ఉంది. 

ఆయన వుజూ చేసుకున్నారు. బిలాల్‌ 
(రజి) అజాన్‌ పలికారు. ఆయన అజాన్‌ 
ఇస్తూ ముఖం అటూ ఇటూ త్రిప్పటాన్ని 
గమనిస్తూ ఉన్నాను నేను. ఆయన 
“హయ్య అలస్సలాహ్‌ అంటూ కుడివైపు 
నకు, “హయ్య అలల్‌ ఫలాహ్‌ అంటూ 
ఎడమ వైపునకు ముఖం త్రిప్పసాగారు. 
తర్వాత అక్కడ ఒక ఈటెను పాతటం 
జరిగింది. దైవప్రవక్త (సల్లం) దాని 
ముందు నించొని నమాజ్‌ చేయించారు. 
ఆయన ముందు పాతిన ఆసరాకు 
అవతలివైపు నుంచి కుక్కలు, గాడిదలు 
నడిచిపోయేవి. వాటిని ఎవరూ ఆపే 
వారు కారు. (బుఖారీ - ముస్లిం) 


aL od! (గ్‌ EU digs i 


Gat త Ox sls L$ 
Je కూ Nes ఓ లేసు పటు 


౮ చు ల స! ల డ్రా స. 


లై? పంటు సప 4 pn 

జ 

Gh le ర్‌ తపన ఫాలీ 
ఫర! ప్రవ వర్తన! శ్ర 


(సహీహ్‌ బుఖారీ, నహీహ్‌ ముస్తింలలోని నమాజ్‌ ప్రకరణాలు) 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 968 ర కాలూ 


ముఖ్యాంశాలు 

“అబ్‌తహ్‌' అనేది ఒక ప్రాంతం పేరు. దాన్నే “వాదియె మిహ్‌సబ్‌ అని కూడా అంటారు. 
నిఘంటువులో అబ్‌తహ్‌ అంటే పల్లం అని అర్ధం. ఆ ప్రాంతం పల్లంగా ఉండి, వర్షాకాలంలో 
వర్షపు నీగు అటువైపు ప్రవహిస్తుండటంతో దానికా పేరు వచ్చింది. ఈ హదీసులో దైవప్రవక్త 
(సల్లం) అరుణవ్రస్తాలు ధరించారని చెప్పబడింది. దీనిద్వారా ఎరుపు రంగు వస్త్రాలు ధరించటం 
పురుషులకూ ధర్మసమ్మతమేనని తెలుస్తోంది. 

ఇందులో సుత్రా (ఆసరా) గురించి కూడా వివరించబడింది. నమాజ్‌ చేసే వ్యక్తి 
ముందు గోడలాంటిదేమయినా అడ్డంగా ఉండాలి. లేని పరిస్థితుల్లో ఏదయినా వస్తువుని 
సుత్రా (ఆసరా)గా ముందుంచుకొని నమాజ్‌ చేయాలి. ఆ విధంగా నమాజ్‌ చేసిన పక్షంలో 
సుత్రాకు ఆవలివైపు నుంచి ప్రజలు, పశువులు ఎవరు నడిచివెళ్ళినా నమాజ్‌కు అంతరాయం 
కలగదు. 


783. హజ్రత్‌ అబూ రివ్సా రిఫాఆ తైమీ సేటు ఒప ల లాం = NN 
(సల్లం) ఒంటిపై రెండు ఆకుపచ్చ రంగు i sf ous al, Hd 
వస్ర్తాలు చూశాను. (అబూదావూద్‌, yl ly yiyas! Shy ey హ్‌ ఎ 
తిర్మిజీ - ప్రామాణికమైన ఆధారాలతో) రో seh gia టం 
(సుననె అబూదావూద్‌లోని వన్రధారణ ప్రకరణం, నుననె తిర్మిజీలోని సంస్కార 
అధ్యాయం) 
784. హజ్రత్‌ జాబిర్‌ (రజి) కథనం : ౮1, edly ye పం - VME 
మక్కా విజయం నాడు దైవప్రవక్త యాస్‌ eS si. తే! లు 
(సల్లం) మక్కాలో ప్రవేశించినప్పుడు, 
య pl. ols ys en 
ఆయన నలుపురంగు తలపాగా ధరించి 
వున్నారు. (ముస్లిం, 
(సహీహ్‌ మున్హింలోని హజ్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

నలుపు రంగు వస్త్రాలు, నలుపు తలపాగా ధరించవచ్చని ఈ హదీసు ద్వారా 
బోధపడుతోంది. కాని మనదేశంలో ఒక ప్రత్యేక వర్గం నలుపురంగు వస్తాలను తమ సంతాప 
చిహ్నాలుగా, తమ మత ప్రతీకలుగా భావిస్తోంది. అందుకని వారి అనుకరణకు దూరంగా 
ఉండటానికి ముదురు నలుపు రంగు వస్త్రాలు ధరించకుండా ఉండటమే మంచిది. లేత 
నలుపు దుస్తులు ధరించటంలో ఎలాంటి ఆక్షేపణలేదు. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


969 


olan, 


లే ల్‌ త్ల చరి సా ఇ ౮3 - ల 


785. హజ్రత్‌ అబూ సయీద్‌ అమ్‌ బిన్‌ 
హురైస్‌ (రజి) కథనం : దైవప్రవక్త (సల్లం) 
నలుపురంగు తలపాగా ధరించి 
వున్నారు. దాని రెండు చివరలనూ తన 
భుజాల మధ్య ద్రేలాడదీశారు. ఆ 
దృశ్యం ఇప్పటికీ నా కళ్ళకు కట్టినట్లు 
కనిపిస్తోంది. (ముస్లిం) 
ముస్లింలోని వేరొక ఉల్లేెఖనంలో ఇలా 
ఉంది : దైవప్రవక్త (సల్లం) ఒకసారి 
నలుపు రంగు తలపాగా ధరించి 
ప్రజలకు ఉపన్యాసమిచ్చారు. 


(సహీవా మున్లింలోని హజ్‌ ప్రకరణం) 


786. హజత్‌ ఆయిషా (రజి.అన్‌హా) 
కథనం : దైవప్రవక్త (సల్లం) (భౌతిక 
కాయం)ను మూడు తెల్లని నూలు 
వస్త్రాలలో చుట్టడం జరిగింది. ఆ 
వస్త్రాలు ఎమన్‌ దేశంలోని సహూల్‌ 
ప్రాంతంలో తయారుచేయబడినవి. 
ఆయన (భౌతికకాయం)కు చుట్టిన 
వస్త్రాలలో చొక్కాగాని తలపాగా గాని 
లేవు. (బుఖారీ - ముస్థిం, 


ల లయ! 56 ౮6 టూ తే! ys) రూ 
మ Ale ము ప్త త! లాల 
తోలి లా ఈం సద ప్రవ ఉప! 
వీ! య కత! రెం! ల ఫు 

uel; 


We dl go) isle yey VAT 

151 3% ఆ క్త! ర ప్‌: <b 
ఢీ ౮వ అటక ప్రై మది లశ 
le i se 3 Ge 
9 Us ll వ్రు 
ఆ! క్‌ చ Ss తాట! > 
పరు ఎప వ్ర వర్పేము 


(సహీహ్‌ బుఖారీ, నహీహ్‌ ముస్థింలలోని జనాయెజ్‌ వ్రకరణాలు) 


ముఖ్యాంశాలు 


పురుషుని శవాన్ని మూడు వస్త్రాలతో చుట్టాలి. వాటిలో చొక్కాగాని, తలపాగా గాని 
ఉండకూడదు. ఇంకో విషయం ఏమిటంటే శవానికి తెల్లని వస్త్రాలు చుట్టడం ఉత్తమం. తెల్ల 
వస్త్రాలు లభ్యంగాని పక్షంలో ఇతర రంగుల వస్రాలతోనయినా చుట్టవచ్చు. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


787. హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా) 
గారే చేసిన కథనం : ఒకసారి దైవప్రవక్త 
(సల్లం) ఇంటినుండి బయలుదేరి 
నప్పుడు ఆయన ఒంటిపై వెంట్రుకలతో 
నేయబడిన ఓ నల్లని వస్రముంది. దాని 
మీద పటాలు చిత్రించబడి ఉన్నాయి. 

(ముస్లిం 


970 


In 10 
en 


లా JU టు - VAY 
be G5 ae ౬1) శక్త షి! ర్వి 
వ sl ఫే. p= లో ps 
CALS hy idl ప్రారం ల!) 
ఉప gil a :ilagaJll ఆలీ Je 
పర! G3 no db స 


(సహీహ్‌ ముస్టీంలోని వస్త్రధారణ ప్రకరణం) 


788. హ(జత్‌ ముగీరా బిన్‌ షోబా (రజి) 
కథనం : ఓ ప్రయాణంలో నేను రాత్రి 
వేళ దైవప్రవక్త (సల్లం) వెంట ఉన్నాను. 
ఆ సమయంలో ఆయన నన్ను పిలిచి, 
“నీ దగ్గర నీళ్ళేమయినా ఉన్నాయా?” 


తొ 
అ 79 


రూ పాన లాం -YAA 


ర 
లో Ju Pans ధో a ls 
se oo — సత ఢం 


అని అడిగారు. నేను ఉన్నాయన్నాను. ; 
అప్పుడాయన వాహనం నుంచి క్రిందికి , 
దిగి ఓ ప్రక్కకు నడిచి వెళ్ళిపోసాగారు. 


ప న 


అలా చీకటిలో ఎవరికీ కనపడనంత డోర! ద్రం దుర్వాస య 
దూరం వెళ్ళిపోయారు. కాసేపటికి వస్పమ[్రుద్యమ్యువే యా ఆసు 


తిరిగొచ్చిన తరువాత నేను ఒక పాత్రతో 
ఆయన చేతులపై నీళ్ళు పోశారు. 
ఆయన ముఖం కడుక్కున్నారు. ఆ 
సమయంలో ఆయన ఓ ఉన్ని జుబ్బా 
తొడుక్కొని ఉన్నారు. (చేతులు పూర్తిగా 
కడుక్కోవటానికి) ఆయన తన చొక్కా 
చేతులు పైకి జరపాబని ప్రయత్నిం 
చారు. కాని అవి బిగుతుగా ఉండి పైకి 
పోలేదు. అంచేత జుబ్బా లోపలి నుంచి 
చేతులు బయటికి తీసి కడుక్కున్నారు. 
తర్వాత తలకు “మసా' చేసుకున్నారు 
(అంటే తడిచేత్తో తుడుచుకున్నారు). 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


ఆ తర్వాత నేను ఆయన కాళ్ళనుండి 
మేజోళ్ళు తీద్దామని క్రిందికి వంగాను. 
కాని ఆయున నన్ను వారిన్తూ 

“ఫర్వాలేదు ఉండనివ్వు. నేను కాళ్ళు 
పరిశుభ్రంగా ఉన్న స్థితిలో మేజోళ్ళు 
తొడుక్కున్నాను. అని చెప్పి వాటిని 
తడిచేతుల్లో తుడుచుకున్నారు (మసా 
చేశారు). (బుఖారీ - ముస్లిం, 


వేరొక ఉల్లేఖనంలో ఇలా ఉండి : ఆ 
సమయంలో ఆయన సిరియన్‌ జుబ్బా 
ధరించి ఉన్నారు. దాని చేతులు 
బిగుతుగా ఉన్నాయి. 


ఇంకొ ఉల్తేఖనంలో, “ఇది తబూక్‌ 
యుద్ధం నాటి సంఘటన” అని ఉంది. 


971 


రకర 
డి] స ale ప్రయ ఊర యయ 
య్యా! ల Uses ౮ యా బ్ర 
తోలి ఆటు. సయ లవి 
యు పం కంక మ పసు 
సక ధ్ర అర కష మ రీ] ఫు టు 
లేత 


(సహీహ్‌ బుఖారీలోని వస్త్రధారణ ప్రకరణం, నహీహ్‌ ముస్లింలోని శుచీళుభ్రతల 


(ప్రకరణం, 


https://teluguislam.net 


య కో 7 న 
వాదీను కిరణాలు 972 yeahs 


118వ అధ్యాయం 


న. 
చొక్కా ధరించటం అభిలషణీయం 


789. హజ్రత్‌ ఉమ్మె సలమా (రజి. (టూ ఉచ్చు ప Gl ve 244 
అన్‌హా) కథనం: దైవప్రవక్త (సల్లం) దుస్తు టా! ఆటీ! చవ! రయ్‌ UG 
waa చొక్కాను అత్యంత ఎక్కువగా hl మే! వ 419) 
యిష్టపడేవారు. ~ 

(అబూ దావూద్‌, తిర్మిజీ - హసన్‌) 


(అబూ దావూద్‌, తిర్మిజీలోని వస్రధారణ ప్రకరణాలు) 


ముఖ్యాంశాలు 

దైవప్రవక్త (సల్లం) కాలంలో సాధారణంగా అరబ్బులు రెండు అంగ వస్త్రాలు ధరించేవారు. 
ఒక అంగ వస్త్రాన్ని క్రింద లుంగీలాగా చుట్టుకునేవారు. మరో దుప్పటిని ఒంటిమీద 
కప్పుకునేవారు. అక్కడక్కడా కొంతమంది చొక్కాలు కూడా ధరించేవారు. కాని చొక్కాల వాడకం 
చాలా తక్కువగా ఉండేది. అంగవస్రాల కంటే చొక్కాయే ఒంటికి ఎక్కువగా ఆచ్చాదనాన్ని 
కల్పించేది, హాయినిచ్చేది. అంచేత దైవప్రవక్త (సల్లం) చొక్కాను అతి ఎక్కువగా యిష్టపడేవారు. 
ఈ రోజుల్లో కూడా పాశ్చాత్య దుస్తులైన కోట్లు, ప్యాంట్లు, కురచదుస్తులు, నిక్కర్లకన్నా చొక్కా 
(లాల్చీ) షరాయీలే నయం. అవి శరీర అవయవాలను కప్పి ఉంచుతాయి. శరీరానికి శోభనూ, 
రక్షణనూ కల్పిస్తాయి. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


119వ అధ్యాయం 


973 


GAIN, 


ధు] జ్ర ఈ పదు! Gb J} [Up లూ! 93 2 మం ధరం 114 
పరయ ప్ప టన చ రజో ఆత తీ ప్రా ge 
చొక్కా చొక్కాచేతులు, లుంగీ, తలపాగా కొనలు ఎంత 
పొడవు ఉండవచ్చనే విషయం, గర్వం కొద్దీ వాటిని 
వ్రేలాడదీయటం నిషిద్ధం, నిగర్వంగా వ్రేలాడదీయటం 
అవాంభనీయం 


790. హజ్రత్‌ అస్మా బిస్తె యజీద్‌ 
అన్నారియ్యా (రజి.అన్‌హా) కథనం : దైవ 
ప్రవక్త (సల్లం) చొక్కా చేతులు మణికట్ల 
దాకా ఉండేవి. (అబూ దావూద్‌, తిర్మిజీ 
- హనన్‌) 


Cl ell Vs 

సంర ils he dl ys) Lal 
ఏ ఢీ! ౮! కక వ! రూం వ 
re యేనా ‘Jy gil ౨3౨ pe 


ప్రా 


(అబూ దావూద్‌, తిర్మిజీలలోని వస్తధారణ ప్రకరణాలు) 


791. హజ్రత్‌ ఇబ్నె ఉమర్‌ (రజి) కథనం 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రవ 
చించారు : గర్యాతిశయంతో తన నడుం 
వస్త్రాన్ని నేలమీద ఈడుస్తూ నడిచేవాణ్ణి 
దేవుడు ప్రళయదినాన (కారుణ్య) 
దృష్టితో చూడడు. 


ఈ మాట విని అబూబక్ర్‌ (రజి) స్వయం 
గురించి తల్లడిల్లుతూ, “దైవప్రవక్షా! 
నేనెంత జాగ్రత్త వపాన్తున్నా నా 
నడుంవస్తం క్రిండికి జారిపోతుంది” అని 


విన్నవించుకున్నారు. దానికి దైవప్రవక్త 


(సల్లం) ఆయనతో, “మీరు గర్వం కొద్దీ 
ఈడున్తూ నడిచేవారు కారు” అని 


Lge తీ! spe gl o9- YM 

ise Tse ౮6 హక గలు! త 
య్యే లయ GU dl hs 
df ఫు i gblol ald ౪ 
numer 


Maca 


ఆత్రుత! aly =! ప 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 974 GaN, 


అన్నారు. (బుఖారీ. ఇందులోని కొంత 
భాగాన్ని ముస్లిం కూడా ఉల్లేఖించారు) 


(సహీహ్‌ బుఖారీలోని ప్రవక్త సహచరుల మహిమోన్సతుల ప్రకరణం, నహీహ్‌ 

ముస్తింలోని వనగ్రధారణ ప్రకరణం) 
792. హ(జత్‌ అబూ హురైరా (రజి) 4! త్తం హు el 9 VY 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా స! A 9 ౮౮ వక్రత! J Sl టు 
ప్రవచించారు : గర్వంతో విర్రవీగుతూ 
తన ధోవతీని నేలమీద ఈడుస్తూ నడిచే 
వాడ్ని దేవుడు ప్రళయదినాన కన్నెత్తి ల 
(కటాక్ష వీక్రణలతో) చూడడు. 

(బుఖారీ - మున్లిం, 


ఎటు Mh పిస 1 కర్ర లా! సి! ; (౫ 


(సహీహ్‌ బుఖారీ, నహీహ్‌ ముస్తింలలోని వన్తధారణ ప్రకరణం) 


793. హజ్రత్‌ అబూ హురైరా (రజి) గారే , సక సీ! ye sy VY 

చేసిన వేరొక కథనం ప్రకారం దైవప్రవక్త JY టా yy jae 
(సల్లం, ఇలా ప్రవచించారు : కాలి ఆ! ఏ! 
గిలకలకన్నా క్రిందికి వ్రేలాడే ధోవతీ ను . 
(లుంగీ, షరాయి) భాగం నరకాగ్నికి 
ఆహుతి అవుతుంది. (బుఖారీ) 


(నహీవా బుఖారీలోని వస్తధారణ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

ఈ హదీసుని చూస్తే నరకాగ్నికి ఆహుతి అయ్యేవి కేవలం గిలకల క్రింద ట్రేలాడే 
వస్రాలేననిపిస్తోంది. వాస్తవానికి వాటితో పాటు ఆ విధంగా వ్రేలాడదీసే మనుషులు కూడా 
నరకానికి వెళతారు. అందుకే హజ్రత్‌ నాఫే (రహ్మలై) గారిని ఈ హదీసు జెచిత్యం గురించి 
అడిగినప్పుడు ఆయన, దానికి సమాధానమిస్తూ, “దుస్తులదేం పాపం?! వాటిని ధరించిన వారి 
కాళ్ళు నరకాగ్నికి ఆహుతి అవుతాయి” అని చెప్పారు. 
794. హజత్‌ అబూ జర్‌ (రజి) కథనం రాశీ! శకం ట్ల రాం- VU 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రబో సట పం : ఆక గ్రాలు! 
ధించారు : ప్రళయదినాన దేవుడు peut y Je! a Yo పంటే! 
ముగ్గురు వ్యక్తుల్ని పలకరించడు. వారిని Jajah JG గతం నాటు 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


(కారుణ్య దృష్టితో) చూడడు. వారిని 
శుభ్రపరచడు కూడా. పైగా వారికి బాధా 
కరమైన శిక్ష ఉంటుంది. 


దైవప్రవక్త (సల్లం) ఈ మాటలే మూడు 
సార్లు అన్నారు. అది విని అబూ జర్‌ 
(రజి), “అలాంటి వారు ఓటమిని చవి 
చూస్తారు. నాశనమయిపోతారు. దైవ 
ప్రవకా! అసలు ఎవరు వారు?” అని 
అడిగారు. దానికాయన “నడుంవస్తాన్ని 
మడమలకన్నా క్రిందికి వ్రేలాడదీసే 
వాడు, ఉపకారం చేసి దెప్పిపాడిచేవాడు, 
అబద్ధపు ప్రమాణాలు చేసి తన..సరు 
కును అమ్ముకునేవాడు”' అని అన్నారు. 

(ముస్లిం, 


975 


Gn 
Hei ld ue 4 
WEL GE; dL, మి! 
hy) లో pes స్ట లదు! భవ్య 


CS) pe ల 


(సహీహ్‌ ముస్తింలోని విశ్వాసాల ప్రకరణం) 


795. హజ్రత్‌ ఇబ్నె ఉమర్‌ (రజి) కథనం 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా 
తెలియజేశారు : ధోవతీని, చొక్కాను, 
తలపాగాను ఎక్కువగా ట్రేలాడదీసి 
ధరిస్తారు (ఇది మహాపాపం). కనుక 
అహంకారంతో విర్రవీగుతూ వస్త్రాన్ని 
వేలాడదీసి (ఈడుస్తూ) నడిచేవాడ్ని 
దేవుడు ప్రళయదినాన కన్నెత్తి కూడా 
చూడడు. (అబూదావూద్‌, నసాయి - 
ప్రామాణికమైన ఆధారాలతో) 


Ws) Rl రాం = ళం 

ఖో dey ల టా ve ps 

is పడు!) (రాజ Fn 

wld ey: 4! a hs ఎ పదు ts 
poe eh ply ssl yl ely) 


(నుననె అబూ దావూద్‌లోని వన్రధారణ (వకరణం, నుననె నసాయీలోని 


అలంకరణల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


లుంగీ, ధోవతీ, పైజామా, షరాయి లాంటి నడుం వస్త్రాలను గిలకల క్రిందికి 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 976 


ర కాల 


వేలాడదీయటం ఘోరపాపమైనట్లే అహంకారం కొద్ది అవసరానికి మించి పొడవైన చొక్కాలు. 


తలపాగాలు ధరించటం కూడా మహాపాపమేనని పె 


796. హజ్రత్‌ అబూ జురై జాబిర్‌ బిన్‌ 
సులైమ్‌ (రజి) కథనం : నేనొక వ్యక్తిని 
చూశాను. ప్రజలు ఆయన సలహాలను 
పాటిస్తున్నారు. ఆయన ఎది చెస్తే దాన్ని 
ఒప్పుకుంటున్నారు. నేను “ఆయన 
ఎవరు?” అని (ప్రజల్ని అడిగాను. 
“ఆయన దైవప్రవక్త” అని చెప్పారు 
ప్రజలు. 


నేనాయన దగ్గరికి వెళ్ళి, “దైవప్రవక్తా! 
అలైకన్సలాం'” అని రెండుసార్లు 
అన్నాను. దానికాయన (నా వైపు తిరిగి), 
“అలైకస్సలాం” అని అనకు. అలైక 
స్పలాం అనేది చనిపోయిన వారికి చేసే 
సలాం. దానికి బదులు 'అస్సలాము 
అలైక అని చెప్పు అన్నారు. తర్వాత నేను 
ఆయన్ని “మీరు దైవప్రవక్తా!?” అని 
అడిగాను. అందుకాయన “(అవును). 
నేను దేవుని ప్రవక్తను. నీకేదయినా ఆపద 
వచ్చినప్పుడు నువ్వాయన్ని (దేవుణ్ణి) 
మొరపెట్టుకుంటే ఆయన నీ ఆపదను 
దూరం చేస్తాడు. నువ్వు కరువు కాటకా 
లకు గురై ఆయన్ని ప్రార్థిస్తే ఆయన 
(ఆ దేవుడు) నీ కోసం భూమి నుండి 
పంటను పండిస్తాడు. నువ్వు ఎదయినా 
అడవిలోగాని, ఎడారిలోగాని ఉండి, నీ 
వాహనం తప్పిపోయినప్పుడు నువ్వా 
యన్ని సహాయమరిస్తే, ఆయన నీ 
వాహనాన్ని తిరిగి నీ దగ్గరకు చేరు స్తాడు” 
అని చెప్పారు. అప్పుడు నేనాయన్ని 


పై హదీసు ద్యారా బోధపడుతోంది. 


oy ges sl లాం V1 
మ చ 


జ్‌ 


‘JG <e Al తాం pols 
ర టం OY tals ప Gl! మ 
IG this య tas 15S 
పాయి! ls: .కక్ష్రన! ల 
ys Yr iJ - రడ = til Jewitt 

హా సయ! మమ పయ! మ 
లత మం (రయి! ‘J el 
dy Gh ౮0౮ fal Jus Click 
మ ss కం Wl ls gil ఏ 
Gols ముత తయా! 3 As 
వం Hs pes) lu 
HON a5 త్రయ కర ఫలం 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


“నాకు హితోపదేశం చేయండి” అని 
కోరాను. దానికాయన “ఎవరినీ తిట్ట 
మాకు అని చెప్పారు. అప్పట్నుంచి 
నను స్వేచ్భాపరుణ్ణిగాని, బానిసను 
గాని తిట్టలేదు. (ఆఖరికి) ఎ ఒంటెనీ, 
ఎ మేకనీ పల్లెత్తు మాట అనలేదు. 


దైవప్రవక్త (సల్లం) నాకు చేసిన రెండో 
ఉపదేశం ఇది : “ఏ మంచి పనినీ 
అల్పంగా భావించకు. నీ సోదరుణ్ణి నగు 
మోముతో పలకరించటం కూడా మంచి 
పనే. ఇంకా నీ ధోవతీ (షరాయి, 
పైజామా)ని నగం పిక్కల వరకు 
ఎత్తికట్టుకో. కుదరదనుకుంటే కనీసం 
మడమల వరకైనా తప్పకుండా ఎత్తి 
ఉంచాలి. జాగ్రత్త సుమా! ధోవతీని 
మడమ లకన్నా క్రిందికి వ్రేలాడదీయకు. 
ఎందుకంటే అది అహంకారానికి 
ఆనవాలు. దేవుడు అహంకారాన్ని 
యిష్టపడడు. ఎవరయినా నిన్ను తిట్టినా 
లేక తనకు తెలిసిన నీ లోపం గురించి 
దెప్పిపాడిచినా నువ్వు మాత్రం - అతని 
లోపం గురించి నీకు తెలిసివున్నా - 
అతన్ని దెప్పిపాడవకు. అతను తన 
పాపాన్ని తనే మోస్తాడు. (అబూదావూద్‌, 
తిర్మిజీ ఒహూసర్‌, నహీహ్‌) 


ర కారా 


ర Mel Eb id 
EO TO BO NE లే 
1 yj hs das yj 
diy is Bl ప్రా bys సా 
ర్‌ లట J! యా el; వ 
Jl టీ13 తుం యాతే! గ్రా 
లహ! బక అ! 68 త్రయ! ల 
మప! బా ట్‌ JY! dkepy పరు 
హి! రీ తత నత 
కా గా కా మ 
gly) ale త Jb య్యే cas సన 
db (గి seb ghedly ఏ! ఏ 
టో తానా చియా gl 


(సుననె అబూ దావూద్‌లోని సంస్కార ప్రకరణం, నుననె తిర్మిజీలోని ఇస్తీజాన్‌ 


అధ్యాయం / 
ముఖ్యాంశాలు 


ధోవతీ, లుంగీ, షరాయి, పైజామా మొదలగు వాటిని సగం పిక్కల వరకు ఎత్తి 
కట్టుకోవటం ఉత్తమం. ఈ విధమైన వస్త్రధారణలో వినమతా అణకువలు ఉట్టిపడతాయి. 


https://teluguislam.net 


- వాదీను కిరణాలు 


978 


alr, 


ఆప్త 


అలాగే గిలకలు బయటికి కనిపించేలా కట్టుకోవడంలోనూ తప్పులేదు. కాని గిలకల క్రిందికి 
వేలాడదీసి నడుంవస్తాన్ని నేలమీద ఈడుస్తూ నడవటం ఘోరమయిన పాపం. దానికి శిక్షగా 
ప్రజలు నరకాగ్నికి ఆహుతి అవుతారని హెచ్చరించటం జరిగింది. 


797. హజత్‌ అబూ హురైరా (రజి) 
కథనం : ఒక వ్యక్తి తన నడుంవస్తాన్ని 
(గిలకల క్రిందికి) వేలాడదీసి నమాజ్‌ 
చేస్తుండగా దైవప్రవక్త (సల్లం) అతన్ని 
చూసి, “వెళ్ళి, వుజూ చేసుకొని రా' అని 
అతన్ని ఆదేశించారు. అతనెళ్ళి వుజూ 
చేసుకొని వచ్చాడు. దైవప్రవక్త (సల్లం) 
మళ్ళీ అతన్ని “వెళ్ళి వుజూ చేసుకొని రా” 
అని ఆదేశించారు. 


అది చూసి ఇంకో వ్యక్తి, “దైవప్రవక్తా! 
మీరతన్ని వుజూ చేసుకోమని ఆదేశించి 
(కారణం తెలుపకుండా) మౌనం వహిస్తు 
న్నారేమిటి?” అని సందేహపడుతూ 
అడిగాడు. దానికాయన, “ఇందాక ఈ 
వ్యక్తి తన నడుంవస్రాన్ని (మడమల 
క్రిందికి) బ్రేలాడదీసి నమాజ్‌ చేస్తున్నాడు. 
ఆ విధంగా నడుంవస్తాన్ని వ్రేలాడదీసే 
వాని నమాజును దేవుడు ఆమోదిం 
చడు” అని చెప్పారు. 


Ml టు సని ల రాం - 4% 

రర ప్రయ ME Jo య త టూ 
ప os 34 dl ర్స J JU 
dash ‘JG se గో Me కరక 
a It మీ త dw GS 
tae దము బై ఆప్త dl ssl తు ౪ 
ఫర Je yay LE తీర wf 5౮6 
hy) Jet IDS EY dp 
lab i basse 


(అబూ దావూద్‌ దీనిని ప్రామాణికమైన ఆధారాలతో ముస్తిం షరతులననునరించి 


తన గ్రంథంలో పేర్కొన్నారు). 


(నుననె అబూ దావూద్‌లోని వస్త్రధారణ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


ఈ హదీసుని ఆధారంగా చేసుకొని కొంతమంది నడుంవస్తాన్ని గిలకలకన్నా క్రిందికి 
వ్రేలాడదీస్తే వుజూ భంగమవుతుందని వాదించారు. కాని ఈ వాదన సరయినది కాదు. షేఖ్‌ 
ఆల్‌ బానీ (రహ్మలై)గారు ఈ హదీసును ప్రామాణికమైనదిగా ఖరారు చేసినవారు అపోహకు 


https://teluguislam.net 


వ్యయ! 


లోనయ్యారని చెప్పారు. ఎందుకంటే ఈ హదీసుకు ముఖ్య ఆధారమయిన అబూ జాఫర్‌ 
మదనీ అనే ఉల్లేఖకుని గురించి పూర్తి వివరాలు లభ్యం కాలేదు. అంచేత ఈ హదీసు 
ప్రామాణికమైనది కాదు. షేఖ్‌ అల్‌ బానీ గారు ఈ హదీసుని *జయీఫ్‌ అబూ దావూద్‌' క్రింద 
పొందుపరచారు. 

ఏది ఎలా ఉన్నా నడుంవస్తాన్ని గిలకల కన్నా క్రిందికి వ్రేలాడదీసే విషయానికి 
సంబంధించినంత వరకు, ఇతర ప్రామాణిక హదీసుల్లో దీని గురించి తీవ్రంగా హెచ్చరించటం 
జరిగింది. ఇది నిషిద్ధమన్న విషయంలో ఎలాంటి సందేహానికీ తావులేదు. అంచేత 
నమాజులోగాని, బయటగాని ధోవతీ, పైజామా, షరాయి, లుంగీ మొదలగునవి గిలకల కన్నా 


వాదీను కిరణాలు 979 


క్రిందికి వ్రేలాడకుండా జాగ్రత్తపడాలి. 


798. హజ్రత్‌ ఖైస్‌ బిన్‌ బిష్‌ తగ్‌లిబి 
(రజి) కథనం : మా నాన్నగారు ఇలా 
తెలిపారు : ఆయన తరచూ అబూదర్గా 
(రజి)తోపాటు కూర్చొని మాట్లాడు 
తుండేవారు: 

“డెమాస్కస్‌లో సహా బిన్‌ హంజలియా 
అనబడే దైవప్రవక్త అనుచరుడు 
ఒకాయన ఉండేవారు. ఆయున 
ఎల్లప్పుడూ ఎకాంతాన్ని యిష్టపడేవారు. 
ఆయన ప్రజలతోపాటు కలిసి కూర్చో 
వటం చాలా అరుదు. పొద్దస్తమానం 
ఆయన ధ్యాసంతా నమాజ్‌ మీదే 
ఉండేది. నమాజ్‌ ముగిసిన తర్వాత 
ఇంటికి వెళ్ళేవరకు తస్పీహ్‌లు, తక్పీర్లు 
పలకటంలోనే నిమగ్నులై ఉండేవారు. 


ఒకసారి మేము అబూదర్గా (రజి) దగ్గర 
కూర్చొని ఉండగా ఆయన మా దగ్గ 
ర్నుంచి వెళుతున్నారు. అప్పుడు అబూ 
దర్గా (రజి) ఆయన్ని పిలిచి, “మాకేద 
యినా విషయం చెప్పండి. దానివల్ల 
మాకు ప్రయోజనం కలగాలి. అలాగే 


రవీ! రజ రాజే ౮9 ౪A 

gy tale ob yl J JG 
o 3 రడి తత 2౮6 _ బందే]! 
రా qe 4) JG మో గ! we) 
wh షు రయ ప్తి! 
ట్రా If పయ య! టి! గాటు 
క హత ఆ ఖే. 
| ఆం క yl deb 
‘JG. పకట Vil: జ వృష! 
పయ డర్‌ హూ స్తత! రృ మప 
Giri gi Ag oi ఆరు 
rE so | లలత క రు 
రీ గ్రహ ఎప ప్రో టు! స్వ క 
నరవ! లే Lit: లయ ప్రసా 


https://teluguislam .net 


వాదీను కిరణాలు 


మీకు నష్టం కూడా జరగకూడదు” అని 
కోరారు. అప్పుడాయన ఇలా చెప్పారు: 


“ఒకసారి దైవప్రవక్త (సల్లం) ఓ సైనిక 
పటాలాన్ని (జిహాద్‌ నిమిత్తం) పంపారు. 
ఆ సైనిక పటాలం తిరిగొచ్చిన తర్వాత 
వారిలోని ఒకడు దైవప్రవక్త (సల్లం) 
ఆసీనులై ఉన్న సమావేశంలోకి వచ్చి 
కూర్చున్నాడు. తర్వాత అతను తన 
ప్రక్కనున్న మనిషితో ముచ్చటిస్తూ, 
“మేము, మరియు శత్రువులు షరస్పరం 
తలపడినప్పుడు (జరిగిన భీకరపోరును) 
నువ్వు చూస్తే బాగుండేది! మాలోని 
ఒకడు ఒక శత్రువుని ఈటెతో కొడ్తూ, 
“అదుగో నా తడాఖా చూడు. నేను గిఫార్‌ 
తెగకు చెందిన కుగ్రోణ్డి' అన్నాడు. ఇలా 
అనటం గురించి మీ అభిప్రాయం 
ఎమిటి?” అని అడిగాడు. దానికావ్యక్తి 
“అతని పుణ్యం వృధా అవుతుందని నా 
అభిప్రాయం” అని సమాధానమిచ్చాడు. 
అది విని ఇంకో వ్యక్తి లేచి, “నా అభి 
ప్రాయం ప్రకారం అలా చేయటంలో 
తవ్వులేదు (ఎందుకంటే అతను 
అహంకారంతో అనలేదు. పైగా శత్రువుని 
భయపెట్టే ఉద్దేశ్యంతోనే అలా అని 
ఉంటాడు)” అని చెప్పుకొచ్చాడు. ఆ 
విధంగా వీరిద్దరి మధ్య మాటా మాటా 
పెరిగింది. ఇద్దరూ వాదులాడుకో 
సాగారు. వారి గొడవ విని దైవప్రవక్త 
బ్‌హానల్లాహ్‌! ఆ వ్యక్తికి 
పుణ్యం దొరికినా, అతణ్ణి ప్రశంసించినా 
జరిగే నష్టమేమీ లేదు” అని అన్నారు. 


wa శశ బల్లి 
(సల్లం) సు 


980 


GAN, 


WNC dE pF US Gy 
dw 14 బ్రమ Bel Ju HY] 
కా య Lt యు య 6 
య Y td రయ) ; 04 ప్ర 4 లం 
ప్‌ తరు! గ్ర ద్ర ము mE ల్‌! 
ర రకు hs Gs Fas య్య 
dys TI A Jy ప్రా తవ Ee 
రట షర! ఆ 0. 
గజం పడంవ 06. మకాం పన 


Ere EO Un Pen Pen ys 57 


https://teluguislam .net 


వాదీను కిరణాలు 


ఈ విషయం విని అబూ దర్గా (రజి) 
సంతోషించటం నేను చూశాను. ఆయన 
ఇబ్నె వాంజలియా వైవు తలెత్తి, 
“నిజంగానే మీరు దైవప్రవక్త (సల్లం) ఈ 
మాట చెబుతుండగా విన్నారా?” అని 
అడిగారు. ఇబ్నె హంజలియా “అవున' 
న్నారు. ఆయన మాటిమాటికీ అదే 
ప్రశ్నవేస్తూ పోయారు. ఆయన్ని చూస్తే 
(ఇబ్నె హంజలియా పట్ల తనకున్న 
ప్రేమను వ్యక్తపరచటానికి) ఆయన 
మోకాళ్ళ మీదే కూర్చుంటారేమోనని 
పించింది నాకు! 


మరో రోజు ఆయన (ఇబ్నె హంజలియా) 
మా దగ్గర్నుంచి వెళుతున్నారు. అబూదర్గా 
(రజి) ఆయనతో, “మాకు ఏదయినా 
విషయం తెలపండి. దానివల్ల మాకు 
వ్రయోజనం కలగాలి. అలాగని 
మీక్కూడా నష్టం జరగకూడదు” అన్నారు 
మళ్ళీ. దానికాయన, “(జిహాద్‌ కోసం 
ఉపయోగించే) గుర్రాలపై డబ్బు ఖర్చు 
పెట్టేవాడు తన చేతిని ముడుచుకో 
కుండా, ఎల్లప్పుడూ దానం చేయటం 
కోసం తెరిచిఉంచేవానితో సమానమని 
దైవప్రవక్త (సల్లం) మాతో చెప్పారు. అని 
అన్నారు. 

ఇంకో రోజు ఆయన మా దగ్గర్నుంచి 
వెళ్ళారు. అబూ దర్జా (రజి) ఆయనతో, 
“మాకో విషయం చెప్పండి. దానివల్ల 
మాకు ప్రయోజనం కలగాలి. అలాగని 
మీకూ నష్టం జరగకూడదు” అన్నారు. 


981 


ర కార 


వకవ! ర. దం :06 ప్రాయ సు 
సమం మ ధిర! Le Gi 
నహ ak 
JG ays CS ష్‌ జీవము! 
ప్‌ PMD pen) జక! hes Ju 
ట్‌ des ei Db 3 ! క్రయ! 
వ పప ళ్‌ , రడ — 
తా! 131 ఆః బి! టా! ఉమ్మా 
వరయ ssa gg ee 
పత సు CE i టవ! sh 


క్‌ తేడ స్త్ర &। Jy) చయ లేళ 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


అప్పుడాయన ఇలా చెప్పారు: ఒకసారి 
దైవప్రవక్త (సల్లం) ఖురైమ్‌ అసదీ (రజి) 
శిరోజాలు పొడుగ్గా, నడుంవస్తం గిలకల 
క్రిందికి వేలాడుతూ ఉండకపోతే, 
అతను చాలా మంచివాడు అనిపించు 
కుంటాడని అన్నారు. ఈ విషయం 
తనకు తెలియగానే ఖురైమ్‌ ఒక కత్తెర 
తీసుకొని, దాంతో పెరిగిపోయిన తన 
శిరోజాల్ని చెవులదాకా కత్తిరించు 
కున్నారు. అలాగే తన నడుంవస్రాన్ని 
కూడా సగం పిక్కల వరకు ఎత్తికట్టు 
కున్నారు. 

ఇబ్నె హంజలియా మరో రోజు మా 
సయిపతనుంలి వెళ్ళారు. అప్పుడు కూడా 
అబూదర్జా (రజి) ఆయనతో, “మాకే 
దయినా విషయం తెలపండి. దానివల్ల 
మాకు ప్రయోజనం కలగాలి. అలాగని 
మీకూ నష్టం జరగకూడదు” అని 
అన్నారు. ఆ సందర్భంగా ఆయన దైవ 
ప్రవక్త (సల్లం) తన అనుచరులకు ఈ 
విధంగా ప్రబోదిన్తుండగా తాను 
విన్నానని చెప్పారు: 

“మీరు మీ సోదరుల దగ్గరికి వెళ్ళ 
నున్నారు. కనుక మీరు మీ 
అంబారీలను, దుస్తుల్ని చక్కబెట్టుకోండి. 
మొహం మీద పుట్టుమచ్చలున్న వ్యక్తి 
ఎంతమంది గుంవులోనయినా 
అవలీలగా గుర్తుపట్టగలిగేవిధంగా, 
అందంగా ఉంటాడు. మీరూ ఆ 
విధంగా తయారుకావాలి. అప్రయత్నం 


982 


Selick, 


(మాట య! లాల 5556 
| న్స ఆ యుద lel; (వ్యు 
EY il ర్‌ ట్‌! తో uke న్‌ 
sl sly) Nr CEN) 
యుగ యడ హా తాత *| ‘ym 3k 


rea 


ph టీ యం యే పు త్స టో 


ఎ! 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


గాగానీ, బుద్ధిపూర్వకంగా గాని తమ 
శరీరాకృతిని వికారంగా మలచుకునే 
వారిని నిశ్చయంగా దేవుడు యిష్ట 
పడడు.” 


అబూదావూద్‌ ఈ హదీసును ప్రామాణిక 
మైన ఆధారాలతో ఉల్లేఖించారు. కాని 
దీని పరంపరలోని ఒకానొక ఉల్లేఖకుడు 
ఖైస్‌ బిన్‌ బిష్‌ విశ్వసనీయులా కారా 
అన్న విషయంలో భిన్నాభిప్రాయాలు 
వ్యక్తమయ్యాయి. అయితే ఇమామ్‌ 
ముస్లిం (రహ్మలై) ఈయన ఉల్లెఖించిన 
హదీసుని గ్రహించారన్న విషయం 
గమనార్హం. 


thn 12 
బ్వజయమ! రణం 


(సుననె అబూ దావూద్‌లోని వస్త్రధారణ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


1. 


యుద్ధంలో శత్రువుని భయపెట్టటానికి, అతన్ని మానసికంగా కృంగదీయటానికి మనిషి 
తన ధైర్యసాహసాల గురించి గొప్పలు చెప్పుకోవటం తప్పుకాదు. పైగా ఉద్దేశ్యం 
మంచిదవటం వల్ల అందుకు పరలోకంలో పుణ్యం కూడా లభిస్తుంది. ప్రపంచంలో 
ప్రజల నీరాజనాలు కూడా అందుతాయి. 

శిరోజాల పొడవును బట్టి వాటిని మూడు రకాలుగా విభజించవచ్చు. భుజాల వరకు 
పెరిగిన శిరోజాలను “జుమ్మా అని, చెవి తమ్మెలకు - భుజాలకు మధ్య వరకు పెరిగిన 
శిరోజాలను 'లిమ్మా' అని, చెవితమ్మెల దాకా పెరిగిన శిరోజాలను “వఫ్‌రా' అని అంటారు. 
దైవప్రవక్త శిరోజాలు లిమ్మా కంటే చిన్నవిగా వఫ్‌రా కంటే పొడవుగా ఉండేవి. మొత్తానికి 
దైవప్రవక్త శిరోజాలు కూడా పొడవుగా ఉండేవి కాని అవి జుమ్మా అంత పొడవుగా 
ఉండేవి కావు. పైగా అంత పొడవు శిరోజాలను ఆయన అసహ్యించుకునేవారు. 
ప్రయాణం నుంచి తిరిగిరాగానే ముందు శుభ్రంగా స్నానం చేసి మంచి బట్టలు తొడు 
కోవటం అభిలషణీయం. అంతేగాని ప్రయాణం నుంచి తిరిగొచ్చి అవే మురికి బట్టలతో, 
మాసిన శరీరంతో ఉండటం మంచిది కాదు. కొవాలని చేసినా, పొరపాటున చేసినా ఆ 
స్థితి అటు అల్లాహ్‌కూ అయిష్టకరం, ఇటు చూసేవారికీ అసహ్యకరం. 


ఒక వ్యక్తిని చక్కదిద్దే ఉద్దేశ్యంతో అతని పరోక్షంలో అతని బలహీనతలు వెలిబుచ్చటం 
తప్పు కాదు. దైవప్రవక్త (సల్లం) చేసింది అదే. అది చాడీ క్రిందికి రాదు. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


799. హజ్రత్‌ అబూ సయీద్‌ ఖుద్రీ 
(రజి) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) 
ఇలా తెలియజేశారు: ముస్లిం ధరించే 
అంగవస్తం సగం పిక్కల వరకు 
మాత్రమే ఉండాలి. పిక్కలకు-గిలకలకు 
మధ్య ఉన్నా ఫర్వా (లేక తప్పు) లేదు. 
కాని గిలకలకన్నా క్రిందికి వ్రేలాడే వస్త్రం 
అగ్నికి ఆహుతి అవుతుంది. ఎవరయితే 
అహంకారంతో విర్రవీగుతూ తన ధోవతీ 
(షరాయి, లుంగీ)ని ఈడుస్తూ నడు 
స్తాడో, అతని వైపు దేవుడు కన్నెత్తి కూడా 
చూడడు. (అబూ దావూద్‌ దీనిని 
ప్రామాణికమైన ఆధారాలతో ఉల్లేఖిం 
చారు) 


984 


Salk, 
కక తడ :0౮యాయోర్హాట 
వ త్రయ! యం యంపి! పక 
wr నయ! వక దం [మ 3. 
ర లవ! శ్ర ద్ర! ప్రయ! లత 
లేపు. ral he iis 

Fa TOD 


(సుననె అబూ దావూద్‌లోని వస్త్రధారణ ప్రకరణం) 


800. హజ్రత్‌ ఇబ్నె ఉమర్‌ (రజి) కథనం: 
ఒకసారి నేను దైవప్రవక్త (సల్లం) సమీపం 
నుండి వెళ్ళాను. ఆ సమయంలో నా 
నడుంవస్తం (గిలకలకన్నా) క్రిందికి 
వ్రేలాడుతూ ఉంది. అదిచూసి దైవప్రవక్త 
(సల్లం) “అబ్దుల్లాహ్‌! నీ నడుంవస్తాన్ని 
పైకిత్తుకో' అన్నారు. నేను దాన్ని 
పైకిత్తు కున్నాను. ఆయన ఇంకా 
"పైకెత్తమన్నారు. నేను ఇంకాస్త పెకెత్తుకొని 
కట్టుకున్నాను. ఇక అప్పట్నుంచి దాని 
విషయంలో నేను జాగ్రత్త వహించేవాణ్ణి. 
కొంతమంది ఇబ్నె ఉమర్‌ (రజి) గారిని 
అడిగారు, “నడుంవస్తం ఎక్కడి వరకు 
ఉండాలి?” అని. దానికాయన, “సగం 
పిక్కల వరకు ఉండవచ్చని” చెప్పారు. 
(ముస్లిం, 


ల్‌ త 5 
dl gs ee rl లాం - 


Ase 
GEA న. Lee 
[చమురు లట శయ! pl ఆ 
SE ‘JG ary (11 అ 
క క Urs మటు 
sb 0 al టి! pl pa స 

కయ గాలా 


(జ యట్లు 


(సహీహ్‌ ముస్తింలోని వస్త్రధారణ ప్రకరణం) 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


801. హజత్‌ ఇబ్నె ఉమర్‌ (రజి) గారే 
చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) 
ఇలా అన్నారు : అహంకారంతో విర్ర 
వీగుతూ తన నడుంవస్తాన్ని ఈడుస్తూ 
నడిచేవాని వైపు దేవుడు ప్రళయదినాన 
కన్నెత్తి కూడా చూడడు.” 


అది విని హజ్రత్‌ ఉమ్మె సలమా 
(రజి.అన్‌హా), “మరి స్రీలు తమ వస్తా 
లను ఎంతవరకు వదులుకోవచ్చు?” 
అని సందేహపడగా, దానికి దైవప్రవక్త 
(సల్లం), “నడిపిక్కల నుండి ఒక జానెడు 
క్రిందికి వదులుకోవచ్చు” అని అన్నారు. 
“స్తీలు అలా ధరిస్తే, వారి కాళ్ళు నగ్నంగా 
ఉంటాయి” అన్నారు ఉమ్మె సలమా 
(రజి.అన్‌హా). అప్పుడు దైవప్రవక్త (సల్లం) 
“అయితే ఒక మూరక్రిందికి వదులు 
కోవాలి. దానికి మించి వదులుకో 
కూడదు” అని అన్నారు. (అబూ దావూద్‌, 
తిర్మిజీ - హసన్‌, నహీవా) 


Galak, 
J id ey A 
న మ్ల వర్కు 
er యుకే ఏ SUG Ya 


౨ 


gens JG tgirls 
ల. పటము! దష! : ల. hs 


5315 | ఏర్ప ర్య స్తు యప్‌! 
శ్రా రాశా హాలో అత భయాని 


(సుననె అబూ దావూద్‌, నుననె తిర్మిజీలోని వన్తధారణ అధ్యాయాలు) 


ముఖ్యాంశాలు 


నడుంవస్తం నడిపిక్కల వరకు ఉండాలన్న నియమం కేవలం పురుషులకు మాత్రమే. 
ప్రీ పిక్కలు సతర్‌ (మర్మావయవాల) క్రిందికి వస్తాయి. వాటిని కప్పి ఉంచటం అవసరం. 
కనుక స్రీలు తమ అంగవస్తం దానికన్నా ఒక మూర క్రిందికి ఉండేవిధంగా కట్టుకోవాలి. 
పాదాలు సయితం మునిగిపోయేలా దుస్తులు ధరించినా ఫర్వాలేదు. 


https://teluguislam.net 


హదీను కిరణాలు 


120వ అధ్యాయం 


ణో తో ర్త స్ట్‌ 4 
Wop లాలు! శ త్రి! వ్ర 


986 


హయ రారు 


వందల! ధరం 11. 


అణకువకొద్దీ ఖరీదైన దుస్తుల్ని 
ధరించకుండా ఉండటం అభిలషణీయం 


802. హజత్‌ ముఆజ్‌ బిన్‌ అనస్‌ (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) 
ఇలా ప్రబోధించారు : ఖరీదైన దుస్తులు 
ధరించే స్తోమత ఉన్నప్పటికీ అల్లాహ్‌ 
ప్రసన్నత కోసం వాటిని ధరించకుండా 
ఉండేవాణ్డీ ప్రళయదినాన దేవుడు 
సృష్టిరాశులందరి ముందుకు పిలిచి 
విశ్వాసపు దుస్తుల్లో తనకిష్టమైన దుస్తుల్ని 
ఎంపిక చేసుకునె అధికారాన్ని ప్రసాది 
స్తాడు. (తిర్మిజీ - హానన్‌) 


దాస! లాట్‌ అఆ GGL 
“లప మవ వయ్య 
రాం ల్లో! ot 3s పేక ఎగ 1 
ల్‌ ప్రి ల కక్తశ ఏ2 రీ! ఊఊ 
ses als 55 మ్య less gach 
Fe GAS లర do వధ! ట్ర 
Gy i JE Gli IE 
యాతా 2b డన! ప్ప 


(సుననె తిర్మిజీలోని వ్రళయవర్ధన ప్రకరణం) 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 987 రో కాలూ 


ల hg OU CU MY 
స శక 6 $5 540 
Ses gga 3 
వస్తథారణలో మధ్యేమార్లాన్ని అవలంబించటం 
అభిలషణీయం, అనవసరంగా వ్యక్తిత్వ న్యూనతకు దారితీసే 
నీచమైన వస్తాల్ని ధరించటం అవాంభనీయం 


803. హజత్‌ అమ్‌ బిన్‌ షుఐబ్‌ తన 
తండ్రి నుండి, ఆయన తన తాతగారి టం పలా తై 
నుండి చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త “పగ కక. క reas 
(సలలుజతా ద్రవేషింభారు: దేవ్రదు. ఈ? UE: 
తన దాసులమీద తన అనుగ్రహల “ఈడూ లేక త్రమాదే! క్యు . ఆదం 
ప్రభావం కనబడాలని కోరుకుంటాడు. 

(తిర్మిజీ = వాన్‌) 


నే ఖు జీ 
నజ! ల తావత్‌ ys రిం MY 


(నుననె తిర్మిజీలోని సంస్కార అధ్యాయం, 


ముఖ్యాంశాలు 

దైవప్రసన్నతా దృష్టితో నిరాడంబరమైన వస్త్రాలు ధరించటం అభిలషణీయమైనట్లే, 
దేవుని వరాలను, అనుగ్రహాలను బహిర్గతం చేసే ఉద్దేశ్యంతో మంచి వస్త్రాలు ధరించటం, 
దానధర్మాలు చేయటంలో ఒకర్నొకరు మించిపోవటానికి ప్రయత్నించటం, అవసరార్భులను 


ఆదుకోవటం, బంధుమిత్రులతో ఉత్తమంగా వ్యవహరించటం కూడా అభిలషణీయమైన 
ఆచరణలే. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 988 ర కాలూ 


122వ మక 


Por sp Me mer 
యు అధ సము | ts 


పట్టువస్త్రాలు ధరించటం పురుషులకు నిషిద్ధం, వాటి మీద 
కూర్చోవటం, దిండుగా చేసుకోవటం కూడా నిషిద్ధం, 
అయితే పట్టు వస్త్రాలు ధరించటం స్రీలకు సమ్మతమే 


804. హజ్రత్‌ ఉమర్‌ బిన్‌ ఖత్తాబ్‌ (రజి) ఆయన! రో oe Je NE 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా శక. వ్‌! ర్చి రత వల టూ పే! ఢం 
ప్రబోధించారు : పట్టు వస్త్రాలు ధరించ ద్ర! ఆము ప్రత (మి! ఏయు స్త 
కండి. వాటిని ఇహలోకంలో ధరించిన టప త్త 
యా ప్రజ వజ! ఆమ్మ న 
వారు పరలోకంలో ధరించలేరు. 


(బుఖారీ - ముస్తిం) 


4 


(సహీహ్‌ బుఖారీ, సహీహ్‌ మున్లింలలోని వస్త్రధారణ ప్రకరణాలు) 


ముఖ్యాంశాలు 

పై హదీసులోని వారింపు ముస్లిం పురుషులకు మాత్రమే. స్రీలు పట్టువస్రాలు 
ధరించవచ్చు. పురుషులు పట్టువస్త్రాలు ధరించకూడదనటానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. 
పట్టువస్త్రాలు కేవలం అలంకారప్రాయమైనవి. అది స్త్రీల ప్రత్యేక లక్షణం. అదీగాక పట్టువస్రాలు 
పురుషుల్లో సహజంగా ఉండే ధైర్యం, సాహసం, మొరటుతనం లాంటి పురుషలక్షణాలను 
ప్రభావితం చేయటమే గాకుండా వారిలో సౌకుమార్యాన్ని పెంపొందింపజేస్తాయి. పట్టువస్రాలు 
ధరించేవారిలో సహజంగానే గర్వం పుడుతుంది. ఇస్తాం దాన్ని సుతరామూ సహించదు. 
పురుషులకు పట్టు వస్త్రాలు అనుమతించకపోవటానికి ఇంకో ముఖ్య కారణం ఏమిటంటే, ఈ 
వస్త్రధారణ ఇస్లాం ధర్మం మానవునిలో తీసుకురాదలచిన నిరాడంబరతకు విరుద్ధం. దైవప్రవక్త 
(సల్లం) ఇలా ప్రవచించారు : నిరాడంబరత ఇస్లాంలో అంతర్భాగం (ఇమామ్‌ అహ్మద్‌, ఇబ్నె 
మాజా, హాకిమ్‌ తదితరులు ఈ హదీసును వెలికితీశారు). పై కారణాల వల్ల పురుషులు 
పట్టువస్త్రాలు ధరించటానికి అనుమతించబడలేదు. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


805. హజ్రత్‌ ఉమర్‌ బిన్‌ ఖత్తాబ్‌ (రజి) 
గారే చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త 
(సల్లం) ఇలా ప్రబోధించారు: ఎలాంటి 
(ప్రతిఫల) భాగ్యానికి నోచుకోనివాడే 
పట్టువస్త్రాలు ధరిస్తాడు. 

(బుఖారీ - ముస్థిం, 
బుఖారీలోని వేరొక ఉల్లేఖనంలో “పర 


లోకంలో ఎలాంటి (ప్రతిఫల) భాగ్యానికి 
నోచుకోనివాడు” అని ఉంది. 


989 


Gals 
Ceres JL sy Ao 

౫p! రమ టీం :ర్పష పక త రెడు 
bly) ఆం ile Gi డు GIS Y 
కప్పల! సన త్రయ న ర వత్తులు 
దట తే వద్ద! ఎటు ప్రయ ను ఏతే 
డు 


(నహీహ్‌ బుఖారీ - నహీహ్‌ ముస్తింలలోని వస్రధారణల ప్రకరణం) 


806. హజ్రత్‌ అనస్‌ (రజి) కథనం 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రవచిం 
చారు : ఇహలోకంలో పట్టుబట్టలు 
ధరించినవాడు పరలోకంలో వాటిని 
ధరించలేడు. (బుఖారీ - ముస్థిం, 


807. హజత్‌ అలీ (రజి) కథనం : 
ఒకసారి దైవప్రవక్త (సల్లం) పట్టు 
(వస్త్రాన్ని) పట్టుకుంటుండగా నేను 
చూశాను. ఆయన దాన్ని కుడిచేతిలోకి 
తీసుకున్నారు. ఆ తర్వాత బంగారాన్ని 
ఎడమచేతిలోకి తీసుకొని ఇలా అన్నారు: 
ఈ రెండూ నా అనుచర సమాజంలోని 
పురుషులకొరకు నిషేధించబడినవి. 
(అబూదావూద్‌ దీనిని ప్రామాణికమైన 


ఆధారాలతో ఉల్లేఖించారు). 


లేత ఆంటే! జ ర అక్ర గ: 1 
we ASA 032 0 


హీహ్‌ ముస్తీంలలోని వస్రధారణ ప్రకరణం) 


మూ “షే! Geo ge oss MY 

has మ! కత I Els JG 
లో య ప mw ట్ర మయము 
Je ధీరూ ద్ర bf» ౮0౮ 1 Jus 


Salas: WT (0లో 


(నుననె అబూ దావూద్‌లోని వస్త్రధారణ ప్రకరణం) 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 990 GAIN, 


808. హజ్రత్‌ అబూ మూసా అష్‌అరీ A] ws gl లాం AA 
(రజి) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) :౮6 శ్లోక శ! రెడు లి! మశ! గ్రా 
ఇలా ధ్రబోధించారు : పట్టు వత్తాలు బట్‌ య అమర జమ తన గమ 
బంగారం నా అనుచర సమాజంలోని -., జ 

పురుషులకు ని] షధించబడ్డాయి. స్త్రీలకు ధ్ర! 3. recy se ‘ysl 
సమ్మతించబడ్డాయి. (తిర్మిజీ - హసన్‌, నా ‘JU, 
సహీహ్‌) 


(సుననె తిర్మిజీలోని వన్రధారణ ప్రకరణం) 


809. హజ్రత్‌ హుజైఫా (రజి) కథనం : ఉం 4! య [క oy ఎ గీకి 

తినకూడదనీ, పట్టువస్త్రాలు ధరించ కం 

కూడదనీ, వాటిమీద కూర్చోకూడదనీ క్‌ ర Ya Foss; రే! 

దైవప్రవక్త (సల్లం) మమ్మల్ని వారించారు... *- య రాతర య. జ! 
(బుఖారీ, తం! 


(సహీహ్‌ బుఖారీలోని వన్తధారణ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

పట్టు వస్త్రాల్లో అనేక రకాలున్నై. పల్చటి పట్టువస్రాల్ని “ఇస్తబ్రక్‌' అని అంటారు. ముతక 
పట్టువస్రాల్ని “దీబాజ్‌ అంటారు. అసలు పట్టు వస్రాలంటే సహజంగా పట్టుపురుగుల నుండి 
తయారుచేయబడినవే. కాని ఈ రోజుల్లో పట్టులాంటి వస్త్రాలు కూడా మార్కెట్‌లోకి వచ్చాయి. 
చూడటానికి అవి కూడా పట్టువస్రాల మాదిరిగానే కనిపిస్తాయి కాని వాస్తవానికి అవి పట్టువి 
అయివుండవు. అలాంటి కృత్రిమ వస్త్రాలు ధరించటం పురుషులకు నిషిద్ధం కాదు. కాని 
ఏదయినా ప్రాంతంలో ప్రత్యేకంగా స్రీలే అలాంటి బట్టలు ధరిస్తున్నట్టయితే ఆ ప్రాంతంలో 
పురుషులు కృత్రిమ వస్త్రాలు కూడా ధరించకుండా ఉండటం మంచిది. 

అదేవిధంగా పట్టువస్రాల మీద కూర్చోవద్దని కూడా దైవప్రవక్త (సల్లం) వారించారు. 
అంచేత పట్టువస్రాలను దుప్పట్లుగా వాడటం, పరుపులకు, దిండ్లకు ఉపయోగించటం కూడా 
ధర్మసమ్మతం కాదు. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 991 Galt, 
123వ అధ్యాయం 
ఈ వ్‌ త్ర ఫీ ళో 
మ ప రను జ! లవ టం రథం 1 


గజ్జి, దురద ఉన్నవారు పట్టు బట్టలు ధరించవచ్చు 


810. హజ్రత్‌ అనస్‌ (రజి) కథనం : :౮౮ట ౫! గ్రాం! పం AY: 
హజ్రత్‌ జుబైర్‌ (రజి) మరియు హజ్రత్‌ ౮ వత! రద ద 
అబ్బుర్రహ్మాన్‌ బిన్‌ జెఫ్‌ (రజి)లకు గజ్జి ఉట 4 సరు ఆక ఈం 
ఉండటం వల్ల దైవప్రవక్త (సల్లం) వారి ఇట రము దల మ సవం ఆ 
రువురికీ పట్టు బట్టలు ధరించటానికి ర. 
అనుమతినిచ్చారు. (బుఖారీ - ముస్తిం) 


(సహీహ్‌ బుఖారీ, నహీహ్‌ ముస్తీింలలోని వస్త్రధారణ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

అత్యవసర పరిస్థితుల్లో పట్టువస్త్రాలు ధరించేందుకు పురుషులకు కూడా అనుమతి 
ఉందని పై హదీసు ద్వారా బోధపడుతోంది. ఉదా : గజ్జి ఉన్నప్పుడు. అలాగే మరే రోగానికయినా 
అవసరమని భావిస్తే పట్టువస్త్రాలు ధరించవచ్చు. అదేవిధంగా విపరీతమైన ఎండకు, చలికి 
తట్టుకోవటానికి తమ దగ్గర పట్టువస్త్రాలు తప్ప మరేమీ లేనప్పుడు కూడా వాటిని 
ఉపయోగించుకోవచ్చు. 


https://teluguislam .net 


Ceti 17 
వాదీను కిరణాలు 992 రా వార్‌ 


ఎ ఏష y న! తో ఆటు! టి క్‌ 
వం! 13 స 


చిరుత తోలుమీద కూర్చోరాదు, దాన్ని వాహనంమీద 
ఆసనంగా కూడా ఉపయోగించరాదు 


811. హజ్రత్‌ ముఆవియా (రజి) కథనం 44! గు వ్యయం _ 411 
ప్రకారం దైవప్రవక్త (నల్హం) ఇలా కవ 1క మ వ! 052) J :00 
ప్రబోధించారు : మీ వాహన ఆసనాల 
మీద పట్టువస్త్రాలు, చిరుత తోళ్లు | 
ఉపయోగించకండి. (అబూ దావూద్‌, go 3k ets 
తదితరులు దీనిని ప్రామాణికమైన 

ఆధారాలతో ఉల్లేఖించారు). 


ssl yl ఫస్టు (రా దయా GUI ys 


(సుననె అబూ దావూద్‌లోని వస్త్రధారణ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

ఈ హదీసులో 'ఖజ్‌' అనే పదం వాడబడింది. ఖజ్‌ అంటే ఉన్ని మరియు పట్టు కలిపి 
తయారు చేయబడిన వస్రమని కొందరు పండితులు అంటున్నారు. ఇలా అనేవారు ఖజ్‌ అనే 
వస్తాన్ని వాడుకోవటం ధర్మసమ్మతమేనని చెబుతారు. వీరి అభిప్రాయం ప్రకారం ఆ కాలంలో 
ముస్లిమేతర శ్రీమంతులు, పరలోక విస్మయకారులు తమ దర్చాన్ని ప్రదర్శించటానికి అలాంటి 
వస్తాలే ధరించేవారు. అలాంటి సమయంలో ముస్లింలు వారిని అనుకరించకుండా ఉండాలన్నదే 
ఈ వారింపు ఉద్దేశ్యం. పై హదీసుని ఈ అర్థంలో తీసుకుంటే, ఖజ్‌ వస్త్రాలు ధరించటం 
అవాంఛనీయమైనవిగా మాత్రమే పరిగణించబడుతుంది. కాని ఒకవేళ ఖజ్‌ను అసలైన 
పట్టువస్తమనుకుంటే, అలాంటప్పుడు ఖజ్‌ వస్ర్తాలు ధరించటం నిషిద్ధంగా పరిగణించ 
బడుతుంది. చాలా మంది పండితులు ఖజ్‌ అంటే స్వచ్చమైన పట్టు అనే భావిస్తున్నారు. 

ఎది ఏమైనా పట్టుతో నేయబడిన జీను ఉపయోగించటం, పట్టు అంబారీల మీద 
కూర్చోవటం ధర్మసమ్మతం కాదని ఈ హదీసు ద్వారా బోధపడుతోంది. అదేవిధంగా చిరుతపులి 
తోలుతో చేయబడిన జాకెట్లు, ఇతర వస్త్రాలు ధరించటం కూడా ధర్మసమ్మతం కాదు. 


https://teluguislam .net 


లం ర ఈం కలీ (0 
వాదీను కిరణాలు 993 yeahs 


812. హజ్రత్‌ అబుల్‌ మలీహ్‌ తన తండ్రి ‘sl తో గ్ర! లో! 3 - A 

నుండి చేసిన కథనం : దైవప్రవక్త (సల్లం) పో, న కా Sl టట! రాం 
క్రూర మృగాల తోళ్ళను ఉపయోగించ. జ్ఞ ఎం సు టమ వ 
రాదని వారించారు. న్‌ go wut : bb 
(అబూ దావూద్‌, తిర్మిజీ, నసాయీలు ఎ ( వలే ర Gp : ghey 
దీనిని (ప్రామాణికమైన ఆధారాలతో gee 
ఉల్లేఖించారు). లో 


తిర్మిజీలోని వేరొక ఉల్లేఖనంలో, “క్రూర 
మృగాల తోళ్ళపై కూర్చోవద్దని వారిం 
చారు” అని ఉంది. 


ముఖ్యాంశాలు 

ఈ హదీసు భావం ఇంతకు ముందు వివరించబడిన హదీసు భావం కన్నా విస్తృతంగా 
ఉంది. ఇందులో అన్నిరకాల క్రూరమృగాల తోళ్ళ వాడకాన్ని, వాటితో ప్రయోజనం పొందటాన్ని 
నిషేధించటం జరిగింది. క్రూరమృగాల తోళ్ళను ఎంత పరిశుభం చేసినా వాటి వెండ్రుకలు 
అశుద్ధంగానే ఉంటాయనీ, అందుకే వాటి వాడకం నిషేధించబడిందనీ కొంతమంది పండితులు 
అభిప్రాయపడ్డారు. మరికొంతమంది ఈ నిషేధం వరిశుభం చేయబడని తోళ్ళకు 
సంబంధించినదని అన్నారు. ఇంకొంతమంది పండితులు ఈ హదీసు గురించి వ్యాఖ్యానిస్తూ, 
“గర్విష్టులు, అహంకారులు క్రూర మృగాల తోళ్ళతో చేయబడిన బట్టలు ధరిస్తారు. కనుక 
ముస్లింలను వారిని అనుకరించకుండా ఉంచాలన్నదే ఈ నిషేధం ఉద్దేశ్యం” అని 
అభిప్రాయపడ్డారు. 

ఈ సందర్భంగా అల్లామా షాకానీ (రహ్మలై) చెప్పిన మాటలు గమనార్హమైనవి. ఆయన 
ఇలా అన్నారు : 

“ఈ హదీసులోని వారింపు విస్తృతార్థంలో ఉంది. అంటే క్రూరమృగాల తోళ్ళు - అవి 
పరిశుభ్రం చేయబడినవయినా, చేయబడనివయినా వాటి వాడకం నిషిద్ధం. ఈ హదీసు 
“పరిశుభ్రం చేస్తే ఏ ఎ చర్మమయినా పరిశుభ్రమయిపోతుంది” అన్న హదీసు పరిధిలోకి రాదు. 
ఇందులోని నిషధాజ్ఞే ఓ ప్రత్యేకమైన ఆదేశం. కనుక క్రూరమృగాల చర్మాలు ఎట్టి 
పరిస్థితుల్గొనయినా అశుద్ధంగానే ఉంటాయి. వాటిని ఉపయోగించటం ధర్మసమ్మతం కాదు. 


https://teluguislam.net 


హదీను కిరణాలు 


125వ అధ్యాయం 


tes AW Nias Ue 


994 


రూ కే! లక్‌ ౮ 


Glatt, 


(ఎ 116 


కొత్త బట్టలు, కొత్త చెప్పులు మొదలగునవి 
తొడుక్కున్నప్పుడు ఏమని పలకాలి? 


813. హజత్‌ అబూ సయీద్‌ ఖుదీ 


(రజి) కథనం : దైవప్రవక్త (సల్లం) క్రొత్త 


బట్టలు ధరించినప్పుడు - తలపాగాగాని, 
చొక్కాగాని, దుప్పటిగాని - అది 
ఏదయినా సరే దాని పేరు తీసుకొని ఈ 
విధంగా ప్రార్థించేవారు : 
అల్లాహుమ్మ లకల్‌హమ్దు అంత 
కసౌతనీహి, అస్‌అలుక ఖైరహూ. వ ఖైర 
మా సునిఅ లహూ, వ అవూజు బిక మిన్‌ 
షర్రిీహీ వ షర్రి మా సునిఅ లహూ.” 


“దేవా! స్తోత్రాలన్నీ నీకే చెల్లుతాయి. నీవే 
నాకు ఈ వస్త్రాన్ని తొడిగించావు. నాకు 
దీని ప్రయోజనాన్ని, దేనికోసం ఇది 
తయారు చేయబడిందో దాని ప్రయోజ 
నాన్ని ప్రసాదించమని కోరుకుంటు 
న్నాను. ఇంకా దీని కీడు నుండి, దేని 
కోసం ఇది తయారుచేయబడిందో దాని 
కీడు నుండి నీ శరణు వేడుతున్నాను.” 

(అబూ దావూద్‌, తిర్మిజీ -హనన్‌) 


Gl! Wee ls - AY 
13] 36 dl O32 తత ౮6 ఊటీ! ys) 
J డుం _ dal vo bu యు! 
త [భు లేక్‌ షు ౩ as 
తం. ఆ న. ఆ! 
పటం తాం 
తానం వట yl tly .టు నూ 
“రూ i dU 


(నుననె అబూ దావూద్‌లోని వస్త్రధారణ ప్రకరణం, సుననె తిర్మిజీలోని వస్త్రధారణ 


అధ్యాయాలు) 


https://teluguislam.net 


హదీను కిరణాలు 995 ర కాలూ 
126వ అధ్యాయం 


చుం లము! Ce రిథం 11 
# త్‌ న్‌ క 2 న న్‌ గక 
లాలు! లీ 


దుస్తులు ధరించేటప్పుడు కుడివైపు నుండి ఆరంభించాలి 


ఈ అధ్యాయానికి సంబంధించిన అనేక రక్కి టృ యయ అటి! lia 
ప్రామాణికమైన హదీసుల్ని ఇంతకు క న. 
ముందే పేర్కొన్నాం. | 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 996 రా కారో 
tee: 3 ¢ వ ర! టయ 1 
టం yal er sl 
నాల్గవ ప్రకరణం 


నిద్రపోవటం, పడుకోవటం, కూర్చోవటం, 
సమావేశం, ఇతరులతోపాటు కలిసి కూర్చోవటం 


స్వప్నాలకు సంబంధించిన ఆదేశాలు 


127వ అధ్యాయం - న 
fr et ie ww 
py! మ ప్‌ ఢ EG \£V ._ శ 
నిద్రపోయేటప్పుడు చేయవలసిన ప్రార్థనలు Ps 


814. హజ్రత్‌ బరా ఇబ్నె ఆజిబ్‌ (రజి) je లా 1 హా -ME జ 

కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) పడక ఇళ్ల! రే తత 506 ఉట శ! శాం 

మీద మేను వాల్చినప్పుడు కుడివైపు లహ! తంట య య! sil 131 

తిరిగిపడుకొని ఈ విధంగా ప్రార్థించే . 

వ్‌ తగ బస్‌ దవ! మా ౮ ప 
య 4 

“అల్లాహుమ్మ అస్లమ్‌తు నఫ్‌సీ ఇలైక, ధో చప్ప l య తమా 

వ వబ్దహ్‌తు వజ్‌హీ ఇలైక, వ ఫవ్వజ్‌తు ౨ జో ul థ్‌ దట; షు 

అమీ ఇలైక, వ అల్‌జాతు జహ్‌రీ ఇలైక “1 3] త ge స ls న తప్ప 

రగ్‌బతన్‌ వ రహిమతన్‌ ఇలైక, లా 

మల్దఅ వలా మన్‌జా మిన్‌క ఇల్లా ఇలైక 

ఆమన్‌తు బికితాబికల్లజీ అన్‌జల్‌త వ 

నబియ్యికల్లజీ అర్‌సల్‌త.” 


(దేవా! నేను నా స్వయాన్ని నీకు సమ 
ర్పించుకుంటున్నాను. నా ముఖాన్ని నీ 
వైపుకు తిప్పుకున్నాను. నా వ్యవహా 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 997 GAN, 


రాలన్నీ నీకు అప్పగించాను. నిన్ను కోరు శ్ర! Cay RAE శీ! es & ar 
కుంటూ, నీ ఆగ్రహానికి భయపడుతూ క న్న జ్ర అ). i 
నీ శరణుజొచ్చాను. నీవు ఆశ్రయమిస్తే Ne 
తప్ప మరెక్కడా ఆశ్రయం లేదు. నీవు న వన; 
రక్షణ కల్పిస్తే తప్ప రక్షణ పొందటానికి 
మరో చోటులేదు. నేను నీవు అవత 
రింపజేసిన గ్రంథాన్ని విశ్వసించాను. నీవు 
పంపిన ప్రవక్తను నమ్మాను). 


(ఇమామ్‌ బుఖారీ (రహ్మలై) ఈ 
హదీసును ఈ వాక్యాలతో తన సహీహ్‌ 
గ్రంథంలోని సంస్కార ప్రకరణంలో 
పేర్కొన్నారు). 


(సహీహ్‌ బుఖారీలోని ప్రార్థనల (కరణం, 


ముఖ్యాంశాలు 


ప్రతి రోజు రాత్రి పడుకోబోయేముందు తమ విశ్వాసాన్ని తమ ఇస్తాం ధర్మాన్ని, తాము 
అల్లాహ్‌తో చేసిన వాగ్దానాన్ని గురించి ఆత్మపరిశీలన చేసుకుంటూ ఉండాలని ఈ హదీసులో 
బోధించబడింది. ప్రతి ముస్లిం ఈ విధంగా. రాత్రి పూట ఆత్మపరిశీలన చేసుకుంటూ ఉంటే 
పగటిపూట పనివేళల్లో కూడా అతనికి దైవాదేశాలు తప్పకుండా గుర్తుంటాయి. దీనిగురించి 
మరిన్ని వివరాల కొరకు 7వ అధ్యాయంలోని 80వ హదీసు చూడండి. 


815. హజ్రత్‌ బరా బిన్‌ ఆజిబ్‌ (రజి) లం dG JUL sy - Alo 
గారే చేసిన కథనం : దైవప్రవక్త (సల్లం) మహ ఒక 11 క్‌. 13 
నాకు ఇలా ఉపదేశించారు: స్‌ bs వ 20 పప) bs 
“నువ్వు పడకమీదకు వెళ్ళదలచుకున్న (క్యా స ల్‌ లహ! యు 
ప్పుడు నమాజ్‌ కోసం వుజూ చేసుకునే 

wt చ at J 
విధంగా వుజూ చేసుకో. ఆ తర్వాత కుడి ల ee 
వైపుకు తిరిగి పడుకొని ఈ విధంగా ల 
ప్రార్థించు... (ఇంతకు ముందు 
హదీసులో పేర్కొన్న ప్రార్థన). 


https://teluguislam.net 


వాదీను కిరణాలు ఇ 998 fein 


ఈ హదీసులో ఈ వాక్యం అదనంగా 
ఉంది: ఈ ప్రార్థనా వాక్యాలు నీ తుది 
పలుకులు కావాలి (అంటే. ఈ ప్రార్థన 
తరువాత నీ నోటి నుంచి ఎలాంటి 


ప్రాపంచిక విషయాలూ వెలువడరాదు). 
(బుఖారీ - ముస్తిం) 
(సహీహ్‌ బుఖారీలోని వుజూ ప్రకరణం, నహీహ్‌ ముస్లింలోని దైవధ్యాన ప్రకరణం) 


816. హజత్‌ ఆయిషా (రజి.అన్‌హా) 
కథనం : దైవప్రవక్త (సల్లం) రాత్రిపూట 
పదకొండు రకాతుల (తహజ్ఞూద్‌) నమాజ్‌ య య fa pr) $s 


చేసేవారు. ఉషోదయం కాగానే సంక్షి she pi db bp మ స్త యా! 
ప్తంగా రెండు రకాతుల నమాజ్‌ చేసే ఉం ర స టా ర్ట 
వారు. ఆ తర్వాత కుడి వైపుకు తిరిగి సజ. సుక రీక్కపి! ఏ ప య్‌ లప 
పడుకునేవారు. ఆఖరికి ముఅజ్జిన్‌ వచ్చి య 


వజ్‌ నమాజ్‌కు వేళ అయిందని 
ఆయనకు తెలియపరిచేవాడు. 
(బుఖారీ - ముస్థీం) 
(సహీహ్‌ బుఖారీలోని ప్రార్థనల ప్రకరణం, నహీవ్‌ మున్లింలోని ప్రయాణీకుల 
నమాజ్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

ఈ హదీసులో దైవప్రవక్త (సల్లం) రాత్రిపూట చేసే (ఖియాముల్లైల్‌ లేక తహజ్ఞూద్‌) 
నమాజు గురించి వివరించబడింది. విత్రతో కలిపి ఆ నమాజు మొత్తం పదకొండు రకాతులతో 
రూడి ఉండేదని ఆయనగారి సతీమణి హజత్‌ ఆయిషా (రజి.అన్‌హా) తెలిపారు. ఈ ఉల్లేఖనం 
సహీహ్‌ బుఖారీ గ్రంథంలో ఉంది. దాని ప్రకారం ఆయన రమజాన్‌ మాసంలోనయినా, ఇతర 
మాసాల్లోనయినా రాత్రిపూట చేసే నమాజు పదకొండు రకాతుల కంటే ఎక్కువ చేయలేదు. 
ఎనిమిది రకాతులు ఖియాముల్లెల్‌ (దీనినే రమజానేతర మాసాల్లో తరావీహ్‌ అంటారు) మరియు 
మూడు రకాతులు విత్‌, మొత్తం కలిపి పదకొండు రకాతులు. 


ఫజ్‌పూట రెండు రకాతుల సున్నత్‌ నమాజ్‌ చేసి కుడి ప్రక్కకు తిరిగి కాసేపు పడుకోవటం 
సున్నత్‌ అని కూడా పై హదీసు ద్వారా బోధపడుతోంది. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


817. హజ్రత్‌ హుజైఫా (రజి) కథనం : 
దైవప్రవక్త (సల్లం) రాత్రిపూట తన 
పడకమీదకు చేరుకున్నాక తన (కుడి) 
చెంపక్రింద చెయ్యి పెట్టుకొని, “అల్లా 
హుమ్మ బిస్మిక అమూతు వ అహియా” 
(దేవా! నేను నీ పేరుతోనే మరణిస్తు 
న్నాను. తిరిగి నీ పేరుతోనే బ్రతుకు 
తాను) అని ప్రార్థించేవారు. తర్వాత నిద్ర 
మేల్కొన్నప్పుడు, “అల్‌హమ్లు లిల్లా 
హిల్లజీ అహయానా బాదమా 
అమాతనా వ ఇలైహిన్నుషూర్‌' (స్తోత్రా 
లన్నీ అల్లాహ్‌కే శోభిస్తాయి. ఆయన 
మమ్మల్ని మరణింపజేసిన తర్వాత తిరిగి 
బ్రతికించాడు. ఏదో ఒకరోజు మేమంతా 
ఆయన వైపుకే మరలిపోవలసి ఉన్నది)” 
అని పలికేవారు. (బుఖారీ) 


999 


Sal, 
wo dl ys) this ges - AW 
i నయ ds 1] కక స్థం! os న“ 


రేస స అర మో ఏ ౬3 Ja 
15}3 Ul; 3 ద! Cee యా 


Wy Gel gill 4 ah రం his 
“తంలో! lo Gg dy; Cult 


(సహీహ్‌ బుఖారీలోని ప్రార్థనల ప్రకరణం) 


818. తన తండ్రి తనకు ఈ విధంగా 
చెప్పారని హజ్రత్‌ యయీష్‌ బిన్‌ తిఖ్‌ఫా 
గిఫారీ (రజి) తెలియజేశారు : నేనొకసారి 
మస్టిదిలో బోర్గ్లాపడుకొని ఉండగా 
ఎవరో తన కాలుతో నన్ను కదుపుతూ, 
“ఇలా పడుకుంటే దేవుడు ఆగ్రహిస్తాడు” 
అని అంటున్నారు. లేచి చూస్తే నా 
ప్రక్కన దైవప్రవక్త (సల్లం) ఉన్నారు. 
(అబూ దావూద్‌ దీనిని దృఢమైన 
ఆధారాలతో ఉల్లేఖించారు). 


అతు పం యా రాం - గీ (గ 

స్‌ో Jb :ల0౪ 4 dl ఆం రుడు! 
ఆరం ప్రమ! త iit లేద్య 
న రీ IW denies Foi 
Br (దప ‘JG cl 
ah ౨1౨ pe 8133 హో ఎ! ర 


న 


ణో 


9 కం . క్‌ 
త ma 


(సుననె అబూ దావూద్‌లోని నిద్ర ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


బోర్లా పడుకోవటం అత్యంత అసహ్యకరమైన చేష్ట. సభ్యత సంస్కారాలకు విరుద్ధం. 
అంతేకాదు, నైతికంగా, వైద్యపరంగా కూడా దానివల్ల ఎన్నో నష్టాలున్నాయి. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


819. హజ్రత్‌ అబూ హురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా 
ప్రబోధించారు : ఎవరయినా ఒకచోట 
కూర్చొని అక్కడ దేవుణ్ణి స్మరించకపోతే 
దేవుని తరఫునుండి ఆ చోటు అతని 
పాలిట తలవంపుగా పరిణమిస్తుంది. 
ఎవరయినా ఒకచోట పడుకొని అక్కడ 
దేవుణ్ణి స్మరించకపోతే దేవుని తరఫు 
నుండి ఆ చోటు అతని పాలిట తల 
వంపుగా పరిణమిస్తుంది. (అబూ 
దావూద్‌ దీనిని ప్రామాణికమైన ఆధారా 
లతో ఉల్లేఖించారు). 


1000 


Gait, 


టే! pes i gl ద్రం ఎ ANG 


re 9 
¢ 


యత a db Ed Jy) se ae 
SE ర Ju al ya oJ Tanks 
మయ మ! ట్ర స్త ఆట పప్పు 
he le EE a Jw ౫ ky 
op eh yl yl oly) Fo al 
Og oe dl ఓట! Ls BID 

హమీ! ర alll: ay 


(సుననె అబూ దావూద్‌లోని నంస్కార ప్రకరణం) 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 1001 Gah, 


128వ అధ్యాయం 


i s peg యా ల 
Kem Fe ir 


వెల్లకిలా పడుకోవటం, ఆచ్చాదనం తొలగిపోదన్న 
నమ్మకముంటే, ఒక కాలిమీద మరొక కాలు పెట్టుకొని 
పడుకోవటం 


820. తాను దైవప్రవక్త (సల్గం)ను యాట లా టీ! ds రా AT 
మప్టిద్‌లో ఒక కాలి మీద మరొక కాలు స్త చ! J sh య బటు శీ! ఖో 
ఎని వెల్లకిలా పడుకొని wah తమి] Lgl; (రాద! ధో a ue 
శానని హజ్రత్‌ అబ్బుల్లాహ బిన్‌ జై పీ 
య 0 als: | 
(రజి) తెలియజేశారు. పటు త ఎప 


(బుఖారీ - ముస్లిం) 
(సహీహ్‌ బుఖారీలోని మస్టీదుల ప్రకరణం, నహీహ్‌ మున్లింలోని వన్రధారణ 
ప్రకరణం, 


821. హజ్రత్‌ జాబిర్‌ బిన్‌ సమురా (రజి) ఏ *- 


కథనం : దైవప్రవక్త (సల్లం) ఫజ్ర్‌ నమాజ్‌ ors a 
౦ : దైవప్రవక్త (సల్లం) ఫ్ర BE 1౮6: es J 
ముగించుకున్నాక సూర్యుడు బాగా య జ సో 


త్‌ తి 
వెలుతురుతో ఉదయించేదాకా ఆ రాట కన్న లా 
చోట్లోనే బాసికపట్టు వేసుకొని కూర్చొనే ౨౨ జీ ఈం ( ల 1 
వారు. (అబూదావూద్‌ తదితరులు ఈ హం మ లభం 
. హదీసును దృఢమైన ఆధారాలతో వెలికి 

తీశారు), 

(సహీహ్‌ ముస్లింలోని నమాజ్‌ ప్రకరణం, సుననె అబూ దావూద్‌లోని సంస్కార 

(ప్రకరణం). 


https://teluguislam .net 


వాదీను కిరణాలు 


ముఖ్యాంశాలు 


1002 


ర కాలా 


బాసికపట్టు వేసుకొని కూర్చోవటం, ఫజ్ర్‌ నమాజ్‌ తర్వాత సూర్యోదయం వరకు 
మస్టిద్‌లోనే ఉండటం పుణ్యప్రదమని పై హదీసు ద్వారా బోధపడుతోంది. అంటే అలా చేయటం 


తప్పనిసరి కాదు, చేస్తే పుణ్యం లభిస్తుంది. 
822. హజ్రత్‌ ఇబ్నె ఉమర్‌ (రజి) కథనం: 
దైవప్రవక్త (సల్లం) కాబా గృహ ప్రాంగ 
ణంలో ఈ విధంగా చేతులు కట్టుకొని 
ఇహ్విబా పద్ధతిలో కూర్చొని ఉండగా 
నేను చూశాను. 

ఇబ్నె ఉమర్‌ (రజి) ఇహ్హిబా పద్ధతి ఎలా 
ఉంటుందో చూపించారు. అది 
ఖుర్‌ఫుసా పద్ధతిలాగుంది. (బుఖారీ) 


Wl సంతం ee రాలీ రాం = AYY 
aon ఫ్లో ఎ! కూ “sb ‘JU ys 
sk ము [యు టయ (యాతి వమ! 


తంతే! oly, త ll 323 Me | 


(సహీవా బుఖారీలోని ఇస్తీజాన్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


పిరుదుల ఆధారంగా కూర్చొని తొడల్ని నిలబెట్టి చేతులు కాళ్ళకు చుట్టుకోవటాన్ని 


ఇహ్లిబా లేక ఖుర్‌పుసా పద్ధతి అని అంటారు. 


823. హజ్రత్‌ ఖైలా బిన్తె మఖ్‌రమా 
_(రజి.అన్‌హా) కథనం: నేనొకసారి దైవ 
ప్రవక్త (సల్లం)ను ఖుర్‌పుసా పద్ధతిలో 
ఒదిగికూర్చొని ఉండగా చూశాను. 
ఆయన అణకువను చూసి నేను ఆ 
సమయంలో భయంతో వణికి 
పోయాను. (అబూ దావూద్‌, తిర్మిజీ) 


క ww 


హహ్‌ ఈ ట్‌ ప్రల AY 
ఫు క Els 66 Ue తీ! టై 
వత! Io Eh దు Glas hb 
fie we +e oe em 
A ప్ర Sie] lll యప! 


gly cyl pl 60 


(నుననె అబూ దావూద్‌లోని సంస్కార ప్రకరణం) 


824. హజ్రత్‌ షరీద్‌ బిన్‌ సులైద్‌ (రజి) 
కథనం : ఒకసారి దైవప్రవక్త (సల్లం) నా 
సమీపం నుంచి వెళ్ళారు. ఆ సమ 
యంలో నేను ఈ విధంగా అనగా 


HE ద్రాం Rll ge - AYE 

సక తరం ఇ 5 db he dls) 
Gh ang య dda le ul; 
వ! se దక; Gb ws తా! 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 1003 రు కాలా 


ఎడమచేతిని వీపు వెనకాల పెట్టుకొని య మప పపము 0 లాగ 
బొటనవేలి క్రింది భాగం ఆధారంగా ఇ iets { ue 
= గబ్బు (ల ఎ | ol (19 ణీ 

RSE gests 
దైవప్రవక్త (సల్లం) ఆ పద్ధతిలో కూర్చో 

వటం చూసి, “దైవాగ్రహానికి గురయిన 

వారి మాదిరిగా కూర్చుంటున్నావా? 

అని నన్ను మందలించారు. (అబూ 

దావూద్‌ దీనిని దృఢమైన ఆధారాలతో 

ఉల్లేఖించారు). 


(సుననె అబూ దావూద్‌లోని నంస్కార ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

దైవాగ్రహానికి గురయినవారంటే యూదులు, క్రైస్తవులు అని అర్థం. కూర్చునే ప్రత్యేక 
పద్ధతుల్లో వారిని అనుకరించకూడదని ఈ హదీసు ఉద్దేశ్యం. ప్రతిజాతికీ తన అస్తిత్వాన్ని 
కాపాడుకోవటానికి, తమ ఆత్మగౌరవాన్ని రక్షించుకోవటానికి అన్య జాతులను అనుకరించకుండా 
ఉండటం చాలా అవసరం. అందుకనే ముస్లింలు దైనందిన అలవాట్లు, వేషభూషణ మొదలగు 
విషయాల్లో వీలైనంతవరకు అవిశ్వాసుల్ని వ్యతిరేకించాలని ఈ హదీసు మనకు తెలియజేస్తోంది. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 1004 ర కాలూ 


129వ అధ్యాయం 
తస లాయి! ఆం LU 1% 
సమావేశ నియమాలు 


825. హజ్రత్‌ ఇబ్నె ఉమర్‌ (రజి) కథనం 4! తాలు హైమ ఆః తా - గక 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రబో 3 Md వలేట!్‌ ergs 
ధించారు : మీలో ఎవరూ (సమా re Ge 
కూర్చోరాదు. అంతగా అవసరమయితే bs ప Fd is 15} సి a ర్‌, 
ఇతరులకు కూడా చోటు దొరికేలా, “ 

ప wp ls స: ఓ vl సే 
సర్దుకొని కూర్చోండని చెప్పండి. 


ఇబ్నె ఉమర్‌ (రజి)ని చూసి సమా 
వేశంలో ఎవరయినా ఆయనకు చోటు 
కల్పించటానికి లేచి నించుంటే, ఆయన 
ఆ చోట్లో కూర్చునేవారు కారు. 
(బుఖారీ - ముస్లిం, 


(నహీవా బుఖారీలోని ఇస్తీజాన్‌ ప్రకరణం, సహీహ్‌ ముస్తింలోని నలాం ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

సభలు, సమావేశాలు జరిగినప్పుడు ఒక వ్యక్తి ముందుగా వచ్చి ఒకచోట కూర్చుంటే 
ఆ తర్వాత వచ్చినవారు అతడ్ని లేపి ఆ చోట్లో కూర్చోవటం సమ్మతం కాదని ఈ హదీసు 
ద్వారా తెలుస్తోంది. అదేవిధంగా ఎవరయినా తమ సరుకు అమ్ముకోవటానికి లేక మరేదయినా 
పనిచేయటానికి బజారులు, సంతలు తదితర ప్రదేశాలకు ముందుగా వెళ్ళి ఒక చోటును 
నిర్ణయించుకుంటే, ఆ చోట్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకోవటానికి వారే ఎక్కువ 
అర్హులుగా పరిగణించబడతారు. ఇతరులెవరయినా వచ్చి ఆ చోట్లో కూర్చోవటానికి ప్రయత్నిస్తే 
మొదటగా వచ్చినవారికి వారిని ఆపే హక్కు ఉంటుంది. అయితే ప్రభుత్వ స్థలాల 
దురాక్రమణను నియంత్రించే విషయంలో ప్రభుత్వ యంత్రాంగానికి పూర్తి అధికారం ఉంటుంది. 


826. హజ్రత్‌ అబూ హురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా 
ప్రబోధించారు : ఎవరయినా ఒకచోట 


ఉర స్మి ఆ! రాం ATT 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


కూర్చొని లేస్తే, తిరిగొచ్చిన తర్వాత ఆ 


1005 


GAN, 


ధం 1318 నలం శక &| da Sl ఉహ 


చోట్లా కూర్చొవటానికి అందరికన్నా స (ఎ! అజం అరే రా ము! 


అతనే ఎక్కువ అర్హుడు. (ముస్లిం) 


శక్‌ గ. 


(నహీహ్‌ ముస్తీంలోని సలాం ప్రకరణం) 


827. హజ్రత్‌ జాబిర్‌ బిన్‌ సమురా (రజి) 
కథనం : మేము దైవప్రవక్త (సల్లం) 
దగ్గరికి వెళ్ళినప్పుడు మాలో ప్రతి ఒక్కడు 
(సమావేశంలో) ఎక్కడివరకు వెళ్ళ 
గలుగుతాడో (ఎక్కడ స్థలం దొరుకు 
తుందో) అక్కడే కూర్చునేవాడు. (అబూ 
దాహూద్‌, తిర్మిజీ - హసన్‌) 


పయ త్రం లాటిన్‌ తాం MY 
న JU Lage dls) 


oly) ec ee Ce te మ్ల క! 
goede: Lysis pe 


(సుననె అబూ దావూద్‌లోని సంస్కార ప్రకరణం, నుననె తిర్మిజీలోని ఇస్తీజాన్‌ 


అధ్యాయాలు, 
828. హజ్రత్‌ అబూ అబ్దుల్లాహ్‌ సల్మాన్‌ 
ఫార్సీ (రజి) కథనం ప్రకారం దైవప్రవక్త 
(సల్లం) ఇలా ప్రబోధించారు : ఏ వ్యక్తి 
అయినా జుమా రోజు గుసుల్‌ (స్నానం) 
చేసి, వీలైనంత వరకు శుచీశుభ్రతలు 
పాటించి, ఇంట్లో ఉన్న నూనె రాసుకొని 
లేక పరిమళం పూసుకొని, ఆ తర్వాత 
(జుమా ఆరాధన కోసం) ఇంట్‌ నుండి 
వెళ్ళి (మస్టిద్‌లోకి ప్రవేశించిన తర్వాత) 
అక్కడ ఎ ఇద్దరి మధ్యలోనూ జొర 
బడకుండా, తనకోసం రాసిపెట్టబడిన 
నమాజ్‌ చేసి, ఇమామ్‌ ఖుత్సా (ఉప 
న్యాసం) ఇచ్చినప్పుడు మౌనం వహిస్తే, 
ఆ జుమా నుండి మరో జుమా వరకు 
అతని వల్ల జరిగే (చిన్న చిన్న) పాపాలన్నీ 
క్రమించబడతాయి. (బుఖారీ) 


(సహీహ్‌ బుఖారీలోని జుమా ప్రకరణం) 


త్రయము త! he gl రాం - AYA 

JU ids ae టీ! so) goal 
ప్రయ 5 పూస కక రం 
yh హం at స పడ్‌! 
eS తలారా Gs నే టన్‌ ప హయ 


వ 4 


eT టే వరస బ్రోవ 


J RTE: డత లే యర 
DF మ ఫల క్‌ నేం 
తం! 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 1006 ర శారా 


ముఖ్యాంశాలు 


పై హదీసు ద్వారా బోధపడే ముఖ్య విషయాలు ఇవి : 

జుమా రోజు చేసే తలంటు స్నానానికి ఎంతో విశిష్టత ఉంది. అందుకే కొంతమంది 
పండితులు దానిని “ముస్తహబ్‌' (అభిలషణీయమైనది)గా భావిస్తే, మరికొంతమంది 
దాన్ని “వాజిబ్‌' (తప్పనిసరి)గా తలపోశారు. 

ఈ తలంటు పోసుకునే సమయం జుమా రోజు ఉషోదయం నుండి సూర్యుడు నడినెత్తి 
నుండి వాలేవరకు ఉంటుంది. అంటే జుమా నమాజుకు ముందు ఎప్పుడైనా గుసుల్‌ 
(స్నానం) చేయవచ్చు. 

జుమా రోజు సువానన గల నూనెలు, అత్తరు లాంటి నుగంధ (ద్రవ్యాలు 
ఉపయోగించటం అభిలషణీయం. 

మస్టిద్‌లో ఎక్కడ చోటు దొరికితే అక్కడ కూర్చోవాలి. అంతేగాని ప్రజల భుజాల మీద 
నుంచి గెంతుతూ ముందుకు వెళ్ళకూడదు. జనం మధ్యలో జొరబడి కూర్చోరాదు. 
జుమా రోజు మసిద్‌లోకి ప్రవేశించిన తర్వాత అన్నిటికన్నా ముందు రెండు రకాతుల 
నమాజ్‌ చేయాలి. ఆఖరికి ఖతీబ్‌ ఖుత్సా (ఉపన్యాసం) ఇస్తున్నప్పుడయినా సంక్షిప్తంగా 
రెండు రకాతుల నమాజ్‌ చేసుకున్న తర్వాతే కూర్చోవాలి. 

పై నియమాలన్నీ పాటించి జుమా నమాజ్‌ చేస్తే ఆ జుమా నుండి మరో జుమా వరకు 


మనిషి వల్ల జరిగే చిన్న చిన్న పాపాలన్నీ మన్నించబడతాయి. 


829. హజ్రత్‌ అ(మ్ర్‌ బిన్‌ షుఐబ్‌ తన 
తండ్రి నుండి ఆయన తన తాతగారి 
నుండి చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త 
(సల్లం) ఇలా ప్రబోధించారు : కలిసి 
కూర్చున్న ఇద్దరు వ్యక్తులను వారి 
అనుమతి లేకుండా విడదీయటం ఏ 
మనిషికీ సమ్మతం కాదు. (అబూ 
దావూద్‌, తిర్మిజీ - హసన్‌) 


అబూ దావూద్‌లోని వేరొక ఉల్లేఖనంలో, 
“ఇద్దరు వ్యక్తుల మధ్య వారి అనుమతి 
లేకుండా కూర్చోకూడదు” అని ఉంది. 


వ బీ 


త కహ తారస లం - లీక 
ed Me 
లి! J=3 ర్ల లేం శక్‌ 10.3 
sl 30౮0 కయప స్త గ్రామీ! వ తాపీ 
రూ By Jy gel, yl 
రక్త ol ib టీ పు లం 
Magy Mf ols 


(నుననె అబూ దావూద్‌, నుననె తిర్మిజీలలోని సంస్కార ప్రకరణాలు) 


https://teluguislam .net 


వాదీను కిరణాలు 1007 


830. హజ్రత్‌ హుజైఫా బిన్‌ యమాన్‌ 
(రజి) కథనం ప్రకారం వలయాకాలంలో 
ఉండే సమావేశం మధ్యలో కూర్చొనే 
వాణ్ణి దైవప్రవక్త (సల్లం) శపించారు. 
(అబూ దావూద్‌ దీనిని ప్రామాణికమైన 
ఆధారాలతో ఉల్లేఖించారు) 


తిర్మిజీ అబూ మిజ్‌లజ్‌ నుండి చేసిన 
కథనం ఇలా ఉంది : వలయాకారంలో 
ఉన్న సమావేశం మధ్యలో కూర్చొని 


GEN, 
రయి! పం సప్త ey AY 
ప్ర ప్త! రం రూ తి 
sk Sb yl el). MIE 
ర్‌! Jie ఆలే తో GD 6. రూ 


aa Ww 3 


ము లయ మ టు పము 
షప సేం శకము చమ త్రము ఇర కమ్‌ 
చ” పజ్టియేనా gio, JG మమ! 


. రూ 


ఉన్న ఒక వ్యక్తిని చూసి హుజైఫా (రజి) 
ఇలా అన్నారు: 


“వలయాకారంలో ఉండే సమావేశం 
మధ్యలో కూర్చునేవాడు ముహమ్మద్‌ 
(సల్లం) నోట శాపగ్రస్తుడవుతాడు లేదా 
దేవుడు అతడ్ని ముహమ్మద్‌ (సల్లం) 
నోట శపిస్తాడు.” (తిర్మిజీ - హసన్‌, 


(సుననె అబూ దావూద్‌లోని నంస్కార ప్రకరణం, నుననె తిర్మిజీలలోని నంస్కార 
అధ్యాయాలు) 


ముఖ్యాంశాలు 

సమావేశంలో కూర్చొని ఉన్న జనం మధ్య జొరబడకూడదనే ఈ హదీసు భావం కూడాను. 
అలా చేయటం సభ్యత అనిపించుకోదు. పైగా సభా నియమాలను ఉల్లంఘించినట్లవుతుంది. 

ఈ సందర్భంగా గమనార్హమైన విషయం ఏమిటంటే ఈ హదీసుని వివరించిన 
ఉల్లేఖకుల పరంపరలో ఒకచోట లింకు తెగి వుందని షేఖ్‌ అల్‌బానీ (రహ్మలై) అన్నారు. 
ఎందుకంటే అబూ మిజ్‌లజ్‌ (ఈయన అసలు పేరు లాహిఖ్‌ బిన్‌ హుమైద్‌) హజ్రత్‌ హుజైఫా 
(రజి) నుండి ఈ హదీను వినలేదని చారిత్రక ఆధారాల ద్వారా నిరూపితమయింది. అయినప్పటికీ 
ఇందులోని భావాన్ని ప్రామాణికమైన హదీసులు బలపరుస్తున్నాయి. 


https://teluguislam.net 


హదీను కిరణాలు 1008 రా కాల 


831. దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా జ్ర్రషి। dae ఆ శ అట 
ప్రవచిస్తుండగా తాను విన్నానని హజ్రత్‌ ఇ 
అబూ సయీద్‌ ఖుద్రీ (రజి) తెలియ | Sel యం re 
జేశారు : విశాలంగా ఉండే సమావేశాలే ౫ 4 శాల రహ ల 
అత్యుత్తమ సమావేశాలు. - డ్రంపానీ! మాడం డైట ఏటాట్లం!ఏ 


sik ఉ[ శ్‌ 8 ఇ న . 
WE dl Jy es ‘Jb dl 5 


(అబూ దావూద్‌ దీనిని దృఢమైన ఆధారా 
లతో, బుఖారీ నియమాలననుసరించి 
ఉల్లేఖించారు) 


(నుననె అబూ దావూద్‌లోని నంస్కార (ప్రకరణం, 


ముఖ్యాంశాలు 

సమావేశం జరిగే స్థలం గనక ఇరుకుగా ఉంటే ఆ సమావేశానికి హాజరయ్యే జనం 
నానా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. అదే సమావేశపు స్థలం విశాలంగా ఉంటే జనం 
ప్రశాంతంగా కూర్చొని అక్కడ బోధింపబడే విషయాలు వింటారు. బయటినుంచి వచ్చేవారికి 
కూడా కూర్చోవటానికి తగినంత చోటు లభిస్తుంది. అన్నిటినీ మించి సభకు అంతరాయం 
కలగకుండా ఉంటుంది. 
ై 12 pals a _ ఉల ప gh oe ATT 

౦ ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా 5-4, 35 3? . 

ప్రబోధించారు : ఎవరయినా ఒక లా తో? కేక! 30 06 106 46 
సమావేశంలో కూర్చొని ఎన్నో వ్యర్థమైన ౨ లన లనే ఎవ ట్‌ లహ తో 
మాటలు మాట్లాడి, తిరిగి ఆ సమావేశం. సము! తయ వము is ప ' fr 
నుండి లేచేముందు, “సుబ్‌హానకల్లా ల! yy Pa) yol OM అలీ 


వరమున అటా లప్‌ సాల అంక. Meee FS 
ఇలాహ ఇల్లా అన్‌త, అస్తగ్‌ఫిరుక వ sl ల న (య. 
అతూబు ఇలైక్‌ (దేవా! నీవు నీ స్తోత్ర “ళ్‌ క 0 ls 
సమేతంగా డపరిశుద్దుడవు. నీవు తప్ప “రహా దానా డా 
వేరొక ఆరాధ్యదేవుడు లేడని నేను 
సాక్ష్యమిస్తున్నాను. నేను నిన్ను క్షమాభిక్ష 
పెట్టమని వేడుకుంటున్నాను. నా వల్ల 
జరిగిన పాపాలపై పశ్చాత్తాపపడుతూ నీ 
వైపుకు మరలుతున్నాను)” అని అంటే 


https://teluguislam .net 


వాదీను కిరణాలు 


ఆ సమావేశంలో అతని వల్ల జరిగిన 
పాపాలన్నీ మన్నించబడతాయి. 
(తిర్మిజీ - హనన్‌, నహీవ్‌) 


1009 


(నుననె తిర్మిజీలోని ప్రార్థనల ప్రకరణం) 


833. హజ్రత్‌ అబూ బర్జా (రజి) కథనం: 
దైవప్రవక్త (సల్లం) ఎదయినా సమావేశం 
నుండి లేవదలచుకున్నప్పుడు చివర్లో ఈ 
విధంగా ప్రార్థించేవారు: 


“దేవా! నీవు నీ స్తోత్రసమేతంగా పరిశుద్య 
డవు. నీవు తప్ప వేరొక ఆరాధ్యదేవుడు 
లేడని నేను సాక్ష్యమిస్తున్నాను. క్షమాభిక్ష 
పెట్టమని నిన్ను వేడుకుంటున్నాను. నా 
వల్ల జరిగిన పాపాలపై పశ్చాత్తాప 
పడుతూ నీ వైపుకు మరలుతున్నాను.” 
ఒకసారి ఓ వ్యక్తి దైవప్రవక్త (సల్లం) ఈ 
ప్రార్థనా వాక్యాలు పఠిస్తుండగా విని, 
“దైవప్రవక్తా! మీరు ఇవ్వాళ మునుపు 
ఎన్నడూ పఠించని వాక్యాలు పఠించా 
రేమిటి?” అని అడిగాడు. అందు 
కాయన “ఈ వాక్యాలు సమావేశంలో 
జరిగే తప్పులకు పరిహారమవుతాయి” 
అని చెప్పారు. 


(అబూ దావూద్‌, ముస్తద్రక్‌ హాకిమ్‌ - 
హాకిమ్‌ దీని పరంపరను దృఢమైనదిగా 
ఖరారు చేశారు). 


వ్‌! ధూం ery ళా! లాం - గిలి 
స dy మ hl J OS id as 
మయి లని! హై ఒక్‌ తత ls} 
el Jyay y తష! ఏయు (టు! 
రీలు లయ ఉట దృ పమ! 
౨౪6 క లీడు య 14 రం 
ప పేడ య 506 సమా టు ప్పట్‌ 
ly9 .53lo yl ly) Cdn gb 
ల bl ట్‌ వం «| (5! 
గజా db (టూ dl ps) ib ప 

31 


(సుననె అబూ దావూద్‌లోని సంస్కార ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


దైవప్రవక్త (సల్లం) నోటి నుండి వ్యర్థమైన మాటలు ఎన్నడూ వెలువడలేదు. 
అయినప్పటికీ ఆయన సమావేశం పూర్తి కాగానే పశ్చాత్తాపంతో కూడిన వేడుకోలు వచనాలు 
పఠించేవారు. దైవాన్ని స్తుతించటానికి, ఆయన పవిత్రతను, బెన్నత్యాన్ని కొనియాడటానికి, 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


1010 


రా కాలా. 


ముఖ్యంగా తన అనుచర సమాజానికి బోధించే ఉద్దేశ్యంతోనే ఆయన అలా చేసేవారు. కనుక 
మనం ఆయన సంప్రదాయాన్ని తప్పకుండా పాటించాలి. 


834. హజ్రత్‌ ఇబ్నె ఉమర్‌ (రజి) 
కథనం: దైవప్రవక్త (సల్లం) ఎదయినా 
సమావేశం ముగిసిన తర్వాత ఈ 
విధంగా ప్రార్థించకుండా లేచి వెళ్ళిపోవ 
టమనేది బహు అరుదు. 


“దేవా! పాపాలకు ఒడిగట్టకుండా 
మమ్మల్ని అడ్డుకునేటంతటి పాపభీతిని 
మాకు ప్రసాదించు. మమ్మల్ని నీ 
స్వర్గంలోకి ప్రవేశింపజేసేటంతటి 
విధేయతా భావాన్ని మాలో కలిగించు. 
ఇహలోకంలో ఎదురయ్యే కష్టాలను 
అవలీలగా భరించగలిగే విధంగా మాలో 
(ధర్మం పట్ట) నమ్మకాన్ని పెంపొందించు. 
దేవా! నీవు మాకు బ్రతుకనిచ్చినంత 
కాలం మా చెవులద్వారా, కళ్ళద్వారా 
ఇతర శక్తుల ద్వారా మాకు ప్రయోజ 
నాన్ని చేకూర్చు. ఇంకా ఆ ప్రయోజనానికి 
మమ్మల్ని వారసులుగా చెయ్యి (అంటే 
జీవితాంతం మా శరీరా వయవాలు 
ఆరోగ్యంగా ఉండేటట్లు చెయ్యి). మాపై 
దౌర్జన్యం జరిపే వ్యక్తికి నీవు ప్రతీకారం 
చెయ్యి. శత్రువులకు వ్యతిరేకంగా మాకు 
సహాయపడు. ధార్మిక వ్యవహారాల్లో 
మమ్మల్ని కష్టాల పాల్టేయకు. ప్రాపంచిక 
సౌఖ్యాన్ని మా జీవితాల ఉన్నతాశ 
యంగా, మా విద్యార్దనకు గమ్యంగా 
చేయకు. మాపై దయజూపని వ్యక్తికి 
మాపై అధికారం ఇవ్వకు. 

(తిర్మిజీ - హసన్‌) 


A pe పలా ol లాం ATE 

సవ జక త రీ 0౮ య Jb Lge 
lsd se re 
స ర్వేమ్‌ 6 య : = ప lin 
న. 
Wy Ug రూ అయ్యా ఎ 


leo 
eit చ 1 | .Gii Clas 


(eee il ప్ర Gals 
Ch GC వా. 
క. UC SEU 
య్‌ దష సన 3 aan 
ము wy; lls Marr 

Jy gdh aly) tes న్‌ 


(సుననె తిర్మిజీలోని ప్రార్థనల అధ్యాయాలు) 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


835. హజ్రత్‌ అబూ హురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా 
ప్రవచించారు : ఎవరయినా ఒక సమా 
వేశంలో కూర్చొని దేవుణ్ణి స్మరించకుండా 
లేచి వెళ్ళిపోతే, వారు చనిపోయిన గాడిద 
శవం దగ్గరినుండి లేచి వెళ్ళిపోయారను 
కోవాలి. ఇంకా ఆ సమావేశం వారి 
పాలిట దూఖదాయకంగానూ పరిణ 
మిస్తుంది. 


(అబూ దావూద్‌ దీనిని దృఢమైన 
ఆధారాలతో వెలికితీశారు) 


1011 


GAN, 


వే! రు స్మిత sl లాం - Aro 

(3 రాడు క్షత Jy, 6 ids ee 
Jw 2! dy55k Y gi ప్రీ dE 
లు he tie Je ప్ర డత స 6కే 
Feo జే పు కవ 


(సుననె అబూ దావూద్‌ - నంస్కార ప్రకరణం) 


836. హజ్రత్‌ అబూ హురైరా (రజి) గారే 
చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) 
ఇలా ప్రబోధించారు : ఎవరయినా ఒక 
సమావేశంలో కూర్చొని దేవుణ్ణి స్మరిం 
చకుండా, తమ ప్రవక్త కోసం ప్రార్థించ 
కుండా లేచి వెళ్ళిపోతే, ఆ సమావేశం 
వారి పాలిట దుఃఖ దాయకంగా పరిణ 
మిస్తుంది. దేవుడు వారిని శిక్షించవచ్చు 
లేదా మన్నించనూవచ్చు. అది 
ఆయనిష్టం. (తిర్మిజీ - హసన్‌) 


‘JG హక రా sry AT 
SOA ఆరయ ts sew 
పత స (జీ సట _ తం పడ hs ఆ 
సు ల్‌ వ! సయ సీకి pe 
dy idly ghd sly pe it 
“దానా 


(సుననె తిర్మిజీలోని ప్రార్థనల అధ్యాయాలు) 


ముఖ్యాంశాలు 


ఈ హదీసులో 'తిరతున్‌' అనే పదం వాడబడింది. తిరతున్‌ అంటే దుఃఖదాయకం 


అని అర్థం. కొంతమంది దాన్ని నరకానికి గొనిపోయేది అని కూడా అనువదించారు. అంటే 
సమావేశంలో కూర్చొని దేవుణ్ణి స్మరించకపోతే, దైవప్రవక్త (సల్లం) కోసం ప్రార్థించకపోతే, ఆ 
సమావేశం వల్ల పుణ్యం లభించకపోగా, సమావేశంలో పాల్గాన్నవారిని అది నరకానికి 
గొనిపోతుంది. అందుకే కొంతమంది పండితులు సమావేశాల్లో కూర్చున్నప్పుడు తప్పనిసరిగా 
దైవప్రవక్త (సల్లం)పై దరూద్‌ పంపాలని అభిప్రాయపడ్డారు. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


837. హజ్రత్‌ అబూ హురైరా (రజి) గారే 
చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) 
ఇలా ప్రబోధించారు : ఎవరయినా 
ఒకచోట కూర్చొని అక్కడ (ఒక్క 
సారయినా) దేవుణ్ణి స్మరించకపోతే, 
దేవుని తరవునుండి ఆ కూర్చోవటం 


1012 


Gals 


త Fi dies 
వాయ shel ssid ls 
తాత పధ దర ఆ ఆత మ్య ట్‌ 


ty le తాయి. yl yl ely) 


అతని పాలిట సిగ్గుచేటుగా పరిణ ఉక 
మిస్తుంది. అలాగే ఎవరయినా ఒకచోట 
పడుకొని అక్కడ దేవుణ్ణి స్మరించకపోతే, 
దేవుని తరపునుండి ఆ పడుకోవటం 
అతని పాలిట సిగ్గుచేటుగా పరిణ 


మిస్తుంది. (అబూ దావూద్‌) 
(సుననె అబూ దావూద్‌లోని నంస్కార ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

మనిషి సర్వకాల సర్వావస్థల్లోనూ దైవం పట్ల ఎమరుపాటుకు లోనుకాకుండా 
అనునిత్యం ఆయన్ని స్మరిస్తూ ఉండాలన్నదే పై హదీసు లన్నిటి సారాంశం. దాసుడు తనకు 
మంచి జరిగినా, చెడు జరిగినా, కష్టాలొచ్చినా స సుఖాలు స్వాగతించినా, పస్తులుండవలసి వచ్చినా 
పరమాన్నాలు తినే అదృష్టం కలిగినా అన్నివేళల్లోనూ దైవాన్ని తలచుకుంటూ ఉండాలి. ఒక్క 
క్షణమైనా దైవాన్ని విస్మరించకూడదు. క్షణిక విస్మరణమే ఒక్కోసారి మనిషిని దైవాజ్ఞల్ని 
ఉల్లంఘించేలా, దేవుని హద్దుల్ని అతిక్రమించేలా చేస్తుంది సుమా! 

ఇంకో విషయం ఎమిటంటే సాధారణంగా ప్రజలు ఒకచోట సమావేశమై కూర్చున్నప్పుడు 
అక్కడ లేని వారి గురించి చాడీలు చెప్పుకోవటం, దురనుమానాలు రేకెత్తించటం, నీలాపనిందలు 
మోపటం లాంటి చేష్టలకు పాల్పడుతూ ఉంటారు. దానివల్ల ప్రజల మధ్య విద్వేషం, వైషమ్యాలు 
చెలరేగి సమాజంలో సమైక్యతా భావం నశించే ప్రమాదముంది. అదే దైవనామ స్మరణ జరిగే 
సమావేశాల్లోనయితే సభ్యులు అలాంటి కుచేష్టలకు పాల్పడరని ఆశించవచ్చు. అందుకే సభలు, 
సమావేశాలు ఆఖరికి ఒంటరిగా కూర్చున్నప్పుడు కూడా దైవాన్ని స్మరించాలని తాకీదు 
చేయబడింది. 


https://teluguislam.net 


హదీను కిరణాలు 1013 Salt, 
130వ అధ్యాయం 


ఉ తహ 6 టిజి ల(. 1 
స్వప్నాలు, వాటికి సంబంధించిన విషయాలు 


దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ సెలవిచ్చాడు : _ ఫడు 5 ఖీ yg తీ! ౮౮ 


“దేవుని సూచనలలో మీరు రాత్రి, పగలు నిద్ర OY వట) OH 
పోవటం కూడా ఒకటి.” (అర్‌ రూమ్‌ : 23) 


838. హజ్రత్‌ అబూ హురైరా (రజి) 4! కు కుత ఆ లం ATA 
కథనం: ఒకసారి దైవప్రవక్త (సల్లం) తన: పశ! 4 Pe ‘Be 
అనుచరులకు హితబోధ చేస్తూ, “ప్రవక్త కవన సయ ర 

om Ce రయ స క G5 
పదవి (నబువ్వత్‌) భాగాలలో ఇక as న్న టం న 
శుభవార్తాహరులు మాత్రమే మిగిలు మ 
న్నారు” అని చెప్పారు. TD 


అది విని అనుచరులు సందేహపడుతూ, 
“శుభవార్తాహరులంటే ఎవరు?” అని 
అడిగారు. దానికాయన “శుభ వార్తా 
హరులంటే మంచి కలలు” అని 
చెప్పారు. (బుఖారీ, 


(సహీహ్‌ బుఖారీలోని తాబీర్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

కలలో మనిషి భయంకరమైన, బాధాకరమైన, సంతోషకరమైన, ఉత్సాహకరమైన 
దృశ్యాలెన్నో చూస్తుంటాడు. కొన్నిసార్లు భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు ముందుగానే 
కలలోకి రావటంలోనూ ఆశ్చర్యం లేదు. పూర్వకాలంలో ప్రవక్తలకు వచ్చే కలలు నిజమయ్యేవి. 
అయితే అంతిమ దైవప్రవక్త ముహమ్మద్‌ (సల్లం)తో ప్రవక్తల పరంపర ముగిసిపోయింది. ఇక 
ఆయన తర్వాత ప్రపంచంలో మరో ప్రవక్త ప్రభవించే అవకాశాలు లేవు. కనుక వహి (దైవవాణి) 
అవతరణ కూడా జరగదు. కాని ప్రవక్త పదవికి సంబంధించిన ఒక విషయం ప్రళయం వరకూ 


https://teluguislam.net 


హదీను కిరణాలు 


1014 


రస రా 


కొనసాగుతూనే ఉంటుంది. అదే మంచి కలలు రావటం. సత్యవంతులయిన విశ్వాసులకు 
స్వప్నావస్థలో భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు చూపించబడతాయి. 


839. హజ్రత్‌ అబూ హురైరా (రజి) గారే 
చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) 
ఇలా ప్రవచించారు : ప్రళయం సమీ 
పించే కాలంలో విశ్వాసికి వచ్చే కలలు 
సాధారణంగా అసత్యమైనవి కాజాలవు. 
ప్రవక్త పదవి (నబువ్వత్‌)లోని నలభై 
ఆరు భాగాలలో విశ్వాసికి వచ్చే కల 
కూడా ఒకటి. (బుఖారీ - మున్లిం) 


వేరొక హదీసులో ఇలా ఉంది : మీలో 
కలల విషయంలో అందరికన్నా సత్య 
వంతుడయినవాడే మాటల్లోనూ అందరి 
కన్నా సత్యవంతుడయి ఉంటాడు. 


sf» 06 క్ష ర్రవీ! of es, _ 414 

రారట! దు య స రంప! ధ్రుడ 
సు ప్రై హూ లప 655; యక 
తోం టా Glee పీ! ప్రై పుస 
ఆయ! ట్‌ eh షత 


క ప్తేయా 


(సహీహ్‌ బుఖారీలోని తాబీర్‌ ప్రకరణం, సహీహ్‌ ముస్లింలోని న్వవ్లు ప్రకరణం) 


840. హజ్రత్‌ అబూ హురైరా (రజి) గారే 
చేసిన కథనం : దైవప్రవక్త (సల్లం) తన 
అనుచరులకు హితబోధ చేస్తూ, “నన్ను 
స్వప్నావస్థలో చూసినవాడు త్వరలోనే 
(అంటే ప్రళయదినాన) జాగృదావస్థలో 
కూడా నన్ను చూస్తాడు (లేక ఆయన) 
అతను నన్ను జాగృదావస్థలో చూసినట్లే. 
ఎందుకంటే షైతాన్‌ నా రూపంలో 
(కలలోకి) రాలేడు” అని చెప్పారు. 
(బుఖారీ - ముస్థీం) 


Ys Jd నన C 
గయ! ఢో ౮౮ ధూ? క్ట 4| ము 
ఢీ ఢీ bs ra నవు! లో Sls 

elo 


(సహీహ్‌ బుఖారీలోని తాబీర్‌ ప్రకరణం, నహీహ్‌ మున్లింలోని న్వవ్లు ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


ఈ హదీసులో రెండు విషయాలు బోధించబడ్డాయి. వాటిలో ఏది దైవప్రవక్త (సల్లం) 
చెప్పినదో ఉల్లేఖకునికి గుర్తులేదు. మొదటిమాట చెప్పిఉన్నట్లయితే - కలలో దైవప్రవక్తను 


https://teluguislam.net 


వాదీసు కిరణాలు 1015 ర కాలూ 


చూసిన వ్యక్తికి ప్రళయదినాన కూడా ఆయన దర్శన భాగ్యం లభిస్తుంది అని భావం. 
మరోమాటలో చెప్పాలంటే ఆ కల ఆ వ్యక్తి విశ్వాసాన్ని ధృవీకరిస్తుందన్నమాట! 

ఒకవేళ దైవప్రవక్త (సల్లం) చెప్పినది రెండోమాట అయితే దాని భావం తెలుస్తూనే 
ఉంది. కలలో దైవప్రవక్త (సల్లం) ను చూస్తే నిజంగానే ఆయన్ని చూసినట్లుగా భావింపబడు 
తుంది. ఎందుకంటే ఇతరులెవరూ దైవప్రవక్త రూపంలో కనిపించరు. షైతాన్‌ దైవప్రవక్త (సల్లం) 
రూపంలో మనుషుల కలల్లోకి రాలేడు. అయితే యిక్కడ ఒక విషయం గమనార్హం. షైతాన్‌ 
దైవప్రవక్త రూపంలో మానవుల కలల్లోకి రాలేడు కాని మరెవరినో చూపించి ఈయనే దైవప్రవక్త 
అని భ్రమ మాత్రం కలిగించగలడు. అందుకని ముస్లిం అయిన ప్రతి వ్యక్తికీ హదీసుల్లో 
చెప్పబడిన విధంగా దైవప్రవక్తగారి రూపురేఖలు గుర్తుండాలి. 


841. దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రబోధి యయా! స pl రాం AEN 
న ee 
న mo హుం Up Gi UI మా! టో 
మీకు సంతోషకరమైన కలలు దేవుని ౪” Moe sa i 
తరపు నుండి వస్తాయి. కనుక అలాంటి పూన ls టే ప టన 
కలలు వచ్చినప్పుడు దైవానికి కృత _ రా సం ఆం ఆఆ 
జ్ఞతలు తెలుపుకోవాలి. ఆ కల గురించి wy వయ యో ౮3 (313- శ 
ఇతరులకు చెప్పుకోవాలి. వేరొక a 6 శ న గక అ శ ళ్‌ లొ 
(డి టా dah coll. 

ఉల్లేఖనంలో “తను యిష్టపడేవారికి “ళా లో ఆ లశ? 
మాత్రమే చెప్పుకోవాలి అని ఉంది. ఈ టట Gh టీ యవన Ny; 
కాని మీలో ఎవరయినా కలలో అవాంఛ le 
నీయమయిన విషయమేద యినా 
చూస్తే, అది షైతాన్‌ తరపు నుండి వచ్చిం 
దని గ్రహించాలి. కనుక అతను వాటి 
కీడు నుండి శరణు వేడుకోవాలి.. దాని 
గురించి ఎవరితోనూ చెప్పుకోకూడదు. ఆ 
కల వల్ల అతనికి ఎలాంటి నష్టం 
జరగదు. (బుఖారీ - ముస్తిం) 

(సహీహ్‌ బుఖారీలోని తాబీర్‌ ప్రకరణం, సహీహ్‌ మున్లింలోని న్వవ్లు ప్రకరణం) 
ముఖ్యాంశాలు 


ఈ హదీసులో మంచి మరియు చెడు- రెండు రకాల కలలగురించీ కొన్ని సూచనలు 
ఇవ్వబడ్డాయి. మంచి కలలు దేవుని తరపునుంచి శుభవార్తల్థాంటివి. వాటి గురించి ఇతరులకు 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 1016 ర కార 


తెలియదేయదలచుకుంటే కేవలం మీ సన్నిహితులు, మీ శ్రేయం కోరే ఆత్మీయులకు మాత్రమే 
తెలియజేయాలి. కనిపించినవారికల్లా ఆ కలల గురించి తెలియజేయకుండా ఉండటమే 
మంచిది. ఎందుకంటే మీ పట్ట అసూయ ఉన్నవారిలో ఆ శుభవార్తలు మరింత అసూయను 
రగిలించవచ్చు. 


ఇకపోతే చెడు కలలు : వీటిగురించి ఎవరితోనూ చెప్పకుండా ఉండటమే మంచిది. 
ఎందుకంటే సాధారణంగా ఇవి షైతాన్‌ దుష్టపేరణల వల్ల వస్తాయి. ప్రజలకు ఆ కలలు 
చెబితే వారు దుశ్శకునాలు చెప్పి మిమ్మల్ని మరింతగా భయపెడ్డారు. అలాంటి కలలు 
వచ్చినప్పుడు దైవాన్ని శరణువేడుకోవాలి. దైవం మీద గట్టి నమ్మకంతో, విశ్వాసంతో ఉండాలి. 
ఇన్నాఅల్లాహ్‌ వాటివల్ల ఎలాంటి నష్టం జరుగదు. 
842. హ(జత్‌ అబూ ఖతాదా (రజి) 


కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా 


ప్రబోధించారు : మంచి కలలు దేవుని 
తరఫు నుండి వస్తాయి. చెడ్డ కలలు 
షైతాన్‌ తరపు నుండి వస్తాయి. కనుక 
ఎవరికయినా కలలో ఎదయినా చెడు 
విషయం కన్పిస్తే ఎడమవైపున మూడు 
సార్లు థూ... థూ అని చెప్పి షైతాన్‌ 
బారినుండి శరణు వేడుకోవాలి. అలా 
చేస్తే ఆ కల వల్ల అతనికి ఎలాంటి నష్టం 
జరగదు. (బుఖారీ - ముస్తిం) 


పవయ! యం :ప్త iS :JU 
Al ee మవ! దశ! లాం - 
షో = స గ ఠి లే త్‌ Py ea 

OS టిడి ఆస bi QU ప్ర సమీ 
తో . ms, లో లో క 3 gs Lyd 
రాదు UWL ee 
అనం ర డక్‌ YU UE 

Cy ఈ. 2 ప్రా ఈయ. 


(నహీవా బుఖారీలోని తాబీర్‌ వ్రకరణం, నహీహ్‌ ముస్తింలోని న్వప్ప ప్రకరణం) 


843. హజ్రత్‌ జాబిర్‌ (రజి) కథనం 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా 
ప్రబోధించారు : మీలో ఎవరికయినా 
చెడ్డ కల వస్తే మేల్కొన్న వెంటనే అతను 
ఎడమ వైపున మూడుసార్లు థూథూ అని 
మెల్లిగా ఉమ్మివేసి షైతాన్‌ బారినుండి 
మూడుసార్లు దేవుడ్ని శరణువేడుకోవాలి. 
ఆ తర్వాత మరో వైపుకు తిరిగి పడు 
కోవాలి. (ముస్లిం, 


రా టూ lp gle రం గట 

సమన ఆ fp dG BA J 

తకు; లంక పరద! స్వ తట్ణ మవ; 
«pls ely, hale తత gill ass os 


(నహీవా ముస్తింలోని తాబీర్‌ ప్రకరణం) 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


844. హ(జత్‌ అబుల్‌ అస్‌ఖా వాసిలా 
బిన్‌ అస్‌ఖా (రజి) కథనం ప్రకారం 
దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రబోధించారు: 
కన్న తండ్రిని వదలి వేరే వ్యక్తిని తన 
కన్న తండ్రిగా నూచించుకోవటం, 
(కలలో) చూడని దాన్ని చూశానని 
చెప్పటం, దైవప్రవక్త (సల్లం) చెప్పని విష 


1017 


Pat ళి Sy బో 
ర ల్‌ 


య్‌ టూ తీ శాం టో! 


రీ తూల! ciel రో రః క్షత రుం 
“Gs 3 lh dl లజ! ష్‌ 
పస J యా రక్‌. లో du 


తంల! 0 MTs యేట 


యాన్ని చెప్పినట్లు ఆయనకు అబద్ధం 
ఆపాదించటం ఘోరమైన అపనిందలు. 
(బుఖారీ) 


(నహీవ్‌ బుఖారీలోని మపొమోన్సతుల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

కన్న తండ్రిని వదలి వేరే వ్యక్తిని కన్న తండ్రిగా సూచించుకోవటం ఘోరపాపం. అది 
ఎన్నో దుష్పరిణామాలకు దారితీస్తుంది. రక్త సంబంధాన్ని వక్రీకరించుకొని చెప్పుకోవటం వల్ల 
మానవ సంబంధ బాంధవ్యాల్లో తీవ్రమైన సంక్షోభం ఏర్పడుతుంది. ఆఖరికి వ్యవస్థ అంతా 
ws తయారయ్యే ప్రమాదముంది. అందుకే రక్త సంబంధాన్ని వక్రీకరించుకొని 

చెప్పేవారికి దేవుడు స్వర్గాన్ని నిషేధిస్తాడని దైవప్రవక్త (సల్లం) హెచ్చరించారు. 

హదీసులో చెప్పబడిన రెండో విషయం తమకు వచ్చే కలలను గురించి అబద్ధం చెప్పటం. 
మనిషి ఇతరులు తనను గౌరవిస్తారనో లేక తన కల గురించి విన్నవారు తనను పొగుడుతారనో 
తన కల గురించి అబద్ధం చెబుతాడు. ఉన్నవీ, లేనివి కల్పించి వివరిస్తాడు. వాస్తవానికి కలలో 
చూడని విషయాన్ని చూశానని చెప్పటం దేవునికి అబద్ధం ఆపాదించటంతో సమానం. దేవుడు 
తనకు చూపించని విషయాన్ని చూపించాడని చెప్పటం ఎంత నేరం?! తనకే అబద్ధం ఆపాదించే 
సాహసానికి ఒడిగట్టిన వారికి దేవుడు ఎంతటి కఠినమైన శిక్ష విధిస్తాడో వేరే చెప్పనక్కర్లేదు 

ఇకపోతే చివరి విషయం, దైవప్రవక్త (సల్లం)కు అబద్ధాలు ఆపాదించటం. ఇది కూడా 
మహాపాపం. దైవప్రవక్త (సల్లం) చెప్పని విషయాన్ని చెప్పినట్లు ప్రకటిస్తే ఆయన అనుచర 
సమాజాన్ని అపమార్గానికి లోనుచేయటానికి ప్రయత్నించినట్లవుతుంది. అందుకే తన మీద 
అబద్ధం కల్పించి చెప్పేవారు తప్పకుండా నరకానికి పోతారని దైవప్రవక్త (సల్లం) హెచ్చరించారు. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


1018 


al! ar gy. 


5. సలాం ప్రకరణం 


131వ అధ్యాయం 


త్‌ 
వటి 


Pal 


“Up నీ (2! 


a LL 1౪1 


Cal 


సలాం విశిష్టత, దాన్ని సర్వసామాన్యం చేయాలన్న 
ఆదేశం గురించి 


దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ సెలవిచ్చాడు : 


“విశ్వసించిన ప్రజలారా! మీ ఇళ్ళల్లోకి తప్ప 
ఇతరుల ఇళ్ళల్లోకి ఇంటివారి అంగీకారం 
పాందనంతవరకు, ఇంటివారికి నలామ్‌ 
చేయనంత వరకు (లోనికి) ప్రవేశించకండి.” 

(అన్‌ నూర్‌ : 27) 


“ఇళ్ళల్లోకి ప్రవేశించినప్పుడు మీరు మీ 
వాళ్ళకు సలామ్‌ చేయండి. ఇది మేలు కొరకు 
చేయబడే ప్రార్థన. అల్లాహ్‌ తరవునుండి 
నిర్ణయించబడింది.” (అన్‌ నూర్‌: 61) 


“మీకు ఎవరయినా గౌరవభావంతో సలామ్‌ 
చేస్తే వారికి మీరు అంతకంటే ఉత్తమమైన 
పద్ధతిలో ప్రతి సలామ్‌ చెయ్యండి లేదా 
కనీసం అదే విధంగానయినా చెయ్యండి.” 
(అన్‌ నిసా : 86) 


“ఓ ప్రవక్తా! ఇబ్రాహీమ్‌ యొక్క గౌరవనీయు 
లైన అతిథుల గాథ కూడా నీకు చేరిందా? 
వారు అతని వద్దకు వచ్చి, “మీకు సలామ్‌' 
అని అన్నారు. అతను, “మీకు కూడా సలామ్‌” 
అని అన్నాడు.” 


తలో 


ర gw టే! JU 
లకు Irv yn duel IG 
Sel IGE SEF : yw 
Es gw db .[11 న!) 
శప గ హం కే ఏక J 
Af ఆ Jb, LAY యి!) 
Tien CL FH 


.LYo 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 1019 GANG, 


845. హ(జత్‌ అబ్బుల్లాహ్‌ బిన్‌ అమ్‌ బిన్‌ లోలో లో dl య yey Ato 
ఆస్‌ (రజి) కథనం : ఒక వ్యక్తి దైవప్రవక్త I ey of Lge dl es] 
(సల్గ్లం)ను, “ఇస్లాంలో అన్నిటికన్నా ,1 ys oy శ్ర ప్రక ప! ల$ 


శ్రేష్టమైన ఆచరణ ఎది?” అని అడిగాడు. నం 
( సడ! 
దానికి దైవప్రవక్త (సల్లం), “నువ్వు (ఆకలి ర్‌ ఎ పోదు! ట్య ( సో 


గొన్నవారికి) అన్నం పెట్టు. పరిచయ le G ఆజ స నీ ప్రద రా 
మున్నా లేకపోయినా ప్రతివ్యక్తికీ సలాం 
చెయ్యి. (అన్నిటికంటే శ్రేష్టమైన ఆచరణ 
ఇదే)” అని బోధించారు. 
(బుఖారీ - మున్హీం) 

(నహీవొ బుఖారీ, నహీహ్‌ ముస్థింలలోని విశ్వాన ప్రకరణాలు) 
ముఖ్యాంశాలు 

నిరుపేదలకు, ఆకలిగొన్నవారికి అన్నం తినిపించటం చాలా గొప్ప పని. జంటతో 
అవసరాల్లో ఉన్నవారి అవసరాలు తీర్చటం అనే అర్థం కూడా ఉంది. అదేవిధంగా పరిచయ 
మున్నా లేకపోయినా ప్రతి ఒక్కరికీ సలాం చేయటం కూడా చాలా గొప్ప లక్షణం. ఈ రెండు 
పనులూ ఎలాంటివంటే - వీటివల్ల పరస్పరం (ప్రేమాభిమానాలు పెంపొందుతాయి. హృదయాల్లో 
ఉండే అక్కసు, అసూయ, ద్వేషభావాలు నశిస్తాయి. ఇంకో విషయం ; సలాం అంటే "అస్సలాము 
అలైకుమ్‌ అని చెప్పటమేగాని నమస్తే, ఆదాబ్‌ అర్జ్‌, గుడ్‌మార్నింగ్‌ మొదలగు పరిచయవాక్యాలు 
కావు. ఇవి సలాం క్రిందికి రావు. అల్లాహ మరియు ఆయన ప్రవక్త బోధించిన పద్ధతి ఉండగా 
పరుల, పాశ్చాత్యుల పోకడలను అనుసరించటం తప్పు. అంతేకాదు, ధర్మనిర్లక్ష్యం కూడాను. 


846. హజ్రత్‌ అబూ హురైరా (రజి) | శాం హు ఆ oy AE 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా "dl Gs యః ౮06 స్త గలి! ర యూ 
ప్రవచించారు : దేవుడు ఆదంను Er es edi సహయ 
సృష్టించిన తర్వాత ఆయనతో, “వెళ్ళు లూ రా “లే సగ ౮ 
వెళ్ళి ఆ కూర్చొని వున్న దైవదూతలకు - (భా ముప! ప్రా బాత్‌ _ తట! 
సలాం చెయ్యి. దానికి వారు ఏం తడు భజ యక ౪ ర్‌ 
సమాధానమిస్తారో జాగ్రత్తగా విను. వారు ey గీ 
పలికిన సలామే నీకు నీ సంతానానికి “(రూ టో! 20 . Cor 
సలాం (చేసే పద్ధతి) అవుతుంది” అని శ! 1 EY ప ( pA iy 
అన్నాడు. అప్పుడు ఆదం (అలైహి) వెళ్ళి als 4 


hdl ss OY 
వారికి “అస్సలాము అలైకుం' అని 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


సలాం చేశారు. దానికి వారు “అస్స 
లాము అలైకుం వ రహ్మతుల్లాహ్‌' అని 
ప్రతి సలాం చేశారు. వారు “రహ్మ 
తుల్లాహ్‌' అనే పదాన్ని అదనంగా 
పలికారు. (బుఖారీ - ముస్లిం, 


1020 


(సహీహ్‌ బుఖారీలోని దైవవ్రవక్తల ప్రకరణం, నహీవొ ముస్తింలోని న్వర ప్రకరణం) 


847. హజ్రత్‌ అబూ ఉమారా బరా బిన్‌ 
ఆజిబ్‌ (రజి) కథనం : దైవప్రవక్త (సల్లం) 
మాకు ఎడు విషయాలను గురించి ఆజ్ఞా 
పించారు : 1. వ్యాధిగ్రస్తుణ్ణి పరామర్శిం 
చటం. 2. శవం వెంట వెళ్ళటం. 3. 
తుమ్మిన వ్యక్తి (అల్‌హమ్బు లిల్లాహ్‌ 
అంటే అతని)కి సమాధానమివ్వటం. 4. 
బలహీనుడికి సహాయం చేయటం. 5. 
బాధితునికి సాయపడటం. 6. సలాంను 
సర్వసామాన్యం చేయటం. 7. ప్రమాణం 
చేసేవాని ప్రమాణాన్ని నెరవేర్చటం. 
(బుఖారీ - ముస్థిం) 


ట్రా కీ! Ue ళా ల్‌ ఎ ALY 
జాన! సద్దు విబ్రప్వు 2 41050 
(లాయ ఆలు! ఆ Ul ay 
య్‌ న. ర్త cial! pa 
lia ale ప్రమ. il కప డు! 
Sel bly) sar} hi 


(ఈ వాక్యాలు బుఖారీగారి ఒక ఉల్లేఖనంలోనివి) 


848. హజ్రత్‌ అబూ హురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా 
ప్రబోధించారు : మీరు విశ్వసించ 
నంతవరకూ స్వర్గంలోకి ప్రవేశించలేరు. 
అలాగే మీరు పరస్పరం (ప్రేమించుకో 
నంత వరకూ (పూర్తిగా) విశ్వసించలేరు. 
మీరు ఒండొకర్షి (ప్రేమించుకోవాలంటే 
ఏం చేయాలో నేను మీకు తెల్పనా? మీ 
మధ్య నలాంను నర్వసామాన్యం 
చేసుకోండి (ఒండొకరికి ఎక్కువగా 
సలాములు చేస్తూ ఉండండి.) (ముస్లిం) 


al , జం పప అ లాం - AEA 

Ekg 35 41 Jy 06 206 os 
ss bls 3 hu Sl 
bal Bly eI ysl fs 
sly) యస్తు pA (మ! pan we 


లం 


(సహీహ్‌ మున్లింలోని విశ్వాన ప్రకరణం) 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 1021 వ్యయ! రూక 


849. దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రబోధి స్మ dl as uy, శా! రం ఎ AE 
న్తుండగా తాను విన్నానని అబూ 
యూసుఫ్‌ అబ్దులాహ్‌ బిన్‌ సలామ్‌ Be ta 2 
ద sill gl (| 6 ప స్‌ 
(రజి) తెలియజేశారు : ప్రజలారా! వా లో ఈ టి “ర శ్లోక స! రు 
సలాంను సర్వ సామాన్యం చెయ్యండి. *! (oy! shes ల్‌ «poh pe | (oa 
(ఆకలిగొన్నవారికి) అన్నం పెట్టండి. a శ్‌! మ pb Jb న 
బంధువుల యెడల ఉత్తమంగా మెల ళీ 
ల్‌ = Pp గ్‌ ర లట fh lel, 
గండి. జనులు నిద్రపోయి ఉన్నప్పుడు = లూ ' 
(తహజ్జుద్‌) నమాజ్‌ చేయండి. వీటిని 
టిస్తే మీరు ప్రశాంతంగా స్వర్గంలోకి 
ప్రవేశిస్తారు. (తిర్మిజీ - వానన్‌, నహీహ్‌) 


\ 


er Pe) ‘YU మి టీ! న (Me 


(నుననె తిర్మిజీలోని అన్సపొనీయాల అధ్యాయాలు, 


ముఖ్యాంశాలు 

ఇద్దరు ముస్లింలు పరస్పరం కలుసుకున్నప్పుడు వారి మధ్య సంభాషణ మొదలవటానికి 
లేక పరస్పరం (ప్రేమాభిమానాలను వ్యక్తం చేసుకోవటానికి ఇస్లాం ధర్మం ఒక చక్కని పరిచయ 
వాక్యాన్ని సూచించింది. అదే “అస్సలాము అలైకుమ్‌' అని ఆనటం. పరిచితులయినా, 
అపరిచితులయినా ప్రతి ఒక్కరికీ సలాం చేయమంటోంది ఇస్తాం. “అస్సలాము అలైకుం” 
అంటే మీకు శాంతి కలుగుగాక! అని అర్థం. సలాం చేసేవ్యక్తి ఎదుటివ్యక్తి శ్రేయోశాంతుల 
కోసం దేవుణ్ణి ప్రార్ధిస్తాడన్నమాట! పరస్పరం సలాం చేసుకునే ఈ ఆచారం ఈ నాటిది కాదు. 
ఆది మానవుడైన ఆదం ప్రవక్త కాలం నుంచే మానవుల మధ్య ఈ ఆచారం నడుస్తూ వస్తోంది. 
పైన పేర్కొనబడిన హదీసుల్లోని ఒక హదీసులో ఆదం (అలైహి) “అస్సలాము అలైకుం' అని 
అంటే దానికి జవాబుగా దైవదూతలు “వ అలైకుముస్సలామ్‌ వ రహ్మతుల్లాహ్‌” అని ప్రతి 
సలాం చేశారు. అయితే మొదటగా సలాం చేసే వ్యక్తి స్వయంగా “అస్సలాము అలైకుమ్‌ వ 
” అని అనటం అభిలషణీయమనీ, దానివల్ల పుణ్యం కూడా 
ఎక్కువ లభిస్తుందని మరికొన్ని హదీసుల ద్వారా బోధపడుతోంది. 

సలాం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. దానివల్ల ఇద్దరి మధ్య (పేమ పెరుగుతుంది. 
పరస్పర భయభ్రాంతులు తొలగిపోతాయి. ఎదుటి వ్యక్తి శ్రేయాన్ని కాంక్షించినందుకు పుణ్యం 
కూడౌ లభిస్తుంది. దైవప్రవక్ష సహచరులు కేవలం సలాం చేయటం కోసమే బజారుకు 
వెళ్ళేవారని రాబోయే హదీసులో చెప్పబడింది. దీనిద్వారా ఇస్లాం ధర్మంలో సలాంకు ఎంతటి : 
ప్రాముఖ్యం ఉందో బోధపడుతోంది. 


రహ్మతుల్లాహి వ బరకాతుహూ 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


850. హజ్రత్‌ తుఫైల్‌ బిన్‌ ఉబై బిన్‌ 
కాబ్‌ తరచూ అబ్దుల్లాహ్‌ బిన్‌ ఉమర్‌ 
(రజి) దగ్గరికి వెళ్తుండేవారు. అలా 
వెళ్ళినప్పుడల్లా అబ్బుల్హాహ్‌ (రజి)తో 
పాటు సంతకు పోయేవారు. ఆయన 
ఇలా తెలియజేస్తున్నారు: 

మేమిద్దరం సంతకు వెళ్ళినప్పుడు 
సంతలో పాత సామాన్లు అమ్మేవారు, 
వ్యాపారులు, అభాగ్యులు ఎవరు 
తారసిల్లితే వారికి అబ్బుల్హాహ్‌ (రజి) 
సలాం చేసేవారు. ఒకరోజు నేను 
ఆయన దగ్గరికి వెళ్ళాను. అప్పుడాయన 
తనతోపాటు నన్ను కూడా సంతకు 
రమ్మని పిలిచారు. అందుకు నేనాయ 
నతో, “ఏమండీ, ఎందుకండి సంతకు? 
సంతలో ఏం చేస్తారు మీరు? మీరు ఏ 
వ్యాపారి దగ్గరా కూర్చోరు. ఏ సామాను 
గురించీ అడగరు. ఎ వస్తువునీ బేర 
మాడరు, ఆఖరికి సంతలో జరిగే 
సమావేశాల్లోనూ కూర్చోరు. అందుకని 
నా మాట విని ఇక్కడే కూర్చోండి. మనం 
ఇక్కడే మాటాడుకుందాం” అని 
అన్నాను. 

అందుకాయన “ఓయి బొజ్జవాడా! 
(తు ఫైల్‌ కడుపు పెద్దగా ఉండేది) మనం 
కేవలం సలాం చేసే ఉద్దేశ్యంతో సంతకు 


వెళ్తున్నాం. సంతలో ఎవరు కానొస్తే 


వారికి సలాం చేస్తాం” అని అన్నారు. 
(ముఅత్తా. దీని ఆధారాలు దృఢమైనవి) 


1022 


ర కాలూ 


oi gl రాయి! పల - గీ0* 
Fe ప్రాత షూ రత సీ! య్‌ 
గ్ర 5p ౨:0౮ Yona) లో! ర 
bh ఉట త he స ‘Jl ల! 
19; ఒహ 13 chy le సు 
oe ప్రే! Ju le LY} 
తో! gel Gs pe ఈ శే! రం 
తటి ప్రభం :ఏ మ త్తే! 
SEG ee 
తోలును 4 Or “ఆవి 
UG తయో! లీ; 3 లహ 
తీయ _ 1k Ug: Je అత 
లానే ఈ వస్‌ ట్ర! _ gis 15 ikl 
sly). శివే ప్రద టయ సిమ్‌ య! 
coh byl టై లుం 


sy మ్య్‌ 


(ముఅత్తా ఇమామ్‌ మాలిక్‌లోని సలాం ప్రకరణం) 


https://teluguislam .net 


వాదీను కిరణాలు 


1023 


ర రారా 


లల 


(యు! నమ 6. 17? 
సలాంచేసే పధ్ధతి 


సలాం చేయటంలో అభిలషణీయమైన పద్ధతి 
ఏమిటంటే, ఎదుటి వ్యక్తి ఒక్కడయినా సరే 
సలాం చేసే వ్యక్తి బహువచనాన్ని ఉపయో 
గిస్తూ, “అస్సలాము అలైకుం వ రహ్మతు 
ల్లాహి వ బరకాతుహ్‌” అని అనాలి. దానికి 
సమాధానంగా ఎదుటి వ్యక్తి కూడా “వ అలైకు 
ముస్సలాం వ రహ్మతుల్లాహి వ బరకాతుహి” 
అని చెప్పాలి. ప్రతి సలాం చెప్పినప్పుడు 
అలైకుంకు ముందు 'వ' అని చెప్పాలి. (అంటే 
మీపై కూడా అని అర్థం). 


851. హజ్రత్‌ ఇమ్రాన్‌ బిన్‌ హుసైన్‌ (రజి) 
కథనం : ఒక వ్యక్తి దైవప్రవక్త (సల్లం) 
దగ్గరికి వచ్చి, “అస్సలాము అలైకుం' 
అని అన్నాడు. ఆయన అతనికి ప్రతి 
సలాం చేశారు. అతను కూర్చున్నాడు. 
అప్పుడాయన “ఇతనికి పది పుణ్యాలు 
లభించాయి' అని అన్నారు. మరో వ్యక్తి 
వచ్చి, “అస్సలాము అలైకుం వ రహ్మ 
తుల్లాహ్‌' అన్నాడు. ఆయన అతనికి 
ప్రతి సలాం చేశారు. ఆ వ్యక్తి కూర్చు 
న్నాడు. ఆయన “ఇరవై ఫుణ్యాలు' 
అన్నారు. కాసేపటికి ఇంకో వ్యక్తి వచ్చి, 
“అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి 
వ బరకాతుహూ' అని అన్నాడు. ఆయన 
అతనికి సలాం చేయగా అతను కూడా 
కూర్చున్నాడు. అప్పుడాయన “ముప్పై 


త పము బమ సయ! నయం 
ఫతఠీ్ర « నా! 3 prety ఖత £56545 
త. న్‌ hil యు గ Us 

గర శ న! న్‌ 


gual! ధ్ర dle ప్రల = గీరి 
ల! గ్రామ్‌ se iG Lge టీ! సలా 
మ్‌ నమ సైడు! ౮ కక ్యలు! 
ల ర పి వక్త గటు! dw ప్రయ లి 
5 తమ ఫడు! :Jw al 
ర “త్రి :Jw Gls db మ్‌ 
అము యు సద: ౮జి టమ షా 
ఏల రో నో వ 5 టీ! 
వలీ glelly వీ oly) రట 
చూ ఈయూ 


టీ! లో 


https://teluguislam.net 


1024 


ర కలా 


వాదీను కిరణాలు మోకా 1 


పుణ్యాలు' అని అన్నారు. (అబూ 


దావూద్‌, తిర్మిజీ - హసన్‌) 


(సుననె అబూ దావూద్‌లోని నంస్కార ప్రకరణం, నుననె తిర్మిజీలోని ఇస్తీజాన్‌ 


అధ్యాయాలు) 


ముఖ్యాంశాలు 


“'అస్సలాము అలైకుం' అని అంటే పది పుణ్యాలు, అదనంగా “వ రహ్మతుల్లాహ్‌' 
అనంటే ఇరవై పుణ్యాలు, 'వ బరకాతుహ్‌' అనంటే ముప్ఫై పుణ్యాలు లభిస్తాయని ఈ హదీసు 
ద్వారా బోధపడుతోంది. వాటికన్నా ఎక్కువ పదాలు వాడటానికి హదీసుల్లో ఎక్కడా ఆధారాల్లేవు. 


కనుక అంతటితో ఆగిపోవటం ఉత్తమం. 


852. హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా) 
కథనం : ఒకసారి దైవప్రవక్త (సల్లం) 
నాతో మాట్లాడుతూ, “అదిగో, జిబ్ర 
యీల్‌ దూత నీకు సలాం చెబు 
తున్నారు” అని అన్నారు. దానికి నేను, 
“వ అలైహిస్సలాం వ రహ్మతుల్లాహి వ 
బరకాతుహూ” అని ఆయనకు ప్రతి 
సలాం చేశాను. (బుఖారీ - ముస్తిం) 


MT 
) ప్త! ర్వ ఉ్రాలీభో తాత 
తక లిం యము! అమ వ hom 
పటు టర తము పదు! మః 
అకు లో తోరం హా «le 
ear 3 ఢయయు పస్రావాలాల! 
పడు పదీ పద్దు య 


(సహీహ్‌ బుఖారీలోని నృష్టి ఆరంభ ప్రకరణం, సహీహ్‌ ముస్థింలోని మహిమోన్మతుల 


ప్రకరణం) 
ముఖ్యాంశాలు 


పరోక్షంగా ఉన్నవారికి ప్రతి సలాం చేసేటప్పుడు 'వ అలైహిస్సలాం వ రహ్మతుల్లాహి 
వ బరకాతుహూ' అని చెప్పాలి. అదే పరోక్ష వ్యక్తి స్రీ అయితే వ అలైహస్సలాం వ రహ్మతుల్లాహి 


వ బరకాతుహూ' అని చెప్పాలి. 


853. హజ్రత్‌ అనస్‌ (రజి) కథనం : 
దైవప్రవక్త (సల్లం) దేనిగురించయినా 
చెప్పేటప్పుడు అందరికీ అర్థమయ్యే 
విధంగా ఒకేమాట మూడుసార్లు చెప్పే 
వారు. ఎవరి దగ్గరికయినా వెళ్ళి నప్పుడు 
వారికి మూడుసార్లు సలాం చేసేవారు. 


(బుఖారీ) 


రీ! యూ తీ! ట్రం లా! తోం - 0 
మ! | సు స. 1] రత ee డ్‌ 


hg 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 1025 GE, 


ఎదుటివారు అనేకమంది ఉన్నప్పుడు 
అలా చేసేవారని భావం. 


తత 13] UG dle Dyas ley . go! 


(సహీవ్‌ బుఖారీలోని విద్యా ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

దైవప్రవక్త (సల్లం) ప్రజల మనోభావాలను ఎంతగానో గౌరవించేవారు. తన ప్రవర్తన 
వల్ల ఎవరి మనసూ 'నొచ్చుకోకుండా జాగ్రత్తపడేవారు. మనం కలవబోయే మనుషులు 
ఎంతమంది ఉన్నా అందరికీ సలాములు చెప్పి, అందరి సలాములకూ జవాబు పలకాల్సిన 
అవసరం లేదు. సమూహంలో ఉన్నవారందరికీ ఒకసారి సలాం చెబితే చాలు. అలాగే 
సమూహంలో ఉన్నవారందరూ సలాం చేసినా వారందరికీ ఒక సలాం చేసినా సరిపోతుంది. 
కాని దైవప్రవక్త (సల్లం) ఎవరి మనసూ నొచ్చుకోకూడదని ఒకటికి మూడుసార్లు సలాం చెప్పేవారు. 


854. హజ్రత్‌ మిఖ్‌దాద్‌ (రజి) ఓ సుదీర్హ 
మైన హదీసుని వివరిస్తూ ఇలా అన్నారు 
: దైవప్రవక్త (సల్లం) వంతు పాలను 
మేము వేరుగా ఎత్తిపెట్టేవాళ్ళం. ఆయన 
కొంతరాత్రి గడిచిన తర్వాత వచ్చి నిద్ర 


ae ఖీ! అతో TA) ల్‌౮ం- -Ao£ 
Tere సద్‌: J టటేలీ! టీటా లీ 


న Jas పల మే! హయ 
రయ స A hg YL 


పోయినవారు మేల్కొనకుండా ఉండే 
విధంగా, మేల్కొని ఉన్న వారికి విన 
పడేలా సలాం చేసేవారు. ఆ రోజు కూడా 
దైవప్రవక్త (సల్లం) వచ్చి అలాగే సలాం 
చేశారు. (ముస్లిం, 


(సహీహ్‌ ముస్తింలోని పానీయాల ప్రకరణం) 


ely) 1 ౮ య ప్త శ్ర! షత 


ముఖ్యాంశాలు 
కొంతమంది నిద్రపోతూ మరికొంతమంది మేల్కొని ఉన్నప్పుడు వారికి సలాం ఎలా 
చెయ్యాలో ఈ హదీసులో వివరించబడింది. అటువంటి సందర్భాల్లో నిద్రపోతున్నవారి నిద్రకు 
భంగం కలిగించకుండా మేల్కొని ఉన్నవారు వినగలిగేంత మెల్లిగా సలాం చెబితే చాలు. 
855. హజ్రత్‌ అస్మా బిన్తె యజీద్‌ టా ధూ? రాం - A096 
(రజి.అన్‌హా) కథనం : ఒకసారి మస్టిద్‌ 
దగ్గర ఓ మహిళా సమూహం కూర్చొని 
ఉండగా దైవప్రవక్త (సల్లం) అటుగా 


3 తో జ్తీ న్‌ శీ ల తిల 
yee Ul ప్ర పైడి Gy red! 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


వెళ్తూ చేతి సంజ్ఞతో వారికి సలాం చేశారు. 

(తిర్మిజీ - హసన్‌) 
ఆయన చేతి సంజ్ఞతోపాటు నోటితో 
అస్సలాము అలైకుం కూడా చెప్పారని 
దీని భావం. అబూ దావూద్‌లోని వేరొక 
హదీసు ఈ విషయాన్ని ధృవీకరిస్తోంది. 
అందులో “ఆయన మాకు సలాం 
చెప్పారు అని ఉంది. 


1026 


iJby తయన! 0 pal యి గ 
సకం! టం Js ida, త్రూ దూ 


wy wT 


(సుననె తిర్మిజీలోని ఇస్తీజాన్‌ అధ్యాయాలు) 


ముఖ్యాంశాలు 


1. దూరంలో ఉన్నవారికి సలాం చేసే ఉద్దేశ్యంతో చేత్తో సైగ చేయటం ముస్లిమేతరుల 
పద్ధతి. కనుక దూరంలో ఉన్నవారికి సలాం చేసేటప్పుడు చేత్తో సంజ్ఞ చేయటంతో 
పాటు నోటితో “అస్సలాము అలైకుం' అని కూడా చెప్పాలి. 


2. స్రీలకు సలాం చేయటంలో ఎంతైనా జాగ్రత్త పాటించటం అవసరం. వృద్ధ మహిళలకు 
సలాం చేయవచ్చు. కాని పరస్త్రీలకు, ముఖ్యంగా యువతులకు సలాం చేసే విధానం 
ఎన్నో అలజడులకు, ఉపద్రవాలకు దారితీయవచ్చు. అందుకని వయసులో ఉన్న 
ఆడవాళ్ళకు, యువతులకు సలాం చేయటం నిషిద్ధంగా ఖరారు చేయబడింది. 


856. హజ్రత్‌ అబూ జురై హుజైమీ (రజి) 
కథనం : నేను దైవప్రవక్త (సల్లం) దగ్గరికి 
వెళ్ళి, “దైవప్రవకా! అలైకస్సలాం అని 
అన్నాను. అందుకాయన, “అలైకస్సలాం' 
అనకు, అలైకస్సలాం అనేది చనిపోయిన 
వారికి చెప్పే సలాం' అని బోధించారు. 
(అబూ దావూద్‌, తిర్మిజీ - హసన్‌, 
సహీహ్‌) 


రల! Ge లీ లాం - A01 
శక న రం ర 06 అ తు 
JG [ర్వ bp యు దప 
షు రీ సయ! తమ Js 
cyl yl ely) «Wy జ (రయి! 
లాలి లావా i by gil 
*లీలేజ తు యం 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 1027 రో కూ 
133వ అధ్యాయం 
గడు! Ft 
సలాం నియమాలు 


857. హజ్రత్‌ అబూ హురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా 
ప్రబోధించారు : వాహనం మీద వెళ్తున్న 
వ్యక్తి కాలి నడకన వెళ్ళేవ్యక్తికి సలాం 
చెయ్యాలి. అలాగే నడిచి వెళ్ళేవాడు 
కూర్చున్న వ్యక్తికి, తక్కువ మంది 
ఎక్కువ మందికి సలాం చెయ్యాలి. 
(బుఖారీ - ముస్లిం) 


బుఖారీలోని వేరొక ఉల్లేఖనంలో అద 
నంగా “పిల్లలు పెద్దలకు సలాం 
చేయాలి” అని ఉంది. 


(సహీహ్‌ బుఖారీలోని ఇస్తీజాన్‌ ప్రకరణం, న 


858. హజ్రత్‌ అబూ ఉమామా సుదై 
బిన్‌ అజ్‌లాన్‌ బాహిలీ (రజి) కథనం 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రవచిం 
చారు : ముందుగా సలాం చేసేవారు 
దేవుని దృష్టిలో ప్రజలందరిలోకెల్తా 
(అబూ దావూద్‌ దీనిని మంచి ఆధారా 
లతో వెలికితీశారు) 


ఇమామ్‌ తిర్మిజీ కూడా ఈ హదీసుని 
అబూ ఉమామా (రజి) ఆధారంగా వెలికి 
తీశారు. అందులో ఇలా ఉంది: 
“దైవప్రవక్తా! ఇద్దరు మనుషులు కలుసు 


we dl yo ian gh ప్రాం MeV 

త! స 5౮6 జత I త! 
dW! బం Sly టిడి! le 
ఇం యా గ్రామ లస! se Ji 
Sl de alls i gel Fly, 


వొ ముస్టింలోని నలాం ప్రకరణం) 


రా రమా హ్‌డ! శా! లం అ AOA 
Js కక ర ఫా తంట 


షే (వ జ! క (నగ ఆష్‌ 


= అదం 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 1028 రో కాలూ 


కున్నప్పుడు వారిలో ఎవరు ముందుగా. ౮! ఇ! లూ క! లు 
సలాం చేయాలి?” అని దైవప్రవక్త 
(సల్లం)ను ఎవరో అడిగారు. దాని 
కాయన  “వారిరువురిలో దైవానికి 
అత్యంత నన్నిపాతులు నలాం 
చెయ్యాలి” అని చెప్పారు. (తిర్మిజీ - ప్రా మయా వోనీ! 
హసన్‌) 


A JU Me నయ dls) 
as 1 ట్లో లర త్ర]! 
JG. AL EE ‘Ju 


(సుననె అబూ దావూద్‌లోని సంస్కార ప్రకరణం, నుననె తిర్మిజీలోని ఇస్తీజాన్‌ 
అధ్యాయాలు) 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


134వ అధ్యాయం 


పమ దటి! పత అధి! ఏ6 


1029 


రు కాలా 


అ (ప 


ళ్‌ 7 os eh ce కిక 2 1. a 
ఆరూ Tf al He a ob లే de టె 
Woy ts CES Je sf Jal 


మాటిమాటికీ సలాం చేసుకుంటూ ఉండటం 
అభిలషణీయం. ఒకసారి సలాం చేసుకున్నాక లోపలికి 
వెళ్ళివచ్చినా లేక ఇరువురి మధ్య ఏదయినా వస్తువు అడ్డం 
వచ్చినా మళ్ళీ సలాం చేసుకుంటే మంచిది 


859. హజ్రత్‌ అబూ హురైరా (రజి) 
అధ్వాన్నంగా నమాజ్‌ చేసిన ఒక వ్యక్తి 
గురించి తెలియజేస్తూ ఇలా అన్నారు : 
ఆ వ్యక్తి దైవప్రవక్త (సల్లం) దగ్గరికి వచ్చి 
ఆయనకు సలాం చేశాడు. దైవప్రవక్త 
(సల్లం) అతనికి ప్రతి సలాం చేసి, “వెళ్ళి 
ఇంకోసారి నమాజ్‌ చెయ్యి. నువ్వసలు 
నమాజ్‌ చెయ్యలేదు” అన్నారు. ఆ వ్యక్తి 
వెళ్ళి తిరిగి నమాజ్‌ చేశాడు. నమాజ్‌ 
చేసుకొని వచ్చి దైవప్రవక్త (సల్లం)కు 
మళ్ళీ సలాం చేశాడు. (దైవప్రవక్త (సల్లం) 
అతనికి ప్రతి సలాం చేసి మళ్లీ నమాజ్‌ 
చేయమని ఆదేశించారు). ఆ వ్యక్తి ఆ 
విధంగా మూడుసార్లు చేశాడు. 


(బుఖారీ - ముస్లీం) 


యూ తీ! దద స్తాన్‌ లల్లీ గ్రాం గ0 క 
యల అప! హం, tu! యాతో 
5 de pi (శోక టి! భో! rE దై 
య్‌, (ప్రయ sh లేప prey? 
ph హాసం బ్రా dE న 
ఉంటే యు స నా క్ర ర్రవీ! టం 


ale Gis. wl 


(సహీవా బుఖారీలోని అజాన్‌ ప్రకరణం, సహీహ్‌ ముస్థింలోని నమాజ్‌ ప్రకరణం) 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 1030 భయ! ర్య 


ముఖ్యాంశాలు 
కొద్ది కొద్ది సేపటికి సలాం చేసుకుంటూ ఉండాలని పై హదీసు ద్వారా నిరూపించ 
బడింది. ఈ విషయాన్నే (గ్రంథకర్త సదరు అధ్యాయానికి శీర్షికగా పెట్టారు. 


860. హజ్రత్‌ అబూ హురైరా (రజి) గారే లక హక స రం చూ - AV 
స Mass కొంచ One bf యయ ఇ! మం. 
(సల్లం) ఇలా ప్రబోధించారు : మీలో el ee షక దేవ 
ఎవరయినా తమ సోదరుణ్ణి కలుసు Fra hess py 
కున్నప్పుడు అతనికి సలాం చేయాలి. ssa eh పే 
ఆ తర్వాత తమ మధ్య చెట్టు, గోడ, 

రాయి (లాంటిది) అడ్డు వచ్చి తిరిగి 

కలుసుకుంటే మళ్ళీ (ఇంకోసారి) సలాం 

చేసుకోవాలి. (అబూ దావూద్‌) 


(సుననౌ అబూ దావూద్‌లోని సంస్కార ప్రకరణం) 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


135వ అధ్యాయం 


1031 


స ఎక సదయ! అధు! 26 146 
మీ ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు స సలాం చేసి ప్రవేశించాలి 


దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ సెలవిచ్చాడు : 


“మీరు ఇళ్ళల్లోకి ప్రవేశించేటప్పుడు మీ 
వాళ్ళకు సలాం చేయండి. ఇది మేలు కొరకు 
చేయబడే ప్రార్థన. అల్లాహ్‌ తరఫు నుండి 
నిర్ణయించబడింది. (అన్‌ నూర్‌: 67) 


861. హజ్రత్‌ అనస్‌ (రజి) కథనం : దైవ 
ప్రవక్త (సల్లం) నాకు హితబోధ చేస్తూ, 
“అబ్బాయీ! నువ్వు నీ ఇంట్లోకి ప్రవేశిం 
చేటప్పుడు సలాం చెయ్యి. దానివల్ల 
నీకూ, నీ ఇంటివారికి శుభం ప్రాప్తి 
స్తుంది” అని అన్నారు. 

(తిర్మిజీ - హనన్‌, నహీహ్‌) 


Gy పప స్ట ‘yw తీ! Jb 
క్‌ వలా డీ జోల నీ కలల్లో 


త్‌ న్‌ా రా ష్‌ లా ail రో (య 
1 ల se వ షూ 


ఓక టీ! గు లో లం AUN 
13] pe i Oy :J౮ 
హా క స యేన! oe రమయ 


తుని! 0 య గ ses ls 


“దై రా దూ ‘Jb 


(సుననె తిర్మిజీలోని ఇస్తీజాన్‌ అధ్యాయాలు) 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 1032 Sew 
geal de IEG 1 
పిల్లలకు సలాం చేయటం 


862. హజ్రత్‌ అనస్‌ (రజి) ఓసారి పిల్లల 
దగ్గర్నుంచి వెళ్తూ వారికి సలాం చేశారు. 
ఆ తర్వాత వారితో, “దైవప్రవక్త (సల్లం) 
ఈ విధంగా చేసేవారు” అని చెప్పారు. 

(బుఖారీ - ముస్లిం) 


తోలి. AY 


oR సధ యన 


sha మ్మ కక స! ర) ఏర 


(నహీవా బుఖారీలోని ఇస్తీజాన్‌ ప్రకరణం, నహీహ్‌ ముస్తింలోని నలాం ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

అసలు నియమం ప్రకారం చూస్తే పిల్లలే పెద్దలకు సలాం చేయాలి. కాని అప్పుడప్పుడూ 
పెద్దలే తొందరపడి పిల్లలకు సలాం చేస్తూ ఉండాలి. దానివల్ల పిల్లలకు ముందుగా సలాం 
చేసే సదాచారం అలవడుతుంది. పిల్లలు ప్రతి విషయంలోనూ తమ పెద్దల్ని అనుకరిస్తారనే 
విషయాన్ని మర్చిపోకూడదు. 


https://teluguislam.net 


తళ ef 2 12 
వాదీను కిరణాలు 1033 ర కాల 


137వ అధ్యాయం 


Seth క య లమ! నయ pe 1% 


హీ ఆడు పరుడు. సమ తాం yu 


య్‌ 


bi! hg ప 6 రః 


పురుషుడు తన భార్యకు, మహ్రమ్‌ స్రీలకు, చెడుకు తావు 
లేని పక్షంలో పర స్రీలకు, అలాగే స్రీలు పురుషులకు 
సలాం చేయటం ధర్మసమ్మతమే 


863. హజ్రత్‌ సహ్హ్‌ బిన్‌ సాద్‌ (రజి) 4! బ్రంం హైద ఈ లశ రా - గగ 
కథనం : మా వీధిలో ఒకావిడ ఉండేది. పే ఆ్రోం - డో bE 08 1 
(వేరొక ఉలేఖనంలో ఒక వృద్దురాలు 

ఉండేది అని ఉంది). ఆమె de gs J | ప్యాపర్‌ స్ప వా 
బీట్‌రూట్‌ మూలికలను వేసి ఉడక ౪ PES; yl esis 
బెట్టేది. ఇంకా కొన్ని బార్లీ గింజలు నూరి Giza; FTE రో 
పెట్టేది. మేము జుమా నమాజ్‌ చేసుకొని “తంతాను . షమ , యస 
తిరిగొచ్చేటవుడు ఆవెకు నలాం ప్రేమల వద్ద! లయ : ట్వ 
చేసేవాళ్ళం. ఆమె (మమ్మల్ని పిలిచి) 

మాకు ఆ అన్నం వడ్డించేది. (బుఖారీ) 


(సహీహ్‌ బుఖారీలోని జుమా ప్రకరణం) 


864. అబూ తాలిబ్‌ కుమార్తె ఉమ్మె హానీ 
ఫాఖా (రజి.అన్‌హా) కథనం : మ 
విజయం నాడు నేను దైవప్రవక్త సల్ల) శీ సో a es: వ న. 
దగ్గరికి వెళ్ళాను. అప్పుడాయన స్నానం యయ ఇష lols 
' చేన్తున్నారు, ఫాతిమా (రజి.అన్‌హా) *0౮0 చా! రన Yond ww 
. ఆయనకు ఓ గుడ్డ అడ్డం ఉంచారు. le 
ఆ సందర్భంగా నేనాయనకు సలాం 


ఆ సురపనే వరు. AVE 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


చేశాను. ( తర్వాత ఆమె మిగతా హదీసు 
వివరించారు). (ముస్తీం) 


1034 


రగ కాలా 


(సహీహ్‌ ముస్లింలోని ుచీచభతల ప్రకరణం) 


865. హజ్రత్‌ అస్మా బిన్తై యజీద్‌ 
(రజి.అన్‌హా) కథనం : ఒకసారి దైవప్రవక్త 
(సల్లం) ఓ మహిళా సమూహం 
దగ్గర్నుంచి వెళ్ళారు. (ఆ సమూహంలో 
నేను కూడా ఉన్నాను). అప్పుడాయన 
మాకు సలాం చేశారు. (అబూ దావూద్‌, 
తిర్మిజీ - హసన్‌) 


పై వాక్యాలు అబూ దావూద్‌వి. తిర్మిజీ 
వాక్యాలు ఈ విధంగా ఉన్నాయి : 
ఒక రోజు మస్టిద్‌ దగ్గర ఓ మహిళా 
సమూహం కూర్చొని ఉండగా దైవప్రవక్త 
(సల్లం) అటువైపు నుంచి వెళ్తూ వారికి 
చేతి సంజ్ఞతో సలాం చేశారు. 


hy తన్ను ఏట! ప్రాతం AT 

జక దుక యళ Ue తే! gs 
sls sl ely) hls sg 
lay cis Cyl iby geil 
DS! igh di hy, oslo gl lai 


స 


ర హు Rr క్ష ఉ 
pre we si స US 


(నుననె అబూ దావూద్‌లోని నంస్కార ప్రకరణం, నుననె తిర్మిజీలోని ఇస్తీజాన్‌ 


అధ్యాయాలు) 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


138వ అధ్యాయం 


pn న (య ఆవి! Ula (లో 


1035 


జా. క లో 
bor, లో ల 


దట = 1₹గ 


pr pA ఆ ఆటని! 3 బైట్‌ సక]! 


9653 రం Jey 


as gis pl 


దైవ తిరస్మారులకు ముందుగా సలాం చేయటం నిషిద్ధం. 
వారికి సలాం చేసే పద్ధతి. దైవతిరస్మారుల, ముస్లింల 
ఉమ్మడి సమావేశాల్లోనున్న వారికి సలాం చేయటం 
అభిలషణీయం 


866. హజ్రత్‌ అబూ హురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా 
ప్రబోధించారు : యూదులకు, కైస్తవు 
లకు మీరు ముందుగా సలాం చేయ 
కండి. వారిలో ఎవరయినా మీకు 
దారిలో కనబడితే వారిని ఇరుకైన దారి 
గుండా నడిచేలా చేయండి. (ముస్లిం) 


ఆలో 


యూ చీ! దడ పని స పం ATV 

SMI మా Yr ౮౪ నత! Jy dl 
past (లి [ఏ pay soa ఎ 
shy, rel లో! ష్‌ తర ఖో 


(సహీహ్‌ ముస్థింలోని సలాం ప్రకరణం) 


867. హ(జత్‌ అనస్‌ (రజి) కథనం 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రబో 
ధించారు : గ్రంథవహులు (యూదులు, 
క్రైస్తవులు) మీకు సలాం చేస్తే, దానికి 
మీరు “వ అలైకుమ్‌” అని (మాత్రమే) 
అనండి. (బుఖారీ - ముస్లిం) 


మసం 4 413506 J 
Gis (యయ చేస్‌ అయ గ్ర! 


(సహీహ్‌ బుఖారీలోని ఇస్తీజాన్‌ ప్రకరణం, సహీహ్‌ ముస్తీలోని సలాం ప్రకరణం) 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 1036 Gada, 


eg pa అ ము నం: ఉమ ఆ bl sey AA 
ర్జు (ఆర్తి అల్లం న్లెంలు, bl 
రా ఉన yi 

ముషిక్‌లు - అంటే విగ్రహారాధకులు ల ole 5 కక్షలు! ర! 
యూదులు - కలిసి కూర్చున్న సమావేశం లోకం రాభ్తూడప పయి! 
దగ్గర్నుంచి వెళ్తూ వారికి సలాం చేశారు. ఈ: ఫీవేంట కై, 

(బుఖారీ - మున్లిం) «le 

(నహీవ్‌ బుఖారీలోని ఇస్తీజాన్‌ (ప్రకరణం, మ్‌ మున్లింలోని జివోద్‌ ప్రకరణం) 


https://teluguislam.net 


- హదీను కిరణాలు 


139వ అధ్యాయం 


1037 


Ci, 


oe {6 fy 1 gel ధల ఎ 114 
సమన్లు | యిన శర న! 


సమావేశం నుంచి లేదా తనతోపాటు కూర్చొని ఉన్నవారి 
దగ్గర్నుంచి లేచి వెళ్ళేటప్పుడు వారికి సలాం చేసి వెళ్ళాలి 


869. హజ్రత్‌ అబూ హురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా 
ప్రబోధించారు : మీరు సమావేశంలోకి 
అడుగుపెట్టగానే అక్కడున్న వారికి 
సలాం చేయాలి. తిరిగి అక్కణ్డుంచి లేచి 
వెళ్లిపోయేటప్పుడు కూడా సలాం 
చేయాలి. ఎందుకంటే తొలి సలాం తుది 
సలాం కన్నా గొప్పదేమీ కాదు. (అబూ 
దావూద్‌, తిర్మిజీ - హసన్‌) 


wae 


మూ టీ! దక ప gl ye AU 

లాట! bP RE dl J) dG 06 
థి ళ్‌ ఆ నీ తో తిం ప 
త ఏట యము సిని! | చమ! 
తో we? స గ జ. 
eb తో! తమి సయ ప 
లత తున! త్రం yl ely) | 


(నుననె అబూ దావూద్‌లోని నంస్కార ప్రకరణం, నుననె తిర్మిజీలోని ఇస్తీజాన్‌ 


అధ్యాయాలు) 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 1038 CANE, 


140వ అధ్యాయం 


ally gldsaatl భారం 1౬+ 
అనుమతి కోరటం - దాని పద్ధతి 
దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ సెలవిచ్చాడు: Ares 


Mog Jick ఖే JU dl ౮౮ 


“విశ్వసించిన ప్రజలారా! ర ఇళ్ళల్లోకి తప్ప డక రా అనీ AA జ కు. AA అల 
ఇతరుల ఇళ్ళల్లోకి, ఇంటివారి అంగీకారం జ్‌ వ్‌ వా 

గ Gy LV న!) ¢ పత 
పాందనంతవరకు, ఇంట్లోవారికి నలాం ౨౮ వ 


చేయనంత వరకు (లోనికి) ప్రవేశించకండి.” JM స్వ J పడ py iy 
(అన్‌ నూర్‌ : 27) ere 

“మీ పిల్లలు యుక్త వయస్సుకు చేరుకున్న [0% టు!) 

ప్పుడు, తమ పెద్దలు అనుమతి తీసుకునే 

విధంగా తొము కూడా అనుమతి తీసుకొని మరీ 

లోనికి రావాలి.” (అన్‌ నూర్‌ : 59) 


870. హజ్రత్‌ అబూ మూసా అష్‌అరీ 
(రజి) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) 
ఇలా ప్రబోధించారు : మూడుసార్లు 
అనుమతి కోరాలి. అనుమతి లభిస్తే 
సరి; లేకపోతే తిరిగి వెళ్ళిపోవాలి. 
(బుఖారీ - ముస్తీం) 


డ్రస్‌! ప ట్లో తోలి = తళ 
స్తో ఎ! లు లేళ :J6 మ త! షక 
స్ట త ప్ర! రో ROE SY 
ale Gi (ప్రాత 


(సహీహ్‌ బుఖారీలోని ఇస్తీజాన్‌ ప్రకరణం, నహీవ్‌ ముస్టీంలోని ఇస్తీజాన్‌ ప్రకరణం) 

871. హజ్రత్‌ సహ్హ్‌ బిన్‌ సాద్‌ (రజి) పా రాలా రాం = తీ! 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రవచించారు : ఇతరుల ఇండ్ల gs ప a 
లోని స్రీల మీద దృష్టి పడరాదన్న లోలో Pl క. de Gp 
ఉద్దేశ్యంతోనే అనుమతి తీసుకోవాలని le Gi 
ఆదేశించటం జరిగింది. 

(బుఖారీ - ముస్థిం) 


(సహీహ్‌ బుఖారీలోని ఇస్తీజాన్‌ ప్రకరణం, సహీహ్‌ మునస్లింలోని ఇస్తీజాన్‌ ప్రకరణం) 


https://teluguislam.net 


హదీను కిరణాలు 


ముఖ్యాంశాలు 


1039 GN, 


ఇతరుల “ఎకాంతపు హక్కు”ని హరించటం కూడా పాపమే పకపక, ఏకాంతంలో 
ఉన్నప్పుడు సాధారణంగా మనిషి తన వ్యక్తిగతమైన పనుల్లో నిమగ్నుడై ఉంటాడు. ఆ 
సమయంలో అతని ఏకాంతానికి భంగం కలగజేస్తే అతను చాలా మనస్తాపానికి గురౌతాడు. 
అనుమతి తీసుకోకుండా హఠాత్తుగా ఇతరుల ఇళ్ళల్లోకి ప్రవేశించటం వల్ల అక్కడ చూడరాని 
దృశ్యమేదయినా కంటపడవచ్చు లేక ఆ ఇంట్లో ఉన్న స్రీల మీద దృష్టి పడవచ్చు. దానివల్ల 
ఆ ఇంటివారు తీవ్రమైన ఇబ్బందికి గురవుతారు. ఒక నాగరిక సమాజంలో ఇలాంటి 
అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండటానికి, సమాజంలో చెడు ప్రబల 
టానికి దోహదపడే కారణాలను నిర్మూలించటానికి అనుమతి తీసుకునే ఆజ్ఞ జారీ చేయ 


బడింది. 

872. బనూ ఆమిర్‌కు చెందిన 
ఒకాయన తన సొంత సంఘటన 
గురించి వివరించారని రిబ్‌యీ బిన్‌ 


హిరాష్‌ తెలియజేశారు : దైవప్రవక్త 


(సల్లం) ఒక గృహంలో ఉండగా 
ఆయన వెళ్ళి, “నేను లోనికి జొరబడ 
వచ్చా?” అంటూ లోపలికి రావటానికి 
దైవప్రవక్త (నల్బం)ను అనుమతి 
కోరాడు. దైవప్రవక్త (సల్లం) అది విని 
తన సేవకునితో, “నువ్వెళ్ళి ఆ వ్యక్తికి 
అనుమతి ఎలా కోరాలో చెప్పు. “అస్స 
లాము అలైకుం. లోపలికి రావచ్చా? 
అని అడగాలని చెప్పు” అన్నారు. ఆ 
మాటలు విని ఆయన, “అస్పలాము 


అలైకుం, లోపలికి రావచ్చా?” అని. 


అడిగాడు. అప్పుడు దైవప్రవక్త (సల్లం) 
ఆయనకు అనుమతినివ్వగా, ఆయన 
లోపలికి వచ్చాడు. (అబూ దావూద్‌ 
దీనిని ప్రామాణికమైన ఆధారాలతో 
వెలికి తీశారు. 


సత్‌ i గ్రా రు రోం - AVY 
పరచారు. 


క tia క్‌ 
సయ! లత PI మమియు 
Je Jes గ్‌ వ. సమ్మ 
శక దది! ఎస్‌ SEN FT) 
meh ylely). J 


(సుననె అబూ దావూద్‌లోని సంస్కార ప్రకరణం) 


https://teluguislam.net 


కలీ 


వాదీను కిరణాలు 1040 Galata, 


ముఖ్యాంశాలు 
ఇతరుల ఇండ్లల్లోకి వెళ్ళదలచుకున్నప్పుడు ముందు వారి గుమ్మం దగ్గర నిలబడి 
సలాం చేయాలి. సలాంకు జవాబురాగానే లోపలికి వెళ్ళటానికి అనుమతి కోరాలి. ఈ హదీసు 
ద్వారా బోధపడే మరొక విషయం ఎమిటంటే షరీఅత్‌ ఆదేశించే విషయాల గురించి 
తెలియనివారికి కూడా వాటిని బోధించాలి. దానివల్ల వారు కూడా షరీఅత్‌కు అనుగుణంగా 
ఆచరిస్తారు. 


873. హజైత్‌ కిల్‌దా బిన్‌ హంబల్‌ (రజి) ఎ! ముప పలు - AVY 
కథనం : ఒకసారి నేను దైవప్రవక్త (సల్లం) ల FE. pe — 
' దగ్గరికి వెళ్ళి ఆయనకు సలాం చేయ కర ol 0 Kas 
కుండానే ఆయనింట్లోకి ప్రవేశించాను. లక (ఆ! ly EEG 
అప్పుడాయన (చిరుకోపంతో), “బయ యు టాయి! ప డు నవ డు! 
టికి వెళ్ళు. బయటికి వెళ్ళి 'అస్సలాము ళు gi 3 3b ' a క్‌ 
అలైకుం' నేను లోపలికి రావచ్చా?” అని ల లా 
అడిగిరా” అన్నారు. రూ యిట్ఞలేవా 
(అబూ దావూద్‌, తిర్మిజీ - హసన్‌) 
(సుననె అబూ దావూద్‌లోని సంస్కార ప్రకరణం, నుననె తిర్మిజీలోని ఇస్తీజాన్‌ 
అధ్యాయాలు) 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


141వ అధ్యాయం 


1041 


Js సే మి! fy LU 1౬1 


Jt లో tC 
ధ్ర స్తు తత్త hy షప 


వక : 


క్‌ న gst 


A 


లత 


వ గగ 


ను 


J J మక్క 25 3 ధో! 


అనుమతి కోరినెపుడు ఎవరని అడిగితే 'నేను' అని 
అనరాదు, తమ పేరు తెలియజేయాలి 


874. హజత్‌ అనస్‌ (రజి) కథనం 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) మేరాజ్‌ 
సంఘటనను వివరిస్తూ ఇలా అన్నారు: 
జిబ్రయీల్‌ (అలైహి) నన్ను వెంటబెట్టు 
కొని పైకి వెళ్తూ మొదటి ఆకాశం దగ్గరికి 
చేరుకున్నారు. అక్కడున్న ద్వారపాలకుణ్ణి 
ద్వారం తెరువమని కోరారు. లోపలి 
నుంచి 'ఎవరూ?' అని అడిగారు. దాని 
కాయన, “నేను (దైవదూత) జిబ్ర 
యీల్‌ని అని సమాధానమిచ్చారు. “మీ 
వెంట మరెవరైనా ఉన్నారా?” అని మళ్ళీ 
ప్రశ్నించటం జరిగింది. 'నా వెంట ముహ 
మ్మద్‌ (సల్లం) ఉన్నారు” అని చెప్పారు 
జిబ్రయీల్‌. ఆ తర్వాత ఆయన నన్ను 
రెండవ, మూడవ, నాల్గవ, ఇంకా మిగి 
లిన ఆకాశాల మీదికి తీసుకొని వెళ్ళారు. 
ప్రతి ఆకాశపు ద్వారం దగ్గర “ఎవరు 
మీరు?” అని అడగటం జరిగింది. దాని 


లాటే! ge) le AVE 
లేజ్యాలేక: Nas orn 
tel yy} dy అ మం టీ » ‘$l 
JGHiR Es: J « తయ 
సంక 06? : గ్ర గా 
సరం వద పదీ ఏయి! | షడ్‌ 
లో య గ్ర లర Ih CSL 
lost: రగు 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


కాయన, “జిబ్రయీల్‌ని' అని సమాధాన 
మిస్తూ వెళ్ళారు. (బుఖారీ - ముస్తిం) 


1042 


(సహీహ్‌ బుఖారీలోని నృష్టి ఆరంభ ప్రకరణం, నహీహ్‌ ముస్తింలోని విశ్వాన 


(ప్రకరణం, 


875. హజ్రత అబూ జర్‌ (రజి) కథనం: 
ఒకానొక రోజు రాత్రి నేను ఇంటి నుండి 
బయలుదేరాను. దారిలో నాకు దైవ 
ప్రవక్త (సల్లం) కనిపించారు. ఆయన 
ఒంటరిగా ఎక్కడికో వెళ్తున్నారు. నేను 
(ఆయనకు కనపడకుండా ఆయన 
వెనకే) వెన్నెల ఛాయల్లో నడవసాగాను. 
కాని ఆయన వెనక్కి తిరిగి నన్ను చూసి 
“ఎవరూ?” అన్నారు. 'నేనండీ! అబూ 
జర్ర్‌ని అన్నాను నేను. 

(బుఖారీ - ముస్థిం, 


య టే! gs yl yey AVo 
JW ew WwW Css ౮6 
MS BAe se qe a? 
Tra as, ca ల ee 
35 yh Ele 4104 ప్రి :లేటు 
ఖీ 


(సహీహ్‌ బుఖారీలోని (ప్రేమైక వచనాల ప్రకరణం, నహీవ్‌ మున్లింలోని జకాత్‌ 


(వ్రకరణం, 


876. హజ్రత్‌ ఉమ్మె హానీ (రజి.అన్‌హా) 
కథనం : ఒకసారి నేను దైవప్రవక్త (సల్లం) 
దగరికి వెళ్ళాను. ఆ సమయంలో 
ఆయన స్నానం చేస్తున్నారు. ఫాతిమా 
(రజి.అన్‌హా) ఆయనకు ఓ గుడ్డ అడ్డం 
ఉంచారు. (ఎవరో వచ్చినట్టు అలికిడి 
విని ఆయన “ఎవరూ?” అన్నారు. 
'నేనండీ ఉమ్మె హానీని” అన్నాను నేను. 

(బుఖారీ - ముస్తిం) 
877. హజ్రత్‌ జాబిర్‌ (రజి) కథనం : 
నేను దైవప్రవక్త (సల్లం) ఇంటికి వెళ్ళి 
తలుపు తట్టాను. లోపలినుంచి ఆయన, 


A లతా sgh టు Avy 


జభ న్‌ా Pa 

లూక ఈ కరం! ద్వ దుం దు 

Coie ర A LU; 
es 


జీ 


ale Gia టట శ ఢీ ద్వ, 


ae dl న vey AVY 
OU ESL పీ రు! మలో ౮6 


https://teluguislam.net 


హదీసు కిరణాలు 1043 GIN, 


“ఎవరూ?” అని అడిగారు. నేను 


Gh ‘Ju టే డుం 613 ఏ4 Ju 
నేనండీ! అన్నాను. దానికాయన, “నేను, వేలి ఏల 


నేనేంటి?” అన్నారు నేను పేరు చెప్పక isle Gee. as టర (110 
పోవటం తనకు నచ్చలేదన్నట్లుగా. 
(బుఖారీ - ముస్లిం) 


(సహీహ్‌ బుఖారీలోని ఇస్తీజాన్‌ ప్రకరణం, సహీహ్‌ మున్లింలోని ఇస్తీజాన్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

“నేను నేను అనంటే ఇంట్లో ఉన్నవారికి అనుమతి అడుగుతున్నదెవరో ఎలా అర్థమవు 
తుంది? అందుకని అనుమతి కోరినప్పుడు ఎవరని అడిగితే తమ పేరు తెలియజేయాలి. “నేను” 
అని అనకూడదు. ఈ హదీసు ద్వారా బోధపడే మరొక విషయం ఎమిటంటే, తలుపు తట్టడం, 
కాలింగ్‌ బెల్‌ నొక్కటం కూడా అనుమతి తీసుకోవటం క్రిందికే వస్తుంది. ఆ శబ్దం విని ఇంట్లోవున్న 
వారు తలుపు దగ్గరికి రాగానే ముందుగా వారికి సలాం చేసి ఆ తర్వాత సంభాషణ మొదలెట్టాలి. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


142వ అధ్యాయం 


1044 


BRIA 


hs hb et LI LL 1 


SGA బి స శయ BIG (దుష! 


తో అ 


కూ త్‌ో QU) హు తళ ఆ 3 


తుమ్మినవ్యక్తి 'అల్‌హమ్లులిల్లాహ్‌' అంటే దానికి 
సమాధానంగా 'యర్‌హముకల్లాహ్‌' అనాలి, 'అల్‌హమ్లు 
లిల్లాహ్‌' చెప్పకపోతే సమాధానంగా 'యర్‌హముకల్లాహ్‌' 
చెప్పటం అవాంఛనీయం. తుమ్ము, దానికి సమాధానం, 
ఆవులింతలకు సంబంధించిన ఆదేశాలు 


878. హజ్రత్‌ అబూ హురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా 
ప్రబోధించారు : నిశ్చయంగా దేవుడు 
తుమ్మును యిష్టపడతాడు. ఆవులిం 
తను ఆయన యిష్టపడడు. కనుక మీలో 
ఎవరయినా తుమ్మి “అల్‌హమ్దులిల్లాహ” 
అన్నప్పుడు, అది విన్న ప్రతి ముస్లిం 
దానికి సమాధానంగా “యర్‌హము 
కల్లాహ్‌' అనాలి. ఇకపోతే ఆవులింత 
షైతాన్‌ మూలంగా వస్తుంది. కనుక 
మీలో ఎవరికయినా ఆవులింత వస్తే 
వీలైనంతవరకు దాన్ని ఆపటానికి 
ప్రయత్నించాలి. ఎందుకంటే మీరు 
ఆవులించినప్పుడు షైతాన్‌ మిమ్మల్ని 
చూసి నవ్వుతాడు. (బుఖారీ) 


ఉష! షు మి stl లో = AVA 
టపి! తంతే Al ల] ౮6 స్తు! ల! 
మమమ! జ 55 యిటు పపు 
సుం బయ గం యు రత టయ | 
GE Ul; cal తమి J ds త 
మ! nT 5p cg! b న్‌ టీక 
తప్‌ 15} నమ! ర్‌ teu డ్‌ agit 
gel ly OIL hs 


(సహీహ్‌ బుఖారీలోని సంస్కార ప్రకరణం) 


https://teluguislam .net 


వాదీను కిరణాలు 1045 రా కాలూ 


ముఖ్యాంశాలు 

మనిషి తుమ్మినప్పుడు అతని మెదడు తేలికపడుతుంది. ఒళ్ళు నెమ్మదిస్తుంది. కనుక 
ఇది ఉత్సాహకర విషయమే. అందుకని తుమ్ము వచ్చినప్పుడు, “అల్‌ హమ్ము లిల్లాహ్‌' అంటూ 
దైవాన్ని స్తుతించాలని చెప్పబడింది. దీనికి భిన్నంగా ఆవులింత సోమరితనానికి, అలసత్వానికి 
ఆనవాలు. అందుకే దాన్ని అవాంఛనీయమైన పనిగా చెప్పబడింది. వీలైనంతవరకు దాన్ని 
ఆపుకోవటానికి ప్రయత్నించాలని తాకీదు చేయబడింది. 
879. హజ్రత్‌ అబూ హురైరా (రజి) గారే ౮6 ప ర! ప్ర 5 AVA 
చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) (ఎల ౫ 25% 2 2. 
ఇలా ప్రబోధించారు : మీలో ఎవ “న వ. న టో 
రయినా తుమ్మినప్పుడు 'అల్‌హమ్దు యూ న హాటా ప! ప! మటు 
లిల్హాహ్‌' అనాలి. అది విన్న అతని యు త! తపు J రం BG 
సోదరుడు లేక మిత్రుడు అతనికోసం ఈ pea srs CE a 
పరహముకతాప (అల్లాహ్‌ నీపై చ స 
దయజూవుగాక!) అని ప్రార్థించాలి. శ! 
ఎదుటి వ్యక్తి “యర్‌హముకల్లాహ్‌' 
అనగానే, తుమ్మినవ్యక్తి అతణ్ణి, 'యహ్‌దీ 
కుముల్లాహు వ యుస్‌లిహు బాలకుమ్‌ 
(అల్లాహ్‌ నీకు సన్మార్గం చూపుగాక! నీ 
స్థితిని చక్కదిద్దుగాక!!) అని దీవించాలి. 

(బుఖారీ) 
(నహీహ్‌ బుఖారీలోని నంస్కార ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

ప్రజలు ఒకర్నొకరు ఏవిధంగా దీవించుకోవాలో, ఉపకారానికి బదులుగా ఏవిధంగా 
ఉపకారం తలపెట్టాలో ఈ హదీసులో వివరించబడింది. చూడటానికి ఇవి చాలా చిన్న విషయాలే 
అయినా ఆచరణలో మాత్రం ఇవి కొండంత ప్రభావాన్ని చూపిస్తాయి. వీటిని ఆచరించేవారి 
మధ్య సంబంధాలు మెరుగుపడతాయి. పరస్పరం పేమాభిమానాలు పెంపొందుతాయి. 
ముస్లింలు ఈ పసిడిపలుకులకు ప్రతిరూపాలుగా మారితే ఎంతబావుండు! 


880. దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రబోధి ఉరు ఆ ఆకే రాం - గీగీ' 
స్తుండగా తాను విన్నానని హజ్రత్‌ అబూ : జక రేలు డి JG 
మూసా (రజి) తెలియజేశారు : మీలో 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 1046 ర కాగ 
ఎవరయినా తుమ్మి, “అల్‌హమ్దు ఏక (స యయ కు 


లిల్లాహ్‌' అని అంటే దానికి మీరు అతని 
శ్రేయస్సుకోసం ప్రార్ధిస్తూ, 'యర్‌హము 
కల్లాహ్‌' అని అనండి. ఒకవేళ తుమ్మిన 
వ్యక్తి, “అల్‌హమ్బు లిల్లాహ్‌' అనకపోతే 
మీరు కూడా 'యర్‌హముకల్లాహ్‌” 
చెప్పకండి. (ముస్లిం, 


ఆ ఆస Gy న్న పమ 6 తయన ఆ 


(సహీహ్‌ ముస్తింలోని ఐహిక అనానక్తత ప్రకరణం) 


881. హజైత్‌ అనస్‌ (రజి) కథనం : దైవ 
ప్రవక్త (సల్లం) సమక్షంలో ఇద్దరు 
వ్యక్తులు తుమ్మారు. ఆయన వారిలో 
ఒకరి కోసం ప్రార్థిస్తూ, “'యర్‌హము 
కల్లాహ్‌' అన్నారు. రెండో వ్యక్తి కోసం 
ప్రార్థించలేదు. అప్పుడు రెండో వ్యక్తి, 
“అతను తుమ్మితే తమరు అతని కోసం 
ప్రార్థించారు. మరి నేను తుమ్మినప్పుడు 
నా కోసం ఎందుకు ప్రార్థించలేదు?” 
అని దైవప్రవక్త (సల్లం)ను ప్రశ్నించాడు. 
అందుకాయన, “ఆ వ్యక్తి అల్‌హమ్వు 
లిల్లాహా అంటూ దైవాన్ని స్తుతించాడు. 
కాని నువ్వు దైవాన్ని స్తుతించలేదుగా! 
అని బదులిచ్చారు. (బుఖారీ - మునిం) 


టు Al ge pl రం AM 

దమము క్ల గ్రటు! య తత ౮5:06 
Aa రు ఏవ! తమల (సగం! 
దయ యయ పేట్‌ ర డి 
ప్రే యమన [టి :0డ ISU 


ale ji Cen 


(సహీవా బుఖారీలోని సంస్కార ప్రకరణం, సహీహ్‌ మున్లింలోని ఐహిక అనాసక్తత 


ప్రకరణం) 
882. హజ్రత్‌ అబూ హురైరా (రజి) 
కథనం : దైవప్రవక్త (సల్లం) తుమ్మి 
నప్పుడు ఎక్కువ శబ్దం రాకుండా నోటికి 
చెయ్యి అడ్డం పెట్టుకునేవారు. (అబూ 
దావూద్‌, తిర్మిజీ - హసన్‌, సహీహ్‌) 
(సుననె అబూ దావూద్‌లోని నంస్కార 


ప్రకరణం, నుననె తిర్మిజీలోని ఇస్తీజాన్‌ అధ్యాయాలు) 


టీ! ఇద పి త్రో రాం - AAY 

gis 15] #4 Jy, రత :Wb 4 
Jl న్‌ ab Se GE మ? లా 
పీ. థూ! త. క ల - రడ 
pom gi iby gels, 3b 


Fecal 


https://teluguislam .net 


హదీను కిరణాలు 1047 రో కాలూ 


ముఖ్యాంశాలు 

ఈ హదీసులో బోధించబడినది మామూలు విషయం కాదు. చాలా ముఖ్యమైన 
విషయం. నలుగురిలో ఉన్నప్పుడయితే దీని ప్రాముఖ్యం మరింత పెరిగిపోతుంది. తుమ్ము 
వచ్చినప్పుడు నోటికి, ముక్కుకి చెయ్యిగాని గుడ్డగాని అడ్డం పెట్టుకోవాలి. దానివల్ల తుమ్ము 
మూలంగా వచ్చే శబ్దం తగ్గిపోతుంది. అంతేకాదు ఆ సమయంలో నోరు, ముక్కు నుంచి వచ్చే 
తుంపరలు జనం మీద పడకుండా ఉంటాయి. అదే గుడ్డ అడ్డం లేకుండా తుమ్మితే తుంపరలు 
మీదపడితే జనం అసహ్యించుకుంటారు. ఆ సమయంలో వెలువడే భయంకర శబ్దానికి 
ప్రక్కనున్నవారు వింతగా చూస్తారు. అలాంటి అవాంఛనీయ పరిస్థితి ఎర్చడకుండా ఉండాలంటే 
పై హదీసుని ఆచరించటం తప్పనిసరి. 
883. హజత్‌ అబూ మూసా (రజి) ఊలు టాలీ తాం - AY 
కథనం : యూదులు దైవప్రవక్త (సల్లం) 1కి ప్రయ ఫట! 3ద 06 ఈ 
చేత 'యర్‌హముకల్తాహ్‌ అని చెప్పించు i spe, ఏ వ పతయ 
కోవాలన్న ఉద్దేశ్యంతో ఆయన సమ ల వుం 
కంలో తుమ్మేవారు. కాని దెవప్రవక రో లం యీ! భయా 
ర్స్‌ [/ మైణ(ఆక్స్‌ ఎ ల న 
(సల్లం) మాత్రం “'యహ్‌దీకుముల్లాహు Jb తానీ ౨93 »l ely) ASU 
వ యుస్టిహు బాలకుమ్‌' (అల్లాహ్‌ మీకు గ్ర రాలా య్యాయా 
సన్మార్గాన్ని ప్రసాదించుగాక! మీ పరిస్థి 
తుల్ని చక్కదిద్దుగాక!) అని ప్రార్థించే 
వారు. (అబూ దావూద్‌, తిర్మిజీ - హసన్‌, 


(నుననె అబూ దావ్రూద్‌లోని నంస్కార ప్రకరణం, నుననె తిర్మిజీలోని సంస్కార 
అధ్యాయం) 
884. హజత్‌ అబూ సయీద్‌ ఖుద్రీ ర్త! hee gl రాం -AAE 
(రజి) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) | 
ఈ విధంగా ప్రవచించారు : ఎవరయినా ww సా Mest he. 
ఆవులించేటప్పుడు షైతాన్‌ వారి నోట్లోకి ఆ 2 చేరాము దూ! శాట్‌ 6% 


ళో 


Ed Jy 6 ib ae dl 


జొరబడతాడు. కనుక మీకు ఆవులింత... లూ కం! రక ట్ల 
వస్తే నోటికి చెయ్యి అడ్డం పెట్టుకోండి. 
(ముస్లిం 


(సహీహ్‌ ముస్లింలోని ఐహిక అనాన్తక్తత ప్రకరణం) 


ఆాాాలవాకోనుళ్తుగుకురరనూాాాాా. 


https://teluguislam.net 


ల మ 12 
హదీసు కిరణాలు 1048 హలము! రవం 


143వ అధ్యాయం 


పతయ! eel దారం 1లో 

JES J SD, i 

పదు ము రజ pa) 
లాల! సరం (డర ఆట్‌! 


పరస్పరం కలుసుకున్నప్పుడు కరచాలనం చేసుకోవటం, 
నగుమోముతో పలకరించటం, మంచి వ్యక్తుల చేతుల్ని 
ముద్దాడటం, తమ పిల్లల్ని ఆప్యాయంగా ముద్దాడటం, 
ప్రయాణం నుండి తిరిగొచ్చిన వారిని ఆలింగనం 
చేసుకోవటం లాంటి పనులు అభలషణీయమైనవి, 
ఇతరుల్ని కలుసుకున్నప్పుడు వారి ముందు ఒంగటం 
అవాంఛనీయం 
885. హజ్రత్‌ అబుల్‌ ఖత్తాబ్‌ ఖతాదా :ఎ6 సడ ఆట! de AAO 
(రహ్మలై) కథనం : నేను అనస్‌ (రజి)ని 
“దైవప్రవక్త సహచరుల్లో కరచాలనం 
చేసుకునే ఆచారం ఉండేదా?” అని అడి (7. pn db గ్ర జి ae 


గాను. దానికాయన ఉండేదని సమా leh 
ధానమిచ్చారు. (బుఖారీ) 


(సహీహ్‌ బుఖారీలోని ఇస్తీజాన్‌ ప్రకరణం) 
ముఖ్యాంశాలు 


కరచాలనాన్ని అరబీ భాషలో “'ముసాఫహా” అంటారు. ఈ పదం 'ముఫాఅలా'కు 
సమతుల్య పదం. కనుక దాని ప్రకారం ముసాఫహా అంటే ఒకని అరచేతిని మరొకతని అరచేత్తో 
కలపటం. ముసాఫహా ఒకే చేత్తో చేయాలని ఆ పదమే చెబుతోంది. దైవప్రవక్త (సల్లం) విధానం 
కూడా అదే. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


886. హజ్రత్‌ అనస్‌ (రజి) కథనం : 
యమన్‌వాసులు వచ్చినప్పుడు దైవప్రవక్త 
(సల్లం) తన _ అనుచరులతో, “మీ 
దగ్గరకు యమన్‌ వాసులు వచ్చారు. 
మొట్టమొదటగా కరచాలనం చేసే 
పద్దతిని మీ దగ్గరకు తీసుకువచ్చింది 
వీచే!” అని అన్నారు. 


(అబూ దావూద్‌ దీనిని దృఢమైన ఆధారా 
లతో ఉల్లేఖించారు) 


1049 


రే రారా 
లేర టూ టీ! లతా లం బ్రాం AAT 
క A పల లప పైన Maw 


sd Fy pe ces 
poelhoyl yl సు (యిం 


(సుననె అబూ దావూద్‌లోని సంస్కార ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


యమన్‌లో కరచాలనం చేసుకునే ఆచారం ఉండేది. అక్కణ్ణుంచి కొంతమంది 


మదీనాకు వచ్చినప్పుడు దైవప్రవక్త (సల్లం) సమక్షంలో తమ ఆనవాయితీ ప్రకారం పరస్పరం 
కరచాలనం చేసుకోసాగారు. దైవప్రవక్త (సల్లం)కు వారి ఆచారం నచ్చింది. ఆయన ముస్లింలు 
కూడా దాన్ని ఆచరించాలని ఆదేశించారు. ప్రపంచంలో మంచి అనేది ఎక్కడున్నా ఇస్తాం 


ధర్మం దాన్ని గ్రహిస్తుందని, దానికి విరుద్ధంగా రవ్వంత చెడుని కూడా తీవ్రంగా ఖండిస్తుందని 


ఈ హదీసు చాటిచెబుతోంది. 


887. హ(జత్‌ బరా బిన్‌ ఆజిబ్‌ (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రవచించారు : ఎ ఇద్దరు 
ముస్టింలయినా కలుసుకొని కరచాలనం 
చేసుకుంటే, వారు పరస్పరం విడిపోక 
ముందే. వారిరువురిని మన్నించటం 
జరుగుతుంది. (అబూ దావుద్‌) 


we dl ge 5 vey ANY 

అయి te Gr iE dl J లేత ౮౮ 
గో లచ ed, 9 జ థి రట ల శ్‌ బం 
ర! Js Ug sie YJ} outa VUE 


ol yl తు ఈష 


(సుననె అబూ దావూద్‌లోని సంస్కార ప్రకరణం) 


888. హజ్రత్‌ అనస్‌ (రజి) కథనం : ఒక 
వ్యక్తి దైవప్రవక్త (సల్లం)తో మాట్లాడుతూ, 
“దైవప్రవక్షా! మాలో ఎవరయినా తమ 
సోదరుణ్ణీగాని, మిత్రుణ్ణిగాని కలుసు 


ae తే! ol Jey - గీగీగీ 
Gl tal Jyh వలలు లేత వల 
Je Yd tl hae JST 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 1050 ర కాలూ 


కున్నప్పుడు అతని ముందు ఒంగ ౫:౮6 బిసీ? UK జప! లం 1 
వచ్చా?” అని అడిగాడు. దానికి దైవ 
ప్రవక్త (సల్లం) ఒంగకూడదని సమాధాన | 
మిచ్చారు. “మరి అతన్ని కౌగిలించు oe: gall 
కోవటంగాని, చుంబించటం గాని చేయ 
వచ్చా?” అని అడిగాడా వ్యక్తి. “అది 
కూడా చేయకూడదు” అని సమాధాన 
మిచ్చారు దైవప్రవక్త (సల్లం). “అతని 
చేయిపట్టుకొని కరచాలనమయినా 
చేయవచ్చా?” ఆ వ్యక్తి మళ్ళీ అడిగాడు. 
అందుకాయన సమాధానమిస్తూ “అది 
చేయవచ్చు. అన్నారు. (తిర్మిజీ - హసన్‌) 


(నుననె తిర్మిజీలోని ఇస్తీజూన్‌ అధ్యాయాలు, 


కః ib య్‌ వు పడ JG 


ముఖ్యాంశాలు 

ఇతరుల్ని కలుసుకున్నప్పుడు వారికి ఒంగి మరీ సలాములు చెప్పటం, వారి ముందు 
మోకరిల్లటం, పాదాభివందనం చేయటం ధర్మవిరుద్ధమైన చేష్టలని పై హదీసు ద్వారా 
బోధపడుతోంది. కొంతమంది ఈ హదీసు భావం రుకూ లాగా వంగకూడదని, ఎదుటి వ్యక్తి 
గౌరవార్థం కాస్తంత వంగటంలో తప్పులేదని అంటారు. కానీ ఇవన్నీ నిరాధారమైన మాటలు. 
హదీసులో అసలు ఒంగటమే వారించబడిందన్న విషయం గమనార్హం. 

రెండో విషయం : కరచాలనం ఒంటి చేత్తో చేయాలన్న దానికి ఈ హదీసు ప్రబల 
నిదర్శనం. ఇందులో చూచాయగా కరచాలనం చేసే పద్ధతి వివరించబడింది. పృచ్చకుడు 
చేయిపట్టుకొని కరచాలనం చేయవచ్చా? అని అడిగాడు గాని చేతులు పట్టుకొని చేయవచ్చా? 
అని అడగలేదు. దైవప్రవక్త (సల్లం) కూడా అతను చెప్పిన ప్రకారం కరచాలనం చేసుకోవటానికి 
అనుమతినిచ్చారు. దీన్నిబట్టి ఒంటి చేత్తో కరచాలనం చేయటం మస్నూన్‌ పద్ధతి అని 
తేటతెల్లమవుతోంది. 
889. హజ్రత్‌ సఫ్‌వాన్‌ బిన్‌ అస్సాల్‌ లయ Bose రాం ఎ గీగీకి 
(రజి) కథనం : ఒకసారి ఓ యూదుడు 
తన యూద మిత్రునితో మాట్లాడుతూ, 
“మనిద్దరం ఆ ప్రవక్త దగ్గరికి వెళదాం 
పద” అన్నాడు. ఆ తర్వాత వారిరువురూ 


Ce. FE lia Me wn ae 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


1051 


GENK, 


బయలుదేరి దైవప్రవక్త (సల్లం) దగ్గరికి 
వెళ్ళి, ఆయన్ని తొమ్మిది స్పష్టమైన 


సంధు వ్ర ఆ ఉం మము బ్రాడ్‌ 


సూచనల గురించి అడిగారు. (ఉల్లేఖ 
కుడు మొత్తం హదీసుని వివరించాడు. 
దాని చివర్లో ఇలా ఉంది:) వారిరువురూ 
దైవప్రవక్త చేతిని, కాలిని ముద్దాడి, 
“తమరు నిజంగా దైవప్రవక్త అని మేము 
ధృవీకరిస్తున్నాం” అన్నారు. 

(తిర్మిజీ తదితరులు దీన్ని ప్రామాణిక 
మైన ఆధారాలతో వెలికితీశారు) 


sly) ర్ల Uv) (AE ‘NU, dls) 
ee ll erty gia 


(సుననె తిర్మిజీలోని ఇస్తీజాన్‌ అధ్యాయాలు - సుననె నసాయిలోని విహార ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

ఈ హదీసు తిర్మిజీ, నసాయి, ఇబ్బెమాజా మూడు గ్రంథాల్లోనూ పొందుపరచబడి 
ఉంది. అయితే మూడింటి ఆధారాలూ ఒక్కటేనన్న విషయం కూడా గమనార్హం. ఈ హదీసుకు 
సంబంధించిన ఆధారాల్లో అబ్దుల్లాహ్‌ బిన్‌ సలమా మురాదీ అనే వ్యక్తి ఉన్నాడు. హదీసు 
పరిశోధకులు ఇతన్ని బలహీన ఉల్లేఖకునిగా ఖరారు చేశారు. అందుకే ప్రముఖ ఆధునిక 
హదీసువేత్త షేఖ్‌ అల్‌బానీ (రహ్మలై) ఈ హదీసుని బలహీనమైన హదీసుల జాబితాలో 
పొందుపరిచారు. 
890. హజ్రత్‌ ఇబ్నె ఉమర్‌ (రజి) ఒక 
వృత్తాంతాన్ని వివరిస్తూ ఇలా అన్నారు : 
మేము దైవప్రవక్త (సల్లం) దగ్గరికి వెళ్ళి 
ఆయన చేతిని ముద్దాడాము. 

(అబూ దౌవ్రూద్‌) 


(సుననె అబూ దావూద్‌లోని సంస్కార ప్రకరణం) 


il జూం రా ఠా! లాం = గీకి 
వయా ళ్‌ 4 గే ణా అనే ఇ 
El ప్రా ఆయ్‌ Us Jb ia Ups 


త్త! ఏ! sly పట్ల ఆ 


ముఖ్యాంశాలు 

ఈ హదీసుకు సంబంధించిన ఆధారాల్లో యజీద్‌ బిన్‌ అబూ జియాద్‌ హాష్మీ అనే 
వ్యక్తి ఉన్నాడు. ఈయన కూడా బలహీనమైన ఉల్లేఖకుడే. అందుకే షేఖ్‌ అల్‌బానీ (రహ్మలై) 
ఈ హదీసుని కూడా బలహీనమైన హదీసుల జాబితాలో పొందుపరచారు. అయితే ఈ 
అధ్యాయానికి సంబంధించిన ఇతర అనేక హదీసులు దైవప్రవక్త సహచరులు కొన్ని సందర్భాల్లో 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


1052 


twin 2 x 
eID 


ఆయన చేతిని ముద్దాడారన్న విషయాన్ని సమర్థిస్తున్నాయి. కనుక మహాత్ముల, దైవభక్తి 
పరాయణులైన పండితుల చేతుల్ని అప్పుడప్పుడూ ముద్దాడుతూ ఉండటంలో తప్పులేదు. 


అయితే దాన్ని ఆచారంగా చేసుకోకూడదు. 


891. హ(ఃజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా) 
కథనం : హజ్రత్‌ జైద్‌ బిన్‌ హారిసా (రజి) 
మదీనా నగరానికి వచ్చినవ్వుడు 
దైవప్రవక్త (సల్లం) నా ఇంట్లోనే ఉన్నారు. 
జైద్‌ మా ఇంటికొచ్చి తలుపు తట్టారు. 
(వచ్చింది జైద్‌ బిన్‌ హారిసా అని తెలియ 


టా రూ - _ గీకి! 
కా యు యల త ti 
ys చవ py శకట 4 న ఏ త్రుటి! 


ళల లీ ళ్‌ 


Jy gia dy. 5 మిం 
గానే) దైవప్రవక్త (సల్లం) పట్టరాని సంతో టలు 2 
షంతో తన అంగవస్రాన్ని ఈడ్పు కుంటూ 
ఎదురెళ్ళి ఆయన్ని ఆలింగనం చేసుకొని 
చుంబించారు. (తిర్మిజీ - వానన్‌) 


(సుననె తిర్మిజీలోని ఇన్తీజాన అధ్యాయాలు) 


ముఖ్యాంశాలు 

షేఖ్‌ అల్‌ బానీ గారు ఈ హదీసుని బలహీనకోవకు చెందిన హదీసుగా నిర్ధారించారు. 
ఈ హదీసు పరంపరలో ముహమ్మద్‌ బిన్‌ ఇస్‌హాఖ్‌ అనే ఒకతనున్నాడు. ఇతను తద్‌లీస్‌ 
చేస్తాడని ప్రతీతి. ఇతనే గాకుండా బలహీనకోవకు చెందిన ఉల్లేఖకులు ఇంకా ఇద్దరు ఈ 
హదీసు ఆధారాల్లో ఉన్నారు. 

ఏమైనప్పటికీ “చుంబనానికి సంబంధించిన ఉల్లేఖనాలన్నీ కూడా హదీసు పరిశోధకులు, 
హదీసువేత్తల దృష్టిలో బలహీనమైనవిగా భావింపబడుతున్నాయి. కనుక పరస్పరం కలుసు 
కున్నప్పుడు కేవలం ఒంటిచేత్తో కరచాలనం చేసుకుంటే చాలు. వీలైతే ఆలింగనం కూడా 
చేసుకోవచ్చు. కొంతమంది పండితులు ఆలింగనాన్ని అభిలషణీయమైన ఆచరణగా భావిస్తారు. 


892. దైవప్రవక్త (సల్లం) తనకు ఈ 
విధంగా ఉపదేశించారని హజ్రత్‌ అబూ 
జర్ర్‌ (రజి) తెలియజేశారు : “ఎ మంచి 
పనినీ అల్పమైనదిగా తలపోయకు. 
ఆఖరికి నీ సోదరుణ్ణి నగుమోముతో 
పలకరించటాన్నయినా సరే. (మునిం) 


సర టీ జలం 55 | తోం - గగ 

రః jos సః HEA J yd ‘Ju 

య్‌. ఫ్ర ee యవ! ప్ర 
త జ. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


893. హజ్రత్‌ అబూ హురైరా (రజి) 
కథనం : ఒకసారి దైవప్రవక్త (సల్లం) (తన 
మనుమడయిన) హసన్‌ను ముద్దాడు 
తుండగా, అథ్రా బిన్‌ హాబిస్‌ అనే వ్యక్తి 
అది చూసి ఆశ్చర్యపోతూ, “నాకు 
పదిమంది పిల్లలున్నారు. కాని నేను 
ఇప్పటివరకు వారిలో ఎవర్నీ ముద్దాడి 
ఎరుగను” అన్నాడు. అందుకాయన, 
“ఇతరుల మీద దయజూపని వ్యక్తి 
దయాదాక్షిణ్యాలకు పాత్రుడు కాజా 
లడు” అని అన్నారు. 


(బుఖారీ - ముస్లిం, 


1053 


రయ ర్య 


a! ధూ ప లో! oY అ గీ కో 

ge ప్ర ప్రా! వడు! ట్రప్‌ i టూ 
తాత హి ట్రీ! Jw « న ge) 
Mt eb CI eis లాలీ! 
నాడ RE శత! రం 0యిప 


le Gia tl 


https://teluguislam .net 


వాదీను కిరణాలు 


1054 


య ముర వా 
hoe) owe 


అదంత! రండ భాయ్‌] 
6. రోగుల పరామర్శ ప్రకరణం 


టక వయ్యా అహ! 


న! 


రి తోటి న 


డ్‌ స ఇయు! ఫూ దారం 14 


ర 13 ఓ ఎవడ 


కాల క్‌ 2 క శవం వెంట వెళ్ళటం, 
జనాజా నమాజ్‌ చేయటం, ఖనన సంస్కారాల్లో 
పాల్గొనటం, ఖననం పూర్తయిన తర్వాత సమాధి దగ్గర 
కాసేపు ఉండటం 


894. హ(జత్‌ బరా బిన్‌ ఆజిబ్‌ (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) 
వ్యాధిగ్రస్తులను పరామర్శించమనీ, 
శవం వెంట వెళ్ళమనీ, తుమ్మిన వ్యక్తి 
తుమ్ముకు సమాధానం పలకాలనీ, 
ప్రమాణం చేసిన వారి ప్రమాణాన్ని 
నెరవేర్పాలనీ, బాధితునికి సహాయం 
చేయాలనీ, ఆహ్వానించేవాని ఆహ్వానాన్ని 
అంగీకరించమనీ, _ సలాంను సర్వ 
సామాన్యం చేయమనీ మమ్మల్ని ఆజ్ఞా 
పించారు. (బుఖారీ - ముస్తీం) 


895. హజ్రత్‌ అబూ హురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా 
ప్రవచించారు : ప్రతి ముస్టింపై సాటి 
ముస్లింకు ఐదు హక్కులున్నాయి: 1. 
అతని సలాంకు ప్రతి సలాం చేయటం. 


we oe tll os = ANE 

ప్ల మ 5 ర! ఏలీ టు త! టైటు 

స! ar అ రాడా]! 

Ih gt పా 

య geld! పటు pati pw) 
శం డు బడు! 


al ధూ రుని ul ల్‌ గీకి 0 
అపి! G2 db కత ర్చ ర! oe 
GIS ies Ll lk 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


2. అతను వ్యాధిగ్రస్తుడయితే అతన్ని 
పరామర్శించటం. 3. అతను చనిపోతే 
అతని శవం వెంట (శ్మశానానికి) 
వెళ్ళటం. 4. అతని ఆహ్వానాన్ని అంగీక 
రించటం. 5. అతను తుమ్మి అల్‌హమ్దు 
లిల్లాహ్‌ అని అంటే దానికి జవాబు 
పలకటం. (బుఖారీ - ముస్లిం, 


896. హజ్రత్‌ అబూ హురైరా (రజి) గారే 
చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) 
ఇలా ప్రబోధించారు : ప్రళయదినాన 
దేవుడు మానవునితో “ఓ ఆదం 
పుత్రుడా! నేను వ్యాధికి గురయినప్పుడు 
నువ్వు నన్ను పరామర్శించలేదు” అని 
అంటాడు. దానికి మానవుడు ఆశ్చర్య 
పోతూ, “ప్రభూ! నీవు సర్వలోకాలకూ 
ప్రభువువి. అలాంటప్పుడు నేను నిన్ను 
పరామర్శించటమేమిటి?” అని అడుగు 
తాడు. అప్పుడు దేవుడు అతనితో, “అది 
కాదు, ఫలానా నా దాసుడు వ్యాధిగ్రస్తు 
డయ్యాడని తెలిసి కూడా నువ్వతన్ని 
పరామర్శించటానికి వెళ్ళలేదు. అతణ్జి 
పరామర్శిస్తే నువ్వు అక్కడ నన్ను పొంది 
ఉండేవాడివన్న విషయం నీకు తెలి 
యదా?” అంతేకాదు, “ఆదం పుత్రుడా! 
నేను అన్నం పెట్టమని అడిగితే నువ్వు 
నాకు అన్నం పెట్టలేదు” అని అంటాడు. 
దానికి మానవుడు “ప్రభూ! నకల 
లోకాలకూ ప్రభువువి నీవు. నీకు నేను 
అన్నం పెట్టటమేంటి?” అని విన్నవించు 
కుంటాడు మానవుడు. దానికి దేవృడు, 
“అది కాదు, ఫలానా నా దాసుడు నిన్ను 


1055 


GANG, 


త్‌ o అ క ల ణా pp 
JU టు 6లో! పాలం 


తి ఉం గ $4 త 
సజు బావి! తాయ ఉమ! పడ 


ale 


J ds sy AAT 

(౫ రచ J=3 పై pa ల రేం 
ఇస ము దద I iG ut! 
oe? Dl CES TU JG 
fhe ర్‌! యప ul 5౮06 Iw! 
JW తమ టీ భదత ppt 
Ga Mate IIE 


TUTE UR 1న బత అపి! 


https://teluguislam .net 


వాదీను కిరణాలు 


అన్నం పెట్టమని యాచించాడు. కాని 
నువ్వతనికి అన్నం పెట్టలేదు. అతనికి 
అన్నం పెడితే నువ్వు నన్ను 
పాందేవాడివన్న విషయం నీకు 
తెలియదా?” అంటాడు. “ఆదం 
పుత్రుడా! నేను నిన్ను మంచినీళ్ళు 
అడిగాను. కాని నువ్వు నాకు 
మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు” 
అంటాడు. 


దానికి, “ప్రభూ! నీవు సకల లోక 
ప్రభువువి. నీకు నేను మంచినీళ్ళు 
త్రాపించటమేంటి?” అని విస్తుపోతాడు 
మానవుడు. అప్పుడు దేవుడు అతనితో, 
“ఫలానా నా దాసుడు నిన్ను మంచినీళ్ళు 
అడిగితే నువ్వతనికి మంచి నీళ్ళు 
ఇవ్వలేదు. నువ్వతనికి మంచినీళ్ళు 
ఇచ్చివుంటే అక్కడ నువ్వు నన్ను 
పాందేవాడివన్న విషయం తెలియదా 
నీకు?” అని అంటాడు. (ముస్లిం) 


1056 


Cali, 


‘JU | లాటి! శ (Ud డ్‌ 
At రీ త్వా ర. రా ul 
ము! ఏ Ul ls Ul పిట 
ర ర 43 25 
చంక id tga sb యు 

Jb a చ్‌ el; dal cs 
ei కము య. ఫ్ర er పెడు 
వు NE Vere ir 0 CE CN 


ms ly sks 


(నహీవా ముస్తీంలోని నత్కార్యాలు-నత్సంబంధాల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


విశ్వంలోని దేవుని జీవరాశులు (మానవులయినా, పశుపక్ష్యాదులైనా ఎవయినా సరే) 


ఆపదలో ఉంటే వాటిని ఆదుకోవటం, వాటికి చేతనయినంత సహాయం చేయటం, వాటిపట్ల 
మంచిగా మెలగటం దైవం దృష్టిలో అత్యంత ప్రీతికరమైన ఆచరణ. అందుకు ఆయన గొప్ప 
పుణ్యాన్ని ప్రసాదిస్తాడు. మొత్తానికి ఈ హదీసులో అవసరాల్లో ఉన్న వారిని ఆదుకోవటాన్ని 
ఎంతో ప్రభావవంతమైన పద్ధతిలో, మరెంతో విలక్షణమైన రీతిలో బోధించటం జరిగింది. 


897. హజత్‌ అబూ మూసా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రబోధించారు : వ్యాధిగ్రస్తుణ్ణి 
పరామర్శించండి, ఆకలిగొన్న వానికి 


dos uy లో రం ఎ AY 
se) కకత రై JG 0౮ యి 
bs ఆయము! Peay 6 ట్రా! 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 1057 రో కారా 


అన్నం పెట్టండి. ఖైదీలను విడుదల ja righ stl dg 
చేయించండి. (బుఖారీ) 


(సహీహ్‌ బుఖారీలోని వ్యాధిగ్రస్తుల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

ఇక్కడ ఖైదీలంటే యుద్ధంలో లేక ఇతర కారణాల వల్ల ఖైదీలుగా పట్టుబడిన ముస్లింలని 
భావం. అలాంటి ఖైదీలను ముస్లిమేతరుల కారాగారాల నుండి రక్షించటం ముస్లిం సమాజ 
సామూహిక విధిగా పరిగణించబడుతుంది. అదేవిధంగా నిష్కారణంగా జైలుపాలైన ముస్లింలు, 
రుణభారం క్రింద నలిగిపోతున్నవారు, ఆర్థిక అవసరాల్లో ఉన్న పూచీదారులు కూడా ఈ హదీసు 
భావపరిధిలోకి వస్తారు. అలాంటి వారిని కష్టాల నుండి గట్టెక్కించటం కూడా ముస్లింలందరి 
విధి. 
898. హజ్రత్‌ సౌబాన్‌ (రజి) కథనం 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా (24-౮4. 1వ sn. 
ప్రవచించారు : ఒక ముస్లిం తన సోదర ** we క్ష; ౮ వల గ 
ముస్లింను పరామర్శించటానికి వెళ్ళి ఆ! కూ త్రోల ల లాలా 
తిరిగివచ్చేంతవరకూ స్వర్గంలో ఖుర్భా తూ 6 14! dot is re 
పనిలో ఉండటంతో సమానం. plas ely) tals :Jb Ti 
అది విని సహచరులు, “దైవప్రవక్షా! 
స్వర్గంలో ఖుర్భా పని అంటే ఏమిటి?” 
అని సందేహపడగా, “స్వర్గవనంలో 
తాజా పండ్లు ఎరటం” అని చెప్పా 
రాయన (సల్లం). 

(సహీహ్‌ ముస్తింలోని నత్కార్యాలు-నత్సంబంధాల ప్రకరణం) 


య యే! టట్టు UF పం - AM 


899. దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా Jb లూ dl go SE ey ౧14 
ప్రవచిస్తుండగా తాను విన్నానని హజ్రత్‌ a re ౩. 
అలీ (రజి) తెలియజేశారు: ఒక ముస్లిం ce అ రడ కేక ప! లు 
తోటి ముస్లింను ఉదయం పూట పరా. ఆరు Lote i 
మర్శిస్తే, _ డెబ్బెవేల దైవదూతలు. సుతల స్త కం 
సాయంత్రం వరకూ అతని శ్రేయస్సు Gs na Salk 
కోసం దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు. అదే రాలా 
సాయంత్రవేళ పరామర్శిస్తే ఉదయం 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 1058 RIAD 


వరకు డెబ్ఫైవేల దైవదూతలు అతని ‘Jb, ధ్ర! oly) (ము! తో క 

శ్రేయస్సు కోసం ప్రార్థిస్తూ ఉంటారు. వీ: ష్టం! యాయ్యాయూా 
ఇంకా అతని కోసం స్వర్గఫలాలు ఏరి se 

gad ఆ cGy! 

ఉంచబడతాయి. (తిర్మిజీ - వానను + ఫి 

(సుననె తిర్మిజీలోని జనాయెజ్‌ అధ్యాయం) 


900. హజత్‌ అనస్‌ (రజి) కథనం : ఒక ‘Jb cea! అల్లో! న. 
యూర కారుడు చ లయ కం! నషి థు sete తత 
సేవలు చేస్తుండేవాడు. ఒకసారి అతను iy a eT ఫస పో టవ! sb 
వ్యాధిగ్రస్తుడయితే, దైవప్రవక్త (సల్లం) (పన రబీ! + 
అతన్ని పరామర్శించటానికి వెళ్ళారు. '౮జ ఇమాం భం! ను ] 
అక్కడికి వెళ్ళి అతని తల దగ్గర కూర్చొని, జ్ఞ క్వి! క్రమ ర్‌ డు! ఢ శ్ర! 
“ఇస్తాం స్వీకరించు బాబూ!” అన్నారు. 

ఆ బాలుడు ఏం చేయాలో అర్థంకాక ఎదీ హమ gill aman: వర్పప్తు ప 
తండ్రివైపు చూడసాగాడు. తండ్రి కూడా, తంల! 00 
“అబుల్‌ ఖాసిం (దైవప్రవక్త - సల్లం) 

మాట విను” అంటూ కొడుక్కి హితవు 

చెప్పాడు. దాంతో ఆ బాలుడు ఇస్లాం 

స్వీకరించి ముస్లిం అయిపోయాడు. ఆ 

తర్వాత దైవప్రవక్త (సల్లం) “ఈ బాలుణ్ణి 

నరకాగ్ని నుండి కాపాడిన దైవానికి కృత 


3 


జ్ఞతలు అని అంటూ అక్కణ్టుంచి 


బయలుజేరాతు, (బుఖారీ) 
(సహీహ్‌ బుఖారీలోని జనాయెజ్‌ ప్రకరణం) 
ముఖ్యాంశాలు 


పై హదీసు ద్వారా బోధపడుతోన్న విషయాలు ఇవి - ఒకటి : ముస్లింలు, ముస్లిమేతరులు 
అని చూడకుండా రోగులందరినీ పరామర్శించాలి. పైగా ముస్టిమేతరులను మన సద్వ్యవహారానికి 
ఎక్కువ అర్హులుగా భావించాలి. వారిని ఇస్లాం ధర్మం వైపు ఆహ్వానించాలి. రెండు : సజ్జనుల 
సాంగత్యంలో ఉంటే సత్యాన్ని గ్రహించే, మంచిపనులు చేసే అవకాశాలు లభిస్తాయి. మూడు 
: ఇస్తాంను ధిక్కరించేవారు ఇక సత్యాన్ని గ్రహించలేరని నిరాశకు లోనవరాదు. నాలుగు : తల్లి 
దండ్రులు తాము సన్మార్గం మీద నడవకున్నా కనీసం తమ పిల్లలనయినా సన్మార్గాన్ని 
అవలంబించమని హితోపదేశం చేయాలి. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


145వ అధ్యాయం 


1059 


ర కాలా 


టయ ఆలో దు Lol 180 
వ్యాధిగ్రస్తుని కోసం ఏమని ప్రార్ధించాలి? 


901. హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా) 
కథనం : దైవప్రవక్త (సల్లం) దగ్గరికి ఏ 
మనిషయినా తనకు ఒంట్లో నలతగా 
ఉందని వస్తే లేదా అతనికి పుండుగాని, 
గాయంగాని ఉంటే దైవప్రవక్త (సల్లం) 
తన చూపుడు వ్రేలితో ఇలా చేసేవారు. 


హదీసు ఉల్లేఖకులు సుఫ్యాన్‌ బిన్‌ 
ఉయెనా (దైవప్రవక్త ఇలా చేసే 
వారంటూ) తన చూపుడు వ్రేలిని నేలకు 
ఆనించి పైకి ఎత్తారు. 
ఆ సందర్భంగా దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రార్థించేవారు: 
“బిస్మిల్లాహి తుర్చతు అర్జినా బిరీఖతి 
బాజినా, యుష్ఫాబిహీ సఖీమునా 
బియిజ్ని రబ్బినా” 
(అల్లాహ్‌ పేరుతో, మా నేలమిది మట్టి 
మాలో కొందరి లాలాజలంతో కలిసి 
తద్వారా మా ప్రభువు ఆజ్ఞతో మా రోగికి 
స్వస్థత చేకూరుతుంది.) 

(బుఖారీ - ముస్లిం) 


టట టి! ఖతం మిలా బ్రా = క 
ప్రయ! ఆహ! క తయ ప్తోరబి! ల 
Qe న హ్‌ 4 డర J యు పు! 
ఆ యు యట BE ౮౮ 
PNY శర ము oi 
గనే జ al Jb [స 

్రిప eas స si any మ 
Es 


(సహీహ్‌ బుఖారీలోని వైద్య ప్రకరణం, సహీవా ముస్లింలోని వైద్య ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


1. దైవప్రవక్త (సల్లం) తన చూపుడు వ్రేలిని నేలకు తగిలించి దానికి అంటిన మట్టిలో 


https://teluguislam.net 


హదీసు కిరణాలు 1060 రక! కాలూ 


లాలాజలాన్ని కలిపి రోగికి బాధగా ఉన్న చోట, పుండ్లు, గాయాల మీద పూసేవారు. తర్వాత 
పై దుఆ పఠించేవారు. దాంతో దైవ కృపవల్ల ఆ రోగికి ఉపశమనం కలిగేది. ఈ పద్ధతిని 
ఎవరయినా పాటించవచ్చు. ఈ పద్ధతిని పాటిస్తే మంచి ఫలితం ఉంటుందని అనుభవజ్ఞులు 


చెబుతున్నారు. 


902. హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా) 
గారే చేసిన కథనం: దైవప్రవక్త (సల్లం) 
తమ ఇంట్లో ఎవరయినా వ్యాధిగ్రస్తులైతే 
వారిని పరామర్శించి, రోగికి నొప్పిగా 
ఉన్నచోట తన కుడి చేత్తో నిమురుతూ 
ఈ విధంగా ప్రార్థించేవారు : 


“అల్లాహుమ్మ రబ్బన్నాసి, అజ్‌హిబిల్‌ 
బాస, వష్‌ఫి అంతషాఫి లా షిఫాఅ ఇల్లా 
షిఫావుక షిఫాఅన్‌ లా యుగాదిరు 
సఖమా” 

(దేవా! మానవుల ప్రభువా! ఇతని 
బాధను దూరం చెయ్యి. ఇతనికి స్వస్థత 
చేకూర్చేవాడవు నీవే. నీవు తవృ 
మరెవ్వరూ స్వస్థత చేకూర్చలేరు. వ్యాధి 
ఎమాత్రం మిగలకుండా పూర్తి స్వస్థత 
చేకూర్చు.) (బుఖారీ - ముస్థిం) 


రయ క రబ! రో టూ - 1! ఇ 
తాయ! త 
అజ లారీ! ద మ "లేకు 
శు y gE డీ ceils st 
సము యు య్యా టి యు 
| 


(సహీహ్‌ బుఖారీలోని వైద్య ప్రకరణం, నహీహ్‌ ముస్తీంలోని వైద్య ప్రకరణం) 


903. హజ్రత్‌ అనస్‌ (రజి) కథనం 
ప్రకారం తను సాబిత్‌ (రహ్మలై)తో 
మాట్లాడుతూ, “దైవప్రవక్త (సల్లం) 
ఏమని చెప్పి మంత్రించేవారో నేను మీకు 
తెల్పనా?” అన్నారు. “తప్పకుండా 
తెల్పండి: అన్నారు సాబిత్‌ (రహ్మలై). 
అప్పుడు అనస్‌ (రజి) దైవప్రవక్త (సల్లం) 
వ్యాధిగ్రస్తుల మీద ఈ విధంగా 
మంత్రించి ఊదేవారని తెలిపారు: 


| టూ టీ! ట్రా ల! బ్రాం క గ్లో 
ప్రి ag: dls HdG 


గ. అయే టలు SIGE AJ 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 1061 వ్యయ! రరర 


అలావాల్నా! ర ముజ్‌హిబల్‌ EY glia 4 ల్లో! త్తు 3 


బాసి, ఇషీ అంతషాఫీ లా షాఫియ 
ఇల్లా జ. లా యుగాదిరు బో Y us (త y| ge ఖ్‌ “ఆయి! 
సఖమా.” క్‌ త్తం! ely). wr 


(దేవా! మానవుల (ప్రభువా! బాధల 
నుండి విముక్తిని ప్రసాదించేవాడా! 
ఇతనికి న్వస్థత చేకూర్చు. న్వన్థత 
చేకూర్చేవాడవు నీవే. నీవు తప్ప స్వస్థత 
మరెవరూ చేకూర్చలేరు. వ్యాధి ఎ జ 
మాత్రం మిగలకుండా పూర్తి స్వస్థత 
నొసగు.) 


ముఖ్యాంశాలు 


పై హదీసుల ద్వారా దైవప్రవక్త (సల్లం) ఆయన అనుచరులు రోగగ్రస్తుల మీద దుఆలు 
మంత్రించి ఊదేవారని తెలుస్తోంది. కనుక రోగగ్రస్తుల మీద మంత్రించి ఊదే విషయంలో 
ఎలాంటి సందేహానికీ తావులేదు. అయితే దానికోసం దైవప్రవక్త (సల్లం) ద్వారా నిరూపితమైన 
దుఆలు, దేవుని గుణగణాలతో కూడిన వాక్యాలు మాత్రమే మంత్రించాలన్నది నియమం. 
షిర్క్‌కు, దైవతిరస్కారానికి సంబంధించిన వాక్యాలు మంత్రించటం నిషిద్ధం. అదేవిధంగా 
ముఅవ్వజాత్‌ సూరాలు, ఫాతిహా సూరా, ఇంకా ఇతర దివ్య ఖుర్‌ఆన్‌ సూక్తులు పఠించి 
ఊదటం కూడా ధర్మసమ్మతమే. 


904. హజ్రత్‌ సాద్‌ బిన్‌ అబూ వాస్‌ 
క శ్రుత Jy) p56 iJ ce ఈలలు 
గురయినప్పుడు దైవప్రవక్త (సల్లం) నన్ను స జె య ను le 
పరామర్శించి, “దేవా! సాద్‌కు స్వస్థత అ ణు ఓ 1 1 
చేకూర్చు. దేవా! సాద్‌కు స్వస్థత చేకూర్చు. "గో “౨ ఏ ల dans 
దేవా! సాద్‌కు స్వస్థత చేకూర్చు” అని 

(మూడుసార్లు) ప్రార్థించారు. (ముస్లిం) 


ద్రోకేస ఇ! ప్ర మజ ప్ర =| క 


(సహీవా ముస్త్లింలోని వసియ్యత్‌ ప్రకరణం) 
905. హజ్రత్‌ అబూ అబ్దుల్లాహ్‌ ఉస్మాన్‌ ఏహి తీ! షూ | లం- ౪0 
బిన్‌ అబుల్‌ ఆస్‌ (రజి) కథనం ప్రకారం | fil sal ద్రం లాల! త 
ఆయన ఒకసారి తనకు ఒంట్లో నొప్పిగా న 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 1062 ర కాలూ 
ఉందని దైవప్రవక్త (సల్ల రు అద సత ము ము స్తవ! లూ 


దానికి దైవప్రవక్త (సల్లం), “నొప్పిగా 
ఉన్నచోట చెయ్యిపెట్టి మూడుసార్లు 
'బీస్మిల్లాహ్‌' అని పలికి, ఏడుసార్లు 
“అవూజు బి యిజ్జ్ఞతిల్లాహి వ ఖుద్‌రతిహీ 
మిన్‌ షర్రి మా అజిదు వ ఉహాజిరు” 
అని పఠించమని ఉపదేశించారు. 


(ముస్తీం) 


ఆ మోహ హు aE 
a: సూ న్‌. 9 _ En 
OED sel; ial Gs ఓ రా యే 


లం 


(సహీహ్‌ ముస్తింలోని నలాం ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


మనిషి ఇతరుల చేత కాకుండా తను స్వయంగా కూడా మస్నూన్‌ దుఆలు పఠించి 


ఊదుకోవచ్చని పై 
906. హజ్రత్‌ ఇబ్నె అబ్బాస్‌ (రజి) కథనం 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రవచిం 
చారు : వ్యాధిగ్రస్తుణ్ణి పరామర్శించి 
అతని దగ్గర ఏడుసార్లు, “అస్‌ అలు 
ల్లాహల్‌ అజీమ రబ్బల్‌ అర్షిల్‌ అజీమి 
అంయ్యష్‌ఫియక ' అని ప్రార్థిస్తే ఆ రోగి 
మరణం సమీపించని పక్షంలో దేవుడు 
అతనికి ఆ వ్యాధి నుంచి ఉపశమనాన్ని 
కలిగిస్తాడు. (అబూ దావూద్‌, తిర్మిజీ - 
హసన్‌. హాకిమ్‌ ఈ హదీసు బుఖారీ 
షరతులను అనుసరించి ఉల్తేఖించ 
బడిందని పేర్కొన్నారు.) 


పె హదీసు ద్వారా బోధపడుతోంది. 


a! డూ ws ల్ల! Jf T 
bags నలక క రయి! ప్ర Les 


తల He 


ర కై మ పప స 
i pan! ల mr Jl 
Fe te స] అత 
die iJby ghylly Sb yl a 
గ్ర మ్మా ‘ped! Jby ym 

gel bt le 


(సుననె అబూ దావూద్‌లోని జనాయెజ్‌ ప్రకరణం, నుననె తిర్మిజీలోని చచీచభ్రతల 


అధ్యాయాలు) 


907. హజ్రత్‌ ఇబ్నె అబ్బాస్‌ (రజి) గారే త గ్రమ కకక Sf 12౪ 


చేసిన కథనం : దైవప్రవక్త (సల్లం) ఓ 
పల్లెవాసిని పరామర్శించటానికి వెళ్ళారు. 
ఆయన ఎవరిని పరామర్శించినా 


ప్ర SE JE5 by dy digs Pyle 


https://teluguislam .net 


వాదీను కిరణాలు 1063 రజయిర్యూ 


వారితో, “మీరేమీ చింతించకండి. దైవం గ్యఫడ్ర లట అ 95:06 హిప్‌ 
తలిస్తే ఈ వ్యాధి మిమ్మల్ని పాపాల tl 
నుండి ప్రక్షాళనం చేస్తుంది” అని వారికి లా 
ధైర్యం చెప్పేవారు. (బుఖారీ) 


(సహీవా బుఖారీలోని వ్యాధిగ్రస్తుల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

పై హదీసులో దైవప్రవక్త (సల్లం) రోగిని “తహూరున్‌' అని దీవించారు. తహూరున్‌ 
అంటే ఈ రోగం నీ మనసును పాపాల నుంచి ప్రక్షాళనం చేస్తుందని భావం. రోగి దగ్గర 
కూర్చొని ఈ విధంగా ఉత్సాహపరిచే, ధైర్యాన్ని కలిగించే మాటలు మాట్లాడటం సున్నత్‌ (దైవప్రవక్త 
సంప్రదాయం). 
908. హజ్రత్‌ అబూ సయీద్‌ ఖుద్రీ 
(రజి) కథనం : జిబ్రయీల్‌ దూత దైవ 
ప్రవక్త (సల్లం) దగ్గరికి వచ్చి, “ఓ ముహ 
మ్మద్‌ (సల్లం)! మీరు అనారోగ్యంగా 
ఉన్నారా?” అని పరామర్శించారు. కో J ల్లో 4] Pen ల 
దానికి దైవప్రవక్త (సల్లం) అవునన్నారు. రహా J లాన్‌ క ల త 
అప్పుడు జిబ్రయీల్‌ (అలైహి) ఆయన *౮౮ వ్వ, త! గ LAA lute 
కోసం ఈ విధంగా ప్రార్థించారు : (ime 
“బిస్మిల్లాహి అర్‌ఖీక, మిన్‌ కుల్లి షైయిన్‌ 
యూజీక, మిన్‌ షర్రి కుల్లి నఫ్‌సిన్‌ అవ్‌ 
ఐనిన్‌ హాసిదిన్‌ అల్లాహు యష్‌ఫీక, 
బిస్మిల్లాహి అర్‌ఖీక. 
(అల్లాహ్‌ పేరుతో మీపై ఊదుతున్నాను. 
అన్ని రకాల బాధల నుండి, ప్రతి ప్రాణీ 
కీడు నుండి, అసూయాపరుని దిష్టి 
నుండి, దేవుడు మీకు ఉపశమనాన్ని 
ప్రసాదించుగాక! అల్లాహ్‌ పేరుతోనే 
మీపై ఊదుతున్నాను) (ముస్లిం, 

(సహీహ్‌ ముస్తింలోని నలాం (వ్రకరణం, 


Gd! gre gl yey 4A 
కో యం oe శ్ర 

కకక! ల! Jy ల! మూ a 
లైన os (డు! ree EE ‘Jw 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


ముఖ్యాంశాలు 


1064 


wa ch st 12 
CINE: 


దైవప్రవక్త (సల్లం) కూడా మానవ మాత్రులే. ఇతర మానవుల్లాగానే ఆయన కూడా 
అనారోగ్యం పాలవుతుండేవారు. సాధారణంగా మానవులకొచ్చే వ్యాధులు, రోగాలు 
ఆయనక్కూడా వచ్చేవి. అందుకే ఈ హదీసులో వాటి బారి నుండి ఆయన రక్షణ కోసం 


ప్రార్థించటం జరిగింది. 


909. దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా 
ప్రవచించారని హ(జత్‌ అబూ సయీద్‌ 
ఖుద్రీ, అబూ హురైరా (రజి)లు సాక్ష్యం 
చెప్పారు : ఎవరయినా “లా యిలాహ 
ఇల్లల్లాహు వల్లాహు అక్బర్‌” అని అంటే, 
దాన్ని ధృవీకరిస్తూ అతని ప్రభువు, 
“జను, నేను తప్ప వేరొక ఆరాధ్యదేవుడు 
లేడు, నేను అందరికన్నా గొప్పవాణ్జి” 
అనంటాడు. మనిషి “లా యిలాహ ఇల్ల 
ల్లాహు వహిదహూ లా షరీక లహూ' అని 
అంటే, దానికి దేవుడు, 'నేను తప్ప వేరొక 
ఆరాధ్యుడు లేడు. నేను ఒక్కళ్ళే. నాకు 
భాగస్వాములెవరూ లేరు అని 
అంటాడు. మనిషి “లా యిలాహ ఇల్ల 
ల్లాహు లహుల్‌ ముల్కు వలహుల్‌ 
హమ్దు' అని అంటే, దానికి దేవుడు, 
“జును, నేను తప్ప వేరొక ఆరాధ్యుడు 
లేడు. విశ్వ సార్వభౌమాధికారం నాదే. 
సకల స్తోత్రాలూ నాకే చెల్లుతాయి” అని 
జవాబు పలుకుతాడు. మనిషి, “లా 
ఇలాహ ఇల్లల్లాహు వలా హౌల వలా 
ఖువ్వత ఇల్లా బిల్లాహ్‌' అని అంటే 
దానికి సమాధానంగా దేవుడు, '“బెను, 


డ్రి! ర al of - 4 
వ lags al డ్‌ క sls 
Jb dl జక శ! Joo Se lags 
న న (7 
Jb 1310 sl Ch; Cl YY లట 
లత యి తడి ౪ ము మ! Yu y 


ఇయ శ Gy y ర్చి 


Js Uo బయ YY 5౮6 bp 
gag OY JG MS 
Os Yi al శబ! Jb 13, మమమ! 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 1065 ర కా లూ 


నేను తప్ప వేరొక ఆరాధ్యుడు లేడు. 61 YY ౮06 ఉస 55 3 
పాపాల నుండి రక్షించటం, సత్కార్యాల పః లీల తత? | TRENT Td 
రు వ నా వల్లే జరుగు వీ! ముప క్‌ న కం ne us GU 
తుంది అని అంటాడు. క 

అరా im Jy gel 0 
దైవప్రవక్త (సల్లం) ఇలా అనేవారు : ఎవ 


రయినా వ్యాధికి గురయి ఈ వాక్యాలు 
పఠిస్తూ మరణిస్తే, నరకాగ్ని అతన్ని 
దహించజాలదు. (తిర్మిజీ = హనన్‌) 


(సుననె తిర్మిజీలోని ప్రార్థనల అధ్యాయాలు) 


https://teluguislam .net 


వాదీను కిరణాలు 


146వ అధ్యాయం 


1066 ర కార 


టయ ప్రద లజ్పువల్రనే లట ల! 20 11 
రోగి బాపతువారిని రోగి యోగక్షేమాలు అడుగుతూ 
ఉండటం అభిలషణీయం 


910. హజ్రత్‌ ఇబ్నె అబ్బాస్‌ (రజి) 
కథనం: దైవప్రవక్త (సల్లం) తమ నిర్యా 
ణానికి కారణమైన వ్యాధికి గురైఉన్న 
ప్పుడు హజ్రత్‌ అలీ (రజి) ఆయన దగ్గరి 
నుండి బయటికి వచ్చారు. ఆయన 
బయటకు రాగానే ప్రజలు (ఆయన్ని 
చుట్టుముట్టి), “అబుల్‌ హసన్‌! దైవ 
ప్రవక్ష (సల్లం) ఉదయం మేల్కొన్న 
ప్పుడు ఎలా ఉన్నారు?” అని అడగటం 
ప్రారంభించారు. దానికి సమాధానమిస్తూ 
అలీ (రజి), “దైవకృప వల్ల ఆయన 
బాగానే ఉన్నారు” అని అన్నారు. 
(బుఖారీ) 


A ge) le al త్రూ = 41 

Wg lb yl iy gle రీ! యలు 
మూ శ కకత! రం మ ప్రై రయ 
ఉర ig వయ ఆత ర్రీట లీ! 
ల “హక త రృ భ్రూ! డ్‌ మమ! 


త్‌ న్‌ 
జ్‌ wl 

జ! . 

త్‌ 


శ స 
“తంటా! ely శ ౮ al 


(సహీహ్‌ బుఖారీలోని ఇన్తీజాన్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


వ్యాధిగ్రస్తులను పరామర్శించటం పుణ్యప్రదమైన కార్యమే కాని వ్యాధి తీవ్రరూపం 
దాల్చి వ్యాధిగ్రన్తుడు నున్నితమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఒకేసారి ఎక్కువమంది 
పరామర్శించటానికి వెళితే రోగికి ఇబ్బంది కలగవచ్చు. అలాంటప్పుడు ఇద్దరు, ముగ్గురు 
చొప్పున వెళ్ళి రోగిని పరామర్శించి రావాలి. రోగి ఆరోగ్య పరిస్థితిని గురించి అతని ఇంటివారిని 
అడిగి తెలుసుకుంటూ ఉంటే మరీ మంచిది. రోగుల్ని పరామర్శించటానికి వెళ్ళేవారు ఈ 


విషయంలో వైద్యులతో సహకరించాలి. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 1067 RIAD 


147వ అధ్యాయం] 
జవితం మీద ఆశలు తదుతుకునవాకు 


ఎమని ప్రార్థించాలి? 


911. హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా) ద! డు nnn ge ఎ 4 
కథనం : దైవప్రవక్త (సల్లం) నిర్యాణ =| క == ఇ ఓం; 
సమయంలో . దేహానికి తన షు శ! bas a ie han 
ఆనించి కూర్చున్నారు. ఆ సమయంలో “యూ తో కే! ta లజ 
తను ఈ విధంగా ప్రార్థిస్తుండగా నేను ale Gi ళం! Gast ప్యాక్‌ 
విన్నాను : “దేవా! నన్ను క్షమించు. నాపై 

దయజూపు. నన్ను సర్వోన్నత మిత్రునితో 


కలుపు.” (బుఖారీ - ముస్తీం) 
(నహీవా బుఖారీలోని వ్యాధిగ్రస్తుల ప్రకరణం, సహీవా మునస్టీంలోని నలాం 
(కరణం, 

ముఖ్యాంశాలు 


సర్వోన్నత మిత్రుడంటే దేవుడేనని అత్యధికమంది పండితులు భావిస్తున్నారు. మరికొందరి 
అభిప్రాయం ప్రకారం దైవదూతలు, దైవప్రవక్తలు, అమరవీరులు, సదాచార సంపన్నులు కూడా 
సర్వోన్నత మిత్రులు కావచ్చు. హజత్‌ యూసుఫ్‌ (అలైహి) దేవుడు తనను సదాచార 
సంపన్నులలో కలపాలని ప్రార్థించారు. దైవప్రవక్త (సల్లం) కూడా ఆ విధంగానే ప్రార్థించి 
ఉంటారని వారి అభిప్రాయం. ఏది ఏమైనా జీవితపు చివరి ఘడియల్లో మనిషి ఐహిక 
భవబంధాలన్నిటితో తెగత్రెంపులు చేసుకొని పరలోక జీవితం కోసం శ్రమిస్తూ ఉండాలి. 


912. హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా) గారే 3 మ elu | 2) _A\Y 


చేసిన కథనం : దైవప్రవక్త (సల్లం) మరణ ఘు స అ; ry జః Ald 


వ్యాధికి గురయి ఉన్నప్పుడు నేనాయన్ని. 
చూశాను. ఆ సమయంలో ఆయన Maa త్ర మ జో య ఓల 
దగ్గర నీళ్ళతో నిండి ఉన్న కీ పాత్ర 1) 0341 గో lb 43 ద 


ఉండేది. ఆయన ఆ పాత్రలో చేతిని 


https://teluguislam .net 


వాదీను కిరణాలు 1068 ర కాగా 


ముంచి తీసి, తడి చేతో ముఖాన్ని Nye ay oye) als gals ర 
తుడుచుకుంటూ, “దేవా! మరణ కాలపు తయన! oly) tw 
కారిన్యంలో, అపస్మారక ఘడియల్లో | క్ష 
నాకు సహాయపడు” అని ప్రార్థించేవారు. 

(తిర్మిజీ) 


(సుననె తిర్మిజీలోని జనాయెజ్‌ అధ్యాయం) 


ముఖ్యాంశాలు 


దైవప్రవక్త (సల్లం) మానవమాత్రులేనని పై హదీసు ద్వారా బోధపడుతోంది. సాధారణంగా 
మానవులకు వచ్చేవిధంగా ఆయనకు కూడా తీవ్రమైన వ్యాధివచ్చింది. ఆ వ్యాధి తాలూకు 
బాధను కూడా ఆయన అనుభవించారు. జీవితపు చివరి రోజుల్లో ఆయనకు విపరీతమైన 
జ్వరం వచ్చింది. తీవ్రమైన ఆ జ్వరం వేడి కారణంగానే ఆయన మాటిమాటికీ చేతులు నీటిలో 
ముంచి తడిచేతులతో ముఖం తుడుచుకునేవారు. అదేవిధంగా ప్రాణం పోతున్నప్పుడు 
సాధారణంగా మనుషులకు ఎలాంటి బాధ అయితే కలుగుతుందో దాన్ని కూడా ఆయన 
అనుభవించారు. మరణ బాధను తగ్గించమని కూడా ఆయన అల్లాహ్‌ను వేడుకున్నారు. 

షేఖ్‌ అల్‌ బానీ ఈ హదీసును బలహీనకోవకు చెందిన హదీసుగా నిర్ధారించి “జయీఫ్‌ 
సుననె తిర్మిజీ క్రింద పేర్కొన్నారు. అయితే దైవప్రవక్తకు మరణావస్థలో అపస్మారక స్థితి 
ఆవరించిందని ప్రామాణికమైన హదీసుల ద్వారా కూడా రుజువు అవుతోంది (బుఖారీ గ్రంథంలోని 
మగాజీ ప్రకరణం చూడండి). 

పైన పేర్కొనబడిన రెండు హదీసుల ద్వారానూ మనిషి, ముఖ్యంగా జీవితపు అంతిమ 
దశలో దైవసహాయాన్ని కోరుకుంటూ ఉండాలని బోధించబడింది. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


148వ అధ్యాయం 


1069 


Jl ల్లు pial RY 
S| పయనం ఉమన్‌ ప్రపు ay 
జత. Uk డిస్‌ పద 
భర య్య ధక్‌ పప జజ! 1 క 
Cogs లాయ హో రీ 


రోగి పట్ల ఉత్తమంగా వ్యవహరించాలని, అతని 


మూలంగా కలిగే ఇబ్బందులపై సహనం వహించాలని 


రోగి ఇంటివారికి, అతని సేవకులకు హితవు చెప్పాలి. 
అలాగే మరణ దండన విధించబడిన వారిపట్ల కూడా 
ఉత్తమంగా వ్యవహరించాలని తాకీదు చేయాలి 


913. హజ్రత్‌ ఇమ్రాన్‌ బిన్‌ హుసైన్‌ (రజి) 
కథనం : వ్యభిచారం మూలంగా గర్భ 
వతి అయిన జుహైనా తెగకు చెందిన 
ఒక స్త్రీ స్వయంగా దైవప్రవక్త (సల్లం) 
దగ్గరకు వెళ్ళి, “దైవప్రవక్తా! నేను (వ్యభి 
చార పాపం చేసి) శిక్షార్హురాలిని 
అయ్యాను. కనుక నాకు శిక్ష విధిం 
చండి” అని విన్నవించుకున్నది. అప్పుడు 
దైవప్రవక్త (సల్లం) ఆమె సంరక్షకుణ్ణి పిలి 
పించి, “(ఈమెను నీ వెంట తీసుకు 
వెళ్ళు). ఈమె పట్ల ఉత్తమంగా మెలగు. 
ప్రసవానంతరం ఈమెను తిరిగి నా 
దగ్గరికి తీసుకురా” 
పంపించారు. 


అని చెప్పి 


pele ss q\v 

ల హ్యపి స ఫేం ర ఉట తట్టలు 
ilu Gly తూ లజ ప్తకర్రచీ! 
Jel రాం laid 


స ‘Ja Uy మ్ల వ 0 Gh 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 1070 GEN, 


ప్రసవానంతరం ఆ వ్యక్తి ew hb Js గు య. a | Ui} 
దైవప్రవక్త (సల్లం) దగ్గరికి తీసుకు త క జ 4 
వచ్చాడు. అప్పుడామె శరీరాన్ని బట్టలతో 47 a2 ee wis తే స్త ఉక 
గట్టిగా చుట్టి దైవప్రవక్త ఆజ్ఞ మేరకు సం le Mop ప్యాట 
ఆమెకు శిలాశిక్ష విధించటం జరిగింది. 

ఆ తర్వాత దైవప్రవక్త (సల్లం) ఆమె 

భౌతికకాయానికి జనాజా నమాజ్‌ కూడా 

చేయించారు. (ముస్లిం) 


(నహీవా ముస్తీంలోని శిక్షల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

గ్రంథకర్త ఇమామ్‌ నవవీ (రహ్మలై) ఈ అధ్యాయానికి పెట్టిన పేరును పై హదీసు 
రుజువు చేస్తోంది. దీనిద్వారా బోధపడుతున్న మరొక విషయం ఎమిటంటే, వ్యభిచారం మూలంగా 
గర్భం దాల్చిన స్త్రీని వెంటనే శిక్షించరాదు. ఆమెను ప్రసవానంతరం శిక్షించాలి. ఎందుకంటే 
అందులో పిల్లవాడి తప్పు ఏమీ లేదు. అదేవిధంగా whats స్త్రీకి విధించబడే శిక్ష ఆమె 
చేసిన పాపానికి పరిహారం అవుతుంది. కనుక ఆమె జనాజా నమాజు కూడా చేయాలి. 


https://teluguislam.net 


హాదీను కిరణాలు 


149వ అధ్యాయం 


లు! 95 J 


1071 


దర. 1% 


yd రీ త్ర! పయత es 
జోడు యి 5 abn ఈ 
౮ ప్ర శ! 
దైవం పట్ల తపన భావంతో కాకుండా, 
కళవళపాటుకు లోనుకాకుండా రోగి తనకు బాధగా 
ఉందని లేక జ్వరంగా ఉందని లేక విపరీతమైన 
తలనొప్పి ఉందని చెప్పటంలో తప్పులేదు. 


914. హజ్రత్‌ ఇబ్నె మస్‌వూద్‌ (రజి) 
కథనం : నేనొక రోజు దైవప్రవక్త (సల్లం) 
ఇంటికి వెళ్ళగా ఆయన జ్వరంతో బాధ 
పడుతున్నారు. నేనాయన శరీరం మీద 
చెయ్యిపెట్టి, “మీకు జ్వరం చాలా 
తీవ్రంగా ఉన్నట్లుంది” అన్నాను. అందు 
కాయన “జెను, నాకు వచ్చే జ్వరం 
మీలో ఇద్దరికి వచ్చే జ్వరమంత 
ఉంటుంది” అని అన్నారు. 


(బుఖారీ - ముస్థిం) 


(నహీవొ బుఖారీలోని వ్యాధిగ్రస్తుల వ్రకరణం, న 


- నత్సంబంధాల ప్రకరణం, 


915. హజత్‌ సాద్‌ బిన్‌ అబూ వఖాస్‌ 
(రజి) కథనం : నేను తీవ్రమయిన 
వ్యాధితో బాధపడుతున్నప్పుడు దైవప్రవక్త 


వేసాం ట్రా gl os = UE 

షి 11 ‘Jb టు 

మ ళో! ర లయ త్య వూ 
టా సదు య త్ర తర టవ 


హ్‌ ముస్థింలోని న నత్కార్యాలు 


క్ట 
Vy లో ల wenn y3- M0 
సత! J gee వలీ మూ టీ! సతు 


https://teluguislam.net 


హదీను కిరణాలు 1072 VIAN 


(సల్లం) నన్ను పరామర్శించటానికి మ తప్‌ (యో క! 1s ర ఆ 
వచ్చారు. అప్పుడు నేనాయనతో మాట్లా J er ష్ణ «Je tls wg UG ఆ 
డుతూ, “దైవప్రవక్తా! నా అనారోగ్యం ఎ ole fies హర S59 7 
స్థితికి చేరుకుందో మీరు చూస్తూనే ee శల 
ఉన్నారు. నేనా ధనవంతుణ్ణి. నాకు ఒక్క 
కూతురు తప్ప ఇతర వారసులెవరూ 
లేరు” అని చెప్పాను. (సశేషం). 

(బుఖారీ - ముస్లిం) 


(సహీహ్‌ బుఖారీలోని వ్యాధిగ్రస్తుల ప్రకరణం, నహీహ్‌ మున్లింలోని వీలునామాల 

(కరణం, 
916. హజ్రత్‌ ఖాసిం బిన్‌ ముహమ్మద్‌ పారా గానే ey 
(రహ్మలై) కథనం : ఒక రోజు ఆయిషా as న ముం టల 
(రజి.అన్‌వో) (తలనొప్పితో బాధ తో 
పడుతూ), “వామ్మో! నా తల పగిలిపోతు యే ల నత్త దవ! లం వాస్‌ (౮ 
న్నట్లుంది” అన్నారు. అందుకు దైవప్రవక్త *౮౮ ఈర! 3555 GLb] 
(సల్లం) “వామ్మో! నా తల కూడా పగిలి ‘Hoel 
పోతున్నట్లుంది” అని అన్నారు. (సశేషం). 

(బుఖారీ) 

(సహీవా బుఖారీలోని వ్యాధిగ్రస్తుల ప్రకరణం) 
ముఖ్యాంశాలు 

దైవప్రవక్త (సల్లం) సతీమణి హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా) తనకు తీవ్రమైన తలనొప్పి 
ఉందంటూ ఆ బాధను వ్యక్తం చేయసాగారు. అప్పుడు దైవప్రవక్త (సల్లం) తనకు కూడా 
తీవ్రమైన తలనొప్పి ఉందంటూ ఆమె తన బాధను వ్యక్తం చేసినట్లు తనూ చేశారు. తీవ్రమైన 
వ్యాధికి గురయినప్పుడు ఆ బాధను మాటల ద్వారా వ్యక్తం చేయవచ్చన్నది ఆయన ఉద్దేశ్యం. 
అయితే దైవం పట్ల అప్రసన్నతతో బాధను వ్యక్తం చేయరాదు. కళవళపాటుకి లోనయి షరీఅత్‌కు. 
విరుద్ధమైన కూతలు కూయరాదు. 

ఈ హదీసు ఉల్లేఖకులయిన ఖాసిం (రహ్మలై) ముహమ్మద్‌ బిన్‌ అబూ బకర్‌ (రజి) 
గారి కుమారుడు. హజత్‌ ఆయిషా (రజి.అన్‌హా)కు భాతృజుడు (సోదర కుమారుడు) అవుతారు. 
మదీనా నగరంలో ప్రఖ్యాతిగాంచిన ఏడుగురు ధర్మవేత్తల్లో ఈయన ఒకరు. 


—— ననా 


https://teluguislam.net 


హదీసు కిరణాలు 1073 GaN, 


150వ అధ్యాయం 


ఉస షు టే పయ రథ. 10. 


మరణం సమీపించిన వారిని లా యిలాహ ఇల్లల్లాహ్‌ 
కలిమా పఠించమని ప్రోత్సహించాలి 


917. హజ్రత్‌ ముఆజ్‌ (రజి) కథనం 
కర మనత రక రకర. 3211550 186 12 05 138 
పలుకు “లా యిలాహ ఇల్లల్లాహు' yhelyy Sl వవ AY స us 
అయిన వ్యక్తి స్వర్గానికి వెళ్తాడు. (అబూ ul oe :Jby Sly ఏఏ 
దావూద్‌, హాకిమ్‌ - హాకిమ్‌ ఈ హదీసు 
ప్రామాణికమైన ఆధారం కలదని 


పేర్కొన్నారు). 
(సుననె అబూ దావూద్‌లోని జనాయెజ్‌ ప్రకరణం, 


ముఖ్యాంశాలు 

మృత్యువు దాపురించినప్పుడు నోటినుంచి “లా ఇలాహ ఇల్లల్లాహ్‌) (అల్లాహ్‌ తప్ప 
వేరొక ఆరాధ్యదేవుడు లేడు) అనే పలుకులు వెలువడటం మృతుని విశ్వాసానికి చిహ్నం. 
విశ్వాసి అయినవాడు తప్పకుండా స్వర్గానికి వెళ్తాడు. అయితే అలాంటి వ్యక్తి కూడా తొలిదశలోనే 
స్వర్గానికి వెళ్తాడో లేక కొంతకాలం చేసిన తప్పులకు శిక్ష అనుభవించి ఆ తర్వాత స్వర్గానికి 
వెళ్తాడో మనం చెప్పలేము. అది దేవుని అభీష్టం మీద, ఆ తర్వాత వారి ఆచరణ మీద ఆధారపడి 
ఉంటుంది. అదేవిధంగా అతను తౌహీద్‌ కర్తవ్యాలను అర్థం చేసుకొని వాటిని ఆచరిస్తూ 
“షిర్క్‌” (బహుదైవారాధన)కు దూరంగా జీవితం గడిపినవాడై ఉండాలి సుమా! అప్పుడే అతను 
స్వర్గానికి వెళ్ళగల్లుతాడు. ఒట్టి పేరుకు మాత్రమే ముస్లింలుగా ఉండి బహుదైవారాధనకు 
ఒడిగట్టేవారు స్వర్గానికి ఎలా వెళ్ళగల్లుతారు?! 


918. హజ్రత్‌ అబూ సయీద్‌ ఖుద్రీ డ్హయీి! ఇ Gl లు A 
(రజి) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) :జజ్త ఎ ర్క; 06 :06 భష! mr 


ఈ విధంగా ప్రవచించారు : మీలో sre య కా 
«(rime ol PRIUS Ugly 
మృత్యువు దాపురించిన వారికి “లా - Hirer స; 


https://teluguislam.net 


లం శర ఈ ళీ 1 
వాదీను కిరణాలు 1074 యి రంగ 


యిలాహ ఇల్లల్లాహ్‌' (కలిమా పఠించ 


. మని) బోధించండి. (ముస్లిం, 
(సహీహ్‌ మున్లింలోని జనాయెజ్‌ ప్రకరణం) 
ముఖ్యాంశాలు 


హదీసు మూలంలో “మీ మృతులకు బోధించండి” అని చెప్పబడింది. ఇక్కడ 
' మృతులంటే మృత్యువు దాపురించిన వారని భావం. జీవితపు చరమ ఘడియల్లో చావుబతుకుల 
మధ్య కొట్టుమిట్టాడుతున్న వారి దగ్గర జనం కూర్చొని “లా యిలాహ ఇల్లల్లాహు' అని పఠిస్తూ 
ఉండాలి గాని, చదవమని రోగికి బోధించరాదనీ, దానివల్ల రోగి కళవళపాటుతో కలిమా 
పఠించడానికి నిరాకరిస్తే దైవతిరస్కారానికి ఒడిగట్టినట్లవుతుందని కొంతమంది పండితులు 
అభిప్రాయపడుతున్నారు. కాని షేఖ్‌ అల్‌బానీ (రహ్మలై) గారు ఈ భావనను ఖండించారు. పై 
_ హదీసు ప్రకారం మృత్యువు దాపురించిన వారికి కలిమా గురించి బోధించడమంటే “లా యిలాహ 
ఇల్లల్లాహ్‌' అని పలకమంటూ వారిని ప్రోత్సహించటమేనని ఆయన నిర్యంద్వంగా తేల్చి చెప్పారు. 


https://teluguislam .net 


వాదీను కిరణాలు 


1075 రం కాలా 


ఆభ! ఇజ్‌ మవ అత్తత ధిర \o\ 
మృతుని కనురెప్పలు మూసినాక ఏమని ప్రార్థించాలి? 


919. హజ్రత్‌ ఉమ్మె సలమా (రజి. 
అన్‌హా) కథనం : దైవప్రవక్త (సల్లం) 
అబూ సలమా (మరణవార్త విని 
ఆయన) ఇంటికి వచ్చారు. అప్పటికి 
అబూ సలమా కళ్ళు బిగుసుకు 
పోయాయి. దైవప్రవక్త (సల్లం) ఆయన 
కనురెప్పలు మూస్తూ, “ప్రాణం (దేహాన్ని) 
వీడుతున్నప్పుడు కళ్ళు దాన్ని వెంబడి 
స్తాయి” అన్నారు. ఆ మాట వినగానే 
అబూ సలమా ఇంటివాళ్ళు గొల్లుమ 
న్నారు. అప్పుడు దైవప్రవక్త (సల్లం) 
(వారిని సముదాయిస్తూ) “మీరు చెప్పే 
మాటలకు దైవదూతలు 'ఆమీన్‌' అని 
అంటుంటారు. కనుక మీ మృతుల విష 
యంలో మంచి మాటలే పలకండి” అని 
అన్నారు. తర్వాత ఆయన అబూ సలమా 
(రజి) కొరకు ఈ విధంగా ప్రార్థించారు: 


దేవా! అబూ సలమాను క్షమించు. 
సన్మార్గం పొందినవారిలో ఇతనికి పదో 
న్నతి కల్పించు. ఇతని సంబంధీకుల 
సంతానంలో నుంచి ఇతనికి తగిన 
వారసుణ్లీ నిలబెట్టు. ఓ సకలలోక 
ప్రభువా! మమ్మల్నీ ఇంకా మరణించే 
వారందర్నీ క్షమించు. ఇతని సమాధిని 
విశాలపరచు. అందులో అతని కొరకు 
వెలుగుని ప్రసాదించు. (ముస్లిం, 


wes ధూం 4 Ve se 414 
Tp Jt 
రస స్‌ వరన వ 
క భయట జీత py 
గ. J» :Jw ll i 
న రక వ నూ. గ్‌ యూ yj 
ఆనీ ఏటి! సః రక సీ వృ స 
“రజల! తో యాన ఆ కా 
వ్వ్‌ ప్లా! pie ఆ మ్య 
నే లో బే ద]; లేటు! తు (ప 


pire us 5355 


(సహీహ్‌ ముస్తింలోని జనాయెజ్‌ ప్రకరణం) 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 1076 ర కాలూ 


ముఖ్యాంశాలు 

చనిపోయినవారి శ్రేయస్సును కాంక్షిస్తూ దుఆ చేస్తే, దానివల్ల మృతులకు ప్రయోజనం 
కలుగుతుందని ఈ హదీసు ద్వారా బోధపడుతోంది. ఇతర అనేక హదీసులు కూడా ఈ విషయాన్ని 
ధృవీకరిస్తున్నాయి. కనుక మరణించినవారి పట్ల సంతాపాన్ని ప్రకటించటం, వారి బంధుమిత్రుల్సి, 
ఆత్మీయుల్ని ఓదార్చటం, మృతుల శ్రేయస్సు కొరకు ప్రార్థించటం ధర్మసమ్మతమే. అంతేకాదు, 
అది మస్నూన్‌ పద్ధతి కూడా. దైవప్రవక్త (సల్లం) స్వయంగా అలా చేసేవారని హదీసుల ద్వారా 
తెలుస్తోంది. 

దీనికి భిన్నంగా చనిపోయినవారి ఇంటి ముంగిట మూడ్రోజుల వరకు జనం బారులు 
తీరి కూర్చోవటం, ఫాతిహా ఖానీలు చేయటం లాంటి చేష్టలన్నీ అధర్మమైనవి. ధర్మంలో తలెత్తే 
ఇలాంటి కొత్త పోకడలకు దూరంగా ఉండటం చాలా అవసరం. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 
152వ అధ్యాయం 


Cal 
శీ gry” 
ణో 6 


1077 


లం * ఫీ ంఖళ కల్‌ 10 
బ్వవయ!రమ్వం 


డక ప్పివ్‌ ర్క ఆయు! 12 లియే త ధిత్త 16% 


మృతుని దగ్గర కూర్చొని ఉన్నవారు, మృతుని 
కుటుంబీకులు ఏమని ప్రార్థించాలి? 


920. హజ్రత్‌ ఉమ్మె సలమా (రజి. 
అన్‌హా) కథనం : దైవప్రవక్త (సల్లం) ఇలా 
ప్రబోధించారు : మీరు వ్యాధిగ్రస్తుని 
దగ్గర గాని లేదా మృతుని దగ్గర గాని 
కూర్చొని ఉన్నప్పుడు (వారి గురించి) 
పలికితే మంచిమాటలే పలకండి. ఎందు 
కంటే మీరు చెప్పే మాటలకు దైవ 
దూతలు “ఆమీన్‌' అని అంటుంటారు. 


ఉమ్మె సలమా (రజి.అన్‌హా) ఇలా 
తెలియజేస్తున్నారు: “నా భర్త అబూ 
సలమా మరణించినప్పుడు నేను దైవ 
ప్రవక్త (సల్లం) దగ్గరికి వెళ్ళి 'దైవప్రవక్తా! 
అబూ సలమా చనిపోయారు. (ఇక నా 
గతేం కాను?)' అని (బాధతో విలపిస్తూ) 
అడిగాను. అందుకాయన ఈ విధంగా 
ప్రార్థిస్తూ ఉండమని చెప్పారు: 'దేవా! 
నన్నూ మా ఆయన్నీ క్షమించు. ఆయన 
తర్వాత నాకు మంచి ప్రతిఫలాన్ని 
ప్రసాదించు”. 
నేనావిధంగా దుఆ చేస్తే నిజంగా దేవుడు 
ఆయన కంటే మంచి వ్యక్తి - ముహ 
మ్మద్‌ (సల్గం)ను నాకు ప్రసాదించాడు.” 
(ముస్థిం) 


స 


we dl ios యు pl yer: 


సాయ ల 0 = 


ర్‌ ME (ప్‌ ఆ! yl రజన! 
cs హక పప! 
డర యు టీం య మం 
45 hl JU డడ పనీ! 
bi BI, WG CE యము 
సుద త డీ సభ Ody ysis! 
పంప ప gt ela 
Sf» యయ hee ely, 8 11 
be ఎ కండలని! కడ 
FATED 


హీహ్‌ ముస్తింలోని జనాయెజ్‌ ప్రకరణం) 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


ముఖ్యాంశాలు 


1078 


“2 Si zs Fr 
లీ oA Ca 


తమ సంబంధీకులు ఎవరైనా చనిపోతే వారు లేని లోటుని పూరించటానికి పై విధంగా 
ప్రార్థించటం దైవప్రవక్త నంప్రదాయం. అలా ప్రార్థిస్తే అల్లాహ్‌ తప్పకుండా మంచి 
ప్రత్యామ్నాయాన్ని ప్రసాదిస్తాడు. అల్లాహ్‌ ప్రతిదీ చేయగల సమర్థుడు. ఆయన శక్తికి మించిన 


పని ఎదీ లేదు. 


921. దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా 
ప్రవచిస్తుండగా తాను విన్నానని హజ్రత్‌ 
ఉమ్మె సలమా (రజి.అన్‌హా) తెలియ 
జేశారు: ఏ దాసుడయినా తనకు ఆపద 
కలిగినప్పుడు, “మేమంతా అల్లాహ్‌కే 
చెందినవారము. మేము తిరిగి ఆయన 
వద్దకే మరలిపోవలసిన వారము. దేవా! 
నాకు ఈ ఆపదలో పుణ్యాన్ని ప్రసా 
దించు. నెను పోగొట్టుకున్న దానికంటే 
మంచి ప్రతిఫలాన్ని నాకు అనుగ్ర 
హించు” అని ప్రార్థిస్తే దేవుడు అతనికి 
ఆ ఆపద తర్వాత మంచి ప్రతిఫలాన్ని 
ప్రసాదిస్తాడు. 


ఉమ్మె సలమా (రజి.అన్‌హా) ఇలా 
అంటున్నారు : నా భర్త అబూ సలమా 
చనిపోయినప్పుడు నేను దైవప్రవక్త 
(సల్లం) నాకు ఆదేశించినట్టుగానే ప్రార్థిం 
చాను. ఫలితంగా దేవుడు నాకు ఆయన 
కన్నా మంచి వ్యక్తి దైవప్రవక్త (సల్లం)ను 
నాకు ప్రసాదించాడు. (ముస్లిం) 


చం tc Lge 171 

“టప హా ఈ రడ క్తక్కట రేం 
రహగ శే! రక ఉరీ = మి 
ఆయాస gia యాల 
చడ ఆ లోప! పవత! Guts 
G5 lb GTI; 
Ao gS Es al 
los dels శత! యిక 


యా 


(సహీహ్‌ మున్లింలోని జనాయెజ్‌ ప్రకరణం) 


922. హజత్‌ అబూ మూసా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రవచించారు: దాసుని బిడ్డ చని 
పోయినప్పుడు దేవుడు తన దూతలతో, 


టీ! ఖం తోలో లో #3 యు ఏ1 
ము అడ bp :ల6 Bd I ర! 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 1079 Sit, 


“మీరు నా దాసుని బిడ్డ ప్రాణాలు గతే యాడు ఆ ఉం యు! 
తీశారా?” అని అడుగుతాడు. దానికి రక (ఒసే : వచ gas మ 
దూతలు “అవునింటారు. “మీరు నా అ వర 911 న పష 
దాసుని గారాలపట్టిని చంపారా?” అని త | 
మళ్ళీ అడుగుతారు దేవుడు. దైవ తటే కిట 6 5వ ర్క 
దూతలు అవునంటారు. అప్పుడు. 'చో! ఆల! ర్వ ఆము మృ 
దేవుడు, “మరి దానికి నా దాసుడు ఏమ డవ పేమ పస! టం దట 
న్నాడు?” అని అడుగుతాడు. “(దేవా! ఊఉ :లీత్వ hd! ly కమమ! 
అంతటి కఠోర పరిస్థితిలో రూడా) అతను 
నిన్ను స్తుతించి, “ఇన్నా లిల్లాహి వ ఇన్నా 
ఇలైహి రాజివూన్‌ అని పఠించాడు” అని 
చెబుతారు దైవదూతలు. అది వినగానే 
దేవుడు ప్రసన్నుడై, “అయితే నా దాసుని 
కొరకు స్వర్గంలో ఒక గృహాన్ని నిర్మిం 
చండి. దానికి “స్తోత్ర నిలయం' అని 
పేరు పెట్టండి” అని తన దూతల్ని ఆజ్ఞా 
స్తాడు. (తిర్మిజీ - హనన్‌) 

(సుననె తిర్మిజీలోని జనాయెజ్‌ అధ్యాయాలు) 
923. దేవుడు ఇలా సెలవిచ్చాడంటూ 1 సజు సని యీ లం - 41 
దైవప్రవక్త (సల్లం) ప్రవచించారని హజ్రత్‌ | ప్ర :)౮ శక శ ర ర! యి 
అబూ హురైరా (రజి) తెలియజేశారు: st “1s టి 32 | ల 
విశ్వాసి దగ్గరి నుంచి నేను తను ay ప య. (క 
గాఢంగా (ఢేమించే ప్రాపంచిక వస్తువుని lip sg te Pa 
లాక్కు న్నప్పుడు అతను పుణ్యఫలా al త్తం tl! 
పేక్లతో సహనం వహిస్తే, నా దగ్గర 
స్వర్గమే అతనికి బహుమానం. (బుఖారీ) 


నాం 


(సహీహ్‌ బుఖారీలోని (ప్రేమైక వచనాల ప్రకరణం) 
924. హజ్రత్‌ ఉసామా బిన్‌ జైద్‌ (రజి) శ జాలం యు ఆ ఆఆ! తాం- 1%! 
కథనం: దైవప్రవక్త (సల్లం) కుమార్తెలలో కక! ల en US తయా! els] ఏంత Ups 
ఒకామె తన బిడ్డ చావుబ్రతుకుల్లో _%్యు J- లే (aA ర్‌! ఫ్‌ ప్‌ ఫ్‌. న 


https://teluguislam.net 


వూదీను కిరణాలు 


ఉన్నాడనీ, తమరు వెంటనే రావాలని 
(ఒక వ్యక్తి ద్వారా) దైవప్రవక్త (సల్లం)కు 
కబురంపారు. దానికి దైవప్రవక్త (సల్లం) 
కబురు తెచ్చిన వ్యక్తితో, “నువ్వు తిరిగి 
ఆమె వద్దకు వెళ్ళు. దేవుడు వెనక్కి 
తీసుకుంది ఆయనదేననీ, తాను ప్రసా 
దించినది కూడా ఆయనదేననీ, ప్రతి 
వన్తువుకూ ఆయన ఒక గడువు 
నిర్ణయించి ఉంచాడని ఆమెతో చెప్పు. 
ఇంకా ఆమెను సహనం వహించమని, 
పుణ్యాన్ని ఆశిస్తూ ఉండమని ఆజ్ఞా 
పించు” అని చెప్పి పంపించారు. 
(సశేషం) (బుఖారీ - ముస్తీం) 


1080 


Gab, 


ప! ( Ee Jet లయ ll ట్రీ 
క oS AS UU 
Io యి రోసు బ్య ట్వ లా 
న్‌ భు అచ యయ, 
Pet 


(సహీహ్‌ బుఖారీ, నహీవొ ముస్తింలలోని జనాయెజ్‌ ప్రకరణం) 


https://teluguislam.net 


153వ అధ్యాయం 


మరు tal 


a ల 


1081 


ర గారా 


U3 ఉమ లయ! టై లవ! LG 10౪ 


ఏడ్చులు, పెడబొబ్బలు లేకుండా మృతుని గురించి 
విలపించటం ధర్మసమ్మతమే 


మనిషి మరణించినప్పుడు అతని గురించి 
పెడబొబ్బలు పెట్టటం నిషిద్ధం. దానిపై 
(ప్రత్యేకంగా) “కితాబున్నహీ'లో ఇన్నాఅల్లాహ్‌ 
ఒక అధ్యాయం రాబోతోంది. మనిషి మరణం 
పట్ల రోదించటాన్ని వారించే హదీసులు కూడా 
అనేకం ఉన్నాయి. “మృతునికి అతని 
కుటుంబ సభ్యులు ఏడ్వటం వల్ల సమాధిలో 
యాతన కలుగుతుంది” అన్న హదీసు భావం 
ఏమిటంటే, మృతుడు చనిపోయేముందు తన 
మృతిపట్ల ఏడ్పులు, పెడబొబ్బలు పెట్టమని 
చెప్పిపోతే అప్పుడు అతను సమాధిలో యాత 
నకు గురవుతాడు. రోదిస్తూ, పెడబొబ్బలు 
పెడ్తూ ఎడ్వకూడదు. రోదించకుండా, 
పెడబొబ్బలు పెట్టకుండా విలపించటం ధర్మ 
సమ్మతమేనన్న విషయాన్ని ఎన్నో హదీసులు 
ధృవికరిస్తున్నాయి. 

925. హజ్రత్‌ ఇబ్నె ఉమర్‌ (రజి) కథనం: 
సాద్‌ బిన్‌ ఉబాదా (రజి) రోగగ్రస్తు 
లయితే దైవప్రవక్త (సల్లం) ఆయన్ని 
పరామర్శించటానికి వెళ్ళారు. అప్పుడు 
దైవప్రవక్త (సల్లం) వెంట అబ్బుర్రహ్మాన్‌ 
బిన్‌ బెఫ్‌, సాద్‌ బిన్‌ అబూ వఖ్గాస్‌, అబ్బు 
ల్లాహ్‌ బిన్‌ మస్‌వూద్‌ (రజిలు) కూడా 
ఉన్నారు. అక్కడికి చేరుకున్న తర్వాత 
దైవప్రవక్త (సల్లం) (సాద్‌ అనారోగ్య 
పరిస్థితి చూసి అప్రయత్నంగానే) కంట 
తడిపెట్టారు. ఆయన్ని చూసి మిగతా 


4h ఆమి ప్రమ పధ! ul 
Ul. Jw dls 0} టి! బట శో 
యం gee pron ద “అ! 
wy ul ఆయు ఉన్ల mG ll ols 
(4 య. లో బీ ల ప 
తప్త ఆటీ యై క దష 
pas J se ప్రమ ఆర్టు Jj 
| ఉపి పేద యం! పద్ద ప్ర యట్‌ 


al శాం కాస ప్రా రా - రం 

హా యయ ఎట కత రెచ్చి రీ టు 

“35 ఈకల) as (A ss 
gery ery eer భో హయ్యా 

తానీ 6 te టిం 

సయ్య ప్రి! త్ర యము 


ఇం మడ 
5 మ వరం 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


వారందరూ కూడా దుఃఖించటం 
మొదలుపెట్టారు. అప్పుడు దైవప్రవక్త 
(సల్లం) ఇలా ప్రవచించారు : 
“చూడండి! కన్నీళ్ళ వల్లగాని, హృద 
యావేదన వల్లగాని దేవుడు మనిషిని 
శిక్షించడు. అయితే దీనివల్ల (దైవప్రవక్త 
తన నాలుక వైపు చూపిస్తూ అన్నారు) 
(మనిషి పెడబొబ్బలు పెడితే మాత్రం) 
దేవుడు తప్పకుండా శిక్షిస్తాడు. 
(బుఖారీ - ముస్లిం, 


1082 


RIAD 


Yh లయల గయ, స 4 ల 
(రా! [స లస త! రీ యు 
న lg ల చస జు రాన ఆవ్‌! త్ర Y3 

శం గడు దుం ఏయ్‌ ఇ (గా 


(నహీహ్‌ బుఖారీ, నహీవా ముస్తింలలోని జనాయెజ్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


తీవ్రమైన దుఃఖం మూలంగా బాధపడటం, ఆ బాధను కన్నీళ్ల ద్వారా వ్యక్తం చేయటం 
మానవ సహజమైన విషయం. మనిషి దాన్ని ఎంత ఆపుకోవాలన్నా ఆపుకోలేడు. కాని ఆ 
బాధను వ్యక్తీకరించటంలో హద్దుమీరి ప్రవర్తించటం, ఏడ్చి పెడబొబ్బలు పెట్టటం మాత్రం 


ధర్మసమ్మతం కాదు. 


926. హజ్రత్‌ ఉసామా బిన్‌ జైద్‌ (రజి) 
కథనం : దైవప్రవక్త కూతురి కొడుకు 
చావుబతుకుల్లో ఉన్నప్పుడు, అతళ్జి దైవ 
ప్రవక్త దగ్గరకు తీసుకురావటం 
జరిగింది. (ఆ పసివాడు కొన ఊపిరితో 
కొట్టుమిట్టాడుతున్నాడు). అతని పరిస్థితి 
చూసి దైవప్రవక్త (సల్లం) కంట తడి 
పెట్టారు. అప్పుడు సాద్‌ బిన్‌ ఉబాదా 
(రజి), “ఇదేమిటి దైవప్రవక్తా! (మీరు 
దుఃఖిస్తున్నారు)?” అని అడిగారు. దానికి 
దైవప్రవక్త (సల్లం) “ఇది దేవుడు తన 
దాసుల గుండెల్లో ఉంచిన కారుణ్యం. 
తోటివారిని కరుణించే దాసుల్నే దేవుడు 
కరుణిస్తాడు” అని అన్నారు. 

(బుఖారీ - ముస్తీం) 


ల తల్‌! ger TrID 

ఎ] సుప్త ఎ! రేటు రీ! అటూ dl, ఎ) 
ఆయుత అవ త 5 ల! మ 
aU iad ప్త J 


MGs i, i :JdG A Jy bh 


MAW wee oy ఫీ gw 
పే కరడ! als 


(సహీహ్‌ బుఖారీ, సహీహ్‌ ముస్తింలలోని జనాయెజ్‌ ప్రకరణం) 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


927. హజత్‌ అనస్‌ (రజి) కథనం : 
ఒకరోజు దైవప్రవక్త (సల్లం) తన కొడుకు 
ఇబ్రాహీం దగ్గరికి వెళ్ళారు. అప్పుడతను 
కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. 
కొడుకు పరిస్థితి చూసి దైవప్రవక్త (సల్లం) 
కంట తడిపెట్టారు. అబ్బుర్రహ్మాన్‌ బిన్‌ 
జెఫ్‌ (ఆశ్చర్యపోయి చూస్తూ) “దైవ 
ప్రవక్తా! మీరు కూడా దుఃఖి స్తున్నారా?” 
అని అడిగారు. దైవప్రవక్త (సల్లం), “ఇబ్నె 
జెఫ్‌! ఇది వాత్సల్యం” అంటూ మళ్ళీ 
విలపించసాగారు. ఆ తర్వాత, ఆయన 
తన అనుచరులతో, “నిశ్చయంగా కళ్ళు 
కన్నీరు కారుస్తాయి. హృదయం ఆవే 
దనకు గురవుతుంది. అయితే మా నోటి 
నుండి మా ప్రభువుకు ప్రీతికరమైన 
పలుకులే వెలువడుతాయి. ఇబ్రాహీమా! 
నీ యెడబాటు వల్ల మేము తీవ్రమైన 
దుఃఖానికి గురయ్యామురా!” అని 
అన్నారు. 

(బుఖారీ. ఈ హదీసులోని కొంతభాగాన్ని 
ముస్లిం కూడా వెలికితీశారు. ఈ. అధ్యా 
యానికి సంబంధించిన ప్రామాణికమైన 
సుప్రసిద్ధ హదీసులు ఇంకా ఎన్నో 
ఉన్నాయి). 


1083 


రగ కాలా 


bh టూ య! హ్రాం ల్లో లం _ WY 
సి al she య్‌ రా 
LS అ వీ 33 we dl తోం 
యీ ఆట త్రయ జ్ర ఉ క Ue 
తే “ధ్ర సీ తాక! మాలా 
శ్రే 1య ప్రీ కి 5౮వ Al dy ౪ 
bp iJ st ఆహ సతు ఘా 
NERA ఒర య; ఆహ పు! 
ర Chile C5 U5 pet 
SJ) gil aly Pepe 
FRE PTO es [PE Tepe we 
piel ily ge moll 3 


(సహీహ్‌ బుఖారీలోని జనాయెజ్‌ ప్రకరణం, నహీవ్‌ ముస్థింలోని ఘనతా విశిష్టతల 


(పకరణం) 
ముఖ్యాంశాలు 


దైవప్రవక్త (సల్లం)కు హజ్రత్‌ మారియా ఖిబ్‌తియా (రజి.అన్‌హా) ద్వారా ఇబ్రాహీమ్‌ 
అనే పిల్లవాడు కలిగాడు. అబూ యూసుఫ్‌ అనే ఒక కమ్మరి భార్య ఆ పిల్లవాడికి పాలు 
పట్టేది. అయితే పుట్టిన కొన్నాళ్ళకే హి.శ. 10వ సంవత్సరంలో ఆ పిల్లవాడు అసువులు బాసాడు, 
దైవప్రవక్త (సల్లం) గారి మగ సంతానమంతా బాల్యంలోనే చనిపోయారన్న విషయం గమనార్హం. 


గ03://691020131200.061 


వాదీను కిరణాలు 1084 రంల కాగా 


154వ అధ్యాయం 


క ర ఆప! క్ర ఆర డక తినీ! వ(. 161 
మరణించిన వారి గురించి చెడుగా చెప్పుకోరాదు 


928. హజ్రత్‌ అబూ రాఫే అస్లమ్‌ - దైవ 
ప్రవక్త ద్వారా స్వేచ్చ నొసగబడిన బానిస 
- కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ., 1353, 2% తండర కు Tyr 
ఈ విధంగా ప్రవచించారు : మృతుని వ ప hal me లో 
(శవాని)కి స్నానం చేయించేవారు అతని ఆల్‌ రాం వలకు Sl! త్వ 6 
లోపాలను బయటపెట్టకుండా ఉంటే, గాల 
దేవుడు వారిని నలభైసార్లు క్షమిస్తాడు. 

(హాకిమ్‌ దీనిని ఉల్లేఖించి ఇది ముస్లిం 

షరతులను అనుసరించి వెలికితీయ 

బడిందని పేర్కొన్నారు). 


తహ! జంటతో రా ఓ 
ధ్ర ఏలో కత రం ర్‌! పకట! లృ 


ముఖ్యాంశాలు 

మృతుని భౌతిక కాయానికి స్నానం చేయించేవారికి అతనిలో శారీరక లోపాలేవయినా 
కనబడితే లేదా మరణం వల్ల అతని రూపురేఖల్లో ఏమయినా మార్పులు పొడసూపితే వాటిని 
ఇతరుల ముందు బయటపెట్టరాదు. అలా చేస్తే మరణించినవారిని అవమానించినట్లవుతుంది. 
అయితే ఇతరులకు గుణపాఠం బోధించే ఉద్దేశ్యంతో దైవశిక్షకు గురయినవారి శవాల స్థితిగతుల ' 
గురించి వివరించవచ్చని కొంతమంది పండితులు చెబుతున్నారు. అయితే హదీసు ఉద్దేశ్యాన్ని 
బట్టి చూస్తే దానికి కూడా దూరంగా ఉండటమే మంచిదనిపిస్తోంది. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


155వ అధ్యాయం 


ఆత్తని! ఆక్‌ భంది! దాటు 100 


es సనం 4 మ yi pre హా 
Mad eUl 


1085 


జనాజా నమాజ్‌ చేయటం, జనాజా వెంట నడవటం, మృతుని 
ఖనన సంస్మారాల్లో పాల్గొనటం గురించి, ఇంకా జనాజా వెంట 
స్రీలు వెళ్ళటం అవాంఛనీయం అనే విషయం గురించి..... 


జనాజా వెంట నడవటానికున్న బెన్నత్యం 
గురించి ఇంతకు ముందే వివరించటం 
జరిగింది. 

929. హజ్రత్‌ అబూ హురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రవచించారు : ఎవరయినా 
మృతుని అంత్యక్రియల్లో పాల్గొని 
నమాజ్‌ ముగిసేవరకు జనాజా వెంట 
ఉంటే అతనికి ఒక ఖీరాతు ప పుణ్యం లభి 
స్తుంది. ఎవరయినా ఖనన సంస్కారాలు 
ముగిసేవరకూ జనాజా వెంట ఉంటే 
అతనికి రెండు ఖీరాతుల పుణ్యం లభి 
స్తుంది. “రెండు ఖీరాతు లంటే ఎంత?” 
అని ఎవరో అడగ్గా, దానికి దైవప్రవక్త 
(సల్లం) “రెండు పెద్ద పర్వతాల అంత” 
అని సమాధాన మిచ్చారు. 


(బుఖారీ - మునిం) 


ల్‌ 


దావ! టయ యాయ 


aol base gl or 74 

మడ ప్రతి వక్త! J రయ ల 
his le AG స్‌ పహ! 
Ul; pt (ప ల (మ్య వ 
ట్ర! J లం Cyl us J 


(సహీహ్‌ బుఖారీ, నహీహ్‌ ముస్తింలలోని జనాయెజ్‌ ప్రకరణం) 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


930. హజ్రత్‌ అబూ హురైరా (రజి) గారే 
చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) 
ఈ విధంగా ప్రవచించారు : 
విశ్వాసంతో, 


సంపూర్ణ 
పుణ్యాన్ని ఆశిస్తూ ఒక 
ముస్లిం జనాజా వెంట నడిచి జనాజా 
నమాజు చెసి, ఆ తర్వాత ఖనన సంస్కా 
రాలు ముగిసేవరకు శవం వెంట ఉండే 
వ్యక్తి తిరిగి వెళ్ళేటప్పుడు రెండు 
ఖీరాతుల పుణ్యం వెంట తీసుకొని 
వెళ్తాడు. అందులో ఒక్కొక్క భీరాతు 
ఉహుద్‌ పర్వతమంత ఉంటుంది. 
అయితే మృతుణ్ణి ఖననం చేయక 
ముందే కేవలం జనాజా నమాజ్‌ 
మటుకు చేసి తిరిగి వెళ్ళే వ్యక్తి ఒక 
ఖీరాతు పుణ్యం వెంట తీసుకొని వెళ్తాడు. 


(బుఖారీ) 


1086 


CG 1 
ost! గ్ర 


వ వే! ఏ) రీ! ey: 
య్య భాయి: పోయా బ్ర! రజ :JG 
le యయా హా 8, Lets 
mE Co ఆ he be ర్‌ 
ఆటే సతుల GE 
gel ely bly 


(నహీవా బుఖారీలోని ఎళ్వాన ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


దేవుని మీద విశ్వాసంతో, ఆయన ప్రసన్నతను బడసే సే ఉద్దేశ్యంతో జనాజాలో (అంత్య 
క్రియల్లో) పాల్గొన్నవారికి మాత్రమే పైన పేర్కొనబడిన పుణ్యం లభిస్తుంది. అలాగాకుండా 
చనిపోయినవాడు కేవలం తమ పారుగువాడు అనో లేక పెద్ద ఆఫీసరు అనో లేక తమ బంధువు 
అనో తలచి అతని జనాజాలో పాల్గొంటే అప్పుడు దేవుడు తమకు పుణ్యం ప్రసాదిస్తాడని 


ఆశించనక్కర్లేదు. 


931. హజ్రత్‌ ఉమ్మె అతియ్యా (రజి. 
అన్‌హా) కథనం : మమ్మల్ని జనాజాల 
వెంట వెళ్ళకుండా వారించటం జరిగేది. 
అయితే మరీ అంత తీవ్రంగా వారిం 
చటం జరిగేది కాదు. 

(బుఖారీ - ముస్థిం, 


య తలు వత గలు. గా 
ర (౮ వం. TOUTE 


ల్‌ బై les: ale Gi హమ 
తురక! త మదయ తోలే 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 1087 ర కరా 


“మరీ అంత తీవ్రంగా వారించటం 
జరిగేది కాదంటే, నిషిద్ధ విషయాల్లో తీవ్ర 
వైఖరి అవలంబించినట్లు ఈ విష 
యంలో తీవ్రంగా వ్యవహరించటం 
జరిగేది కాదని అర్థం. 


(సహీహ్‌ బుఖారీ, నహీహ్‌ ముసింలలోని జనాయెజ్‌ ప్రకరణాలు) 


ముఖ్యాంశాలు 

జనాజా వెంట స్రీలు కూడా బయలుదేరితే స్రీ పురుషుల కలయిక వల్ల ఎన్నో అనర్థాలు 
జరిగే ప్రమాదముంటుందన్న భయంతో స్త్రీలను జనాజా వెంట వెళ్ళకుండా వారించటం జరిగింది. 
ఇంకో విషయమేమిటంటే స్రీలు సాధారణంగా సున్నిత మనస్కులై ఉంటారు. శ్మశానాలు, 
శవాల్లాంటి భయంకరమైన దృశ్యాల్ని చూసి వారు తట్టుకోలేరు. స్త్రీలను శ్మశానానికి వెళ్ళకుండా 
వారించటానికి అది కూడా ఒక కారణం కావచ్చు. అయితే అలాంటి అనర్థాలు జరగవన్న 
నమ్మకముంటే జనాజా వెంట స్రీలు కూడా వెళ్ళవచ్చు. దైవప్రవక్త (సల్లం) కాలంలో ఈ 
విషయంలో తీవ్రవైఖరి అవలంబించబడలేదంటే సమాజ పరిస్థితులను బట్టి కాలానుగుణంగా 
షరీఅత్‌ నిర్దేశించిన నియమాలను ఆచరిస్తూ స్రీలు కూడా జనాజా వెంట వెళ్ళవచ్చని భావం. 
అందుకే అత్యధికమంది విద్వాంసులు ఈ వారింపును 'నహీయె తన్‌జీహి'గా పేర్కొంటూ 
జనాజాల వెంట స్రీలు వెళ్ళకుండా ఉండటమే అన్ని విధాలా ఉత్తమమని అభిప్రాయపడ్డారు. 


(ఫతహుల్‌ బారీ) 


https://teluguislam.net 


వహదీను కిరణాలు 


156వ అధ్యాయం 


1088 


లో శ - 


సబ 


జనాజా నమాజ్‌లో ఎక్కువ మంది పాల్గొనటం, మూడు లేదా 
అంతకంటే ఎక్కువ పంక్త్తులుగా నించోవటం అభిలషణీయం 


932. హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రవచించారు : ఏ మృతుని 
" జనాజా నమాజులోనయినా వందమంది 
ముస్టింలు పాల్గొని, వారందరూ 
మృతుని మన్నింపు కొరకు ప్రార్థిస్తే, 
అతని విషయంలో వారి సిఫారసు ఆమో 
దించబడుతుంది. (ముస్తిం) 


re dl pss SE he టి? 
అ ie Ul “పేక ఎ! లకూ dG IG 


సం రృషక సడి! ప్ర le ia 
sly 4 ss y| J ర య్‌ 
ela 


(సహీవ్‌ ముస్టింలోని జనాయెజ్‌ ప్రకరణం) 


ళా 


933. దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా 
ప్రవచిస్తుండగా తాను విన్నానని హజ్రత్‌ 
ఇబ్నె అబ్బాస్‌ (రజి) తెలియజేశారు : ఏ 
ముస్సిం వ్యక్తి అయినా చనిపోయి 
నప్పుడు దైవంతోపాటు ఇతరుల్ని భాగ 
స్వాములుగా నిలబెట్టని (షిర్క్‌ చేయని) 
నలభైెమంది గనక అతని జనాజా 
నమాజ్‌లో పాల్గొంటే దేవుడు అతని 
విషయంలో వారందరి సిఫారసునూ 
ఆమోదిస్తాడు. (ముస్లీం) 


al“ తోం ye ol oy rT 
లట క్షత! రెడ య JG Uys 
Se సిత SES phe లము రడ 
ఓ తర రత్తి న ద వదు! పుట 
pel కలత! సిటు స్త 


(నహీహ్‌ మున్లింలోని జనాయెజ్‌ ప్రకరణం) 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


934. హజ్రత్‌ మర్సద్‌ బిన్‌ అబ్దుల్లాహ్‌ 
యజనీ కథనం : హజత్‌ మాలిక్‌ బిన్‌ 
హుబైరా (రజి) తను జనాజా నమాజ్‌ 
చేసినప్పుడు నమాజ్‌లో పాల్గొనేవారు 
తక్కువగా ఉన్నారని తనకు అనిపిస్తే 
ఆయన వారిని మూడు పంక్తుల్లో 
నిలబెట్టేవారు. ఆ సందర్భంగా దైవప్రవక్త 
(సల్లం) ఈ విధంగా ప్రవచించారని 
ఆయన ప్రజలకు తెలియపరిచేవారు: 
ఎ మృతుని కొరకయినా మూడు 
పంక్తుల జనం జనాజా నమాజ్‌ చేస్తే, 
ఆ మృతుడు తన కొరకు స్వర్గాన్ని అని 
వార్యం చేసుకుంటాడు. 

(అబూ దావూద్‌, తిర్మిజీ - హనన్‌) 


1089 


రారా 


gall తే! ke ys ve కః 
టూ త! ఆ ప్రక స్రీ ము 55 : Jb 
le Gp! రయ ఫట! బడ క్‌ 
Ju Jb టి gli సః le wpe 
Bi: జ న0; 
cyl lly. Clas is 


(సుననె అబూ దావూద్‌, నుననె తిర్మిజీలోని జనాయెజ్‌ ప్రకరణాలు) 


ముఖ్యాంశాలు 


1. జనాజా నమాజ్‌లో ఎంత ఎక్కువ మంది పాల్గొంటే మృతుని కొరకు అది అంత 


మంచిదని 


పై హదీసుల ద్వారా బోధపడుతోంది. అయితే దానికోసం నమాజ్‌లో 


పాల్గొనేవారు ఏకదైవారాధకులు, సదాచార సంపన్నులు అయి ఉండటం అవసరం. 
బహుదైవారాధకులు, ధర్మభ్రష్టులు ఎంతమంది జనాజా నమాజ్‌లో పాల్గొన్నా దానివల్ల 


మృతునికి ప్రయోజనం ఉండదు. 


2. జనాజా నమాజ్‌ చేసేవారు తక్కువమంది ఉన్నప్పుడు మూడు పంక్తులుగా నిలబడటం 


ఉత్తమం. 


https://teluguislam.net 


హదీను కిరణాలు 


157వ అధ్యాయం 


1090 


రైడు 


పయ! నం Gh CLC 16౪ 
జనాజా నమాబ్‌లో పఠించబడే దుఆల వివరణ 


జనాజా నమాజ్‌లో నాలుగు తక్చీర్లు పలకాలి. 
మొదటి తక్సీర్‌ తర్వాత 'అవూజు బిల్లాహి...” 
చదివి, ఫాతిహా సూరా, (ఇంకొక సూరా) 
పఠించి రెండవ తక్సీర్‌ పలకాలి. రెండవ తక్సీర్‌ 
తర్వాత దైవప్రవక్తపై దరూద్‌ పఠించాలి. 
అల్లాహుమ్మ సల్లిఅలా ముహమ్మద్‌ వ అలా 
ఆలి ముహమ్మద్‌ నుండి కమా సల్లెత అలా 
ఇబ్రాహీమ అంటూ ఇన్నక హమీదుం మ్మజీద్‌' 
వరకు పూర్తి దరూద్‌ పఠించడమే శ్రేష్టమైన 
పద్ధతి. ఈ సందర్భంగా చాలా మంది 
ఇన్నల్లాహ వ మలాయికతహూ యుసల్లూన 
అలన్నబియ్యి' అనే సూక్తి మాత్రమే పరిస్తుం 
టారు. అలా చేయకూడదు. ఆ సూక్తి పఠిం 
చటం సరయిన పద్ధతి కాదు. కేవలం ఆ సూక్తి 
పఠిస్తే నమాజ్‌ నెరవేరదు. దరూద్‌ షరీఫ్‌ 
పఠించాక మూడో తక్చీర్‌ పలికి మృతుని 
కొరకు, ముస్టింలందరి కొరకు దుఆలు 
చేయాలి. ఆ దుఆలను మేము ఇన్నాఅల్లాహ్‌ 
రాబోయే వాదీనుల్లో పాందువరుస్తాం. 
దుఆలు చేశాక నాల్లో తక్సీర్‌ పలికి ఆ తర్వాత 
ప్రార్థన చేయాలి. ప్రార్ధనలన్నిటిలో అత్యుత్తమ 
మైనది, అత్యంత ప్రియమైనది “అల్లాహుమ్మ 
లా తహ్‌రిమ్‌నా అజ్‌రహూ వలా తఫ్‌తిన్నా 
బాదహూ” అనే ప్రార్థన. నేడు చాలామంది 
సంక్షిప్త దుఆలకు అలవాటు పడిపోయారు. 
వారి పద్ధతికి విరుద్ధంగా ఇబ్నె అబూ జెఫా 
హదీసులో పేర్కొనబడినట్లు నాల్లో తక్సీర్‌ 
తర్వాత సుదీర్భమైన దుఆలు చేయాలి. ఆ 
హదీసును మేము ఇన్నాఅల్లాహ్‌ త్వరలోనే 


క EMG ధో pes 
షం, స్త గా వసు లం ఎ! 
లేల Bey మువీ! 
చమ ల్లో ఆటం లమ జ. 
య టూ టప యం! ats 
దూల ర్యా తీ స్తో f Ala] 
పంట ప్రయాయయ్య CE; 
తయపేయసడబప మోషే క టం 
క్ర Tipo జా) ష్‌ కట్ణ! 
(వమ జే ale ఉత! 131 యు 
తాకను డు ప్రియము అమ్ముతట్పు 
ష్‌ లా FOTOS) 
I alti 
నన నా గా 
తంల హర! తలము! 034 1; నా. 

తో జో! రా ain వప 
గ టు 
నటల పేటి! ప్ప జ క గ. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


ప్రస్తావిస్తాం. ఇకపోతే మూడో తక్సీర్‌ తర్వాత 
పఠించబడే సంప్రదాయబద్ధమైన దుఆలు 
ఇవి: 


935. హజ్రత్‌ అబూ అబ్బుర్రహ్మాన్‌ జెఫ్‌ 
బిన్‌ మాలిక్‌ (రజి) కథనం : దైవప్రవక్త 
(సల్లం) ఒకరి జనాజా నమాజ్‌లో 
చేసిన దుఆను నేను కంఠస్తం చేసు 
కున్నాను. అందులో ఆయన ఇలా 
ప్రార్థించారు : (అల్లాహుమ్మ గ్‌ఫిర్‌ లహూ 
వర్‌హమ్‌హు....” అనువాదం:) దేవా! 
ఇతన్ని క్షమించు. ఇతని మీద దయ 
జూపు. ఇతన్ని శిక్ష నుండి కాపాడు. 
ఇతన్ని క్షమించు. ఇతన్ని ఆదరించి 
మర్యాద చెయ్యి. ఇతని సమాధిని 
విశాలపరచు. ఇతన్ని నీళ్ళతో, 
మంచుతో, వడగళ్ళతో కడిగి, తెల్లని 
వస్రాన్ని మురికి లేకుండా శుభ్రం చేసి 
నట్టు పాపాలనుండి ఇతన్ని పరిశుభ్రం 
చెయ్యి. ఇతనికి ఇహలోకపు ఇల్లుకన్నా 
మంచి ఇల్లునీ, ఇహలోకపు పరివారం 
కన్నా ఉత్తమ పరివారాన్నీ ఇహలోకపు 
ఇల్లాలికన్నా మంచి ఇల్లాలిని ఇవ్వు. 
ఇతన్ని స్వర్గంలోకి ప్రవేశింపజెయ్యి. 
సమాధి శిక్షనుండి, అగ్ని శిక్ష నుండి 
కాపాడు. 


బెఫ్‌ బిన్‌ మాలిక్‌ ఉవాచ: అప్పుడు 
దైవప్రవక్త (సల్లం) నోట ఆ ప్రార్థన 
వింటుంటే మరణించిన వ్యక్తి నేనయి 
వుంటే ఎంత బాగుండేదనిపించింది 


నాకు. (ముస్టీం ) 


1091 eID 


త్రో! సల్‌ టా! తా - Aro 
ge లేక టూ త! సలు శ్రీం ర యతి 
ప్రజ త పష ఆ a hw 


YJ gist [లుం :J§ 35 ss 
స్స్‌) యి అట్‌ తు ఉమ 
pls Lie య్య యుప 
ci US GU! రః ఫ్ర 3513 
115 ప అలానే! హ్‌ లన! రవీ! 
అ sal TE ls sits 
ప్రమ హు! మ్య్‌ 5 nhs 
దము ఎదీ స; yal lis 

pel. దయ ౮వ 6 


(సహీహ్‌ ముస్త్టింలోని జనాయెజ్‌ ప్రకరణం) 


https://teluguislam .net 


వాదీను కిరణాలు 


936. అబూ హురైరా (రజి), అబూ 
ఖతాదా (రజి) ఇంకా అబూ ఇబ్రాహీం 
అష్‌హలీ తన తండ్రి నుండి - ఆయన 
తండ్రి దైవప్రవక్త సహచరుడు - చేసిన 
కథనం : దైవప్రవక్త (సల్లం) ఒకరి జనాజా 
నమాజ్‌లో ఈ విధంగా దుఆ చేశారు: 
(అల్లాహుమ్మ గ్‌ఫిర్తి హయ్యినా, వ 
మయ్యితినా.... అనువాదం:) దేవా! 
మాలో బ్రతికున్నవారిని, చనిపోయిన 
వారిని, పిన్నలను, పెద్దలను, పురుషుల్నీ, 
ప్రీలనూ అందరినీ క్షమించు. 

దేవా! మాలో ఎవరిని బ్రతకనిచ్చినా 
ఇస్తాం ధర్మంపై బ్రతకనివ్వు. మాలో 
ఎవరికి మరణాన్ని ప్రసాదించినా విశ్వాస 
స్థితిలోనే మరణాన్ని ప్రసాదించు. దేవా! 
ఈ మరణించిన వ్యక్తి (విషయంలో 
సహనం వహించటం వల్ల లభించే) 
పుణ్యానికి మమ్మల్ని దూరం చేయకు. 
ఇతని తర్వాత మమ్మల్ని పరీక్షలకు 
గురిచేయకు. 


ఈ హదీసును తిర్మిజీగారు, అబూ 
హురైరా, అష్‌హలీల ఆధారంగా వెలికి 
తీశారు. అబూ దావూద్‌ దీనిని అబూ 
ఖతాదా (రజి) ఆధారంగా ఉల్లేఖించారు. 
ఇమామ్‌ హాకిమ్‌ అబూ హురైరా గారి 
హదీసు బుఖారీ - ముస్లిం షరతులను 
అనుసరించి వెలికితీయబడిందని పేర్కొ 
న్నారు. ఇమామ్‌ తిర్మిజీ కథనం ప్రకారం 
ఈ హదీసుకు సంబంధించిన ఉల్లేఖ 
నాలన్నిటిలో అష్‌హలీ గారి ఉల్లేఖనం 


1092 


రతర 


పప ఆ) సుని sl or TT 

hal Nally hy 
వ! క్త వ! స్థం ౧6 తే దద డు 
దవత! 1 1); Jw 5 le 
రట 6515 G55 Gro ss; 
ధ్ర సు! ts యయ 
BS bes Et 
అ Il gy 
sl sly os తమనే! లు Cay Es సు 


ls Fal 


ప) 3315 జ! SE పట్టని 
Cai pS ౮౮ . 556 ద్ర పటి! 
డ్రా! రడ ఆ సద పంట 
ged వ gle Id (అయ్యే 
ట్ర! పు యూబీ! EE న. 
eile Ros వల్టుయ! లం 

gy త్తని 


https://teluguislam .net 


వాదీను కిరణాలు 


అన్నిటికన్నా ప్రామాణికమైనదనీ, ఈ 
అధ్యాయానికి సంబంధించిన హదీసు 
లన్నిటిలో జెఫ్‌ బిన్‌ మాలిక్‌ హదీసు 
ప్రామాణికమైనదని ఇమామ్‌ బుఖారీ 


(రహ 5) పేర్కొన్నారు. 


1093 


(సుననె తిర్మిజీలోని జనాయెజ్‌ అధ్యాయాలు, నుననె అబూ దావూద్‌లోని జనాయెజ్‌ 


(ప్రకరణం, 


937. దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రబోధి 
స్తుండగా తాను విన్నానని హజ్రత్‌ అబూ 
హురైరా (రజి) తెలియజేశారు : మీరు 
మృతుని జనాజా నమాజ్‌ చేసేటప్పుడు 
అతని కొరకు చిత్తశుద్ధితో ప్రార్థించండి. 

(అబూ దావూద్‌) 


Wyss పట gl ప 
౮4 హక్‌ ఉ! Jy as క రో 
శ alt య్లు! Er వ! By 


త 3l3 yl ely) యు! 


(సుననె అబూ దావూద్‌లోని జనాయెజ్‌ వకరణం) 


938. దైవప్రవక్త (సల్లం) ఒకరి జనాజా 
నమాజులో ఈ దుఆ పఠించారని హజిత్‌ 
అబూ హురైరా (రజి) తెలియజేశారు : 
(అల్లాహుమ్మ అంత రబ్బుహా వ అంత... 
అనువాదం:) దేవా! నీవే ఇతని 
ప్రభువువి. ఇతన్ని నీవే పుట్టించావు. 
ఇతన్ని ఇస్తాం మార్గం వైపునకు నడిపిం 
చిందీ నీవే. ఆఖరికి ఇతని ప్రాణాన్ని 
. తీసింది కూడా నీవే. ఇతని బాహ్య, 
అంతర్గత స్థితిగతుల గురించి నీకే బాగా 
తెలుసు. మేము ఇతని కొరకు సిఫారసు 
చేయటానికి వచ్చాము. నీవు ఇతన్ని 
మన్నించు.” (అబూ దావూద్‌ 


యి! ఆమో గీ! రోం గు 
el; isch: స le 
el; Mu; మవ 


క les: rou 


MASE is SE యవల 


వం. 


(సుననె అబూ దావూద్‌లోని జనాయెజ్‌ ప్రకరణం) 


https://teluguislam.net 


హాదీసు కిరణాలు 


939. హజత్‌ వాసిలా బిన్‌ అస్‌ఖా (రజి) 
కథనం : దైవప్రవక్త (సల్లం) మాకు ఒక 
ముస్లిం వ్యక్తి జనాజా నమాజ్‌ చేయిం 
చారు. ఆ సందర్భంగా ఆయన ఈ 
విధంగా ప్రార్థిస్తుండగా నేను విన్నాను: 
(అల్లాహుమ్మ ఇన్న పులానబ్‌న పులానిన్‌ 
... అనువాదం:) “దేవా! ఫలానా వ్యక్తి 
కుమారుడు నీ రక్షణలో, నీ చెంత 
ఉన్నాడు. నీవు అతన్ని సమాధి యాతన 
నుండి, అగ్ని శిక్ష నుండి కాపాడు. నీవు 
వాగ్దానాన్ని నెరవేర్చీవాడవు. స్తుతి 
పాత్రుడవు. దేవా! ఇతన్ని మన్నించు. 
ఇతని మీద దయజూపు. నిస్సందేహంగా 
నీవు అమితంగా మన్నించేవాడవు. అత్య 
ధికంగా కరుణించేవాడవు. 

(అబూ దావూద్‌ 


1094 


GANG, 


EA oe Ab తాలు = qrg 

Te Jb టూ dls 
రజి పప! స లదు ఆత 
Jes Ges gp 9 316% § PAU 
౮వ! ర్యా టు! పు ఓ 6బీ! ప్లా 
౮ ra tL, U3 | eT 
“| yi! ell Gly తము టీ 


త్వ! ఏ yl ely) 


(సుననె అబూ దావూద్‌లోని జనాయెజ్‌ ప్రకరణం) 


940. హజ్రత్‌ అబ్దుల్లాహ్‌ బిన్‌ అబూ 
బెఫా (రజి) స్వయంగా చేసిన కథనం 
ప్రకారం ఆయన తన కూతురి జనాజా 
నమాజ్‌లో నాలుగు తక్పీర్లు పలికారు. 
నాల్లో తక్సీర్‌ తర్వాత కూడా రెండు తక్సీర్ల 
మధ్య ఉండేంతసేపు అలాగే నిల 
బడ్డారు. ఆ సమయంలో ఆయన తన 
కూతురి మన్నింపు కోసం, ఆమె 
శ్రేయస్సు కోసం ప్రార్థిస్తూ ఉన్నారు. 
నమాజ్‌ ముగిసిన తర్వాత ఆయన 
(ప్రజలతో మాట్లాడుతూ) దైవప్రవక్త 
(సల్లం) ఆ విధంగా చేసేవారని చెప్పారు. 


తం! gl అడే! he ey - 14 

పష పటు ఆడ హాటీ Lee dl 5) 
మ్‌ పారు! మజ AE (రాగమే దు 
సేయు ధమ ంకము సక 6 
(కవ wi RE dl తదు తత ౮౮ 


ళల జ 


గా గ ప) (శ్రోత 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 1095 IE, 


వేరొక హదీసులో ఆయన్నుండి హదీసు 
గ్రహించిన ఉల్లేఖకుడు ఇలా అంటు 
న్నాడు : ఆయన నాలుగు తక్సీర్లు పలి Weg | 
కిన తర్వాత కూడా అలాగే నించున్నారు.. ఆ వ్యు! I లం! id Ma UG 
అప్పుడు ఆయన ఐదో తక్చీర్‌ కూడా 11 :)1 EE dl ys bE 
పలుకుతారేమో ననిపించింది నాకు. లేళ (5! ils శోక | ల = 
కాసేవటి తర్వాత ఆయున కుడి న్‌ా 
ఎడమలకు (మెడ త్రిప్పుతూ) సలాం “తా 
చేశారు. నమాజ్‌ ముగించాక మేము 

ఆయన్ని “(మీరు నాల్లో తక్సీర్‌ తర్వాత 

అలాగే నించున్నారు) ఎమిటి విశేషం?” 

అని అడిగాం. 


అధర యక శవ 
“© 


కు eo fa జ త్‌ 
WW Gal Uh. de ప్ర టాత్త 


దానికి అబ్దుల్లాహ్‌ బిన్‌ అబూ బెఫా 
(రజి) సమాధానమిస్తూ, “నేను దైవప్రవక్త 
(సల్లం) చేస్తుండగా చూసినదానికంటే 
ఎక్కువ ఎమీ మీ ముందు ప్రదర్శిం 
చను” (లేదా ఆయన) “దైవప్రవక్త 
(సల్లం) ఆ విధంగా చేసేవారు” అని 
చెప్పారు. (హోకిమ్‌ - సహీహ్‌) 
ముఖ్యాంశాలు 

ఇప్పటి వరకు పేర్కొనబడిన దుఆలన్నీ దైవప్రవక్త (సల్లం) తరచూ జనాజా నమాజుల్లో 
పఠించినవే. కనుక జనాజా నమాజ్‌ చేసేటప్పుడు వాటన్నిటినీ కలిపి చదువుకోవచ్చు. అదీగాక 
ఇస్లాంలో మృతుని కొరకు చిత్తశుద్ధితో ప్రార్థించమని ఆదేశించబడింది కాబట్టి జనాజా నమాజ్‌లో 
వాటన్నిటినీ కలిపి చదువుకోవటాన్ని ఉత్తమంగా భావించవచ్చు. 

రెండో విషయమేమిటంటే, జనాజా నమాజ్‌లో దుఆలు, సూరాలు బిగ్గరగా పఠించటం 
ధర్మసమ్మతమే. పైన పేర్కొనబడిన హదీసులు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. దైవప్రవక్త 
(సల్లం) గనక జనాజా నమాజ్‌లో దుఆలను బిగ్గరగా పఠించి ఉండకపోతే ఆయన అనుచరులకు 
అవి తెలిసి ఉండేవి కావన్న విషయం గమనార్హమైనది. అయితే జనాజా నమాజ్‌లో ఇమామ్‌ 
వెనక ముక్తదీలు బిగ్గరగా “ఆమిన్‌' అని పలకరాదు. ఎందుకంటే దైవప్రవక్త (సల్లం)గాని, 
ఆయన అనుచరులుగాని జనాజా నమాజ్‌లో బిగ్గరగా “అమీన్‌ అని పలికినట్లు దాఖలాలు 
లేవు. అంచేత ముఖ్యంగా జనాజా నమాజ్‌లో ఆమీన్‌ బిగ్గరగా పలకరాదు. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


158వ అధ్యాయం 


1096 ర కాలూ 


Ht IS EC 164 
జనాజాను త్వరగా శృశానానికి తీసుకువెళ్ళాలి 


941. హజ్రత్‌ అబూ హురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా (ప్రబోధించారు: మృతుని 
అంత్యక్రియల విషయంలో తొందర 


చేయండి. ఎందుకంటే మరణించిన. 


వ్యక్తి పుణ్యాత్ముడయి ఉంటే అతడ్ని 
మీరు సాఫల్యం వైపుకు తీసుకెళ్లు 
న్నారన్నమాట. ఒకవేళ అతను పాపా 
త్ముడయి ఉంటే అతనొక చెడు పదార్థం. 
దాన్ని మీరు మీ భుజాల నుండి దించి 
వేయటానికి వెళ్తున్నారన్నమాట. (అందు 
చేత మృతుని భౌతిక కాయాన్ని వీలైనంత 
త్వరగా శ్మశానానికి చేర్చండి). 


(బుఖారీ - ముస్తిం) 


30 నీ 


మత ఫం సని ఆ రాం 4£\ 
Sra eh ‘Jb మ్ల సవ! ల్‌ 


ఎ భయ సం పుటాలు dp 


pa Mls le Gi ఇర 
22 నో డీ ల 


AG gous 


(నహీవా బుఖారీలోని జనాయెజ్‌ ప్రకరణం, నహీవ్‌ మున్లింలోని జనాయెజ్‌ 


ప్రకరణం). 


942. హజ్రత్‌ అబూ సయీద్‌ ఖుద్రీ 
(రజి) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) 
ఈ విధంగా ప్రవచించేవారు : ప్రజలు 
మృతుని భౌతికకాయాన్ని శ్మశానానికి 
సిద్ధం చేసుకొని భుజాలమీద మోసుకొని 
వెళ్ళేటప్పుడు అది మంచివాని శవ 
మయితే, “నన్ను త్వరగా తీసుకెళ్ళండి” 
అని అంటుంది. మంచివాని శవం 


డ్రా! _ bas శ రాం = కల! 

లేక క లీ! తర క పు 
రియ! మిక పదు! gas 1318 
దం hls తత తీన్‌ ppl 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 1097 Gadi, 


కాకపోతే అది తన్ను మోసుకెళ్తున్న క యదా 55 టర త్వ “ Oe 
వారితో, “అయ్యో! నన్నెక్కడికి తీసుకెళ్తు 1 అ కట్ల పంప ul [ UG yea G వరన! 
న్నారు” అని మొత్తుకుంటుంది. దాని న యై! yi} po క న్‌ 
అలుఖల్సి మానవుడు తప్ప మిగతా ged! ly) 0G : a Oy 
సృష్టిరాశులన్నీ వింటాయి. మానవుడు 

గనక ఆ అరుపుల్ని వింటే (అక్కడికక్కడే) 

సొమ్మసిల్లి పోతాడు. (బుఖారీ) 


(సహీహ్‌ బుఖారీలోని జనాయెజ్‌ వ్రకరణం) 


https://teluguislam .net 


వాదీను కిరణాలు 1098 రయ కలా 


159వ అధ్యాయం 


ఆధి! లో య! sas ఎ en అ 104 
గ దృష ఏ Sy తో టక్‌ | ధి 


జం పమ ప ల్వో 
మృతుని అప్పు తీర్చడంలో, అంత్యక్రియల్లో 
తొందరచేయాలి, మనిషి హఠాత్తుగా చనిపోతే మరణం 


నిర్ధారితమయ్యేవరకు వేచివుండవచ్చు 


943. హజత్‌ అబూ హురైరా (రజి) మ టీ pb) పేని yl రం AE 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ శు 

మూ శాలి ౧ Whe 3 0 స్ట] ‘JU | 
విధంగా ప్రవచించారు : విశ్వాసి (చని న పంటు! 02 
పోతే) అతను తీసుకున్న అప్పులు తీర్చ ఈ! 4 య ఆకే స్‌ స్తు 
బడనంతవరకు అతని ప్రాణం అనిశ్చి రజా తయా 1౮ 
తంగా ఉంటుంది. (తిర్మిజీ - హసన్‌) 


(సుననె తిర్మిజీలోని జనాయెజ్‌ అధ్యాయాలు) 


ముఖ్యాంశాలు 

ప్రాణం అనిశ్చితంగా ఉండటమంటే ప్రపంచంలో అతను తీసుకున్న అప్పులు 
తీర్చబడేవరకు అతనికి ముక్తిని ప్రసాదించాలా లేక శిక్ష విధించాలా అన్న విషయం తెమలకుండా 
ఉంటుందని భావం. అతను తీసుకున్న అప్పులు దాసుల హక్కుల క్రిందికి వస్తాయి. మనిషి 
దేవుని హక్కుల్ని నెరవేర్చటంలో నిర్లక్ష్యం వహిస్తే దేవుడు క్షమిస్తాడేమోగాని తోటి మానవుల 
హక్కుల్ని కాజేస్తే మాత్రం, వాటిని తిరిగి నెరవేర్చనంతవరకు లేదా హక్కుదారులు క్షమాభిక్ష 
పెట్టనంతవరకు దేవుడు అతణ్జి క్షమించడు. కనుక మనిషి చనిపోయినప్పుడు అతనెవరి 
దగ్గరయినా అప్పు తీసుకొని ఉంటే అతని వారసులు ముందుగా అతని అప్పు తీర్చటానికి 
ప్రయత్నించాలి. 


944. హజ్రత్‌ హుసైన్‌ బిన్‌ వహ్‌వహ్‌ ర రా రాలా రాం = 488 
(రజి) కథనం : తల్తా బిన్‌ బరా (రజి) టం ల 5 ll usa a 
వ్యాధిగ్రస్తుడయినప్పుడు దైవప్రవక్త ల్‌ 


https://teluguislam.net 


వాదీసను కిరణాలు 


(సల్లం) ఆయన్ని పరామర్శించటానికి 
వచ్చి (అక్కడున్న వారితో) ఇలా అన్నారు: 
తల్హాలో మరణ సూచనలు కన్పిస్తున్న 
ట్లున్నాయి. (ఒకవేళ ఈయన చనిపోతే) 
వెంటనే నాకు తెలియజేయండి. 
ఈయన భౌతికకాయాన్ని ఖననం చేయ 
టంలో తొందర చేయండి. ఎందుకంటే 
ఒక ముస్లిం వ్యక్తి శవాన్ని అతని ఇంటి 
వారి మధ్య (ఎక్కువ సేపు) ఉంచటం 
మంచిది కాదు. (అబూ దావూద్‌) 


1099 


వ 


లవ్‌ వష lel మ్‌ లర 
తవ! ఆ మమ a ల ౫ శ 
యో (గో (4 pes ణ్‌ లాం 
ధోతీ ప్రద అయతే తో యి వపు 

ade సం ll 


(నుననె అబూ దావూద్‌లోని జనాయెజ్‌ ప్రకరణం) 


https://teluguislam.net 


- హదీసు కిరణాలు 1100 eID 


160వ అధ్యాయం 


Jal ke hey ధిర (గ, 
శృశానంలో హితబోధ చేయవచ్చు 


945. హజత్‌ అలీ (రజి) కథనం : "లీక యూత! సాజ్‌ ble ప్రతి 40 
మేమొక జనాజా వెంట బఖీవుల్‌ 5 గ క్‌ కష క్‌ ల గ్‌ J on 
శ్మశానానికి వెళ్ళాం. అంతలో దైవప్రవక్త 2? ప స్య గ్‌ శ్ర టర. 
(సల్లం) కూడా అక్కడికి వచ్చి ఒకచోట డ్‌ DT 
కూర్చున్నారు. కాసేపటికి మేము కూడా ame Je) og 
ఆయన చుట్టూ గుమిగూడి కూర్చున్నాం. ఈద ట్‌ 41 22 ప్ర 0 :06 గో 
అప్పుడు ఆయన చేతిలో ఒక బెత్తం :0౮4 శవ కస్య; రీ! ర్మ కి 
ఉంది. ఆయన తల క్రిందికి దించుకొని Es ye క్‌ త్తు] hl Js 6 
బెత్తంతో నేలమీద గీకసాగారు. కాసేప wees శేరి we 
టికి (తల పైకెత్తి), “మీలో ప్రతి ఒక్కరి స se గ్‌ య్‌ pore 
స్థానం స్వర్గం లేక నరకంలో ఉంటుం న య 
దనే విషయం (ముందుగానే) వ్రాసిపెట్ట 
బడింది” అని అన్నారు. ఆ మాట విని 
ఆయన సహచరులు, “దైవప్రవక్తా! అలా 
గయితే మేము ఆచరణను వదలిపెట్టి 
విధివ్రాతను నమ్ముకుంటే చాలుకదా!” 
అని విన్నవించుకున్నారు. అందుకాయన 
“(లేదు) మీరు కర్మలు ఆచరించండి. 
ప్రతి మనిషికీ అతని అదృష్టం మేరకే 
కర్మలు ఆచరించే భాగ్యం లభిస్తుంది” 
అని అన్నారు. (సశేషం) 
(బుఖారీ - ముస్తీం) 
(నహీవా బుఖారలోని జనాయెజ్‌ ప్రకరణం, నహీవా మున్లింలోని విధివ్రాత 
(ప్రకరణం, 


ముఖ్యాంశాలు 


https://teluguislam.net 


_ వాదీను కిరణాలు 1101 GAIN, 


ఈ హదీసు ద్వారా శ్మశానంలో ప్రజలకు హితబోధ చేయవచ్చనే విషయం వెల్లడౌతోంది. 
గ్రంథకర్త ఇమామ్‌ నవవీ (రహ్మలై) పెట్టిన శీర్షిక ఉద్దేశ్యం కూడా అదే. శ్మశానంలో శవాల్ని, 
సమాధుల్ని చూసినప్పుడు మనిషి హృదయం సహజంగానే వైరాగ్యం వైపుకు మొగ్గుతుంది. 
ఐహిక అనాసక్తత పెరిగి ప్రపంచం అశాశ్వతమన్న విషయం గుర్తొస్తుంది. మనస్సులు 
మెత్తబడతాయి. అలాంటి సందర్భాల్లో వారికి హితబోధ చేస్తే అతి త్వరగా వారిలో పరివర్తన 
' వచ్చే అవకాశాలున్నాయి. 

ఈ హదీసులో విధివ్రాత గురించి కూడా వివరించటం జరిగింది. స్థూలంగా దాని 
భావం ఏమిటంటే మంచి పనులు చేసేవారు స్వర్గానికి వెళ్తారు. చెడు పనులు చేసేవారు 
నరకానికి వెళ్తారు. ఈ విషయం సృష్టి ఆరంభంలోనే వ్రాసి పెట్టబడింది. దాన్నే 'విధివ్రాత' అని 
అంటారు. ప్రపంచంలో ఎది జరిగినా విధి నిర్ణయం ప్రకారమే జరుగుతుంది. అయితే 
విధివ్రాతలో వ్రాసి పెట్టబడినంత మాత్రాన మానవులు తమ కర్మలకు బాధ్యులు కారని చెప్పలేం. 
ఎందుకంటే విధివ్రాత గురించిన జ్ఞానం ఎవరికీ లేదు కనుక. 


https://teluguislam.net 


త. శః బల్‌ yy 
వాదీను కిరణాలు 1102 రీ కాల 


161వ అధ్యాయం 


ఉప Iu వస్త తమి APY ann = 1 
shal యగ ప యు హే జ్ఞ ము ప 


మృతుణ్ణి ఖననం చేసిన తర్వాత అతని శ్రేయస్సు కొరకు 
ప్రార్థించటం, కాసేపు అతని సమాధి దగ్గర కూర్చొని 
అతని మన్నింపు కోసం ప్రార్థించటం, ఖుర్‌ఆన్‌ 


పారాయణం చేయటం గురించి... 


946. హజత్‌ అబూ అమ్‌ లేక అబూ 
అబ్దుల్లాహ లేక అబూ లైలా ఉస్మాన్‌ 
బిన్‌ అప్ఫాన్‌ (రజి) కథనం : దైవప్రవక్త 
(సల్లం) మృతుని ఖనన సంస్కారాలు 
ముగిశాక అతని సమాధి దగ్గర నిలబడి 
(తన సహచరుల్ని ఉద్దేశించి) “మీ 
సోదరుని మన్నింపు కోసం ప్రార్థించండి. 
ఇప్పుడతన్ని విచారించటం జరుగు 
తుంది. కనుక మీరు అతనికి స్థిరత్వం 
లభించాలని కోరుకోండి” అని ఆదేశించే 
వారు. (అబూ దావూద్‌) 


క wl grt 

ధా తడమ _ sd al iy తీ! ko 

ఏ సక శనీ! తర : ౮6 యూ త! షల రడ 

‘Jb, cals ల ఆషా! రోత రా బ్రో 

(ఈజ్‌! జ yw యమ్‌ డా. 
వ్వ! yh టు ow ip 


(నుననె అబూ దావూద్‌లోని జనాయెజ్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


మృతుణ్ణి సమాధిలో పూడ్చిపెట్టిన తర్వాత దైవదూతలు వచ్చి అతన్ని సంక్షిప్తంగా 
విచారిస్తారు. యాయ గు దేవుడు విశ్వాసులైన దాసులకు దైవదూతలు అడిగే ప్రశ్నలకు 
సరైన సమాధానం చెప్పే సామర్థ్యాన్ని ప్రసాదిస్తాడు. దాంతో వారు ఏమాత్రం భయపడకుండా 
తమ ప్రభువు అల్లాహ్‌ అనీ, తమ ధర్మం ఇస్లాం అనీ, తమ ప్రవక్త ముహమ్మద్‌ (సల్లం) అని 
చెబుతారు. కాని అవిశ్వాసులు సమాధిలో తమను విచారించినప్పుడు దైవదూతలు అడిగే 
ప్రశ్నలకు జవాబులు చెప్పలేక నెత్తీనోరు బూటు లంటారు, పశ్చాత్తాపంతో కుమిలిపోతారు. 


అందుకే మృతుణ్ణి ఖననం చేసిన తర్వాత కా 


సీపు సమాధి దగ్గర నిలబడి అతని శ్రేయస్సు 


కోసం, మన్నింపు కోసం, స్థిరత్వం కోసం ప్రార్థించాలని హదీసుల్లో తాకీదు చేయబడింది. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


947. హజ్రత్‌ అమ్‌ బిన్‌ ఆస్‌ (రజి) (తన 
వారసుణ్ణి) ఇలా కోరారు : (నా మరణా 
నంతరం) నన్ను ఖననం చేసినప్పుడు 
మీరు ఒక ఒంటెను కోసి దాని మాంసాన్ని 
పంచిపెట్టినంతసేపు నా సమాధి చుట్టూ 
నించోండి. దానివల్ల నాక్కాస్త ధైర్యం 
లభిస్తుంది. నా ప్రభువు పంపే దూతలకు 


1103 


రా కాలూ 


ణా న్‌. రర ce తత్స 
దత్త 355 పమ 6 3 ధ్ర J; 
ఏ0 స్‌ త్య sie US 
క్‌ న! hl Py య్‌ 4 ప్రార 


జ గ లలి 


నేనేం జవాబు చెబుతానో తెలుసుకుం ర గా ps క్‌ గగ 


wo రో 


టాను.” (ముస్త్టిం) యా రత ము తృప! మం) 
ఈ ఉల్లేఖనం ఇంతకుముందు వివ 
రంగా వచ్చింది. 


ఇమామ్‌ షాఫయీ (రహ్మలై) ఇలా 
అన్నారు: సమాధి దగ్గర కాసేపు ఖుర్‌ఆన్‌ 
పారాయణం చేయటం అభిలషణీయం. 
ఖుర్‌ఆన్‌ మొత్తం పారాయణం చేస్తే 
ఇంకా మంచిది. 


(సహీహ్‌ ముస్తీంలోని విశ్వాన ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

మృతుణ్లీ ఖననం చేసిన తర్వాత సమాధి దగ్గర నిలబడి మృతుని మన్నింపు కోసం, 
మనస్థయిర్యం కోసం ప్రార్థించాలని దైవప్రవక్త (సల్లం) విధానం ద్వారా తెలుస్తోంది. సదరు 
హదీసులో దైవప్రవక్త అనుచరుడు అట్‌ బిన్‌ ఆస్‌ (రజి) కూడా దాని గురించే ఆదేశించారు. 

ఇకపోతే ఇమామ్‌ షాఫయి (రహ్మలై) చెప్పినట్లు సమాధి దగ్గర ఖుర్‌ఆన్‌ పారాయణం 
చేయటం మాత్రం సరయిన పద్ధతి కాదు. దైవప్రవక్త (సల్లం)గాని, ఆయన అనుచరులు గాని 
ఆ విధంగా చేసినట్లు ఆధారాలు లేవు. సమాధి దగ్గర కేవలం దుఆ చేయటమే మస్సూన్‌ 
పద్ధతి. దానికి మించి ప్రవర్తిస్తే ప్రవక్త విధానాన్ని ఉల్లంఘించినట్లవుతుంది. ఇంకో విషయం 
ఎమిటంటే, అసలు ఇమామ్‌ షాఫయి (రహ్మలై) ఆ మాట అన్నారని కూడా పూర్తి నమ్మకంగా 
చెప్పలేం. ఎందుకంటే, ఫత్‌హుల్‌ బారీ, తఫ్సీర్‌ ఇబ్నె కసీర్‌ ఇంకా ఇతర గ్రంథాల ద్వారా 
ఇమామ్‌ షాఫయీ (రహ్మలై) ఖుర్‌ఆన్‌ పారాయణం చేసి మృతులకు పుణ్యసమర్పణ (ఈసాలె 
సవాబ్‌) చేసే పద్ధతికి సుముఖంగా లేరని తెలుస్తోంది. 


https://teluguislam .net 


వాదీను కిరణాలు 1104 Calais 


పీ GE పం వరుడు! LU 111 
మృతుని తరఫు నుండి దానధర్మాలు చేయటం, 
అతని శ్రేయస్సు కొరకు ప్రార్థించటం 


దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ సెలవిచ్చాడు : oe yk CR ‘yu a! J 

ఓ ఖై saris CE లి ళం Ar అ తలో 
వారి తర్వాత వచ్చిన వారు ఇలా ప్రార్ధిస్తారు. ళ్ళు Cl a Es తున ప 
ఓ ప్రభూ! మమ్మల్నీ, మాకు పూర్వం విశ్వ న! 
సించిన మా సోదరులందరినీ క్షమించు.” [టి ill] ళు క్రీ 


(అల్‌ వవ్‌ : 10) 


వివరణ : 

పైన పేర్కొన్న సూక్తిలో “వారి తర్వాత వచ్చినవారు” అంటే తాబయీన్లు, వారి తర్వాత 
ప్రళయం వరకు వస్తూ ఉండే ముస్లింలని అర్థం. అసలు “వారు” అంటే దైవప్రవక్త అనుచరులని 
భావం. ఈ సూక్తిలో తమ తర్వాతి తరాల మన్నింపు కొరకు, తమ సమకాలికుల మన్నింపు 
కొరకు ప్రార్థన ఉంది. పై సూక్తిని నిదర్శనంగా తీసుకొని ఇమామ్‌ నవవీ (రహ్మలై) మృతుని 
శ్రేయస్సు కోసం ప్రార్థించవచ్చని అంటున్నారు. అలాగే మృతుని తరపు నుండి దానధర్మాలు 
కూడా చేయవచ్చని ఇతర హదీసుల ద్వారా బోధపడుతోంది. కనుక ఈ రెండు మార్గాల ద్యారా 
మృతులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పవచ్చు. 


948. హజ్రత్‌ ఆయిషా (రజి.అన్‌హా) Gis al స్ట్‌ se పు ఎ EA 
కథనం : ఒక వ్యక్తి దైవప్రవక్త (సల్లం) ష్య; a ర :శక్ల క్రమ ల హై ర! 
దగ్గరికి వచ్చి, “నా తల్లి అకస్మాత్తుగా చని (య్‌ ఏంటట భ్‌ 
పోయింది. ఆమెకు ఆ సమయంలో లీ రో దో ల ఆ 
మాట్లాడే అవకాశం లభించి ఉంటే ip? ఏం flee cilia త్తి wi @ 
ఆమె తన తరపున దానధర్మాలు చేయ శం ప్రమ 
మని ఆదేశించి ఉండేదని నో అను 

మానం. ఇప్పుడు ఆమె తరపు నుండి 

నేను దానధర్మాలు చేస్తే దానివల్ల 

ఆమెకు పుణ్యం లభిస్తుందా?” అని 


https://teluguislam.net 


హదీసు కిరణాలు 1105 ser 


అడిగాడు. అందుకాయన లభిస్తుందని 
సమాధానం చెప్పారు. 
(బుఖారీ - ముస్తీం) 


(సహీహ్‌ బుఖారీలోని జనాయెజ్‌ ప్రకరణం, నహీహ్‌ ముస్తింలోని జకాత్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

మృతుల కొరకు చేయబడే “దుఆలు” స్వీకరించబడినట్టుగానే వారి తరఫు నుండి 
చేయబడే దానధర్మాల వల్ల కూడా వారికి పుణ్యం లభిస్తుంది. దుఆలు మరియు దానధర్మాలు- 
మృతులకు పుణ్యం అందజేయటానికి ఉన్నవి ఈ రెండు మార్గాలే. ఇవి తప్పించి మన నాట 
బహుళ ప్రచారంలో ఉన్న సాప్తదిన కర్మలు, దశదిన కర్మలు, నలభై దినాల కర్మలు మొదలగు 
ఆచారాలన్నీ ధర్మవిరుద్ధమైన పోకడలు. ఒక విధంగా ఇవన్నీ సహవాస దోషం వల్ల ముస్లిం 
ప్రజానీకానికి అబ్బిన దురాచారాలని చెప్పవచ్చు. అదేవిధంగా మృతులకు పుణ్య సమర్పణ 
కోసం 'ఖురాన్‌ ఖానీలు' నిర్వహించటం కూడా అనాచారమే. ఇవన్నీ నిష్ప్రయోజనకరమైన 
పనులు. వీటిద్వారా చనిపోయిన వారికి పుణ్యప్రాప్తి జరుగుతుందని భావించటం అవివేకం! 


949. హజ్రత్‌ అబూ హురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రవచించారు : మనిషి చని 
పోగానే అతని ఆచరణల పరంపర తెగి గ 
పోతుంది. అయితే మూడు మార్గాల ధ్ర స; _ Ye se J ‘Se 
ద్వారా (మాత్రం అతనికి పుణ్యప్రాప్తి న. $4 
జరుగుతూనే ఉంటుంది). అవి : 
సదఖయె జారియా (ఎడతెగని దానం), 
ప్రయోజనకరమయిన విద్య, మృతుని 
శ్రేయస్సు కొరకు ప్రార్థించే సదాచార 
సంపన్నులయిన అతని సంతానం. 

(ముస్లిం, 

(సహీహ్‌ ముస్లింలోని వీలునామా ప్రకరణం) 


al రం ఫన్‌ లై! ళ్‌ 
మయ 131) ఆ వక్రత! 05 ర్‌ Ms 
SEN NOUR oe Sys తమ రు! 


ముఖ్యాంశాలు 


పైన పేర్కొనబడిన మూడు మార్గాల ద్వారా మనిషికి మరణించిన మీదట కూడా 
పుణ్యం లభిస్తూ ఉంటుంది. వీటిని “సదఖాతె జారియా” (శాశ్వత పుణ్యకార్యాలు) అని 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 1106 మయి! రవ్వ 


అంటారు. ఉదాహరణకు మృతుడు గనక తన జీవితంలో మప్టిద్‌లు, సత్రాలు, వైద్యశాలలు, 
పాఠశాలలు లాంటివి నిర్మించి ఉంటే అవి నడుస్తున్నంతకాలం, ప్రజలు వాటిద్వారా ప్రయోజనం 
పొందుతూ ఉన్నంత కాలం మృతునికి దానివల్ల పుణ్యం లభిస్తూనే ఉంటుంది. కనుక మనిషికి 
మరణానంతరం పుణ్యటప్రాప్తి జరగటానికి ఇదొక మార్గం. 


రెండో మార్గం, ప్రజలకు ఉపయోగకరమైన విద్యను బోధించి చనిపోవటం, 
ఉదాహరణకు ఖుర్‌ఆన్‌ హదీసుల గ్రంథాలను క్రోడీకరించటం, మంచి పుస్తకాలు రచించటం, 
ధర్మజ్ఞానాన్ని ప్రచారం చేయటం, ప్రజలకు ధర్మబోధ చేయటం మొదలగునవి. వీటివల్ల 
కూడా మనిషికి మరణానంతరం పుణ్యం లభిస్తూ ఉంటుంది. ఇకపోతే కన్నవారి శ్రేయస్సు 
కోసం ప్రార్థించే సంతానం మరణానంతరం మృతునికి లభించే పుణ్యానికి మూడో మార్గం. ఈ 
మూడు మార్గాలు తప్ప మరేమార్గం ద్వారానూ మృతులకు పుణ్యప్రాప్తి జరగదు. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 1107 Gat, 


163వ అధ్యాయం 


ఆఘ! J ELC 
మృతుని మంచితనాన్ని కొనియాడవచ్చు 


950. హ(జత్‌ అనస్‌ (రజి) కథనం : 
కొంతమంది ఒక జనాజా సమీపం 
నుండి వెళ్తూ చనిపోయిన వ్యక్తి మంచి 
తనాన్ని కొనియాడసాగారు. అది విని 
దైవప్రవక్త (సల్లం) “వాజిబ్‌ (అనివార్యం) 
అయ్యింద'ని అన్నారు. ఆ తర్వాత 
మరొక శవం దగ్గర్నుండి వెళ్తూ చని 
పోయిన వ్యక్తి గురించి చెడుగా చెప్పుకో 
సాగారు. వారి మాటలు విని దైవప్రవక్త 
(సల్లం) మళ్ళీ, “వాజిబ్‌ (అనివార్యం) 
అయ్యింద ని అన్నారు. అప్పుడు హజ్రత్‌ 
ఉమర్‌ (రజి) విషయం ఎమిటో 
తెలుసుకోవాలన్న ఉద్దేశ్యంతో “ఎం 
వాజిబ్‌ అయ్యింది?” అని అడిగారు. 
దానికాయన, “మీరు కొనియాడిన ఆ 
మంచి వ్యక్తికి స్వర్గ ప్రవేశం వాజిబ్‌ 
(అనివార్యం) అయ్యింది. మీరు చెడుగా 
చెప్పుకున్న ఆ రెండవ వ్యక్తికి నరకం 
వాజిబ్‌ (అనివార్యం) అయ్యింది. ఎందు 
కంటే మీరు భువిలో దేవుని సాక్షులుగా 
వ్యవహరిస్తున్నారు” అని అన్నారు. 


(బుఖారీ - ముస్తిం) 


న ye pes 40+ 

తయ AUG Gaby 

Fa SEES యా హక గ్ర! 

వ ఉహ శక సిద ౦ఉ గ్ర 4 
3G: వ pes అయన! ty 

న నా JG 

Se ప 0 యూ జేపీ! lay ము! 


ele పజల ఇతర దో ఆదీ 


(సహీహ్‌ బుఖారీలోని, నహీహ్‌ ముస్టింలలోని జనాయెజ్‌ ప్రకరణం, 


https://teluguislam.net 


1108 రూ కాలూ 


వాదీను కిరణాలు 


ముఖ్యాంశాలు 


పరిపూర్ణ విశ్వాసుల మాట నీతినిజాయితీ, భక్తీ పరాయణతల మీద ఆధారపడి 
ఉంటుంది. వారి మాటల్లో స్వార్థం గాని అసూయ, ద్వేషం లాంటి ప్రతీకార భావాలు గాని 
ఉండవు. అలాంటివారు ఎవరి ఆంతర్యాన్నయినా కొనియాడితే వారు స్వర్గస్తులవవచ్చు. 
మరెవరి ఆంతర్యాన్నయినా తూలనాడితే వారు నరకవాసులవవచ్చు. అయితే విశ్వాసులు 
కాని పాపాత్ములు, దుర్మార్గులు ఇతరుల గురించి చెప్పే అభిప్రాయాలకు మాత్రం ఎలాంటి 
విలువలేదు. 

మరో విషయం ఎమిటంటే కొన్ని హదీసుల్లో మరణించిన వారి గురించి చెడుగా 
చెప్పుకోరాదని తెలుస్తోంది. మరి ఈ హదీసులోనేమో మరణించినవారి గురించి చెడుగా 
చెప్పవచ్చని తెలుస్తోంది. ఈ రెండు రకాల హదీసుల మధ్య సారూప్యం ఏమిటంటే 
భక్తీపరాయణతలతో కూడిన విశ్వాసుల జీవితాన్ని విస్మరించి కేవలం వారి లోపాలనే ఎత్తి 
చూపించటం, వారి వల్ల జరిగిన గోరంతల తప్పుల్ని కొండంతలు చేసి చూపించటం సమంజసం 
కాదు. ఇలా చేయటాన్ని షరీఅత్‌ తీవ్రంగా గర్హిస్తుంది. పోతే పరుల జాగ్రత్తకోసం, దైవాన్ని 
ధిక్కరిస్తూ, బహిరంగంగా పాపాలకు పాల్పడి చనిపోయినవారి గురించి ఇతరులకు తెలియ 
పరచటం, వారి దుష్ట వ్యక్తిత్వం గురించి ప్రజల్లో ప్రచారం చేయటంలో మాత్రం తప్పులేదు. 


951. హజ్రత్‌ అబుల్‌ అస్వద్‌ (రహ్మలై) 
కథనం : ఒకసారి నేను మదీనాకు వచ్చి 
ఉమర్‌ (రజి) దగ్గర కూర్చున్నారు. ఆ 
సమయంలో మాకు దగ్గర్లో కొంతమంది 
జనం ఒక జనాజా (శవే టఎటిక)ను 
మోసుకెళ్తుంటే అక్కడున్న వారు ఆ 
చనిపోయిన వ్యక్తి మంచితనాన్ని 
మెచ్చుకుంటూ మాట్టాడుకోసాగారు. 
వారి మాటలు విని ఉమర్‌ (రజి) 
“వాజిబ్‌ (తప్పనిసరి) అయ్యింది” అని 
అన్నారు. కాసేపటికి మా సమీపం 
నుంచి మరో జనాజా వెళ్ళింది. అప్పుడు 
కూడా ప్రజలు మృతుని గురించి మంచి 
మాటలే చెప్పుకున్నారు. ఉమర్‌ (రజి) 
వారి మాటలు విని “వాజిబ్‌ (తప్పనిసరి) 
అయ్యింది” అని అన్నారు. మరికొంత 


IG At el sy - 401 
a రమ లో! a Car (షప! మ్య 
కర స్మ మప తత్తు లటేను 

se లే = నా స se Gb 
ee తర ఎ (డూ 
ae స రెడు ల్యే టు 
dw క టాడు EG (పదీ 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 1109 Cen 


సేపటికి జనం ఇంకో శవపేటికను ఓక. ogg ఏల ర తం ఆ 


_ మోసుకెళ్లూ కనిపించారు. మా సమీ Sa లా టో త్త రవీ! న 
పంలో కూర్చొని ఉన్నవారు చనిపోయిన ron 


మప (సమము! ఉ|| మ! 1 
వ్యక్తి గురించి చెడుగా చెప్పుకోసాగారు. క త యు ఖ్‌! స 
వారి మాటలు విని ఉమర్‌ (రజి) “9? :౪క పప్పు 06 హా, 


“వాజిబ్‌ అయ్యింది” అని అన్నారు. యాస! ర్‌ JU OE Ely ల 
అప్పుడు నెను విషయం ఏమిటో TED 
తెలుసుకుందామని ఆయన్ని 


“విశ్వాసుల నాయకా! ఎం వాజిబ్‌ 
అయ్యింది?” అని అడిగాను. అందు 
కాయన “నేను దైవప్రవక్త (సల్లం) 
అన్నమాటే అన్నాను. ఆయన ఒకసారి 
మాకు హితోపదేశం చేస్తూ, “ఒక ముస్లిం 
మంచితనాన్ని గురించి నలుగురు 
వ్యక్తులు సాక్ష్యం ఇస్తే దేవుడు అతణ్జి 
స్వర్గంలోకి ప్రవేశింపజేస్తాడు” అని 
చెప్పారు. అది విని మేము “ముగ్గురు 
వ్యక్తులు సాక్ష్యం ఇస్తేనో?” అని 
అడిగాం. అందుకాయన “ముగ్గురు 
సాక్ష్యం ఇచ్చినా సరే” అన్నారు. మేము 
మళ్ళీ “ఇద్దరు సాక్ష్యం ఇస్తేనో?” అని 
అడిగాం. “ఇద్దరు ఇచ్చినా సరే” అన్నా 
రాయన. ఆ తర్వాత మేము ఒక వ్యక్తి 
సాక్ష్యం గురించి అడగలేదు” అని 
చెప్పారు. (బుఖారీ) 


(సహీహ్‌ బుఖారీలోని జనాయెజ్‌ ప్రకరణం) 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


164వ అధ్యాయం 


1110 


GENE, 


She పప బి SU bs Ja LC 114 
సంతాన వియోగం పట్ల 
సహనం వహింబచేవారికి లభించే పుణ్యం 


952. హ(జత్‌ అనస్‌ (రజి) కథనం 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా 
ప్రవచించారు : ఎవరయినా యుక్తవయ 
సుకు రాని ముగ్గురు పిల్లల్ని కోల్పోతే 
దేవుడు ఆ పిల్లలపై తనకున్న మమ 
కారం చలువతో అలాంటివారిని స్వర్గం 
లోకి ప్రవేశింపజేస్తాడు. 

(బుఖారీ - ముస్లిం, 


(సహీహ్‌ బుఖారీలోని జనాయెజ్‌ ప్రకరణం, నహీహ్‌ 


నత్సంబంధాల ప్రకరణం) 


953. 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రవచించారు : ముగ్గురు 
పిల్లల్ని కోల్పోయిన (అంటే వారి 
మరణం పట్ల సహనం వహించిన) ఏ 
ముస్థింనూ నరకాగ్ని ముట్టుకోజాలదు. 
అయితే ప్రమాణం నెరవేరటానికి అతను 
నరకం మీదుగా పోవలసి ఉంటుంది. 

(బుఖారీ - ముస్తీం) 


ఎందుకంటే దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ 
ఇలా సెలవిస్తున్నాడు : “మీలో నరకం 
మీదుగా పోనివారంటూ ఉండరు.” 


హజ్రత్‌ అబూ హురైరా (రజి) 


కష సక ట్ర! ప్రల గం 
గ తప్త (డి bau idl ల క 
rari | మూ! మ ఎ హో 
ale ప్రయ లవ్లీ యూ yah 


మున్లింలోని నత్కార్యాలు - 


మ గీ అదం - 407 

ప్యూపా BE A లట db రథ షమ 
WH ప హరే ప్రయ! ప్ర పివీ 
లా ప్రమ (యప! సవ శ దప 


35? వలల్‌ dl ర్వ tl సీపు 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 1111 రు కాలా 


“వంతెన దాటడం అని అర్ధం. నరకం నై స గా 
పైన ఒక వంతెన కట్టబడి ఉంది. తే ఆ న 
అల్లాహ్‌ మనల్నందరినీ క్షేమంగా ఆ ses 
వంతెన దాటేలా చేయుగాక! 


Wl Che షప 


(సహీహ్‌ బుఖారీలోని జనాయెజ్‌ ప్రకరణం, సహీహ్‌ ముస్థింలోని సత్కార్యాలు - 


సత్సంబంధాల (ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

నరకం మధ్యన ఓ వంతెన ఉంది. ప్రళయదినాన విశ్వాసులు, అవిశ్వాసులు అందరూ 
ఆ వంతెన దాటి వెళ్ళవలసి ఉంటుంది. అయితే విశ్వాసులు తమ ఆచరణలకు అనుగుణంగా 
కొందరు రెప్పపాటులో వంతెన దాటితే మరికొందరు మెరుపువేగంతో, వాయువేగంతో ఆ 
వంతెన దాటుతారు. కొందరు పక్షుల్లాగా, ఇంకొందరు అశ్వవేగంతో వంతెన దాటి వెళ్ళిపోతారు. 
మొత్తానికి చాలామంది విశ్వాసులు సురక్షితంగా వంతెన దాటుతారు. కొంతమంది బలహీన 
విశ్వాసులు మాత్రం ఆ వంతెన పూర్తిగా దాటలేక నరకంలో పడిపోతారు. ఆ తర్వాత కొంతకాలా 
నికి ఎవరో ఒకరి సిఫారసుతో వారిని కూడా నరకం నుంచి రక్షించటం జరుగుతుంది. కాని 
అవిశ్వాసులు మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ ఆ వంతెన దాటలేరు. వారిలోని ప్రతి ఒక్కరూ 
నరకాగ్నికి ఆహుతి అవుతారు. ముగ్గురు పిల్లల్ని కోల్పోయిన ముస్లిం నరకానికి పోడు. కాని 
దివ్య ఖుర్‌ఆన్‌లోని దైవనిర్ణయం నెరవేరటానికన్నట్లు అతను నామమాత్రానికి ఆ నరక వంతెన 
దాటి తన అసలు నివాసమైన స్వర్గానికి వెళ్ళిపోతాడు. 


954. హజత్‌ అబూ సయీద్‌ ఖుద్రీ 
(రజి) కథనం : ఒక మహిళ దైవప్రవక్త 
(సల్లం) సన్నిధికి వచ్చి, “దైవప్రవక్తా! మీ 


డ్రా! క gal రాం - 400 
శ్ర! pe ones రత UE hl డో 


మాటలు వినే అవకాశం పురుషులకు 
మాత్రమే లభిస్తుంది. అందుకని మిరు 
మా కోసం కూడా ఒక దినం నిర్ణయిస్తే, 
ఆ రోజు మేమూ మీ సన్నిధికి వస్తాం. 
అప్పుడు దేవుడు మీకు నేర్పిన విష 
యాలు మాకూ బోధించవచ్చు” అని 


విన్నవించు కుంది. దానికాయన, 
“అయితే మీ స్త్రీలంతా ఫలానా రోజున 


fal Just 4 (హో ఎ dss 
ద్ర ప్రక తక రజ! వ 

oe Ga డు త CEE Uy యాత వ 

(1153 IS ప్రత్త త్రయ ‘JG a 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 1112 CANE, 


ఒకచోట సమావేశమవుతూ ఉండండి” (౪ sels పటు! ప్రవ సర యాగ 
అని అన్నారు. దైవప్రవక్త (సల్లం) | Rat మేం 
ఆదేశానుసారం ఆ రోజు ప్రీలందరూ ర గ్రస్తుల :0 వేసి al dl 
సమావేశమయ్యారు. దైవప్రవక్త (సల్లం) ఢా (ఖే ఫర 3} వపు హుక్‌ మ 
వారి వద్దకు వెళ్ళి, దేవుడు be నేర్చిన ర ti ha తాత ఇటీ! iy 
విషయాలు వారికి బోధిస్తూ “ముగ్గురు oe 
పిల్లల్ని కోల్పోయిన (అంటే వారి “రల రద కు!) ts టీ! Jy 
మరణం పట్ల సహనం వహించిన) స్త్రీ 

నరకానికి వెళ్ళకుండా ఆ పిల్లలు అడ్డు 

పడతారు” అని చెప్పారు. ఒక స్రీ ఈ 

మాట విని, “మరి ఇద్దరు పిల్లల్ని 

కోల్పోయి ఉంటేనో?” అని అడిగింది. 

అందుకాయన, “ఆ... ఇద్దరయినా” అని 

సమాధానమిచ్చారు. (బుఖారీ - ముస్థిం) 


(సహీహ్‌ బుఖారీలోని జనాయెజ్‌ ప్రకరణం, నహీహ్‌ ముస్థింలోని సత్కార్యాలు - 
నత్సంబంధాల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

ధార్మిక సమావేశాలకు స్రీలు కూడా పాల్గొనవచ్చనీ, ధర్మజ్ఞాన సముపార్టనకు స్త్రీలకు 
కూడా అవకాశాలు కల్పించాలని పై హదీసు ద్వారా బోధపడుతోంది. స్వయంగా స్రీలలోనే 
ధర్మజ్ఞాన సముపార్టన పట్ల ఆసక్తి ఉండాలి. అప్పుడే వారు ధార్మిక విద్యను ఆర్జించి తమల్ని 
తాము సంస్కరించుకోవటంతో పాటు తమ కుటుంబాలను కూడా చక్కదిద్దుకోగల్లుతారు. 
తమ పిల్లలకు సరైన శిక్షణను అందించగల్లుతారు. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగుతో సమానం. 
ఒక స్రీ చదువుకొని సరైన శిక్షణతో ధర్మజ్ఞానాన్ని ఆర్టిస్తే, ఆమె ఓ మంచి ఇల్లాలిగా, ఉత్తమ 
గృహిణిగా, ఉత్తమ మహిళగా సమాజానికి తన వంతు సేవను అందజేయగలదు. తన కుటుం 
బంలోని వారందరినీ సరైన బాటలో నడిపించగలదు. 


https://teluguislam.net 


హదీసు కిరణాలు 


165వ అధ్యాయం 


de Gl లీ Ce 


1113 Se! 


\1o 


ea cdi) 44 టి! 
GI al oil Ey tp 
ఈక సక మయ! స్మ pds 
దుర్మార్గుల సమాధుల, అవశేషాల మీదుగా వెళ్ళినప్పుడు 
భయపడుతూ, విలపిస్తూ వెళ్ళాలి, దైవం ముందు తమ 
అభాగ్యాన్ని చాటుకోవాలి. ఈ విషయంలో 
ఏమరుపాటుకు లోనుకారాదు. 


955. హజ్రత్‌ ఇబ్నె ఉమర్‌ (రజి) కథనం: 
దైవప్రవక్త (సల్లం) తన అనుచరులతో 
పాటు హిట్‌ ప్రాంతానికి (అంటే సమూద్‌ 
జాతి నివసించిన ప్రాంతానికి) చేరుకున్న 
ప్పుడు, ఆయన తన సహచరులతో, “ఈ 
దైవశిక్షకు గురయినవారి (ఇండ్ల) 
సమిపం నుండి వెళ్ళకండి. అటుగా వెళ్ళ 
వలసి వస్తే రోదిస్తూ వెళ్ళండి. రోదించ 
లేని పక్షంలో అసలు అక్కడికి వెళ్ళకండి. 
వారిపై విరుచుకుపడిన ఆపద మీపై 
కూడా విరుచుకుపడవచ్చు” అని ఉపదే 
శించారు. 


వేరొక ఉల్లేఖనంలో ఇలా ఉంది : దైవ 
ప్రవక్త (సల్లం) హిజ్‌ ప్రాంతంగుండా 
వెళ్తున్నప్పుడు తన సహచరుతో ఇలా 
అన్నారు : “తమ ఆత్మలకు అన్యాయం 
చేసుకున్నవారి ప్రాంతాల గుండా వెళ్ళి 


"i! ధల హూ ర] పక - 400 
Mey JG స వ [గ ర్‌! నో 


పటు Fed les డు టం 
త స్ట an] sia er మయ సం 
% రన్లో సప బ ర్‌ భో (ప 
ele సో pear (య 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 1114 ర కాలూ 


నప్పుడు రోదిస్తూనే వెళ్ళండి. వారి మీద శ! రమ 5 క డే JG హం సం 
విరుచుకుపడిన ఆపదే మీపై కూడా శ్రీ ప్రయా యు సు :JG ptt 
విరుచుకుపడవచ్చు.” వ | షం! 6 నల్లన ర ప. శయ! lye 


గుడ్డ కప్పుకొని వడివడిగా అడుగులు 
డు! sul ies 
ముందుకువేస్తూ ఆ లోయను దాటి అధే ద ర 


వెళ్ళిపోయారు. 
(సహీవ్‌ బుఖారీలోని నమాజ్‌ ప్రకరణం, సహీహ్‌ ముస్థింలోని ఐహిక అనాసక్తత 
(ప్రకరణం, 

ముఖ్యాంశాలు 


పూర్వం దైవధిక్కారానికి పాల్పడటం మూలంగా దైవశిక్షకు గురయిన జాతుల్లో సమూద్‌ 
జాతి ఒకటి. హజ్రత్‌ సాలిహ్‌ (అలైహి) ఈ జాతిని సన్మార్గంపై నడిపించటానికి పంపబడిన 
దైవప్రవక్త. మదీనా మరియు సిరియాకు మధ్య నున్న ఒకానొక లోయఫప్రాంతంలో ఈ జాతి 
నివసిస్తూ ఉండేది. సాలిహ్‌ (అలైహి) తమ జాతిని ఏకదైవారాధన వైపుకు, విశ్వాసం సదాచరణల 
వైపుకు పిలిచారు. కాని జాతివారు ఆయన్ని ధిక్కరించారు. తత్ఫలితంగా వారు దైవశిక్షకు 
గురయ్యారు. వారిపై ఒక పెద్ద (పేలుడు విరుచుకుపడింది. దాంతో వారు తమ గృహాలలో 
ఎలాంటి చలనం, చైతన్యం లేకుండా పడిపోయారు. అసలు వారు ఎప్పుడూ అక్కడ నివసించనే 
లేదన్నట్లుగా. 

హి.శ. పదవ ఎట దైవప్రవక్త (సల్లం) తన అనుచరులతో తబూక్‌ దండయాత్రకు 
బయలుదేరినప్పుడు సిరియా సరిహద్దుల్లో ఉన్న 'హెజ్ర్‌ ప్రాంతంగుండా వెళ్ళారు. ఆ సందర్భంగా 
ఆయన తన అనుచరులతో అన్న మాటలివి. దీనిద్వారా తెలిసేదేమిటంటే, దైవశిక్షకు గురయిన 
ప్రాంతాల గుండా వెళ్తున్నప్పుడు అక్కడి అవశేషాలను కేవలం చారిత్రక దృష్టితోనే చూడకుండా 
వాటి ద్వారా గుణపాఠం కూడా నేర్చుకోవాలి. వాటిని చూసి తమలో దైవభీతిని, సదాచరణ 
చేసే సద్బుద్ధిని పెంపొందించుకోవాలి. అలాంటి భయంకరమైన శిక్షకు తాము గురికాకుండా 
ఉండటానికి గతంలో తమవల్ల జరిగిన పాపాలకు పశ్చాత్తాపపడుతూ క్షమాభిక్ష పెట్టమని 
దైవాన్ని వేడుకోవాలి. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


1115 


GA, 


ఉమ! ఉన్‌ = ౪ 


7. ప్రయాణ ప్రకరణం 


166వ అధ్యాయం 


ra] df nalts pd oe LG {1 


గురువారం రోజు ఉదయం ప్రయాణం మొదలు పెట్టడం 
అభిలషణీయం 


956. హజ్రత్‌ కాబ్‌ బిన్‌ మాలిక్‌ (రజి) 
కథనం : దైవప్రవక్త (సల్లం) తబూక్‌ 
దండయాత్ర కొరకు గురువారం రోజు 
బయలుదేరారు. ఆయన గురువారం 
రోజు ప్రయాణం చేయటాన్ని ఇష్టపడే 
వారు. (బుఖారీ - ముస్తీం) 


బుఖారీ - ముస్టింలలోని వేరొక ఉల్లేఖ 
నంలో ఇలా ఉంది : దైవప్రవక్త (సల్లం) 
గురువారానికి బదులు వేరేదినాల్లో 
ప్రయాణించటం బహు అరుదుగా 
జరిగేది. 


దద ప దత్‌ ప్ర _ 401 
జో రూ శక్‌ శ ర్‌! 4 se des 
తే ద తడు టమ వ కథ బక 
ణో ele Gis తాజా! సక లి 
లేడ ంక డీఏ : రాజాం ఏ ప్త 
gos gs a 


(సహీవా బుఖారీలోని జిహాద్‌ ప్రకరణం) 


957. హజ్రత్‌ సఖ్ర్‌ బిన్‌ వదాఆ గామిదీ 
సహాబీ (రజి) కథనం ప్రకారం దైవప్రవక్త 
(సల్లం) “దేవా! నా అనుచర సమాజం 
వేకువజాములో (చేసే ప్రయాణంలో) 
శుభాన్ని అవతరింపజేయి” అని ప్రార్థిం 
చారు. ఆయన ఏదయినా సైనిక 


els; లో గా లాం = ర్‌ ్ర్ర/ 
ర్ట! (కము "i! el eal! gall 
లి మ్స pa {» లేళ శ్‌! ల 


డ్‌; aC తళ ls ఫర) సుక 


https://teluguislam.net 


\ 


వాదీను కిరణాలు 1116 ర కాలా 


పటాలాన్ని గాని లేదా సైనిక దళాన్ని గక ఫడిద రర 6! లో పై ఆమ 
గాని పంపినప్పుడు దాన్ని వేకువజామునే 6 ఒప! ౮; త Ss 
పంపేవారు. bial వట sf ely) టీం ప్‌ 
ఈ హదీసును తెలియజేసిన సభ్‌ (రజి) ere 
స్వయంగా ఓ వ్యాపారి. ఈయన కూడా 
తన వ్యాపార సామగ్రిని వేకువ జాము 
లోనే రవాణా చేసేవారు. (దైవప్రవక్త 
(సల్లం) ప్రార్థన) ఫలితంగా ఆయన గొప్ప 
ధనికులయ్యారు. ఆయన నంపద 
వృద్దిచెందింది. 

(అబూ దావూద్‌, తిర్మిజీ, హసన్‌) 


(సుననె అబూ దావూద్‌లోని జిహాద్‌ ప్రకరణం, నుననె తిర్మిజీలోని వాణిజ్య 
అధ్యాయాలు) 


ముఖ్యాంశాలు 

ప్రయాణంగాని, వస్తు రవాణాగాని వేకువ జాములో మొదలయితే, అది లాభదాయ 
కంగానూ, శుభకరంగానూ ఉంటుందని పై హదీసుద్వారా బోధపడుతోంది. ఆ సమయంలో 
మనుషులు తొజాగా, హుషారుగా ఉంటారు. పనిచేసే శక్తి, ఓపిక వారిలో పుష్కలంగా 
ఉంటాయి. అందుకనే ఆ సమయంలో చేసేపనులు చాలా తొందరగా పూర్తవుతాయి. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


1117 


Gta, 


పృద సూర బలో య అంప మం! lb Gel LG VY 
ప్రయాణానికి కలిసి బయలుదేరటం, ఎవరయినా 
ఒకర్ని తమ నాయకునిగా ఎన్నుకోవటం గురించి... 


958. హజ్రత్‌ ఇబ్నె ఉమర్‌ (రజి) కథనం 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా 
ప్రవచించారు: ఒంటరిగా ప్రయాణం 
చేయటం వల్ల కలిగే నష్టమేమిటో నాకు 
తెలిసినట్టుగా ప్రజలకు తెలిస్తే వారిలో 
ఎ రౌతూ రాత్రిపూట ఒంటరిగా ప్రయా 
ణానికి సిద్ధపడడు. (బుఖార, 


‘il క్‌ మడి రా! ధ్‌ ై 4oA 

Sl fr వక్త a ds Je 06 దత 

సూ! ఆ మన్య! స వేష పద 

sly) మా J Sh IU 
వ. 


(సహీవ్‌ బుఖారీలోని జివోద్‌ ప్రకరణం) 


959. హజ్రత్‌ అము బిన్‌ షుఐబ్‌ తన 
తండ్రి నుంచి, ఆయన తన తాతగారి 
నుంచి చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త 
(సల్లం) ఈ విధంగా ప్రవచించారు : ఒక 
రౌతు షైతాను. ఇద్దరు రౌతులు కూడా 
షైతానులే. ముగ్గురు రౌతులుంటే ఒక 
ప్రయాణబృందం ఏర్పడగలదు. 


అబూ దావూద్‌, తిర్మిజీ, నసాయీ తది 
తరులు దీనిని ప్రామాణికమైన ఆధారా 
లతో ఉల్లేఖించారు. తిర్మిజీ దీనిని 
హసన్‌గా పేర్కొన్నారు. 


asl జ్ర sl (౨౪1౨ 


a 

ల రాజూ ర ప్రి ప ఎ గరిక 
జయ na sy" జ్‌ 
Jb క Wi 6) క ల్‌ cl 
# FI bes nu 
(ల 6 3 |* » శయ 2? శీ 

Lh we Ayan) Ed J 

ఖ్‌ త్న కం స భో తొ 

ely) 5 <1; ctl లయ!) 


¥ > 
తా డేటా దమన! లేక్స్‌ (హం 


(నుననె అబూ దావూద్‌లోని జిహాద్‌ ప్రకరణం, 


960. హజ్రత్‌ అబూ సయీద్‌ ఖుర్రీ 
మరియు అబూ హురైరా (రజి)ల కథనం 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా 


Syd gly మో gl లం - AU 


rE వ! O25 తథ YG Usa oy 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


ప్రవచించారు: ముగ్గురు వ్యక్తులు (ఒక 
బృందంగా ఏర్పడి) ప్రయాణం చేసి 
నప్పుడు వారు తమలో ఒకర్ని తమ 
నాయకునిగా ఎన్నుకోవాలి. 


(ఈ హదీసు ప్రామాణికమైనది. అబూ 
దావూద్‌ దీనిని ప్రామాణికమైన ఆధారా 
లతో ఉల్లేఖించారు) 


1118 


ERAT 


(గమ! Py కన yi జో హో డై 1౨1) 
sli (rym 


(నుననె అబూ దావూద్‌లోని జివోద్‌ ప్రకరణం) 


961. హజ్రత్‌ ఇబ్నె అబ్బాస్‌ (రజి) కథనం 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా 
ప్రవచించారు : నలుగురు మిత్రులతో 
కూడిన (ప్రయాణ) బృందం అత్యుత్తమ 
(వయాణబృృంద౦. నాలుగొందల 
మందితో కూడిన సైనిక పటాలం అత్యు 
త్తమ సైనిక పటాలం. నాలుగు వేల 
మందితో కూడిన సైనిక దళం అత్యు 
త్తమ సైనిక దళం. పన్నెండువేల 
మందితో కూడిన సైనిక దళం తక్కువ 
సంఖ్య నెపంతో ఎన్నడూ ఓడిపోదు. 


(అబూ దావూద్‌, తిర్మిజీలు దీన్ని ఉల్లే 
ఖించారు. తిర్మిజీ దీన్ని “హసన్‌” కోవకు 
చెందిన హదీసుగా పేర్కొన్నారు) 


'ఉ| 53 లాడ్‌ త రాం - 41 


పయ! మః రత శక రవీ! ట్ర దక 
ss తలపు! దయను A 
రతన? UE లా! 
sissy ssl lolly). ab sul 

ye TUR తు 


(సుననె అబూ దావూద్‌లోని జిహాద్‌ ప్రకరణం, నుననె తిర్మిజీలోని యుద్ధాల 


అధ్యాయం) 


ముఖ్యాంశాలు 


కాలినడకన గాని, వాహంనంపైగాని రేయింబవళ్ళలో ఎప్పుడయినా ఒంటరిగా 
ప్రయాణం చేయటం ఎంతయినా ప్రమాదకరమే. ఒంటరిగా ప్రయాణించటం వల్ల మనిషి 
ఎన్నో భౌతిక, మానసిక కష్టాలకు గురయ్యే ప్రమాదముంది. ఒంటరిగా ప్రయాణించేవారి వెంట 
షైతాన్‌ ఉంటాడు. ఒంటరి వ్యక్తి చాలా సులభంగా పైశాచిక దుష్టప్రభావాలకు లోనవుతాడు. 


https://teluguislam .net 


వాదీసు కిరణాలు 1119 ర గారూ 


ఇద్దరు వ్యక్తుల్ని కూడా షైతాన్‌ తన జిత్తులతో లొంగదీసుకోగలడు. అందుకే ప్రయాణం 
చేసేటప్పుడు కనీసం ముగ్గురు వ్యక్తులయినా కలిసి ప్రయాణించాలనీ, ప్రయాణం చేసేటప్పుడు 
తమలో ఒకర్ని నాయకునిగా ఎన్నుకోవాలని దైవప్రవక్త (సల్లం) ప్రబోధించారు. 

కొందరు ఒక బృందంగా ఏర్పడి ప్రయాణం చేస్తున్నప్పుడు వారందరూ తమ నాయకునికి 
విధేయత చూపాలి. ప్రయాణావస్థలో తమ నాయకుని ఆదేశాలకు అనుగుణంగా మసలుకోవాలి. 
దీనివల్ల ఎన్నో లాభాలున్నాయి. బహుశా ఆ లాభాలను దృష్టిలో పెట్టుకునేనేమో కొంతమంది 
పండితులు ప్రయాణన్థితిలో నాయకుణ్ణి ఎన్నుకోవటం 'వాజిబ్‌' (తప్పనిసరి) అని 
అభిప్రాయపడ్డారు. అయితే అత్యధికమంది విద్వాంసులు మాత్రం ప్రయాణంలో నాయకుని 
(అమీర్‌) ఎన్నికను అభిలషణీయమైన అంశంగానే పరిగణించారు. గ్రంథకర్త ఇమామ్‌ నవవీ 
(రహ్మలై) అభిప్రాయం కూడా అదే! 

ప్రయాణం చేసేటప్పుడు ఎంత ఎక్కువమంది కలిసి ప్రయాణిస్తే అంత మంచిది. 
అందుకే చివరి హదీసులో నలుగురు వ్యక్తులతో కూడిన ప్రయాణ బృందాన్ని అత్యుత్తమ 
ప్రయాణ బృందంగా చెప్పటం జరిగింది. ఈ హదీసు ద్వారా బోధపడే ఇంకో విషయం ఎమిటంటే, 
పన్నెండు వేల మందితో కూడిన సైనికదళం దృఢచిత్తంతో, ధర్మంపై సంపూర్ణ విశ్వాసంతో 
పోరాడితే ప్రపంచంలోని ఏ శక్తీ దాన్ని ఓడించజాలదు. ఒకవేళ అది ఓడిపోతే శత్రుసైన్యం 
కన్నా తక్కువ సంఖ్యలో ఉండటం వల్ల ఓడిపోయిందని చెప్పకూడదు. దాని ఓటమికి వేరే 
కారణాలేవయినా ఉండి ఉండవచ్చు. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


168వ అధ్యాయం 


1120 GAN, 


ie mle mrs “a, ఆ 
తో (hh cl Jig El CIT LU 114 
EI ధమ Gils cdl! Sil డద! 


“EE గ లార్డ్‌ wh ఈ mies 
iy pill ఉపాంత పడ్‌ రో pl, dg 


లో 


ఎ Gi EG స వరు! ఉం అప్సు! (యు 
ప్రయాణావస్థలో నడచివెళ్ళటం, సేదతీర్చుకోవటం, మజిలీలు 
చేయటం, నిద్రపోవటం మొదలగు విషయాలకు 
సంబంధించిన నియమాల గురించి, రాత్రిపూట నడవటం 
అభిలషణీయం అనే విషయం గురించి, వాహన పశువుల పట్ల 
మృదువుగా వ్యవహరించటం, వాటికి తగినంతసేపు 
విశ్రాంతినివ్వటం గురించి, వాహన పశువు హక్కుని 
నెరవేర్చటంలో నిర్లక్ష్యం వహించేవారి పర్యవసానం గురించి, 
పశువులో సత్తువ ఉంటే దానిమీద ఇంకొకర్ని 

కూర్చోబెట్టుకోవటం సమ్మతమేనన్న విషయం గురించి... 


962. హజ్రత్‌ అబూ హురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రవచించారు: మీరు పచ్చిక 
బయళ్ళగుండా ప్రయాణం చేసినప్పుడు, 
మీ ఒంటెకు అక్కడ మేతమేసే అవకాశం 
ఇవ్వండి. నెర్రలు విచ్చిన నేలగుండా 
ప్రయాణం చేసినప్పుడు దాన్ని వేగంగా 
పరుగెత్తించండి. దాని సత్తువ నశించక 
ముందే త్వరగా గమ్యానికి చేరిపోండి. 
మీరెక్కడయినా రాత్రిపూట మజిలీ 


wal” జు a లలో - ర 

లో se 12 ge Al Js 06 :06 
oe 3 కా ర లల్లో! sil ర]! 
Ge Ft Reta) లో య. BE 
pe స్‌ హీ 4 bb ll 
రయ! త GE Gh $6 
ss pm 0 Jy సఫల! as 
(ప్ప! ౯ lke 
లేక్స్‌ టయ లద స రద! ర్య 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


చేయదలచుకుంటే దారుల్లో మజిలీ 
చేయకండి. ఎందుకంటే రాత్రిపూట 
వాటిగుండా జంతువులు వస్తూపోతూ 
ఉంటాయి. అదీగాక రాత్రిపూట అవి 
పురుగులకు స్థావరాలయి ఉంటాయి. 

(ముస్లిం) 


1121 


GAIN, 


తవ! ఈర త! చ్చ 8 [షప 

os (డట! ప ద్‌ గ్రా కక! ర 
dl J La wee 
భాయ! ds Ue రవ త 


న 4 యం. 


(సహీహ్‌ బుఖారీ - నాయకత్వ ప్రకరణం, 


963. హజ్రత్‌ అబూ ఖతాదా (రజి) 
కథనం : దైవప్రవక్త (సల్లం) ప్రయా 
ణంలో ఉన్నప్పుడు రాత్రిపూట ఎక్క 
డయినా మజిలీ చేస్తే కుడివైపుకు తిరిగి 
పడుకునేవారు. అదే ఉషోదయానికి కాస్త 
ముందు ఎక్కడయినా ఆగితే కుడిచేతిని 
ఎత్తిపెట్టి అరచేతిమీద తల ఉంచుకొని 
పడుకునేవారు. (ముస్లిం) 


గాఢ నిద్రలోకి జారిపోతే ఉదయం 
నమాజ్‌ వేళ తప్పించిగాని లేదా తొలివేళ 
తప్పించిగాని చేయవలసి వస్తుందన్న 
భయంతో దైవప్రవక్త (సల్లం) ఆ సమ 
యంలో ఆ విధంగా చేతిని ఎత్తిపెట్టు 
కొని నిద్రపోయే వారని విద్వాంసులు 
అభిప్రాయపడ్డారు. 


al 5 ప్‌ టై! బం 41 
తం ఆ. 
టన ఆయ బా! Re 
జా e155 C urs ద్ర! ea 
JG. lee aly Mees 
త్ర రప ఆగ తయ ప! rudd 
Gs is ga Gg 
Gis Jie 


(సహీహ్‌ ముస్తింలోని మస్ట్రీదుల ప్రకరణం) 


964. హజ్రత్‌ అనస్‌ (రజి) కథనం 
ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రబో 
ధించారు : రాత్రిపూట ప్రయాణం 
చేయండి. ఎందుకంటే రాత్రిపూట 
భూమి చుట్టివేయబడుతుంది. 

(అబూ దావూద్‌ - హనన్‌) 


లర తీ! సైతం పం ర 

Sf యయిన gad) 06 

న. She ssi 
లేతు! యే నయా 


(నుననె అబూ దావూద్‌లోని జిహోద్‌ ప్రకరణం) 


https://teluguislam.net 


వాదీనసు కిరణాలు 


965. హ(జత్‌ అబూ సాలబా ఖుషనీ 
(రజి) కథనం : ప్రయాణంలో ఎక్కడ 
యినా మజిలీ చేసినప్పుడు ప్రయాణీ 
కుల బృందంలోని వారందరూ విడి 
పోయి వేర్వేరు లోయల్లోకి, కనుమల్లోకి 


వెళ్ళిపోయేవారు. ఒకసారి దైవప్రవక్త 


(సల్లం) ప్రయాణీకులు అలా విడి 
పోవటం చూసి, “ఈ విధంగా మీరు 
తలా ఓ కనుమలోకి, లోయలోకి 
వెళ్ళటం షైతాన్‌ చేష్ట అని అన్నారు. 


అప్పట్నుంచి ఆయన అనుచరులు 
ఎక్కడ మజిలీ చేసినా అందరూ ఒకేచోట 
కలిసి ఉండేవారు. 


(అబూ దావ్రూద్‌-వహనన్‌) 


1122 


GENE, 


రయి! సట్‌ స దాం = 110 
195 1] దీ! తత వరత టూ య! బ్ర 
04 em 
క 1 వన్టక్త తు! ల 
ప సామీ (ల్‌! స we) 
HRI TIPE 
౨31౨ nl ly) aN ల స “a 
om 3h 


(సుననె అబూ దావూద్‌లోని జిహాద్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


ప్రయాణంలో విలైనంతవరకు తోటిప్రయాణీకులంతా కలిసి ఉండటం, మార్గమధ్యంలో 
ఎక్కడైనా మజిలీ చేయదలిస్తే అందరూ ఒకేచోట ఆగటం ఉత్తమం. ఎందుకంటే మధ్యలో 
ఎవర్షికైనా ఎదయినా ప్రమాదం జరిగితే వెంటనున్నవారు అతన్ని రక్షించగల్గుతారు. అలాగాకుండా 
చెట్టుకొకరు, పుట్టకొకరు అయిపోతే వారిలో ఎవరైనా ప్రమాదం బారిన పడవచ్చు. అందుకే 
దైవప్రవక్త (సల్లం) ప్రయాణీకులు విడివిడిగా ఉండటాన్ని అసహ్యించుకున్నారు. 


966. హజ్రత్‌ సహ్హ్‌ బిన్‌ అమర్‌ లేదా 
సహ్హ్‌ బిన్‌ రబీ బిన్‌ అమ్‌ అన్సారీ ఉరఫ్‌ 
ఇబ్నె హంజలియ్యా - రిజ్వాన్‌ ప్రమా 
ణంలో పాల్గొన్నవారిలో ఈయన ఒకరు- 
చేసిన కథనం : పొట్ట వీపుకు అతుక్కు 
పోయినట్టుగా బాగా బక్కచిక్కి ఉన్న ఒక 
ఒంటె సమీపం నుండి దైవప్రవక్త (సల్లం) 
వెళ్తూ దాని పరిస్థితి చూసి, “నోరులేని 
ఈ జంతువుల విషయంలో అల్లాహ్‌కు 


లేప Jt ey ఎ 43 
3s రో గాజా! లా ర వట - 
py స్తు! రాక యని! డ్ర్‌! 
(యూ టే! గ్య _ ey) హు Hl i 
రబీ సు కేక్‌ శ ర్వ 5 గ్‌ 


Gl 


cin ob dl li iJ, talk, ap 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


భయపడండి. అవి ఆరోగ్యంగా ఉన్న 
ప్పుడే వాటిమీద స్వారీ చేయండి. ఇంకా 
అవి ఆరోగ్యంగా ఉన్నప్పుడే వాటి 
మాంసాన్ని భుజించండి'' అని చెప్పారు. 
(అబూ దావూద్‌ దీనిని దృఢమైన ఆధారా 
లతో వెలికితీశారు) 


1123 


a ఆహర ఉహ! లర! 
Lub 331౨ wi cl9) Fea Fee 
ల అం 


(నుననె అబూ దొవూద్‌లోని జిహోద్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


నోరులేని జంతువుల పట్ల దయతో వ్యవహరించాలని ఈ హదీసులో తాకీదు చేయ 
బడింది. నోరులేని జంతువులు తమకు ఆకలి వున్నా తమమీద శక్తికి మించిన బరువు మోప 
బడినా ఆ బాధను భరించటం తప్ప వాటికి గత్యంతరం లేదు. అవి తమ బాధను చెప్పుకోలేవు. 
అంచేత మనుషులే వాటి బాధను అర్థం చేసుకొని దయతో వ్యవహరించాలి. ఈ విషయంలో 


నిర్లక్ష్యం వహిస్తే 
సమాధానం చెప్పుకోవలసి ఉంటుంది. 


967. హజ్రత్‌ అబూ జాఫర్‌ అబ్బుల్లాహ 
బిన్‌ జాఫర్‌ (రజి) కథనం : ఓ రోజు 
దైవప్రవక్త (సల్లం) నన్ను తన వెనక 
వాహనం మీద కూర్చోబెట్టుకున్నారు. ఆ 
సమయంలో ఆయన నాతో రహస్యంగా 
ఓ విషయం చెప్పారు. ఆ విషయం నేను 
ఎవరికీ చెప్పను. దైవప్రవక్త (సల్లం) 
మలమూత్ర విసర్జన సమయంలో 
ఏదయినా ఎత్తయిన వస్తువు (గోడ 
దిబ్బలాంటి) లేక ఖర్జూర చెట్ల పొదలు 
తనకు అడ్డు ఉండటాన్ని ఆయన 
ఎక్కువగా ఇష్టపడేవారు. 

(ఇమామ్‌ 


హదీసును ఇలాగే సంక్షిప్తంగా వివరిం 
చారు) 


ముస్లిం (రహ్మలై) ఈ 


, ప్రళయదినాన దేవుని సన్నిధిలో జంతువుల పట్ల తమ వ్యవహారం గురించి 


రా! he jor gl పం - ర/ 
రేణు తవ! 06 అటు తీ! 55 
ల. 
ర ర? i హయం ity 
3 చవట కతి పం జయ! 6 
di: Jk: ధ్ర. ట్రయి 
వ ls 


https://teluguislam.net 


హదీను కిరణాలు 


బుర్‌ఖానీ గారు ముస్లిం పరంపర 
ఆధారంగానే ఈ హదీసును వెలికితీశారు. 
అందులో అదనంగా ఈ వాక్యాలు 
ఉన్నాయి : దైవప్రవక్త (సల్లం) ఓ అన్సారీ 
వ్యక్తికి చెందిన తోటలోకి ప్రవేశించారు. 
అక్కడ ఆయనకు ఒక ఒంటె కనిపిం 
చింది. దైవప్రవక్త (సల్లం)ను చూడగానే 
ఆ ఒంటె ఒక్కసారిగా అరవటం 
మొదలుపెట్టింది. దాని కళ్ళవెంబడి 
నీళ్ళు కారసాగాయి. ఆయన ఆ ఒంటె 
దగ్గరికి వెళ్ళి దాని మూపురాన్ని, చెవి 
వెనుక భాగాన్ని నిమిరారు. దాంతో ఆ 
ఒంటె కుదుటపడింది. 


ఆ తర్వాత ఆయన (అక్కడున్న వారిని), 
“దీని యజమాని ఎవరు?” అని 
అడిగారు. ఓ అన్సారీ యువకుడు 
ముందుకు వచ్చి, “దైవప్రవక్తా! ఈ ఒంటె 
నాదే” అని అన్నాడు. అప్పుడాయన (ఆ 
యువకుని మీద చిరుకోపం వ్యక్తం 
చేస్తూ), “నీవు దీని విషయంలో - దీన్ని 
నీకు వశపరచిన దైవానికి భయపడ 
బ్లేదా? నువ్వు తనను ఆకలితో మాడ్చు 
తున్నావనీ, (శక్తికి మించిన పని తీసు 


కొని) తనకు అలసట కలిగిస్తు న్నావని = 


ఇది నాకు ఫిర్యాదు చేస్తోంది' అని 
అన్నారు. 


ముఖ్యాంశాలు 


1124 


hey ples Lh జతలో! 45 ఎం 
రే we క నస్‌ దద శ్ర 
PEt Ja bh aN ie 
lee అ pss (మీక శు! లం 
sl - sare ష్‌ 
ద్‌ తో ల ప్రకమ ఫరా - ws 
Fi ‘jot la 
dl Jy by la Ou ya! ప్ర 
లే మదో సు pa Eh వయ 
al శ్రి! టీ స ay a మే 


తీ 


ప్రే ౨31౨ శ! e135 చు టా 
తయ! సయ్య C5 ds gE 
క్‌ స పేల bag of, Lr! 
ర క్‌ హత శ్ర! అస 

వర్త ట్రయి ‘Jy టీ! 


పైన పేర్కొనబడిన హదీసుకు సదరు అధ్యాయంతో ఉన్న సంబంధమేమిటో హదీసు 
ప్రారంభంలోనే ప్రస్తావించబడింది. వాహనంగా ఉపయోగిస్తున్న పశువులో గనక సత్తువ ఉంటే 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 1125 GENE Eke 


స్వారీ చేసేవ్యక్తి మరో వ్యక్తిని తనవెనక కూర్చోబెట్టుకోవచ్చని చెప్పడమే ఈ హదీసును సదరు 
అధ్యాయం క్రింద ప్రస్తావించటంలోని ఉద్దేశ్యం. దీనిద్వారా బోధపడే మరో విషయం ఏమిటంటే, 
వాహన పశువుకు మేత తక్కువ పెట్టి, ఎక్కువ పని చేయించకూడదు. అలా చేయటం 
అత్యాచారం క్రిందికి వస్తుంది. పశువుకు కడుపునిండా మేతపెట్టి సముచితరీతిలో దానిపై 
భారం వేయాలి. నోరులేని మూగజీవాల పట్ల దయతో వ్యవహరించాలి. 


968. హజ్రత్‌ అనస్‌ (రజి) కథనం : కో ళ్‌ G3 లో! తి రం - 4 1A 

మేము ప్రయాణంలో లూ యప్‌ త్రి సః ఏ5 56:06 

మజిలీ చేయదలచుకున్నప్పుడు బాటా ys Seb 5315 yl dls; లతా! ర్‌ 

నాలపై నుంచి ఆసనాలను దించేదాకా ఖో బల కం. శ 
వ స్‌ త ర జ ట్ర pi bys 

నఫిల్‌ నమాజులు చేసే వాళ్ళం కాము. టా. ఇ 

Ui sling Lb gh స 


(అబూ దావూద్‌ దీన్ని ముస్లిం షరతుల ష్‌ 
ననుసరించి వెలికి తీశారు). br le Gas Vial le Los 
(సుననె అబూ దావూద్‌లోని జివోద్‌ ప్రకరణం) Ely isl; Je) 


ముఖ్యాంశాలు 

దైవప్రవక్త అనుచరులు ఎక్కడయినా మజిలీ చేసినప్పుడు అన్నిటికన్నా ముందు 
వాహనాలపై మోపబడిన బరువును క్రిందికి దించేవారు. ఆ తర్వాతే నమాజులు చేసేవారు. 
దాంతో ఆ వాహన పశువులు కాసేపు సేద తీర్చుకోగలిగేవి. నోరులేని జంతువులు ఒక వైపు 
బరువు క్రింద నలిగిపోతూ ఉంటే వాటిని పట్టించుకోకుండా నఫిల్‌ ఆరాధనలు చేస్తే దేవుడు 
ప్రసన్నుడు కాడని తెలియపరచటమే ఈ హదీసు ఉద్దేశ్యం. ప్రయాణంలో ఉన్నప్పుడు నఫిల్‌ 
నమాజులు చేయటం అభిలషణీయమన్న విషయం కూడా ఈ హదీసు ద్వారా బోధపడుతోంది. 


https ://teluguislam.net 


వాదీను కిరణాలు 


169వ అధ్యాయం 


1126 


రా కాలూ 


దు! వత్యదికం 114 
తోటి ప్రయాణీకులకు సహయం చేయటం 


ఈ అధ్యాయానికి సంబంధించిన హదీసులు 
కొన్ని ఇంతకు ముందు కూడా వచ్చాయి. 
ఉదాహరణకు : దాసుడు తోటి దాసునికి 
సహాయం చేస్తున్నంతకాలం దేవుడు అతనికి 
సహాయం చేస్తుంటాడు” అనే హదీసు (247వ 
హదీసు) “ప్రతి మంచి పని పుణ్యమే” నన్న 
హదీసు (134వ హదీసు) మొదలగునవి. 
మరికొన్ని హదీసుల్ని ఇక్కడ పేర్కొనడం 
జరుగుతోంది. 


969. హజ్రత్‌ అబూ సయీద్‌ ఖుద్రీ(రజి) 
కథనం : మేమొక ప్రయాణంలో 
ఉండగా ఒక వ్యక్తి మా దగ్గరికి తన 
వాహనం మీద వచ్చాడు. వచ్చీరాగానే 
అతను కుడి ఎడమల వైపు చూడ 
సాగాడు. అప్పుడు దైవప్రవక్త (సల్లం) 
ఇలా ఉపదేశించారు : ఎవరి దగ్గర 
యినా అదనంగా మరో వాహనం 
ఉంటే, వారు దాన్ని అసలు వాహనమే 
లేనివారికి పరోపకార భావంతో ఇచ్చి 
వేయాలి. ఎవరి దగ్గరయినా అవసరానికి 
మించి ప్రయాణసామగ్రి ఉంటే, వారు 
అసలు ప్రయాణసామగగ్రి లేనివారికి 
దాన్ని పరోపకార భావంతో ఇచ్చి 
వేయాలి.” 


ఆ సందర్భంలో ఆయన ఇంకా ఎన్నో 
రకాల సామ్మును గురించి ప్రస్తావించి, 


చయల ప్యాన్‌ ఈ! అట! టో 

వతడ మ! త్రం ig "త్మదత 

రక ఈ కర వక స మ! 
Ce; జం ద 


డ్రా! bre gh లాం - 0G 

| ల ప్రాత ట్‌ లత డు! ట్ర 
పృ పన యి మోర టు రమ్‌ మ 
కక శ లృ రయ ss త్త బార్య 
see య బటు గయ యు రర పు 
లర ర్రీయ SE ప్ర WEY ప్ర 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 1127 RATED 


అలాగే చెప్పారు. ఆ మాటలు హ్హా స “J 59 ఈ 5 2 మ 
న. వా వ. her es య 4 సక్‌ ల లయ! ఆటా! 
అసలు హక్కు మో | 

పించింది మాకు. (మునిం “శో dg eEte 

(సహీహ్‌ ముస్తింలోని నంప్రాప్త వస్తువుల ప్రకరణం) 
ముఖ్యాంశాలు 

ఈ రోజుల్లో బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలే స్వయంగా ప్రజలకు ఆర్థిక సహాయం 
చేస్తామని వెంటపడుతున్నాయి. ఇన్సూరెన్స్‌, హౌస్‌ బిల్లింగ్‌, ఫైనాన్స్‌ మొదలగు వాటికి 
సంబంధించిన ఆర్థిక సంస్థల రుణమేళాలు సర్వత్రా మార్మోగిపోతున్నాయి. కానీ ఇవన్నీ పేరుకు 
మాత్రమే సహాయ సంస్థలు. వాస్తవానికి వీటి ఆర్థిక విధానాలు పేదవాడి రక్తాన్ని పీల్చి పిప్పిచేసి, 
ధనికుల జేబులు నింపే విధంగా ఉంటాయి. దీనికి విరుద్ధంగా ఇస్లాం ధర్మం చిత్తశుద్ధితో 
కూడిన పరస్పర సహకారభావాన్ని పెంపొందిస్తోంది. ఎవరి దగ్గరయినా అవసరానికి మించిన 
వస్తువేదయినా ఉంటే దాన్ని సమాజంలోని నిరుపేదలకు, అభాగ్యజీవులకు కేవలం పరోపకార 
భావంతో, ప్రతిఫలాన్ని ఆశించకుండా ఇచ్చివేయాలని ఆదేశిస్తోంది. చట్టరీత్యా ఇదో నైతిక 
ఆదేశమే. కాని ముస్లింలు గనక తామందరూ ఒకే శరీర భాగాల్లాంటి వారమన్న ఐక్యతా భావాన్ని 
పుణికిపుచ్చుకున్నప్పుడు ఈ నైతిక ఆదేశం కూడా ఎన్నో అనూహ్యమైన సామాజిక సత్పరిణా 
మాలకు దారితీస్తుంది. అంతేకాదు, ఈ నైతిక ఆదేశాన్ని నిర్వర్తించినప్పుడే మానవుల విశ్వాసం 
పరిపూర్ణమవుతుంది. అంచేత నైతిక పరిపూర్ణతను కోరుకోనివారు ఈ నైతిక ఆదేశం పట్ల అశ్రద్ధ 
వహించినా, విశ్వాస పరిపూర్ణత కోసం తాపత్రయపడే సజ్జనులు మాత్రం దీన్ని ఏ దశలోనయినా 
నిర్లక్ష్యం చేయలేరు. 


970. హజత్‌ జాబిర్‌ (రజి) కథనం : 
దైవప్రవక్త (సలం) ఒకసారి యుదం ఎడి కఫ్‌ ఎ ళ్‌ ద: . - 
క యలనుకునప్పడు (ప్రజల ప 35% ol soll క్షత ర్చ oe 
ఈ విధంగా ప్రకటించారు : ముహా ర యస పట్లా శ! పమిడ ర Ju 
జిర్లారా! అన్సార్జారా! మీ సోదరుల్లో Js are క రే uy సర! ప్రా 


కొంతమంది దగ్గర ధనం లేదు. వారికి yl Fog ఎ! నమ! సయ త (వ jp 


నా' అన్నవారెవరూ లేరు. కనుక మీలోని y* (a IR a re స FE 
ప్రతి ఒక్కరూ తమ వెంట ఇద్దర్నిగాని, 


ముగ్గుర్నిగాని, (తమ వాహనాల మీద 
ఎక్కించుకొని) బయలుదేరండి. 


a 3, Be 2 OR 
cde dl అతో ge లం - కి 


ఆ ప్రకటన విన్న తర్వాత (యుద్దానికి 
బయలుదేరినప్పుడు) మాలోని వాహన 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 1128 ATID 


దారులందరూ తమ వాహనాలపై ఒకరి ఏ ! Cee వాన్‌ యప ప క్‌ 
తర్వాత మరొకరు ఎక్కి ప్రయాణించ pe శ Ue ప్ర; [ is రట 
సాగారు. (అంటే ప్రతి వాహనందారుడు లే 
తన వెంట ఇద్దర్నిగాని ముగ్గుర్నిగాని -ఎ ౫| *00 తనల యమ 
తీసుకొని బయలుదేరాడు. వాళ్ళందరూ 

ఒకరి తర్వాత మరొకరు వంతుల వారీగా 

వాహనం మీద ఎక్కిపోయేవారు). 


ఆ సమయంలో నేను కూడా ఇద్దర్నో లేక 
ముగ్గుర్నో నా వాహనం మీద తీసు 
కెళ్ళాను. ప్రయాణంలో నా ఒంటెమీద 
నా వంతు కూడా వారిద్దరి వంతులాగే 
గడిచేది. (అబూ దావూద్‌” 


(సుననె అబూ దావూద్‌లోని జివోద్‌ ప్రకరణం, 
971. హజ్రత్‌ జాబిర్‌ (రజి) గారే చేసిన లియాన్‌ లయ ఉను _ ౪1 
కథనం : దైవప్రవక్త (సల్లం) ప్రయా ప టవ! ఆ లే శక్త రేం 
ణంలో నడిచినప్పుడు అందరికన్నా 11 4 
వెనుక ఉండి బలహీనులకు ఊతమిచ్చి 
నడిపించేవారు. లేదా వారిని వాహనం త్రో రు 
మీద తన వెనుక కూర్చోబెట్టుకునేవారు. 
వారికోసం (దైవాన్ని) ప్రార్థించేవారు. 

(అబూ దావూద్‌ - వానన్‌) 
(సుననె అబూ దావూద్‌లోని జిహాద్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

సైనికాధికారి లేక ఒక బృందానికి నాయకుడైనవాడు అందరికంటే ముందు కాకుండా 
అందరికంటే వెనుక బయలుదేరాలని పై హదీసు ద్వారా బోధపడుతోంది. నాయకుడు వెనుక 
ఉంటే బలహీనులకు దన్నుగా ఉంటాడు. వనరులు, ఆయుధాలు లేనివారికి వనరులు, 
ఆయుధాలు సమకూర్చగల్లుతాడు. లేదా కనీసం వారికోసం ప్రార్థన అయినా చేయగల్సుతాడు. 
ఎందుకంటే నాయకుని ప్రార్థన ఫలితంగా అనుచరుల అవసరాలు తీరటంలోనూ ఆశ్చర్యం 
లేదు. అయితే పరిస్థితుల అవసరాన్ని బట్టి ఈ పద్ధతిని మార్చుకోనూవచ్చు. కొన్ని సందర్భాల్లో 
నాయకుడు ముందు ఉండటం న ఉంటుంది. మరికొన్ని సందర్భాల్లో వెనుక. 
ఉండటం సముచితంగా ఉంటుంది. నాయకుడు ఈ విషయంలో విజ్ఞతతో వ్యవహరించాలి. 


కాంట శషకకాకాం... 


FE, rr క 
5315 yl oly) J eK) యప్‌ Call 


https://teluguislam .net 


వాదీను కిరణాలు 


yi oe 


1129 


సక యు గ్ర లస ౮ wt - 


SNE, 


\V« 


వాహనమెక్కి ప్రయాణానికి బయలుదేరినప్పుడు 
పఠించవలసిన దుఆలు 


దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ ఇలా సెల 
వచ్చాడు: 
“మీ కొరకు పడవలనూ, పశువులనూ వాహనా 
లుగా చేసినవాడు ఆయనే కదా! మీరు వాటి 
వీపులపై ఎక్కడానికి; కనుక మీరు వాటి మీద 
కూర్చున్నప్పుడు మీ ప్రభువు ఉపకారాన్ని 
జ్ఞాపకం చేసుకొని ఇలా అనండి, “వీటిని 
మాకు వశపరచినవాడు పరిశుద్దుడు. లేకపోతే, 
వాటిని వశపరచుకునే శక్తి మాకు లేదు. నిశ్చ 
యంగా ఏదో ఒకరోజున మేము (కూడా) మా 
ప్రభువు వైపుకు మరలిపోవలసి ఉన్నది.” 
(అజ్‌ జుఖ్‌రుఫ్‌ : 12 - 14) 


972. హజ్రత్‌ ఇబ్నె ఉమర్‌ (రజి) కథనం: 
దైవప్రవక్త (సల్లం) తన ఒంటెపై కూర్చొని 


ప్రయాణానికి బయలుదేరినప్పుడు 


మూడుసార్లు “అల్లాహు అక్చర్‌' అని 
చెప్పి ఈ విధంగా ప్రార్థించేవారు - 

సుబ్‌హానల్లజీ సజ్ఞరలనా హాజా వమా 
కున్నా లహూ ముఖినీన్‌ వ ఇన్నా ఇలా 
రబ్బినా లమున్‌ఖలిబూన్‌. అల్లాహుమ్మ 
ఇన్నా నస్‌అలుక ఫీ సఫరినా హాజల్‌ బిర్ర 
వత్తఖ్‌వా వమినల్‌ అమలి మా తర్‌జా 
అల్లాహుమ్మ హవ్విన్‌ అలైనా సఫరనా 
హాజా వ అత్వి అన్నా బూదహూ. 


SI శల క. న ge dl Ju 
is! భు థ్‌ ఏ. న 
195; ణో తపం సు నోవో 15} హలా fe భా 


వడధయుం ths 
TIT సు థి ఇడ 


[1౬1 G3 


Ml ges Fe ద్ర ges YY 
3} పయ ఒక్‌ 4 తేజు ర్‌! Legs 
55 లో! ఉట eps she ఆఘ! 
టా. ప్రయ 06 tx 
చల! రే, న EG; 11 
మం య (/ కు ర్వ 
ఆక 6 రమ! ఏ రా యము 5! lin 
ల్‌ iia Gi Ge తష సు! 


https://teluguislam .net 


వాదీను కిరణాలు 


అల్లాహుమ్మ అంతస్సాహిబు ఫిస్సఫరి 
వల్‌ ఖలీఫతు ఫిల్‌ అహ్‌లి. అల్లాహుమ్మ 
ఇన్నీ అవూజు బిక మిన్‌ వాసాయిస్సఫరి 
వకఆబతిల్‌ మంజరి వ సూయిల్‌ 
ముంఖలబి ఫిల్‌ మాలి వల్‌ అహి.” 


(అనువాదం : ఈ వాహనాన్ని మాకు వశ 
పరచినవాడు పరిశుద్దుడు. ఆయన వశ 
పరచి ఉండకపోతే, దీన్ని మేము వశ 
పరచుకునే అంతటి వాళ్ళం కాము. ఏదో 
ఒకనాడు మేము మా ప్రభువు వైపుకే 
మరలిపోవలసినవారమే. దేవా! ఈ 
ప్రయాణంలో మాకు మంచిని, భక్తిని, 
ఇంకా నీవు ఇష్టపడే పనుల్ని చేసే సద్బు 
ద్ధిని ప్రసాదించమని నిన్ను కోరుతున్నాం. 
దేవా! మా ప్రయాణాన్ని సులభతరం 
చెయ్యి. దీని దూరాన్ని కుదించు. స్వామీ! 
నీవే మాకు రక్షకుడవు, మేము వదలి 
వెళ్తున్న మా ఇంటివారలకు సంరక్షకు 
డవూ నీవే. దేవా! నేను ప్రయాణ ప్రయా 
సల నుంచి, చెడు దృశ్యాల నుంచి, 
ప్రయాణం నుండి తిరిగి వచ్చినప్పటికి 
నా ఇంట్లో, నా ధనంలో, నా సంతా 
నంలో చెడు పరిణామాలు చోటు చేసు 
కోవటం నుంచి నీ శరణు వేడు 
తున్నాను,. 

తిరుగు ప్రయాణంలోనూ దైవప్రవక్త 
(సల్లం) ఈ ప్రార్థనే చేసేవారు. అయితే 
అందులో అదనంగా ఈ వాక్యాలు 
పలికేవారు: 


“ఆయిబూన, తాయిబూన, ఆబిదూన 
లిరబ్బినా హామిదూన” 


1130 


పరక 


లయ! శో తూయి! &l en. కమ్మ 
ais | I లస! ఆ aia; 
జ యయ! గర లి! “భం రా 
53 టప J ఆడు! (ఆమ! 
వర్‌ రర క 155 596 5 
ఆః: — yu డీ వ్వ 
JJ! gk ay Glee 3 . ప్రవే సి 
మం! hy మి! ప్రో! gp, 
బ్యా (వరు వల! పటుట 
353 పూ ద్రాం లాటీ! డ్‌ ట్రిం 

“ఆవ! TTA, 


https://teluguislam.net 


కక. ఘా pd 
వాదీసు కిరణాలు 1131 ర 


(మేము ప్రయాణం నుంచి తిరిగొస్తున్న 
వాళ్ళం. దైవం వైపు మరలేవాళ్ళం. 
ఆయన్ని ఆరాధించేవాళ్ళం. మా ప్రభు 
వుని స్తుతించేవాళ్ళం). (ముస్తిం) 


(సహీహ్‌ ముస్తింలోని హజ్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

పై హదీసులో పేర్కొనబడిన 'దుఆి ఎంతో భావగర్భితమైనది. ప్రయాణంలో మనిషికి 
రెండు రకాల భయాలుంటాయి. ఒకవైపు తనకు ప్రయాణ విపత్తులు పొంచివుంటాయి. 
మరోవైపు తన పరోక్షంలో తన కుటుంబీకుల రక్షణ సమస్య కూడా అతన్ని దారిపొడుగునా 
పీడిస్తూ ఉంటుంది. పైన పేర్కొనబడిన దుఆలో ఆ రెండు సమస్యల పరిష్కారం కోసం 
ఎంతో సుందరమైన వాక్యాలతో దైవసన్నిధిలో రక్షణ ప్రార్ధన చేయటం జరిగింది. తనకు, తన 
ఇంటివారికి అల్లాహ్‌ రక్షకుడిగా ఉంటే ఇక వారికి ఎవరు ఏం హాని తలపెట్టగలరు? అందుకని 
ప్రయాణానికి బయలుదేరినప్పుడు, ప్రయాణం నుంచి తిరిగొచ్చినప్పుడు - రెండు సందర్భాల్లోనూ 
ఈ దుఆ చేసుకోవాలి. తిరుగు ప్రయాణంలో “ఆయిబూన, తాయిబూన.....” వాక్యాలు అదనంగా 
పలకాలి. 


973. హజ్రత్‌ అబ్బుల్హాహ్‌ బిన్‌ సర్‌జిస్‌ లో లాటీ! he రాం - WY 
(రజి) కథనం : _ దైవప్రవక్త (సల్లం) 13 జ్లక్ల్‌ త! తే) తత : 06 మూయ! ధ్ర 
ప్రయాణంలో ఎదురయ్యే ప్రయాసల 53555 రా 15 oy యు! 
నుంచి, చెడు స్థితిలో తిరిగిరావటం + . ల ప గన సాగి 
నుంచి, స్థయిర్యం సడలి చాంచల్యం లా pill జూం న 
వైపుకు మరలించబడటం నుంచి, బాధి pris elyy .Jaly 
తుని శాపానికి గురవటం నుంచి, ఆలు 

బిడ్డలు, సిరిసంపదల దయనీయ 

దృశ్యాలు చూడటం నుంచి దైవాన్ని 


శరణువేడేవారు. (ముస్తీం) 
(నహీవ్‌ొ మున్లింలోని వాజ్‌ ప్రకరణం, నుననె అబూ దావూద్‌లోని ప్రార్థనల 
ప్రకరణం) 

ముఖ్యాంశాలు 


ఈ హదీసులో 'హౌర్‌ - కౌన్‌’ అనే రెండు పదాలు వాడబడ్డాయి. హౌర్‌ అంటే తలపాగా 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


1132 


రు కాలా 


మడత విప్పటం. కౌన్‌ అంటే తలపాగాకు మడతవేయటం అని అర్థం. ఎదయినా వస్తువుని 
బాగుచేసిన తర్వాత అది పాడయిపోయిందని చెప్పటానికి అరబీ భాషలో తలపాగా మడత 
విప్పిన తర్వాత తిరిగి మడతపడిందనే సామెత వాడతారు. ఈ సామెత అభివృద్ధి నుండి 
పతనం వైపుకు, స్థిరత్వం నుండి అస్థిరత్వం వైపుకు మరలించబడటం అనే అర్జాన్నిస్తుంది. పై 
హదీసులో సందర్భాన్నిబట్టి మేము దాన్ని, “స్థయిర్యం సడలి చాంచల్యం వైపుకు మరలించ 
బడటం అని అనువదించాము. ప్రయాణావస్థలో మనిషికి అతని విశ్వాస స్థయిర్యాన్ని దెబ్బతీసే 
పరిస్థితులు ఎదురుకావచ్చు. అందుకే దైవప్రవక్త (సల్లం) వాటినుండి శరణువేడుకునేవారు. 


974. హజ్రత్‌ అలీ బిన్‌ రబీఆ (రజి) 
కథనం : ఒకసారి నేను హజ్‌ అలీ బిన్‌ 
అబూ తాలిబ్‌ (రజి) దగ్గరికి వెళ్ళాను. 
స్వారీ చేయటంకోసం ఆయనకు ఒక 
జంతువాహనం _సమర్పించబడింది. 
ఆయన 'బిస్మిల్లాహ్‌' అంటూ వాహనం 
రికాబుపై కాలుపెట్టారు. తర్వాత 
వాహనం వీపు మీద ఎక్కి కూర్చు 
న్నప్పుడు ఈ విధంగా ప్రార్థించారు: 

అల్‌హమ్బులిల్లాహెల్లజీ సజ్ఞరలనా హాజా 


వమాకున్నా లహూ ముఖ్రినీన్‌ వ ఇన్నా 
ఇలా రబ్బినా లమున్‌ ఖులిబూన్‌. 


- ఆ తర్వాత ఆయన మూడుసార్లు 
“అల్‌హమ్బులిల్లాహ్‌), ఇంకో మూడుసార్లు 
“అల్లాహు అక్చర్‌' పఠించారు. తర్వాత 
ఈ విధంగా ప్రార్థించారు: 


“సుబ్‌హానక ఇన్నీ జలమ్‌తు నఫ్సీ 
ఫగ్‌ఫిర్‌లీ, ఇన్నహూ లా యగ్‌ఫిరు 
జ్ఞానూబ ఇల్లా అంత.” 

(ఓ అల్లాహ్‌! నీవు పవిత్రుడవు. వాస్తవా 
నికి నేనే నా ఆత్మకు అన్యాయం చేసుకు 
న్నాను. కనుక నన్ను క్షమించు. నిజానికి 
నీవు తప్ప పాపాలను క్షమించే వాడెవడూ 
లేడు). 


౮6 హు ర్వా ద్ర ౮ = 4v¢ 
Mr 
తమ్ము ws ఫు నయ ఖో 
JE 521 Ul తల ౮6 ఆర! 
క pe gill 4 షమి! 0a by 
జ; ST ర; (పు JEU; dh 
Keds: ఖీ ఒరి 
gle అం ప! 4! :J6 టే త్తు 
Sb gob తమ Gl తోయి 06 క 
Rapes 
Gh ie Ha క dls 
స పంచ! దర :౮06 (యు జ్య 


https://teluguislam.net 


. 9 ధీ ఈ, ౨ భ్‌ 12 
వాదీను కిరణాలు 1133 GaN, 


అందుకాయన “ఇవ్పుడు నేను ; (డు కో ఢీ హ పేల్చే ౪ 
చేసినట్లుగా దైవప్రవక్త (సల్లం) చేస్తుం 
డటం నేను చూశాను" అని అన్నారు. 
అ తర్వాత కాసేపటికి wore Ee: a 
నవ్వారు. “విశ్వాసుల నాయకా! తమరు cols sl els) ఢా ST) 
ఇప్పుడు ఎందుకు నవ్వినట్టు?” అని (కో) ag డా 7 eh 
ఎవరో అడగ్గా, అప్పుడాయన ఇలా కఫీ 1. రాజి ప్రా! నదీ! బడుల 

చెప్పారు: దేవుని దాసుడు దైవాన్ని 
ప్రార్థిన్హ్తూ, “దేవా! నా పాపాలను 
క్షమించు” అని అన్నప్పుడు మీ ప్రభువు 
చాలా సంతోషిస్తాడు. నేను తప్ప క్షమించే 
వాడెవడూ లేడని ఈ నా దాసుడు 
తెలుసుకున్నాడు అని అంటాడు. 


is} త ప్ర ఉస పు By ర) 


తి 


«3915 of 


(నుననె అబూ దావూద్‌లోని జిహాద్‌ Bess నుననె తిర్మిజీలోని ప్రార్థనల 
అధ్యాయాలు) 


https://teluguislam.net 


లం ళీ ఈం కలీ 10 
వాదీను కిరణాలు 134 రా భో 


దవత డే క బన్‌ ధిక _ 141 
hs ff టబు అడు UU 
యుధి! ఎక సథ త్యజ స్వ! 
బు బాప అండి! ద్ర 
ప్రయాణంలో మెరక ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు “అల్లాహు 
అక్చర్‌' అని అనాలి, పల్లపు ప్రాంతాలలో దిగుతున్నప్పుడు 
'సుబ్‌హానల్లాహ్‌' అని అనాలి, 'అల్లాహు అక్బర్‌ 
సుబ్‌హానల్లాహ్‌' అని మరీ బిగ్గరగా అనకూడదు 


975. హజ్రత్‌ జాబిర్‌ (రజి) కథనం : టూ il” డో త రూ = Avo 

మేము ప్రయాణంలో ఎత్తయిన ప్రదేశా Ws 133 (రక Gls i హ్‌ 5౮06 
లకు వెళ్తున్నప్పుడు “అల్లాహం అక్బర్‌ 
అంటూ వెళ్ళేవాళ్ళం. దిగువ ప్రాంతాలకు 
వెళ్తున్నప్పుడు 'సుబ్‌హానల్లాహ్‌' అని 
చెబుతూ వెళ్ళేవాళ్ళం. (బుఖారీ) 


gy! ely es 


(సహీవొ బుఖారీలోని జిహాద్‌ ప్రకరణం) 


976. హజ్రత్‌ ఇబ్నె ఉమర్‌ (రజి) కథనం: + 75 jo రో! ఛం - ఉగ 
వ న ఆయున | | న య. శీ ఫేర్‌ ౮0౪ Ups 
సైన్యం గుట్టలమీదకు ఎక్కినప్పుడు me దు టు శ 1 రవ! mr 
“అల్లాహు అక్బర్‌ అంటూ ఎక్కేవాళ్ళు. ius 
అక్కణ్లుంచి దిగినప్పుడు 'సుబ్‌హా వ 
నల్లాహ్‌ి' అని పలుకుతూ దిగేవాళ్ళు. 

(అబూ దావూద్‌. దీని ఆధారాలు 

దృఢంగా ఉన్నాయి). 


https://teluguislam.net 


వాదీసు కిరణాలు 1135 వ్యయ! రంర 


ముఖ్యాంశాలు 

ఎత్తయిన ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మనిషిలో తాను చాలాపైకి ఎదిగిపోయాననే భావన 
కలగవచ్చు. అలాంటి భావన రాకుండా ఉండేందుకు ఎత్తయిన ప్రదేశాలకు వెళ్ళినప్పుడు 
“అల్లాహు అక్బర్‌ అంటూ దేవుని గొప్పదనాన్ని చాటుతూ వెళ్ళాలి. అల్లాహు అక్బర్‌ అంటే 
అల్లాహ్‌ అందరికంటే గొప్పవాడు, మిగతా సృష్టిరాశి అంతా ఆయన ఆధీనంలో ఉంది అని 
భావం. 

అలాగే మెరకప్రాంతాల నుంచి కిందికి వచ్చినప్పుడు “సుబ్‌హానల్లాహి” అంటూ దేవుని 
పవిత్రతను కొనియాడుతూ రావాలి. దిగటం అనేది క్షీణతను, పతనాన్ని సూచిస్తుంది. సుబ్‌హా 
నల్లాహ్‌ అనగా అల్లాహ్‌ అటువంటి లోపాలన్నిటికీ అతీతుడని భావం. 


977. హజ్రత్‌ ఇబ్నె ఉమర్‌ (రజి) గారే 1] పో ప్రద! 06 : Jb we న - 4vy 
చేసిన కథనం : దైవప్రవక్త (సల్లం) హజ్‌ య్‌ us ut ఫ్ర! J ధా! 1 హై గత 
లేక ఉమా నుండి తిరిగొచ్చినప్పుడు శ Wy :0 ౮6 eT? RE 
ఎదయినా గుట్టమీదికిగాని లేదా మరే బప ప య oma] sas a 
దయినా ఎత్తయిన ప్రదేశానికి గాని ఎక్క bP తన bw; శు 
వలసి వచ్చినప్పుడు మూడుసార్లు రో"? ee FE 
'అల్లాహు అక్బర్‌ అని చెప్పి ఈ విధంగా "రక యీ వసూ రరర పృష్ట 
ప్రార్థించేవారు: (33 అయ్యం 3 మప త! శ 


ఓం ఒల్లో wa wa ade ge Pee er | 
లా ఇలాహ ఇల్లల్లాహు వహిదహూ లా పోతా త్ర కయా స్యా 


షరీక లహూ లహుల్‌ ముల్కు వలహుల్‌ 

హమ్దు వహువ అలాకుల్లి షైయిన్‌ 

ఖదీర్‌. ఆయిబూన తాయిబూన 

ఆబిదూన సాజిదూన లిరబ్బినా హామి 

దూన. సదఖల్లాహు వాదహూ, వ నసర 

అబ్బ్దహూ, వ హజమల్‌ అహిజాబ 
వహ్‌దహూ.” 

(అల్లాహ్‌ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడు. ౫౮ ఖో; 
ఆయన ఒక్కడే. ఆయనకు భాగస్వాము కరో! ధీ అహా! ప్లూ ర్రత్‌ 1 లల 
లెవరూ లేరు. విశ్వ సామాజ్యాధికారం 

ఆయన చేతుల్లోనే ఉంది. సర్వస్తోత్ర 

ములు ఆయనకే శోభిస్తాయి. ఆయన 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


ప్రతి వస్తువుపైనా అధికారం కలిగి 
వున్నాడు. మేము ప్రయాణం నుండి 
తిరిగొస్తున్నవాళ్ళం. పాపాల పై పశ్చాత్తాప 
పడేవాళ్ళం. ఆరాధనలు చేసే సవాళ్ళం. 


దైవానికి సాష్టాంగప్రణామాలు చేసే 
వాళ్ళం. మా ప్రభువుని స్తుతించేవాళ్ళం. 


దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చాడు. తన 
దాసునికి సహాయం చేశాడు. తనొక్కడే 
సైన్యాలన్నిటినీ ఓడించాడు). 

(బుఖారీ - మున్ల్‌ం, 


ముస్లింలోని వేరొక ఉల్లేఖనంలో “పెద 
సైన్యాలతో, చిన్న సైన్యాలతో యుద్ధం 
చేసి తిరిగొచ్చినప్పుడు లేక హజ్‌, 
ఉదమాల నుంచి తిరిగొచ్చినవుడు 
ఆయన (ఈ దుఆ చేసేవారు)” అని 
ఉంది. 


1136 


RIAD 


‘gl ED AF వము! J డ్రా! sl 
orl! pay పస wu gy isl 
dls పల! శప teh 
రూ రహ! by sy తూ! 

Ey 


(సహీవ్‌ బుఖారీలోని జిహాద్‌ ప్రకరణం, నహీహ్‌ మున్లింలోని హజ్‌ ప్రకరణం) 


978. హజ్రత్‌ అబూ హురైరా (రజి) 
కథనం : ఒక వ్యక్తి దైవప్రవక్త (సల్లం) 
దగ్గరకు వచ్చి, “దైవప్రవక్తా! నేను ప్రయా 
ణానికి బయలుదేరాలను కుంటు 
న్నాను. నాకు ఎమయినా ఉపదేశిం 
చండి” అని _ విన్నవించుకున్నాడు. 
“అనునిత్యం అల్లాహ్‌కు భయపడుతూ 
ఉండు. ఎత్తైన ప్రదేశాలకు వెళ్తున్న 
ప్పుడల్లా “అల్లాహు అక్బర్‌" అని అంటూ 
ఉండు” అని దైవప్రవక్త (సల్లం) ఆ 
వ్యక్తికి ఉపదేశించారు. అతను వెను 


స్‌. తోం గా wal లాం ఆ | 
స్ప! gla రక ‘JG FY 
తకు తదు JG Bec gel ol 
Js Ul పడ గ్ర as por eal 
ర ad bt [స 1) లంజా! 
యూ dbs gal ly భమ! als 
తూ 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


తిరిగి వెళ్ళిపోగానే, “దేవా! ఈ వ్యక్తి 
వెళ్ళవలసిన దూరాన్ని కుదించు. ఇతని 
ప్రయాణాన్ని సులభతరం చెయ్యి' అని 
ప్రార్థించారు. (తిర్మిజీ - హసన్‌) 


ముఖ్యాంశాలు 


1137 


Ga, 


ప్రయాణీకులు ప్రయాణానికి బయలుదేరేముందు తమకు తెలిసిన ధర్మకోవిదుల, 
ధర్మపరాయణులైన. పెద్ద మనుషుల ఆశీర్వాదాలు పొంది బయలుదేరాలి. అలాంటి పెద్ద 
మనుషులు కూడా తమను సంప్రదించే వారిని చిత్తశుద్దితో ఆశీర్వదించి పంపాలి. అంతేకాదు, 
ప్రయాణంలో అల్లాహ్‌ పట్ల, ఆయన ఆదేశాల పట్ల అజాగ్రత్తకు లోనుగాకుండా ఉండమని 


వారికి హితవు చెప్పి మరీ పంపించాలి. 


979. హజ్రత్‌ అబూ మూసా అష్‌అరీ 
(రజి) కథనం : మేము ఒక ప్రయాణంలో 
దైవప్రవక్త (సల్లం) వెంట ఉన్నాం. 
అప్పుడు మేము ఏదయినా గుట్టమీదికి 
ఎక్కినప్పుడల్లా, “లా ఇలాహ ఇల్లల్లాహ్‌, 
అల్లాహు అక్చర్‌ అని బిగ్గరగా 
అంటుండేవాళ్ళం. దైవప్రవక్త (సల్లం) 
అది విని, “ప్రజలారా! మీ పట్ల మీరు 
మృదువుగా వ్యవహరించండి (మరీ 
అంత బిగ్గరగా కేకలు పెట్టకండి). ఎందు 
కంటే మీరు చెవిటివాడినో లేక దూరంగా 
ఉన్నవాడినో పిలవడంలేదు. మీరు 
పిలిచేవాడు మీతోపాటే ఉన్నాడు. 
ఆయన అందరి పిలుపులూ వింటాడు, 
పిలిచేవాడికి అతి చేరువలో ఉంటాడు” 
అని బోధపరచారు. (బుఖారీ - ముస్లిం) 


త 


Gel పాతాల! లాం - WA 

ధో కేక్‌ రచ బ్రహ 06 మూత! గ్రా 
ME 7 తా య గో = er FP 
Ula ఎ le Wiel 11 US cis 
కక 
Je Il LU Gl #2 
fre 2 hus Se 8 a 
se 3 el Gye Yop “వా. 
dle ca యు [aren జ్‌ Pa హ్‌ “| 

# త్‌ 
రు! igh వయ్యా! (౮! ce కతు? 


ల 


(సహీహ్‌ బుఖారీలోని జిహాద్‌ ప్రకరణం, నహీహ్‌ ముసింలోని దైవధ్యానం, ప్రార్థనల 


(ప్రకరణం, 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 1138 రర కలా 


ముఖ్యాంశాలు 

దేవుని ఘనతను, ఆయన పవిత్రతను కొనియాడినప్పుడు మరీ బిగ్గరగా అరవకూడదని 
దైవప్రవక్త (సల్లం) తన అనుచరులకు ఉపదేశించారు. గొంతు చించుకుంటూ కేకలు పెట్టి 
ప్రార్థిస్తే దేవుడు ప్రసన్నుడవుతాడని ఎక్కడా లేదు. పైగా దేవుణ్ణి విలపిస్తూనూ, గోప్యంగానూ 
ప్రార్థించాలని దివ్య ఖుర్‌ఆన్‌లో ఆదేశించబడింది. దేవుడు దాసులకు అతి చేరువలో ఉంటాడు. 
పిలిచేవాని పిలుపును ఆయన వెంటనే వింటాడు. సప్తాకాశాలపై దైవపీఠం మీద ఆసీనుడయి 
వున్నప్పటికీ ఆయన జ్ఞానం విశ్వమంతటా వ్యాపించి ఉంది. 


నేడు కొందరు ఫర్డ్‌ నమాజ్‌ పూర్తవగానే 'లా ఇలాహ ఇల్లల్లాహ్‌" అని గాని లేక 
'సలాత్‌ వ సలాం” అని గాని బిగ్గరగా ప్రార్థించటం మొదలుపెడతారు. దానివల్ల ప్రక్కన 
నమాజ్‌ చేసేవారికి ఇబ్బంది కలుగుతున్నా పట్టించుకోరు. అలాగే మరికొందరు గుంపులుగా 
కూర్చొని, “అల్లాహు హువ” అంటూ బిగ్గరగా మొత్తుకుంటూ ఉంటారు. నిజానికి అలా 
చేయాలని ధర్మంలో ఎక్కడా లేదు. అలాంటివారికి ఈ హదీసు కనువిప్పు కావాలి. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 1139 రా కాగా 


172వ అధ్యాయం 


మ! 3 లర! బాయిల! OU 1 
ప్రయాణావస్థలో 'దుళఆ చేయటం మంచిది 


980. హజ్రత్‌ అబూ హురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ తం ను ( ల 
a par.) రా =| ఓ జ : లో జీ1 _ జ 
విధంగా ప్రవచించారు: ముగ్గురి ప్రార ౯ హత త్వ db వలం 
నలు అంగీకరించబడతాయి. అందులో *ూో లాటీ తాడి నే ULL 
ఎలారటి సందేహం లేదు. (1) బాధితుని 13౫1! 53253 యపి! నా క్‌ a 
ఆర్తనాదం. (2) ప్రయాణీకుని ప్రార్థన. 
(3) తండ్రి తన సంతానానికిచ్చే శాపం. _ క! 
(అబూ దావూద్‌, తిర్మిజీ - తిర్మిజీ దీన్ని “ళో ౮బీ. రూ ఈ db 


S ys ssid నే 
he dl స్టైల్స్‌ పతి gl ge A: 


sie ly cl జ! Ors (య్‌ Js 


“హసన్‌'కోవకు చెందిన హదీసుగా oly ler isl yl 

పేర్కొన్నారు). + 
(సుననె అబూదావూద్‌లోని నమాజ్‌ వ్రకరణం, నుననె తిర్మిజీలోని ప్రార్థనల 
అధ్యాయం) 

ముఖ్యాంశాలు 


బాధితుడు తన మీద దౌర్జన్యం చేసినవారిని శపిస్తాడు. ఆ సమయంలో తనకు సహాయం 
చేసినవారిని దేవుడు చల్లగా చూడాలని దీవిస్తాడు. ప్రయాణీకుడు ప్రయాణావస్థలో ఉన్నప్పుడు 
తనమీద ఎవరయినా దౌర్జన్యం చేస్తే వారిని శపిస్తాడు. ఆ సమయంలో తనను ఆదుకున్నవారికి 
మంచి జరగాలని ప్రార్థిస్తాడు. అలాగే సంతానం తమ తల్లి దండ్రులపట్ల ఉత్తమంగా 
వ్యవహరిస్తూ, వారికి సేవలు చేస్తూ ఉంటే వారు సంతానాన్ని దీవిస్తారు. అలాగాకుండా 
సంతానం తమ పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే తల్లిదండ్రులు పిల్లల్ని శపించనూవచ్చు. శాపం 
కూడా వాస్తవానికి ఒక ప్రార్థనే. పైన పేర్కొనబడిన ఈ మూడు రకాల వ్యక్తులు ప్రార్థిస్తే, 
దేవుడు వారి ప్రార్థనల్ని తప్పకుండా అంగీకరిస్తాడు. కనుక ఎల్లప్పుడూ బాధితుల, ప్రయాణీకుల, 
తల్లిదండ్రుల దీవెనల్ని మాత్రమే అందుకోవటానికి ప్రయత్నించాలిగాని వారి శాపానికి 
గురికాకూడదు. 


https://teluguislam.net 


హదీను కిరణాలు 1140 eA 


173వ అధ్యాయం 


ఛి 35 0% 6 


sss 3 1 (6 GE సే g 5 వ NOT \V¥ 


ప్రయాణంలో ఎవరయినా తమకు కీడు 
తలపెడతారేమోనన్న భయముంటే ఈ దుఆ చేసుకోవాలి 


981. హజ్రత్‌ అబూ మూసా అష్‌అరీ డ్రి ఆ ల లా - MI 
(రజి) కథనం : దైవప్రవక్త (సల్లం) ఎవర Ge 13 రత al రకా రీ! - Per 
యినా తమకు కీడు తలపెడతారేమో ఇ యప్‌ ర 9:06 ME 
నన్న భయముంటే ఈ దుఆ చేసేవారు: 
“అల్లాహుమ్మ ఇన్నా నజ్‌అలుక ఫీ 
నుహూరిహిమ్‌ వ నవూజు బిక మిన్‌ gs న ప | 
షురూరిహిమ్‌.” (దేవా! మేము నిన్ను 

వారి ముందుంచుతున్నాం. వారి కీడు 

నుండి నీ శరణు వేడుతున్నాం). 


(అబూ దావూద్‌, నసాయి - దీని 
ఆధారాలు దృఢమైనవి 


2 
e153) pre రా తు: సర కుచో 


(నుననె అబూ దావూద్‌లోని నమాజ్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 

'నుహూర్‌' అనేది నహ్ర్‌కు బహువచనం. గొంతు దగ్గర కోయబడే చోటుని నహ 
అంటారు. “మేము నీ సహాయాన్ని రక్షక కవచంగా Es ఈ అవిశ్వాసుల కుట్రల్ని 
నీవే మావైపు నుంచి వారిమీదకు తిప్పికొట్టాలి” అని పై ప్రార్థనకు భావం. ప్రయాణంలో 
శత్రువు బెడద ఎక్కువగా ఉంటుంది కనుక అలాంటి 'సమయంలో ఈ ప్రార్థనకు ప్రత్యేక 
ప్రాముఖ్యముంది. 


https://teluguislam .net 


వాదీను కిరణాలు 


174వ అధ్యాయం 


1141 


os OF HOS 6 రిం 1౪4 
ప్రయాణంలో దిగినచోట ఈ వాక్యాలు పఠించాలి 


982. దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా 
ప్రవచిస్తుండగా తాను విన్నానని హజ్రత్‌ 
ఖౌలా బిన్తె హకీమ్‌ (రజి.అన్‌హా) తెలియ 
జేశారు : (ప్రయాణంలో) ఎక్కడయినా 
దిగినప్పుడు ఈ వాక్యాలు పఠించేవారికి 
తిరిగి ఆ ప్రదేశం నుండి బయలుదేరే 
వరకు ఎలాంటి కీడూ జరగదు - 


“అవూజు బికలిమాతిల్లాహిత్తామ్మాతి 
మిన్‌ షరి మా ఖలఖ్‌" 

నేను దేవుని సంపూర్ణ వచనాల ఆధా 
రంగా యావత్తు సృష్టి కీడు నుండి 
ఆయన శరణు వేడుతున్నాను. (ముస్లిం) 


రాయా లు పరయ ప్రాం ఎ 44 
దనయ EIU టు dl గ్రా 
i a క లట ల . ఖీ - Se కో 
pI dy లః ida వ్రత! లట 
భఖ ళ్‌ కి ih? 9G ee 
పడీ ద్ర EH త! Sls పం! 0b 
ఈ యాడ యా "డ్రా పడ్తే యాడ 
ఆ ely Us J 


(సహీహ్‌ మున్లింలోని దైవధ్యానం, ప్రార్థనల ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


ఇక్కడ “వచనాలు' అంటే దేవునికి చెందిన ఆదిమధ్యాంతరహిత గుణవిశేషాలు అని 
అర్థం. “'సంపూర్ణ' వచనాలంటే ఎలాంటి లోపానికి గాని, దోషానికిగాని ఆస్కారం లేని దేవుని 
పవిత్ర నామాలు, గుణవిశేషాలని భావం. ప్రయాణంలో ఎక్కడయినా దిగేముందు ఈ వాక్యాలు 
చదువుకునే మనిషి దైవకృపతో అన్నిరకాల కీడుల నుంచి రక్షణపొందుతాడు. 


983. హజ్రత్‌ ఇబ్నె ఉమర్‌ (రజి) కథనం: 
ప్రయాణంలో రాత్రి అయితే దైవప్రవక్త 
(సల్లం) ఈ విధంగా ప్రార్థించేవారు : “ఓ 
భూమీ! నీకూ నాకూ ప్రభువు 
అల్లాహ్‌యె. నేను అల్లాహ్‌ శరణు వేడు 


Al 5 రన రాజీ త్రం = AY 

HU 1] 8 dl Jy లర ib Ups 
అప 5 Heese 0 య! Fb 
ghd 6 525 కత ప్రా Ab bl ఈ 


https://teluguislam .net 


వాదీను కిరణాలు 


తున్నాను. నీ కీడు నుంచి, నీలో వున్న 
వాటి కీడు నుంచి, నీలో పుట్టించబడిన 
వాటి కీడు నుంచి, నీ ఉపరితలంపై 
నడిచేవాటి నుంచి, ఇంకా పులుల 
నుంచి, పెద్ద సర్పాలనుంచి, చిన్న 
పాముల నుంచి, భూలోకవాసుల 
నుంచి, తండ్రి నుంచి, అతని సంతానం 
నుంచి కూడా నేను అల్లాహ్‌ శరణువేడు 
తున్నాను.” (అబూ దావూద్‌)” 


ఇమామ్‌ ఖత్తాబీ ఇలా అంటున్నారు : 
పై హదీసులో భూలోకవాసులంటే 
భూమిలో విహరించే జిన్నాతులు అని 
అర్థం. బహుశా తండ్రి అంటే ఇబ్లీసు 
అనీ, సంతానమంటే షైతానులు అని 
భావం కావచ్చు. 


1142 


CAI, 


మమ! 33 05215 3 య! 3 ప Ab పదీ! 
W3 ప్రత లట! న హర అ! 
Nig “ఏం సా! ely) క U3 
ర్‌ు ‘gti JG aml! 
తీయు సడి ప్రైతే! ఈ సిన న్‌ 
ర. ‘Jb mo] 
ga ఓ ప్రస్‌ స్‌ ల్‌ త్రయ! sie 
$5 లో పైపు వలయ లయ 
వమన ఉత ప్ర tt OI 


(నుననె అబూ దొవూద్‌లోని జిహాద్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


ఎంతో సమగ్రమైన, భావగర్భితమైన ప్రార్థనా వచనాలు ఇవి. భూమిలో ఉన్నవి అంటే 
హానికరమైన జంతువులు, నేలమీద పాకే విషపూరిత జంతువులు అని అర్థం. నీలో 
పుట్టించబడినవి అంటే చెట్టు మొదలగు వాటికి ఢీ కొనటం కావచ్చు. ప్రయాణంలో రాత్రిపూట 
ఇలాంటి ప్రమాదాలు జరగటానికి చాలా ఎక్కువ అవకాశాలుంటాయి. అంచేత ప్రయాణంలో 


ముఖ్యంగా రాత్రిపూట ఈ దుఆ చేసుకోవాలి. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 1143 ఈక కారా 


175వ అధ్యాయం 


బయ $s oul oe 10 


బాటసారి పని ముగిసిన లనే క టం పట్టాలి 


984. హజ్రత్‌ అబూ హురైరా (రజి) యుప వైప పటో లే లా- AE 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ హే ము rip 5౮౪ న్‌ Al Jig ol 
విధంగా ప్రవచించారు : ప్రయాణం నొ జప య మ sees ఆన! 
కూడా ఒక విధమైన శిక్షలాంటిదే. అది ర న 3 
మనిషి నిద్రాహారాలకు అంతరాయం ay be ES =e ఎట్‌ స్‌ 55 
కలిగిస్తుంది. అందువల్ల ప్రయాణీకుడు లర టం హు. ౮1 ఎజ్‌ 
తన పని ముగిసిన వెంటనే ఇంటి గ్త్‌ 
ముఖం పట్టాలి. (బుఖారీ - ముస్థిం) 


(సహీహ్‌ బుఖారీలోని ఉద్రూ ప్రకరణం, సహీహ్‌ ముస్తింలోని నాయకత్తు ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


ప్రయాణంలో ఉన్నప్పుడు మనిషి తన భార్యాపిల్లలకు, ఆత్మీయులకు దూరంగా 
ఉంటాడు. దాంతోపాటు ప్రయాణంలో ఎన్నో ఇబ్బందుల్ని, విపరీతమైన అలసటను 
ఎదుర్కోవలసి వస్తుంది. అందుకే ప్రయాణం కూడా ఒక విధమైన శిక్షలాంటిదేనని చెప్పబడింది. 
కనుక ప్రయాణీకుడు తన పని ముగిసిన వెంటనే ఇంటి దారి పట్టాలి. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 1144 ర కాలూ 


176వ అధ్యాయం 
యు ఎట eof 3 
Pr (3! ప! an? జా స 
పయన యే! ఆ Is 0 hl 
ప్రయాణం నుండి పగటిపూట ఇంటికి తిరిగి రావటం 
అభిలషణీయం. రాత్రివేళ తిరిగి రావటం అవాంభనీయం 


భం స  ఉఅటంట గాగ aif iip 0 ఈ ప 
ప్రవచించారు : సుదీర్ణ కాలంపాటు (1 21 ప్త జప «3 
దూరంగా ఉండి ఇంటికి తిరిగివెళ్ళేవారు ౮! సీం న. ప ప్ర % 
రాత్రిపూట వెళ్ళకూడదు. Jl లము! క 1 ల్యూ 
వేరొక ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త lo Ge 
(సల్లం) (ప్రయాణం నుండి) రాత్రివేళ 
తిరిగి రావద్దని వారించారు. 

(బుఖారీ - మునస్థిం/ 

(సహీహ్‌ బుఖారీలోని ఉమా యు సహీహ్‌ ముస్టింలోని నాయకత్వ ప్రకరణం) 

986. హ(జత్‌ అనస్‌ (రజి) కథనం : cs il foe 
దైవప్రవక్త (సల్లం) ప్రయాణం నుండి ఖ్‌ జ్‌ య 
తిరిగొస్తే, (అకస్మాత్తుగా) రాత్రివేళ ul త్తు NY ప్త పై! లు ర :0G 
ఇంటికి వెళ్ళేవారు కాదు. ఉదయం స. మము hi జ వతు యట 


ద్రం = AT 


గాని, సాయంత్రం గాని వెళ్ళేవారు. Ji ధో OE hb. 
(బుఖారీ - ముస్తిం) 
(సహీహ్‌ బుఖారీలోని ఉమా ప్రకరణం, నహీహ్‌ ముస్తీంలోని నాయకత్త ప్రకరణం) 
ముఖ్యాంశాలు 


ప్రయాణం నుంచి రాత్రివేళ ఇంటికి తిరిగి రాకూడదంటే ఇంట్లో వారికి తాము 
వస్తున్నామని ముందుగా తెలియజేయకుండా అకస్మాత్తుగా ఇంటికి రాకూడదని భావం. 
ఒకవేళ తమ రాక గురించి ఇంటివారికి ముందుగానే తెలియజేసి రాత్రివేళ ఇంటికి చేరుకుంటే 
అందులో అభ్యంతరకరమైన విషయమేమీ లేదు. సమాచార రంగం అభివృద్ధి చెందిన ప్రస్తుత 
కాలంలో ఈ ప్రవచనాన్ని ఆచరించటం మరింత సులభం అయిపోయింది. 


https://teluguislam .net 


హదీసు కిరణాలు 


ak sho Gls బు HEU 
ప్రయాణం నుంచి తిరిగొచ్చి 
తమ నగరాన్ని చూడగానే ఏమని ప్రార్థించాలి? 


ఇంతకు ముందు “ప్రయాణంలో మెరక ప్రాంతా 
లకు వెళ్తున్నప్పుడు 'అల్లాహు అక్సర్‌' అంటూ 
వెళ్ళాలి” అనే అధ్యాయంలో వచ్చిన ఇబ్నె 
ఉమర్‌ (రజి) హదీసు ఈ అధ్యాయానికి కూడా 
వర్తిస్తుంది. (967వ హదీను) 


987. హ(జత్‌ అనస్‌ (రజి) కథనం : 
మేము దైవప్రవక్త (సల్లం) వెంట ఒకసారి 
ప్రయాణానికి వెళ్ళి తిరిగొచ్చాం. 
మేమంతా మదీనా నగర సమీపానికి 
చేరుకోగానే దైవప్రవక్త (సల్లం) 
“ఆయిబూన, తాయిబూన, ఆబిదూన, 


లిరబ్బినా హామిదూన _ (మేము 
ప్రయాణం నుంచి తిరిగొస్తున్నవాళ్ళం, 
పాపాలమీద పశ్చాత్తాపపడేవాళ్ళం, 


ఆరాధించేవాళ్ళం, మా ప్రభువును స్తుతిం 
చేవాళ్లం)” అని పఠించటం మొదలు 
పెట్టారు. మదీనా చేరుకునే వరకూ 
ఆయన అవే పలుకులు పలుకుతూ 
ఉన్నారు. (ముస్లిం, 


(నహీవా మున్లింలోని హజ్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


1145 


ర కారా 


ee \VYV 


SOE Yea eRe దయా జ 
GE he If JU య 


ee dl G5 త్ర ర్‌ం ల. 
మా శ gue Ul: 
త్రో ఒత్త JG 
das లస య pms ప్ప (త్వర 
ples ely). సుప పయ తు 


ఎదయినా ప్రయాణానికి వెళ్ళి తిరిగొచ్చినప్పుడు తమ నగర సరిహద్దులకు చేరుకోగానే 
పైన పేర్కొనబడిన వాక్యాలు పఠిస్తూ నగరంలోకి ప్రవేశించాలి. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 1146 రో కాలూ 


178వ అధ్యాయం 


pe ss) cei EG _ 1౪/4 
యం టీ భో అక లో sil! lb 
ప్రయాణం నుంచి తిరిగొచ్చేవారు, ముందుగా తమ 
ఇంటికి దగ్గర్లో ఉన్న మస్టిద్‌కు వెళ్ళి రెండు రకాతుల 
నమాజ్‌ చేసుకోవటం అభిలషణీయం 
988. హజత్‌ కాబ్‌ బిన్‌ మాలిక్‌ (రజి) "dl డ్రా త్తం రా అన్‌ AA 


కథనం : దైవప్రవక్త (సల్లం) ప్రయాణం 


బారా 1 13] OU 2 Al ర్వా రము 
నుండి తిరిగొచ్చినప్పుడు ముందుగా 


రజ రమ ఇ దక వమనం 1 


మప్టిద్‌కు వెళ్ళి రెండు రకాతుల నమాజ్‌ స 
చేసేవారు. (బుఖారీ - ముస్తిం) 
(సహీహ్‌ బుఖారీలోని జిహోద్‌ ప్రకరణం, సహీహ్‌ ముస్తింలోని ప్రయాణీకుల నమాజ్‌ 
(ప్రకరణం, 
ముఖ్యాంశాలు 


ప్రయాణం నుండి క్షేమంగా, సురక్షితంగా ఇంటికి తిరిగి వచ్చినందుకు కృతజ్ఞతగా 
దైవసన్నిధికి వెళ్ళి స్వచ్చందంగా రెండు రకాతుల నమాజ్‌ చేయటం అభిలషణీయం. ప్రయాణం 
నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు మనిషి సహజంగానే సంతోషిస్తాడు. సంతోష సమయాల్లో, 
ఆనంద ఘడియల్లో దైవానికి కృతజ్ఞతలు తెలుపుకోవటం, ఆయన ఘనతను, గొప్పదనాన్ని 
చాటడం విశ్వాసుల లక్షణం కదా! 


https://teluguislam .net 


వాదీను కిరణాలు 1147 BEN రణం 


G3 ట్ర లావ 2 1౪4 
స్రీలు ఒంటరిగా ప్రయాణించటం నిషిద్ధం 


989. హజ్రత్‌ అబూ హురైరా (రజి) 
కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఈ 
విధంగా ప్రవచించారు : అల్లాహ్‌నూ, 
అంతిమదినాన్ని విశ్వసించే ఏ స్త్రీ కూడా (౫ సో పయ బో! tar Ab | హా. 
ఒక పగలు ఒక రాత్రి వరకు జరిగే యత్ర కతత ట్రమ BEI; 
ప్రయాణం మమ్‌ పురుషులు వెంట - 
లేకుండా చేయరాదు. 
(బుఖారీ - ముస్లిం, 
(సహీహ్‌ బుఖారీలోని నమాజ్‌ ప్రకరణం, సహీహ్‌ ముస్తింలోని హజ్‌ ప్రకరణం) 


టీ! 55 ఫ్ర య్‌! లాం కిగ%ి 
iy గ్ర 9 వస్త త! 9,25 06 లేక్‌ 


ముఖ్యాంశాలు 

1. ఈ హదీసులో ఒక పగలు, ఒక రాత్రి వరకు జరిగే ప్రయాణమని ఉంది. వేరొక 
హదీసులో రెండు పగళ్లు, రెండు రాత్రుల వరకు జరిగే ప్రయాణమని చెప్పబడింది. 
ఇంకొక ఉల్లేఖనంలో మూడు పగళ్లు, మూడు రాత్రుల ప్రస్తావన ఉంది. అందుకే 
పండితులు, ఇక్కడ ఎన్ని రోజులనే విషయం ముఖ్యం కాదు. వ్యవహారంలో “ప్రయాణం' 
అనబడేంత దూరం స్రీలు ఒంటరిగా ప్రయాణించరాదని అంటున్నారు. 

2 కొంతమంది విద్వాంసులు ఈ ఆదేశం వాజిబ్‌ (తప్పనిసరి) కాని ప్రయాణాలకు 
సంబంధించినదని అభిప్రాయపడుతున్నారు. వీరి అభిప్రాయం ప్రకారం స్త్రీ తను విధిగా 
చేయవలసిన ప్రయాణానికి ఒంటరిగానయినా బయలుదేరవచ్చు. ఉదాహరణకు స్ర్తీకు 
స్తోమత ఉండి, తను హజ్‌ చేయటం విధి అయిపోతే, తనకు మహమ్‌ బంధువులెవరూ 
లేనిపక్షంలో లేక వారు తన వెంట రాలేకపోయినపక్షంలో ఆమె విశ్వసనీయులైన 
ఇతర మహిళలతోపాటు హజ్‌ యాత్రకు వెళ్ళవచ్చు. దీనికి భిన్నంగా మరికొంతమంది 
పండితులు ఎలాంటి ప్రయాణానికయినా స్రీ ఒంటరిగా వెళ్ళటం నిషిద్ధమని 
అంటున్నారు. 


హాఫిజ్‌ ఇబ్నె హజర్‌ (రహ్మలై) “ఫత్‌హుల్‌ బారీ” గ్రంథంలో ఈ రెండు అభిప్రాయాల 
గురించి కూలంకషంగా చర్చించారు. అయితే ఆయన ఈ రెండు అభిప్రాయాల్లో దేనినీ 
సమర్థించలేదు. నాకున్న పరిమిత జ్ఞానం ప్రకారం తొలి అభిప్రాయాన్ని ఆచరించటానికి 
షరీఅత్‌లో అనుమతి ఉందని నా అభిప్రాయం. 


https://teluguislam.net 


వాదీను కిరణాలు 


1148 


slack, 


(వివరాల కోసం చూడండి, ఫత్‌హుల్‌ బారీ గ్రంథంలోని హజ్‌ |. “స్త్రీల 
హజ్‌ యాత్ర అధ్యాయం, ఫిక్‌హుస్సున్నహ్‌ గ్రంథం) - 


3. భర్త మరియు స్త్రీని వివాహం చేసుకోవటం ఎన్నటికీ ధర్మసమ్మతం కాని ఆమె పురుష 
బంధువులు 'మహమ్‌లు' అనబడతారు. ఉదా : తండ్రి, కొడుకు, సోదరుడు, సోదర 
కుమారుడు, సోదరి కుమారుడు, అలాగే పాల సంబంధీకులైన తండ్రి, కొడుకు, 
సోదరుడు, సోదరకుమారుడు, సోదరి కుమారుడు. ఇంకా తన కూతురితో రతి 
సంబంధమేర్పరచుకున్న అల్లుడు. వీరు తప్ప ఇతరుల వెంట స్రీ ఒంటరిగా 


ప్రయాణించరాదు. 


990. దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా 
ప్రవచిస్తుండగా తాను విన్నానని హజ్రత్‌ 
ఇబ్నె అబ్బాస్‌ (రజి) తెలియజేశారు : ఏ 
పురుషుడూ పర ప్రీతో ఏకాంతంలో 
గడపకూడదు - వారి వెంట మహమ్‌ 
పురుషుడు ఉన్నప్పుడు తప్ప. అలాగే ఏ 
స్త్రీ కూడా తన వెంట మహమ్‌ వ్యక్తి 
తోడు లేకుండా ఒంటరిగా ప్రయాణించ 
కూడదు. 


ఒక వ్యక్తి అది విని, “దైవప్రవక్తా! ఫలానా 
యుద్ధంలో పాల్గానేవారిలో నా పేరు 
నమోదు చేయబడింది. నా భార్యేమో 
హజ్‌ యాత్రకు వెళోంది మరి?” అని 
సందేహపడ్డాడు. దానికాయన, “అయితే 
నువ్వు కూడా ఆమె వెంట వెళ్ళి హజ్‌ 
యాత్ర చెయ్యి” అని చెప్పారు. 
(బుఖారీ - ముస్థిం, 


Ml సర ye gl oss 


శ 


ర్వీ జ రవీ! ప్రయ ర 


3 na J OE J 6514 $5 
ge శ పవ! య సా కనా 
రీ .. Js ౪ వ్‌ J Jw యో 
_ న థమ! ‘JG 91 is ఫ్ర 

ale Gi lg 


(నహీవా బుఖారీలోని నికాహ్‌ ప్రకరణం, నహీహ్‌ ముస్టింలోని హజ్‌ ప్రకరణం) 


ముఖ్యాంశాలు 


ఒక ప్రీ తనకు తోడుగా భర్తగాని ఇతర మహ్రమ్‌ పురుషుడు గాని లేనప్పుడు పర 
పురుషునితో ఎకొంతంలో గడపటం చాలా ప్రమాదకరం. మానవుల మీద వల విసరటానికి 
షైతాన్‌ అలాంటి సందర్భాలను సువర్థావకాశాలుగా భావిస్తాడు. ఎకాంతంలో ఉన్న స్త్రీ స్తి పురుషుల్లో 


https://teluguislam.net 


వదిన తాలు 1149 రూ కాలూ 


ఎ ఒక్కరయినా షైతాన్‌ వేసే వలలో చిక్కుకోవచ్చు. అలాంటి ఘోరమేదీ జరగకపోయినా 
కనీసం జనం వారిని అనుమానించనయినా అనుమానిస్తారు. గోరంతని కొండంతగా చేసి ప్రచారం 
చేస్తారు. దానివల్ల వారు సమాజంలో తలెత్తుకు తిరగలేని పరిస్థితి ఎర్పడవచ్చు. అందుకే 
ఇస్లామీయ షరీఅత్‌ అలాంటి సామాజిక నేరాలకు ఆదిలోనే అడ్డుకట్టవేయాలని నిశ్చయించి 


ద్‌ 


పరాయి స్తీ పురుషులు ఏకాంతంలో గడపరాదని తీవ్రంగా వారించింది. 


మహ్రమ్‌ పురుషుడు వెంట లేకుండా స్త్రీ ఎక్కడికీ ప్రయాణం చేయరాదని వాదించేవారు 
పై హదీసునే నిదర్శనంగా చూపెడుతున్నారు. మరోవైపు అత్యవసర పరిస్థితుల్లో స్రీ ఒంటరి 
గానయినా ప్రయాణం చేయగలదని నమ్మేవాళ్ళు పై హదీసును స్తీ ఒంటరిగా ప్రయాణించటం 
ఉత్తమం కాదన్న భావంలో తీసుకుంటున్నారు. ఏది ఎలా ఉన్నా ఇంతకు ముందు 
ముఖ్యాంశాల్లో చెప్పబడినట్లు స్రీ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో విశ్వసనీయమైన మహిళా ప్రయాణ 
బృందాలతోపాటు హజ్‌ యాత్రకు వెళ్ళవచ్చు. అయితే ఆ ప్రయాణంలో తను ఎలాంటి 
ఉపద్రవానికీ లోనుకానని పరిపూర్ణ ఆత్మవిశ్వాసంతో ఉండాలి. అలాంటప్పుడు ఆమె మహ్రమ్‌ 
తోడు లేకుండానయినా తప్పనిసరి ప్రయాణాలు చేయవచ్చు. షాఫయీ అనుయాయుల 
దృక్పథం కూడా ఇదే! 

దైవ కృపవల్ల రియాజుస్సాలిహీన్‌ గంథం మొదటి సంపుటి అనువాదం, ముఖ్యాంశాల 
వివరణలు పూర్తయ్యాయి. రెండవ సంపుటి మహత్యాల ప్రకరణం - దివ్య ఖుర్‌ఆన్‌ పారాయణ 
మహత్యానికి సంబంధించిన అధ్యాయంతో మొదలవుతుంది. 


https://teluguislam.net 


